Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


© 


రంగనాథ రామాయణము 


పూర్వోత్తర కాండములు 
కర్తలు రి 
గోన బుద భూపతి 
(==) 
గోన కాచ భూపతి, గోన విట్టల భూపతి 


yee 
® లక్ష్మీకాంతం 


(ప్రచురణ : 
తెలుగు విశ్వవిద్యాలయం, 
కళాభవనం, సైఫాబాదు, 

హైదరాబాదు : 500 004 


a CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


ర కాటా En నాకా 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


| 


oo 
Vinay Avasthi Sahib Bhuvan Vani Trust 00020 STE మ uv 
las 


3 tS: 


To -2 ఇళ 


CC-O. Nanaji 0690౧810 Library, BJP, Jammu. Digitized By 5166002012 69200041 Gyaan Kosha 
ye 


n 
= 
1 
= 
ణ్‌. 
= 
5 
(a) 
= 
(27) 
3 
2 
—- 
= 
Wy 
> 
గ్‌ 
> 
క్‌ 
డ్‌ 
m 
z 
i= 
గ 
౮ 
i= 
= 
ల్ల 
§ 
ద్వ 
నె 
a 
> 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


రంగనాథ రామాయణము 


పూర్వ్యోత్తర కాండములు 
కర్తలు : 
గోన బుద్ద భూపతి 
గోన కాచ భూపతి, గోన విట్టల భూపతి 


పీఠిక : 
ఆచార్య పింగళి లక్ష్మీకాంతం 


; ్‌ (ప్రచురణ : 
జై కస్త తెలుగు విశ్వవిద్యాలయం, 
కళాభవనం, 'సైఫాబాదు, 
హైదరాబాదు : 500 004 


| స CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


రంగనాథ రామాయణము 


పూర్వోత్తర కాండములు 


తెలుగు విశ్వవిద్యాలయం (పచురణ 97 
అకోబరు 1989 

ప్రతులు ; 3000 

వల : రూ. 63=00 


(పాప్తిస్థానం 9 


వస్‌ 

తెలుగు విశ్వవిద్యాలయం, 
(ప్రచురణల విభాగం, 
కళాభవనం, సైఫాబాదు, 
హైదరాబాదు : 500 004 


ముదణ : 
ది (పింటర్‌, 
హిమాయత్‌ నగర్‌, 


హైదరాబాదు -29 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


భూమిక 


తెలుగు భాషా సాహిత్య కళాసంస్కతుల సర్వతోముఖ విలననానికీ, వికసనానికీ, ఆంధ 
(ప్రదేశ్‌ ర్నాష్ట శాసనసభ చేసిన చట్టం ప్రకారం 1985 డిసెంబరు 2వ తేదీన రూపుదాల్చిన విశిష్ట 
విద్యాసంస్థ తెలుగు విశ్వవిద్యాలయం. బోధన, పరిశోధన (పచురణలతోపాటు విస్తరణ'సేవ, రా_స్టేత 
రార్యధులకూ. విదేశార్యధులకూ సహాయ సహకారాల కల్పన వంటి బహుముఖీన కార్యక మాలను కూడా 
విశ్వవిద్యాలయం నిర్వపాస్తోంది. పూర్వ్యంవున్న సాహిత్య, సంగీత, నృత్య, నాటక, .లలితకళా అకాడ 
మీలు, “తెలుగు భాషా సమితి, ఆంతర్జాతీయ తెలుగు కేందం విలీనంకావడంతో విశ్వవిద్యాలయం 
వివిధ పీఠాల, కేంద్రాల, విభాగాల సమావోరంగా వ్యవహరిస్తోంది. 

తెలుగుజాతి వైభవోన్నతులకు అద్దంపస్టే (గంథాల (ప్రచురణ విశ్వవిద్యాలయ (పధానాశయా 
లలో ఒకటి. విశ్వవిద్యాలయంలో విలీనమైన ఆంధ్మపదేశ్‌ సాహిత్య అకాడమి అవిశ్రాంత కృషిద్వారా 


“దేశ సాహిత్యరంగంలో విశిష్టస్థానం సంతరించుకుంది. 1957 ఆగస్టు 7 వ తేదీన ఆం(ధ(పదేశ్‌లో 


ఏర్పాటైన ఈ అకాడమీ దేశం మొత్తంమీద పపథమ ర్నాష్టస్థాయి అకాడమీ కావడం విశేషం. ఈ 
అకాడమి _పామాణ్‌కమైన నిఘంటువులు, పదకోశాలు, కావ్యాలు, (పబంధాలు, వ్యాసాలు విమర్శలు, 
కల్పనా సాహిత్యం, పరిశోధనాత్మక (గంధాలు, జీవితచరి (తలు, అనువాదాలు మొదలైనవి అనేకం 
(పచురించింది. 

సంగీత, నృత్య, నాటక, లలితకళా అకాడమీలు తమ ఆశయాలకూ లక్ష్యాలకూ అనుగుణ 
మైన (గ్రంథాలను _పకటించాయి. ఆంతర్జాతీయ తెలుగు సంస్థ ఇతర (ప్రాంతాలలో నివసిస్తున్న తెలుగు . 
వారికి పెక్కు (గంథాలను అందించింది. తెలుగు భాషా సమితి విజ్ఞాన సర్వస్వ సంవుటాలను 
_పచురించింది. 

తెలుగు విశ్వవిద్యాలయం ఈ (ప్రచురణ సత్సంవదాయాన్ని కొనసాగిస్తూ, ఇంతవరకు 96 
(గంథాలు వెలువరించింది. 

(స్తుత ప్రచురణ 'రంగనాథరామాయణము” తెలుగు సాహిత్యంలో మణిపూసగా భాసించే 

కృతి. తెలుగులో వెలువడిన రామాయణాల్లో (ప్రథమస్థానం వహించేది ఈ మవ్మోగంథమే. ఈ (గంథం 


పతులు (ప్రస్తుతం సాహిత్యాభిమానులకు లభ్యం కావడం లేదు. నువో పండితులు (శ్రీ వేటూరి (ప్రభా 


కరశ్శాస్తిగారు పరిష్కరించిన రంగనాథారామాయణాన్ని .ఆంధ్రవిశ్వ్యవిద్యాలయం వారు 1942 లో 
(వచురించారు. ఈ (పతితోపాటు వావిళ్ళ రామస్వామి శ్యాస్తులు ఆండ్‌ సన్స్‌వారి (ప్రతినీ, రాయల్‌ 
అండ్‌ కో. వారి _పతినీ కూడా విశ్వవిద్యాలయం నంటవతించింది. ఈ (గ్రంథ ముద్రణలో పూర్యకాండ 
లకు వావిళ్ళవారి (ప్రతీ, ఉత్తరకాండకు (శ్రీ చెలికాని లచ్చా. రావుగారి. సంపాదకత్వాన 1920 లో 
వెలువడిన “రంగనాథ రామాయణమూ (ఉత్తరకాండము) వుపకరించాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం 
వారి మ్యుదణకు (శీ పింగళి లక్ష్మీకాంతంగారు పీఠిక రాశారు. పాఠకుల సౌకర్యార్థం ఆ పీఠికను 
కూడా ఇందులో చేర్చాం. 

ఉత్తమ (గంథాలను అందించాలనే తెలుగు విశ్వవిద్యాలయం సంకల్పానికి ఈ బృహ్నద్దంథం 
ఒక నిదర్శనం. ఇది తెలుగు పాఠకుల అభిమానాన్ని చూరగొంటుందని విశ్వసిస్తున్నాను. 


ఆచార్య సి నొరాయణ రెడ్డి 
హైదరాబాదు. ఉపాధ్యక్షులు, 
ద: 6-10-89. 9 0 తెలుగు విశ సవిద్యాలయం 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 69200011 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


క్ర తేజ్లత 


(ప్రస్తుత రంగనాథ రామాయణము 
పూర్వోత్తర కాండముల పునర్ము(ద్రణకు, 
పీఠికా పునర్ము[దణకు 
తెలుగు విశ్వవిద్యాలయం సం(పతించిన 
మూల[గంథాల (పచురణకర్తలకు 
హృదయపూర్వక కృతజ్ఞతలు. 


తెలుగు విశ్వవిద్యాలయం 
(ప్రచురణ విభాగం 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 692000౪1 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


రంగనాథ రామాయణము 


పీర్రిక్ష 


ఆచార్య పింగళి లక్ష్మీకాంతం 


ఈ రామాయణము రచించిన కవి గోన బుద్దారెడ్డి. తన తండి విట్టల ధరణీశుని పేర వీనిని 
వెలయించి, రంగనాథ రామాయణమని పేరిడెను. ఈ యంశము (గంధావతారి కలో శిలాశాసనమువలా 
నుదాహరింప బడియున్నను, ఈ (గ్రంథకర్తుత్య్వము వివాద గ్ర స్తమగుట శోచనీయము. (గంథకాల 
కర్తుత్వాది నిర్ణయమునకు అక్కరకు వచ్చు సాధనములలో [గంథస్థనిదర్శనము పరమ సాధనము. 
(౧౦థాంతర నిదర్శనములు దాని యభావమున అనుమాన్నవమాణములుగా పర్యాలోచింపదగి నవే కాని 
దానివలె స్వతః పమాణములుగా (గపాంపదగినవికావు. ఈ ధర్మము నుజ్జగించి కొందరు ఈ రామాయణ 
రచనా ఖ్యాతిని రంగనాథుడను నొక కవికి దక్కింపజూచుచున్నారు. వాల్మీకి రామాయణమును 
వాల్మీకియు, భాస్కర రామాయణమును భాస్కరుడునువలె; ఈ రామాయణమును రంగనాథుడు 
రచించుట చేతనే రంగనాథ రామాయణమను పేరు వచ్చినదని వారి వాదము. ఆ రంగనాథుడు 
గోన బుద్ధారెడ్డికి కవి యశమును సమకూర్పదలచి, యవతారి కలో నాతని పేరు పెట్టినను, సత్యము 


దాగదు గనుక రంగనాథుని పేరనే యీ (గ్రంథము జగ(త్పసిద్ధమైనదని వారొక తమైన యుక్తి 


చెప్పుదురు. అక్షు కానిచో బుద్ధ రామాయణ మనియో, విట్టల రామాయణమనియో సేరుండ వలెను 
గాని రంగనాథ రామాయణమను పేరెట్లు పానగునని యెదురు సవాలు వేయుదురు. “ఎవరయా ? 
ఈ రంగ నాథుడు” అని _పశ్నింతుమేని, యాతనినిఫేర్కొన్న కొన్ని యైతిహ్యములను లక్షణ (గ్రంథములను 
మావి, యారంగనాథుడే .యో రామాయణకర్తయని బోడితలకును మోకాలికిని ముడి పెట్టుదురు. 
రంగనాథుడను నొక కవి ఆంధ కవిలోకమున నుండవచ్చును. అతడే యీ రామాయణకర్త యనుట 
యెట్లు ? ఎ లాక్షణికుడేని యీ రామాయణము రంగనాథునిదేయని యుదాహరించి యుండవచ్చును. 
ఆ లాక్షణికు డెప్పటివాడు? ఆతనికి గల చార్మితకజ్జ్ఞాన మెంతటిది ? అసలు లాక్షణికులు లక్ష్య 
సంగ్రహపరాయణులే కాని చరిత్ర వరిశోధకులు కారు. వారికా పరిశోధనతో (వనక్తిలేదు. బహ్మగంథ 
పరిశిలకుడని పేరువడసిన అప్పకవికేయా లోపము గలదు. ఇంతకును ఈ త్మాటుపాటంతయు 
(గంథనామమునకు ఉపపత్తి కుదుర్చుటకే కదా ? అగుచో (ప్రత్యక్షముగా గోచరించు నాధారముల 
పురస్కరించుకొని యీ పేరు నమర్థింప జూడవలెను గాని, వానిని (త్రోసిపుచ్చి సత్యమునకు దూరము 
తోలగి పోనేల? ఈ (గ్రంథము బుద్ధ భూవిభుడు రచించెను; తన తండ్రి విట్టలుని పేర (పఖ్యాతము 
చేసెను. గ్రంథమున గోచరించునాధారము లివి. తండ్రి "పేర (పఖ్యాతము సేయుట యనగా ఆతని 
"పేర రామాయణమును పిలుచుట. ఈ యర్థమే యా తండ్రికొడుకుల యిరువురి మనస్సు లందును 
కలదని యీ (క్రింది పంక్తులు ఘోషించుచున్నవి. 


“భూమిళి గవీందులు బుధులును మెచ్చ 
రామాయణంబు పురాణమార్గ మునం 
దప్పక నా పేరం దగ నర్మధభాషం ల 
జెప్పి _పఖ్యాతంబు సేయింపు ముర్వి” 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi saMil Bhuvan Vani Trust Donations 
“పనిపూని యరిగండ భైరవు పేర 
ఘనుపేర మీనరగండని పేర 
లలిత నిర్మల గుణాలంకారు "పేర 
నలఘు నిశ్చల దయాయత. బుద్ధి పేర 
నాతత కృతిపేర నతిపుణ్యు పేర 
మాతండి విట్టలక్ష్మాపాలు పేర 


మొప్ప జెప్పెద.ి 

ఈ యర్హమున దీనికి విట్టల రామాయణమనియో విట్టలనాథ రామాయణమనియో పేరుండ 
దగును. అహా ఆసు రంగనాథ రామాయణమని యున్నది. ఇటులున్నను విట్టలు సేరనే వెలయిం 
చుటయే యగునేమో మన మాలోచింపవలయును. అగుననియే యొక యూహచే నాకు తోచుచున్నది. 
విటలుని పూర్తిపేరు “పాండురంగ విట్టలనాథు”డై యుండ వచ్చును. (విట్టలుడనునది పండరి పుర ములో 
వెలసిన పాండురంగ విట్టలనాథుని పేరు 'గనుక). దీనిలో ఉచ్చారణ సౌలభ్యముగల “రంగ నాథ” 
యను ఏకదేశమును రామాయణ శబ్దమునకు లగించి కవి, రంగనాథ రామాయణము” అని కర్ణ 
'పేయమైన పేరు పెట్టి యుండవచ్చును. 'నామైకదేశే నామ్మగ్రహణంి శాస్త సమ్మతమేకదా! అథవా, 
ఆతని పేరు (ప్రభ్యాతము సేయుట యనగా కృతియిచ్చుట యగునేని, తండ్రికి కృతియిచ్చిన యీ 
కావ్యమును, ధర్మపురి, లేపాక్షి రామాయణములవలె ఏ క్షేతదేవతాపరముగనో కవి పిలిచియుండ వచ్చును. 
ఈ రెంటిలో మొదటిపక్షమే నాకు బలవత్తరముగా తోచుచున్నది. 


PED, Pe Cpe మడ 


దానా. 


nr rm pes 


eg? 


మొదలు, రంగనాథ రామాయణమన్న పేరు తొల్లింటి నుండియు గలదా ? మధ్యకాలమున 
వచ్చినదా ? నడుమ వచ్చినదని చెప్ప సాహసించువా రెవరును ఉండరు. ఉన్నచో, తొలినాటి పేరే మై 
యుండునని యడిగినపుడు చెప్పలేరు. అదిగాక, యెంత (ప్రయత్నించి _పచారము చేసినను నడుమ 
వచ్చిన పేరులు తొల్లింటి వానిని తుడిచివేయలేవు. కావున, ఈ (గ్రంథమునకు మొదటి నుండియు 
రంగనాథ రామాయణమనియే పేరు. 


రంగనాథుడు రచించుటచేతనే రంగనాథ రామాయణ మయ్యెనేని యాతని యశము తనకు 
నాపాదించుకొన్న బుద్ధా రెడ్డి తన దుష్కార్యమును యుగాంతరముల దనుక మూదలించు చుండెడి 


1. 1942 సంవత్సరములో ఆం ధ్రవిశ ్యవిద్యాలయ (పచుర ణముగా నాపీఠికతో, ఈ రామాయణము (పక 
టింపబడిన తరునాత్క (శ రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మగారు, ఈ పీఠికను నిమర్శించుచు, 1943 సం. మే వెల 
భారతిలో ఒక వ్యాసము (వ్రాసిరి. అందులో, నేను చేసిన యూ నాను సమన్వయ సిద్దాంతము (శ వావిలాల చేంక 
be వరశా ప్రిగారి సిద్దాంతమునకు అనువాదనుని యొక నింద మోపిరి. అనగా ఈ యూహ నాసొంతము కాదనియు, 
(గ వేంకటేశ్వరశ్ళాసీగారి యూహకు అనుకరణమనియు నారి యభిప్రాయము. 

ఇది సత్యదూరము. - 


శ్రీ వేంక కశ్వరశాస్తిగారి "కోన బుద్దరొజు-రంగనోథ రామాయణము" అను న్యాపము, 1940) సం, ఆగస్టు 
వెల భారతిలో (సచురింపబడనది. అ 


నేను అంతకు అయిదేండ్రముండే. (1935 సం. మార) "Andhra University Telu 
Association Bulletin" అనెడి పత్రికలో ఈ పం న్యాసరూపమున న క్రో 


న చే జై అనంతకృష్ణశర్మగార్పు నా వ్యాసమును చూచియుండరు. 


5 


ఆ న CcC-0. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 
Fo మ 


| 
| 


Vinay Avasthi Sahib Bhyygp Vani Trust Donations 


యీ “పేరునకు నెట్లంగీ కరించి యుండును? మరి తనకీర్తి యతనికి ధారపోసిన రంగనాథుడు ఆత్మ 
వంచనకును -మ్మితవంచనకును పాల్పడి తన పేరనే (గ్రంథ మెటుల వెలయించియుండును ? 


మజియు, ఆతడు తన కీర్తిని బుద్ధారెడ్డికి ధారపోయనేల? అప్పటికి నింకను రాజ్యమేలుచున్న 
విట్టలునకే యర్పించియుండ దగునుగదా? ఆ రాజు ఆ కవిశయము తానే యాశింపక, కొడుకునకు 
దక్కింపనేల? 


అదిగాక ' " ఆతతకృతి పేర నతిపుణ్యు పేర, మాతండి “రకాలు చేర" అనెడి పంక్తిని 
విట్టలుని వుతుడు తప్ప మరెవ్యడు (వాయగ లడు? 


ఇంకొక సంగతి! ఈబుద్ధారెడ్డి కొడుకులు, కాచవిభుడు, విట్టలుడు అనువారు ఈ రామాయణ 
పరిశిష్టభాగ మగు నుత్తర కాండను రచించి, దానికి రంగ నాథరామాయణమనియే పేరిడిరి. రంగనాథుని 
బట్టియే రంగనాథరామాయణ మయ్యెనేని యీ రంగనాథుడే యాతరము వరకును (బతికియుండి, 
వారికిని. తన కవితా తపస్సును ధారపోసెననుట హస్యాస్పద ముకాదా? 

కావున రంగనాథరామాణము రంగనాథ కృతముకాదు. రాజకర్తక ములైన _(గంథములలో, 
ఆముక్త మాల్యదకును దీనికిని మ్మాతమే యిట్టి దుష్మీర్తి యాపాదింపబడినది. నన్నెచోడుడు, రఘునా 
థుడు, అనంతభూపాలుడు, మొదలగు రాజకవుల నెవరిని శంకింపని విమర్శకులు, బుద్ధారెడ్డి కృష్ట 
దేవరాయలను మ్మాతమే శంకించి, వారి యశము నితరులపరము చేయజూచుట వింతేలలో వింత. 


అవతారికలో కవి వర్ణించుకొన్న యాతని వంశవృక్షము ఈ ,కిందిరీతిగా నున్నది. 
గోన కాటభూపతి 


రుదభూపతి 


బుద్ధభూపతి (పూర్వ రామాయణకర్త) 


వీరు, భూవిభులనియు భూపతులనియు వ్యవహరించుకొనుట రాచరిక మునుబట్టి, పుట్టుకచే 
రెడ్డి కులజులు. వీరు వేయించిన శాసనములలో నీవిషయము స్పష్టముగా నున్నది. కొకతీయాంధ 
చక్రవర్తులకు వీరు సామంతులై, ఇప్పటి నిజాము ర్మాష్టములోని రాయచూరు (ప్రాంతముల నేలుచుండిరి. 
ఈ వంశములో రామాయణకర్తయగు బుద్ధారెడ్డి యెప్పటివాడో సరిగా నిర్ణయించుటకు దగిన 
యాధారములు ఈ (గంథములగాని, ఉత్తర కోండ ములో గాని లేవు. అయ్యెడ శాసనములే శరణ్యము. 
ఈ వంశనామచిహ్నముల్రైన శాసనములు, (క్రీ.శ. పదుమూడవ శతాబ్దివి, మూడు కానవచ్చుచున్నవి. 
వానిలో రెండింటికి బూదపూరు శాసనములని పేరు; మూడవది రాయచూరు శాసనము. * 


* ఈ శాసనాధారములను చూపినవారు శీ మల్లంపల్లి సోమశేఖర శర్మగారు. 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi వై Vani Trust Donations 


ఈ బూదవూరు శాసనములలో మొదటి దానిని బట్టి, కాకతి గణపతిదేవ చ్యకవర్తి సైన్యాధి 
పతులలో మల్యాల గుండదండాధీశుడను నత డొకడు గలడనియు, ఆతడు గోనబుద్దభూపాలుని పతి 
కయగు కుప్పమాంబకు భర్తయనియు తెలియుచున్నది. ఈ శాసనము శ్రీ. శ. 1259 లో పుట్టినది. 
 శెరెడవ బూదపూరు శాననము కీ. శ. 1276 లో కుప్పనూంబికయే వేయించినది. అప్పటికి నామె 
భర గుండదండాధీశుడు పరలోకగతుడైనట్లును, కుప్పమాంబిక శివలింగ (పతిష్టచేసి బూదానాదులు 
కావించినట్లు దానిలో 'వివరింపబడి యున్నది. దీనియందును కుప్పమ తండి గోన బుద్ధభూవిభుడు 
గానే పేర్కొనబడెను. 

ఈ కుప్పమ, రామయణావతారికలోని వంశ వృక్షమున గానవచ్చు బుద్ధభూపతు లిరువురిలో 
రంగనాథరామాయణ కర్త ఆయిన బుద్ధభూపతికేని అతని తాతయైన బుద్ధభూపతికీని పుత్రక కావ 
చ్చును. రామాయణకర్తకే కొమార్తె యయ్యెనేని, ఈ గ్రంథరచనాకాలము పదుమూడవ శతాబ్ది పూర్వా 
ర్థమై యుండును. ఎట్లనగా (క్రీ. శ. 1259 నాటికి అత్తింట కాపురము చేయుచు శాసనములో (పస్తు 
తింపబడదగిన వయస్సులోనున్న కూతురుగల బుద్ధారెడ్డి కి, ఆనాటికి కనీసము నలుబదియైదు 'సంవ 
త్సరముల (ప్రాయమైనను ఉండవలయును. రామాయణ రచననాటికి అత డింకను చిన్నవాడు. రాజ్య 
మేలుచున్న తండ్రి యానతిని రామాయణ రచన కుష్మకమించిన యా కుమారుని వయస్సు ముప్ప 
ది-ముప్పదియైదు ' సంవత్సర ములై యుండవచ్చును. ఈ యూహ నిజమగునేని యీ కవి (క్రీ. శ. 
1210 ప్రాంతమున జనించి (శ్రీ. శ. 1240 పాంతమున గ్రంథ రచన చేసియుండును. 

అటుగాక, కుప్పమాంబ రామాయణ కర్త తాతకే కొమార్తె యనుకొన్నచో, తండ్రికి సమ 
వయస్కురాలగు మేనత్త కంచె ఈ కవి సుమారు ఇరువదియైదు సంవత్సర ములు చిన్నవాడై యుండ 
దగును. (క్రీ. శ. 1259 నాటికి శాసనములో (ప్రస్తుతింపబడిన' కుప్పమకు, ఇరువదియైదు సంవత్స 
రములైనను వయస్సుండవలయును. అప్పట్టున రామాయణకర్త (క్రీ. శ. 1260 ప్రాంతమున జనించి, 
(క్రీ. శ. 1290-95 (పాంతమున (గంథము రచించియుండవలయును. 


ఈ రెండింటిలో నాకు మొదటి పక్షమే సమంజసముగా తోచుచున్నది. కువృమ రామాయణ 
కర్తకు కొమార్తె యనియు, రామాయణము (శ్రీ. శ. 1240 (పాంతమున రచింపబడినదనియు. ఎమన, 
ఈ పూర్వరామాయణము ఆరు కాండలు తనకంటె మున్ను రచింపబడినవి కన్తుక్షనే ఉభయ కలి 
మిత్రుడు తిక్కన, తెనుగున రామాయణమును పూర్తి చేయు తలంపుతో ఉత్తర కాండను, ద్విపదగా 
గాకున్నను, నిర్వచనోత్తర రామాయణ మనుపేర పద్య కావ్యముగా రచించియుండును. లేనిచో 
రామాయణ రచనాకుతూహలముగల తిక్కన, యున్నట్లుండి వూర్వకాండలను వదలి యుత్తర కాండనే 
చేపట్టవలసిన యావశ్యకత లేదు. ఈ నిర్వచనోత్తర రామాయణము (క్రీ. శ. 1260 (పాంతమున 
రచింపబడినదని చరిత్ర పరిశోధకులు నిర్ణయించిరి. దాని పూర్వరచనయైన రంగ నాథరామాయణము 


పైని చెప్పినట్లు (క్రీశ. 1240 _పాంతమున పుట్టినదనుటలో వ్మిపతిపత్తి యేమియు నుండదని నా - 


అభి పాయము. 


అటుగాక, రెండవపక్షమును బట్టి యిది (క్రీ. శ. 1290 (పాంతముల బుట్లైనేని, (క్రీ. శ. 
1320 ప్రాంతమున పుట్టిన భాస్కర రామాయణమునకు చాల సన్నిహితముగా నుండును. ఆ పద్య 
రామాయణము ఈ ద్విపద రామాయణమునకు ఇంచుమించు ఛాయవలె నడచినటు చూపగల గుర్తు 
లనేకములు కలవు. అవన్నియు భాస్కరాదులకు బుద్ధారెడ్డి యందుగల గౌరవమునకు సూచకములు. 


భాస్కరునివంటి _పొఢథకవిచే అట్టి గౌరవము పొందదగిన యూ ద్విపద ఆనాటికి [ప్రాచిన గ్రంథముగా 
(పసిద్ధికి వచ్చియుండవలయునుగాని, యాతనికి ఇంచుమించు సమకాలిక మగుట మాత్రము 


తటస్థింపదు. ్ర 
స్థ సన్నిహితులకును సమకాలికులకు విద్యాస్పర్థలు మెండుగా నుండునుగాని, యిట్టి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri ౮/౭౧ Kosha 


ముం ద్‌ 
న టన ననన న తా గ టు ందనం తుల 


FIT TET AETHER RSE 


rm TIT Re mc: 


| 
| 
i 
| 
| 
| 
) 


IX 


గౌరవ ప్రపత్తులుండుటీ పదీ ౮ సాక త్ర మపకిలోఏంచిన కవులలో అది మరియు 
శూన్యము. పాల్కురికి సోమనాథుని ద్విపద కావ్యములు, అర్వాచీనకాలమున పద్యకావ్యము లైనట్లు. 
గనే యీ రంగనాథ రామాయణము సైతము ఇంచుమించు ఒక శతాబ్ది గడచిన పిమ్మటనే యను 
కరణయోగ్య మయ్యెనని తలంచుట సత్యదూరము కాదు. ఈ యంశ ములన్నియు పర్యాలోచించి చూడ 
గా గోన బుద్ధారెడ్డి యీ రామాయణమును పదుమూడవ శతాబ్ది పూర్య భాగ ముననే రచించినట్లు 
నిశ్చయింప వీలగుచున్నది. 


ఈతని వ్యుతులు రచించిన యుత్తరకాండలో వీరి వంశ|కమమును గూర్చి పాసగని వాక్య 
మొకటి కలదు. పూర్వ రామాయణమును బట్టి బుద్ధారెడ్డి తండి పేరు విట్టలుడు. ఈ యుత్తర రామా 
యణమున ఆతని పేరు గన్నక్షితిందుడు; “అనగో గన్నారెడ్డి. దీనిని సమర్థించుటకు ఊహ తప్ప 
మరియొక యాధారములేదు. సంవన్నులైన రెడ్డివంశ్యులలో హోరు (పతి పురుమనకును 
రెండేసి పేరు లుండునట; ఒక పేరు గృహమునను, మరియొకటి లోకమునను వ్యవహింపబడుచుం 
డునట.విట్టలున కుగూడ గన్నారెడ్డియని రెండవ పేరు ఉండియుండ వచ్చును. లేదా బుద్దారెడ్డికి విట్ట 
లుడు - గన్నారెడ్డి అను ఇర్వురిలో ఒకడు కన్నతం్యడియు, మరియొకడు పెంపుడు తండ్రియు 
గావచ్చును. నిరపాయమైన యీ స్వల్పవిషయమును మిషగా గైకొని, యుత్తర రామాయణకర్తలు వూర్వ 
రామాయణ కర్తకు పుతులేనాయని శంకింపరాదు. పూర్వ రామాయణము రచించిన తమ తండి 
బుద్ధభూవిభుని యాదేశానుసార మే తాము ఉత్తర కాండను పూర్తిచే సితిమని యా సోదర కవులు ఎలుగెత్తి 
యుగ్గడించిరి. దీనిని కాదనుట యెట్లు ? 

"గోన కులార్జవ కువల యేశుండు 


నా నొప్పు గోన గన్నక్షితీందునకు 
ననఘాత్మ యగుచున్న నన్నమాంబిక కుం 
దనయుండు సాహిత్యతత్తకోవిదుండు 

దాన (వనిద్ధుండు ధర్మకిలుండు 
భూనుతాచారుండు బుద్ధభూవిభు( డు 
తెలుగున నొప్పంగా ద్విపద రూపమున 
నలి పూర్వ రామాయణము మున్ను చెప్పి 
----- మము బిల్వంబంచి 

నాకుల దీపకుల్‌ నా గుణాన్వితులు 

నా కీర్తివర్ధనుల్‌ నాకూర్మిసుతులు 

గాన నా పూనిన కథ యొల్ల జనులు 
మానుగా6 గొనియాడ మధుర వాక్యముల 
నెమ్మంజెప్పుడు మీరు నిప్రుణులై యనుచు 
మమ్ము బంచిన మేము మా తండి _వతిన 
చిరకీర్తు లెసంగంగం జెల్లింపంగనుట 
పరమ ధర్మంబని భక్తితోం గోరి 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
xX 
రామావతారంబు ర మణీయమగుట 
రాముపావన చరితము దివ్యభాష 


లోకానురంజన శ్లోక బంధ ముల. 

జేకొని వాల్మీకి చెప్పినజాడ 

మా తండి బుద్ధక్ష మానాథు పేర 

నాతతనృపకైరవాప్పుని పేర 

ఘనుండు మీసరగండ కాచవిభుండు 

వినుతశీలుడు పినవిఠల భూపతియు 

నని జనుల్‌ మము గొనియాడంగ మేము 

వినుత నూతనపద ద్విపద రూపమున( 

(బాకటంబుగ నార్యధభాషను జెప్పం 

గెకొన్న యుత్తరకథ యొట్టిదనిన" 
(ఉత్తర కొండావతారిక) 

"భూనుతుండగు గోన బుద్ధభూవిభుని 


సూను లుదారులు సుగుణ భూషణులు 


| 
TTR Rn నన ee al LUI et INL TI TT మా 


ఘనుడు మీసరగండ కాచభూవిభుండు 
వినుత పుణ్యుండగు విట్ట భూపతియు 
రచియించి రుత్తర రామాయణంబు 
రుచిరమై నిత్యమై రూఢిపెం పెసంగ 
నాచ్నకవాళ శైలావనియందు 

'న్లాచర్యద తారార్కమై యొప్పుగాత." 


ఈ కాచ విట్టల విభులు పూర్వరామాయణ కర్తయైన బుద్ధ భూవిభుని వుత్రులనియు, ఉత్తర 
కాండ రచయితలనియు స్పష్టమే కదా ! ఇక వీరిని గురించిన చరిత్రాంశము లింతకుమించి కాన 
వచ్చుట లేదు. పైని పేర్కొన్న శాసన ములలో మూడవది యైన రాయచూరు శాననమున (కీ.శ. 
1294) "గన్నారెడ్డి విట్టలనాథులు" అను నిరువురి పేరులు ఉదాహరింవబడియున్నవి. వారిలో గన్నా 
రెడ్డికి "కాకతీయ కటక సన్నాహ రుద్రదేవ దక్షిణ భుజాదండ ఆది బిరుదములు కలవు. విటలుడు 
ఆ గన్నారెడ్డికి "రాజ్యర క్షామణి" 

"గిమతు మీసియరగండ గోన గన్నయరెడ్డివారు వర్థమాన పురమందు సుఖనంక థావినోదం 


బున పృథివీ రాజ్యంబు "సేయుచుండగాను త ద్రాజ్యర కామణి యైన విట్టలనాథ భూనాథుండు రాచూరి 
పట్టణ (_ప్రవేశాభిముఖుండై " 


(కాండాంతము) 3 : 


(రాయచూరు శాసవభాగము) 
_CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


Xi 


ఈ గన్నారెడ్డి విట్టల నాథులును, ఉత్తరకాండలో తాత నునుమలుగా గానవచ్చు గన్నారెడ్డి 
విట్టల నాథులును నొకరే యనుటకు తగిన యుపపత్తులు లేవు. శాసనములోని విట్టలుడు, గన్నారెడ్డికి 
రాజ్యర క్రామణి. ఉత్తర కాండకర్త విట్టలుడు, గన్నా రెడ్డికి మనుమడు. ఆ యిరువురే యీయిరువురై నచో, 
అంతటి ,దగ్గర బంధుత్వము శాసనమున ఏస్మరింపబడుట పొసగదు. అదిగాక తాతగారికి, మనుమడు 
రాచరికమున రాజ్య రక్షామణి యనిపించుకొనదగినంతగా అండయై నిలచెననుట సులువుగా నమ్మ 
రానిది. ఒక వేళ నట్టి మనుమ లుందురనుకొన్నను, కొడుకులను గోల్పోయిన తాతలకు వారక మున 
కుడిభుజములై యుండి యౌవరాజ్య సూచకమైన బిరుదమేదో వహింతురుగాని, యుద్యోగ సూచక మైన 
"రాజ్యర క్షామణి'' బిరుదము తాల్సరు. అందుచేత వీరిరువుర కును దూరబంధుత్యమేమైన నుండ వచ్చును 
గాని తాతమనుమలవరుస మ్మాతములేదు. ఒకవేళ ని విట్టలు డా విట్టలుడైన గావచ్చును గాని, యీ 
గన్నారెడ్డి మాత మా గన్నారెడ్డి కాడు. 

తెనుగునగల రామాయణము లన్నింటిలో రంగనాథ రామాయణము మొదటిది. పుట్టుక చేత 
నేకాక గుణముచేతను అగగణ్యమే. భాస్కర రామాయణము కొంతకుగొంత దీని నత్మికమింపజూచి 
నను దీని వ్యాప్తి దీనికి రాలేదు. దేశికవిత్వమును మెచ్చని మార్గాభినూనులు ఈ ద్విపదకావ్యమును 
(తోసిపుచ్చి, యా పద్యకావ్యమునే యాదరించినను, దీని (ప్రశస్తిని దానికి కొని తేజాలకపోయిరి. 
భాస్కర రామాయణము బహుకర్త్శృక మగుటచేతను, అందును మల్లికార్డునభట్టాదులు భాస్కరుని వంటి 
పౌఢకవులు గాకపోవుటచేతను, ఆ రచన సర్వత సమముగాలేక, కొన్ని పట్టుల బాగుగా, కొన్ని 
పట్టుల ఓగుగా, అతుకుల నూరి కూర్పుగా పరిణమించినది. ఇక రంగనాథ రామాయణమో, ఆద్యం 
త మొక చేతిమీదనే ధారాలవాహినిగా నడచిన రచన యగుటచేత నట్టిలోటు లేక _పత్మిపకరణ 
గుణాస్పదమై నెగడినది. మరియు, వాల్మికి రామాయణమువలె నిదియు " పాఠ్యే గేయే చ నుధుర" 
మై, పాటగా పాడుకొనువారి కిని, కావ్యముగా చదువుకొనువారి కిని సమాదరప్మాతమై, సండితులకే గాక 
పామరులకును వినియోగ పడి, సార్వజనీనమైన సేరును గడించినది. ఈ రామాయణములోని కొన్ని 
(పకరణములను పాటలుగా పాడుకొను నారీమణు లిప్పటికిని గలరు. రామాయణ కథా _పదర్శన 
ముల వేళ తోలుబొమ్మలవారు గానముచేయు _(గంథ మిదియే. 


అసలు, దేశికవిత్వను _పాయికముగా గేయకవిత్యము. ద్విపద కావ్యములు గేయభావమును 
సంరక్షించునవి యగుటచేత సామాన్య (ప్రజాలోకమున వీనివ్యాప్తి పద్యకావ్యములకు లేదు. ఈ 
రహస్యము గుర్తెరింగియే కాబోలు సోమనాథాది శివకవులు తమ తమ ప్రచార మును ద్వి ద కావ్యముల 
ద్వారా సాగించిరి. వాని వ్యాప్తిని అరికట్టుట యితరులకు దుర్గటమయ్యెను. ఈ ద్విపదరామాయణ 
వ్యాప్తియునళ్లే య్మపతిహతముగా నేటికిని ఆంధ్రలోకమున సాగుచున్నది. అందును, పశ్చిమార్యధులు 
సారస్వత మహోత్సవనులలో బుద్ధారెడ్డికే యగ తాంబూలనుచ్చెదరు. ఆ సీమలో రంగనాథరామాయణను 
చదువని యక్షరాస్యుడు లేదు. ఒరులు చదువగానైనను నినని నిరక్షరాస్యుడును లేడు. వారికది 
పూర్వార్జి తమైన యక్షయధనను. 

పశ్చిమాంధులకును ప్రొగ్లేశాంధ్రులకును సారస్వత సృష్టిలోను సారస్వత "సేవలోను, కొంత 
భేద మున్నది. మన వాజ్మయమునగల “మార్గ-దేశి శాఖలలో, పూర్వ కాలమున మార్గశాఖ 
(పాక్సీమలోను, దేగిశాఖ పక్చిమసీమలోను ఎక్కువ వృద్ధియైనదని బాహుళ్యము మీద. చెప్పవచ్చును. 
- ఇటులనుటచే, పడమట మార్గక విత్వను పుట్టలేదనికాని, తూర్పున దేశి రచనలు లేవని కాని యర్థము 
"కాదు. మరి యీ విభాగము _ప్రాధాన్యమును బట్టి చేసినది. ఈ భేదమునకు నైసర్గికమైన యొక 
కారణము పొడకట్టుచున్నడి. (ప్రాకీమ, పర్వతారణ్య రహితమును ఫలవంతమునునైన భూభాగ 
మగుటచే, జెత్తరాహుల (పవేశమునకును వారి విద్యాసభ్యతల వ్యాప్తికిని ఎక్కువ యవకాశ మబ్బినది. 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


౫6|| 


ఈ ప్రాంతముల సంస్కృత విద్య యెక్కువగా వ్యాపించుటయు, సంస్కృత సార స్వతానుక రణముగా 
సారస్యత సృష్టి జరుగుటయు దాని ఫలమే. ఎన్నటి మాటలో యెందుకు? వర్త నూన కాలమునగూడ 
వంగసాహిత్యానుకరణము ఈ సర్కారులలోవలె పశ్చిమార్య్థధమున లేదు. ఇక న వీరి 
యంత యదృష్టవంతులుకారు. నిరంతరము (ప్రకృతితో పోరుచు పాటుపడవలసిన కష్టజీవులు. ఆ 
కషజీవనమే వారిని దృఢ కాయలుగా, వీరులుగా స్వాతంత్య తత్పరులుగా చేసినది. తాతలనాటి తల్లి 
భాషయే విరికి చాలును. పరభాషల యావశ్యకతగాని, వానిని నేర్వవలెనను కుతూహలముగాని, నేర్వ 
దగిన యవకాశముగాని వీరికి నుండదు. పర సంపదాయములకు మురిసి హత్తుకొను మెత్తదనము 
వారి మనస్సులకు ఉండదు. తమ సంఘములో మహోదారమైన జీవితము గడపి తరలిపోయిన 
వీరుల చరి(త్రలే వారి కావ్యములకు ఇతివృత్తములు. అవియే వీర పదములు.. ఒకవేళ, ఇతర చరితలు 
మహత్త్యమును బట్టి సంఘములోనికి. చొచ్చుకొని వచ్చినను, అవి దేశియతా ముద్రలతో రూపాంతర 
మునుపాంది 'యాత్మీయములగునే కాని యెరవు సామ్ములవలె వింత కొల్పవు. ఇది యా సీమలో 
నుతృన్నమైన ప్రాచీన సారస్వతమునకు సాధారణమైన ధర్మము. కాల (ప్రభావమునుబట్టి యీ 
ధర్మము అర్వాచీనకాలమున కొంత సడలినను, ఆ జనుల సారస్వతాభిరుచి 'మ్మాతము పూర్వ 
సం్మపదాయముదె సకే మొగ్గు చూపుచుండును. దేశియతామహితమైన యా యభీరుచిని తృప్తిపరుపగల 
కవులే మహాకవులుగా, జాతియ కాన్యకర్తలుగా పూజింపబడుదురు. గోన బుద్ధారెడ్డి యట్టి మహాకవి. 
ఇతడు సంస్కృత మహాకావ్యమును తెనిగెంచినను ఆంధ్రీకరణమును దేశీయ చిహ్నములతో విలక్షణతా 
శోభిత మొనర్చి తన స్వతంత్రతా తృష్ణను, తన దేశీయుల సార న్వతాభిరుచులను తనిపెను. ఈ కావ్య 
విఖ్యాతికి ఇది యింకొక కారణము. 


నిజమునకు శుద్ధదేశిక విత్వమున ఇతివృత్తము, భాష ఛందస్సు అనెడి మూడును దేశీయము 
లేయై యుండవలెను. దానికి గీతి యాయువుపట్టు. అట్టి లక్షణముగల వాజ్మయమే మన. వదకవి 


త్యము. దానికి కేవల భిన్నమైనది శుద్ధ మార్గ కవిత్వము. దీనియందు, ఇతెవృత్త ము సంస్మ్కుత్ర ఫ్లురాణ 5 


సంబంధి. భానయు సంస్కృత మయము. ఛందముకూడా నంన్కతవృత్తనుకరణము. కాల్మకమమున, 
ఈ యనుకరణ వాజ్మయమే (ప్రబలి, (ప్రౌఢ సాహిత్య మనిపించుకొని, స్వతర్మితమును నజీవమును 
అగు దే? కవితను వెనుకకు నెట్టినది. దానిని సృష్టించువారును సేవించువారును పామరులుగా తిర 
స్కరింపబడిరి. తుదకు అనుకరణశీలమైన వాజ్మయమే పట్టము కట్టుకొనెను. దీని దాడికి తాళలేక 
కోమల దేశికవిత, నగరములు రాచబాటలు వదలి, పల్లెపట్టుల సందుగొందుల నడయాడదొడగెను. 
సహజ సౌందర్యము గల యాముగ్గ సరస్వతికిని ఏదో కొంత (ప్రాఢవేషము వేసి నాగర మర్యాదలునేరి, 
సభాపవేశార్హత కలిగింపవలెనని పాటుపడిన వారే, ద్విపద కార్యకర్తలు. వీరు, ఒకవంక తమ దే? 

కవితాభిమానమును,ఇంకొక వంక విద్వత్కవి కీర్తికాంక్షను అణచుకొనలేక యుభయతారక మైన మార్గము 
(తొక్కి కొంతవరకు చరితార్జులైరి. ఇట్లనుటచే సంస్కృతము. వలన మన భాషకు సమకూడిన మేలు 
తలపనివాడననికాని, కొంచెపరుచువాడననికాని యెంచకుడు. తత్సావాయ్యమువలననే, తెలుగు బాస 
యింత సంపన్నమును, తెలుగువాజయ మింత విస్తృతమును నయినవి. కాని యా సాంస్కృతిక 
శాఖతోపాటు నానాటికి పెంపొంది యింతకంయెను నెక్కువ విస్తృతికి రాదగిన దేశశాఖ యుపేక్షింప 
బడినదనియే నావిచారము. ఈ దుర్దశకు కారణము (పజలో, రాజులో, కవులో నెవరు చెప్పగలరు? 


సహజముగా ప్రాచిన ద్విపద కావ్యకర్తల చిత్తవృత్తి దేశి కవిత్నాపవణము. కాని యాదారినే 


పోయినచో, దృఢస్థానక మును విద్వల్లోక (ప్రతిష్టితమునునైన సార స్వతాలయమునకు వెలివార మగు 
దుమేమోయన్న భయముచే త్మత్పవేశార్హత నిచ్చు సంస్కార ముల కొన్నింటిని స్వయముగా చేసికొనిరి. 
అనగా పైన పేర్కొన్న దేశికవితా లక్షణములలో నేయొకటి రెండింటినో పాటించి, మిగిలినవానిలో 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 6920001 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


మార్గశాఖానుయాయులేయై యిటు _వజాసామాన్యమునకును, అటు సాహిత్యవరులకును ఇష్టులై వారి 
హృదయములలోను, వీరి కోశములలోను స్థానములను దక్కించుకొనిరి. వీరిది పదకవిత్వముయ్యు 
పామర కవిత్వముకాదు; పండిత కవిత్వమయ్యు దేశికవిత్వము కాకపోదు. ఇదియే ద్విపద కావ్య 
కర్తలకు గల (పత్యేకత. 

కాలమును బట్టి యీ వర్గములో మొదటివాడు సోమనాథుడు. సోమన నతిశయించి (పథమ 
గౌరవము డక్కగొన్నవాడు బుద్ధారెడ్డి. వీరిరువురును ఇంచుమించు సమకాలికులని చెప్పదగినవారు. 
సోమన ద్విపద కావ్యములు వ్యాకరణచ్చందో లక్షణాదులలో నిర్దున్షములు కాకిపోవుటచేత పండిత 
కవులకును, 3వమత విషయకములే యగుటచేత శైవేతరులైన బహుళాంధ జనమునకును ఎక్కువ 
యాదరపాతము కావయ్యెను. ఇక బుద్ధారెడ్డి ద్విపదకావ్యము, లక్షణయుక్త మును ' నర్యపూజార్హ మగు 


రామచరితము అగుటచే వారు వీరనశ యొల్లర కును శిరోధార్యమయ్యెను. అందువలన రామాయణము 


లలో అ్యగగణ్యమగుటయేకాక ద్విపద వాజ్మయశాఖలో సైతము రంగనాథ రామాయణ మృగగణ్యమే. 


మరిఇంకొక సంగతి; సంస్కృత పురాణాంధీకగణమునకు అంకురార్పణము చేసిన నన్నయ 
భట్టు భారతానువాదములో మూల కథావిధేయముగా నడచెనేకాని తానై స్వతంత్రించి యాకథలో నెట్టి 
మార్పులును-చేయలేదు. ఒక చో కథతగ్గించుట, ఒకచో పెంచుట, ఒకచో వదలుట యను వద్ధతి దాని 
యందును గలదుగాని, యది మూలభిన్నమని చెప్పదగిన న్వతర్యత కల్పనకాదు; రచనానరణికి 
ననుకూలముగా వేసికొన్న యనువాద మార్గ ము. కేవలానువాదకుడు స్వతంత మూలేభిన్న కల్పనలు 
చేయడు. వాని (గంథము, నామమ్మాతమనకే అనువాదము గాని నిజమునకుగాదు.. రంగనాథ రామా 
యణ మీ*మాదిరి యనువాదము. ఆంధ వురాణేతిహాసకర్తలలో నింత స్వేచ్చగా నూతనగాథా కల్పన 
చేసిన కవి యింకొకడు లేడు. 


ఈ రామాయణమునకు విశిష్టత నాపాదించిన యంశమే మూలభిన్నగాథాకల్పన. ఆగాథలు 
రామకథా (పస్తావముకల వద్యవురాణాదులలో గాని, నవవిధ రామాయణములలో గాని యుండిన 
నుండవచ్చును. ఉండుగాక; కవి, యా వురాణములనన్నింటిని వెదకి గాలించి యేర్చి యిందు కూర్చు 
కొనెనని చెప్పుట కష్టము. ఆ కథలన్నియు ఏ మార్గముననో, యోనాడో యాం్యధ్మవజల చెవులబడి, 
వారినోట పదములుగా పాటలుగా కీర్తనలుగా నలిగి, సంఘమున వేరు నాటుకొనిపోయియుండును. నాటి 
పదకవిత్వఖనినుండియే యూ కవీశ్యరు డా జాతిరత్నములను దీసి సానలదీర్చి తన రామాయణ 
మవామాలలో కూర్చియుండును. ఈ కావ్యమునకు దేశితనము నాపాదించిన యింకొక లక్షణ మిదియే. 
అట్లుగాక దీక్షకొరకు యథావాల్మిక ముగానే కవి దీనిని తెనిగించి యుండునేని, వరిచితవన్తురోహిత మైన 
యా రచన దేశీయులకు నాశాభంగము కలిగించెది. కావ్యమునెడ వారు విముఖులును అయ్యెడి వారు. 


"ఆదికవీశ్యరు(డైన వాల్మికి 
యాదరంబున( బుణ్యులందజు మెచ్చ 
జెప్పిన తెణంగున (గశ్రీరాముచరిత 
మొప్ప 'జేప్పెద6 గథాభ్యుదయ మెట్లనిన." 
అని కవి (పతినచేసినను, తద్భిన్నముగా (ప్రతి కాండమునందును ఎదో యొక అవాల్మీకాం 
శమును కల్పించుచునే కథ నడపెను. వానిలో పెక్కు, కావ్యమునకు గుణసంపాదక ములును తద్వి 


- శిష్టతకు 'హేతుభూత ములును నైనవి. వీనిలో కొన్నింటికి లోకమే యాధారమనుటకు నిదర్శనముగా, 


స్త్రీల పాటలను, పదములను, భజనకీర్తనలను పెక్కింటిని చూపవచ్చును. నేటి యీ పాటలే ఆనాడు 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
XIV 
కవికి నాధారము లయ్యెనని నేననజాలనుగాని, యీ పాటల యర్థ ముగల పొచీనపదములేవో తప్పక 
యెయుండునని మా!తము చెప్పగలను. సంస్కృత పురాణములను పండిత కవులు తెనిగింపక మున్నే, 
యందలి గాథలు విడివిడిగా పదక విత్వరూపమున తెనుగు దేశ మున వ్యాపించెనని చెప్పుట సార స్వత 
ధర్మ విరుద్ధముగాదు. 
కీర్తన 
చరణము: "రాతి నాతిగ జేసె నిపదరజ మటంచును ఖ్యాతిగా ఎని 
ప్రీతితో నెజనమ్మితిని నాపాతకము లెడబాపు తండి! 
పల్లవి: సీతామనోహరా! రారా! సేవకుడ నను ( బోవవేరా?" 
ఆహల్య రాతిగా పడియున్నదనెడి ఈ యర్థముగల కీర్తనలు, తెనుగు దేశమున ఎప్పటినుండి 
కలవో ఎవని కెరుక? 
" అడరి గౌతము( డహల్యాదేవిం జూచి 
పడతి పాషాణరూపను దాల్చి యిచట 
కర మ్ముగమగునెండ గాలి. బెంధూళం 
బొరలుచుండుము నీవు పాడగానం బడక." 
ఈ పంక్తులలో బుద్ధారెడ్డి గ్రహించినది ఆ కీర్తనలలోని అర్థమే. a 
"లక్ష్మణదేవర నవ్వు", "ఊర్జిళాదేవి నిద", "లక్ష్మణ మూర్చ" అనునవి ఆంధ (స్తేలు నిరం 
తరము పాడుకొను పాటలలో |ప్రశస్తములై పేరు మోసినవి. ఈ కవి యుద్ధకాండాంతమున "ఆత్మ 
సంబ్రీణనము'' లో జానిపినసౌమిత్రి నవ్వు" "లక్ష్మణదేవర నవ్వు" నకు (ప్రతికృతి. 
ఇవియు, మరి యిట్టివేయైన మరికొన్నియు నంశములు కాక, కావ్యసౌందర్య సంపాదనదృష్ట 
అరణ్య యుద్ధకాండలో స్‌ కవ (వవేశ పెట్టిన యమూలకగాథలు ముఖ్యమైనవి మూడు కలవు. 


వానిలో మొదటిది జంబుమాలి వృత్తాంతము. దీని యునికి రామాయణమునకు (కొత్తవన్నెను 
పెట్టుచున్నది. అనతివిస్తృతిగల యూ చిన్న కథ స్వయంసంవూర్ణమై వెలుగొందుశేగాక ప్రధాన 
కథకు సైతము పోషక ముగానున్నది. ఈ వృత్తాంతమే లేనిచో శూర్పుణఖా (పవేశ ము సోపపత్తిక మే 
కాదు. లోకులకు పరివోసపాత్రమైన ఆ యవివేకురాలి చరితము దీనివలననే శోచనీయమును 
దయనియమును అయ్యెను. 


రెండవది. కాలనేమి వృత్తాంతము. ఇందు మనల ఆశ్చర్య మగ్నుల జేయునది రాక్షసుల 


(పత్మికియాల్పనాచతురత. అది యటుండ, రావణశక్తిచే మూర్భపడియున్న లక్ష్మణు డెప్పుడు వున. 


రుజ్జీవితుడగునా యని తహతహపడు పాఠకులకు, ఈ యవాంతర కథవలన గలిగిన కాలయాపనము, 
భరింపరాని యుత్కంఠను గలిగించి, దుర్భర సంశయాస్పదమైన పరిస్థితి సృష్టించి అంతమున చే 
శూరీన మేలును ఇనుమడిగా ముమ్మడిగా నాస్వాదయోగ్య మొనర్చుచున్నది. 

మూడవది సులోచనా వృత్తాంతము, దీనిని వేరొకచో వివరించెదను. 

ఇవిగాక (పత్యేక ముగా యుద్ధకాండ కథకు వన్నెతెచ్చిన కల్పనలు, వేరు విధములైనవి మరి 
కొన్ని కలవు. Fait be 


—eey Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


XV 


; బాలకాండమున అయోధ్యలో బయలుదేరిన రామకథ (క్రమముగా, ఆర్యావర్తమును దండ కా 
రణ్యమును కిష్కింధా రాజ్యమును సముదమునుదాటి, యుద్ధకాండమున లంకలో (పవేశించి కించి 


దవశిష్టముగా నచటనే ముగియును. ఈ తుది ఘట్టమునగాని 
రము యొక్కయు స్థితిగతులను గూర్చి పాఠకులకు యథార్థ 
అందుచే లంకాపట్టణము దయ్యాల కొఠార మనియు, రావణుడు 


రావణుని యొక్కయు నాతని సంసా 
జ్ఞానము కలుగు నవకాశ ముండదు. 
దయ్యాల దైవమనియు, ఆతని దార 


వ్యుతాదులు భూత (పేత పిశాచములనియు తలచుకొని భయపడుదురు. ఆ సంసారము యొక్క నిజ 
స్వరూపము నెరుగవలెనన్నచో, ఈ రంగనాథ రామాయణమునే చదువవలయును. ఆ రావణ గృహము 
దైవభక్తులకు, నీతిశాలులకు, పత్మివతలకు, వీరమాతలకు, వీరపత్నులకు నాకరము. 


ఆ రావణుని స్వభావమైనను పైకి గానవచ్చునంత యాసురముకాదు. ఆతని మహత్త్వమును 
గుర్తించి వెల్లడించినవాడు ఈ రామాయణకర్త. కావ్యశిల్పధర్మమును బట్టి చూచినను నాయకునివలె 
(పతినాయకుడును ఉదాత్తమూర్తియై యుండుటయే సమంజసముగాని, నీచ పకృతియగుట తగదు. 


రావణ డెంత లోకభీకరుడైన శూరుడో యంత మహోదారుడైన వీరుడు. క్షుదములైన (కౌర్యా 
సూయలచే కన్నులు మూసికొనిసోయి యొదిరి ఘనతను మెచ్చని యంధుడు కాడు. _పపంచము,' 
అరావణమో అరామమో కావలెనని గట్టి పగబూనియుండియు, ఆ రాముని ధనుర్విద్యా కొశలమును 
చూచినంతనే తలయూచి యూచి మెచ్చి బట్టుకై వడి పాగడిన గుణ (గ హణపారీణుడు. 


"నల్లవో రఘురామ! నయనాభిరామ 

విల్లువిద్యగురువ వీరావతార 

కరశరలాఘవ (కమకలళానవుణ 

స్ఫురదురుచాప సంశోషితకృపణ 

భుజసారదృఢముష్టి భువనవిఖ్యాత 

విజితరిపువాత విజయసమేత 

మానవరాజకుమార కంరఠీర 

వా, నవ్యదివ్య .-స్తసంపన్న 
స్ఫార ఘోరాక్రయ బాణతూణీర 
వీర్శాగగణ్య యో విశ్వశరణ్య 
బాపురే రామభూపాల్య లోకముల 
, నీపాటి విలుకాడు నేర్చునేకలుగ 
పాటించి'"పురములపైం బడ్డహరుని ' 
శేటాప్పు నిందు నీయేటొప్పుంగాక 

ఈ పాగడ్త యాదైత్యవిభుమంతులకు వెగటయ్యెను. 


" పగవాని నీరీతి పంతంబు విడిచి పాగడరాదనియు "పాగడిన భయమంద+ బోలు )టంచు" 
"పగవారు తనవారు పలుచంగాం జూతు" రనియు మందలించిరి. వారిమాటలకు దశ కంఠుడు "నవ్వి 
"మటిశూరులపెంపు మెచ్చంగవలదె" యని నీతి చెప్పుచు అచ్చోటువాసి పోయెను. 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


XVI 


ఇంత మాత మేకాదు. రాముడు ' సాక్షాద్విష్ణున్వరూవుడని యెరిగిన మవాోజ్ఞాని యీ రావణడు. 
ఆజానమును మనమున నిగూఢముగా నుంచుకొని శ(తుసాధనచే ఆ రాముని చేతిలో కడతేరి సాయు ” 
జ్యనుఖమును పాందగోరిన ముముక్షువు. 


డ్రిరాము శరములచే6 జత్తునేని 
నాకవానులు మెచ్చ నాకోరుచున్న 
వైకుంఠ మెదురుగా వచ్చు నిచ్చటికి 
లలన ని వేటికి లంక యేమిటికి. 
దులకొన్న ముక్తి సత్పథము.గై కొందు" 


మహారాక్ష నత్వములో వరమదివ్వత్వమును చూడగల్లిన యీ కవి, ఆ రాక్షనరాజును అనుర 
లోక మునుండి యాధ్యాత్మిక లోకమునకు గొంపోయెను. 


ఇక, రావణుని తమ్ములలో విభీషణుడు లోకమెరిగిన రామభక్తుడే. | 
ఇంచుమించు రావణునివంటి రాక్షసుడే యనిపించుకొన్న కుంభకర్ణు డెట్టివాడో చూతము. 


ఇతడు "ధర్మో జయతి" యని యెరిగియు న్వవక్షమును వీడక యన్నకై యనువుల నర్పించిన 
మవాత్వాగి. ఈతని ధర్మబుద్ధి వ్యక్తము చేయుటకో యన, ఈ కవి యుద్ధభూమిలో విభీమణ కుంభకర్ణులకు 
ఒక (పేనంగము కల్పించి, కుంభకర్ణునిచే అమూల్యములైన యీ వాక్యములు పలికించెను:-- 


"ఏను. విభీమా నీదు వ్మికమంబునకు 
ననువైన తత్‌ యిది యవనీశు నెదుర 
నన్నదమ్ముల ' పాడియని (స్తుక్కవలవ 
దిన్నరనాథుని వృాదయంబె వట్టు 

వూని యెన్నండు నిన్ను బొంద వాపదలు 
భానువంశ్యునికృప వడసితి గాన 
నారాము దయ గల దటమిదశరసిద్ధ 
సారదయోదయక్షా ఘ్యచిత్తుం డవు 
లంక సద్దుణగణాలంకృతి నేల 
నింక నెవ్వరు గల రిట నివెకాక 
సాహసబలమహోత్సాహంబు మెజసి 
యాహవంబున వేగమడరినం గడక 
మగతనంబును బాడి మదిలోనం దలంచి 
తగనీవు నాతోడం దాకెద ననుచు, 


i Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 692000౪1 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


XVI 
బలికి తిగాని యీ పట్టున నిలువ 
నలవియె (బైహ్మరుదాదులకైేశన 
దొల(గుము తమ్ముడా (తీంగ కీవైన 
వలయు నీ రాక్షసవంశంబు మనుప" 


ఇక వీరితల్లి కైకసి. యిట్టి కొడుకులగన్న వీరమాతయేగాక, కులమునకు రానున్న చేటు 
నూహించి, పెద్ద కొడుకున కు బుద్ధులు గరప పాటుపడిన సత్యనిరత. ఈ వృద్ధమాత తెగువతో, తనం 
త వ్యుత్ను కొలువుకూటము చేరీ రామునితోడి పగ వలదని నయభయముల బోధించి ఫలములేక 
"ఏ తెజగుున బోవ దిది దైవకృతము; నీతి సెప్పిన విన నేర్చునే " యని యిల్లుచేరి యూరడి 
ల్లిన _పశాంతహృదయ. 


ఈమెను పోలినదే యీ యింటి పెద్దకోడలు మండోదరి. పురాణవేత్త లీమెను మవాపత్మావత 
లలో గణించి (స్త పసుతించుట నిర్హేతుకము గాదు. పత్మివత కనుకనే పతిహితముకోరి SS బుద్ధి 
మరల్ప మాటిమాటికి (పయత్నించి చూచెను. అందు విశేష మేమియును లేదు. మరి," రాము విశిఖి 
సంతానవేగము సైరింపలేక, జర్జరితాంగుండై రజనిచరేందుండు రణభూమి విడిచి" యిల్లు చేరి 
చింతా కాంతుడైనపుడు ఆతని పొరుషోత్సాహముల నెసకొల్ప, 


'.. ఓ పంక్తికంధర నీకు 

జనునె దీనునిభంగి శౌర్యంబువిడువ 
జగములు నీవన్న6 జలియించు, నేల 
మగటిమి సెడి యిట్టి మతము గై కొంటి 
నేండింత ధైర్యంబు నీకు లేకున్న 
నాండేల తెచ్చితి నరనాథు దేవి 

వలదని చెప్పినవారి వాక్యములు 
తలకూడెనే నేడు దనుజలోకే శ 
భుజవ్మిక మంబెల్లం బోవంగ విడిచి 
నిజముగా మునివృత్తి నీవు గ్రైకొంటి 
విర్మదుచే నని నోడియెయు( గవు రామ 
చందు గెల్యక యున్న( జనులెల్ల నగరె 
యని చేసి గెలుతుగా కసురేశ నీకు 


ననదచందము లేల?” 
ని దూరబలికి పతిని రణభూమికి మరల్చిన వీరవనిత. పగవీడుమని పలుమార్లు చెప్పిన 
హితముకం'చు పౌరుషము వీడవలదని తుదిసారి చేసిన యూ యుపదేశము ఇంద్రజిత్తునుగన్న 
వీరమాతకే తగును. 
మండోదరి కోడలైన సులోచన, అత్తగారికిని అత్తగారి యత్తగారికిని ఎందును తీసిపోని నకల 
సద్గుణసంవన్న. ఈమె వారి యింటికి ఒక మాణిక్యదీపము. ఈ ధీర పత్మివత యుద్ధరంగమున 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


XVill 


శతుమధ్యమునకు బోయి వారిని మెప్పించి రణనిహతుడైన పతి కళేబరమును సహగ మనార్థమై 


తెచ్చికొన్న పుడు, 
"ఆ యింతి తెగువకు నాయింతి తెలివి 
కాయింతి సమబుద్ధి కా మహామహిమ 
కాయింతి పతిభక్తి కాయింతి వేగ( 
గాయము దెచ్చిన (క్రమశక్తి యుక్తి 
కే మనంజెలక " 
ఎందును ఆశ్చర్యమెరుగని రావణుడే మవాశ్చర్యచకి తుడయ్యెను. ఈ కథను చదివిన యెల్ల 
వారును ఆశ్చర్యచకితులే యగుదురు. 
ఏవంవిధమహితమైన యూ పౌలస్త్య కుటుంబమును చ్నితించుటలో ఈ కవి చూపిన. స్వతం 
(తతకు, సమబుద్ధికి, విశాల దృష్టికి, భావుకలోకమే (ప్రమాణము. 


15-5-1942 od NY) లక్ష్మీకాంతం 


సు CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


మ. 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


' రంగనాథ రామాయణము 
పూర్ణోత్తిర కొండముట 


తార ఇ 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 69200011 Gyaan Kosha 


x 
Vy dr ggg uvan Vani Trust Donations 


క 


బాలకాండము 
విషయము అ 
కథా(ప్రారంభము 3 మ 4 
ధశరథుండు మం త్రులతో6 బుత్రకామేష్టి సేయ నాలోచించుట రర 9 
బుష్యశృంగుండు వారాంగనలం దగిలి రోమపాదునియింటికి వచ్చుట 5 12 
ధశరథుండుయాగదీక్ష వహించుట ఎలు 13 
దశరథునకు యజ్ఞపురుషుం డు దివ్యపాయస మిచ్చుట ర 16 
శ్రీరామావతారము స్ట్‌ 17 
కౌశికుడు యజ్ఞరక్షణార్హమై దశరధునితో రామునిం బంపుమనుట ఆదం 19 
కౌశికునితోడ రామలక్మణులం బంపుట లం 21 
విశ్వామిత్రుండు రామునకుం దాటకాజననము దెలుపుట రల 23 
(శ్రీరాములకు భృశాశ్వసంతానములైన య్యస్త్రశస్త్రముల నిచ్చుట మ 24 
(శ్రీరాములకు6 గౌశికుండు ఆగ్రమాదుల నెజగించుట క్‌ 26 
రాముని మిథలానగరమునకుం బోవ మునులు (పేరేపించుట వ్‌ 28 
విశ్వామిత్రుందు తనవంశక్రమంబు దెలుపుట న 30 
కౌశికుడు కుమారస్వామిజననము దెలుపుట సక్‌ 31 
(శ్రీరాముండు సగరులవృత్తాంతముం దెల్పు మనుట క 34 
అంశుమంతుడు అధ్వరాశ్వముం దెచ్చుట స్టే 36 
భగీరథుడు గంగను దెచ్చుట న 37 
దేవత లమృతంబు వడయుట స 40 
సుమతి యనురాజు విశ్వామిత్రుని నెదుర్కొనుట కం 42 
గొతముం డహల్యకు శాపమిచ్చుట 7 రంది 44 
శతానందుండు విశ్వామిత్రుప్రభావంబుం దెల్పుట స 46 
కాశికుండు ఈశ్వరునిచేత నస్రాదులు వడసి వసిష్టునితో. బోరుట స 48 
'త్రిశంకునికై కౌశికుండు యజ్ఞంబుచేయ నారంభించుట 50 
అంబరీషుడు యజ్ఞపశువుగా శునశ్శేపునిం గొనిపోవుట 51 
విశ్వామి[త్రుండు మేనకను గూడుట 53 
జనకుండు శివునిచాప మెటగించుట 55 
(శ్రీరాముండు శివునివిల్లు విజచుట హా 57 
ధశరథుండు మిథిలకుం బోవుట 58 
వసిస్టుండు యువనాశ్వుని వృత్తాంతముం దెల్పుట 60 
రా నందుందు జనకునివంశ(క్రమంబు దెల్పుట 62 
| _ దాశరథుల నలంకరించుట 


Vinay Avasthi Sahib Bhuvan న! Donations 
విషయసూచిక 


ప sss 


| విషయము =. ప్రక 
. పరశురాముండు ,శ్రీరాము నెదుర్కొని భంగపడుట HERE 
దశరథుడు పుత్రుల దోడ్కొని అయోధ్య. కేగుట కని 71 
: అయోధ్యాకాండము 
దశరథుని వసిష్టాదులతో రామునకుం బట్టముగట్ట నాలోచించుట స 74 
మంథర కైకకు దురుక్తులు బోధించుట న్‌ 77 
దశరథుండు కైకయింటికి. బోవుట ర 79 
| కైక తన కిచ్చినవరముల నడుగుట జ 81 
| కైకయింటికి దశరథని బిల్వ సుమంత్రుండు పోవుట i 83 
| శ్రీరాములు కైకయింటిలో నున్న దశరథునిం బొడగాంచుట క 84 
1 కౌసల్య (ప్రలాపించుట క 86 
| (శ్రీరాములు కౌసల్యకు నీతిం దెల్పుట లత 88 
. సీతతో రాజ్యాభిషేకభంగ యెజింగ్రించుట- లం 90 
సీత .వచ్చుటకు (శ్రీరాములు సమ్మతించుట క 92 
శ్రీరాములు త్రిజటాఖ్యునకు గోవుల నిచ్చుట నో 93 
(శ్రీరాములు సీతాలక్మణసమేతుం డై దశరథునియొద్దకు వచ్చుట యు. 95 
వసిష్టుడు కైకతో కఠినోక్తు లాడుట మ 97 
కౌసల్య సీతకుం బతిధర్మముం దెల్పుట a 98 
దశరథుడు రథము నిల్పుమని సుమత్రునిం బిలుచుట జ 101 
(శ్రీరాములు గుహునిం జూచు. జః 102 
సుమంత్రుడు అయోధ్యకు రథముం దెచ్చుట రదర 104 
దశరథుడు కౌసల్యకుం దనశాపముం దెల్పుట దివం 107 
దశరథుడు యజ్ఞదత్తుని జూచి చింతించుట క్‌ 108 
దశరథుడు ప్రాణముల విడుచుట | క్ల 111 
భరతుం డయోధ్యకు వచ్చుట క్‌ 112 
భరతుడు కాసల్యయొద్దకు బోవుట వ 114 
భరతుడు రామునియొద్దకుం బోవుట అ 116 
భరతు డు భరద్వాజా(శ్రమంబుం జేరుట ర 
“ భరతుండు మునివేషధారులైన రామలక్ష్మణులం బొడగాంచుట వ్‌ 119 
= దశరథునిమృతి రామలక్ష్మణు లెజంగుట త 121 
జాబాలి యను. ముని (శ్రీరామునకు నీతిం దెల్పుట లం 123 
అరణ్యకాండము. 
. శ్రీరాముండు దండకారణ్యమునకు బోవుట Be 127 
' శ్రీరాముడు శరభంగాశ్రమంబుం జేరుట క 128 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


ti 


Xl. 
శుకం నిత: Bhuvan Vani Trust Donations 


విషయము 

_శ్రీరాముండు అగస్త్యులం గాంచుట 
సౌమిత్రి ఖడ్గముం గొనుట 

మునులు జంబునితపః ప్రభావబుం దెల్పుట 
శూర్పణఖ రామునిం జాచి మోహించుట 


_ ఖరుండు సేనం బంపుట 


ఖరునిసేనలు రాము నెదుర్కొనుట 

శ్రీరామునితో ఖరదూషణులు పోరుట 

ఖరుండు (శ్రీరాముల నెదుర్చుట 

శూర్పణఖ (శ్రీరాముల రూపాతిశయముం దెల్పుట 

మారీచుడు (శ్రీరాముని (ప్రభావముం దెల్పుట 

మారీచుడు మమాయామృగరూపధారియై వచ్చుట 

మాయామృగము రామునిచేంగూలుట 

రావణుండు భిక్షుకవేషధారియై సీతాదేవియొద్ద కేతెంచుట 

జానకి శోకించుట 

రావణునితో జటాయువు పోరుట 

జనకజను అశోకవనమునం దుంచుట 

(శీ/రాముండు ప్రలాపించుట 

లక్ష్మణుండు రాముని శాంతిపఅచుట 

జటాయువునకు అగ్నిసంస్కారము సేయుట 

రామలక్ష్మణులు శబరినిం గాంచుట 

శ్రీరాముండు బుశ్యమూకమును జూచి హర్షించుట 
కిష్కింధాకాండము 

'శ్రీ/రాములవద్షికి హనుమంతుండు వచ్చుట 

హనుమంతుడు తనజన్మ 'ప్రకారమెణంగించుట 

సు(గ్రీవుండు జనకజతొడవు లిచ్చుట 

వాలిమాయావితో యుద్దముచేయుట 


| వాలిదుందుభులయుద్దము 


వాలిసు(గ్రీవులు పోరుట 

తార సు[గ్రీవునితోం బోరవద్దని యడ్డగించుట 
అమెఘ్యాస్త్రముచే వారి గూలుట 

, తార (ప్రలాపించుట 

వాలి సుగ్రీవునకు 'హేమదామమిచ్చుట 


 ృక్క్రీరాములు మాల్యవంతముం జేరుట 


.. లమ్మణుందు కిష్కింధకుం బోవుట 


పుట 
131 
134 
135 
137 
139 
141 
142 
144 
147 
148 
150 
152 
153 
155 


157 


159 
161 
163 
164 
167 
168 


173 
174 
176 
178 
179 
182 
183 
185 
187 
189 
191 
193 


టీ 
ఈ 0. 120% ji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri ౮/౧ Kosha 


Xl 
Vinay AvagtiLg3hibBhuveg Vani Trust Donations 
విషయము 


లక్మణుండు సు(గీవుని మన్నించుట 

వానరవీరుల సీతను వెదకం బంపుట 

(శ్రీరాములు హనుమంతునిచేత తనముద్రికనిచ్చుట 

అంగదాదులు కణ్వాశ్రమముం జేరుట 

అంగదాదుల సంపాతి చూచుట 

వానరవీరులు తమతమసత్త్వములం దెల్పుట 

జాంబవంతుండు హనుమంతునిం (బార్లించుట 

హనుమంతునకు మైనాకుం డాతిథ్యమొసంగుట 
సుందరకాండము 

హనుమంతుండు .లంకాపురి + జొచ్చుట 

హనుమంతుండు ఉద్యానవనంబు: జ జూచుట 

హనుమంతుడు సీతను జూచుట 

రావణుండు సీతాదేవియొద్దకు వచ్చుట 

జానకి రావణుని తిరస్కరించుట 

మండోదరి రావణునికి నీతిం దెల్చుట 

రాక్షస స్త్రీల బాధలకు జానకి పలవించుట 

హనుమంతుడు సీతతో (శ్రీరాములంక్షీమముందెల్సి శిరోరత్నముగొనుట 

హనుమంతుండు అశోకవనము6 జెబుచుట 

హనుమంతునిమీందికి రావణుడు రాక్షసులను బంపుట 

హనుమంతునిమీందికి అక్షకుమారుండు వచ్చుట 

ఇంద్రజిత్తు తండ్రి నూరార్చి హనుమంతుని పైకింబోవుట 

హనుమంతు! డు రావణునితో తనరాక యెఅంగించుట 

హనుమంతుండు లంక గాల్పుటు 

అంగదాదులు మధువనంబునకు వచ్చుట 

హనుమంతుండు సీతను జూచినతెణం గెణేంగించుట 
యుద్దకాండము 

హనుమంతుండు లంకా (ప్రభావము దెల్పుట 

సు[గ్రీవుండు కపిసేనలు వెడలించుట 

(శ్రీరాములు మహేంద్రా ద్రం! జేరుట 

రావణుండు మంత్రులతో నాలోచించుట 

రాక్షసవీరులు రావణునితో. (బ్రతాపము( దెల్పుట 

విభీషణుండు రావణునియొద్దకుం బోవుట 

రావణుండు కుంభకర్లునితో రామునిరాకయెలుంగించుటు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib gy. Vani Trust Donations 
విషయసూచిక 
విషయము 
ఇంద్రజిత్తు విభీషణునికి తనప్రతాప మెటింగించుట 
రావణుండు విభీషణునిం దన్నుట 
తల్లియొద్దకు నిభీషణుః దు వచ్చుట 
విభిషణ శరణాగతి 
రామునకు విభీషణునియోగ్యత నాంజనేయుండెటి గించుట 
విభీషణుండు (శ్రీరామచంద్రు నుతించుట 
శ్రీరామచంద్రుడు విభీషణునను గ్రహించుట 
విభీషణుడు రామునకు రావణునిబలం బెటేంగించుట 
శ్రీ/రాముండు విభీషణునకు లంకాభిషేకము సేయుట 
(శ్రీరాములు దర్శశయనముసేయుట 
(క్రీరాముండు సముద్రుననిపై (బ్రహ్మా స్త్రమేయుట 
శ్రీరాములు సు(గ్రీవునితో సేతువుగట్ట నాజ్ఞాపించుట 
చం(ద్రోదయవర్లనము 
(శ్రీరాములు సేతువును జూచి సంతోషించుట 
శ్రీరాములు సువేలాద్రిం జేరుట 
కకేశి రావణునకు బుద్ది సెప్పుట 
కైకేశి రావణునకు రామునీమహిమ చె దెల్బుట 
కైకేశి రావణునికి జలప్రళభయముందె దెల్వుట 
రావణున కతికాయుండు నీతి సెప్పుట 
రావణునకు శుకసారణులు కపీపుంగవులం దెలుపుట 
శుకుండు (శ్రీరాముల తేజోవిశేషములం దెల్పుట 
సీతకు శాంబరీమాయచేం గల్పితంబైన (శ్రీరామునిశిరోధనువులను జూపిట 
మాల్యవంతుడు రావణునితో నీతిసెప్పుట 
సు(గీవుడు రావణునితో మల్లయుద్దము చేయుట 
(శ్రీరాముండు వానరుచే అంక ముట్టడి వేయించుట 
అంగదరాయబారము 
రావణుల డంగదునితోం దనపరాక్రమము సేప్పుట 
రావణులడు తనభటులతో నంగదునిల బట్టికట్టుండని నియమించుట 
రావణుండు యుద్దసన్నద్దుండై యుత్తరగోపురమునకు వచ్చుట 
శ్రీరాములు రావణుని ఛ(త్రచామరంబుల బాణములతో దెగవేయుట 
వానరరాక్షసుల ద్వంద్వయుద్దము 
యు 


281 


300 


303 
305 


310 
311 
313 


Vinay Avasthi Sahib Bhuvan Vani TrAdQonations 
విషయసూచిక 

విషయము 
ఇంద్రజిత్తుచే నాగపాశబద్దులెయున్న రామలక్ష్మలంజూచి నీత దుఃఖించుట 
ఇంద్రజిత్తు రెండవసారి యుద్దమునకు వచ్చుట 
నారదుజిడు (శ్రీరాములయొద్దకు వచ్చుట 
ఠూ(మాక్తుడు యుద్దమునకు వచ్చుట 
అకంపనుడు యుద్దమునకు వచ్చుట 
మహాకాయుండు యుద్దమునకు వచ్చుట 
రాక్షసులతో వానరులు ఘోర యుద్దముచేయుట 
మహానాదు6 డంగదునితోం బోరి మడియుట 
మహానాదుం డంగదునితో మల్లయుద్దముసేసి మడియుట 
(ప్రహస్తునియుద్దము 
మండోదరి రావణునితో (శ్రీరాములపరాక్రమముం దెల్పుట 
రావణు6డు యుద్దమునకు వెడలుట 
రామరావణుల (పథమయుద్దము 
కుంభకర్ణుని ని(ద్రమేల్కొన చేయుట 
విభీషణుండు (శ్రీీరాములతోం గుంభకర్ణునిశాప ప్రకారము దెలుపుట 
రావణునకు గుంభకర్ష్ణుం డు నీతి సెప్పుట - 
రావణుండు ' కుంభకర్ణుని దిరస్కరించుట 
కుంభకర్ణుడు యుద్దమునకు వెడలుట 
వానరవీరులు కుంభకర్లునితో యుద్దము సేయుట 
సుగ్రీవుడు కుంభకర్ణునిచే మూర్చనాందుట 
సుగ్రీవుడు మూర్చదేరి కుంభకర్ణుని విరూపునిగాం జేయుట 
విభీషణుడు కుంభకర్ణునికి నీతి చెప్పుట 
(శ్రీరామునిచేశే గుంభకర్ణులండు కూలుట 
రావణుండు కుంభకర్ణునిమరణమునకు శోకించుట 
అతికాయమహోదరాదివీరులు యుద్దమునకు వెడలుట 
అంగదనరాంతకుల ద్వంద్వయుద్దము 
హనుమదాదులు ్రిశిరాదిరాక్షస వీరులం జంపుట 
విభీషణుడు (శ్రీరాముల కతికాయునిప్రభావముం దెల్పుట 
లక్కు ణాతికాయుల ద్వంద్వయుద్దము 
అతికాయుడు లక్ష్మణునిచేల జచ్చుట 
ఇం(ద్రజిత్తు రెండవమాటు యుద్దమునకు వెడలుట రజో 
ఇంద్రజిత్తు (బ్రహ్మాస్త్రముచే రాముడు మొదలగువారల మూర్చనొందించి మరలు . 
ఆంజనేయు6 డోషధీశైలముదెచ్చి రామలక్ష్మణాదుల మూర్చదేలించుట 
వానరులు లంకం గాల్చుట 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


XI 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
నో బా 


యసూ 
విషయము 
కుంభనికుంభాదులు యుద్దమునకు వచ్చుట 
కుంభనికుంభుల యుద్దము 
మకరాక్షుండు యుద్దమునకు వచ్చుట 


ఇంద్రజిత్తు హోమముచేసి కృత్తియనుశక్తి బుట్రించు! కొనిమాయాయుద్దము చేయు... 


(శ్రీరాముల డాగ్నేయా(స్త్రముచే నింద్రజిత్తునిమాయ దెరల్చుట 
ఇఎ|ద్రజిత్తుహోమముజేసి శస్త్రసమేతముగా రథమును బడయుట 
ఇంద్రజిత్తు మాయాసీతను దెచ్చి తల దజగుట 

ఇంద్రజిత్తు నికుంభిళయాగము చేయుట 
విభిషణుండింద్రజిత్తునిమాయ శ్రీరాములతోల జెప్పుట 
అత్మణుం డు యుద్దమునకు వెడలుట 

ఇం|ద్రజిల్లక్కణుల ద్వంద్వయుద్దము 

లక్కణునిచే నిం|ద్రజిత్తు చచ్చుట 

రావణుం డిం(ద్రజిత్తుమరణమునకు శోకించుట 

రావణుడు సీతను దెగ వేయంబోవుట 

ఇం[ద్రజిత్తుభార్య సులోచన శోకించుట 


* సులోకన (శ్రీరాముల నుతించుట 


సులోచన సహగమనముసేయుట 

మూలబలయుద్దము 

(శ్రీరాముండు మూలబలముపై మోహన్నాస్త్ర మేయుట 
రాక్షస్న స్త్రీలు రావణుని నిందించుట 

రావణుండు రెండవసారి యుద్దమునకు వెడలుట 

సుగ్రీవునిచే విరూపాక్ష్తుండు మొదలగు రాక్షసవీరులు చచ్చుట 
రావణుడు రామలక్కణులపై గదియుట 

రావణునిశక్తిచే లక్మణుండు మూర్చిల్లుట 

రావణుండు విభిషణాదులమాటలం దలంచి చింతించుట 
లక్మణునిమూర్చకు ,శ్రీరాముం డు శోకించుట 
హనుమంతుండు సంజీవకరణికొటుకు 'ద్రోణాద్రికిల బోవుట 
కాలనేమివృత్తాంతము 

హనుమంతుని మకరి (మ్రింగుట 

ధాన్యమాలి తన శాపప్రకారము హనుమంతునితో, దెల్వుట 
మునివేషధారి యగుకాలనేమిని హనుమంతుండు చంపుట 
హనుమంతునితో మాల్యవంతుండు పోరుట 

(శ్రీరాముండు లక్కణునిం జూచి పరితపించుట 
సుషేణుండు సంజీవకరణిచే లక్మణునిమూర్చం దేర్చుట 


- 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


XXII 
విషయ సూచిక 


విషయము 


శు(క్రునియొద్ద రావణుండు శోకించుట 

రావణుడు పొతాళహోమము సేయుట 

అంగదుండు మండోదరిని రావణునివద్దకు నీడ్రుకొనివచ్చుట 
మండోదరి (శ్రీరాములమాహాత్మ్యము రావణునికిం దెల్పుట 
రావణుడు మూడవసారి యుద్దమునకు వెడలుట 

ఖడ్గరోముః డు మొదలగురాక్షసులు వానరవీరులతో యుద్దము సేయుట 
దేవేంద్రుండు (శీ/రామునకు రథముం బంపుట 

రావణుండు (శ్రీరాములపై శూల మేయుట 

(శ్రీరాముల కగస్త్యులాదిత్యహృదయ ముపదేశించుట 

రావణు! డు మూర్చిల్లుట 

(శ్రీరాములు రావణునికరశిరంబులు దెగవేయుట 

రావణునకు కరశిరంబులు మరల మొలచుటకై. (శ్రీరాములు చింతించుట 
రావణుండు 'బ్రహ్మా(స్త్రముచే మడియుట * 

మండోదరి మొదలగురావణుని భార్యలు శోకించుట 
మండోదరీవిలాపము 

విభీషణుడు మండోదరిని చూచి దుఃఖించుట 

రాముండు విభీషణు నోదార్చి రావణునకు (బ్రేతకృత్యంబులం జేయించుట 
విభీషణుని 'ఏంకాపట్టాభిషేకము 

(శ్రీరాములు విభీషణునితో సీతను దెమ్మనుట 

సీత యగ్ని చొచ్చుట 

అగ్నిదేవుండు సీతను (శ్రీరాముల కొప్పగించుట 

(శ్రీరాములు పుష్ప్రకవిమాన మెక్కి యయోధ్యకుం జనుట 
(శ్రీరాములు సీతకు రాక్షసవీరులనిక్రమముం దెల్పుట 

(శ్రీరాములు లింగ ప్రతిష్ట సేయుట 

(శ్రీరాములు సేతుమహిమను దెలుపుట 


"శ్రీరాముడు మార్గమధ్యములోని విశేషములు సీత కెతిలగించుట 


(శ్రీరాములు భరద్వాజా [శ్రమంబునకు వచ్చుట 
హనుమంతుడు భరతుని జూచుట 

భరతుండు వసిష్టాదిసహితుండై (శ్రీరాముల నెదుర్కొనుట 
(శ్రీరాము లయోధ్యం జేరుట 

(శ్రీరాముల పట్టాభిషేకము 


CC-O. Nanaji Deshmukh న. BJP, Jammu. Digitized By 5166002012 69200801 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


రంగనాథ రామాయణము ఉత్తర కాండము 
కథాప్రారంభము 

కుబేరుండు రావణునకు బుద్ధిచెప్పుట 

మారీచాదులు కుబేరునితో( బోరుట 

రావణుం డెక్కివెళ్లు పుష్పకము నిలిచిపోవుట 

రావణుండు వేదవతిని జూచి 'మోహించుట 

రావణుండు రాజులపై యుద్ధ మున కుం బోవుట 

రావణుండు కార్తవీర్యునిపై దండెత్తుట 

కార్తవీర్యుండు రావణుని బంధించుట 

పులస్తుండు మాహిష్మతిపురికి వచ్చి రావణుని విడి పించుట 
రావణుంగు వాలిపై దాడివెడలుట 

వాలి రావణుని నంగదుతొస్టైకుం గట్టుట 

రావణుండు నారదుం జూచుట 

రావణుండు యమునిపై దండెత్తుట 
'యమపుర వర్ణనము 

యముండు రావణునితో బోరుట 

(బహ్మ రావణునితో యుద్ధము మానుమని యముని వేడుట 
రావణుండు పాతాళమునకు దండెత్తి పోవుట 

రావణుండు బలిపురంబున కేగుట 

రావణుండు సూర్యుండు మున్నగువారిపై దండెత్తుట 
రావణుండు మాంధాతతో యుద్ధము చేయుట 

రావణుండు చంద్రమండలమునకుం బోవుట 

రానణుండు శూర్చుణఖపతియగు విద్యుజ్ఞిహ్యుని జంవ్యగానామె యేడ్చుట 
రావణుండు దేవేంద్రునిపై యుద్ధమునకుం బోవుట 
రావణుండు రంభం జూచుట 

ఇందుండు విష్టుదేవునితో రావణు డ్తుదాడివచ్చినది తెల్పుట 
ఇందుండు యుద్ధమునకు వచ్చుట 

ఇందుని రావణుండుకట్టి తీసికొనిపోవుట 

ఇందుని విడిపింప (బహ్మ రావణునివద్ద కు వచ్చుట 
వాలి సుగ్రీవుల జనన్నపకారము 

అహల్యకు గౌతముండు శాపమిచ్చుట 

హనుమంతుని వృత్తాంతము 

హనుమంతుని పుట్టుక 


ఫు 06౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 
మ జ. చక. 


న 


పుట 
506 
535 
536 
537 
538 
541 
543 
548 
549 
550 
551 
552 
553 
553 
555 
557 
557 
559 
562 
563 
565 
568 
570 
571 
574 
578 
581 
582 
583 
585 
592 
593 


ర 


Mr లాలా నానుతున్న స్‌ 


Vinay Avasthi Sahib Bhi Trust Donations 


ఆంజనేయుండు వాలి న్నుగీవులకడకుం గిష్కింధకు వచ్చుట 599 


వాలి స్యుగీవులయు, బుక్షవిరజులయు వృత్తాంతము 600 
రావణుండు సీతను బట్టుటకు గారణము 603 
నారద్మపేరితుండై రావణుండుశ్వేతద్వీపమునకుం జనుట 606 
అగస్త్యాది మౌనీందులు రామీని వీడ్కొని చనిన పిమ్మటి కథ 609 
రాముండు జనకుని మిథిలకుం జనుమని వేడుట 612 
రాముండు కేకయ రాజాదులను వారివారి పురంబులకుం బంపుట 613 
తమ ఇండ్లకుం బోవు రాజులు మార్గములో రాముని మెచ్చుకొనుట 614 
రాముండు కపివీరులకు బహుమతు లిచ్చుట 614 
హనుమదాదులు రాముని వీడ్కాని చనుట “ 616 
కుబేరుని యొద్దనుండి పుష్పకము మరల వచ్చుట 617 
ఒక రక్కసి సీతకుం దంతము పెట్టుట 619 
రాముండు తన (పజలను మంచిచెడ్డ లడుగుట 621 
రాముండు. తమ్మునితో లోకనిందం దెల్పుట 622 
మునికుమారులు వాల్మీకికి సీత నెజింగించుట 624 
విచారించు లక్ష్మణునకు సూతుండు దేవరహస్యముం జెప్పుట 626 
సీత నడవిలో విడిచి లక్ష్మణుడు రామునియొద్దకు వచ్చుట "627 
రాముండు లక్ష్మణునకు నృగచరిితముం జెప్పుట 628 
రాముండు 'లక్ష్మణునకు నిమిచర్మితముం జెప్పుట 630 
మధువను రక్కనుని చరిత్ర 639 
లవణానురుని చరిత 640 
శీరాముండు శ(తుఘ్నునకుం బట్టంబు గట్టుట 641 
మార్గమధ్యంబున వాల్మీకి శ(త్రుఘ్నునకు వూర్వరాజగు మ్మితవమునిచర్మిత చెప్పుట 643 
కుశలవుల వుట్టుక శృతుఘ్నుం డెలుంగుట “645 
శ్యతుమఘ్నుండు యమునాతటంబున విడియుట 645 
శ(తుఘ్నుండు లవణాసురుం జంపుట 646 
శక్రాదులు శ్యతుఘ్ను నుతించుట 649 
శ తుఘ్నుండు మధురావురము (ప్రవేశించుట 649 
శతుఘమ్నండు తమ యయోధ్యకు జనుదెంచుచు మార్గ మధ్యమున వాల్మికిచే 

| రామాయణంబు వినుట 651 
శతుఘ్నుం డన్నలతో లవణాసుర వధవృత్తాంతము చెప్పుట 651 
విపదంపతులు మృత కుమార కళేబరంబుతో రామునిపాలికి వచ్చుట 652. 
(గ్రీరాముండు శూదబువిం జంపుట కేగుట 654 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 6920001 ౮/౧ Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


066 


డ్రీరాముం డగస్త్యుని యధ్యరంబుం జూడ నేగుట 

డ్రరాముండు గృద్ధోలూక గృహవివాదంబు తీర్చుట 

శ్రీరాముల డగస్త్యునిచే సమ్మానితు( డై యయోధ్య కేతేంచుట 

సావిత్రి డ్రిరామునితో వృత్రాసురుని కథయు, అశ్వమేధయాగ 
మహిమయుం జెప్తుట 

(గ్రీరాముండు సౌమిత్రికి నిలుని వృత్తాంతంబుం జెప్పుట 

గ్రీరాముండు సౌమ్మత్రికి బుధుని కథం జెప్పుట 

్రరాముం డశ్వమేధయాగంబు సేయుట 

అశ్వమేధయాగము చేయుచున్న (శ్రీరామునిచెంతకు వాల్మీకి మహర్షి 

సిష్యులతో వచ్చుట 

కుశలవులు రామునిచెంత రామాయణము పాడుట 

వాల్మీకి రామునికి సీతావృత్తాంతంబుం జెప్పి కుశలవుల నప్పగించుట 

సీత నిజపాత్మివత్య్టపభావంబున భూమిం (గుంగుట 

శ్రరాముండు ప్ముతసహితుండై నిజనగరంబుం జొచ్చుట 

భరతుండు సేనలతో యుధాజిత్తుపురికి నరుగుట 

భరతుండు గంధర్యసేనల జయించి పుష్కరదక్రులకు( . బట్టములు గట్టుట 

(శ్రీరాముండ* భరతలక్ష్మణులతో నంగదచందకేతులకుం బట్టంబు గట్ట నియమించుట 

(శ్రీరాముని కడకు యముండు మునివేషముతో వచ్చుట 

దుర్వాసమహర్షి శిష్యులతో శీరాముకడ కేతెంచుట 

(గైరామచంద్రుండు వసిష్టాదులతో కాలునివృత్తాంత మును దుర్వాసుని 


యాగ మనమును జెప్పుట 
లక్ష్మణుని నిర్యాణము 


శ్రిరామచంద్రుని నిర్యాణము 


BRT TT BE 
_ 06౦. 1202 Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 6962000141 6/౭౧ Kosha 
~~ హహ. నీ 


655 
655 
664 


665 
667 
668 
674 


677 
677 
679 
680 
682 
683 
683 
684 
685 
685 


687 
687 
690 


\ 
Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


రంగనాథ రామాయణము 
పూర్వ కౌండము 


ననన... 


న కూ 


న 


paren 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఊబ సవ Pe RR 


దాన 


జ Nar గ 
శ్రీరామచం ద్రవర ట్రైహ్మణే నమః. 


ప్రి రం గనాథధరామాయణము 


: బాలకాండము. 


నాదు 


| బ్లో, చరిశం రఘునాథ్గస్య శతళోటివ్రవి స్తరం, 
| ఏనై కమశరం ప్రోక్తం మహాపాతకనాశనమ్‌, 
| రామాయ రామభద్రాయ రామచస్టాయ వేధసే 
' రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః, 
శ్రీ, కామినీనాథు జిత దైత్యనాథు, లోకరతణకృత్యు లోనై కనిత్యు 
నిత్యసడానందు ని ర్వాణకృత్యుం గ ఫ్రత్యవిదూరు నకృత్రిమాథారు 
నా థారకమలమ థ్యా మోద భేద, సాధన క్రమసమాచరణపట్బరణు 
నీంధురవరదు నాశ్రితలోకబంధు, 1బంధమోచను బలిబంధనోద గ్ర, 
' నారాఢపంచదశాశుర ప్రసవ, పారిజాతాకారుం బ్రణవానుకారు 
' నృ గ్రామ్యగోపి కాభ్యంతరవ్య గ్ర, నగృసదాకారు నాకారరహితు 
| 'యోగిమానసలసదోం కార*ిదీప్పు 'యోగసందర్శి తాభ్యుదయ ప్ర చారు 
| శ్రుతిశిరోభాగవిశుద్దనై తన్యు, నతిలోకు సర్వలో కాశ్రయన్లోకు 
నఖిలాండ మా _క్షికాయతనిత్యసూత్రు, నఖలత త్రాషతీతు నాద్యంతరహితు 
నమలాత్తు నతరు నామ్నా యకమల, కమలాపు నతుణకల్యాణసదను 
శంశకావినిరు క్తృసద్గు కవర్ష్న, నంకర వత్సలుం గారుణ్యనీంధు 

రక సద క్రవర్య, శైంకర్య స్ట 
బోధకుండై వచ్చి బోధ్యమై తోంచి, బోధమె వీతీంచు ఫపూర్ణ్జస్వరూవు 
నాదితత్త్వము తత్త స్రమన్యాది వాక్య, భేదాతిరూవు న భేద్య ప్ర లావు 
గదుకొని నియతు లై కర్మబంధముల్సు గడచి: యేకతమునం గదలక నిలిచి 
యరుదుగా నింద్రియవా పుల మజుచి, విరచి తాసనబద్దవిన్యాసిలీలం 
బరిచితాసనమున బదిల మై నిలిచి సరవితో మదిలోన. సరసత నిల్చి 
వెలయ డెబ్బది రెండు వేలనాడులను, గలయ వివేకిచి కసటు వోం దుడిచి 
యొక రెండుత్రోవల నొకటిగా మెలంగి యకలంకమతితోడ నతిసూత్ష్మముగను 


1 బంధమోతణు, 2 విప్ర; యోగిసందర్శితా, 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


2 Vinay గజ ర లోనో కరాళ మాం 0౧5 


నవయవంబులయంటు నానంద మైన, పవను నిరోధించి పళశ్చిమవీథిం 

జొనివీ కోణ,త యళుద్ది గావించి, మనసుతోడనె కూడ మజకించి తెచ్చి 
కుండలినిజళ కిం గూర్చి సం ప్రీతి, నొండొండం గవులంబు లొగి నాలుగడచి 
యటం జం దమండలం బల్లనం జేర్చి, యటం బరమనోోమ మై తేమ్లు మజచు 
పరమయోగీంద్రుల భావమ్హుకీల్పు పరికింపం నైన బ్రృహ్మన్నరూవ 

మొగి "రెంటః చెరయక మూట నేర్పటం, తగిలి నాల్లవత్రో, వ తత్త మై యుండి 
మైదింటి కాదియై యాజీటిం గడచి, యాడికి నాదియై యమరిన బేవుం 
దనుతరనిర్మలాంతర్నా డియూప, మనురూస మగుమనం బాబద్గవళువు 

నిష్టా ఏవతివేది నిఖ'లేం గాయములు, 'కాష్టము ల్బోధ మఖండపావకుండు 
'యో౫వ్ఫతేము ఘ్ఫత ముజ్జ ఏలానంద, యోగంబు ఫలనుగా నాగ జెల్లుచున్న 
యభిమలా తర్యనిత్యా మోదకర్త , విభవంబుకడవట విలనీల్లుపరముం 
బరమేళ సన్యయు. బరనుకల్యాణుం బరమాత్తు నపరోషం బ జీణకరు 
మాదేవుం గమలాకు మమైలు దేవు, నాడినారాయణు నఖలలోశేశు 
భావించి కీర్తించి 'ప్రాక్టించి మ్రైక్కీ, నేవించి యభిమతనిద్ది - గావింప 
 హారకర్బారనీహారగో కీర, తార కాకృ్ళతి శారదా దేవిం గొలిచి 
చారురామాయణచం గ్రాబ్టి యగుచు, వారక విలసిల్లు వాలీ కిం దలంచి 
భారతమంజరీపారిజాతంబు, సారమానసుం బరాళరనూనుం గొలిచి 
యతేనితనూభవు నాశుక బ్రైెష్టా, నతిభ_క్రియుక్షిమై నభినుతి చేసి 

'యేకథం జెప్పిన నెల్ల సజ్జనులు, నేకొని కీ ర్సనల్‌ చేయుచు నుందు 

"రేకథం జెప్పిన నిహపరోన్న తులు, 'ప్రోటంబుగం జేర్చి *ఫలియించుం బ్రీతి 
నేకథం జెప్పిన నీవ్సిళార్థములు, ₹ైకొని ఫుణ్యముల్‌ గడం శాన్పించు 
ననువిచారములు నాయంతరంగమునం గొనకొని కృతి నేయం గోరుచున్నంత 
శ్రీరమణీయుఖై. కృష్టిస్త్తములు, గోరి వర్ల ననేయం గోనవంశమున 
ఫలితసదాచారభానుం జై. తోయి, కలికాలదో షోంధ కారంబు ద్రోలి 

గురుధర్మ పథముల కొలందులు టెలిన్సి, పరనృపనకు త్ర పంక్తుల నణంచి 
నిత్యప్రుణ్యోదయనియతిం బెంపాందో నత్యున్నత ప్రతాపాభిరామునకుం 
గరదీ క్తి నిజఖడ్డగంగా ప్రవాహ, పరధరణీపాలభాలాశురములం 
గలపూర్వగర్వపంకము లొప్పం గడుగు, నలవు మైనసమానుం డగుసత్యనిధికి 
శరణార్థి రాజన్యషట్పదా థార, కరపద్భునకుం గోన కాటభూపతికి 


ల్ల = 
See TOT ర్రియుతనూజన్య డై. _వృథెవిం బెంపాందు 
oa వనర లుండు, రుద్రాత్తుం డగు క నరుద్రన రేంద్రు, 
త్తు డభంగుం డప్రతిమవి క్రథుండు, .గో త్ర ధీరుడు కులగో త్ర వర్గనుండ 
జ I pe 'భువనవిఖ్యా తుండు బుద్దభూ పోలు 
జను ణఇదాయణర్థిథనుడు, ధనథానలధనదు 
న్తు స్ట థ్‌ స సథ నదుండు ధర ధర జండు 


1 ఫలియించుచుండు. + 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 692000౪1 ౮/౧ Kosha 


ee 


Vinay Avasthi Sahib Bhuvan Vani Tyust Donations 
బా ల కారడము, త్రి 


అతీవుణ్యసౌజన్యుం డరిఖీమజన్యుం డతిశె "ర్యళరజన్లుం డాజన్మ శుభుడు 
కామినీకాము డఖండవి 'క్రముండు రామత్ర, యోడారరణవిశారదుండు 
చందనమం దార చంద్రి, కాహార, కందళతు_౦దేందు ఘునకీ ర్షిధనుండు 

వరంగు కోనాన్వ్నయపారిజాతమునం బరిపక్వస లరీతిం బరంగినవాండు 

పాలుచు కోనాన్వయవూ ర్వా ది యందు, 'వెలుంగుభానుతువో లె విలనీల్లువాండు ' 
దొరనీ కోనాన్వయదు ్ధాంబురాశిం బరివూర్ల చంద్రుండై భానిల్లువాండు 
నిక్కి యంతంతకు నిర్మలం బగుచు, దిక్కులం దన వేర్మి దీపించువా(డు 
దానభర్శ క్రియా తాత్పర్య శేళిం చానయై వినుతులం దనరారువాండు 
మగంటిమి నసమానమహిమ దీవీంవం బగతుజ నవలీల భంజించువా(డు 
బలితో గ రాజన్య బలవ జ్రపాణి, లలినొవ్చూవాసవు లలింోలువాడు 
ప్రత్య తనృపవనపావకోజ్ఞ వలుడు, సత్యంబుచేతను సరివగువాండు 
విమలో గ్ర 'రాజన్యువివ్రులాంధ కెర్క కమలా _ప్పబింబ ఖడ్దప, భావిభ'వ 
విలసీతామర వధూవిమలాస్యకమల,ముల వీరమధుకరంబులం గూర్చు వాడు 
అరినృవ ప్రాణానిలాహారభుజగ, వరభుజాస్టావితావని!గలనా(డు 

కురుః కేర శావంతికుంతల దృవీళ, మరుమత్స్యకకరూశమగధవులింద 
సరససుపాండ్య కోసలబర్చరముల, నరనాథసభల వర్ల నెక్కువాండు 
ఆతతసామ భీేదాదుల నొప్పు, నీతి క్రమంబుల నెరనసినవా(డు 

రమణమె నాదిమరాజన్యరీతి, నమిత వై భవముల నమరినవాండు 

వినయన యోపాయ విజయసుస్థిరండు, సునకీ ర్తి విర్ణలత్షైపాలవరుండు 
రాజసర్వజ్ఞుండు రాజనింహుండు, రాజశిరోమణే రాజవూజితుండు 

సక లజగద్ధిత చాతుర్యధుర్యుం డొకనాండు కొలువున శనున్నతుం డగుచు 
బవువురాణజ్ఞులు బవుశాస్త్రవిదులు, బవుకావ్యనాటక, పౌఢమానసులు. 


హితులు మంతులువురోహితులుగా శి తులు, సుతులురాజులుబవు శుతులునుగొల్వ 


దీవించి భూలోక దే వేంద్రువగిది, నేపారి యున్న చో నింపు సొంపాంద 
రనికులు భారత రామాయతణాది, రసగోష్టి చెల్లింప' రసిక శేఖరుయు 
రామక థాసుథారసీర'క్తు. డగుచు, నామవోసభ'లోన నందణం జూచి 
రమణమైం దెనుగున రామాయణంబు, కృమమొప్బం జెప్పెడి ఘనకావ్యళ క్రి 
గలకవ్ర 'లెవ్వారు గల రుర్వి ననుచు దలపోయ విళ్ణలధరణి పాలునకు 
నున్న తమూ ర్తికి నురుయశో నిధికి విన్నవించిరి వేడ్క విబుధులు గడంగి 
నీతనూజన్తుండు నిపుణనూననుండు, ధవూతకల్త షుంయ బంధురనీతియుతుండు 
సర్వజ్ఞాం డనఘుండు కీచతురవర్తనుండు, సర్వపురాణ విచారతత్పరుండు 
కమనీయబవాకళెగమఖిచతణుండు, సుమనీషిపోషణోత్పుకసుఖోన్న తుండు 
కవిసార్వభౌముండు .కవికల్పతరువు, కవిలోకభోజుండు కవిపురంధరుండు 

1. వ్రాబివాడు: 2 కరుకంశళావంతి ఘార్జరద్రవిళ, 8 సున్నలుల మటయ ఉరి, 
శనర. . ర్‌ సాధువర్తనుండు. i క: 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


4 శ్రీరంగ నాథ రామాయణము 


ప్రత్యర్థి రాజన్య బలవ జ్ర సాణి, వ్రత్యక్థినృపదావేపానకోజ్ఞ లుండు 
భీకరనిజఖద్దబింబితస్వర్ల, లో కానుర_కత్రిలోకదుగ్దముయ 
వరసాధుజలజాతవనజాతహితుండు, వురుషచింతామణి బుద్ధభూవిభుండు 
నీ కతిభ క్తుండు నిఖిలళ బ్దార్గ, పాకజ్ఞుం డత్యంత పాండిత్యధనుండు 
మజీయు రామాయణమర్మధర్మజ్ఞుం జెఅుంగు నాతనిం బిల్వు మిీకథం జెప్ప 
ననిన మజ్జనకుం డుడాత్తన_ర్సనుండు, నను సర్ధి బిలిపించి నను గారవించి 
భూమిం గవీంద్రులు బుధులును మెచ్చ, రామాయణంబు వురాణమార్హంబు 
తప్పక నావేరం దగ నంధ్ర భాష జెప్పి ప్రఖ్యాతంబు నేయింవు ముర్వి 
నని యానతిచ్చిన నమ దూ కులకు, ననయంబు హర్షించి యట్లు కావింపం 
బనివూని యరిగండభై రవు వేర, ఘనువేర మాసరగం డాంకువేర 
లలికసద్దుణగ ణా లంకారు వేర, నలఘునిశ ప లదయాయత బుద్ది వేర 
నాలతకృతివేర నతివుణ్యు వేర, మాతం డ్రి, విక్ఞలమ్హానాథు పర 
రాజులు బుధులును రనీకులు సుకవి, రాజులు గోష్టిని రాగిల్లి పాగడం 
బదము లర్థంబులు భావము బ్రతులు, పదళ య్య లర్ధసౌాఖాగ్యముల్‌ యతులు 
రసములకల్పన ల్బా/ససంగ తులు, నసమానరీతులు నన్నియు గలుగ 
నాదికవీళ। రుం కైనవాల్నీ క్కి యాదరంబునం బుణ్యు లందలు మెచ్చం 
జెప్పిన తెటయన శీ;,రామచరిత, "మొప్పం జె వ్చెద6 గథాభ్యుదయ మెట్లనిన 
అగ్రి క థా ప్రా ర౦భ ము, రఆా- = 

ఘనతవస్సా స్ర ఖ్యాయకమనీయళీలుు మునినాథు నారదు మునిలోకవందు 
ననఘతపోనిధి యైనవాల్మీకిం గనుంగొని యొకనాంయ కర మరి నడిెగా . 
ae Me oy ep న్యాలు 
ఎవరండం జిత కాముం ఆవ మ కతు 
న న సం డ అర డెవ్వడు .నిరసూయుం జెవ్వం డాఢ్య్యుండు 
ల ప డెవడు సుచరిత్రు డెవ్వడు సముండు 
ము వ ల. పసం తలంకుచుండుదురు 
యనినం ది లోకజ్ఞాం డైన Jaa క rR 
పో 3 శ మ నాందుండు, దనబుద్ది నెంతయుం. దలపోసి మాచి 
rn Sr 
కంబుకం ను ” ప కృపాజలధ్సి జయశాలి స్వజనరతణవిచతణుండు 
Ss పులాంనిలలుండుు నిడుదచేతుల వాడు నియతవ రన(డు 

(డు కోదండ, 2వేదవిదుండు వివేకభూపణుడు 


కమలా న్రుతేజంబు కడలిగాంభీర 
ప ,మమరా ది ఇర న క్ల 


ననువాందు నిత్యకలారణవి గ వుం 
rere రకు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi కొజ్జ Buen ల 
కౌసల్య కానందకరుండు శ్రీకరుడు, భాసుర తై లోక్యపావనమూ ర్తి 
రాముడై యిలంబుట్టి రాజ శేఖరండు, రాము నిమ్మని వేడ రాజు పంవణగును 
మౌనివెంటను బోయి మఖమును గాచి, దానవి నటుకూల్చి దైత్యుని ద్రుంచి 
రాతి నాతినిజేసి రాముడు వేగ, సీతం జేకొనుటకు శివ్రవిల్లు విజిచి 
ఖాలిగా నీతను గడుంబెండ్రియాడి, నీతతోడను గూడి చెలగి యయోధ 
శకేతెంచుచోటం గెంవెసగంగ విప్రం జెళెంచి నిలిచిన నేష్టునం గదినీ 
నాపోవ నాతని బలువిల్లు' దిగిచి కోవంబుతో మును గొమరొప్పందీని 
'యేవున నందణ నెద, వేడ్కమిాట, నాపట్టుననె వచ్చి యప్పురిం జేరి 
శాస క్రి యావరాజ్యాభిషి క్తునిగం నెదనని తండ్రి చెలంగి య యోధ్యం 
ఒట్టంబు గట్ట భూపతి సమకట్ట, మట్టుమిజీనయట్టి మంథరయవుడు 
'సెట్టనం గైకతొ నెణినాటం 'జెప్పం గట్టడికనైక సంగరమునం దొల్లి 
కెండువరంబు లర్ధించిన 'దొటం జండించి కాననస్థలికి రాఘ్టవునిం 
బన ఏన జనకుని ప్రతిన్షై. పూని, జనకజాలత ణసహితుండై. వెడలి 
చేవనంబునను నెం తేననంబునను, 'చావనమునిచర్యం బరంగు సరయములం 
గరుణమె॥ గాపాడి ఖరదూవణాది, శిరములు శరములం చెండు చెండాడి 
బుశ్యామూకంబున నినజుం చేపట్టి వళ్యత నొకకోల వాలి దూలించి . 
నీతనై చలవట్టి నేతువు గట్టి, పాతకదళకంఠువదితల ల్లొట్టి 
నీతతోం గూడి యా శ్రితలోక పారి, జాతంబు వనచరజాతంబు గొలువ 
నిం ద్రావివినుతుండై. యే తెంచి రామ,చంద్రుండు నిజవూజ్యసా న్రూజ్య లక్ష్మీం 
బాలించుచున్నా (శు ప్రజలకు వేడ్కం గీలించుచును గృతకృత్యూూడై. యనుచు 
నారాముచరిత మాద్యంతంబు చెప్పి, నారదముని పోయె నలినజువురికి 
మునిపతి వాల్మీకి ముద మొప్ప నంత, దనశిష్యుం డగు భరద్య్వాజుండుం దాను 
బ్రకటింవ సజ్జనభావంబు పోల, నకలుపజీవనం జై. కరం బలరు 
తమసానదికిం బోయి తన్నదీవారిం దమయనుసానము బ్జగం జేయుచుండి 
యాయేటిదరిం గ్రాంచయమళంబు (చ్రేమం గాయజుకేళిమైం గవయుచో నొకటి 
నొకబోయ చగివిన నున్న య్మాక్రౌంచి, ప్రకటశోకంబునం బలవింపం జూచి 
దగవును ఛర్మంబు తలపోసి మాన్ని వగదాయనబ్బోయ వై నల్క_వొడమి 
'యోరి నిషాదుండ యూరి పాపాత్మ, యోరి నీ ఆగ్దేమి యొనరించె రోరి 
కామించి (క్రౌంచముల్‌ జఓగవయుచో నొకటి, 'నేమిటిైై చంపి తిబ్బంగిం గదిని 
యీపాతకమున్‌ న నేకదుఃఖములు 'ప్రా/పించి తిరుగుము బవువత్సరములు 
అని బోయ .శపీయించి యంత వాల్మీకి దనశిష్యుం డగు భరద్వాజుని జూచి 
పలికెను న్లోకంబుప తిగాన్సు బలికినవల్నుును బలుమాటు చూడ 
ఛందోనిబద్ధమై సమవర్హ పళ్లే కం 'బొంది నాలుగుపదంబుల హృద్యమగుచు 
నిది చాల విస్త య మోాశాపవాక్యృపదములు దమయంత. బద్యమై నిలిచె 


1 శ్నేహించి. ' 2 కవయంగ నొకటి; కవయ నం దొకటి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


6 శ్రీరంగనాథ రామాయణము 


ననిన భరద్వాజుం డాదిగా శిష్య, లనుర క్రిం బఠియించి ను మంత 

ననఘుః డానాల్నీ కియా స్త మంబునకుం జనియున్న చో. OEE చను దెంచుటయును 

నదుశేంగి పదముల నెజంగి తో శ్రెచ్చి, కుదురుగా గుళవీఠిం గూార్చుండంచేని 

కరమరిం బూజించి కరములు మొగిచి, పరగ శాపాతురపద్యంబుం6 జదువ 

విని బవా నగి పద్య్వవిషయమై వాణి, యనఘు నీముఖమున నవతరించినది 

శ్రీరాముచరిత మశెషంబు నీకు", గోరి నారదుడు సంకోచించి చెప్పె 

నది విస్తరించి నీ వఖలంబు చెప్పు మది సర్వమును దో6చు 'నని చెప్పి పోయె 

నీరీతిం గ్భవ నరం బిచ్చి మన్నించి, సారసగర్శుండు చనిన విమ్మటను | 

మజీ నిర్మ లథ్యానమతిం బూని మాని, తతిగొని సకలంబుం దలపోనీ చూచి | 

రఘుచరి త్రము దళ రథుచరిత్రంంబు, రఘురాముజన్నంబు రామువర్తసము 

తాట కావధము నుద్దండరాతుసుల, 'యాటోవవారణంబు యజ్ఞర క్షణము 

దనరు గంగామహా త్త (ంబు గతముని, వనితను శాపంబువలనం బాఫుటయు" 

ధనువు ద్రుంచుటయు నీతావివాహంబు, చనుచోట జమదగ్నీ జాతునా గృహము 

రామాభి మేకసంరంభంబు దుష్ట కామిని వైశేయి కష్టథాషణము 

నభి వెకవిఘ్నంబు నడవికి రామృవిభుడు వోవ్రటయు భూవిభునిశోకంబు 

దళరథుమరణంబు దశరథ రాముం గుశేలసంభాషియై గుహుండు గాంచుటయు 

నురువుణ్యు లట గంగ ను_త్తరించుటయు, వరతపోనిధి భరద్వాజుం గాంచుటయు 

నరిగి యాచిత్రకూటాద్రి నెక్కు_టయు, భరతుండు రఘు రాముపజ్జ వచ్చుటయు 

నన్న చే. 'బాదుక లర్థిమైం బడసి, మన్నన లింపార మగిడి వచ్చుటయు 

దండ కాగమనంబు తగిలి విరాధుః, జండవి కృమునందు సంహరించుటయుం 

బరమపుణ్యుని శరభంగుం గాంచుటయు, బరువడి మునులతో? బ తినలాడుటయు 

చనియయ్యాగస్త్యునా శ్రామముచొచ్చుటయు, మునిచేతదివ్యా స్త్ర వ 

మునిచెప్ప(గా వారు ముదమున వేగ, చని పర్లశాలలో సరగనుండుటయు 

మం రాశుసీ 'మొననీ వచ్చుటయు, నూహించి దానితో నొగిబల్కు_టయును 

స్రుక్కర రామానుజుండు శూర్పణఖ, ముక్కును జెనులును "మోడు నేయుటయు 

నదివోయి ఖరదూషణాదిరాకుసుల, కది చెప్ప వారంత నలిగి సు 

నురవడి రఘురాముం డొక్కంండే కడలి, ఖరదూషణాదుల ఖండించుటయును 

క్‌ రావ సద నలుక వుట్టుటయుం గుటిలమారీ చుండు కొని చచ్చుటయు 

Se ne విసువక రాముడు విలవిరచుటయును ' 

అరా వు న్డ్‌ బంధుర, గనుటయు మణి వంవకడకుం బోవుటయుం al 
రి బు వ్రమూకమున సుగ్రీవం డరుదెంచి కనుటయు నతనిసఖ్యంబు ) 

వాలిసుగ్రీవుల వైరంబుతెజంగు చాలంగ రాముండు స పతాళముల 

నేల గూలంగనేసి నెమ్మి మెప్పించి, వాలి నొక వ్‌ 


గామ్లున వధియించుటయును 
దారావిలాపంబు దశగథనసూనుం డారవిసూను హా 


ey యాటోమమణంచుట, -2 మన్ననల్‌ చని, 


సాలా రానా నావ కమమ వనాల? 


నివారవుపడు యమున 


స్టమున నిల్పుటయు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 69200041 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
బాల కాండము, 7 


మానవపతి' యంత మాల్య వంతమున, వానకాలం బెల్ల ననీయించుటయును 
గాకుత్‌ స్టుకోవంబు కకిసమాగమము, నేకతంబున ము స నిచ్చి వుచ్చుటయు 
నలయక కప్పులు నీతాన్వేషణంబు, సలుపుటయును చిలనుదర్శనంబు 
నామణంబున మహేంద్రాద్రి, నెక్కుటయుం బథ్నీంద్రుం డైన సంపాతివర్శనము 
వనధిలంఘనమును వనధిమధ్యమునం జనుచోట మైనాకసందర్శనంబు 
మద మెత్తి నింహిక మారుతనూనుం గదినీ చచ్చుటయు లంకా ప్ర వేశంబు 
లంకను నొవ్చించి లలనచే నచట, లంక త్రో వయు గని లంకం బొచ్చుటయు 
నంతగివ్రరంబున కరిగి చూచుటయు, నంత నశోక వనావలోకనముం 
'దెబిగొప్ప నందు వై దేహి గాంచుటయు, నెలుకకు నానవా లిచ్చి చేర్చుటయుం 
చబెనచి యావనమెల్ల6 చెటీకి వై చుటయు, హనుమంతు. డ త్తటీ నముం జంప్రటయుం 
బవనజుం డటం బట్టువడి పోవుట యును, గవిని లంకావుకి గలయం గాల్బ్చుటయు 
మానినీముణి శిరోమణి యిచ్చుటయును, మానితాత్తుం డన్దీ మరల దాంటుటయు 
మధువనహరణంబు మణిం ప్రీతి నిచ్చి, యధివతి - - "2౫ యాశ్వోనించుటయు 
నినకుల్లాధిపుండు దండె త్తి పోవుటయు, వనఢితీరంబున వచ్చి నిల్చుటయు 
వనరాశి. త్రో వయియ్యక శొవ్వుటయును, గొనకొని రాముండు కోవించుటయును 
నంత విభీషణుం డధివుం గాంచుటయుం జింతించుటయు మటి 'నేతుబంధనము 
జడధి దాంటటుటయును జని లంకమింద, విడినీ 'వేర్చుటయు దోర్వీర్యంబు మెజని 
కరము గ్రాలగు కుంభక ర్లాది వీరృవరులం ద్రుంచుటయు రావణునిం జంవుటయు 
నావిభీషణుని లంకాధినాయకునిం గావించి పట్టంబు కరుణం గట్టుటయు 
ననుపమశోద్ధి బ్రహోదులు మెచ్చ, జనకజ రఘు రామచంద్రు బొందుటయు 
'నెలమిం బువ్చక మెక్కి. యెల్లరు 'పేడ్కం జెలంగి యంబోనిధి నేతువ్రమాందం 
చెలిసి శ్రీకంఠుం బ్రతిష్ట్రనేయటయ్యు వెలయ నయోధ్యకు వేగ వచ్చుటయు 
భరతుం -గాంచుటయును. బట్టాభి మేక, మరుదుగా రఘురాముం డవధరించుటయు6 
గవినైన్యపతుల నర్క_జవిభీషణుల, విపులసంవద లబ్ది వీడుకొల్పుటయుం 
బరికించి పజల 'కావదలొందకుండం గరుణం బ్రోచుట యనుకథ లెల్లం చెలిని 
వెలయ నిర్వదినాల్లు వేలన్లోకములు, గలిగి యేనూటు "సరల వి_న్తరిల్లి 
కాండంబు లాచేంట6 గరమొప్ప మిగిలి యుండ, రామాయణ మొప్పం గావించి 
యొనరం దక్కిన 'కథ లు త్తరకాండృమునం జెప్పి వాలీ కిమునినాథు. డంత 
ఈకథ పఠియింప నెవరు నేర్తు, రీకథ జగముల నెబ్బంగి వెలయు 
ననుచుండ కుళలవు లనఘమానసులు, మగసీజా కారులు మంజుభాషణులు 
జననుతుల్‌ సంగీతసాహిత్యపరులు, "ముని వేషథారు లిమ్లుల వచ్చి మొక్కి 
యనఘ రామాయణం బర్థితోం జదువం జను బెంచితిమి మమ్ము *చదివింపవలయు 
ననిన సంతోషించి యమ్మునీశ్వరుండు, తన మనోరథ మెల్లం దలకూడె ననుచు 
ేయమై పాఠ్యమై శేవల పుణ్య,దాయకం బగు 'రఘూ_త్తముచరి త్రంబు 
1 సర్గముల :వ ర్రిల్లి. 2. చదువనీవలయు. 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
8 శ్రీరంగనాథ రామాయణము 


నమ పతం ్రలయాన్నిలభణతి, మునిపతి చదివింప ముద మొప్పం జదివి.. 
రమణ శృంగారాది రసము లేర్పడల, సమవృ _త్తభేదముల్‌ సంధి సమాస 
సమధికళ శైర్ధసంగతు 'లెజీల్సి క్రమమొప్పం బాడుచుం గనగూడి వారు 
మునిజనసభల నిమ్థులం బూజనములు, గొని వినోదింహః గాకుత్‌ స్థవల్ల భుండు 
వలయం దములు దాను వేడ్క_ లింపాందం గొలువిచ్చి వారల గోరి రావించి 
తాతతాతు వ వారినిల్క_డలు, వారినిక్మలతర వాగ్ని శేషములు 
తనకు నింపానరింవం దత్క_-థా శ్ర మము, వినుచుండె రాము డవ్విధ మెట్టిద నిన 
ద్యాదశ యోజనాత్యాయతం బగుచు, నైదుయోజనముల నది వెడల్పగుచు 
నిపుణత మయునిచే నిర్మితంబగుచు, నెప్పుడు శౌత్రవకోటి శెదురుచుక్క_గుచు 
కొలచెమోజీన భానుకులజుల కెల్ల, కులరాజథానియై కొనియాడ? బఠలి 
సరయువుపొంత కోసల దేశమునను, ధరణికిం దొడ వయో భ్యాపురం బొప్పు 
మణిగోవురంబుల మణితోరణముల, మణికుట్టిమంబుల మణిగవాతములం 
గలి కాగృహములలగృతక శై లముల, 'బాలానిలంబులం బటహానాదముల 
మహిత బారణముల మానితాశ్ళముల, బవరథ వ్ర తతుల భటకదంబముల 
విమలసౌధంబుల విపణిమార్టములం గమనీయవనముల6 గమలాకరములం 
జెలువ్రుల 'బావులం జెఅకుందోంటలను, దలువైన కాలిశేదారవారములం 
బరిఘలం గోటల6 బసీడిమాడువులం, గర మొప్ప లోకవిఖ్యాత మై పరగు 
నావురి దశరథుం డనుమవోశాజు, "ాపవిద్యావరజాల కార్తుకుడు 
చతుకుపాయజ్ఞుండు మాద్దుణ్య కాలి, సతతశ క్రి త్ర యసంథానక_ర్త 
ధర్షోత్తరుండు కృతాధ్వరుండు శ్రీకరుడు, ధర్మ శా, స్త్ర వురాణతాత్సర్యపరుడు 
అజునినందనుండు బాల్యాదిగా నియతి, బ్రజలం చాలించిన పరమపావనుండు 
జంభారికై పోయి శంబరాసురుని, దంభం బణంచి సుత్రామునిచేత 
మందారేపుష్పదామములు శై కొన్న, యిందుమతీవుత్రుం డినకులాధిపు:డు 
'తేజంబు కాంతియుం దెగువయ్సు నేర్చు, రాజసంబును నుదారతయు ఛైర్యంబు 
మొదలై నసద్దుణంబుల ప్రో ది యగుచ్చు నుదయార్కు_గతిం దనయు గ తేజంబు 
దీపితంబై యేడుదీవులం బర్వ్క భూపాలతిలక మై పాలుపాంద నేలు 
నన్న రనాథుకులాంగనామణు లు, మున్నూటయేయండ్రు, ముఖ్యలై యందు" 
నచలత సౌశీల్య యెనకౌసల్య, కుచకుంభనిరి తకోక యాకై క శః 
యనఘుచరి త్ర యా నాసుమి త్రయును వినుతిశెక్కి0 త్ర యీవిద్యలో యనంగ 
నిలమింద నతనికి హితపురోహితులు, పాలుచువసిష్టాదిపుణ్యసంయములు [జ్‌యు 
అనఘాత్త కుండు దృష్టియనువాండు. విజయుం డనువాండు సిద్ధార్థ డనువాయ మ 
నర్భపాధకుండు జయంతుండు నీతి తీర్ధం డశోకుండు ధీమంతుగేడై న 
మంత్ర పాలకుడు సుమంత్రుండు నన, మంత్రులు గల రెనమం డు నాతనికి 
ఆమంత్రులందటు నన్యోన్యహితులు, స్వామి శార్యవిచారచతురమాససులు 
పరమర భేదనోపాయ ఢా రేయుు లరసి ప్రజారత యాచరింపుదురు 

CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 69200041 Gyaan Kosha 


మ 


మ 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
Y వే లకాం ట్ల ము. 9 


అట్టివా రెననుం ద్‌ నసఖలహార్యములం బట్టునదిద్దం దీర్చనుం జాలి కొలువ 
నష్టాశురమ్రుల 'బాహాస్ట్రకంబులను, సప్రమై వలయు నారాయణుకరణి 

దళరథుం డలనె నాతని దేశమునన్కు గృశుండు కొండీడు రోగియు దరిదు,డు 
జారుండు మణి యనాచారుండు వుణ్యదూరుండు హ్రరుండు తుచ్చుండు జడుండు 
మందుండు మణి లేరు మందునతై న, నందజు మణికుండలాద్య లంకృతులు 
నందటు ధర్మపగాయణచిత్తు, లందటు విహితకులా చారరతులు 

అందటు సకలశా స్ర్రైబ్టిపారగులు, నందటు శ్రీవిష్ణు నతిభ_క్లిషరులు 

ఈచందమున రాజ్య మేపు దీవీంపు భూచ శృమెల్ల నేష్పన నేలి యేలి 
ప్రకటరాజ్యాంగసంపదం దేలి తేలి యొకనాండు దశరథుం డుల్లంబులోనం 


అరి దశరథుండు మంత్రులతో పుతశ్రశామేష్టి సేయ నాలోచించుట. ర్రిఆా 
దనకు సంతతి లేమి. దలపోసి వగచి, తనకు నాయువు వేగ తగంబోరె ననుచు 
మనమున గుందుచు మజియు నాతండు, తన మం గ్రివరుల నందును రప్పించి 
ఘననుగం గొలువిచ్చి ఘనతం గూర్చుండి, తనవుం త్రి వరుల నందటుః జూచీ పలికె 
చెక్కు_చానంబులు 'వెక్కుధర్మములుం చెక్కు_యాగంబులు వెక్కునం చేసీ 
'వెక్కేండ్లు మంటి శోభితకీ ర్తి గంటి, మక్కువ మీవంటి మంత్రులు గలుగ 
గొదువ లే బేమిటం గొడుకులు లేని కొదువ యొక్క_టి గాని కులముద్ధరించు 
కొడుకులు లేకున్న గోరి పుణ్యములు నడయ రుత్తనులోకపదను 'లెవ్షరును 
గొన బుత్తులం గాసంగా నాకు విాలయుం గాన నేనింక లోకము లెల్ల మెచ్చం 
దలకొని యళ్వమేధము నేసి పిదప, నెలమితోం బు కామేష్టి (వ్రైళ్చెదను 
-ఈయాగములచేత హితము ర్హంజిబ్లం బాయక పుత్రుల బడనెద నేను 
నని చెప్ప వారలు నతి సంభ్రనుమున్క మనమున సంతోషనుగ్ను లై యున్న 
నామం శత్రివర్యుల నందజుం జూచి, ఆ” మది నూహించి తగవొవ్చం బలినా 
ననుషమంబుగ నేను నళ్వ మేధంబు, వినయంబునం జేసి విబుధులు మెచ్చు 
బుత్రుల కొజుకునై. వు త్ర కామేష్టి, నేత్రొత్సవంబుగ నేం జేయువాడ 
నని తగు పనులకు నందజుః బనువ, ననఘులు మణీ వసీఫాదులు వచ్చి 
నిలిచిన మ్రైక్కుచు నెలమిం దో క్లెచ్చి, వలికెను వారితో? చాక్టినో త్తముయ 
అనఘవనీన్ల 'సంయములార యివుడు ఘనమైన హయ మేధకంబు నాచేతం 
చేయించి ప్యుల్తె /5సిద్ధి నొందుటకుం చేయింపుండీ  చానిం జెచ్చెర నన్న 
'నలవడ నీచేయు హయ మేధమఖము, నెలకొని యేమింక నిర్వహించెదము 
మదినెన్న శక్యమే మఖ రాజమహిమ, మిడిగాక పుత్ర'కా మేష్టియుం చేయం 
దనయుల6 గాంచెదు ధన్యమానసుల్క ననవుడు వార్షి ౦చి యవనినాయకుండు 
అందం బనిచి శుద్యాంతంబు సొచ్చి, సుందరీమణుల కా శుభవార్తం 'జెవ్చి 
యనుర_క్తి నేకాంతమై నున్న వేళ, ననఘుండు సూతుం డిట్లనియె భూవతికి 
ధరణీళ మికు సంతానసం ప్రా్లీ, వెరవైనకథ మున్ను విన్నాండ నేను 
భూమిోళ విను మంగభూమిాళుకొడుక్కు రోమపాదుడు గుణారూఢుండు దొల్లి 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5916602012 62000 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


10 శ్రీరంగనాథ రామాయణము 


యే పముననో యెలుంగం జొప్పడక్క యామహీలో వర్ష మటు కుర్వదయ్యొ 
దా నేలి పాలంచుధరణి.వె' నెందు వానలు లేకున్న వగలను జెంది 
వరనునీంద్రు,లచేత వర హోనుములు వరువడి చేయించ వడయ రాకున్న 
భూరిశోకంబునం బొగలుచు నున్న, యాశాజుం గనుంగొని యమ్మును లనిరి 
'యోమహీపాలక యోరాజచంద్ర, యీమహివై వాన లిటం. బర్వుటకును 
నొకయుపాయమ్ము మే మొగిం జెప్పువార, మకలంకమతితోడ ననునొందం చేయు 
పరహీతోన్న తుండు విభాండకసుతుండు, చిరవుణ్యనిధి బుళ్యళ్ళృంగుం డన్వాయ 
నగ్నధైర్య పుట్టిననాంశు నుండియును, నగరరా ష్ట్ర ౦బు లెన్నయడు నెబుంగమిని 
నత డెందు నాండువారనువేకు నెలుగం డతడు 'తావసనృ త్తి నడనులనుండు 
వసుధేశ యత డిందు వచ్చిన జాలు, వసం బాయు నీయనావృష్టిదోవంబు 
నావుడు మునినాథు నగరిశేరితి రావింతు నని విచారము చేసీ అేలిని 
అతండు వచ్చుటకును నాత్మం జింతించి, మతిమంతు .లగునట్టి' మంత్రు,లం బిలిచి 
మునులను రవ్చించి. ముద మొప్ప నడుగ, మునులును మంత్రులు న. 'జెవ 
మనమున సుతొషమహిమ శోభిల్ల, మునులమాటలు న మోదంబు మోటు స 
నుండెను భూకాంతుం డొగి మాను లనిర్హి దండిగ నోశాజ తలపోని యిపుడు 
న్‌్‌. వసుధేశ పంవ్యు వారకాంతలచేత వనముల కిపుడు 
టా మ. వనముల మేటి వస్తువులు 

బ్‌ పు ) గట్టిగాం గాంతేలు కడుం బ్రౌఢసతుల్లు 


తిన్నగ నటు. పోయి 'తెజంగోప్పం గాంచి, మన్ననచే మానిమహిమ వీశ్షించి 


_ తియ్యని భత్యుముల్‌ లెజంగొప్ప నిచ్చి, నెయ్యంబుచే మది నెటీః గరగించి 


యాటలం బాటలం జేటమాటలను, బాటలగంధులు పదిలుణె నిలిచి 
మనగెల్ల గ రంగించి మణీ వెంటనంటి, మనసిజాకారలు స్‌ు స్తు 
యచ్చుగ నిటు రాలు నతండు 'వెందగిలి, వచ్చు నిచ్చటికినిం వసు భేశ వినుము 
అని చెప్పి మునివర్యు లటం జనిరంత, ఘనముగా నారాజు కరుణ నాశా త్రి 
మన మలరంగ నుండి మటునా(డు లేచ్చి మునులను దలంచుచు ముదమొప్న నంత 
ననుర క్రి గడుంబ్రోడ లగువారసతుల, వినుతయావనరూవ 
A a ey 5 పవిభ మవతుల 
హనమంత్ర, దేవతల: బనిచె నొవ్చెడువారం బాటించి యతడు 
అతివ లమ్ముని యున్నయడవికి బోయి, యతనియా శ మభూమి కః ( 
చతురన రనకళాస గీత్ర క oy 
ర్త సంగితగత్నల, నతనిక్షిం దమయొప్పు లర్లిం జూఫుటయు 
నావుణ్యనిధి వారి నాయవా ర పి x be 
జ వా రగుట్క రకూపీంప నేరక రుచులం జేవడక 
న గ. వళ నొప్పు, మెలరాడు. నివి 'వింతమృగములోం గాక 
1 గానాం డతివలు పీ తిర దనుం చేర ; 
ప చలి వచ్చిన దవృక చూచి 
జ్‌న్నుల హం చన్ను లమింద్హు నున్న వోరములకు SE 
'మాకుం గొ మొక్కటి మ స్త ములురెండ 
నేవృతముల గె నివి =n రకు 
ట్‌ ల్కు-.మిావల్కలము లతిమృదులంబు హా 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri ౮/౧ Kosha 


Vinay Avasthy ib-BRuyan;¥any Trust Donations 
sac! 11 


మాజటాబంధంబుమాడ్కి_విగావు, మి మిాజటాబంధము ల్ఫెాలుంగులం బెదలె 
'మేనిబూడి దెవూంత మేల్తావిగొట్టు, వీనులవిందు లీజేదన*దములు 

కని విని యెఅుం/ మిక్కా_ననభూామి, నునులకు నీవేషములు గలవొక్కొ_ 
ఎక్కడి మునులన్న నింతు లాఘునుయ, చిక్కుట భావించి చెలగి నవ్వుచును 
నానువూర్విగ శ్రు శుతివోరియా సొమ, గానంబు పాడి చక్క_ంగం బద క్రమము 
శుద్దమార్థంబున స జూవంగ నేర్తు మిదర మాచర్ల లెలుం/గ మాతరమె 

యని నేప్పమాటల నమ్హునిస్వామిం గనుషబ్రామి మజియు సక్క_న్య'కామణులు 
ఎవ్వరితనయుండ 'వెవ్వండ వేల, యివ్వనంబున నుండు చుణీంగింవు మనుడు 
అమలకీ రుల బుణ్య్యుం డగువిభాండకుని, కొమరుండ బుళ ర్‌, ఎ్రంగుండు నావేరు 
వివులతపోనిస్ట. వెలయ నీయడవిం దవము నేయుటకునై తగిలి వర్తింతు 
భాగీరథీస్నా నవరత మాతం, Ey "యోగివృంగవులతో నొగి నేగినాండు 

ఒండు 'దేళంబుల నొందక se దండి మైం దపములు తగవొవ్చం జేసీ 

కదలక. యున్నాండు ఘనత మాతండ్రి, సదమలచిత్తుండై సద్భృ_క్టి నివుడు 

వినుడు మో రిచటికి విచ్చేయుకతన, ననఘుండ నై తి గృ తాద్ధండ నైతి 
"మాతం డ్రికృపచేత, మజీయు నిచ్చటను, నాతతంబుగం దప మనువొంద నెపుడు 
చేసి యిచ్చట నుందు జింతం బోనాడి, వానీగా వనముల వరుస మిమ్ములను 
గనినయప్పుడు నాకుం గడు(బో ద్యమయ్యె, ననువాంద6 బోదమా యా శ్రామమునకు, 
నని మునులను వారి నాశ్రమంబునకుం గొనిపోయి బుళ్యళ్ళ, గుండు పూజించె 
'నెలనాంగ లమ్హుని యిచ్చినపూజ, యలరుచుం శ్రైకూని యతని వీషించి 

మునివర లు దెచ్చినార, మనుపమఫలశాజి యనుచు లడ్య్వములు 
అతిరసంబుల మనోహరము లై నట్టి, యతిరసంబులు వడి లలరు మండిగలు 
సారసరసముల చను లుగ్గడించి, చేరువెట్టగరాని చెక్కు భత్యుములు 

నిచ్చిన నమలుచు నెడనెడం జనుల, మెచ్చుచుం దనిసి యామెలంతలం జూచి 

సక్కిన్షమి మింగుచుం గొసరి యడుగుఛును, జొక్కుచు నందంద సొరిది 'జేచాచి 
న న్నిట్టిఫలముల మునివరులార, యెన్నం డే నెటు నదేవనంబులను 
మోతపంబె తపంబు మోత పోవనమె, యితే సోవనముల .కెక్కు_డు ధరణి 

నని పల్క- నయ్యింతు' లల్లన నగుచు,. ననువారం దనులత లట సోశం గదిసి 
'తావియూర్చ్పులచేతం దాలిమి దూల్కి పోవ నొయ్యన ముఖాంబురుహంబు లొ త్తి 
పలుకుల దళుకులం బాట తేటలను, బిలువుల సొలపుల చేలించి యతని 
.హృాదయంబుం గరలంగ 'నిరుచన్నుగవలు, గదియించి బిగియారం గౌలిళ్ల మరపి 
యను: పోయెదమి దె యా శ్ర మంబునక్కు, నని విభొండకుదెస నడరినభీతి 


నరిగి చేరువ నుండి క్‌ న నరవిందలోచన లరిగినపిదప' 
వారింక నెన్న (డు వత్తురో యనుచ్చు నాబుళ్యళ్ళ ంగుండక..నట: నద. బేక 
యారా త్రి “వేగించి యమ్మణునాడు, ఆరమణులం “గన్నయచటి ' శశ 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 692000౪1 ౮/౭౧ Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


12 శీర ంగనాథ రామాయణము 


ఆధ బుక్యశ్ళంగుండు వారాంగనలం దగిలి రోమపాదునియింటికి వచ్చుట, ధ్రిఆ-. 

నందియ ల్లెజయంగ నసదులె (దీగా, లందంద "వడక రాయంచలనడల 
మగువలు = వచ్చి యామహితా త్తుం గాంచి నగుమొగంబులతోడ నలుందట్లం జేరి 
మునివర మావనంబునకు యు, నని వల్క_ రాకకు ననుమతించుటయుం 
గని చాల. వెలందులు 'ఘనమునిం జూచ్చి మనసులు గరం/గంగ మటణిమటణి పలికి 
తమయుపాయంబుః6 దమవిలాసములం దమకంబు పుట్టించి తరలాతు లంత 
విస్తారపథ్ద మని 'వెజుచి పోవమిక్కి హ స్హవల్లవముల నాందోళికగను 
నొన రెడుదీమంబు లొక వింతమృగముం గొనివచ్చు తెజంగునం గొనివచ్చిరతని 
నత(డు వచ్చుటయు నయ్యంగ రాజ్యమున, న నత నతులవర్ష ములు సస్యము లొ వ్చెనంత 
సకలసాభాగ్యముల్‌ సలలితంబుగను, నకలంకమతితోడ నాన్ఫపుం డుండి 
యానౌనిం గనుంగొని యతిభ_క్రియు_ క్షి నేమంబుతోం బూజ నెమ్మింగావించి 
యనఘుండు దనకూంతు నారాజు శాంత యనుదాని నిచ్చిన నాశ 
నత డుండ దళరథుం డమ్హునిం దెచ్చి, హీతమతిః బుత్త్ర కా మేష్టినాం బరయ | 
క్రతు వమ్మునీంద్రుచే చే, గావించె చనేని సుతుల నల్వుర వెహ్ను శ్రుతుల నున్న తుల 
నోతతోన్న తిం గాంచు నని చెవ్చెం చెలియ, నాశోడం దొల్లి సనత్కు_మారుండు 
అటుగాన నీవింక నాబుళ స్థఖ్ళోంగుం, బటుభ కి యు _క్లిమైం చ్రార్ధించి తెమ్ము 
అని చెప్పి యాసూతుం డరిగిన వీదపు మనమున సంతోవ.నుమాలేలు నెలగ 
ననువరి దళరథుం డారోమపాద, జననాథువీటికి జని బుళ స్థిశ్ఫొంగు. 
మునిపతిం గని 'మ్రైక్కి ముదముతో ననియె, వినవయన్ల మునిచం ద విమలమానసుండ 
యనునంద6 బుక్ర్రల నడుగుట శేన్కు మనమున దలపోసీ మమత సరద 
గొనకొని వచ్చితి గొనుము నీవనుచు, మనమున గృప వుట్ట మటి నుతినే 

క తువున కాచార్యుంగా వరియించి యతులిత చతురంతయానాధ్యుం చేసి 
పసుచో దూతలవలను వీథ్నీంచ్కి పుచ్చి ముందర వారిం బురమును నగరు 
వాసవుపురితోడ వై భవం బొప్పం వ్రైనేయవలయును గడువేగ మిరు" 
అని పల్కు వారును నరిగి పౌరులకు, ౩ వినిపింపం జేసిరి వివిధశిల్పములు 
దుందుభిశంఖాడి తుములనాదముల, నందంద మ్రోయించి రంత భూపతియుం 
బురమున 'ేతేరం బురజనుల్‌ నేయు, పరమమంగళతతులా వ పరంగం శాకొనుచు 
నతనివిరో ధ్యసాధ్యకు న యోధ్యకునుు జతురుండై. తో దెచ్చె శాంతతో (గాడ 
నీరీతి నాబుశ షశ' ఎ్రంగుని దెచ్చి, భూరమణుం డంతిపురమున నునిచి 
వితతార్గ బ్రిపాద్యాదివిధులం బూజించి, 3 యతికృతార్యుడనై తి నని సంకనీంచె 
నాసమయంబున' నారాజసతులు, కౌసల్య మొదలుగా గలవారు కక 
నలువాంద' జేనియానతిం బూని ఇచాల్క నలరి సంతసమున- నాశాంత కపుడు 
మహితభూషణవ,స్త 'స్ర్రమాల్యాదు లిచ్చి బవ్వాంన్నినంలుల వారి 'శ్రూన్టించిరంతం 
గొంత కాలమునకుం గువలయజనులు సంతోష మెసల వసంత శశ 
నడౌశెడు వేడుక నాబుళ వంగు, కడకు భూపతి వచ్చి కడుభ క్రి "మ్రొక్కి 


ఉతమునమానినినినాననాననననననననాననననననలననతనకకననననననా నానన ననన నననన ననన ననన ననన ననన 


06-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166020౧12 6920801 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
బాలకాండ ము. 18 


సన్ను తేస్థితి నన్ను సంయమిప్రవర్య, చెన్నొంద జన్నంబు నేయింప వలయు 
నన్‌ విన్నవించిన నాంగాక కుకు నినకులో _త్తముం జూచి యిట్లని పలికె 
వేగంబె తెవ్పింవు విహితంబు లైన యాగసంభారంబు లన్నియు నధివ 
యననవుడుం దగువారి నయ్యై తెజంగు, లొనరింప్రుం డనుచు నియోగింవ బనిచి 
య. లర్ధిః చెప్పించి, మఖము చూచుటకు సుమంతుని( బంపి 
కేకయక్ష్రైనాథుం గ్నీ ఒరికనాఢు, నా కాశిరాజు నవ్యాహత తేజు 
జనకాంగరాజాది జననాథవరుల, ననఘచరి త్రు, ల నర్ధి రప్పించి 
మనుజనాయకుండు సుమంతుతో ననియె, నుల వేదవేదాంగపారగుల 
గృహమేధు' లగువారి గృతతం త్రభావ్య, మహి తార్థనిశ్చయమతుల భూనురులం 
బరంగుం సుయజ్ఞు జాబాలిం గళ్యపుని, సుకుచిరాత్తుని వనిష్టుని వామదేవ 
రయమున౦ దోడ్కొని రమ్ము నీవనినం బ్రియమున నాతేందు ఇంపు నరిగి 
యురుభ'_క్లి నందజ నొగిం దోడితేరం బరువడిం దా నర్ల ర్ల సిపాద్యాదు లిచ్చి 
నిర్మల వ్రతనిత్యనిఫార్థ మైన, ధర్థార్థయుతము నాం చన MT 
కల కొడుకులు మును నాకు లేమి, మనమున దలపోనీ మమత "రెట్టించి 
మిత్రనూ కల నశ మేధయాగంబు, వుత్రులకొఅకు నై నై పుత్ర కామేష్టి 
శేషంగ సేబుక్యశ్ళొంగుం దో జెచ్చి, వియనుగ్ర హము గామించియున్నా (డ 
ననవుడు నావస్యిగాదిసంయములు, జననాథఖ మాటకి సంతోషమంది 

యినకులో త్తమ లోకహీత మాచరింవం దనయుల గోరు నీతలంపొప్పు నింక 
నళ్వంబు విడువు మాయళ్వ మేధమును విశ్ళరతుకులై న వి క్రమోజ్ఞ (లులు 
నలువురుకొడుకులు నరనాథ నీకు, గలిగాద గని వల్క గడు సంతనీల్లి 

సవన యోగ్యం బైన జవనాళ్వ మరన్మీ భువనపావనమూ_ర్రి పూజించి నొసట 
బ్రకటిత బికుదాంక పట్టిక గట్టి యొకయేండు దన నయిచ్చ నుర్విం జరింవ 
సమకట్టి విడీవె నశ్వంబు రథ్నీంవ విమతోగ్రు, లగు నైన్యవిభులతోం గూడ 
నంత 'పనీఘ్రైదు లనువుతి నేయ్క వింతగా శిల్టకోవిదుల రావించి 

సరయువు' | ను _త్రరస్థలి యాగశాల, విరచింపగా6 బంచె వేదో _కృసరణ్‌ 

మజీయు నానాదేశ మనుజవల్ల భుల, వజలువి, ప్రనృపాలవై శతా ద్రు ద్బులను 
రవ్చీంచె నంత వర్ష ము వూర్ల మైన, నెప్పటి మధుమాస మేతేర నృష్టుడు 
చిరతపోనిధి బుఖ్యశృంగుసమృతియు, గురుని యానతియు కొని మంచివేళ 
స్పృహను .శాంతాబుళ నగ ంగులతోడ, నిహితసంభారవర్లి తపశోమకుండ 
సహిత మై యేకవింశ తిరమ్య యూప, మహిత మై శ్రౌతధర్న | శ్రీియాణార 
విహిత మై మాయా ప్రవీణదై. లేయ, రహితమె సలాఘరహీతమై యొప్పు 


2 అరి దశరథుడు యాగదీత్షవహించుట. థ్రిత్రా- 


యాగవాటము చొచ్చి నాయమువచ్చుటయు యాగదీశువహించి యతిశుద్ధినొందీ 
మునుల వసీష్టాదిమునిజనో_త్తముల్క ఘనుల బుత్నిక్కులంగా వరియింప 
సవనత్రయం బభీష్టమున నొనర్చి, ప్రవిమల యూపాగ్ర్రబద్ధంబు లైన 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
| J రామాయణము 
14 శ్రీరంగనాథ 
జలచరంబు లరణ(చరములు విహగ,నులు నురగంబులు మొదలుగానొప్పు 
లి గ Pe క 
పశువుల మున్నూ టి బ్రైథితాశ్య మొకటి, విశనీంచి క్ర తుకర్మ పేదులు వ్రీతి 


- నేమం తే నులతోడ నేపలలములు,. గామించి వేలుపషంగాం జెప్పు శ్రుతులు 


నామంత్రములతోడ నాపలలములు, కామించి వేల్చిరి ae బుత్వొజులు 
అనలుందు స్తజిహ్వాలం బ్రజ్వరి ల్ల, ననిమిసుల్‌ దనినీ రాహవిరాదికముల 
నాయాగదినముల నా(కొన్న వాండు నాయాసవడినవాం డరసీన లేడు 
సారమృష్టాన్న వస్త పటీరకనక, పీరభూ హాదిసంతృప్పు లే కాని 

యే,కి యలందును నెడపడకుండ, నీ క్రియ హయ మేధ మోాజేరుటయును. 
వెనుక జోోతిష్టోమవిశ్వజిదాది, ఘనయాగతతులు సాంగముమోణంచేసీ - 
అధ్వరదతీణ ౩. నూర దేళ, మధ్వమ్యనకును బ్రహ్మకు దతీణంబు 

పానరంగం బశ్చిమభూమి సేతకును, దనర నుత్తరము నుద్దాతేకు నిచ్చె 

నిల నయోధ్యయు దక్క. నెల్ల దేశముల, నలరి యిచ్చిన ముదమంది బుత్విజులు 
ఎప్పు డేలుదుము నీ విచ్చిన దేళ, మెప్పు డనుష్టాన మేము సల్పుదుము 

ఏమేడ దేశంబు లేలుట లేడ, భూమికి వెలయిమ్లు భూమిళ మాకు 
ననవుడు( బదికోటు లగు సువర్ణ ములు, కనకంబు నలుమడి కల థాత చయము 
గోరంగ నొకలతగోవుల నిచ్చె, నాబుశ్యశ్ళం గాదు లై నబుత్విజులు 

అవి పంచుకొని ముద మందిరి వ్రీతిం బ్ర విమలాధ్వరకర, పరిచారకులకు 
నరనాయకుండు సువర్ణ ములు కోటియును, వరభూషణంబులు వలయువార లకు 


+ గామితార్థంబులు కామించువారి, శేమి వాక్రుచ్చిన నింపార నిచ్చి 


పర(గ భూసురులకు భ_క్షితో మొక్కి, వరుస వారిచ్చు దీవనలు శాకొనుచుః 
ద్రికటదివ్యాంబ'రాభరణాదు లొసం్సి యకలంకచిత్తుండై. యవభ్ళథం బాడి 
శ్రీమహితుండు బు వో ఎ్రంగుచేం బు త్ర ) క మేష్టిం "జేయింపంగా నేగుచెంచి 
శ్రృనుమొప్ప యాగభాగములు గ 


రా 


" బిహ్మం గనుంగొని ప్రణమిల్లి . నిలిచి, ద్రహా నీవరశ' క్రి బం_క్లికంభరుండు 


ప్రవిమలాచార్యుల ద్రహ్హర్షి వరుల, దివిజల మునుల బాధించుచున్నా (డు 
దారుణవరశ_క్లి దలంవ మాచేత, వారిజాసన వాండు వారింపంబడండు 
సురగణంబులతోడ సుశ్రాముం బట్టి, పరిభవించుచు నేయ 'చావుదర్చమున 
గంధర్వయమాదిగణముల మునుల్క బంధించు సాధులం బెట్టి బాధించు 
వా(డన్నం గులగిరుల్‌ వడవడ వడంకు వేండిమి చూప వెజచు ఛాస్కరుండు 
వీకతో నతం డున్నవీట నెన్న(డును, చేకువవెడి గాలి దిరుగంగ చెజచు 
నన్ని కాచరుగన్న నాటోప మెసంగ మున్నీరు కడలొత్సి మ్రైయంగ :వెజచు 
నేపునం గన్నప్పు జెల్ల మమ్మేయ, పాపాత్తుం డగునట్టివం_క్రికింధరుని 

నంతంబు నొందించు నాయుపాయంబు, చింతింసవలయు నీచి _త్రంబులోన 
ననవుడు నా లెజుం గం్పతరంగమునం, గని ద్రైహాయును దేవగణము ' నీక్నించి. 
యమరులచేం జావం డసురులచేత, సమయండు గంధర్వసమీతినేం జెడఃడు - 


క eee Nanaiji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 
TENT FEN క మున 


కొన్న, యమరు లాఠావణు నాత్మలోం దలంచి 


ATI: హా లా 


నునన 


nm  - కాలాన 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


బాలకాండము. 15 


రజనీచరుల చేతం ాగంజెన్నండును, భుజగసంఘములచేం బొలియం డెన్న (డును 
యములచే నీలం డాలంబులోన్య, బహీయూథంబుచేం బడండు వానికిని 
వరమిచ్చునవ్పుడు వాంఛింషడయ్యె, నరులంగావున వాయు నరులచేం జచ్చు 
విళశదంబుగా నింక వినుండు హీరణ్య,కశివుడు లోకముల్‌ గారించునాండు 
నరసింహరూవంబు నారాయణుండు, ధరియించి వాని విదారించినాండు 

వాండె వీండై. విశ్రవసునకుం బుట్టినాండు గావున నేడు నారాయణుండు 

విని నిరించు నవ్విష్ణుని నభయ,దానంబు మన'మింకం దగ వేడవలయు 

నని చేవతలతోడ నాబ్రహ్మ వలుక్క ననువొంద నందలు నప్పుడే కదలి 

యమ తాద్దికడ కేగి యచ్యుతుః గాంచి, విమలచిత్తులు నయి విబుధులు మేడం 
గరములు మూికుళించి కథుభ'_క్లి మక్కి, 'యరుదుగ సుర లవ్వు 'డావిక్షుం గాంచి 
సన్నుథించిరి మది సంతోష మెసంగం గనకాతశిత లోక శత్రయాధ్యత 
వనజాలయావతు వసుమతీరశు, వనజూత మాకు నెవ్వరు లేరు దిక్కు! 
నీవొక్క_(డవు దక్క. నిక్కు మిోమాట, గోవింద పరిఫూక్షగుణ చిదానంద 

దేవ జగన్మయ దేవాదిదేన, చేవనిస్తారక దివ్యావతార 

శుభమూా రి శరణంబు బొచ్చిన మాకు, నభయమిచ్చితిగా దె యమృ తీ. దొల్లి 
తలపోయ దానవదళన నీబావా, బలవిక్రమంబులం బరంగు లోకములు 
భ_క్షవత్సల నిన్ను ౭ బరికింహ దరమె_భ క్లియోగముదక్క._ బయలుమాటలను 
మధునూదనుండ నిన్ను మదిలోన నమ్ము, నధికపుణ్యుల కెందు నావదలలవె 
జగదుద్భవస్థితిసం వోరగతులు, వగ వినోదంబులై తనర్మ నీమాయ 
ఆథారభూత మై యఖలలోకములు, మాధవ దాల్చు నీమహనీయతనువు 


' అహిరాజతల్ప నీయలరువై భవము మహిమం జూడంగ నవాబ్మ నసగోచరము 


శరణాగత త్రాణ శరణు లోశేశ, శరణార్లు లగుమమ్ముః జను గావ నీకు 
గావునం (ట్రై లోక్యకంటకుం డైన, రావణు. బొలియించి రక్నీింపు మమ్ము 
మా కొక కార్యంబు మసలక చేన్సీ లోకకీ ర్తలం బొందు లో నై కవినుత 
నిర్మలచిత్తుండు నిశ ల వ్రతుఃడు, ధర్మ శీలుండు ను _త్రమగుణాన్వితుడు 
నగుచున్న దశరథుం డళ్వ మేధంబ్సు తగ౭ేసి మది శుచిత్వమున నున్నాండు 
'కాకుత్‌ స్థనంశుని కాంతలం దఠింపు నేకాంతలను వారి శెననేయ రాదు 
నరమూ ర్తులొప్పంగ నాలుగంశముల, సరసిజోదర నీవు. జనియింపవలయు 


1 


-వరళ_క్రి.సురల కవధ్యుండై లోక్కపరితాపకరుం డైన పం_క్షికంధరుని 


మునుల, గంధర్వ కింపురుషుల సురలం బనిపీడం జంవినపాపాత్తుం జంపి 
సవనము 'ల్సేయింపు సంయమినరుల్క భువనము అఫీంపు వుండరీ కాత 
యని విన్నపము నేయునమరులం జూచి, వనదగగ్జితగతి వనజాముం డనియె 
సురలార మిరింక సుఖమున నుండుం డరిగి మ _ర్యమున నే నవతారమంది 
యాదట, బంధుమి త్రామాత్యపౌత్త, సోదరయుతు దశాస్యుని గిటడంచి' 
నిండార నేలెద నియతితోం బదునొ,కొందువే లేడు లీకుంభినీతలము 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


16 శ్రీరంగ నాథ రామాయణము 


నజునివరంబున నవనీత లమున, రజనీచ లేంద్రుండు రాజిల్లంగలిగా క 

ననుచు వరంబిచ్చి యజుని వీడ్కో_లిప్కి యనిమిషులను బంవీ యసురారి .చనియె 
అరి దశరథునకో ల పరుపు దివ్యపాయస మిచ్చుట. 9తా- 

అప్పుడు నిమలహోమాగ్ని లోనుండి, యొవ్పెడుపుణ్యాత్యుం డెకదివ్యమూ ర్తి 

హరినీలనీలాంగు. డరతుణాంబరుండు, తరుణార్క_లేజుం డుద ర విక్రముండు 

పరం బాయసముతోోం బనీడిపా శ్రంబ్బు కరమున ధరియించి గృక్కున వెడలి 

తనుంజూచి యద్భుతాదరమున "లేచి, వినయాఢ్య్యుండై యున్న విభుని వీక్షించి 

భూనాథ విను యజ్ఞ సురుషుండ సుతుల, నే నీకు నీగోరి యేతెంచినాడ 

నాదట నీపాయసాన్న ౦బు వుచ్చి, నీబేశ్రలకుం బెట్టు నిష్టతో ననిన 

ననురాగమునుబొంది యవనీళుం డతని, ననువాందం బూజించి యాపాయసంబు 

తానందుకొనియె సుథాకలశంబు, చేనందుకొన్న శచీవతిమూడ్కి_ 

నంత ్రాజావక్యుం డటు మాయ మైన, నంతగివ్రరంబున కరిగి భూవిభుండు 

రమణు లెదుర్కొ_ని ప్రమదా దేల, నమరనిర్మిత మైన యాపాయసంబు 

సగము కౌసల్యకు సగములోం బుచ్చి, సగము సుమిత్ర, కా సగములో సగము 

వైకకు నిచ్చి యుత్కంఠళ నాసగము, 'ప్రోటంబుగ సుమి శ్రకు నిచ్చె మజీయు 

నప్పాయసాన్నంబు లర్ధి భుజించి, యప్పుడు గర్ఫ్సిణు లైరి వా రెలమి 

తగిలి వారలం జూచి దళ రథేళ పరుడు, మిగుల నానందించి మెజనెం జూవజకు 

మొగి బుశ్యశృ్ళంగాదిమున్గుల భూపతులం దగునర్చనము లిచ్చి తగవీడుకొలివ్‌ 


పరమానురాగు(డై పడతులు చాను, భరణీశుం డయ్య యోధ్యకు "నేగు దెం చెం 
దమయాగభాగము బ్లగిలి కై కొన్న, యమరులు దమలోక మరిగాడుచోట 
నాకంజగర్చుం డింద్రాదులం జూచ్చి లోకరతణకళాలోలుండై శాం 

'థారణివై నవతారంబు నేయ, మీరును దోడ్సడ మేకొనవలయు 

నటుగాన లోకహితార్థవ _రృనులం బటుపరా క్రమరూూపబలప యోనిధుల 
బలగర్వముల మిము బ్రతిపోల్బంజూలు, బలియుర వానరపతులం బెక్కం డం 
గిన్నరగంధర్వ ఖేచరయ య, పన్న గామరనీద్ధధామలయండుం ల 

“ బుట్టింపుం 'డేమున్ను పుట్టించినాండ, నెట్టన బలపయోనిధి జాంబవంతు 
నదియెట్టిదనిన నేనావులించుటయు, నుదయింవెం జిరతరాయుప్మంతుం డతడు . 


సింధువల్లభుడు సుషేణు గుహ్యుకుంు, గంథమాదను విశ్వ్టకర యు నలుని 
దీవిజవై ద్యయుగంబు ద్వివిద మైందులను, దివిరి పర్డన్యాధి దేవత శరభుం 
'గరువలి హనుమంతుం గడం పుట్టింప్క ధరణిం బుట్టించికి తక్కినసురలు 
తమతమస త్త కము బ్బగం బుచ్చి వేర్చి, యమితశౌర్యుల వానరాథిశ్రవరుల 
నావానరులు జగచ్యా_ప్తవ_ర్రనులు, చావాగ్నితుల్యు లుద గ్రవిక్రములు 


BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


చెల బాం శ ము. 17 


కేవర్యతాకారులై భానిల్లువారుు, పర్వత యోధులై. పరరాడువారు 
భీమసాహసికులై పంపారువారు, కామరూపంబులం గర మొప్పువారు 
దణిమి యబ్దులనైన దా౭బుడువారు, *వెజికి కొండలనైన భేవించునారు 
నఖదంప్ట్ర సాతుల నలిం గ్రాలువారు, నఖలలోకో త్తరు లై యొప్పువారు 
ఛారణినైన విదారించువారు, నై తాఢికెక్కియు నరుదుగ వారు 
కొందలు సు గీ వుం గొందలు వాలి, గొందటు హనుమంతు గొందటు నీలు 
గొందటు నలమైందకుముదుల గొలిచి యెందు నభేద్యు లై యేపుదీవించి 
మలయదద్దురగంధమాడనవింధ్య, ములు మొదలగు శై లముల6 గాననముల 
శిబవాుజ లనదనదీ, పొంత దేశముల, విహరించుచుండిరి వేడ్కతో నంత 
మహనీయ పాయసమహిమచేంజేసీ యహిమాంశుకులవత త్ను లందు గర్బంబు 
లలవడ నాథానమెనది మొదలు, కలిమిం గైకొనెం బేదకౌను లెంతయును 
నమృతాన్నరుచిలోన నడంగక వెలిక్కి గమనించె నన బేహకళ వెల్లవాజ 
రావణుసా మ్రాజ్యరమ ముక్కు_నల్పు, గావించుటకు సూచకము లివి యనంగ 
ననపత్య తాదోష మంతయు వెడల, 'మొననె నాద జనుముక్కు_ల నల్పు 
చెక్కులుపలుచంగా. జిట్టుముల్బలినె, నిక్కె_నాభులువళు 'ల్నె లులకుటానెం 
దలచూవెం గోరు. లంతటంగ్రమంబునను, నెలలు తో "మ్మిదియును నిండినవీదప 
వర్లితమధుమాన వరశుక్షృవతు, పూర్ష్మ యా నవమిని బుభధవాసరమున 

-౨౨౦ంై త్రీ రామావతార ము, రికా 

మహి బునర్వసు తార మధ్యాహ్న వేళ, గ్రహవంచకము నుదగ్రన్టితి ద దనరం 
దొలంగక గురుండు చంద్రుండుం గొడియుంప్త లలితక ర్మా_కటలగ్న ౦బునందు 
సర్వలో కాథారు జగదేక వీరు, శ ర్యాదిదేవ తాసంస్తూయ మాను 
దివ్యలకుణక ళా దేదీప్య మాను, నవ్యయు నసమాను నారా ర్హిహరణు 
భవ్యుం జిదానందుం బరమకల్యాణు, దివ్యులరయీంచు దీనా ర్సిహరణు 
గుణగణాలంకారు గురుకీ ర్షివోర్కు ఫణి రాజశయను శ్రీపతి వ్యాషీకేశు 
వాకమలోదరున గ్రాంళమునను, గాకుత్‌ స్థకులు 'రాముం గనియెం గౌసల 
యదితి యిం ద్ర్రునిగన్న యనువునం దూర్చు, సుదతి చం ద్రునిగన్న చొప్పున నంత 
భూలోకవిదిలెము వుష్యనతు త్ర, లాలితం బగు మినలగ్న౦బునందు6 
గమల్నాప్రసమతేజుం గమలా _ప్పవంశుం గమలాస్ర వ్రుభరతుని గనియెం న్లైకేయి 
వ్రణుతింప దగునట్టి ఫణి తారకమున, గణితకర్క..టకలగ్న ౦బునం గవలం 
దరళలో-చన సుమిశ్రాబేవి మిత్ర, చరితుల లత్షణు ళ త్రుఘ్ను6 గనియె 
దివి. 'మ్రోని నప్పుడు దేవదుందుభులు, దివి నాదే రప్పుడు రు 
సొరిది బువ్వులవాన సోనలై కురినెం బరితోష మందిరి బ్రవోదిసురలు 
కలయ నయోధ్యలోం గలవార లెల్ల, వెలసి రుత్సవముల వీరు వారనక 


1 పర్వతళార్యులై వరలౌడువారు. 2 మెఅమి కొండల వైన మాటెడువారు. రి బహు 
అలన్లీధినదీ ప్రాంత దేశముల: 
2 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 69200041 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


18 శిరంగ నాథరామాయణము 


అప్పుడు దళరథుం డనఘు వనీష్టు, రప్పించి జాతేకర ములు నేయించి ; 
వుస్రాత్సవంబును బొరియింవె దివిజ, నేశ్రాత్సవంబుగా నిఖలపౌరులకుం 
బురుడు దీరినయంతం బుణ్యాహ పళ, వరుస నాసుతులకు వంశోన్న తులకు 
నామకరణములు నలువుర కిప్పు, జేమజ కీవ్రు నేయింపు వసీష్ట 

యనవుడు నౌంగాక యని తనమదిని, గనుంగొని పలికెను గానల్యసుతుని 
రమ్ముక్రీడయని థాతురమ్యార్థమమరు, రమయతి యననొప్పు రామనామంబు 
నై శేయితనయుండు ఘనబలానితుడు, సుకుమారతనుండు సుత్లోకుండు గాన 
భరతనామంబునం బరంగుసుమిత్ర, కిరవై నసుతులకు నింపు సొౌం వెసంగ 
లమణగుణులు సంలతీంచి చూడ, లత్మణళత్రుఘ్ను లనునామ 'మొదవు 
గాన వీరలు మహాఘనపుణ్యమతులు, -ఈనలువురకును నివి నామము లన 
లశ్షీసమన్వితులకు రామభరత, లత్యణళత్రుఖ్ను లలితాఖ్య తెసంగ 

నొగి నామకరణంబు లొప్పం గావించి, తగ నర్జకోటులు దానంబు లిచ్చి 
వారలు తల్లులు వరుస దాదులును, బోరామిం దము నరిం బోషింవం చెరిగి 

కల్ల రినగవులః గన్నులు 'బెజీచిి యల్ల నల్లనం దప్పు టడుగులు వెట్టి 
మల్లడిగొను డొంకుమాటలు నేర్చి, యెల్లవారికిం జాల నింపు లొనర్చి 

కొద్దిగా ము_క్లెంపుంగొనబు వజ్రాలు మద్దికాయలడాలు మలయం 'జెక్కిళ్లం 
త్రూకటంబుగ భాలబా శేందుకళల, 'శ్రీక రాకృతి రావిరేక లల్లాడం 
బొగడొందు మగశాల వులిగోళ్ల మేలి జిగిడెందములయందుం జిందులు దొక్క_ 
నెడ నెడం బలుపచ్చ 'లేయక్షిగలుగం గడునొప్పు మొలనూళ్ల గంటలు మెజయ 
మువ్వ లం దెలు పదంబుల రొద ల్చేయ, నవ్వ్వులాటల 'బాల్యనటన "లేర్చడంగ 
విద్దెలు'నెజిపుచు విభునిముందజును, ముద్దులుగులుకుచు మోహనాకృతుల 
నంత నానలునురు నభివృష్టంబొంది, సంతతపుణ్యు లై సమచిత్తు లగుచుం 
దమలోనం గవకూడి దశర థాత్మజులు, రమణీయమూ రులు రామలత్ష్మణులు 
భరతళత్రుఘ్నులు పాయక పుణ్య, నిరతులై చౌలోపనీతులై యంత 
మాయావినోదము లృరిగి యాడుచున్కు నాయెడ రఘురాముం డాపులు దాను 
నిండారుప్రేమతో నెక్టాలుగట్టి, చెండును దండంబు చెలువొప్పం బట్టి. 
తరమిడి యాజెడుతతిని ైశేయి, వరవు డామంథర వడి నేగుచెంచి 
చిట్టంటుచేంతలం జెండు దట్టుటయు, కట్టల్క_ రాముం డా కాష్ట్రంబుచేత 
నడచిన నొక్క_కా లప్పుడే విటి, దడయక యందందం దమకించి రాము 
నడరెడువేడ్క_తో నాడంగం జూచి, తడయకరామువై6 దగ (ర్య ముంచి 
విరిగిన కాలితో వెస న్లైక నగరి, కరిగి తద్వ్యృత్తాంత మంతయు చెలుష 
దరవిండి కైకేయి దశరథాధిపున, కెలీంగింప నంతయు నెటీ(గి భూవిభుండు 
అలవసీష్టుని నయోధ్యకును రావించి వలగొని మ్రొక్కి యోవరమునిచం ద 
వీరికి చేదాదివీద్య్భ అన్నియును, నేరుపు+ డనుచు నాన్ఫపుః డప్బగింష 

ననఘుం డమునినాథుం డట్లకావించె జననాథుతనయు లాసంయమకరుణం 


aji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 6920001 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


బాలకాండము. 19 


గరిహయారోహణ క కృమము లెట్‌ంగి, వరరథారోహణవై ఖరు చ్లైలిసీ 

యఖిల వేదంబులు నఫలశాస్త్ర ములు, నఖిలళ స్తా స్త్ర విద్యలు నేర్చరంత 

వారిలో రాము. డవార్య శౌర్యమున, సారవి వేకాదిసద్దుణావళు లం 
'దేజరిల్లుచు విష్ణు దేవ్రుండుగాన, రాజిల్లె నాదశరథుండును నంతం 

గొడుకుల వెండ్లిండ్లు కొమకొవ్చం జేయ, నడరి చింతింప విశ్వామిత్రుం డై 
వచ్చి నిల్చుటయు 'దావారికు నలిని వచ్చి యాదళ రథవరునర్థిం జూచి 
యవథారు దేవ విశ్వామిత్ర, హ్‌ తివిరి వాకిట నేగుదెంచియున్నా (డు 
అనవుడు దశరథుం డాస్త్రులతోోడ, మునివసిష్టుందుం దాను ముదముతో నపుడు 
పర మేష్టి దు రేగుపాకశాసనుని, కరణి నెదుర్కొని ఘనళ క్రి క్షి నెజంగి 
యమ్మునిం గొనిపోయి యర శ్ర-ద్యముల, నెమ్మి బూజించిన నృపం జూచి యతండు 
కుశల ము వ్రజలకుం గుశలమే నీకుం గుళలమే నీముద్దుకొడుకుంగుజ్ఞలకు 


విశోదవ తాచారవినుత వసి సిద్ధ కుశలమే మునులార కుశలమే యనీస్‌ 


'నేమిటం గొజంత లే చేము ధన్యులము నామందిరము పావనమ్ము వెన్నొంద 
భావితమూ._ర్తీ యోపరమమునీం ద్ర, నీవు విచ్చేసితి నేడు మాకడకుః 

గాన లోకముల ద్రిఖ్యాతుఃడ నై. సం, మానవాధిపులలో నూన్యుండ నైతి 
వచ్చిన కార్యంబు వలనొప్పం జెప్పు, డిచ్చమైం 'జేనెద నేకార్య మైన 

ననిన విశ్వామి తు, జారాజుం జూచి, జననాథ దశరా త్రసవమును దొడరి 

కోరి యేం జేయుచోం గూరరఠరాతసులు దారుణా కారు లిద్దలు వచ్చి వచ్చి 
మాయాగ శాలలో మాంసర_క్రములు, పాయక న బ్రైబలవిస్న ములు 
నేయుచు నున్నారు శీతిపాల మాకు, నాయాగమధ్యంబునం దల్లరాదు 
అటుగాన నీవుత్తు నిరామురాముం బటుసత్తు త్తు ఏం గ్ర తువొప్పం 'బాలించుకొకుం 
గొనిపోవ వచ్చితి స్రారులు దనుజు, లనిం జావ రోదలచే నతనిచేం గాని 
యితనిమహ త్వ మే నెలుంగుదు బ్రహ సుతుంరైన 'యీవనీష్టుండును నెలుంగు 


-అనఘరాముండు బాలుం డనుబుద్గి మాను, మనఘ నీవుత్త త్త (కర డనులోభ ముడుగు 


శ్రతుక్నర్త క్రతుమ్నూర్తి క్రతుభోగభో. క్ర, యతండు లో కారాధ్యు(డతనియబు'త్తెంపు 
0 కౌశికుడు యజ్ఞ en దశరథునితో రామునిం బంపుమనుట. 9తా- 

మతులశ స్త్రాస్త్రంబు లతని శేనిత్తు, నతనిచేం గ్రతురత యగు మాకు' ననుడు 

చెలుకురి క ల్లి పెద్ద ప్రొద్దునకు:, చెలిని వెల్వెలణాతి దీనుండై మిగుల 

గలంగి కంపించి గద్దదకంటా డగుచు, బలి  విశ్వామిత్రుం (ట్రార్థించి నృవ్వుడు 

రాముండు * బాలుడు రాముండు నిసువు, రాము. జతుంగతు రణకళాశేలిం 

ఇదియును నై దేండ్ల ప్రాయంబుపాండు, కదలెడి చిప్పకాయటిగలవాండు 

పరికించి తనయందుం బగ వారియందు, నురుబలాబలగతు లూపాంవిలేచు 

ఇటువంటిపనిబిడ్డ నేల వేండితిర్తి కటకటా ఘనదయాకలితుండ వయు 

బవహాుదివ్యశ, స్రాస్రపతులు రాశుసులు మహితమాయోపాయమతులు రాశోసులు 

నిఫుణసంగరకళానిధులు రాశసులు, వివులబావాటోవవిభులు శాతసులు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


20 శ్రీరంగనాథ రామాయణము 


వారితో బోర నెవ్వండు రాము6 డనంగ, వాలేడ యితందేడ వరమునిచం ద్ర 
యరవదివేలేయ లననిం బాలించి, తజిదప్పీ ముదినీ యీతనిం గంటి నేను 
ఇతనిం బు_త్తెంచుట శేజాలనయ్య, క్రతురతునై. విచారములేల మికు 
నేను నేనలం గూడి యీప్రాద్దె కదలి వూని వచ్చెద నిదె సొండు మిావెనుక 
మునినాథ మోయాగమున విఘ్న కర్త లగురాశుసులశ కు లవియెంత గలవు 
వా రెవ్వ రెన్వరు వారివేరేమి యీరాఘన్రండు వారి నెబ్బంగి గెలుచు 
ననిన విశ్వామిత్రుం డనియె భూపతిక్సి మనువుల_స్హ్య బ్రహమనుమండు ఖలుండు 
ఆవి శ్ర వసుకొడు కఖలకంటకుండు, రావణు. డుగ్రనంరంభుండై. వనువ. 
బలనీ మారీచనసుబావులన్నారు, నలిరేంగి యాగవిఘ్ను నులు నేయుదురు 
'రాముండొక్క_ండు దక్క_ రణభూమి వారి, నేమిచందంబున నెదుర లేరొరులు 
అని పల్క_ నమ్మక యధివతి మణీయు, మునినాథుతోం బళ్కె_ మోమోట లేక 
బ్రహానాలవవాండు వరమసాహసుండ, బ్రహచే వరములు వడనీనవాండు 
అట్టిరావణు చేత నటు వంపు వడస్సి నట్టివారల గెల్వ నతంజేమిచాలు 
వారిలా వెటుగక వచ్చెద ననుచు మాజి వల్కితి నింక మెల్లన జనుండు 
ననవుడు రోపుతాన్రూయండై చూచి, కనలుచుం గటము లుత్క_టములై యదర 
నొడ లెల్లం గంపింవ నురుగతిం బలో, నడరి విశ్వామిత్రుం "డారాజుం జూచి 
కాకుత్‌ స్థకులజులగతి విచారింవ, శీకష్టదుర్యా ష లేల భాషింవ 
నేను వచ్చినపని యెటింగింపు మంటి, పూని చెనెద నంటి బొంజెద వివుడు 
శ్రృతురతతై రాముం గడల వేడుటయు, ధృతిమాలి యీనని "తెగి వల్కెదివు 
నూనృతేతర నిన్నుం జూడంగారాదు, గానం బోయెదనంచుం గడం పల్కు_టయు 
జలనిధులింక భూచ క్రుంబు గ్రుంగెం గలలా లోకములు దిగ్గజములు మొగ్గా 
®) ౫/౧ 
దివిజాలు వెజచి దిశలు గీడ్పడియె, నవళంబులుగం జూచ్చో నఖలభూతములు 
అప్పుడు మాని కోపాటోపవృ త్ర తప్పక భావించి దశరథుం జూచి 
యావనిష్టుడు పల్కె_ నర్మ్క_వంశోజులు, భూవలయంబున బొంక శెన్న (డును 
మిన్నందు నీకీ ర్హి మావారికీర్తు, లన్నియుం జెడుం గల్ల లాడితివేని = 
యిచ్చెద ననిషల్కి_ యీకున్నం బొలియు, నచ్చుగాం జేసిన యఖిలధర ములు 
దశర థాధీశఘుండు ధర్షాత్తుం డనంగ విశదకీర్తుల నీను వినం బసిద్దుండవు 
పుడమిలో నవనీశ భువనరతుణము,. గడవంగ థర్మముల్‌ గలవె రాజులకుః 
a రాముని నిచ్చి గాధినందనుని, మాననీయుని: బంపు నూనవాధిశ 
ఘనబలోన్నతులు రాతుసు లీకుమారుం డనికి దముండు గా(డనుచు నీకొడుకు 
వైశవంబున కింత శంకింపనేల్గా కౌశికుం డుండంగం.గలుగునే భయము 
అధిప విశ్నామిత్రు, నత్యుగ్రతపము, లధిక సామర్థ స్టంట్‌ లతివిచి త్రములు 
భూనాథ యిమృవాపుణ్యుండు దేవ,దానవగంభర్వ దై త్యులకం'బ 
నెలులు దివ్యా స్త్రంబు లిమ్మవాబావాం, డెలూఃగ నివిషయంబు ' లెందును లేవు 
అనలోక్షరాయంక కరు స్కుప్రభయు, ననల దతునికూంతు లాజయవలన 


| 
| 


నంట. 
[ 


కు ieee | eshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 
ఛ్‌ అప త స నల 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
బాల కారడ మూ 


సుప్రభవలన రమోవథార్థముగ, సుప్రభుం డగుభ్ళ శాశ్వుండు వేర్వేజ 
న ప్రాకృతుల? బు త్తు లరయ చేయండ్ర, శ స్ర్రాకృతుల తనూజను ను లేంబండ్రం 
Sn గలవారి గాంచి, ns యిచ్చె నీవుణ్యాత్తునకును 
సీ అది కారణంబుగా నఖిలళ స్త్రాస్త్ర,విదుం డిమ్రునియు నీవు వెజవంగ వలదు 
| -ఈమునిమహిమ'వెం వెటుగవే యకట, యీమునితో నాడి యేల తవ్పెదవు 
ఈమునిచంద్రుతో నేగ రామునకు, నేమంబు జయమును నీద్దమ్ము సుమ్లు 
ఇతడు రక్క_సుల్జయింహగా లేండె హితమతి నీవు త్రు నిద్దచారిత్రు " 
నలఘుళ స్తాస్త్ర విద్య లం చెద్ద నేయ, వలనీ యిచ్చటికి భూవర నచ్చెంగాక 
కాన రాముని బంపు క్రతువు రవీంప, నీనిర్మలాత్తుని కిచ్చుట మేలు 
_ఆం కౌశికునిరోడ 'రామలత్షణులం బంపుట. 9ఆా- 
అని వనీష్టుండు పల్క_ నాత్మ లో నమ్మి జననాథుం యర దు బిలిచి 
చాలభావము చూచి బాప్పము ల్నించి, యాలింగనము నేసి యి దీవించి 
చిప్పకూశటి దువ్వి చెక్కిలి వుడికి, తప్పక యొక్కి_ం౦తతడవు చింతించి 
పుశాక్ట్రహవాచనవూర్య్వంబు గాగ బుణ్యవ్రతంబులు పుణ్యహోమములు 
| (గ వావూజనలు నేసి కమనీయవస్త త్ర , మహితభూపషణములు మనసార నిచ్చి 
యుగం చొనుం గౌ? సల్యయును వనీష్టుందు, తగిన దీవనలిచ్చి దళర థేళ్వరుండు 
పుణ్యలగ్నంబునం బు త్రరత్నంబు, బుణ్యాత్తుం డగు గాధిపుత్తున కిచ్చి 
'నెమ్మియుం దెగువయు చెజినిరిగొనలగ, నమ్లుని గొలిచి పొవ్పుని వీడుకొలివె 
నప్పుడు లత్ష్మణుం డారాముం గొలిచి తప్పక భక్తి కితోం బు జనియె 
బొదివి ఫువ్వులవాన పారింబొరిం గురిన్తె వదలక యనుకూలవాయన్రల్వీచె 
వరఘోషభుంగళ వాద్యము ల్లోన్కె సుర లాకసంబునం జూచిరి వ్రీ తి 
నారాఘవురీ డప్పు డరుగుచిత త్రముల, నారిమ్రోంతల మహోన్న తళ స్త్ర, స్తములను 
మహితతూణీరముల్‌ మండలొగ్రముల, సవ న్‌ బూని సంక్రీతితోడ 
నహీణతూణగోథాంగులి త్రా "తాణ, కమ న రకు దివ్య 
“-శరచావహా. -స్టులె mS, గరము సం ప్రీతిమైం గదలి రాఘవులు 
ఆననజావ్రని  సర్భితోం గొలిచి, పోవు నశ్విను లన బోవుచో వేడ్క 
నురుపుణ్యమతు లర యోజనం బరిగి ససరయువుడగ్గర శ్రోమముం చొందుటయు 
రామసౌమిత్రుల రమ్మని యపుడు, తా మున్ను దారుణతపముచేం గొన్న 
సత్యా క్త త్రికల సర్వమం త్ర, జననుల సర్వదా సౌఖ్యదాయినుల 
బల యలిబల యనం బరేళసమర త్రముల, నౌలమిమై వారల కిచ్చెం గెశికుండు 
ఆరామలత్షృణు లామంత్రశ_క్లి 'నౌరూఢరవిలేజులై. బ్రడలికయు 
'నాశలి నీరేవ ట్టాదిగా క సోశక బలవృద్ధి శ్లొభిల్లీ రంత 
సరయూనదీతటన్లలి నాంటికాత్రిం దరుణకోమలీదర తల్పంబులందుం 
గౌాతికుచేం బుణ్యకథలొప్ప వినుచు దాళరథులు వమోదమున నిద్రింప 
నాగాధితనయుండు నాప్రభాతమున, "వేగంబె మేల్కని వేడ్క చిత్తమున 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


22 శ్రీరంగనాథ రామాయణము 


దనరంగ నటం దృణతల్చ్పంబులందుం గనుమోడ్చియున్న రాఘనుల నీక్షీంచి 
అడణోదయంబయ్యె ననఘాత్తులార, నిరువమవూ ర్వాష్షానిత్యకృత్యములు 

వలయు నేమంబులు వరుసం గావింప, వలయుట మేల్క_న వలయు మోరనినం 
దెలిసి సంథ్యావిధుల్‌ దీర్చి కౌశికుని, కలరుచిత్తములతో నతిభ క్రి మ్రొక్కి 
తరణివంశో త్తము బ్దారర్థిం జనుచు, సరయూసురాపగాసంగమంబునను 
బవాసహస్రాబ్దము ల్పాయనినియతి, బహుతవంబులు నేయువరమసంయములం 
గనుంగొని సంతోవకలితులై గాధి,తనయుతోం బలిె నాదళర్రథాత్త జుడు 
ఎవ్వనియా శ్రమం బిది ససయమిం ద్రః ఎవ్వ రుండుదురయ్య యీతపోభూమి 
ననవుడు రామ యనంగాశ్ర,మమన, వినంబడు నిది లోకవిఖ్యాత మగుచు 
నీయాశ్రమంబున 'నెలమితోం దసము, నేయుచు లీలమై శివుడున్న ౯ జూచి 
కందర్పుం డతిదర్బగర్వితుం డగుచు, నిందుకేఖరుమియ నేయంగం జూచి 

యడరి యా దేవుఖభాలామోనలమునం జెడుట ననం గాఖ్యం జెండె లోకముల 
నంగసంగతిం దదీయా శ్ర మభూమిం యంగదేశం బయ్యె నంతనుండియును 
ఆరుదారం దపము లీయాశ్రామ భూమిం జరివీంచుపుణ్యులు చరితార్లు లెందు 
ననుచు విశ్వామిత్రుం డ క్కెలంగెల్ల, వినిపించి యారఘువీరులుం చామే [ 

నిలిచి నాం డావాహినీసంగమమున, విలనీతస్నా నాదివిధు లనుష్టించి 
యానందమందం దదాశ్రమవాసు, శై. నమునీళ్వరు లాత్మలో నెజిలి 

రమణీయమూ రుల రామలక్ష్మణుల, నమితత పోధనుం డైన కౌశికునిం 

గొనిపోయి వేడ్క-_లు గొనలా త్స నపుడు, వినుతార్థ ఫ్రసాద్యాదివిధులం బూజించి 
ఫుణ్యక థాగోష్టిం బొదల నారా త్రి, పుణ్య రాత్ర ముంజేసి వుణ్యాసంయములు 
మలునా(డు నిత్యకర్మ 0బు లయ్యేటం 'దెజంగొవ్చ నందలు దీర్చినమిాంద 
నీనావికుడు "నేర్చు నియ్యేఅు గడప భానువంశుజులకుం బదిల మీానావ 

వ బ్రగమిన్లి ఎమ్మినుప్కు 'నాబుషిత గూడ -నానావ యెక్కి_ 

సరయువు దాంటుచో సరయునునడువుం గరము విస్త్మయనుంది కరములు మొగిచి 
యివి మవాధ్వనులు వె ఖ్రైసంు చున్న వియు, చివినుబ్బి యిదియేమి “తెల 
గరమొప్ప మిాయుచుం గా లాసశిఖరి, సరయువు మూనససరని జని ంచ్చి 
పొంగారు సాశేతపురిచుట్ట. గవిని గంగలో. గూడెడు కరడులమోత 

యని ముని చెప్పిన నర్ధితోం యక్క, యనఘు లన్న దిదాంటి యగు చో నెదుర 
కరులు స్లూకరములు కాసరంబులును, వారిణముల్‌ శరభంబు లజగరంబులును 
బులులు భల్లూకము ల్పొదలుసింగములుం గలమవాటవిం బొచ్చిఘను(డు రాఘవుడు 
ఖదిరతిందుక పూగ ఖర్జూరనింబ, బదరీవటప్లత పాటలీతరులు శ 
బవాళకంటక లతాపరి వృతవృ క్ష, సహితంబు నిరానుషంబునునై న 

నివ్వనభూమి మునీళ' స్వర పూర్వ, మెవ్వరియా శ్ర మం చెటింంప్ప మనుచు 

నడుగ విశ్యామిత్రుం డంతయుః శెప్పం దొడ(గి యారాన్నునితో నిట్టులనిర్లొ. 


వవేయనుడు౯ 


120౧2) Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 
ష్‌ క్‌. మ్‌ 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
బాలకాండము. 


నలుక నిం ద్రుండు వృత్రా తాసురుం జంపి, ములకలువ పా ప్తి మలినాంగుం డైన 
సురలును స్నుత్ర్రము నిటకు, దురితము క్టనింజేయం దోడ్కొని వచ్చి 
పుణోోదకంబులం బుణ్యమం త్రములం బుణ్యాభి మే. చేకము ల్పొలుపారం జేయ 
నామలకలువంబు. లనునవి రెండు భూములనిడ శుద్దిబొంది వాసవుండు 
మలయు_క్ష్మమెనది మలదంబు కలుష, కలిత మైనది యొవ్వుగాం గరూళంబు 
ననియు. 'బావఘ్నంబు లనియుం బేరొసంగి, జనవదంబున దొల్లి జంభారి దనకు 
నలవృత్రువభపాపమందు దీలుటయు, 'వినుతింప ధనథాన్యవిభవముల్పొదలం 
బొలుపార వరము లావురముల కిచ్చి, వెలయించె నిశనొండు విను రఘురామ 
=) విశ్వామ్ని తుడు రామునకు దాటకిజననము చెలుపుట. రికా 
ధరణిం దాటక*ియనుదానవురాలు, కరులు 'వెయ్యింటికి. గలలావు గలిగి 
పాలువేది నీరెండువురములు సొచ్చి, యలవుమై బాధించు ననుడు రాఘవుడు 
ఎవ్వరు లా విచ్చి రీయింతి కింత, యెవ్యరి కిది వు త్రీ యీదుష్టబుద్ధి 
య్లాపురంబులు "రండు నేల కాజీంచు, నీపాపకర్షురా లెజీం్‌ంవు మనుడు 
నవని సుకేతుం డ౯ యముండు తొల్లి తవిలి పద్మ ఈ 'జానకుం దపమాచరించి 
యడ రెడునిస్థమై నతని మెప్పించి, కొడుకు వేయటయును గొడుకు నీకీను 
వెలసీనగజముల వేయింటిలానవు, గలకూంతు .నిచ్చితిం గనుము పొమ్మనిన 
'నావరంబున దాని నాతండు గాంచి, భావించి సుందునిభార్య గాం జేనె 
నతం డవ్వధూటియం దతిఘోరస త్త ్ట,వతుల మారీచసుభాను లన్వారిం 
బడసి లో కాంతర ప్రాప్తుం డౌటయును, గొడుకులు దానును గూడి గర్భమున 


28 


నాయింతి మణి యగస్త్యాశ్రామంబునకుం బోయి మానుల సారం బొదలి కాణీంహః 


గలళజుం డాపాపకరు లం జూచి యలిగి శాశుసులు గండని శాప మిచ్చె 
నదియాదిగా రాష్షసొకృతుల్పూని, యదయత మానవావోరముల్‌ గొనుచు 
' దానిందు వనీయించి ధరణి గాణీంచు, దీని జంహగలేరు తెగువ నైవ్వరును 
వీ వాక్క (డవు దక్క. నీచేతం గాన్ని చావ దాండుది యని చంపరా దనకు 
మెనసీ గో బ్రాహణపాత మైనం జాలుం జనుం జంప గామినీజనుల రాజులకుం 
డొల్లి థఛారణియెల్ల ద్రుంహ జింతించు, వన్లదురాలైనం బర్జన్యుం డలిగి 
సంపన్న మతి విరోచనుకూంతులుట్టి, చంవంజె యది ప్రశ _స్తముగాదె యెందు 
చెజయలోకంబు లని ద్రముల్‌ గాంగం జెలుపం జిత్తంబునం జింతించుటయును. 
'లుక దృఢ వ్రత యగు భృగువత్నిం జలమొప్ప "విష్ణుండు చంవడే తొల్లి 

; యదిగాన లోక హి తార్ధమై సతులం బొదవి చంపుటయును బుణ్టంబులనఘు 
యనిన విశ్వామి త్రునతులవాక్యములు, తనతం డ్రిపనుష్ణును దలంచి రాఘవుడు 
వోటకగర్సాభుం డగుమానిమాటం దాటక తాటక 'దండింతు ననుచు 
ఘనధనురోషముల్‌ గగనంబు నిండ, నినుచుటయును మండి నిండం గోవించి 
కర్ణకతోరమౌా "కార్ష్ముకధ్వనికి ఘూర్టి రి తారుణ నేత్ర కుటిలాస్య యగుచు 
గెందుహా స్పము లెత్తి తెక్కలతోడి, కొండ రివ్యునవచ్చుకొమరు దీసింప 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


24 శ్రీరంగనాథ రామాయణము 


విదికాట్టవోసంబు వెలిదం ప్ర రుచుల, వెదంజల్ల దివియెల్ల వెసం చెల్ల గిల్లం 
జరణఘుట్టనములం జటులసత్తంబు, ధరణికిం చెలువుచుం దవిలి యే తెంచు 
'తాటకం గనుంగొని దశరథ రాము, డాటోవ ముప్పాంగ ననియెం దమ్లునికిం 
జూచితే లక్షణ చూచితే దీని, నేచంద మేయంద మేయుగ్రదృష్టి. 
దీని జూచినో గుండె దిగు శేరిశైన,.మానునే యటు గాన మర్దింతు దీని 
ననుచుండ గర్జన నాకసం బగలం జనుబెంచి పదధూలళి సకలంబుం గప్ప 
నలిమిణ్‌ ఘోరడానవ్రుశాలు జాలు, కలగొనం గురియ రాఘవుడు గోవించి 
యనుపమాస్త్రంబున నమ్మహాశిలలు, దునుమాడి దానిచేతులం ద్రుంచివై చె 
నప్పుడు లత్షణుం డసురేశుచెలియ, కప్పాటుగావింతు నని యన్న కరణి 
ముక్కును జెనులును మొదలంట:గోన్తె నక్కా_మరూవిణి యక్క_జం బొదవ 
మాయలు ధరియించి మజీయుం బెక్కమ్ము, లాయింతి గురియ విశ్వామిత్రు, డనియె 
ననఘ సంధ్యా కాల మగుచునున్న దియు, 'దనుజుల, నెందు సంధ్యల గెల రాదు 
నీవింకం గృపమాని నెలకొని దీని, నీవిశ్శహితముగా నిటం జంపుమనుడు 
గాధేయమునిమాట గడపక శబ్ద, వేదిబాణముల నవ్వెడమాయ లడంచి 
వెడ వెడనార్భుచుం బిడుగుచందమున, నడ తెంచుచున్న చానవి నిరీకీంచె 
మహితాన్త మొకటి చన్గొన నాటనేయ, బవార _క్షథారలు. పర్వ నావనిత 
అసుకశిమూరంభవమం దది రాముం డొసలానో శరముల కువవోారమనంగం 
'బ్రశయనూరుతమునం బగిలి సంధ్యా థ్‌ + మిల నూలు తెటిగున నిలం గూల దూలి 
యప్పుడానందించె నఖలభూతములు, నప్పు డానందించి రమరులు మునులు 
ఆరాము దీవించి యాలింగనంబు, గారవంబునం చేసిం గౌళికుం డంత 
దేవగంభర్వాది దివిజులు గొలువ, దెవేంద్రు(డచటి శేతెంచి శ్రీరామ 
చేవునిం గాంచి ప్రాక్టించి వూజించి, దేవవిథేయు గాభేయు నీహీంచి 
మమ్ము రశ్నీంప నిమ్మహీం బుట్టినట్టి, యిమ్మవామవాంనకు నిమ్ము ఛృళాళ్వ 
సంతాన, మైన యస్త్రములు శస్త్రములు, నంతయు నని చెప్పి యరిగిన దివికి 
నినుం డంతం గులా. నయ్యొడను నాండుండ్కిముని మలునా[డు 'రామునిం 'బ్రేమంజీరి 
ఇం శ్రీరాములకు భృళాశ్వసంతానము వైనయ స్త్రశస్త్రముల నిచ్చుట. Fa 
రామ నీవిక్రమరణశేళి చూచి, యేము మెచ్చితిమి నీ కిచ్చెాద మింక 
నమరోరగాసుకయ క్షయుద్లముల, సమధిక మగు నస శస ౦బు లనుచుం 
దనుశుదితోడ సుస్లలిని గోరు ౦డ్కి మునివతి స 
దె స్స్‌ ్పండి, పతి రాము ద్రైజుఖునిం గావించి 
యమలమనస్కు_ం2ై. యఖిలంబుం దలంచి శ్రుమమున దండ చక్రంబును థర 
చృక్షంబు మతి కాలచ క్రంబు విష్ణ +చక్రంబు శ రువ జ్రంబును నసియుం ఫై 
బాకిపాశము ధర్మపాళ ౦బు కాల్కపాశంబు నీశానుభయదశోూోలంబు 
శన్తంబు లొగినిచ్చి స అ రాగా 
త్ర సి సమ్మదం బడర, నృస్త్రంబు లాగ్నే యమన నొప్ఫునదియు 


' 
1: కేస 0-0. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta 6620801 Gyaan Kosha 
శ త్త లం 0? ల 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


బాలకాండము, 25 


బ్రాహంబు "తేజ! ప్రభంబు నైంద్రంబు, బ్రహశిరంబును బ స్థాపనంబు 
నారాయణంబు( బై నాకంబు శిఖర, దారుణశె "ర్యసుదామనంబులును 
బశమనమును విలాపనము సత్యంబు, విశద వభలం బొల్బు విద్యాధరంబు 
వాయవ్య సౌమసంవ ర్తాస్త్రములును, మాయాధ రాస్త్రంబు మానవమథన 
సౌమనసహారు ద సంతాపనములు, తామసమాసలదర్చ శాస్త్రములు 
వాయశిరంబును మాయలడరించి చాల, జయమి చ్చు గాంధర్వసమ్లైహనములు 
సొరిది నై ఫ్థికమును శోణితాఖ్యంబు, నరుదుగ నాగ్నోయ మనుసాయకంబు 
గరుడ బాణంబును గ౫బేరశ రము, నారనింవో స్త్రంబు నాగ బాణంబు 
వారింపరానట్టి వైష్టవాన్త్రంబు, వారక నుతికెక్కు_ వైద్యాధరంబు 
రౌద్రబాణంబును రాతసాస్త్రంబు భద్ర ప్రదంబైన పాశుపతాస్త్ర 
"మొగిలగ_ర్తరీచక్రములును మేఘాస్త్ర్క మగణితంచై నట్టి య స్త్రజాలముల 
నఖిలదారుణమైన యమక మోదకియూ, శిఖయనందగును ల్లసిలుగ దఖడ్ల 
వామనవై శాచ వాయవ్యళ, స్తః సామసౌమ్యాఖా శ్‌నసంవ _రనములు 

సామంబు చుథనంబు' సంతాపనంబు, తామసంబును జగదంబుదారుణము 
కంకోలకాహలకరవాలముసల, కింకిణుల్‌ మొదలుగాం గీలితాస్త్రముల 

నెలమి నిచ్చిన వానినెల్లం స్రైకొనుచ్చు నలర్లి రాముం డమ్మవాత్తునిం జూచి 
మునినాథ సకలాస్త్రములు భవత్కరుణం గని కృ తార్థుండ నైతిం గావున నింక 
సలలితంబుగ నుపసంహరణా,స్త్ర,ముల నొసంగు మటన్న ముదమంది యతండు 
సత్యవంతము రభసము పరాజ్ఞుఖము, సత్యక్షీర్హియు దశాతము నవాజ్బుఖము, 
ప లివోరతరము మారణమును శుచియు, శతవ క్ర దై త్యదృష్టములు లమ్యములు 
గృశనంబు కరవీరకరిసత్యకీ ర్హి దళశీర్షమును శతోదరము జ్యోతిషము 
విమలంబు మకరంబు విరుచి నిష్కు_లి ముం బ్ర మథనంబును సునాభంబును సర్వ 
నాభంబు మణి దుందునాభంబు పద్మ,నాభంబుః దృఢనాభనై రాళ బ్టములును 
గామరూవంబునా గంధర్వరణముు, సౌమనమునుని ద్రసం థాననులును'' 
మోహానవిషమాశుములు మవోనాభ్య చావావిభూతిబృంఛ కములు థాన్య 
ధనున్రులు వృత్తవంతము రుచిరంబు, నెనయ సార్చి రాలి ధృతిమాలి యనంగ 
గామరూపంబులు. గలమవో స్త్ర ములు, భూమిోాళునకుం జెప్పి పొలుపాజ మతీయు 
నివియును గాక య నేకళ స్తాస్త్ర, నివవాముల్‌ రఘువంశ'నేతకు నొసంగి 
'తత్న్రభావంబులు తన్మంత్రములును, దత్ప్రి య్రాగంబులు తదుపసంహతులు 
విలసిల్లు శ స్త్రాస్త్రవిద్యారవాస్య,ములు సర్వమ్మును దెల్బ మొగి రామునెదుట 
నం గారసదృళంబు లై కొన్ని ఘోర,భంగుల ధూ మ్రనిభంబు తై. కొన్ని 
యనుపమదీ_క్తి రమ్యంబు లై కొన్ని, తనరారు బవసేదివ్యతనువులై. కొన్ని 
పరువడి చంద్రప్రభంబు లై కొన్ని, పరికింప భానుదీ_ప్పంబు లై కొన్ని 
బవాుళాంధకారవిభ్రమము లై కొన్ని, మహితాట్టవోస భీమంబులై కొన్ని 
శకగటంకమూ రు లి ట్లమర నే తెంచి, ముకుళితకరయుగ్మములతోడ నిలిచి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166020౧12 692000౪1 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


కారు మొనరింతు మేమిటం బనువ్ఫ, మాేమి యానతి మనుజలోశేశ 
యనుడు నే దలంచినయప్పుడే మిరు, చను దెండు పొండన్న సకలళ్హములు 
వలగొని మ్రొక్కి యవ్వసుమతీపతిక్కి నెలమితో మ్రొక్కుచు నేగా నంతటను 
.మునినాథు6 జూచి శేల్లొగిచి రాఘను(డు, వినయంబు భ_క్టియు విశ్వాస మెసంగ 
ననఘ కృతార్జుడ నైతి నీకరుణ, నని వినుతించి విశ్వామిత్రు వెంట 

నరుగుచో నట వామనా శ్రామభూమి, కరమొప్పుటయు జూచి కాకుత్‌ స్థకులుడు 
ఈపర్వతము చెంత నిది యొక్క_వనము చూపుల కింపారి సొంపుల నలరి 

పొలుచు నానామృగంబులు గలధ్వనులు, గలపకీమృగములు గలిగి చెన్నగుచు 
నున్న దీయా శ్రమం బో సంయమోాంద్ర, యెన్న 'నెవ్వరిది యిం డెల్ల జంతువులు 
సుఖలీల నున్నవి చూడ నిక్క_డికి నిఖలజ్ఞ యెక్కడ నీయజ్ఞ భూమి 

ఎటనుండి చనుదెంతు శేచి రాతసులు, చటులోద్దతులు నీదుజన్నంబు చెలువ 
యాగరతుణముగా నఖలశాకుసుల, వేగంవె నిరింతు విశిఖాలి ననిన 
నక్కౌాశికుండు జగధభిరామురాముం చెక్కిలి పుణికి సన్నేహుం డై వలో 


ననఘ నీ వెబుగని యర్థంబు గలదె వినుము నావే విన వేడుకయేని 


మును విష్ణు దేవుండు ముదముతోం దవము, గొనకొని 'కానించుకొఅకునై యిచట 
యుగములనేకంబు లుండంగా ననఘ్క మగు వామనా శ్రమం బండ్ర్రు ము౯ దీని 

అర్ర శీ రాములకు కౌశికుడు ఈ శ్రమాదుల చనెణియగ్నించుట. ఇలు. 
మజియును సీద్దా శ్ర మంబును ననంగ్త వజలు నీయా శ్ర మవనము లోకముల 
జననాథ బలి విరోచనుతనూజుండు, ఘన రాజ్యపదమున గర్వంబు మిగిలి 

గ 6 

యేచి మకుత్తుల నిం ద్రావసురల్క వేయి కారింసంగ విబుభులు మునులు 
నీయ్మా శ్ర మంబున శే లెంచి య్ర్రక్కి, తోయజనాభునితోడం దామనిరి 
శరణాగత ప్రియ శరణు లోశేశ, సరసిబోదర మాకు శరణంబు నీవ 
పన్ను గా మమ్మైంచు బలి యనువాండు, చెన్న్నాంద జన్నంబు నేయుచున్నా (డు 
అవ్వారి దానవయజ్ఞ వాటమున, నెవ్ష రేమడిగిన నిచ్చుచున్నా డు 
క్రతువు దీఅకమున్నె -కామింపుమాకు, పాతమంచుం ్రార్లింవ నెల్ల దేవతలు 
నాసమయంబున నదితితోం గూడ, భాసుర వ్రతనిస్థ్రం బరయ కశ్యపుడు 
కమ్ముల దపము వెయ్యేండులు నేయ, సమృదంబున విష్ణు సామాత్య60చె 
నీమవాతనువున నిఖలలోకములు, సోమార్క_లోచన చూపుము మాకు 
నాద్యంతరహితుండ వగునిన్ను వేద, వేద్యుని శరణంబు వేండెద మనిన 
ese నావిష్ణుండు కళ వసు జూచి, వరము నీకిచ్చెద. వాంఛితం ఇ 
యడుగుము నీవన్న నలరి కశ్యపుడు, కడుభ_క్షితోం గరకమలములాగిచి 


యతిబల్లోడ్డతి నాకు నదితికి నీవు సుతుండవై జన్మించి సురల రతిం 


మిది కోరి న పు 
గా నాకును నీబేవతలకు, మదిలోన మన్నింఫు మమ్ము నందణను 


అనవుడు నావిష్ణు వదితిగర్భమున, ననుపమం బగు తేజ మలర జన్మించీ 


వామనల్వేము దాల్చి, వచ్చి యద్దనుజు, భూమి మూండడుగులు హీన నడిగి 


2౧2! Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 
Bee ౫ 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
బాలకాండము. 27 


రెండడుగులనే ధరి త్రియు దివియు, దండిమెైం గొలిచి యాధన్యు బంధించి 
లోలత నీమూండులోకము ల్వెలయ, నేలుము నీవంచు నింద్రున కిచ్చె 
నదిగాన నిది వామనా శ్రమం బందు, రిడియ మాయా శ్రమం 5 పేవుణ్యభూమి 
నీదించు నిటు దవస్సీద్దురు గాన, సిడా గ్రోమంబు నాం అ నెల్లెడల 

సీఐ వామనుండ వై నెగడి త్త్‌విక్ర స రము చాల్చి నట్టివిష్ణుడవు 
నాండును నిది వ శ్రీ హో నేండును నారీతి నీవనం బయొ 

ననుచు గశికుండు నిజా కొమంబునషం జని యందు రామలక్ష్మణుల బూజించె 
నచ్చట మునిజనం వ గొంత, ముచ్చట దీ శామునిం బూజనే 

నంత రాఘనవుండు విశ్వామిత్రు,. జూచి, సంతసంబున మునీశ్వర స్‌ మోరు 
యాగదీకుకు ,బొరుం డనుమాన ముడిగి, యాగశత్రులనెల్ల నడంచెద నేను 
అనిన విశ్వామిత్రు( డంత హర్షించ్కి మునుల రవ్నంచి. యిమ్థుల దీక్ష వడసి 
యాగవేదుల మును Dono యాగాంగములం బూర్ల మయి వేదియొవె వ్పె 
నంచి తాజ్యాహుతులందందు దొరుంగ, మించి యగ్నులు వ మింటికి శ్రాశ 
హోమాగ్ని( బ్ర భవించుచున్న తధ్వనులు సామాదివేవవ ప్రసన్న ఘేషములు“ 
నాతత దేవ తాహష్యననాదములు, హోతల వుణ్యమంత్రో, న. 
దిక్కులన్నియు నుండి తివిరి ఘోషింప, నో, యాగ మటు చెట్టుచుండ 
రామభద్రుండు ధనుర్ధరుండునై మైత్రి, సౌమిత్రియును దాను జాగరూకతను 
రక్కసు లో ల్వచ్చుమార్టము మున్న తేరి, యక శికుని మౌనియై యున్న వాని 
విళమంత ముం ద మోవృతము గాకుండ, ఛాళ్వుతధృతింగాంచు ౩ చంద్రార్క లనంగం 
గాచిరి కంటికి గను అెప్పకరణి, నేచినభ_క్లి నయ్యెడ నై దునాళ్లు 

నలవుమైం గవ గూడి యాజవనాండు, బలిమి మౌారీచసుబావ 'బేతెంచి 
'మేలిఖడ్డద్యుతు లై లెలుఃగులు గాలం గ్రాలు కాలాంబుదోత్క_రములో యనంగ 
దళములు వ నుద్భృటవృ త్తి త్రి మింట, నిలిచి గర్భనములు నిగుడించి మించి 
వదలక యయ్యజ్ఞ వాటంబులోన్న మదమున నుప్వాంగి మాంసర_క్షములు 
గురియుచో హోతలకోలావహాలంబు, గరిమ సదస్యుల కలకలధ్వనియుం 
బరిచారకుల దీనభాషణధ్వనియుం బరికించి విని రామభాద్రుండు పొంగి 
లక్షణా చూడు నాలావంచు విజయ, లక్షీ ధనుర్థీవలతుణం 'చెసంగ 

నెలకొని వినువీథి నిజదృష్టి, నిలిపి, బలువడే వాయేవ్యబాణ మేయుటయు 
నురవడి మారీచు నువ్వెత్తుగాయ, సరభసవృత్తిమై ళత యోజనములు 
గొనిపోయి యణిముటణిం గ్రూరరాక్‌సున్ని వనధిలోవలం "బాజవై చె నాశరము 
అడరి 'వృజ్రమునకు నళికి యంభోధిం బడిన మైనాకమై పడిన యయ్యసుర 
యొకరీతి దరిచేరి యు, గాంశుకులుని, యకలంకవి క్రమం బందందం బొగడి 
దనుజుల బాసి యాతతనిష్టతోడ, ననయంబు నాసుచంద్రాశ్ర,నుఖూమి 
శూరత విడిచి యాసురవృతత్తి నడంయచి, కోరి తపమునేయం గూర్చురణె నత 
అఆేముజీ..రఘురాముం డగ్ని బాణమున, నురక సుభావుని యురమేసి చం వెం 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 eGangotri ౮/౭౧ Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


28 శ్రీరంగనాథ రామాయణము 


దక్కిన రాతసదళములనొకటం జక్కా_డె మానవశరమహా త్త (మున 
సురలుమోదించి యచ్చోం బుష్పవృష్టిం గురినీరి మునికోటి గొనియాడెనతని 
మున్ను వృత్రాసురు మునుమిడి చంప, సన్ను తింపంగ చదేవసంసఘుంబుం గూడి 
వెలుగొందు చేవతావిభునిచందమున, బలువిడి రాముండు బావుశెెర గ్టైమునం 
గడం యజ్ఞారులం గడి శిహీంచి, విలనీల్లై రాముండు విభవంబుతోడ 
నతినిష్ట వెలయ విశ్వామిత్రుం డంతం, గ్రశుకర్మమంతయుం గడతేర్చి వచ్చి 
నెలకొని రఘురామ నీ ప్రసాదంబు, గలుగలాం జెన్లింంగంటి నీక్రతువు 
నని కృతార్జుండ నైతి నని కాంగిలించి, వినుతించి రాము దీవించి హర్షించి 
యనఘమానసు(డు విశ్వామిత్ర మౌని, యను రాగమునుబొంది యచ్చోట దాను 
భూవరు లారా త్రిబుచ్చి యచ్చోట, వేవినం బూర్వాప్లవిధు లాచరించి 
మునులకు: బ్రణమిల్లి మునులతో గాధితనయునిం గనుంగొని తావస ప్రవర 
యింక నెయ్యది కార్య 'మెజీంగింపు నీకుం గింకరులము నీదుకృపకుం చాత్రులము 
అనిన నచ్చటిమాను లందటు గాధ్మితనయు మున్ని డికొని తామిట్టులనిరి 
జలజా ప్పకులవర్య జనకభూవిభుండు, చెలువొప్ప జన్నంబు నేయుచున్నా డు 
మన మందు బోదము మను జేశునింటం, ద్రినయనుపాటిం చుదివ్య కార్షుకము 
గంథాదివూజలం గర మొప్ప దేవ,గంధర్భయ కు రాతసవీరవరులు 
. అశ రాముని మిధిలానగరమునకుం బోవ మునులు గ్రే శేపించుట. వ్రతా 
మొదలై నవారికి మున్న నేకులకు, నది యె త్త నెక్కిడ నలవి గాకుండు 
నట్టి విల్లునుబట్టి యటు లెక్కు_ వెట్టి, గట్టిగా నెత్తిన ఘనునకు నతడు 
తనకూంతు నిచ్చెదం దప్పక నేను, ననుచున్న వాండని యందలు నపుడు 
జననాథ యాశోరాసనలలామంబు, జనకునిజన్నంబు చనుం జూడ నీకు 
ననుచు విశ్వామిత్రుం డాదిగా సకల్క,మునులు నావీరో త్తముల దాశరథుల 
లలితపుణ్యుల మిథిలాపురంబునకుం 'జెలువారం బయనంబు నేనీ సమదము 
నొంది భాగీరథియు త్తరతటముం జెంది హీమా ది యు న. 
నో © థి ౮ 

వలపట నిడి యతవల్లభుదిశకుం బొలుపారంబాందిన భూరి మార్లమున 
మూడు యోజనములు మూండుజాములకు, నాంజేగి యట నోణనదముతీరమున 
బూ తీర్థస్నానవిపాతకర్శములు, నడిపి రమ్యస్థలి నరనాథసుతులు - 

ప్రవ + మరయ నెవ్వరిదేశ మానతిం డనిన 
భూనాథ విను బ్రహ్మావుత్రుండు కుశుడు, .నానొక్కముని మహోన్నతకీ ర్తి గలడు 
అతండును వై దర్తి యనునింతివలన, సుతుల నల్వురం గాంచె సురుచి రాక తులం 
ద్రిశమితాత్లుల' ధూ _రృరజుసుం 'గుశాంబుం గుశనాభు వసువు నక్కొ_మరులు మిగిలి 
యనివార్య శార్యులై యనుపమలీలం దనరు మహాయ్‌ త్రక్టోర్థంబు నడువం 
గొడుకులచరితంబు గుణములుం జూచి, యడరుసంతసముత్రోో నాకుశుం డనియె 
నిల బ్రైజాపాలనం చెలమిం గావింపుం డలఘుకీ రులు గల్లునన ముదమంది 
ji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


బాలకాండ ము. 29 


కోశలంబున నొప్పుగా గుశాంబుండు, కౌశాంచియనువేరం గావించెం బురము 
దశర థాత్మ జ మహోదయమనుపురము, కుళనాభుం డొనరించెం గసళలుండై. ధరణి 
ప భూ _ర్హరజుండు నిరి ర్మించె, నారంగ పురము ధర్థారణ్య మనంగ 
వసువు ల గిరి వజ మనువే వేరం బసనుగా నిర్మిం చెం బట్టణం బొకటి 

యిది వ్రీతి నవ్వసుం డేలుదేశంబు, ముదమంది గిపలై దు ముందజనొవె ప్ప 
నానగ మధ్యంబునందును నూగ,ఛానామమున నొ "క్కతటిని చెన్నొందుం 

వాల నమగధ దేశం చెల్ల వసున్చు పాలించుచుండును బరమధర్మమున 

గచ్చెరు వేడరంగ ee, డచ్చర లేమ ఘృతాచియం క 

గన్నులు మరునంపగములు .నానొప్పు, కన్నెల నూర్వురం గడురూవవతులం 
'కనియె నత్తరుణులం గమనీయకాంలి, వినుతయావనక ళావిస్ఫూ ర్తు లమర 
కుంజీర మేఖలామధురవాభాల, మంజులకంకణవమధుశింజితములు 

కన మొవ్చంగాం దాళగతులనలనాడి, మొరయు లీలాలాస్యములు సల్పువారు 
మురివెంబు లింపార మొగి మృదంగాది, వర వాద్యములు “వడ. నాయించువారు 
పాణిపల్ల వలఘుస్ఫారితలీల వీశామృదుక్వణవితతంబు గాల 
మాకిందమంజులమధుపానమ త్త, కోకిలధ్వనిం గూడికొని పాడువారు 

నగుచు నుద్యానంబునందు గీ గీడింవం దగిలి యా చెలువలం దప్పక చూచి 
కామాంధు(డై. సర్వగతుండైన నవవనుం డామానినుల జూచి యక్థితోం. బలిశె 
మానినీమణులార మథి వినుండింక్క బూని వెవ్పెద విాకుం బొసంగంగనివుడు 
నన్ను వరింపుఃడు నలినాములార, చెన్నార నమరత్వనిద్ధిం కొనుండు 
ఎన్నండు జర లేనియెలజవ్వనంబు, నున్నతయళము మికొప్పారం గలుగు 
ననిన నల్ల న నవ్వి యనిలుండ వఖిల్క జనహృదయంబుల జరియింతువీవ్ర 
నీవెలుంగుడు మమ్ము నీమహత్త్వంబు, భావింప కిది యేమి పలిెెద వకట 
నియతుండై. ష్‌! ర్డించు నిర్మలభర్శ, నయ శీలు6 డగుకుళనాభుకూంతులము 

ఓడక కారం యు రం గూడుట యటునేయం గులవోనిగా బె 
యిరవార మాతండ్రి, యెవ్వరికిచ్చుం బరికింప నాతండు. పతి మాకు ననినం = 
బవనుండు కోవంబు పట్టలే కప్పు డవయవంబుల జొచ్చి యాతలోదరులం 
గుదియంగ దిగిచినం గుబ్బలై తండ్రి, కదియెల్ల నెటి(గింప నందలు వచ్చి 
విన్న నై వదనారవిందముల్యాంచి, సన్ని ధి నిలిచి బాప్పములు నించుటయుం 
గుళనాభుం డప్పు డాకూంతులకైన్మ దళ చూచి .వెజంగంది తా వారి కనియె 
నిట్టిరూపమ్ములు మీ శెలనాగలార, యొట్టుగాల బాటిశ్లె నెవం డిట్లు నేనె. 
మోరేల పల్గుకరు మరింత కేమి, కారణం బనవుడమ గరములు మొగిచి 
తమతం డ్రితోడ నాధవళాము లనిరి మముం జూచి వవనుండు మానంబువిడిచి 
కు వరింపుండు నలినాములార్య యన్న నామాటకు నౌం గాక యనక 
యౌాతంద్రి, నడుగు మీమాట నీవనిన, నాతండు కామాంధుండై: యల్లి మమ్ము 
గుబ్బలంగాం "బేనెం ్రూగాత్తు డనిన్క నబ్బలోచనలతో నాతం డిట్లనియె 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


30 శ్రీరంగనాథ రామాయణము 

తగవును ధర్మంబు దలపోసనీ మిరు, తగదని శీలంబు దాంట నోడితిరి 

కన్ని యలార మిగ రవంబులను, నున్న తసత్కీ_ర్తి నొందె నాకులము 
దేవతావిషయమై తెగి యొల్లరై తి, రీవిధి మారు సహంచుశే లెస్స 

కమయె సత్వంబును తమయొ కీలతయు తమయొ తపంబును శమయె కీ ర్లియును 
మమయె ధర్మంబును తమయె లోకంబు, నమరంగ రతీంచు నని విచారించి 
తనమం త్రివరులత్‌ “6 దలపోసిచూచి, యనఘాత్తుం డగుమాడి యనుమునీం ద్రునకుం 

ఆం విశ్వామిత్రుడు కన వంక క్రమంబు చెలుపుట. ఇతా- 

దనుజన్లు( డగుగుణో త్తరు బ్రహదత్తుం డనువాని రప్పించి యమ్మవోత్తునకు 
ధర్మవత్నులుగాంగం దనదుకన్ని యల, నిర లబుద్ధిమై నెమ్మి నిచ్చుటయు 
చూడిపుత్తుడు వారిం జూచి కై కొనయగ, వీడె నానూర్వురవికృతరూపములు 
అవనీశ యది మొద లావురో త్తృమము, అవనిం గన్యాకుబ్ద మను వేరం బరా 
నాకుళనాభుండు నప్పుడొప్పారు, నాకృతుల్‌ గల తనయలం గనుంగొనుచు 

నలరి యాకూంతుల నల్లుని ననిచి యెలమిమైం బుత్త కామేష్టి గావింవం 
గొడువైన కుళనాభుం గుశుండు వీథ్నీంచి,. పడసెదు పు త్తునిం బరమధ ర్థాత్మ 

వినుతనిర్శ లక్షీ రి విఖ్యాతు గాధి, యనువేరు గలప్లుణ్యు నని యెణీంగించి 

పరమ, ప్రియంబున బ్రృహూలోకమున, కరిగా నాకును మనృడై వుమై గాధి 

దశర థ్రాత్మ జ గాధితనయుండ నేను, కుశవంశమునం గెశికుం డండు నన్ను 

మతిధర్మ నిష్రార్థ మాయక్క_ సత్యవతి 'భ_క్లిమై సురేశ పరలోకమునకు 

వేడుకం దన ప్రాణవిభుండై న రుచికుతోడ శరీరంబుతోడం దా నరిగి 

యీలోకమున లోకహిత మాచరింపం శ్రా లేయపర్వత ప్రాంత దేశమున 

నలి గౌశికీనామనది యయ్యుం దాను, వెలయ నన్న దిచెంత విహరింతు నేను 

సిద్ధా శ్రమము( 'బ్రి, వేశించినకతన, నిద్దంబు గాం దపస్సిద్దుండ నైతి 

నాదినుండియు మదీయాన్వయస్థితియు, నీ బేశవిధమును నేర్పడ వింటి 

నడురా త్రి యరుదెంచె నరలోకనాథ, కడు డస్సినాండవు కను మోడ్తుగాక్ష 

చలియింపకున్న వి సకలవృశుములు, మెలలవు వవభూమి నృుగసమూహములు 
నెటి విహంగంబులు నీడముల్‌ చేరి, మజీచియున్న వితము మంజులధ్వనులు 
యామినీచరులైన యషరాతసులు, భూమి_ విచ్చలవిడి బొరిం జరించెదరు 
దీటుగం జీశటి చెసలు నాకసము, కాటుకం బూసీనకరణి నున్న దియు 
నీలాంబరంబున నిండుము న్తములు, గీలించి బ్రవోండ గేహగోళమునం 

గడు నొప్పుగా మేలుక మైరత్తినట్ల, యుడుగణంబులతోడ నున్నది నింగి 
యడరంగ జనులసు నానందయొదవి నుడురాజు పాడ తెంచుచున్నా (డటన 
నామాటలకు మెచ్చి యఖలసంయములు, నామునీంద్రునితోడ నని రప్పుడలరి 
నెజయ నీవంశ, ౦బు నిర్మలం బనసు, గుతి 'లేనిమహివు నీకలమువాఆెల 
బ్రహుసమానులు పరికింప నీదు, ద్రహ్మవర్చసమును బరికింవ నొవ ల 

ననిన నిశ్వామి త్రుః డమ్లనీశ్వరుల్క వినుతించె నంత' భూవిభులు ససయములు 

mukh Library, BJP, Jammu. Digitized By 5160602012 6920001 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


బాలకాండ ము, శే! 


నారాత్రి ని ద్రింవ నాప్తభాతిమున, నాబుషివ్రంగన్రు లాగాధినుతుఃడు 

జననాథ నిద్ర యు జాలింవు మనిన, విని తేటి వూర్యాాహ్హావిధు లాచరించి 

కాశికుం జూచి యగాధమై చూడ, నీశోణనదరత్న మీంత యొప్పగునె 

యాశీర్ల మానంబు, నతిరమేణీయ, నైకతంబును సుప్రసన్న తోయంబు 

పరిచిత హరి తాదిపకీసంఘమ్మ్లు, తరుణనీలోచ్చల త్తరళతరంగ 

మై యున్న దీయేటు ననఘాత్త, క మన మేయెడ దాయుద మె _ల్పెఅంగనినం 

దబుచుగా మును లెల్ల దాంమెడుమార్ష,. మెటింగిపోద మటంచు 'నెడదవ్వుపోవం 

గలహంససారసకారండ వాది, జలపశీరవములు సరిదమ్థుం బిలుచు 

విధమున 'జెలలంగ వీను లింపార, నధివుం డాలించి.మథ్యాహ్న కాలమున 

నిద్ధమునీం ద్రనం నేవ్యతీరమును, శఈుద్ధపుణ్యోదకసు వ్రవాహమును 

గలిగి నదీతిలకం చై ధరిత్రి, బొలుపారుజావ్నావిం బొడగాంచి య్రక్కి 

గాభఖేయ చూడ నగ్గాథమై తోయ, నాధునీరత్నంబు నంట డాంటిపోవ 

దెరు వింక నెయ్యెది. దెలుపవే యనిన, నరనాథ యట శోణనద ము త్తరించి 

మొగి మూండు యోజనమ్ములు దాంటిపోవు నగు నమృవోనది యందాశ మనకు 

దోయఫలాదులు ద్రోవం బెక్కనుచు నాయేలు దాటి. ఐ*రటుపోనుచోటం 

జెలగుసారసగణనేవ్య మై పుణ్య, సలిల్వమె యుత్కుల్ల జలజమై మిగుల 

ఛేనమై నిత్యగంభీరమై చారు, మోానమై యతిపుణ్యమిళిత మై యమరు 

గంగాతటంబున ఘనలతానంఘ, సంగతంబగు సమస్థలమున నిలిచి 

మను జేం ద్ర తనయులుమాఛ్యాహ్ని కంబు, లొనరించిముదమందియుచితేభో జ్యముల 

నోజమై మునిగోష్టి నొప్పుచున్న ౦త, రాజన్యతిలక మా రామచం ద్రుండు 

రాజహంసోద్దూత రాజీవ రేణు, రాజీవరాజితరంగ _త్తరంగ 

గంగ నాలోకించి కౌశికు జూచి, గంగ యీవసుభ కే కృమమున వచ్చె 

నేతెటంగునబోయె నిట నాకమునకుం చాతాళమునకు “లబ ౦గిం దానరిగా 

నేచి పారావార మేగతిం జొచ్చె, నేచందమునం బుక్టై నిమవోతటిని 

చెప్పవే యనవుడు శ్రీరాముయూచ్చి, యప్పుణ్యధనుం విశ్వామి శత్రు, డనియెం 

గమనీయ కాంతులు గలరూవవతులు, పిమవంతునకుం గూతు లిరువురు గలరు 

అమరులందటు గూడి యాగంబుకొఅకు హీమవంతు వేండి యాయిద్దటీలోన 

గురువుణ్య యగుపెద్దకూ(తును గంగ, నరుదారంగొనిషోయి రటనాక మునకు 

నటమి(దం బార్వతి యనువిన్న కూంతుం బటుతపోనిష్టతోం బరితృవ్లుండైన 

భాలలోచనునకుం బత్నింగా నిచ్చె నాలోలలోచన నానగాధిపు(డు 

సురుచిరరుచి గంగ సురలోకములకు, నరిగి తా సురనది యనువేరం బరా 

ననిచెవ్పి మునినాథుం డవనీళుం జూచి, వినుము వృత్తాంతంబు వెండియు నొకటి 
“అం 5)ళికుండు కుమారస్వామిజననము చెల్పుట. లితా- 

పార్వతి వరియించి పరమానుర_క్హి సార్వ కాలంబును జంద్ర శేఖరుడు 

ఆతిలోకగతిలోలుండై. దివ్యవర్షశతము డా రతికేళి సలుపుచున్నె డను 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


39 శిర ంగనాథ గామాయణము 


గమలాసనుం డాదిగా సర్వసురలుం దమలోననెంతయు. దారు చింతించీ 
వెలయ నీయిరువుర విషయతేజంబు, దల నెవ్వరిశైన ధరియింపవళ్‌ మె 
యనుచు నందటు నమ్మహా దేవుకడకుం జను బెంచి వినతు.లై సద్భ _క్రితోడ 
దేవదేవ మహేశ దేవ సర్వేశ, 'దేవనిస్తారక దేవ నీమహిమ 
సర్వగీ ర్వాణులు సన్ను తిం చెదర్సు సర్వజ్ఞ వమాకుం బ్రసన్నుండవగుమ 
'యేపార నీతేజ మెవ్వరు దాల్ప, నోపుదు రటుగాన నుడుగు మోవిధము 
కరుణం దపోవృ త్తి కొని మారు, సరిబృహాచర ౦బు చరియింపవలయు 
ననవుడు నౌణగాకయనుచు నాసురలం గనుంగొని ముదముతో గారీశుం డనియె 
జలియింవె నిదె నిజస్థానంబువలన, నెలకొని మూలోన నిర్ణరులార 
యొవ్వరు దా'ల్చెద రీతేజమనిన, నివ్షసుంథర దాల్చు నింపార 'ననిరి 
హరుడు నాసురలతో నౌంగాక యనుచు, ధరణివై గావించెం దద్విమోతణము 
దివిజ లయ్యెడ నగ్ని దేవు నీమీంచి, పవనునితోం గూడి పావక నీవు 
ఇలమి6ందం బడియున్న యిమ్మవో తేజ, 'మెలమి6 బ్రవెశింవు మింపార ననిన 
స్వవళంబుగా నట్టి శర్వులేజంబు, పవనపావకులును భరియింవ లేక 
యంగజహరువీర్య మప్పుడు వేగ, గంగ లోంగొననిచ్చెం గరమర్థిలోడ 
నిచ్చిననాయింతి యిరవొందగాన్సు మచ్చిక థరియించె మమత సెట్టింప 
దనవిభులేజ మత్తజీం చాల్చ లేక, తనమది భయమంది, తత్తజణపడుచు 
గంగాతరంగనుల్‌ గరము భీతిల్లి, పౌొంగాల్ల నడంగుచుం బొదలుచునపుడు 
చిత్తసంటుభితయె శీ ఘ్రంబుగాను, దత్తీర బేళంబుం దాంజేర్చుటయును 
శరవణంబునయందు. జయ్యనంజొచ్చి, చిరతరంబున నందు" జల్య్యందుచుం డె. 
నప్పుడు బుషిపత్ను లందలుంగూడిి యొప్పుగాం దమతమ యుచితకృత్యములు 
తప్పక తీర్చంగం దామేగుదెంచి, రప్పుడు నారుర్థడు నాగంగం జొచ్చి 
తోయంబులాడుచుం దొడరి వేవేగ, పాయక శరవణభవ్యస్థ్టలమునం 
ద్రేతాగ్నులనుబోలి లేజరిల్లుచును బ్రాతిగాం బ్రచురమై పరంగుచు లెస్స 
నున్నవి యీయగ్ను లొండొరుల్‌ మనము, చెన్నారం జలిచేతం జిక్కి స్రుక్కితిమి 
మన్నన లింపాంద మనము నిచ్చటను, గ్రన్నన చేకొనం గడంగుదమనిన 
సీశ్వర లేజంబు నిరవాందం బుచ్చి, కాశ్వతంబుగ ధర సత్కీర్తి వెలయ 
జాత వేదునిం 'జేరం జనిన యింతులక్కు నాతతంబుగం జూచినట్టి 'యింతులకు 
నిర్భరవృ త్తిమై నిలిచె గర్భములు, గర్భిణులై, వారు కర మొప్పుచున్న 
బహుధీతలగుచు నాభామిను లవుడు తహతహావడి మతి తన్న యత్వమునం 
దమతమయిండ్లకుం దారి నరుగ్గ, శమితాత్తు లగుమునిసంఘంబు లప్పు 
డంత నావృత్తాంత మాయోగదృష్ట్రం జింతించి మును లలచెలువల కనిరి 
మోాసత్యశీలత వమిాదుగర్వంబు, మిాసౌఖ్య మిప్పుడు మిమ్మింతచేనె 
ననుచు నాగ్రహమున నవని గంపింప్క వనితలమిోింద నవారకోపమున 
మతిహీనులరుమిమ్ము మన్నింపనేల, పతిదూరు లగుండంచుం బల్కిన వినుచు 


భ్‌ మం: Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 6920001 Gyaan Kosha 
హో అ క క్రి. 


చల కాండము 


మగుడ జాహ్ననిం చేరి మగునలందబును, దగునమ్మ నీకిది తగునంచుం బలికి 
తమతమబావాలతాడనంబులును, దముగర en: దగ జేనీరొగిని 
గరకాడనంబులం గలంగి కంపించి, కఠ మొప్ప గర్భముల్‌ గరలి విచ్చిన్న 
గర్భంబృులై యసవ్లు కాంతలవలన, నిర్భయంబున జాజి నెజయంగ నప్పు 
డాటుఖండంబులై. యవన్నివె6 బడియె, జాజీన యాఖండచయము గ హించి 
కరం జయ్యన బెట్టి, యరుదలరంగ లేచి యాతలోదరులు 
తపమున కరిగిరి తద్దయుం బ్రీతి, నుషమింప నటం జాల సుగ్ర వీఠ్యంబు 

| కవగూడి వృద్దియుం గడుంగప్టయాల, నవనివై శ్వేతాద్రి ది యనం గడునొవ్నె 
| నరయ నాశై లంబునందు. సహారా డరుదార జన్మించె నతనిలేజమున 

జనన ప్ర దేశంజు శరవణం బగుట్క జననాథ యతండో" వ శరజన్తుం డగుచు 
| 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
| 


నిల సత్తి తికలు చన్ను లిచ్చుటంజేస్సి యలరుచుం గా _రిేయాఖ్యం జెన్నొందె 

నారయ నవ్హాత లార్వురుగాను . వారు సంతోషింప వదనంబు లాలు 

ధరియించి సముచిత_స్హన్వ పానంబు, సకినొప్పం జేయుట షణ్బుఖుం డయ్యెం 

దరుణేందుమాళి శేతస్క_ందమునను, నరుదారంా సందు? డననొచ్చె నంతం 

బరువడిం దముసురల్‌ బ్రణుతింప 'నెజిలి, గిరిప్పుత్రి త్రి కన్నులం "గంపారం జూచి 
సుకలార సంతానశూన్యత మోకు ధరణికిం గాన్‌మ్ము ధరణికి నింక 

బవుఎనాయకత్వంబు పాటిల్ల నిమ్ము, బహూవి విధంబులే నని పలికె గోవించి 
కలంగిరి సురలంతం గారితో? EG సలుప హేమా ద్రికీం జనియె నీశ్వరుండు 
అమౌేం ద్రుడాదిగా నఖిల దేవతలు, కమలసంభనవుం డున్న కడ కడకు దామేగి 
పమ వ భుజాసత్త స్టసంవన్నుు, నెలమి నేనావతి నివ మా కనిన 
వారిజగర్నుండు వారి నీశ్నీంచి, గారీశుసుతుం డై.నకా ర్షికేయుండు. 
నేనాధిపత్యంబు నేయు మోకోనిన, నానిలింపులు ww నౌయగాక యనుచు 
'జేకొన నాతండు నేనానియయ్యె, నాకనాయకున కున్న తసౌఖ్య మెసంగ 
ననిపల్క_ రఘు రాము డధికసంతోపుమునుబొంది మజీయు నమ్మునినాథుం జూచీ 
యామవోనది సంయమిోాళ్వర త్రివథ, గామిని యగు కేమి కారణం బనిన 
ననఘుండు కౌశికుం డారాముం వ. వినుమని యాకథ వివరింపందొడంగె 
ననఘుం డయోధ్యకు నధివుండ్వై సగరుం డనుచక్రనర్తి యాయతేకీ ర్తి గలడు 
పామవంతమున గాత డిచ్చలో సుతులం చమకించి భృగుగూర్చి తపమాచరింప 
నంత నాభృగుండును నాతపంబునకు, సంతుష్టహృదయుండై సగరు నీశీంచి 
పృథివీశ కొడుకులు పెక్కంండ్రు నీకు, బ్రథితోరుకీర్తలు వరంగం బుక్టైదరు 
అంచితకీర్తిని నతివలందొక తె తు నోక్కని వంళక్రరుండై నపు త్రు 
మతేయొక్కసతిగాంచు' మానుగా సుతుల, నలువదివేవుర న నతులవ్‌ క కృముల 
నని వరంబిచ్చిన నారాజసతులు, విని కరంబులు మోడ్చి వినయంబురోడ 
మునినాథునకు (మొక్కి. ముదమంద నొక్క_,తనయుయే సతికన్న తనయు లేసతికి 
ననవ్చుడు. aw బుత్త, జననంబులని పల్క సంతోసవుండి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


34 శ్రీరంగనాథ రామాయణము 


యందగ్రముహిషి. నిజాన్షయరుచిక, నందను నొక్క-ని నరనాథుం గ్ర 

మణి గోరె నాయున్న మగువయు సుతుల, నజువది పెవుర ప! 
సగరుండు భృగునకు సకులతొ*లసాడ, నొగిం బ్రదథీణ మంత నొనరించి ప్రతిం 
బురమున శేలెంచి పాలుపార నంతం గరము వేడుకం గొంత కాలంబు చనల 
మానుగాం దనయగ్ర మహిషి శేశినియు, నూనుని నసమంజసుం డనువానిం 
గనియె నాసుకృతియుం గాంతకుం బున, ఘునతరం బై నట్టిగ ర్భతుంబంబు 

కఅనె.న యాసొర కాయలో? బుట్టి, రలువదివేవు రత్యద్ము తలీల 
నంత చాదులు వారి నాజ్య భాండములం గొంతకాలము పెంవం గొమరారి చారు 
రూపయావనముల రూఢిమె 'బెరిగి, ఠావెన్టవాం డందు నతులదర్పమున 
వాపోవం దమ్ముల వడిం జుట్టి పట్టి, చాపలంబునం గట్టి సరయువ్రులోన 

చై.చిన నవ్వుచు వచ్చిన మగుడం ద్రోచుచునుండు నాదుష్టాత్తుం డైన 
యసమంజసున కంత నంశుమంతుండు, చెసలం చేజంబులు దీవింవం బుళై 
నాయసమంజసుం డతిదుస్ట్రచిత్తుం డై యున్న నతని బోనడంచి యారాజు 

అర్ర శ్రీరాము(డు సగరులవృ త్తాంఠతము "దెల్చుమనుట, ర్రికా- 

శాశ్వత ధర్మనిష్టావరుం డగుచు, నళ్వ మేధమునేయ ననుర క్షి, దొడలా 
ననినం గ "శికుం జూచి యారాముం డనియె మునినాథ మావంశములవారికథలు 
విన వేడ్కపుజ్టుడు వివరించి చెప్పు, మనిన విశ్వామిత్రుం డనియె రామునకు 
విడువక హిమశై లవింధ్యశై లముల, నడుమ నాసగరుజన్నంబు వ_ర్హించె 
యాగంబుచేరువ నంశుమంతుండు, రాగిల్లి యశంబు రహీంచునెడను. 
ననిమిషపతి చైతుఃడై మ్రుచ్చిలించి, కొనిపోయి పాతాళకుహరంబు సొచ్చి 
కపిలసంయమి చెంత గడశతోం గట్టి, యప౦మితానందుండై పోయె దివికి 
భూపాలుం డశ్వంబు పొడగాన కిచ్చ గోపించి మండుచుం గొడుకులం జూచి 
యిటం గాన మళ్వంబు నెవ్వండో వచ్చి, కుటిలుండై. ముచ్చిలి కొనిపోయినాఃడు 
మూండులోకంబులు మునుమిడి వెదకి, వాండెవ్వండై నను వాని నిస్టించి 

శెండు గుజ్జమువేగ తెగువమైం గడల్సి పొండన్న 'సాగరుల్‌ భుజ్‌ క్రి మెజసి 
"నెజసి బ్రవ్మిండంబు నిండ గర్జించి యలువదివేవురు న్నాప్తా్దె కదలి 
యౌానాకమర్యంబు లంతయు వెదకి, కానక ధరణి వ్రక్కాలు నేయం దొడంగి 
యొక్కొక్కండొక్కొక్కంయోజనం బుర్వి, నక్కజంబుగం ద్రవ్వుం డని యేర్చరించి 
పరువడి పూర్వడిగ్భాగంబు తొడర్కి ధర ప్ర, దహీణముగా6 ద్రన్వదమనుచుం 
బొరించొరిం గుద్దాలభూరిశూలముల, థర రసాతలమునందాథం ' ద్రవ్వుచును 
బాతాళ వాసుల ద్రెకటస తృ వ్రముల, భూతసంతతులం జంపుచుం జెలంగుచును 
వస నప్పు డలువదివేలయోభనము, లసమునం ద్రుష్వి రాయసమానబలులు 
భూరిస త్త స్టముల జంబూద్వీస మిట్లు, వారక దిరిగి రావడిం దవ్వు శుటింగి 
యమరగంధర్వనిద్ధాదులు చెదరి, కమలగర్సుం డున్న కడ కేగి య్రుక్కి 
వనపర్వతద్వీపవతి యైనభూమి, చని త్రవ్వుచున్నారు సగరనందనులు 


య _CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166020124 692000౪1 Gyaan Kosha 
muh 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
బా లకారడ్ముః తత్‌ 


బలువడి సత్త్వసంవన్నంబు లైన జలచరంబులం బట్టి చంపుచు మజియు 

వీడు యజ్ఞ మునకు విఘ్నుంబుంజేనె వీ. డళ్వహరుండంచు విడువక పట్టి 
బలియురై తమదృష్టి. బడువారినెల్ల, జలజసంభవ వృథా చంపుచున్నారు 
దలంచి నీవిది సమాథానంబునేయ,వలయు నన్నను బ్రహ వారితో ననియెం 
గవీలమునీంద్రుం డై చైకొన్న వాయు తపము నవ్యయుండునై దామోదరుండు 
అమ్మునికోపాగ్ని యందంద వారిం గ్ర ఛభస్మంబు గాంగలవార లింక 

నని పల్క_ సుర లెల్ల నెంగాక యనుచుం, జని రంత నక్క_డ సగరనందనులు 
విడుగులంబో లెడు భీకరధ్వనులు, కడుమ్రైయ నిలం బ్రదతీణముగాం గలయం 
జుట్టును ద్రవ్వి యెచ్చోట ఘోటకము, పట్టుగానక తండ్రి పాలి శేతెంచి 
యశ్వంబు పొడగాన మఖిలంబు వెదకి, యళ్వచోరునిం గానమెతిమి దేవ 
'యేమేమినేయుదు మిటమోంద ననిన, భూ మోశు డలిగి యాపు త్రుల కనియె 
విశ్వంబు కలగొని వెదకి నాయెదుట, నళ్వంబుం "దేక మో రరుదేర వలవ 

దని వల్క_ నౌంగాక యనుచు నాసగర,తనయు లుద్దతి రసొతలమున కరిగి 
యెలమి శిరఃకకంవ మలుకగావించి, తలకొని యందంద ధరణి కంవీంప 

దొరశొని యందటు తూర్పుదిక్కె_ల్ల, నరనీ గుజ్జముంగాన కచ్చోట సకల 
థారణీమండలోద్లరణనుకుంద, చారు భుజావండసమదండ కాండ 

చతుర, గృముల ధ రాచక్రంబుమోవం జతురతగ్లల శుభ్ర సామ జేంద్రంబుం 
బొడగాంచి సం వీ తిం బూజించి యచట, దడయక మజీ బృహద్నానుదిక్కు_నకుః 
బోయి నానావిధంబుల నందు వెదకి, యాయశ్వరత్నంబు నందు జొప్పడక 
సతతదానచ్న ృటాసమృదా మోద, భ్‌ ఎతశిలీముఖపుండరీ కాఖ్యగ జము. 
గనుంగొని సూజించి కడు వేడ్క_తోోడ, వినుతించి యవ్వల వెదకుచు యామ్య 
భాగంబునకు నేగి పరికించి హయము, లాగొకింతై నను లశ్నీంప లేక 
ఘనతరత్వము తివి క్రమున్నాకృమించు, ననిమించువామనం బనుదంతి గాంచి 
యర్చించి యవ్వలికరిగి నైరృతిని, జర్చించి యందు నళ్వము గాన లేక 
కుముదమార్దవమునం గుముదవర్ల మున గుముదంబునా నొక్క_కుంజ రేం ద్రంబుం 
గని నమస్కా_ర౦0బు గావించి యవలం జనిచని పశ్చిమాశాప్ర, దేశమున 

శోధించి తురగంబు చొప్పింతయైన, సాధింపళేక యంజనశై ల మనంగ 
రంజితమదని గ రంబులు గలిగి యంజనం బనునేన్హు నచ్చోటం గాంచి 
వివిధసత్కృతులు గావించి యామాందం బవనుని బెసకేంగి బవువిభంబులను 
నెమకి గుజ్జము6 గాననేరక యచట, నముచిసంహర వారణ ప్ర తిమాన 
దంతమయ్యుసు బువ్చదంతాఖ్యం బరంగు, దంతినీకీర్ణచి మోదమునం బూజించి 
యటయానీ చని కుబేరాశాంతరము 9. దటుకున నరసి సై ంధవముః గానంగ 
"లేక యచ్చట నొక్క_ లేభాధినాథ, లోకగజాధిప లో వై కసార్వ, 

భామమో యన సార్భభామాభిథాన, సామజేం ద్ర మూణోంచి' సవ్భ_క్తి మ క్కి 
సార్వభౌమునివు త్రసంఘంబు గదలి,. శళర్వుని దెస కేయసమయంబునందు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 692000౪1 Gyaan Kosha 


గం ను. 
Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


36 శ్రీరంగ నాథ రామాయణము 


ననతిదారమున వుతాగ్ని నిబోల్సి కనుగవమోడ్చి యేకతమ గూర్పుండి 
తననిష్ట'వెంపునం దపమాచరించు, ననఘాత్తుం గపిలమహోమునిం గాంచి 
యతేనిచెంగట నున్న హయము 'నీమీంచ్చి యతని భర్జించిన నతం డు గ దృష్టి. 
నజీముటీ సగరుల నలిగి చూచుటయు, నటువదివేవురు నట భస్మ మెరి 


రి అంశుమంతుడు అధ్వరాశ్వముం చెచ్చుట. ర్రిఆా- 


కొడుకు లయ్యిశ్వంబుం గొనిరాక చాలం దడనీన సగరుండు తావంబు నొంది 
మనుమని నయ్యంశుమంతుః బంపుటయుం జని యంశుమంతుం డాజాడనే పోయి 
యమ రేంద్రు దెస విరూపాతంబు గాంచి, సముచితస్థితి నమస్క_రణ మొనర్చి 
మాతంగప్రుంగవ మావీనతండ్రు, లేతెంచి నెటుపోయి నెం దున్న ఇారొ 
తురగచోరకు( జెందుం దూజటీనవాండొ, వరన నీవెజ్‌గింపవలయు నా కనిన 
నాదిగ్రజాధీళుం డాయంశుమంతు, నాదరంబునం జూచి యవ్వు డిట్లనియె 
బ్రియమార నొక్కె_డం బృధివీశతనయ, హయముంగాం వెదవన్న నౌంగాక యనుచు 
నున్న "దిక్క_రులను నొగి దాంటిదాంటి, యన్నింటి నిబ్బంగి నడుగంగ నవియుం 
బరువడి కామిట్టు వలుకంగ వినుచు, నరిగి యాముందర నధ్వరాళ సంబు 
నరయుచుం గవీలసంయమిపొంతం గనియె, సరి పోనులై. యున్న 2సగరభస్యములు 
కని చాల శోకించి కరం తండ్రులకుం బొనరం దిలోదకంబులు వోయ వెదకి 
యుదకంబుగానక యున్న యయ్యుడకు, సదయు(డై గరుడుండు సను బెంచి ' పలిశెం 
గవిలుని నలుకమైం గలంచి యవమ్హాని, కుపితాగ్ని సాగరుల్‌ కూలి నీకారి | 
యిదియేల శోకింప నిటు శోకమంద, నిది చేళగా దొక్క_ కేర్పడ వినుము | 
సరసీజాసనవంద్య చరణారవిందు, డరవిందదళ నేత్రుం “డాదివూరుషుండు 
బలిదాన వేళ వరు బంధించునప్పు డలుకం ద్రివిక్రముం డై నిండం చెరిగి 
యగణితళ కి రెండడుగులయందు, జగరీతలం బెల్ల సరి నాక మించి | 
జలజాతేజలచరశంఖచ కమ్ము, లలవడునట్టి మూండవపదాంబుజము | 
కడుకొని ధ్రిహాలోకముదాయకం జూ గడు వేగమున వచ్చి కమలసంభనవుండు | 
తలకొన్న భ_క్షితోం దనకమండలువు, జలముల? దత్ప్చాదజలజముల్‌ గడా 

బొగడొందం దజ్ఞలంబులు నభోవీథ దగిలి వర్తించు మందాకిని యనంగం 

గావున నీవింకం గమలసంభవుని, భావించి తప మతిభ_క్రిం గావించి 

కడకమై నాకాళగంగం దో డ్తెచ్చి, తడయక భస్మముల్‌ తడిపినంగాని 

పరలోకసుఖములు పడయరువార్వు గురుబువిం జురగంబు గొనియేగుమనినం 
దురగంబుగొనిసోయి తొ'డరియంతయును,. దరమిడి యాతడు తమతాతతోడం 

జెప్పిన శోకించి చేయం ఇైకొన్న, యప్పుణ్యామఖము స _ ప్రంబుచేసి 

కామించి యాకాశగంగ నీయుర్వి, శెమెయి దెత్తునో యేనంచు జింత 


న్నే TT TINT TT IT Te డడ న. 
1 దిగ్గజముల. 2 పగరేమహీప, తనయులవా భస్తతతుల పీక్షీంచ్చి rear మా స్వాంత 
మంబెంచి. నరు 


ఏదిరాణాంనాాా బావాలు నా 


[ద అజా వడాల 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


బాలకాండము, 87 


విడువక . ముప్పది వే లేండ్లు తపము, వుడమినెంతయు చేసీ పోయెను దివికి 
నారాజుమనుమ డయ్యంశుమంతుండు, థారణి గంగకుం దపమొప్ప(బూని 
వరుస ముప్పది వేలవర్ష ము ల్పలిపి, పరలోకగతుండయ్యెం బదపడి యతడు 
అతనివు త్తుండు దిలీపావనీనాథుం డతినిషఘ్టతోడ జాహ్నవిం దెత్తుననుచు 
విడువక ముప్పదివేలేండ్లు తపము, గడవీయు నతండు రోగములచేం జచ్చె 
ననఘుండాతనివు త్ర డగుభగీరథుడు, దనరాజ్యమరయం బ్రథానుల నిల్చి 
.సారభర్మజ్ఞులు సద్దుణోజ్ఞ లుల, శూరులు నగునట్టిసనుతులను గోరి 
యెల్ల పాపంబుల నిలమో(దం బాహా, డెల్ల ంబుగా6 గంగ 'దెచ్చెద ననుచు 
గరమర్థిం దపము గోకర్ణాశ్రమమున్క నరుదుగాం బది'వేలయబ్దము లేయ 
ననువమంబుగసాగు నాతవంబునకు, వనజసంభనుం డంత వరదుండై వచ్చి 
యడుగుము వరమన్న నాభగీరథుండు, కడుభ కి బ్రహకుం గరములు మొగిచి 
భారతీనేత వ్రవంచనిర్తాత, సౌరలోకత్రాత సత్యసంఘాత 
'నాత మాతాత లుదగ్రుఖై వచ్చి, యాతతకపిలుకోపాగ్ని చే లాగి 
నూటువేలేండ్లు సన్ను తగతిలేక్క నాజడిపడి భస్మమై యున్న వారు 
కడంగి 'యాభస్మముల్‌ గంగోదకములం దడుపక గతి'లేదు దయ నేయుమనిన 
వారుడొక్కరుండు దక్క. నన్యు లాగంగ, ధరియింపనేరరు దగిలియెన్వరును 
నీవింక హరుంగూర్చి నిష్టమైం దపము, గావించి 'ఫ్రాక్టింు గంగ ధరింవ 
ననిపల్కి_ మదిలోన నతండు ప్రార్థించు, తనయులనిచ్చి యద్దరణీశుకొఅకుం 
దనరంగ నాగంగ ధరశేగుననుచుం జనియె పద్మ జుండటం జని భగీరథుండు 
అంగుస్థ. మొక్క_టి యవనివై మోవి, యంగజవారుంగార్చి యతిఘోరతవము 
"దలకొనిచేయం బ్రత్యతమై శివుడు తలందాల్తుం దెమ్మ్లు మందాకిని ననియ 
నంత భగీరశ్గుం డర్షం ట్రార్ధింపు నంతరితస్థ లమందుండి గంగ 
గగనమండలీము నత త్రమండలముం బగుల లోకములెల్లం బగుల మోయుచును 
గులపర్వతములతోం గుంభినితోడ, బలనీ మవాదేవుం బాతాళమునకుం 
గొనిపోవు క్రెటగున ఘోరమై పరి, చను దెంచు నురవడి జగములు బెదర 
వచ్చునాగంగగర్వముంబావ శివుండు, హెచ్చి జూటముంచెంచె నింతలో గంగ 
వచ్చి మవోదేవ్ర వరజటావీథిం జొచ్చి వెల్వడుత్రోవ చొప్పడకున్న 

-౨ం్ర భగీరథుండు గంగను 'దెచ్చుట. ర్రితా- 
హరుజటాజూటమపహోటవిం జిక్కి; తిరుగుడుపడుచు వ ర్లించుచునుండె 
నంత భగీరళ్గుం డతులప్రవాహ, మంతయ నిప్పు డెందరిగానో యనుచు 
వెజిగంది మటియును ' విషకంధరునకు, దణిగొని యత్తు గ తవమాచరింప 
నపరిమితే క్రీ త్ర నాభగీరథున్సి తపమంత మెచ్చి కందర్చ్పహరుండు 
లోలతం దనమాళిలోనున్న గంగ, భూలోకమున కింకం బొమ్మని యనువ 
వలనొప్పుజాటంపువాకిలి వెడలి, పొలుపొందః బాతాళమునం జూపు నిలిపి 
వ య య 


1 దలకొని చేయంగం దావచ్చి శివుడు, 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 eGangotri ౮/౭౧ Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


33 శ్రీరంగ నాథరామాయణము 


తనదివ్యదృష్టి మందాకిని కవిలుం గని మునిమహిమకుః గడుంజోద్యుమంది 

తగిలి నిన్న లచినదారుణాకృతుల, సుగతికిం బంప వచ్చుచు నున్న దానం 

గనియకు నూవని శేలర్థి మొగిచె, ననం బద్మముకుళంబు అలమర జూవజకు 

నడరు నమ్మునికిన్మ_ నటుపోవవెజుచి, సుడివడు అతెజుంగున సుడులొప్ప మిగుల 

మామిందంజను దెంచు మలయుచుగంగ, యేమెక్క_డికిబోదు మిటమోంద ననుచు 

బజ తెంచి సగరులపాలిపావములు, మొటవెట్టుచున్న వి ముక్క_ంటి కనంగ 

నోలిం బంకజముల నుండ రాకున్నం దూలి యాకసమునం దుమైదల్లో)య 

భూతాధివతి జూటముననుండి ధరణి, కేతెంచుగంగకు నెండ గాకుండ' 
గొడుగులువట్టిననొమరున హంస, లుడువీథి' సుడివడి యొప్పారుచుండం 

దొడరి సాగరులవా దోపోత్క_రములు, కడథ మెం బోంద్రోచుకరములో యనం 
గమనీయతరములై ఘనతరంగముల, గము లంతకంతకుం గరమొప్పుమిగులం 
దనవాఠరిలోవలం దగ భగీరథున, కనుపనునితకీ రు లందంద బుట్టి : | 
'నెజనీ భూతల మెల్ల నిండనేతెంచు, వరుసన నులువులు వజలంగ గంగ | 
యప్పటప్పటికిని నతులఘోవంబు, లుప్పాంగియుప్పాంగి యుడువీథి ముట్టి | 
బ్రవ్లోండ భాండము ల్వగులం చెల్లుబ్బి, ట్రహదిదేవత ల్త _క్టితోం బొగడ ' 
శివ్చడుభ రించిన శ్రీగంగ యపుడు, భువిం 'చామఠుల కెల్ల 6 బుణ్యంబునీయ | 
వచ్చితినని గంగ వరుసగాం జెప్ప, వచ్చినవిధమున వరుస ఘోషించి | 
సురలు ఖేచరులును సుముఖులై చూడ, గరుడగంధర్వులు గరము భూషింహః | 
జను దెంచి బిందువన్సరనీలోం జొచ్చి, యెనమం బ్ర వావాంబు లేలులై పాణి 

యనఘాత్మ పావనివ్లోదినినలిని యనం బ్ర వాహములు మూండరిగాం దూర్పునకు 

సీత సుచతువు సీంధువు నాల్క భాతితో మూ౭డేగాం బడమటిచెసకు 

నడరుచు నుష్పాంగి యందులో నొకటి, కడలి భగీరభమాపాలు పీలులట 

ఘనతరవిశదోదక ప్రవాహంబు, వినువీథి శరదభ విభ హు చెసఃగ | 
దివికేగ మదిలోనం దివువుభూజనుల, కవిరళనిశ్రే ణం" అమరుచందమున 
నిలయునింగియు మ్రంగునెడం ద్రైవాహంబు, గలయ నానానూలికలు వీచులమర 
నీభంగిం ద్రిప్పుదు నెల్ల పాపముల, నాభంగిం జూడుయీ యన సుకులొవ్చం 
జెలిమిం దారలతోడం జేయంజన్క_రణిం, బెలుచ నింగికి నంబుబిందున్రు తెగయ 

ధ ర్యత్గులగువారి. ధర్మకీ రులకు, నిర్శలస్థానమై నెటిః బొల్తు ననునుం 

గలి నయా్యపగాశీ రులు నవ్వ లీల డిండీరమాలిక: లుల్ల నిల్లం 

చెక్కు_(గన్ను లంజూతుం బృథివి వెం'పెల్ల, మక్కు_వననుభంగి మత్స్యములా “లయం 
జరియించుకొమరారు జలచర్రావళులు, పారినొప్పనేతెంవె భూలోకమునకు 
నంత శతార్క_మై యమరుచందమునం గాంతిమద్భవాురత్న ఖచితంబు లైన 
నిజభూషణంబుల నింగివెలుంగ ) గజవిమానాదులు కర మర్టినెక్కి 
యనురగంధర్వసిద్ధాదులు చూడ, నమరంగ నేతెంచి రజుయ్‌ నేతెంనా 
నటమవోనాగంబు లా ప్రవాహంబ్బు చటులవేగముచూది సరిమొగ్గుట యును 


దాదపు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


i Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


బాలకాండము. 89 


అంతయు నానిర రాదులు 'మూాచి, చింతించి జవములువేనీ రాలోన 
నానదిగట్లనే యవగాహమంది, యానందమును బొంది యాడి రచ్చరలు 
అమరమునీం ద్రాదు లంత సంతోష,  మమరగాం బువ్వుల నర్చించి రెలమి 
నావుణ్యనదిలోన నతిపాపరతులు, శాపదగ్దులు కృతస్నానులై దివికి 
జనుచుండ సురలు నచ్చరులు గంధర్వ, దనుజపన్న గయత దై త్య రాతసులు 
కిన్న రాదులు నాభగీకథరథము, వెన్నాడి కనుంగగొంచు వేడ్క_- నేలేళం 

చెరిగి పర్వతములు భేదించుకొనుచు, నరుగ జహ్ను ంయయాగ మాత్రోవంజేయి 
వరదగా నటువచ్చి వలగొని గంగ, సరి చుట్టుముట్టిన సరగున నవుడు 
యాగోవకరణంబు లవివెల్లి వోయి, యాగవిఘ్నుంబై న నత డాగ్ర హించి 
నింగికి నుప్బాంగి నెజినేగుదెంచు, గంగ నాకర్షించి కలుషించి క్రోలె 
అనిమిషమునివరు లాభగీరభునిి గనుంగొని పల్కి_రి కరమర్టి మాజీ 
నీమహాగంగని ట్లీమునీళ్వరుండు, ఈమాడ్కి_6 గ్రోలెనే యిప్పుడె నీవ 
కోపంబు లేకుండ గోరి యీమాౌని, నీవట్ల వేండిన నిచ్చును గంగ 

ననియిట్లు దేవత లందఅు6 జెప్పు వినయంబుతోం బోయి వేడ్క_ నమ్హానిం + 
గనుంగొని మ్రైొక్కుచుం గరములు మొగిచి, వినయసంభరితుండై వేడ్క_ నిట్లనియె 
వినవయ్య మునిచంద్ర విమలశారిత్ర, ఘనమైనగంగను 1గడును గ్రృతపనుం 
చేసీ యుర్వికి గంగం జెలగుచు నిపుడు, వానీమైం 'దెచ్చితి వరుసనిచ్చటను 
మోసమై మీచేత మొనసి కోల్పడితి నోసంయమిాళ్వర "యోపర బ్రహ్హ 
దయచేసి విడిపింవు ధన్య చారిత్ర, దయచేయు సంయమో దయ చేయుమనుచు 
వినయంబుతోం బల్క_ నిని మానివరుఃడు, మనమునం గృపవుట్ట మజియు నిట్లనియె 
నోభగీరథచంద్ర, యోమహారాజ, యీభంగి గంగను నిలకుం దెచ్చుటకు 
నీమవాత్త స౦బును నీతపోమహిమ, నేమని చెప్పుదు నిశ నీదుకీ ర్తి 

విడిచెద. గంగను విడిచెద నిపుడు, వుడమిలో నాకీర్తి పొలుపొందు ననుచు 
నుమినీ యెంగిలినేయనొల్లక యతడు, రమణమై దనకర్షరం ధ్ర ంబునుండి 
'వెడలింప నెప్పటివిభమున గంగ, యడరుచు జాహ్నవి యను వేరం .బరలాం 
బురుషపు గాకృత వుణ్యంబునడుమ, ధొరకొన్న విఘ్న ంబు ద్రోచియే తెంచు 
'వెరనున నారాజు వెంటనే*వచ్చి, శరనిధిం జొచ్చి యాజాహ్నవీ దేవి 

దిగి రసాతలమునం దిరిగి యందున్న, సగరజభస్మము ల్ఫరినిండం బాఆ 

నంత నంబుజగర్నుం 'డాభగీరథుని సంతసంబునం జూచి జననాథ వినుము 
జలనిధి నెందాంక సఖిలంబులుండుం దలంవ నీసగరునితనయు లందాశ 
: దివ్యభూపషణముల దివ్యాంబరముల్వ దివ్యమాల్యంబుల దివ్యగంధముల 
దివ్యనూ ర్రులనొవ్ని దివిజలోకమున, దివ్యభోగములో వ_ర్తించుచుండెదరు 
అడరంగ నిదిమొద లనఘ నీవేర, నడుచు భాగీరథీనామ మోనదికిం 
ద్రిషథయనంగ వ. ర్తిలువరదయన, నృప జాహ్నృవియనంగ నెగడు లోకముల 


1 ఘనమైన తవము( 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


40 శ్రీరంగనాథరామాయణము 


దగం చితలకుం దిలోదకములు నడిపి, జగములన్ని ట సత్యసంధుఃడవగుము 
అనఘ మోసగరుండు నంశుమంతుండు, ఘనుడు దిలీపుడు కొన్న వ్రతము 
నెజహఃజాలమి నీవు నెఅవంగ6 దివిరిం "తెఅంగొవ్చనీగంగం చెచ్చితికాన 
గంగాంబునిర్మ లకమనీయవదము, మంగళచికకీ ర్తి మహితుండ వగుము 
కాకుత్‌ స్థకులజుల గౌరవశ్రీల, కాకరం బగుతనయావళిం గనుము 
లలితధర్మముల మూల. _స్తంభ'మైతి, పాలుపార నింక నీవుణో్యదకముల 
'వెలయం దీక్లస్నా నవిధు లొప్బం దీర్చి ఫలము ₹ై కొనుముంచుం బద్మసంభవుండు 
తనలోకమున కేం దవనంతరంబ, తనర నాగంగం గృతస్నా నుం డగుచు 
నటువదివేనుర కాభగీరథుండు, నెజిం దిలోదకములు నిష్టతో నిచ్చె 
నాతిలోదకముల నమర్వులై సగరు, లాతని దీవించి యరిగిరి దివికి 
ననఘుండు మజియ యో ఛ్యాపురంబునకు, నిభగీరథుండు రాజ్యము నేయుచుండెం 
గలుషఘ్న మీాయుపాఖ్యానంబు భక్షి చెలువారం జదివినం 'జెవ్చంగా వినిన 
నొనరం బుణ్యముల నాయుప్తంతులగుచు, ధనథాన్యకీ రులం దనరుచునుందు 
శెప్పుడు వారల ఇల్ల దేవతలు, నొప్పం బ్రసన్నులై యుండుదు రెలమి 
నమరంగ సీదించు నఖిల కార్యములు సమకొను నంచితస్వర్హభోగములు 
'వెనుపారంగా వారివీతృగణంబులకు, ననువమసద్దతు లనిశంబుం గలుగు 
ననిన రాఘవుడు గంగావతారంబు, విని కౌశికునిం జూచి వినుతులునేని 
నేయ విశ్వామిత్ర, నీచేత వింటిం బోండిమి నీగంగ భూలోకమునకు 
వచ్చిన తెజంగుసు వారి తెజంగు, న చ్చెరువడరంగ నని ముదంబంది 
యారా త్రి యందుండి యఖలలోకముల, నారూఢి కెక్కిన యానది గ్రుంకి. 
యాహ్నికకృత్యంబు లన్ని యు దీర్చి, జాహ్నవి చాటి విశ్వామిత్రు తోడ 
నుత్తరతటమునం దున్నసంయములం జి 'తృంబులలరం బూజించి వీడ్క_నుచుం 
జనిచని యెదుట విశాలయన్నురము, కనుగవ కింమైన గాభేయుం జూచి 
-ఆం దేవక లమ్బృశంబు వడయుట. ్రఆ=. 
యీహప్టరివేలేమి 'యేరాజవంశ్యుం డేపుమైం చాలించు నెజిగింపు మనిన 
ఘును(డుకౌశికుండు రాఘవుజూాచి పలికె, విను మిందు కడమున్ను విన్నాండ నేను 
దితిసుతులైన దై లేయులు నదిత్సి సుతుఖై నసురలు భౌసుకలీలం దాలి 
నోలి రసంబులు నోషధుల్‌ నించ్చి బాలసము ద్రంబు పరువడి ద్రచ్చి 
శ్రమ మొప్ప నమృతంబు ₹కొందమనుచు, సమమైత్రి నాసుథాజలశాశి డాని 
కవ్వంబు తరిత్రాడుగా మందరంబు, నవ్వాసుకిని 'జేన్మి యమృతాబ్షిం దరువ 
వెలయంగ' నటం బుక్ట్రై విషమును గృమగుచు, గలయలోకంబుల గాలించిమించ 
బరల రోహినల పరుషంబునై న, వారు డదిగొని మింగ నంత నుమియుట 
నురగముల్‌ ధరియించె నోలిం దదిషిషము, మజిమతఆి తరువంగ మజీయును బుశ్వా ' 
వంచస మన్మశథావా ప్పి లోకముల, ముంచియె _తృంగయజాలు మురివెంబులమరం 
గాంచీర్సుణక్కారఘననితంబములు, నించుకనడుమును 'నెతీయుంబన్గవలు 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 692౭0001 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


బాలకాండ ము. i 41 


చంచలతనులతల్పరిదంతచయము, మించుకన్లవయును మెజయుమోవియును 
గోమలభూ)లతాకోదండుం డైన, కాముని విలువిద్యగతి చూవ నొవ్చి 
కడంంటోదూవులం గతదీధితుల, వెడలించు భుజలతావిశేషములను 

అమర నూతనయావనాఖి రామముల, నమరనర్వదికోట్ల యవ్పరోగణము 
లీలమై నచ్చర లేమలనెల్ల, నోలి చేవతలు టై త్యులును హైకొనిరి 

వారక దరువ నావరుణాత్త జాత, వారుణి పృభవించె వైభవం బలర 

నాసుర దితిసుతు లవు డొల్ల కున్న, నసుకులై వృర్షిల్లి రవని నెళ్లెడల 

సుర నాదితేయులు సారిదిం కొన్న, సురలన బృ ఖ్యాతి శ్లోిల్లి రపుడు 
సంతసంబున రమాసతి తురంగంభు, కాంతిమిన్న గుదంతి కౌ స్తుభమణియు 

నమృ తాంశుడును బుక్హై సమృతంబు సురఖ్సి నమరుసుథావూర్ల మగుకమండలువు 
కలిగి ధన్వంతరి కర మొప్పం బుక్షై వెలయంగ మణి వుళ్లై వింతవ క్వోన్రులు 

అంత సురాసురు లమృతంబుకొఅకు, 'నెంతయుం దమలోన నేచి దర్పనున 
ననుపమస్థితిం బోర నసువుల నురలం, గనుంగొని సురలవై6 గరుణించి మించి 
మానినీరూవమై మధుమర్దనుండు, 'తానమృతముః బంచి తగనిచ్చు వేళ 
రావాకేతువు లనుశాతుసులప్పు, డూహించి పం కిలో నొగిం గూరుచుండి 
చెయి జాచి పట్టినం జెలంగుచు సుధను మెయిచాయం జూడక మెలంత యిచ్చుటయు 
రవిచంద్రులప్పు డారమతణిని జూచి, కవగూడి యిద్దటుః గళవళం బంది 

కనుసైగ నటుమాపం గనలుచు విష్ణ, వనునాందం జ కృంబు నటు ప్రయోగించి 
శిరములు ఖండించి సృష్టిలోవలను, కజకురా మసుతలల్‌ కడుగ్ర వాంబులుగ 
నామింట నిలివె నయ్యమృతంబు ద్ర్రావ, 'నేమియుం జెడకుండ నెప్పుడు వారి 
నాదిగానెప్పు డయ్యాదిత్యుం జంద్రు, బాధించుచుందురు పర్వంబులందు 
నసుకుల గను(బ్రుమి యమృతంబు సురల, కొసఃగి వారికి జయం బొనలొ యుదమున 
దై తేయకోటియందజం దుంచి యిందు, డాతణిం ద్రిజగంబులక్థి 6 బాలింవ 

దితి యంతం దనసుతు కైగుటకునొగిలి, పతియైన కళ్యపుం బ్రార్లించి యింద్రుం 
జంపంూలిన మవోస త్త వ్రవతావు. సంపన్ను నొకనిం బ్రసాదింపు మనిన 
నంగీకరించి సహ స్రవర్ష ంబు, లంగన ఘనశుచివై యుండ గల్లు 
మూండులోకంబులు మొగి గెల్చువాని, వాడిమిమై నింద్రు, వధియించువాని 
'గనియెద వాకస్ప త్తు 'గాంత నావలన, నని పల్కి దితిమేను హస్తాంబుజమున 
నయమారం బరిమార్జనమునేని మణటియు దయజూచి యతంజే70. దవమాచరింవం 
జనియె నాదితియును సమ్మదంబెసగం జని యుగ్రతపమొప్ప సల్పుచునుండె. 
:నంతట మఘవంతు: డత్తెటం గెటింి, చింతించి దతిం జేరి శిష్యుండునో లె 
పాయక కుళసమితృలమూలభవ్య, తో యాదు లతిభి క్రితోడం 'దెచ్చుచును 
.జరణంబులొత్తుచు సత్కృతుల్మ జయుం బరిపాటి నేవయుం బరిచర్య నేయ 

నేవే నెచ్చట నేమి గావలయుం గావలనిన వెల్ల: గనుసన్నం చెచ్చి 


క చేయి భాష గాంచి వెలలుచు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


42 ; శ్రీరంగనాథ రామాయణము 


యుపచరించుచు వేడ్క_నుండెః చెక్కేండ్లు, నవుడొక్క-నాం డింద్రు, నాదితి కూచి 
యలకుచు మది రహస్యము చాంవలేక్క బల భేది వినుము నావల్కు_ ౫ నీవాకటి 
తనయునిం గోరి మితం డ్రి నమన, వినుము _వెయ్యేడులు వెడలినవిదప 
నిచ్చితి సుతునంచు నింపార నాకు నచ్చుగా నరమిచ్చె నటుగాన నీకు 
నిటమిోందం బదియేడు 'లేగినవివపం బటుళశ'_క్లి తమ్ముడు ప్రభవింపగ లండు 
అలరంగ నీవును నాతండు గూడి పాలుపార నేలుం డీభువనత్ర యంబు 
వినుతకీ ర్తుల మోరు విలనిల్లుచుండుం డని పల్క_ నంత మథ్యాహ్న కాలమునం 
దలనిడి కాల్ద్లడ దలయంవిగాంగ్య నలతమై నిద్రించు నాదితిం జూచి 
శతమన్యుం 'డెంతయు సంతోషమంది, వితతవై ఖరి నిదే వేళ నాకనుచు 
దితిగర్భ మతియోగధీశ కిం జొచ్చి, శతకోటిచేం దనళశ్రు, వౌ శిశువు 
నేదుతున్మ_లుగనేయ నెలులా త్తి బాలుం జేడువ దితియు నయ్యెడ మేలుకాంచె 
మఘవు(డు మారుదో మారువ యనుచు, లఘురీతిం బలుక బాలకుం జంపవలదు 
వలదనియెడు దితివాక్య మాలించి, వెలువడి గర్భ మవ్వేళ వాసవుండు 
కరములు ముకుళించి కలకచి త్తమున, తిరమైనభ _ క్లిచే దితితోడం బలిం 
దనరంగ గాల్లడ కం గొని ము  రృకేశివై గూూర్కుటం జేసి వ 
యరసి నీవశుచి వై తివిగానం చెగువం గార్యంబుకొజకే కను గడువులోం జొచ్చి 
గొనకొని నినుం జంప కోడి గర్భంబు, దునిమితి నే నేడుతునియలుగాలో 
-సన్నకుసన్న నాశతు త్రుండుగా నం జిన్ని పాపనిః బరిచ్చిన్ను చేసీలిని 
జనని ధర్మ ఇవె నై సైరేంపవలయు, ననిన దుగిఖంపుచు నాయింద్రుC జూచి 
నానేరమంతేయు నాకలో+ కశ్క నీనేర మదిలేదు నిక్కు.వం బరయ 
నని పల్కి మరుదాఖ్యలమరం దేజంబు, 'లెనయంగ ఖండంబు 'లేడ్వురునగుచు 
నిమ్థుల నావుత్రు 'లెలమి నెళ్లెడల్క సమ్మదమింపారం జరియింపనిమ్ము 
స ప్పఖండంబులై సరినొప్పువీరి, స ప్ప్రమారుతగణస్క_ంధనాయకులం 
గావింపుమని "వెడంగా నట్లు నేసి సి దేవేంద్రుం డమరావతికిం బోయె నంత 
వారును 'ేవతావల్లభు చెలిమి, మత. మణి దిన్సు లర 
ey డతిఛక్షి దితికి శుశ్రూష, గావించె " సీపుణ్యగణ్య దేశమున 
నీపుణ్యాభరణి మున్ని మ్వూకునృపతి, 'భూపవరుషుం డలంబసయందుం గన్న 
కొడుకు విశాలుడన్కువలయాధథిపుండుు పుడమి నేలి విశాలపురి యిందొనన్పె 
నావిశాలునిపుత్రు 6 ఆ. -హామచం,ద్రుుం డావిర్భవిం చెను నతండు సుచందు 
నతడు ధూ మ్రాశ్వుని నతడు సృంజయున్సి. నతండంత సహబేన్చ నతండు కుశాశో 
నాతండు సోమదత్తాఖ్యు౬ గాకుత్‌ స్ల స్గుు డాతేని శెంతయు నమరంగ సుమతి 
=-అ3్ర సువుతి యనురాజు విశ్వామి, తుని చెదుర్కూ నుట. గ్రహా 
భావింప నెప్పుడు పరమధర్మముల, నీవిశాలావురం జేలెడి రాజు 
లనఘ వై శాలికు లన వీరు + జగతి, వినుతిగెక్కిర ధర రృవిళవసంఫదల 
నిచ్చల “రఘునాథ యిచట నిశా త్రిష బుచ్చి “వేగిన. . జూడంబోద ముజ్జనకు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


బాలకాండ ము. 43 


'ననునంత గా ధేయుం డటవచ్చుచుణీ(గి, మనమున సంతోషమగ్ను డై. సుమతి 
తనవురోహితులును దనబంధుజనులు, తనతోడం జను బేరం దనపట్టణంబు 
'వెలునడి చను దెంచి విహితమార్లమున, నెలమితో నాసంయమిోాం ద్ర బూజించి 
కరములు ముకుళించి కడోభ క్లి బలి, ధరణిలోవల నేంు ధన్యుండనై తిం 
జరి తార్థమయ్యె నాజననంబటంచుం బరమ్మ్రియంబునం బలికి యొండొరుల 
నమరంగం గుళలంబు లడిగినపిదవ, సుమతి విశ్వామిత్రుం జూచి. తాననియె 
మునినాథ యసమానమూ రు లిఘనులు, ఘనభుజు లనిమిష శ్రమవరా క్రములు 
కరిరాజగమనము ల్క_౦ఠీరవములం బురుడింపంజాలిన భుజస త్త్భములును 
లలితంబులై న ఫుల్లసితారవింద, దళములందెగడు నేత్రములు: 'జెన్నూందం 
గరవాలములు!& గార్షుకంబులు దొనలు, ధరియించి దమసుపషదన్యాసములను 
జగతి నారవిచంద్ర సంచారలీల, మగునాకసమువలె నలరించువార 
లిరువురు దవులోన నెల్లచందముల, సరియగుచున్నారు జనులచూడ్ము_ లకు 
నీకుమారకు లెవ్వ శెవ్వరీసుతుల, నాకు నేర్చడ గాధినందన చెపుము 
యనిన విశ్వామిత్ర డాతనిం జూచి, వినివింపంచొడంగెను వీను లుబ్బంగ 
నోరాజకులచం ద్ర యోసుగుణాచ్దీ, వీరివృత్తాంతంబు నినుము దెల్పెదను 
సరయువుపాంతం గోసల బేళమునను, నరువొప్పల నయోభ్య యనువురి యొప్పు 
నావురినేలుచు నాదళరథుండు, నేవుమై మనుజుల నెల్లం బాలించు 
నాతనివరవుత్రుం డైననీరాముః, డితనికి ననుజాతుం డీలక్షణుండు 
మఖమునేయుటకునై మణి నేను వేడ, సుఖమున నిచ్చెను సుతులనిద్దజీని 
వెంట వేంచేనె మఖమును గాచి, వేవేగం దాంటక వెస సుబావువును 
ఆటోవ మొప్పంగ ననిలోనం గూల్పి, మాటమాత్రంబున వమారీచుం దోలి 
యాగంగనట దాంటి యటు మిథిలకును, నేగంగం దలంచుచు నిటకు వచ్చితిమి 
ఈ రాజశీ తాంళు లినవంశకులులు, వీరిసామర్థ్యంబు వినంగం జోద్యుంబు 
ననిన విశ్వామిత్రు నమలవాక్యములు, విని చాల సుమతియు విస్తయంబంది 
యౌారాఘునుల నప్పు డ్థిం బూజింప్కు వారును బూజలు_వరుసః సై కొనుచు 
నారాత్రి యందుండి యా ప్ర భాతమున, నారాజు తముం బంప నర్ధితోం జనిరి 
చనిచని .గెతమా శ్రమము రాఘవుడు, కనుంగొని పలికె నాగాధినందనుని 
సలలితపల్లవసంపద ల్లలిగి, వెలయు మామిళ్లును వేటుపనసలు 
నారంగ 'జంబీర నారికేళములు, పారిభ ద్రంబులు బదరికాతతులు 
మాతులుంగ లవంగ మంజీరతరుల్సు శ్రీతరు చంహో సింధువారములు 
పాన్నలు పాగడలు 'పోశమ్రూంకులును, నెన్నంగ నరంటుల నెజయుపుప్పాళ్లు 
ని త్తజాంబకములై. చెలయనన్లోక, లత్తుక చాడిమ లలితమల్లికలు 
తిందుకంబులు శివతిలక శాల్మ లులు' చందన కర్పూర సవాకారములును 
భల్లాత గుగ్గులు బ్రవా కౌశికము లెల్లచో నల్లినయేలకీలతలు 
అల్గినమొల్లలు నలరుచేమంతి, చల్లనిపుష్ఫ వాసనల జెన్నొందు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
44 శ్రీరంగ నాథధరామాయణము 


కాసారములచేతం గడురమ్య మగుచు, భానీల్లుపతుల పటురవంబులును 
సమధిక మిట్టియాశ్రమభూమి సకల, రమణీయమయ్యు నిర్జన మేటికయ్యె. 
వన్న ల న. మునివర్యు(డెవ్వ(, డన్ని యు చెటిగోంవు మనిన నిట్లనియె 
గౌతనుం డిక్క_డం గడశతోం దొల్లి, యాతేతనిష్థ నహల్యతోం గూడి 
యతిఘోరతపము నేయయగ స డజెటీంగి, యతేనితప ంబు దానంతయు. జెటువం 
గుక్కుటం బై పోయి కుటజంబు నేర కర్ట్‌: wor యని కూయం గొమరొవ్చ మాని 
మనమున జింతించి మమత శెట్టింప ముని నిజానుగ్రానమునకుం బోవుటయు 
గాతమాశకారంబు కొని వచ్చి, యాతనిసతి నవాల్యా దేవి గదినీ 
బుతుకాలమనట కోరికగలవార్కు మతిం దలంవంగం బొద్దు మణి చాలంగలదు 
పాలంతుక నీతోోడి భో గచ్చ నాక్కు వలయుటం దలపోని వచ్చితి ననిన 
'నెజ్‌లి, యహల్య నీవింద్రుండవగుట, యెొలుంగుదు గాశేమి యిందు రమ్మనుచు 
జలజాతీ. తనపర్ల శాలలోవతలికి, బల భేది గొనిపోయి పరగ గ్రీడించె 
సురనాథు డప్పుడు స్తుక్కుచు భీతి, నరుగుచో గాతముం డంతలో వచ్చి 
'యోరి పాపాత్మక యుచిత మే నీకు, నారూవు శా ₹ కొని నాపత్ని( గవయ 
నీపాపఫలమున + నీ వముష్కు_ండ, 7 వై పాము పామ్మని యంత ళవీంచె 
గౌతముశావ మఖండమై తాక, నాతనియండంబు లంతలోం దెగియె 
నడరి గతము. డహల్యా దేవిం జూచ్చి పడంతి పాపాణమై పడియుండు మోవు 
౩ గౌకముం డహల్యకు శాప మిచ్చుట. రఆ- 
కరము (గృమగునెండ గాలివెంధూలిం బొరలుచు నెందును బొడంగానంబడక 
అనిన శొపమున కయ్యదితుది నాకు, ననిన నహల్యు కిట్లనియె గాతము(డు 
'వై కుంళథాముం డవా_ప్పకాముండు, లోకరతుణక ళాలో లచిత్తుండు 
'రాముండై వచ్చి పురాణపూరుషుండు, భూమిపై జన్మించి పొగడు దీపించి 
చనుదెంచి కౌశికుజన్నంబుం గాచి, యినకులాథీశ్వారు. డీత్రోవ వచ్చి . 
తొలణిపోవక నిన్ను6 ద్రొక్కినః జాలు, జలజలోచన నీదూశావంబు దీఅు 
నని చెప్పి శీతాద్రి కరా గాతముండు, మునివత్ని ఆఉజారూపముననుంజె నంత 
సురరాజు దనపాటు సుకలత్తోం 'బెల్బ6 దరమిడి పితృదేవతల వారు వేడి 
'వెరవరుశై. 'మేషవృషణముల్‌ డజెచ్చి, సురలు సంధించిరి సురలోకవతికి 
నతులవుణ్యాత్య కు లదియాదిగాంగ, గృతువుల జంపుదుర్క_డంగి మేషముల 
నాండాదిగా మునినాథుశాపమునం 'వోయిమిచెడి యాతపోవని, నున్న 
యాయహల్య నతుల్య హతమనశళ్శల్యం,. 'చేయ్యవే శ్రీరామ చిరపుణ్య థామ 
యని చెప్పి గౌతమునాశ్రమంబునకుం జనుటేర. [నాహం సో 
"మొగు లెల్ల విరియ సోమునికళ నో లెం బొగ యడంగిన పొవ్యభుక్కీలవో అెం 
గలయకం షోలంగిన కవులినివో లె, బలుమష్టు గడిగిన బఠిగారువో తె 
శ్రీరామపాద రాజీవపరాగ, దూరీకృతాఘసందో వహార్టై యవుడు 
Tr CUE 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
బాలకాండము. 45 


వెలది యంతయు శిలావేషంబు మాని, తిలకించి తనతొంటిచేహూంబు పూని 
మునిపతిచేత శామునిమహ త్త సంబు, వినినదిగాన నావేచదండయాన 
యామహామమాునకు నాతిథ్య మొసల్కి శ్రీమిాఅ నిటకు విచ్చేసితి గానం 
జరితాస్థనై నైతి మాచరణపద్ధ్మములు, దరి నిచ్చి రఘునాథ తై లోక వాళ 
మిాపాదతీక్థమౌా మిన్నేరు భువన, పాపంబు లెడంావం = ననం 

నిలయెల్ల నొక ట మిన్నాక్క-టం గొల, బలి మెట్టి బ్రవ్లోండ భాండంబు ముట్టి 
వేవశిరోవీథి విహరించు నీదు, షాదముల్‌ నామశావమూ బాచుటకుడె 

యని రాము వినుతించె నంత గౌతముడు, సనుదెంచి రఘు రామచంద్ర బూజించి 
ప్రాకట జన్మసాఫల్య నహల్యం హ₹ైకొని తొల్లింటిగతి విలనిల్లెం 

గొవ్విరిజడివాన కంఖినిం గురిన్సె నవ్వేళ 'చేనతూర్యంబులు -మొరనె 

ఘనపుణ్యు లందుండి కదలి మిన్నంటి, తనరు ప్రా, కార సౌాధములయూథముల 
నగురిక రత్న గోహముల వాహముల, రమణీయ రాజమూర్షముల దుర్లముల 
వలనొప్పు శృంగారవనుల జన్వనులం బొలుచు సంతతశుభంబుల ము 
ననునొందు వై రివన్తాశిథిలకును జనకుని మిధథిలకుం జను దెంచి రంత. 

గాళింగ నేపాళ కర్ణాట లాట, మాళవ సౌవీర మగధ పాంచాల 

కురు పాండ్య బర్బర్‌ కుంత లావంతి, మరు తుకుప్కా_భీర మనుజవల్ల భుల 
ఘనతర యాగోవకరణభారముల, ననురూవషళుగణాయతనయూపముల 

భూరి దధిక్షీరపూర్ల కుంభముల, సారసమిద్భారచారు దేశ ముల 

నడరి ఘోషించు సామాది వేదముల, నుడుగక చను దెంచుచున్న తాపసుల 
నుడువీథినుప్పాంగు హోమధూమముల, నడ రెడు దేవతాహ్వానరావములం 
బూజలున్లా కొన్న వుణ్యసంయములం బూజింపసాలయని భూసురో త్తముల 
నరుదైన జనక్షునియజ్ఞ వాటంబు, కరమర్థిం జొచ్చె నగ్తాధినందనుడు 

ల్‌, నాజనకమవ+ రాజవర్యుం డెంతయు ! మర్యాద నెదురుగా వచ్చి 
మునినాథునకు మెక్కి ముద మొవ్పం దోడు,కొనిపోయి పూజించి కుళలంబులడిగి 
నీను వచ్చితిగాన నేడు నే మిగులం బావనాత్తుండ నై తిం ge నాక క్రతువు 

లని చాలం గొనియాడి యమ్తునిచంద్రు, వెనుకోనె వినతుై విలనిల్లుచున్న 
గురుతరస్ఫీతనతులం గాకవత్క్‌ ధరుల మవాధనుర్ధరుల శ్రీ 'సీకరులం 

గోమలాంగుల నభంగురయ శో నిధుల, భూమి జం చువేల్చుల బోలుఘనుల 
సడయాంతేరంగుల సతత ప ప్రసన్న ,వదనుల భువనపావనచరిత్రులను 
చారుప్రభాభానుచంద్ర ద్రసన్న భల, ధీరుల నయ్యశ్వి దేవతాకృతుల 
న నతేలవి కృముల్క రాజీవనేత్రుల 'రామలక్ష్మణులం 
జూచి యిీ+శోరచావశో భితా శారు, లీచతురాత్త్మకు శె ెవ్విరివానే 
లీపల్లవారుణ మృదుపాదువద్దు, లేపగిదిని వచ్చి రిచటికి నడిచి 
యనిన విశ్వామిత్రు,. డనఘులు వీరు, జననాథ దశరథ జనపాలసుతులు 


1 మహినుతో 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


46 శ్రీరంగనాథ రామాయణము 

నాయతశ క్రి నాయాగంబు గాచి, యాయహల్యను టబ్రోచి యనుకంవ తేచి 

నిషపమతరశ'_క్లి నీయింటనున్న, హరునిచాపము6 జూడ నరుదెంచిరనుడు 

మునినాథుమాటకు ముదమంది జనకుం డనునయంబున వారినర్థిం బూజించెం 
ఆం శతానందుండు విశ్వామి తు ప్రభావంబు6 చెల్పుటు. థఆా- 

గాశికుం గనుంగొని గెతమసూనుం డాళతానందు. డిట్లనియె రాగిల్లి 

నీను రామునిం దెచ్చి నెమ్మి మనల, తీ విశ్వవిభుం జర నెవ్వరితరము 

అడరి మాతల్లి యహల్యపాపములు, కడుగ రామునిసాదకవములరేణువుల 

7 తమశాపదుర్దతి ని_స్తరించి, గతము గ వజ గలినె మాతల్లి 

శామచం ద్రు నిపాదరాజీవనుహిమ, 'లేమందునని రాము నీమీంచి పలీకె 

నీకాశకుడు పుణ్యుం డీటోణిమోంచ, నీకు రతకుండయ నీకేమి కొదువ 

యరయ విశ్వామ్నిత్రునతుల ప్రభావ, మరిది ప్రస్తుతినేయ నైనను వినుము 

దళరథాత్త జ బ్రహుతనయుండు కుళుండు, కుళుం డర్ధితో నుత గుళనాభుం గనియెం 

గుళనాభునకు గాధి కొమరుంతై వుళైం గుళపవి శత్రుం గాధికొడుకయ్య నితండు 

అతిధర్మనిరతుందై. యఖిలంబు పొగడ, నితడు మహీచక్ర "మేలుచునుండె 

నొలసీన వేడుక నొకనాండు దన్ను బలిని యతయెహిణీబలములు గొల్వ 

వెడలి కాననముల వేడ్క_లుసల్సి, పుడమియంతయుం జరింవుచుం జాల బడలి 

బహాుగంధ బంధుర ప్రసవమంజరుల, బహుుఫలంబులనొవ్వు పాదపావళుల 

బవాుపమీరవముల బ్ర హాఘోషముల, బవాుసరోవరముల బవాళ వేదికల 

నలరుచు జూతివై రాదులు లేక మెలంగు నానావిధమృగసమూహముల 

ననిలాంబుజీర్షపర్షాశులై తపము, నొనరించుతపసుల 'యూోగిపుంగనవులం 

బన్నగ ఖేచరప్రముఖగంధర్వు, కిన్న రాదుల వాలఖిల్యాదిమునులం 

గడునొప్పి బృహూలోకము వోలె మిగుల, నడరు వనిష్టునియా శ్రామంబునకు 

నతిముదంబున వచ్చి యావసిస్టునకు, . నతినిష్ట (మ్రొక్కిన నతండు, దీవించి 

యుచితాసనంబున నునిచి పూజించి, ప్రచురరనస్వాదుఫలమూలతతుల 

వరుసతో నిచ్చిన వానిం శ్రా కొనుచు, గరములు ముకుళించి కడు కిం బలి" 

ననఘాత్త తపసులు నగ్ని హో శ్ర ములు, జనలోకనుతము లై జరగుచున్న వియె 

మిరును శిహర్థిలు. మయా శ్ర మమున, నారంగ వీరు వారన శెల్ల వాగు 

ముదమున నున్నా రె మునినాథ యనిన, నొదవుసమ్మదమున నున్నార మేము 

నీతితోం జేయుదె నీవు 'రాజ్యంబ్సు వ్రీతిమె భరియింతె భృత్యవర్షముల 

ముద మొప్ప రాజ్యాంగ ములు సరీయీం త, వదలక నిర్జింతె వ్రాలుకాత్ర శల 

గుళలమే సర్వంబు కుశలమే నీక, గుళలమే నీవు త్ర కులకు బత్ను లకు 

నని పల్క_ మోకృ్ళప నఖిలంబు కుశల, మనియెం గౌశికుః డంత నవ్షసిష్థుంండు 

కరమర్థి మాయింటికడ విందు గుడిచి, యరుగుమ యీవని యతన్సిం నామన 

నందుకు శౌశికుం డనుమతించుటయు, విందునేయుటకునై చేగంబ యిశస్తా 

తనహోమ'ధేనువు దలంచి రప్పించి, జననాథవరునకు సకల నేనలక్షు 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


| 
1 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


బాలకాండము. 47 


వివిధభత్యంబులు వివిధభోజ్యములు, వివిధభంగుల విందు: వేడ్క_6 గావింవ 
వలయుంగానున నీన్రు వలయువస్తువులు, గలిగింప్రమనవుడుం గామభేనువును ' 
గలమాన్న తతులు శాకములు భత్యుములు, గలవంటకము లూరుంగాయ లంబళ్లు 
ఫలవిశేషంబులు పాయసాన్నములు, చెలువారు వెన్నలు చీనిచక్కెరలు 
సద్యోఘృతములు రసాయనంబులును, మద్యవి శేషముల్‌ మాంసశేదములు 
వావిరి మజేయు నెవ్వారికి నేమి, కావలె నవి యడుగకయె కల్పింప 
నాఛేనుమహీమ క త్యాళ్చుర్య మొంది, గా భేయు6 డప్పుడు కడిమాడ నేయం 
గుడిచి నేనలు దాను గోర్కిదీవింపం గడుం దృ_ప్పనొంది యాగాధితనూజుం 
డీకామ ధేనువు నెబ్బంగినై నం జేకొందు ననుచు వసిష్టునిం జేరి 
లతుగుజ్జంబుఖు లత ఛేనునవులు, లత ్యయేనులనలు వేలక్‌లు మణులు 

నిచ్చెద నీభేను విమ్లు నాకనిన, నిచ్చలో మునినాథు(. డెంతయు వగచి 

యిది నాకు జీవనం బిఏ నాకుం బాణ, మిది నాతపంబుల కెల్ల సాధనము 
వావ్యకవ్యంబులు నతిథిసత్కా_ర, మవ్యాహతముగ నీరూన్రుచే నడుచు 
నీఫుణ్య ధేనువు నీంజూల ననిన, నావూర్ల బలుండు విశ్వామి త్రు డలిగి 

యిమ్మ్లుని బతిమాలి యే వేండనేల, రమని భటసహస్రంబులుం దాను 

గోవు నుద్ధతి బట్టికొనిపోవం బోవం బోవక యది మునిష్టుంగవుం జూచి 
యనఘ వనిభ్టసంయమిచం దృ నన్నుల గొనిపోవుచున్నాడు ల్రొవ్వి కౌశికుడు 
వారింపవకట దుర్వారుండ వయ్య, నూరక తగునయ్య యొప్పింప నన్ను 
ననభూత్మ నీయెడ నవరాధి గాను నను నువేకీంచుట నాయమే నీకు 

ననుడు 'ధేనువుమూట శకావనీష్థుండు, మనమునం గృవవుట్టి మలుమాటం బలికె 
నేనేల విశుతు నిన్నెంతయు బలిమి, భూనాయకుండు గొనిపోయెడుంగాని 

యు త్రియు లుద్దండచారిత్రు, లైను 'ఛాత్రిసురో త్తము బ్లా రెంతవార' 

లీవోజ కధివతి యీాగాధితనయుం డమాహిణీబలం బతనికిం గలదు 
ఏవిధంబున గౌల్తు నితని నే ననిన, నావనీష్టునితోడ నాఛేను వనియె 

మునినాథ నృపతేజమునకం'ు . నెందు, వినుతింవ 'నెక్కుడు వి వ్ర 'లేజంబు 
గావున నీకంశుం గౌశికుండెక్కు_; జేవెంటం గాకుండు శే నెటుంగుదును 
బనువుము నన్ను నీబలములనెల్ల , మునుకొని యడంచెద మునినాథ యనిన 
నావసీష్టుండు ధేను వవుడు సై. న్యములం గావించు బలముల ఖండింపుముఅక్ష 
నన విని హుంకారమడరించుటయును, గనుంగొని 'భేను వుం కారంబునందు 
ఘననాలలత యందు గర్జంబులందుం దనురుహంబులయందు దంతంబులందు 
ఖురమధ గ్రములయందుం గొమ్లులయందు, నురులోచనములందు నూర్చులయందు 
మొనయ జంఘలయందు. మోకాళ్ల యందు, ననువోందః దొడలందు నధరంబునందు 
గాఢతరం బైన' గంగడోలునను, రూఢిగాం గూడిన రోమకూపములం 

గారలు రంశెలను సక్షి ప, దేశమున, బొరి నుద్బవించిరి భువనభీకరులు 

శై.రాత పల్లవ కాంభోజ యవన, వీరులు వెళ్కుంద్రు, విషమవి కములు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


48 శ్రీరంగనాథ రామాయణము 


చిత్రయాపాథ్యులు చిత్రా యుధులును జిత్ర విలోచనుల్చిత్ర, పరం 
నె వీరలై ధీరులై మహోదారు లై వారు నేనాసహాయు లై మణీయు 
=a గరులతో నందంద। గడిమిం బరంగి విశ్వామిత్రుబలముల6 దుం 
జూచి యాకౌశికుసుతుల నూర్వురన్సు నేచి నానాహేతిహేతులు నిగుడ 

వచ్చి వనీష్టుని వధియింవః గడ(గి, యచ్చట భస్మమై రతనివుంకృతికి 

నంత విశ్నామిత్రు డఖలసై న్యంబు, లంతకువీటికి నరుగుట చూచి 

యతులపశరా కృము లగుచున్న తనదు, సుతులచానును జూచి శోకించి యంత 
దనరాజ్యమున నొక్క_తనయుని నునిచ్చి, చని హిమూచలమునం జలమున నిలిచి 
త్రివురారిం గూర్చి యతిప్రయత్నమునం దవమొనరింపం బ్ర త్యత మాటయును 

అగ్రి కౌశికుడు ఈశ్వరునిచేక నస్త్రాదులు వడసి వసిన్టునితోం బోరుట.: రిఆా- 

హరుచేత వివిధశ స్తాస్త్రము ల్వడస్సీ యురవడిం జను దెంచి య్యూగ్రుడై. కడంగి 
మొగి వనీఘ్యాశ్రమంబున వహ్ని శిఖలు, నెగయం. బెళ్లిగ నె నాగ్నాాయబాణముల 
నప్పుడు బాణాగ్ను లా శ్రమంబెల్ల, గప్పి మండుటయును గని వనీస్టుండు 
కాలదండముం గొన్న కాలుండొ యనంగం గల దండము దాటి కినుకతో వెడలి 
'యోరి విశ్వామిత్ర 'యోరి పాపాత్మ, భూరిపుణ్యాశ్రమంబులు గాల్బం దగునె 
యెనయ నీవెక్కడ నేనెక్క_డనిన, ఘనరోవచిత్తుడై కౌశికుం డప్పు 

డతనిపై రౌద్రంబు నైం ద్రంబుంబాశ్సు పతము వై ప్లవము జృంభణము శోషణముం 
జటులమోహనమును .సంతొపనంబ్బు, బటుతేరవజంటు బ్రహ్మపాళంబుం 

గనలువై శాచంబు కాలపాశంబు, ఘనవిష్టుచ కంబు కాలచ క ౦బు 

వారుణ గాంధర్వ వాయన్యసార, ఘోరా స్త్రకోటులు క్రారుండై యేయం 
గలయంగ పహ్మానసుంబులు చెదర్క బలువిడి నుగ్రాడె బ్రెహాదండమున 

నలుక విశ్వామిత్రు, డంత బ్రువ్లోస్తు నులవడ సంధించి యార్చి యేయుటయు 
సకలగీ రాణులు సక లసంయములు, సకలగంథర్వులు సకలపన్న గులు 
సకలభూతంబులు సకలదిక్పతులు, సకలతాఠా గ హచం ద్ర సూర్యులును 
సకలలోకంబులు చలనంబునొంది, సకలదిక్కులు మండ౦ జండ వేగమున 

వండ భాండంబు బలువిడినెగడి, బృహాదండము దాంటి పఅలేరం జూచి 
బ్రవోదులకు సడ్డపడ రానియట్టి, బ్ర వస్త్ర మవలీలం బట్టుక మ్రింగ 

సురుచిర బ్రహ్హ'తేజో మూ రి వెలుంగు నరుదార నమ్థునియంగరోమముల 
"నెజిమంట లెగయ ననేకచాణంబు, లజీముజీ వెడలి విళ్వామి శత్రు ౯ దాశి 
చుజపుచ్చదొడంగనం జూచి కౌశికుడు, నెటిచెడి యెంతయు న్‌షస _తమెడలి 
తరమిడి యాబ్ర హ్లదండ మొక్క_టను, వరశ స్త్ర కోటులు వమ్ములె పొలినె 

నత్ర స్ప మచల మాయన బ్రహూబలము, తుత్రుబలంబది గాల్బనే యనుచు 
చెనటియై మగిడి కౌశికుం డాలు దాను, జని ఘాోరతవమర్థి 'సలువుచునుంజె 
అటమింద సుతుల విశ్వామిత్ర మౌని, పటుస త్స ్వ్వవంతులం బడనె నలు(రను 
వినుము దుహ్యుంద వావిష్ట్టందనాము, లన దృఢ నేత్ర మవోరథు లనలోం 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 6920001 Gyaan Kosha 


Vinay Avasthi $abib Bhgveny ui Tas! Donations : | 49 


జలము డింవక వెక్కు సంవత్పరమ్హు, లలఘునిస్టల6 'దపం బటునేయ మెచ్చి 
వనజసంభ వుండంత వచ్చి కౌళికునిం గనుంగొని యెంతయు6 గరుణించి పలికె 
నీతపరీబున మెచ్చి యిచ్చితి నీకుం ్రీతిమై నిట రాజబుషివదం బనఘ 
యని పోవ గాభేయుం డతిదినుండగుచ్చు నెనయంగ నీతవం చెంత చేసినను 
గడవట బ్రహ్హరి గానేరనైతి, నెడవడి చెడిపోయి యాయు గ్ర తవము 
ఈ రాజబుషివదం బే నొల్ల ననుచు ఘోరతవంబు కొని నేయుచుండె 
అంత నిమ్యోకుకులా గ్ర ణియెన, సంతతకీ ర్తి త్రిశంకు డకొరాజు 
తనువుతోడను గూడి తానాకమునకు, నొనరంగం జనుజన్న మొనరింప దలంచి 
భక్షి వనీష్టునిపాలి శే తెంచి, యు_క్తమార్షంబున నువచరించుచును 
దివిజలోకమున శీ బేహంబుతోడ, సవనంబు గావించి చనం గోక్కె_ నాకు 
ననుర_క్టిం గానింపుం డనఘ నాచేత, మునుల రప్పింపుండడు ముద మొప్ప ననిన 
నరనాథ యొడలితో నాకలోకమున, కరుగ నసాధ్య మోయవనీళులకును 
అనవుడు రాజన్యుం డట దశీణమున, ఘననిష్థం దపమర్థిం గావించుచున్న 
చిరపుణ్యులై న వనీష్టపుత్తులకుం గరమర్లిం బ్రణమిల్లీ కరములు మొగిచి 
చేవలోకమున కీదేవాంబుతోడం బోవచ్చుయాగంబు వూని నాచేత 
'జేయింపుండనిన వసీష్టుం డీ తెజంగు, నేయు(డీ యనెనేని చేయింతుమనుడు 
నారాజచం ద్రు( డిట్లనియె వనిష్టం, 'జేరాజులును జేయ రీ కృతువనియె 
మోకడనిటురాక మిాశైన నన్నుం జేకొని యజ్ఞంబు నేయింపవలయు 
నరయం బురోహితు లగువారు గానె, భరణీశులకు సర్వఢర సాధకులు 
అనిన వానిస్థు లాయవనీళుం జూచి, ఘనుడు వనీష్టుండు గాదన్న 'తెజుఃగు 
నిర్శలమతి నొరుల్‌ నేర్తురే నేయ, దుర్మతి వగునీకుం దోయదు గాక 
యనివల్క_ నిర్విళ్లుండై సంయమిోంద్రు, తనయులం జూచి యాధరణీశుః డనియె 
.మోతండ్రి నిరనించె మీరును జేయ, నైతి నే తెజగననైన నీక తువు 
హితబుద్ది లేనిమో లేల నా కింక, నితరులచేతం చేయిం చెదంగాక 
యనిన జంజాలుండవగుమంచునలుకం గనుంగొని పల్కి. రాఘనపుణ్యులంత 
భాసురంబగు భూమిపాలుతేజంబు, వాసిష్టకోపాగ్ని వడిం గాలె ననగ 
నారయ. నీలదేవాంబును నీలి చీరయు జుంజురుశిఖయును దనర 
నంట నళుద్ధంబులై న మాలిన్య, మంటించు నీరూప మనుభంగి దోయం 
'బ్రణుతవర్తస్ఫూ ర్తి బరంగిన కనక, మణిభూషణము లోవామయముై తనర 
నోజమైం గష్టనామో_క్రి భేదముల్క నాజాతి కనురూపమెన రూపమున 
జననాథుం డతిఘోరచండాలభావ, మొనరంగం జేడ్చడ్మియున్న నీయమీంచి 
పౌరభృ్ళ శ్యా మాత్య బంధువర్లంబు, లారఠరాజు వర్ణించి రంత నారాజు 
నొదవినభయముననొయ్య మెట్టుచును, నొదుకుచు జనులకు నోసరించుచును 
జని మవామవాుని విశ్వామిత్ర గనినం గనికరంబొదవ నాగాధితనూజుం 
డిల నయోఖ్యాపురం బేలెడినీకు నెలమిం జండాలత్వ మేల పాటిళ్లె 

4 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


50 శ్రీరంగనాథరామాయణము 


నేతలంవున వచ్చె నెణీంగింవు మనిన, నాతండు ముకుళితహన్తుడై పలా 
నిరవొంద బొందితో నింద్రలోకమున, కరుగంబొప్పడునట్టి యాగంబు మున్ను 
చేయింవు(డనిన ననీష్టుం డీతెజిగు, నేయింపరాదని చెప్పెను _త్రరము 
నావనీష్షునివుత్రు, లగువారు నతడు, గావింపలాదన్న6 గాదని పలికి 
రితరులచేతం జేయింతునన్హాట, కతిరోషమున మాల వగుమన్న నైతి 
ననఘ నాచేసెద నన్న యధ్యరము, నొనరింతు నామాట కొగి బొంకులేదు 
ఇట్టియాపదయందు నిటమిందనైను నెట్టన సత్యంబు నెగడం బాలింతుం 
'బెక్కుధర్మంబులు వెక్కుజన్న ములు, 'వెక్కువత్‌ 6 చేసీ వెంపు గై కొంటి 
గురుల బూజించితి గురులు నావలన, గరుణచాలమి ధర్మ కార్యంబు నిలిచి 
పౌరుషం బది దేన ఫలము లేకున్న, నేరమి వాటిల్లు నిక్కు.వం బరయ 
నేవిధంబుననై న నీవు నాపాలి, డైవమై రత్నీంపం దగుదు నాకనియె 
అనిన విశ్వామిత్రు, డతని వీక్నీంచి, జననాథ నీవింక సంతాపముడుగు 
అరి త్రీశంకనికై కౌశికుడు యజ్ఞ ంబుచేయ నారంఖించుట. ఆ 

దీనున్‌ం జేపట్టితిని ద్రిశుద్దిగను మానుల రప్పించి మఘము నేయించి 
చేహంబుతోడనే తివిరి నేం బలుక,పోహంబు గాకుండం బుచ్చెద దివికి 
విను నిన్ను6 బరమపవిత్రుం గావింతు, నని పల్కి శిష్యుల నందం జూచి 
మునుకొని మో రెల్ల మునుల బుత్విజులం గొనిరండు వే త్రీళంకునియాగ మునకు 
నని నియోగించిన నట్ల వారేగి, మునివలేణ్యులనెల్ల మొగి దోడి తెచ్చి 
కలయ విశ్వామి త్రుకడకు "నే తెంచి చలమేఏ నిల్సిరి సంయమిోశ్యరులు 
వారు వనీష్టునా శ్ర మవాసు లెల్ల, వారలు దక్క_ంగ వచ్చిరందటును 
ఆవసిష్టునిపుత్రు, లాడిరి కొన్ని, యావాక్యములు వినుముంచు వారనిరి 
మతి నిచారింపక మఘము నేయించుు నతండు రాజంట వూలండంట నేయునాండు 
చండాలుమఘమున సకలమునీం ద్ర, లుండి భోజనము లే యు క్రిం జేనెదరు 
ఆడకేమొగముల సరుగుదెంచెదర, వేడుక సుకలు వావిరా గమునకుం 
బరంగ విశ్వామిత్ర పాలితుండై. నృ నరుం డెట్టులొం దెడు నాక లోకంబు 
oe 

ప్ట ట్లు గావించు నన్ను, నడరి దూషించు పాపాత్తులిందబును 
రంల 
Wms Ts ts IE 
Sa ప Be (క్క వసుధ నిషాదుండై. వ_ర్తింవనిమ్ము 

ee ౦చి, మునులార యోరాజముఖు్షం ది.శంకు 
నున్న తకులశీలు నురుకీ ర్షిలోల్సు సన్ను తధర్ర బ్లు సత్య ప్ర Be ల్‌ు 
గృతువునేయింపుడు గాత్రంబుతోడ, నిత ద్ర వన నిరవొప్పననిన 
re hme ష్స్‌ విచారించి తమలోన ననిధ 

/ శ ధథించి శోవీయించుం (హ్రరవాక్యములం 


__CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 6620001 Gyaan Kosha 
ల వ DID Dm. 


అశు. 


oe 


తలల. 


స Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


బాలకాండ ము, 51 


గనం జేయింతము క కృతువ్రు కౌశికుడు, మానుగాం జెప్పి నమహితమాశ్లమున 
నని పల్కి మును లెల్ల * నధ్వరకర్శ, "మొనరింవ నామం త్ర యోగాదులమర 
నాగాధితనయుండు 6 యాజకుండగుచు, యాగభాగములకు నమకులం బిలిఇెం 
బిలిచిన రామంచుం బేరెలుంగె ర్ల మ సురలటు వలుకం గౌశికుడు 
కుళపవి త్రముచేత గొని (స్తువంటె ల్సి, దిశలరో హానలదీపులు నిగుడ 
నాకేంద్రతోకంబునకుం ద్రీశకుండ, స నీకోరినటువ లె నిన్ను బుచ్చాదను 
నడరంగ నే? ఇభాల్య క నియతి, విడువక తవనుం గావించితినేని 
బొందితోడనె కూడం బోయి స్వర్హంబు, నందుము పొమ్తన్న నా త్రిశంకుండు 
త_త్తపోబలమునం దడయక యెల్ల, స_త్తప్టము లేగాడి సరణి బోవ టయుం 
జం డాలుండవు "నీవు స్వర్ణలోకమున్క నుండనీనని యి౨ద్రు, డుదరి త్రోపింప 
గడంక విశ్వామిత్ర త 'కావవే యనుచు, వడిం దల (క్రిందుగా - వచ్చుచునోన్న 
శర ణార్థియైన ఈళంకునిం జూచి, కరుణావి వ. గా'ధేయుం డవును 
జననాథ నీవాకగమునంచె నిలువు, మని పల్కి నిలువుచు నటం దత్త ఇమున 
నలుకం ద్రిశంకున కమ రేంద్రుతోడి, చలమున వేటొక్క_స్వర్షంబు నేని 
లలినందు స _ప్పర్గు లనుదారక లను, నలవడం గల్పించి యానాకమునకు 
వేలు చేవతలం ee నింద్రునకు, నూజీంద్రు, 6 గల్పింవ మదిం దలంచుటయు6 
జాల భీతిలి సస్వసంయము కంల. నోలి విశ్వోమిత్రు, నొద్ద శేతెంచి 
యిలలోన నునినాథ యీ త్రి ళంకుండు, దలపాయ సపళాముగ్గుందుగానం 
దగ నాకముననుండం దగదన్న మాట్ట, తగవ్రుగాం గొని గాధితనయుండు పలా 
సురలార యీతని సురలోకమునకు, నరిగాడు మేనితోనని వల్క్‌నాండ 
నానూట నిజముగా నైన నీనాక, మోమహీనాథున కిటు చుల్లనిండు 
వ్రభనొప్ప లోకముల్పరంగునందాథ, నభమునం బొలిచి ల్‌ త్రములను 
గొలయనచ్చరవీథి కంశును మోదం, దొలలోని తేజంబుతోం శెలువోంది 
బృందారకన్ఫూ ర్తి రి వెంపాందు శిరము, కంటె త్రి తి శంకుండు కృత వుణుస్థిడ గుడు 
కర మొప్ప నీతారకలకును నడుమ, నురుతరకీ మ్‌ నుండనిం డనిన 
ననుమతించుచు నప్పు డాయను గృ హము గొనియాడి ముని వీడుకొని సురల్తునులు 
లలి నిజస్థానంబులకు నేగి రంత, ప 7గశికుడు మునీం ద్రులం జూచి 
యిమ్థుగానటమింద నిది తపంబునకు, సమ్మర్ద ' మిక్క_డం వ గలుగు 
మునులార మనమింక ముదము చి_త్తనున్కదనర నొక్కె_డకుః బోదము రండటంచుం 
గడశనక్క_డం భానీ కదలి విశాల, కడశేగి యందుం బుష్క_రతీర్థమాడి 

-ఆం ఆంబరీషుండు యజ్ఞ పశువుగా శున్మేఫునిం గ్రానిపోవుట, ఆ 
యసబుఫలాహోరి యగుచుం బేక్కేండ్లు, పంబిననిష్టం దపంబు గావించె 
నంబరీషుం డ యోభ్యాపురివిభుండు, శంబరరివుమూ ర్తి ర్పిసము6 డట్టియెడను 
'వెలయంగం ట్ర్‌ తువు గానింవంగాం బూని, బల భేవిచే యాగవశ్‌వు. గోల్పోయి 
యరని 'లేకున్నం బ్రాయళ్చి త్తవిధిక్కి నరపశు వడుగుచు నానాశ్రమముల 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri ౮/౭౧ Kosha 


కం 


59 Vinay “gy SR sb yenvadypronations 
నరయుచు నందంద నటనొక్క_ మాన్నివరునింటికడకు భూవరుం కేసు జెంది 
భృగుతుంగవానియై వేదయై నియతి, దగనున్న ప ద్దకుః వ యి 'మ్రక్కి_ 
కరుణాఢ్య యేను యాగము. నేయంగోరి, పరికింవనేరక వళువుం గొ ల్పడితి 
గొనకొని యొకలతగోవులం బుచ్చు, కొని యాగపళువుగాం గొడుకు నాకిమ్థు 
నావుడు నాతండు నావెద్దకొడుకు, వై వేడ్క నేయుదుం బశువుగా నీను 
నావుడు మునిపత్ని నాపిన్న కొడుకు, వై వేడ్క నేయుదుం బళువుగా నీను 

అని యిరున్చరు పూని యౌాడువాక్యములు, విని శున ల్నేస్తుం డుర్విపాలుం జూచి 
తనవెద్దకొడుకు మాతేండ్రి పాటించుం దనవిన్న కొడుకు మాతల్లి పాటించు 
వారలు నీకేల వచ్చెద' నేను గోరి వీరలకిమ్ము గోసహ స్మముల 3 

ననిన నట్ల యొనర్చి యమ్హునివుత్రుం గొని రథం బెక్కించుకొని శ ఘృవృ త్తి 
జననాథు6 డెంతయు సంతోష మొప్ప, జని చని వుష్క_ రా శృమభూమిం జేర 
నచట శున క్మేఫుం డతితపోనిష్ట్ర నచలు[డై యున్న విశ్వామిత్రుం గాంచి 

తన మేనమామ యాతండుగానం | బ్రేమ, ననలొ_త్తనుచిత వ్రణాముండై. వలి 
ననుం దలిదండ్రు లీనరవరా గృణికి ననఘాత్మ పశువుగా నమ్మి పొమనిరి 
చెలువొప్ప నీరాజు నేయుజన్నంబు, ఫలియింపంచేసి నాప్రాణముల్హావు 
దల్లియుః దండ్రియు దైవంబు గురువు, నెల్లచుట్టములు నాకీవేళ నీవె 

యని దైన్యవడఃగ విశ్వామిత్ర మాని, దనతనూభవుల నందజుః జూచి పలికె 
బ్రాకటంబుగం దమపరలోక మునకు, “నై కదా సుతులం బుణ్యాత్తులు గనుట 
పరలోకమిదియ నాపాలికి నన్ను, శరణంబు వా నీసంయమివుత్తుం 

డితండు నా మేనల్లుం డితని రకీంవుం, డితనినై. ప్రాణంబులిడుడు మోారొకరు 
అడిగద మిమ్తన్న నటు నేయం గొడుకు, లొడంబడమన్న నత్ఫ్యు గ్రు(డై. మండి 
శునకమాంసము దించు సొరిది వెయేడు, లనుభవింపుండు దుఃఖమని శాపమిచ్చి 
కెళికుం డత్యంత కారుణ్యబుద్ది, నాళున శ్నేఫు నొయ్యనం 'జేరం బిలిచి 

యేను మంత్రములు శెండిచ్చెద నీక్కు వాని ననుష్టింపు వదలక నీవు 

అవి నిన్ను రమీంచు నంబరీషునకు, సవనతం త్రంబును సఫలంబు నేయు 

నని చెప్పి మంత్రంబు లవిరెండు నిచ్చె, ననుపమభ క్షితో నతడు వైకొనియె 
మలునాండు వచ్చి యమ్తనుజవల్లభు:డు, వణ లెడు తనయజ్ఞ వాటంబుః జొచ్చి 
విశసింసం బూని యావిమలాత్తుం దెచ్చి పళువూజచేసి యూపమున బంధించె 
నంత శునశ్మేఫుం డమ్మంత్ర జపము, శాంతుండై చేయుచుం జలియింపకున్న 
నచటి కింద్రో వేంద్రు, లర్థితో వచ్చి, సుచరిత్రు; నంబరీషునిః “జేర బిలిచి 
ర్రతువూర్లఫలమిచ్చి కడనున్న గుచిక్కు సుతః జిరాయువునేసీ సురలతోం జనియె 
అరుదై నతపమున నంత వెయ్యేండ్లు, జరపిన బ్రహ విశ్చామిత్రుం గదిసి 

నీకు బుషిత్వంబు నీతవళ ఎకి, చేకూడైనని రయవ్పం జ విచ్వనె 

నంతేటం దనియక యత్యుగ్రతపము, సంతతనియతితో సలుపుచు నుండం 
గాముడీముములీలం ైళొననేర్చు, కాముని బాణంబు కమనీయకంబు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


ri at RINNE CS నానన 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


బాలకాండ ము. ర్‌ 


= విశ్వామి తుడు మేనకను గూడుట, 0ఊా- 

చెలువొందునప్పర స్త్రీమా ర్తి దాల్చి, మెలగౌడుగతితోడ మేనక యవుడు 
లలితయావనక శాలావణ్యగణ్య, జలశేళిం చేలనాసతిజారుకొప్పు 
చికలిచూపులు నునుంజెక్కు లముడ్దు, మొకము శెంవులమోవి 'మొలకనవ్వులును 
బొంగారుకుచకుంభములు పదార్వన్నె, బంగారుపాడిరాలు బాహుుమూలములు 
చిన్నారినూంగారు సింగంవుగెను, పొన్న వూపాక్కిలి బొద లెడువీలుందు 
లూరులతీరు నోరూరంగాం జూచి, వేరువాడి మరుండు వెళ వెళనార్వ 
'ఛ్యానంబు మౌనంబుం దపము బోకార్చి, మేన గళల్ల్రమ్థు 'మేనకం జూచి 
నన్ను6 గాయజుశేళి నలినాశీ పొందు మన్న నామాటకు నంగీకరించి 
పదియేండ్లు మది సోలి భావజుకేళి సదమదంబుగ సౌఖ్యసరనీని టేలి 
మటిీ వివేకము వూని మౌని యెంతేని, దటుగని తనతపోధనము పోన్రటకుం 
బకితపించుచు మది వదిలంబుచేన్సీ నురలోకమునకు నాసనుదతి వీడొ_లిపి 
యింద్రునియత్నంబు లివి యంచు. చెలిని, యింద్రియజయశున్ధి యేం గాంతుననుచు 
సతాద్రికరిగి కౌళికిచెంతం జేరి యాతపంబునను మహాతవం బవుడు 
వ్మముల్‌ వెక్కై-న వచ్చి విరించి, హర్షించి నీన్ర మహర్షి వై తనిన 

కజాసన నన్ను నీవు నీచిత్త, నూరంగ బ్రహ్మర్షి యన్న 6త దాంకం 
జరియింతుం దపమన్న 6 జరియింవు మనుచు, నరవిందభనుంజేగొ నంత గౌశికుడు 
బ్రహదేవుయ పోవ బరమపావనత్క, బ్రహ్ఞర్షితను నేను బడనెద ననుచు 
నూరువు వుచ్చక యూర్థ్వ బావుండు, మారుతావోమండు మౌానియు నగుచుం 
బనివడి వేసవి బంచాగ్ని మధ్యమున వానకాల మిమ్హుల బట్టబయల 
మంచుకాలంబున మడు(గులయందు, నంచితంబుగం చేసె నత్యు గ్రతీవము 
నీభంగి వెయ్యే(డు లేగినపిదప, సౌభాగ్యవతి రంభ జంభారి చూచి 
యెలమిమై దేవతాహితకార్య మొకటి, చెలువార నే నీకు జెవ్చెద వినుము 
సురహితంబుగ గాధినూనుతపంబు, సురుచిరంబుగ మాన్సు సుందరి యనుడుం 
గ్రూనతపంబు ₹ైకొనియున్న నతనిం జేర నాతరమె శచీనాథ నీకు 
మ్రొక్కెద నమ్మవామూట్టనిదిక్కు., నిక్కి చూడంగనోప నీపాదమాన 
నాకేళ కోవించు నన్ను ళవీంచు నాకౌశికుని నైంనని జాలి బడుచు 
నెజిగ్‌ యెటేంగి తారెట్టివెంగలులు కొజవిచేం దలం గోకుకొనువారు గల 
యన విని యింత భయంబేని నీకు, మనసీిజమాధవు ల్మరి సహాయనుగ 
వత్తురు చనుమన్న వనితయు నతని చిత్త మెటింగి చెచ్చెర భూమికరిగి 
గాధిసూనుండున్న ఘనతేపోవనము, మాధవమన్మ థుల్ల టి సవాయముగం 
గీరకోకిలసమాకీర్ణ మయూర, శారి కానిజసఖీసహితయై వొచ్చి వ 
యారంభయును మనోగహరలాస్యగరిమ, నారంభ మొనరింవ నలిగి కౌశికుడు 
పవెవేలవర్ష ముల్ప్చాపాణఫావు మొదవంగం శైకొని యుండి యామిోాంద 
నురుతపోనిధియైన యొకవివ్రువలన సరసిజానన సాందు శాపమోతంబు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 692000౪1 ౮/౭౧ Kosha 


Vinay Avagsthi Sahib Bhuvan Vani Trust Donations 
గ్ర 


54 ంగ నాథ గామాయణము 
నయ 9 ~. దా my A న్నే ఒర, 
నని పల్కు బాబూణమమె. నారంభ, మనసజుండును నె గ మళ భీతుడగుచుం 


ల wy 


న్వ్‌ శ, IS హాూహోం౦+ 
దనతపం బొక్కింత దచటీగిననంతం వనలోన న్టూథితనయుం .డూహించి 


విజితేం ద్రియుంచునై. వేం వత్సరము, లజుడు మెచ్చంగం స్ట సలిన నం జెన్‌ 

యనయంబు బ్రహాక్సి ననివించుకొందు నని యు త్తరము .వానీ యటం దూర్చు చెసకు 
తీయ న 

నెనసి వెండియును దేవెంద్రుండు నేయు, ఘనవిఘ్న కోట్లకు గదలక నిలిచి 

యరుదెంచి యంత నీద్దా శ్రమభూమి, నురు ఘోరతపము నేయుచునుండం గలిగా 

వరత పోనియతిమై వర నహస, మకుగం బారణనేతునని యున్న చోట 
stp a 

నివ్వరిబియ్యంబు 'నెజ్‌నెజ్‌ం దెచ్చి, యవ్వి యన్నియు చాకయత్నంబుచేసీ 


యారయ దేవతార్పణము7ాం చేసీ వారని భుజియింవ వడిం దలంచుటయు 
ట్వి /. జా 


-D 


బల భేది యొకముదిబావండై వచ్చి, నిలిచి గ్రాసము వేడ నెమ్మితో నిచ్చె 
నాయమరాథీశుం డడరి భోజనము, వేయుచో నన్న ం౦బు శేషింపకున్న 
మజీయును వెయ్యేండ్లు రానిమై నిలిచి తటుగని నిష్టతోం దవమాచరింవ 
నప్పుడు మునినాథునెదలం బుట్టి కవ్చె లోకముల నుత్క_టమైన పాగయుం 
గలలాం బయోధులు కంవించె' ధరణి, కులగిరు 'లదా దిక్కులు చిక్కు-వడిణె 
నమరులు గంధర్వు లఖిలసంయములు, కములగర్నునిం వీ తిం గని మొక్కి యనిరి 
న! 3 Uy 

యాయతచిత్తు డై యత్యు గ్గ తపము, చేయుచునున్నా (డు చెలయి కౌశికుడు 
అతనిమనోరథం బర్ధి సిద్ధింప, మతి మెచ్చి తవ మింక మాన్చకయున్న 
ననఘ విశ్వామి త్రునత్యు గ ఆమెను ఘునతేరవహ్ని చే గాలు లోకములు 
అన విని వారితో నవ్వుతు కదలి, వనజాసను(డు వచ్చి వరదుండై నిలిచి 
వినుము కౌశిక యింక విపరీతతపము, పనిలేదు చాలెంపు బ హారివెతి 

స్‌? ia యెలా 
వనినం గెశికుడయు బృవోదిబేనతలం గనుంగొని పల్కె_ నక్క_జమైన భీ కి 
ద్రైహారిపదమేను బడసితి నేన్స, బ్రహావుత్తుతు లోకపావనమూ ర్తి 
చిరపుణ్య శాలి వసిష్టుంయ వచ్చి, యరసి నక బ్రహార్థి వనకున్న నమ్మ 
ననిన వసిస్టుని నబ్బసంభవుండు ననిమిషులును బిల్వ నర్భీత్రో వచ్చి 
రాల ట్ర హర్చివెతి, తెలిసితి మింక సందేహంబు తేద 
ముద మొప్ప జనుమన్న ముని వసిష్థునక్వు, బదిలుండై. "మ్రొక్కి సద్బ క్షి బూజించి 
నంత విశ్వామిత్ర, నఖలదేవతలు, నెంతయు దీవించి యేగిరి దనికి 

య ర ద 

లప విశ్వామి త్రుమహిమ, లారయ నిట్టిమవాద్నుత (క్రియలు 
అని పల్కు రాముండు నాలత్తణుండు జనకాదులును సభాసదులు మోదించి 
రిల్లడ జనకునియింట నూ 6 డెల్ల రెలుంగ మున్ని డిన ఇాపవంబు 
కడశ మై విటీచి రాఘవం డేపుమెజనీ, కడుమోాదమున' 
నని రసాతలమున కంతయుం జెప్ప, 
జనకు వీడా గాధిసంభవుండొక 


సీతం శా కొనునాల్రి 
QQ ౧m 

జనిన చందమున భాస్కరుం డ సమించా 
యునికివ = 

in ట్టున రామయు క్ర డై యుండ్లా 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


తట భన స సన కు లా కాలా 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


బాలకాండము. 


ననువమ ప్రీ తితో నారాత్రి గడప యినుపొడుపున నిత్యకృత్యముల్‌ వీర్చి 
జనకుచెంతకు రామసహితుండై. పోయి, యనియె విశ్యామి తు, డందబు వినయ 
నినకోటిసమలేజు లీవిశ్వమకా రు, లనఘుకీ ర్తులు వీ రనన్యగోచితోలు 
-ఈవుణ్యధనులు నీయింటిలోనున్న , చావంబు చూడంగం జను చెంచినాష 

-ఆ౦ం్ర జనకుండు శివునిచావ మెణింగించుట. ర్రికా- 
ఆవిల్లు దెప్పింపుమనవుడు జనక, భూవరుం. డప్పు డద్భుతమంది పలికే 
భవ డంధ కాసురభస్తోసు రాది, దివిజారివరుల సాధించె నావింట 
నుల్లోకుండై శివుం డుగృదానవులం దొల్లి య నేకులం ద్రుంచె నావింట 
విపులకోపాటోవవిభవ్రుంతై. హరుడు, త్రీవురదుర్ణములు సాధించె నావింట 
నావింట మణి దముయాగంబుం జెటిచె, 'దే వేంద్రముఖ్యులం ద్రిదశులం దోలి 
నియతాత్మ మాతాత నిమిచక్రృవర్హి నయనయాన్వితునకు నాజనతీరము 
నగు దేవరాతుచే హరండిచ్చెం దొల్లి, యగణితబల మైన యావిల్లు పిదప 
నదియాదిగా నుండుననఘ మాయింట, విదితమై యావిల్లు వినుతులనొవ్చి 
జన్నంబుగావింప సమకట్టి యేను, సన్ను తనియతి భూస్థలిశుద్ధికొ కుం 
గృతుశాల దున్న నాంగటిచాలులోన, నతులితంబుగం జాలునం దొప్పుమిగిలి 
మందసంబును రాగ మది నుబ్బి చూచి, మందసంబును నేను మమత దీయంగ 
నతివై భవంబుగా నందులో నపుడు, నతివ యొక్క_ తె వుక్లై నాళ్చర్యలీలం 
ర్రీతితో నీతయక౯ా వేరొప్పం బెట్టి యాతన్వి నాకూయతురని వెంచుచుండ 
నిల వసంతంబులనెలతీలా. బోలి, నళినారికళం బోలి నానాయటం బ్రబలి 
యింతమై యంతమైొ యెలజవ్వునమున, వింతమై యాయింతి వెలయుటం జూచి 
తలకొని తరుణివై ధరణివల్ల భులు, బలియులై యే తెంచి పడుచును దమకు 
నడిగిన వారల కంటి నేనప్పు, డుడురాజబించాస్య కుంకున గలదు 
వారునివిల్లిది దీనినతిస త్త (యు. క్షి, చెరిగి యే తెంచి వో పెట్టిన జాలు 
నితనికి నాకూ(తు నహ్దాతీ. నిత్తు, నతిమోదమున నన్న నన్న రేశ్షరులు 


జ 
నెత్తిన కడశతో నే తెంచి చావు మెత్తణజాలకపోదు శెంద టేనియును 


ధనువెత్త(జాలని ధరణీళు లెల్లం దనరారు నీగునం దలలె త్త లేక 

కూ(తు నిచ్చెదనని కోదండ మొకటి, శ్రూతిగా నెపమిడి ఛ్రమియించె మనల 
జనకుం డాతని నింక సకలయత్న ముల, నని నేసి సాధింతమని విచారించి 
చనుదెంచి కోటపై సంవత్సరంబుు, సుననై. న్యములతోడం గడిమిమై విడియం 
దగ మున్ను గూర్చిన థాన్యాదు లెల్ల, నొగిం దీ మదిలోన నొకటి చింతించి 
వడి దేవతల గొల్పి వారిచే నపుడు, వడనీన చతురంగబలముం ₹ై కొనుచు 
విడినినబలమ్నువై వీశతో నడువం దొడరంజూలక భీతితో కొంద అరుగం 
గొందలు మాతోడ ఘోరాజిచేనీ, చిందరవందశై వెడి వార లోడి 
రక్క_జమగుశ' క్షి నావిల్లు రాము౮ డెక్కు వెట్టినం గూంతు నెలమి నిచ్చెదను 
విల్గున్నమందస వేగ "లెమ్మనుచు, బల్లిదు లగువారి బదివేల; బనిచె 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 692000౪1 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


56 శీర ౦గనాథ రామాయణము 


నది లోహమయమును నత్యాయతంబు, విదితాష్టచ క్రంబు విపులంబు నగుచు 

నమ'రెడుమందస మావింటితోడ, తమతమ సత్త (ము బ్దగంగొని వారు 

కనక్కాద్రిత్‌ గూడ గమలజాండంబు, గొనివచ్చుగతి నీడ్చుకొనివచ్చుదాని 

జనకునంతఃపురచారులౌ వారు, వనివడి వాదులు పజ తెంచి వేగ 

జానకి నూరి శ జనకునిదేవి కానంగం జనుదెంచి కని చెప్పి రెలమి 

వినరమ్హ చెలులార విన్నపం బొకటి,- మనరాజుసభలోన మణీ మునులుండ 

గాధినందను.డై న కౌశికు వెనుక, నరవరో త్తముల నాజానుబాహూువుల 

నమరంగ దేవగంధర్వులకన్న, కొమనై నతేజంబు కొమరొప్పువారి 

చెలువైనలేజంబు చెలగి వీతీంచి యల వీరు 'లెవ్యార లని జనకుండు 

అడిగినం గౌశికుం డతివార్ష మాత్మ, నడరంగ దళరథు నాత్మ జుల్వీరు.. 

హరుచాప మెక్కిడ హార్షించి రిటక్కు ధరణీశ తెప్పింపు తగువారిం బనిచి' 

యన నిట్లు కౌశికుననుమతిమిలుః, దనమం త్రులను బిల్పి ధనువు 'దేం బనిచె 
సోరణగండ్లలోం జూడంగవచ్చు, నారయ వేగ రండని నాతి వీలువ 

కులము శౌర్యము రూవుగుణమును బొగడ, చెలంగి చెనుల సుధ చిలికినట్లుండం 
చేను 'వెగ్ధలమైనం బృధివీజకవుడు, రోమాంచమమ్యొ నారూఢ మై మేన 
బ్రియమును భయమును బిరిగొని పొదల, నయ మెంచి తలవాంచి ననంబోణియుం డె 
అలివేణి సిస్దున నటం బల్క-కున్న 6 జెలువకుం బరిచర్య చేసిరి సఖులు 

పన్నీట కుంకుముపదనిచ్చి యొకతె, చెన్నార మకరిక ల్పెక్కిళ్ల ధానం 
దట్టుపునుంగును దగుచందనంబు, దట్టంబుగాం బూనెం దరఠళాక్షకొకతె 

నుదుట గ స్తురిలేఖ నుతముగాం దీర్చ 'నెదుటనష్టముం బెకై నెలనాగయొక తె 
. కురులు నున్నగ దువ్వి కొప్పమప్పుచును, విరులందు నొకతన్ని వింతంగాం దురిమె 
వాసీంచుబాగాలు వడి నాకువుక్షుప్పు లాసతీజనవణి కందిచ్చె నాకె 
అలినీలవేణికి నందంబుగాను, మొలనూలిగంట లిమ్ముల మ్రైయనిడియెం 
గులుకుయాలిండ్ల పై గొప్పముత్యముల, విలసిల్లు హోరముల్‌ వేనె నొక్క_రితె 
కాంత గ ట్రిన చం ద్ర కావివల్వలను, వింత గానెజి నొప్ప వెస దీర్చి నొకతె 
యీోమాడ్కి_ చెలిక క్రై "లెలమిం శై నేయ, =హేమవీళఠంబున నెలమితో నుండ 
నప్పుడు కల్యాణి నవనినందనను, తప్పక వీక్షించి తల్లి దానపుడు 
కనక సౌథగ వాషీకలితగా నపుడు, వనజా శ్రీం దోడౌంని వచ్చె నాయెడకు 
నెప్పుడు వీమీంతు మినవంశజాతు, నెప్పుడు గనుంగొందు మేము రాఘవుని 
అని వారలందటు హర్ష ంబుతోడ, ఘనగపాతములందుం గనుంగొనిరంత 
"రాముని లో కాభిరాముని దివ్య; థామునిం గన్లాని తరలాక్షు లవుడు 
ఘనకౌర్య్థరూపముల్‌ గలిగినీవానిం గనక చేలునిమాడ్కి_ గళలాప్పువాని 
జోకపువ్వులవిల్లుం జొనిపినవాన్సి జ్యాకికాంకితహ _సజలజుండౌావాని 
వ. రుచిరవర్షముల, నేపార వేలుగా నెన్నంగవచ్చు 
ఢ్రైపతియంశోజుల్‌ హీతిపాలసుతులు, భూపాలరత్స ము లా లుపారుట్లా 


శ ee Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhahta కకం Kosha 
9 గ రా లా 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


బాలకాండము. 57 


జనకజ దగు రామచం ద్రున కిరవ్రు, ఒనరు సౌమి త్రి కి నూర్మిళ యనుచు 
దనరు గాకని వారు దగనెన్ని కొనుచు ననుపమ ప్రేమతో నటం జూచుచుండ 
నమరేంద్రసభం బోలు నాసభనదుమ, నమరంగ మరససమటం 'జేర్చిరవుడు 
సభలోన నునువంగ జనకభూవిభుండు, శుభమూ _ర్హిన్ధూధిసుకుని వీకీంచి 
కిన్నరగంధర్వగీ రాణయ క్ష, పన్నగరాతుస పృభృతు "లెవ్వరును 
= నెక్కు_వెట్టం గజాల రీచావమనినం దక్కిననరులకుం దలవంగం దరమె 
కౌశిక 'రామలత్ష్మణులకుం జూపు, మశ రాసన మన్న నెలమి నమ్థునియు 
రామచంద్రుని జూచి రఘువంళవర్య, యీామహాోధనువె త్రి యొక్కిడి తివియు 
మాదివ రాహమై యవలీల గోట, మేవినీతలమె త్తి మెజనీననీకుం 
దనర నీవిల్లెంత తలపోయ ననఘ్క యని యిట్లు మునివరం డానలతిచ్చినను 
మనువంళశతిలకుయు మజి 'వేగవుత్తు, నని మునిసభలోన నారాజు క్రియను 
సౌమిత్రియును దాను జయ్యన లేచి, 'వ్రేనుయుం దమకంబు వెనంగగొనుచుండం 
'జెలయచు6 దనమోంది వెజంగు  రాందెగిచి; మొలనూలు బిగజుట్టి మోహానాకృతులం 
దిరముగా నిగ్గులు దిశల శోభిల్ల, నరవిందలోచనుం డసమసాహనుండు 
'మొలనూలిగంటలు మురునుమించగను, మలలసచు నవరత్న మాలికల్పొరల 
చావాపుర్లుంగ రాల్పటుకంకణములు, బావువులంగు ళావలళి కాంతులీన 
నమకంగం గర్జభూహాదుల కాంతి, కొమ రారుచెక్కిళ్లు గుఏగొని మెజయ 
అలకలు వెడతలనట నృత్య మాడి, తళుకొందు బంగారుతను కాంతులీన 
కోటిమన్మథలీలం గొమరుదీపింప, నీటుగా నటువచ్చి నెజీయెల్ల ఆలుల 
జనకజుసనభలోన జననుతం బై న, మనువంశతిలకుండు మందస చెటిచి 
ధరణీతలంచెల్ల దనమో(దనునిచి, చిరని ద్ర సుఖయించు శషాహి యనంగం 
గాల మేఘములోనః గదలనిరుచులం దూలకపాలుచు విద్యుద్దండ మనంగ 
నిరపమాకారత నిండారి యందుం గర మొప్పు వి్లైత్తి గవినెన వుచ్చి 


-అ6 శ్రీరాములు శివునివిల్లు వియిచుట. 0తా- 
గర్వించి తనునె త్తం గడి యేతెంచు, నుర్వీళ బలము లావుతులుగ మ్రింగ 
నరుణరత్న ప్రభ యనుమంటలొలుకం 'బెకుంగుచు నిలుచున్న వెనుచిచ్చువో లె 
నక్క_జమగుశ'_క్లి నావిల్లు రాముం డెక్కు_పెట్టుచునుండ నెటింగి కౌశికుడు 
హరునిచాపము రాము డతిస త్త ప్రయు. క్షి, చెరిగి నేండిదె,యెక్కు_ పెట్టుచున్నా(డు 
అదరకు భూదేవి యాత్తలో నీవు, చెదరి చలింపకు శేషాహి నీవు 
కడంక ధరింపుము 'కమశేంద్ర, నీను, కడు'నేమరకుండు దిక్కరులార మార 
లని యని పల్కంగ నామేటివిల్లు గొనయ మెక్కించి వైకొనక రాఘవుడు 
తనబావాుస  త్తర్జంబు దర్చ్పంబు మెజన్కి జనకునికనియె "నాచాపంబు చూచి 
యిది చాలః జులకన యిది చాల భబా/త, యిది చాల నిస్సార మిది చాల నలంతి 
'తెగంగొన నిలువదు దీని నాయెదుటం బొగడితి పలుమాటు భూపాలయనుచు 
సురలు, ఖేఛరులు భూసుకులు కిన్న రులు నరులును నృపతులు నలిం బర్వి చూడ 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


కం శ్రీరంగనాథ రామాయణము 


నెడపక తనజయం బెల్లెడం జాటు, వడువున విలు గుణధ్వని చెలంగించి 

నీశగుణంబులు నౌవిసోలౌననంగం జేతివింటిగుణంబు చెవిసోశ దిగువ 

వడి రక్కసులపట్టు వచ ళెనన్న ట్టు, వీడిషట్టు వదలిన బెకలి వేబ త్తి 

వెళ వెళధ్వునులును చెట వెోటధ్వనులు, కలయ దిక్కు.లద్రువంగాం చెల్లు విటీగా 

విలుగ 'రాజన్యులవిపులమానములు, పజీయలువా ఆ భూభాగమంత యును 

జిదినె దిగ్గజములు శేషాహి మ్రగ్దై బెదరె భూతములు కంవీంచె లోకములు 

జనకుడు రామలకత్ష్మణులును గాధి,తనయుండు దొగిం దక్క_ం దక్కినవారు 

బిట్టుల్కై మూార్భల్లి పృథివివై బడిర్కి నెట్టన చబొడము నానిష్టురధ్యనికి 

జనకభూవిభుం డంత సంతో పమంది, ఘనవిస్తయము నొంది కాళికుం జూచి 

నామాట దప్పక నాముద్దుకూంతు, నీమహితాత్తున కిచ్చెద నింకం 

దడయక పెండ్లికి దశర థాధీశుం గడుసం భ్రమమున నిక్క_డికి రప్పింతు 

నని దశరథునకు న త్తెజంగెల్లు వినుపించి తో డ్రేర వేడ్క_తో నపుడు 

తనయా _ప్త్వమంత్రులం దడయక పిల్చి పనిచిన పనివూని పరువడి నేగి 

జవనాళ్వములమింద సాశేతప్పురిక్కి దివసృ్త్రయమున నెంతే వేగ వచ్చి 

తనయుల నేమంబు దలపోనిపోన్సీ వనరుచునున్న యవ్వను భేశుం గాంచి 

వినతులై జనకభూవిభు: డంపినట్టి, జననుతవస్తువుల్‌ సన్నిధి నునిచి 

నీకుమారుండు కౌర్యనిధి రామచం ద్రుం, డాకౌశికునియాగ మర్ధిత్‌ం గాంచి 

జనకుజన్న ముం జూడం జను దెంచి యందు, మునులు 'రాజన్యులు ముదమంది చూడ 

ధర సురాసుకులకు ధరియింపరాన్సి హరువిల్లు మో వెట్టి యవలీల విటీచె 

విజీచిన జనకభూవిభు: డిచ్చె నీత, నజ లేక తనకూంతు నా రాఘవునకుం 

బ్రియమునం బెండ్లికిం బిలువం బుత్తెంచెె రయమున విచ్చేయు రాజన్యచంద్ర 

యనవుడు దనమది నానందమంది,' జనపతి పెండ్లికి జాటింపం బనిచి 

జనకుమం త్రులకు నుత్చవ మొప్ప నిచ్చె, ఘనరత్న భూపషణకన కాంబరములు 

అజ లేనికులగురుం 'డైనవసిష్టుల 'దెజంగొప్పం దా వామదేన్ర జాబాలి 

ఘనునిం గశ్యపుని మార్కండేయు నత్రి, 

నిమ్థులం బిలిపించి యిట్లని పల, సమ్మదం బడర విశ్వామిశ్రునొద్దం 

"దేజంబుతోడ విదేహ దేశమున, రాజిలుచున్నా రు రామలక్షోణులు 

అందు రాముడు రాజులందలు. మాడ, నెందు నసాధ్యమా నిందు శేఖరుని 

చాపంబు విజిచిన జనకుండు సీత, నేపార రామున- కీనిశ్సయించి 

యెొలమిం బెండ్లి కిని మిమేగు దెమ్షనుచుం చొలుపార నిట వీరి బుకౌంచినాడు 

జననుతం. బగు(గడా జనకుసంబంధ మనిన నందలు మెచ్చి రమ్మణునా(డు 
0 దోరథుడు మిథిలకుల బోవుట, గ 

మొగి వసిస్టాదిసన్తునులతోం గూడం దగు బంధురాజన్యతతులతోం గూడ 

రమణీయదివార్థంబరములతోం గూడ, విమలమా కోవ జ విశతితోం గూడం 

గరిరథభటతురంగములతోం. గూడం బరమా _ప్తవరమం శ్ర న 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 
ఆ ఇళ వా Ey 


6 దనరు బాంధవులను దనయమాత్యులను 


mmm మామాట దాబా 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
బాలకాండ ము. 59 


వినుతపుణ్యాంగనావితతితోం గూడ, ననుసమవె భవంబలరం ఛై నేయం 

గర మొవ్చ రథ మెక్కి కల్యాణమునక్కు నరనాథతలకుం 'డానంవముప్పాంగం 
గడులాలంకుల గజన్కంధంబులందుం గొడుకులు ముళ్వాలగొడుగులనీడ 
బరమసమ్మదనమున భరతశత్రుఘ్ను , లికన్రురు గొల్చి శా నేపుదీవిం 
గృందుగా నిండి మంగళతూర్యకోటు, లందంద మొజయ మవాభూతి మెజయ 
నెడనెడ విడుచు లనేకవస్తువులు, నడవీంవ మంత్రులు నాల్దుదినముల6 
జనియెను మిథిలకు జనకుండు నంత, నినకులాధిపునకు నెదుకుగా వచ్చి 
కొనిపోయి వేడ్క-_లు కొమరొ త్తనవుశు, జనపతి కుచితోపచారముల్‌ నేనీ 
మునివరనివహాంబు ముదమందనప్పు, డనియె మపోనందమలర నాతనికి 
నాకూంతు దశ్గరభనరనాథ యీను, నీకుమారునికిచ్చి నెమ్మిం బెండ్లి కిని 

నిటు విల్వంబంచిన నీవు విచ్చేసి తటుగాన నేను గృతార్టుండనై తి 
నీవనీఘ్రమవోమునీం ద్రుం డీవామ, దేవాదిమునులు నే తెంచుటంచేనీ 

నాకోర్కి_ సీద్షించె నాజన్మ మల'ె, నాకులం బతిపావనంబయ్యె నేడు 
రవికులో త్రములై న రాజులతోడి, యవిరళసంబంధమది నాకుం గలిగె 

నెల్లీ పెండ్లికి లగ్న మిష్టులం బిలిచ, తెల్ల ంబుగా6 బ్రవ_ర్తింపుడు ప్రీతి 
ననవుడు దళరథుం డట్ల గాకనుచ్చు ననురాగమొంది యత్యంతము వ్రీ Sr 
జనకుండమర్చిన సదనరాజమున, ననుర_క్టి వనియించె నంత నచ్చటికిం 

గడుం బ్రీతి రామలక్ష్మణులతో? గూడ, నడరి విశ్వామిత్ర డరుగుదెంచుటయు 
ననఘుండు దశరథుం డమ్మహాోమునికి,' వినతుండై. వూజించి వినయంబుతోడం 
దనరార నీదయ ధన్యుండనై తి, ననఘాత్మ యన విని యక్కౌశికుండు _ 
అకలంకచరితుండ వై న నీవనఘు, సుకృతంబు గావించి శుద్దుండవై తి 

రవికులో త్రము డై నరాముండు పుత్రం, డవుట విశేషించి యధథికపుణ్యుండవు 
క్రతురతణార్థ మై కడలి రాఘవుల, హీతబుద్ధి నీవె మాకిచ్చితి నాండు 
'నెమ్మదినున్నారు నీసుతుల్వీ రె, నెమ్మి గన్హానుమన్న నృపతి కాసుతులు 
నాలోన మొక్కిన నలరి దీవించి యాలింగనము చేసె ననుఠాగమెసంం 
జనకుండు నాదివసంబున నంత, దనయాగకర్మ మంతయు నెజవెర్చి 
యలరువేడుక నినుం డస్తాదికరుగం బొలుపొంద నారాత్రి, సోయినకిదప 
మలునాండు కల్యాణమండపవేది, నెజయ మంత్ర్రులతోడ నిండు గొల్వుండి 
యిమ్ములం దనపురోహితు శతానందు, సమ్మదంబునం జూచి జనకుండు పలికె 
ననఘాత్త వమ్లాతమ్ముం డగుకుళధ్వజుండు, కనుంగొనవలయు నీకల్యాణమతండు 
తిరముగా నియుమతీతీరభూమిం బొరినొప్పు సాం కాళ్యపురి నున్న వాండు 
అతనిం దో డ్రేర నీవరుగు మనంగ, నతిజవాశ్షములోతో నమరుతే రెక్కి 
యతివేగముగ నేగి యాకళథధ్వజున్సి నతులితంబుగం గని యర్థిమైం, జైప్పీ 
జనకపుత్రికి నేడు జననాథవర్య, మనువంశచంద్రుండా మనరామునకును 
'ఘనముగంబెండ్లి యాం గడు వేడ్శతోడ, జనకుండు యత్నంబు జరపంగం గోరి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 692000౪1 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


60 శ్రీరంగ నాథరామాయణము 


పతి నిన్ను దో డ్రేరం బనిచె నన్ని వుడు, సతులతో హితులతో సకలనై న్యయుతిం 
గదలుద మిప్పుడే ఘనత మిథిలకుం బదమని ఇెప్పీనం బరంగ నందలును 
దనరారువేడుకం దగ రథం బెక్కి, తనయాద్వయముతొోడం దా నేగు దెంచి 
యనఘమానసుండు శ తానందునకును, జనకభూవిభునకు సద్భ_క్షి మొక్కి. 
యెలని నమ్హానవాధీ శుసమ్మతిని, నలువొవ్ప సింహాసనమున ee 
నంత సుధామాఖ్యుం డనుమం త్రి, జనకుం జెంతయు ముదమున నీథీంచి నీవు 
చని వనీష్టునితోడ సదివులతోడం, దనయులతోడ నాదళర థేళ్వరుని 
వెరవారం దోడొ,ని వేగ రమ్మనిన, నరిగి యాతండు బ్రీతి నమ్మహీవతికి 
వినతుండై యిట్లను వేడ్మ_తో నన్ను, జనకుడు పుత్తెంచె జనలోకనాథ 
నీయుపాథ్యాయులు నీతనూభనులు, నీయనూత్యులు నీవు నేతేరవలయు 
ననిన నాదళరథుం డందణీతోడం జని సుఖాసీనుండై జనకుతో ననియెం 
బరల వనీస్టుండు పరమదేవతయు, గురువు నీయిత్య్వూకుకులమున కెల్ల 
సర్వజ్ఞాం డగుట నీసంయమిాళశ్య్వోరుండు, సర్వ కార్యములకు జాలు మాకనిన 
నప్పుడు దళరథునన్వయ క్రమము జెప్ప భావించి ననీష్టుం డిట్లనియె 
నరనాథ విను నిర్జుణబ్రహ్మమెన, హరి సగుకై కలిలాకృతి దాల్చి 
నిజలీలనై. నాభినీరజంబందు, నజునిం గల్పింపంగ హరి కజుల డొదవె 
భూమోశ బ్రహ్మకు బుకై మరీచి, యామరీచికిం బుళ్లై నవనిం గశ్య పుడు 
నతని కర్కుండు సుతుం 'డాజగడా_ప్పృమతికి వై. వస్వతమనునవు నందనుండు 
నతనికి నిమ్యూకుం డనురాజరత్న, మతనికిం గుతీనా నాత్మసంభవుయడు 
కుక్షీయ౯ భూనాథుకొడుకు వికుతి, యమేురాత్తుుడు బాణుం డతనినందనుండు 
నతనికి ననరణ్యుం డతనికిం బృథుండు చతురమానసుండు దిశంకుం డాతనికి. 
నతనికి దనయుండు నాహరిశ్చంద్రుం డతనికి లోహితాస్యాఖ్యపు తుండు 
అతనికి దుందుమూరావనీనాథుం డతనికి యువనాశ్వుం డనునరేళ రండూ 
-౨ఆ౦ం వసిష్టుడు యువనాశ్వునివృ త్రాంశముం చల్పుట. 9ఆా- 
నత నికి బ్రియభార్య లతిరూపవతులు, సతు లిద్దఅకుం బు త్ర సంతతి లేమి 
నంతట నారాజు నఖిలసన్తునుల, సంతతికొఅకునై సరగ ర్‌స్పేంచి 
యామవోత్తుల కెల్ల నర్ధ్య్యపాద్య్యములు, 'వ్రేమముతో నిచ్చి వ్రియవాక్యములను 
ఘనులార నన్నును గరుణించి మీరు దనయుల నాకును 'దయనేయవలయు 
ఈ _౨ నాంద్రంబుగాం బుత్ర సంతతి గలుగు 
నన జన్నమున కప్పు డఖలవస్తువుల, ననువారదం డెప్పించె్మాయణంబునను 
నైంద్రయాగంబను నామఖం బిఫుడు, సాంద్రానువెాదులై 'సరయమిశంఠులు 
పుత్తలాభంబునై పాలుపొంద నంతం జి త్రయజ్ఞము చ్‌ నేయ నంహు 
జలములు మంతించి జలకుంభములను, నొలరార నియతిచే షే 
ధరణీశుం డాకొతి, దవ్నితో నంత, మజపా న చం 
| సట. సర, పాటజాంది యాయ 


మందిరమందుం 
Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 51606020 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi మ Fore ప Donations 61 


గలళంబులో నీళ్లు గ్రక్కున ద్రావు జలహీన మగుకలశంబును జూచి 
యెనరు ద్రావిరి జలం బెటుపోయెననుచు, వ్ర విమలాత్తులు వారు భావనిరీక్ష 
నరనీ యానృవతియే యానీరు ద్రావు; కెజీణి చోద్యంబంది యిది టైవమాయ 
యని చూచుచుండంగ నాన్ఫపాలకుండు, ఘనమగుగనృంబు కడు వేగ చాల్చె 
గర్భమంతటం బడి కడుచోద్యమలర, నర్సకుం డుదయింవె నారాజు చచ్చిం 
గడంగుచు బుస్సు లెల్లం గడుదుగిఖమంది, సడలని యమం త్ర సామర్ట్యములను 
బనివడి యువనాశ్వు బ్రతికించిరంత, ననుషమళుభమూ ర్తి యై యుండి యతడు 
వరుసతోడుతం జక వర్పిచిహ్నంబు, లరుడార నుండెడి యాపు తుం బూచి 
యితే డేశుదీవులు నేలునటంచు, చతురత బుషు లెల్ల సంతోవపడిరి 
అలయువనాళ్వుండు నామౌానిజనుల, కెలమితో ధనరాసు లిచ్చినం జనిరి 

తల్లియే లేనికతంబున బాలు, డల్లన నాశొని యట నేడ్చుచుండ 

“మున నాయింద్రుండు వచ్చి 'తానవ్చుు డరయంగ నాకిశు వాతలివీరం 
ఇనుపొందయగా నోర బెనువేలు వేగ,. నునిచిన నమృతంబు నొయ్యనం దద్రావ 
సుభ గ్రోలుటయుం చేసి శుభయుతు వేరు బుధులతో మాంధాత భూమోశు(డ 
నతనికి నామధేయంబటు చేసీ యతివేగమున బోయె నాబిడౌజుండు [నుచు 
అంత నామాంఛాత యాలవూర్ష్మ చంద్రు, వంతటి వ్రభతోడ నతిశయిల్లుచును 
రూఢిగా యావనారూఢుం డై నంత, గాఢ శౌెర్యన్ఫూర్తిం గడుం దేజరిల్లి 
రావణాదుల బహురణముల గెలిచి, భూవలయం బెల్లం బొందుగా నేలి 
విస్ణునిభ క్తుండై 'వెలనీ యాగములు, జిష్ష్టుబలంబునం జేయుచునుండె 

నారాజునకు విమలాంగి యన్నతికి, భూరి తేజోయుతుల్పు త్ర రత్నములు 

నరయంగ నుచుకుందు. డాసుసంధియును, దరుణు లేబండ్ర్రును దగ జనియింప 
సుదతుల ప్రాయంబు సొరిదివచ్చినను, ముదమున సౌభరిమునివతికిచ్చె 

నతివలక గ్రజూం డగుముచుకుందుం డతివేగ హరిభక్తుం డై యేగా దివికి 
నాతనిసోదరుం డాసుసంధియును, నాతతవుణ్యాత్తుం డై భువి నేళె 

నతనికి ధ్రువసంధి యనురాజు వుక్లై, నతడు ప్ర నేనజిత్తను రాజుం గనియె 
దొరయం బ్ర నేనజిత్తుకు భరతుండు, నరయ నాభరతున కనితుండు వుళై 

నతండు రాజ్యమునేయ నాతనిళత్రు, లతులపరా కృముఖై న మైవాయులు 
దారుణాకారులు తాళజంఘులును, నారంగ నేనవిందనువాండు గూడి 
యతిఘాోరయుద్ధంబు నత్తజిం జేసి యతనినె యనిలోన హాతుంశేసి చనిరి 

అంత నాతనిసతు లతిదుగఖమంది, మంత్రులరాజ్యంబు మజీం దీర్చనునిచి 
"మేలిమినుండిరి 'మెల6తలిద్దలును, కాళిందియనుసతి గ్గర్య మైయున్న 

మేలోర్వ లేక యా=మెఖ్టంత లందొక తె, చాలంగ సవతిమచ్చరమునం చేసి 

గర్భిణి యైయున్న కాళిందికవుడు, గర్భంబుం జెరుస నొక్క_ట విచారించి 
'యోర్వక విషము ప్రయోగించె నంత, నావిషమున గర్భమట వీడిపడక 

ళా వేగి వేదన తల్లడంబంది, యావనిత యు దుషోరా ద్రికిం జనుచు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
62 శ్రీ రంగనాథ రామాయణము 

ంచి యాసంయమిోాం ద్రునకు, ' 'నవిరళభ క క్రికో నల్లన య్రక్కి- 
ప్త నాయ నావుత్తి ని వైజవకు రం 
నెత్తి, కందువదృష్టిన గడి లోయజూాచి 
ను మవోత్తుండు నగుచు 


భాసిల్లు జగేతిం 


చ్యవనుని గా 
తనదు వృత్త" *ంతంబు తగ విన్నవింప 
చాందారం గరుణతోం బూంబోండి 
ప్రతిపక్షదమనుండు పరమథార్మికుయ, 5, నతులలే తెజుండు 
వరకీ ర్పివంతుండు వంశనరనుండు, పరమరూపంబున 
బొగడొందం గరముతోం బుత్రుండె నీకు నగుంగా 
వలగొని యమ్మునీశ్వరునకు చై, యె యెలమితోం దనయింటి గి యాయువతి 
యతిముదంబుననున్న యాశుభాంగికిని, సుతుడుదయిం 
గర మొప్ప బుత్తునిం గాంచి కాళింది గరము సమ్షదమం దె + గడుసం భ్రమమున 
నాతండు ళ త్ర తు కూని Ds శతోముదంబునం 'వేయుచునుండ 
సతతంబు విలోశ్లె సగరుండ౯్‌ వేర, నతనికిం దనుజన్లుః డసమంజసుండు 
ఆతనికి సుతుడయ్యె నంశుమదాఖ్యిం డతనిపు త్రై తడు దిలిపావనీనాథుం 
డతనికున్న ప డగు ర సుతు డొకనికిం గకుత్‌ స్థుండనురాజు 
డు రఘువనమహీ పాలు, డతనిపుత్రు తుడు పురుహోదకుం డగుచు 


నతనినూన సుం యు 


మనీయసిత! ర్రి వ గాషపాదుం డమర న్‌ డయ్యు నతని కాతనికి 
ప సుద రృవమో జీత లేశుం, డతనితేనూజన్లుః డగ్ని వరుడు 
అతనికి బుతుపర్షుం డతనికి ము క అతనికి కీఘ న్రుగుం డతనికి మనువు 


సుతుడయ్యె నంబరీష గుం డనురాజు, సుతుం క్‌ు జనస్తుత్యుండు నవమం 


డతనికి సుకుడు యయాతి య౯మేటి, యతనికి నాభాగుం డాతేని కజుంయు 
అతనికి దశరథుం డనఘు నీపుణ్య, సుతుండయ్యు సఫలనిస్తులమనోరథుండు 
రాముం డీదశరథ రాజతనూజుం డేమని వర్హింతు నింక నేనధివ 

యితనికి సీహాంతు నీగంటి స్‌ు కృతకృత్యుండవు శుభాంకతమయ్యుం గులము 
అని యిట్లు రఘువంశ మఖిసుతి సేయ, విని శ తానందుండు విమలమానసుండు 


జన కానుమతి సభాసదు లెల్ల వినగ, మునివ వసిస్టునిం జూచి ముద మొప్ప బలి 


మునినాథ మోచేత ముదమూార్‌ వింటి, ననఘాత్తు దళ రథ్టునన్నయ క్ర క మము 
సన్నుతి*ెక్కు నే జనకునన్వ్నయము, ఇెన్నగు మ్‌శేను చెప్పెద దాని 
౮9 శతానందుండు జనకునివంశ శ్ర మంబు చెల్పుట. $ఆా- 
సద్విజపరమహంస పష 'ప్రతిపాద్యుం డద్వితీయ బ బ్రవ్మమైనయచ్యుతుని 
మామ్‌ బ్రహ ఫుమై; నాభూతనిర్హాత యగుథాతవలనం 
బుళ్లై మరీచి యాపుణ్యువ ర్త ర్హనున్సి పట్టియై కశ్యోపబ, బహ జనించె 
నలేనికి దిననాథు: డాత్మజుండ య్య, 'మతిమంతుం తనికి మనువు జని న్మించె 
నమ్మను వచ్యుత థా్యాన కాలమున దుమంగ వైవస్వతుండు తుమ్మువలనే 
నిర్మా లాచారుండు నీతికోవిదు(డు, ధర్మ ర కీలుడు జగద రితమానితుఃడు 
వివేలమూ ర్తి క్తి త్రిలోకవిశ్రుతకీ రి నిమి యనురాజు మానితలేజుం డొ 
నతనిపుత్త్తు ౬ దుమథి యతేనెకీ oe డతని కుదావసుం డమ్మహీజాని 


cc-0. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


కం గాలింది యనుచు దీవించె 


చెను శుభము పహూ_ర్తమునం 


P= 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


బాలశకౌండము. 


తేనయుండు నందివర్లను(డు సుశేతుం డనువిభుం డతనికి నమవాతునకు 
EE 


రాజర్షి యగు దేవరాతుం జెల్లెడల, రాజిల్లై మణి బృహ దృథుడు తత్పుతుండు 


నతనినందనుండు మవోవిభుం డతని, సుతుడయె సుధృతి యానుధృతికి ధృష్ష 
కేతుం డాతని కురుకీ ర్పి హర్యశళ్వుం 'డాతనికిని మరుం డామరువునకు న 
సుతుండు వతీంథధకతో ణీళుం డతని, సుతుండు కీ ర్రిరథుండు సుతుండావిభునకు 
'దేవమిోఢుండు తదీయు(డౌ విబుధుం డానిబుధునివు త్తు, జామహీ దు నకం 
గీ ర్రిరాతుండు వానికిని మవారోముం డా _ర్హిదూరుందు. వాని కాసర్ల రోము 
డాస్వర్షరోముండు పహ్రాస్వరోమాఖ్యు, భాస్వరగుణశాలిం బడనె నోతోనికి 
జనకభూపాలకుళధ్వజుల్వీరు జనియించి రికవురు సౌజన్యథనులు 


63 


జనకుం డంతటి మహీజనులం బాలింహ్య గని యొక్క_నాండు సాంకాళ న్రభూవిభుశు 


ధన్యవిక్రముండు సుధన్వుండన్వాండు, నై న్యసమేతుం డై చను బెంచి మిథిల 
నీతాసమేతంబు శివునివిల్లడుగ్య దూతం బుత్తెంచినం ,దోవించె వెడల 
వైవచ్చి హరునిచావంబు సీతయును, గావలెనని ఘోరకలహంబుం జేయ 
జనకుండు సంగరస్టలి వానిం గూల్పి, తనతమ్ముం బూన్సె నద్దరణికి ననుచు 
జనకుం 'డాదిగ వంశజాతులందణీకి జనకనామము ప్రశ_స్తము థా త్రిలోన 
నిమివంశమునం బుట్టు నృవతులందటును, సమధిక యోగ విజ్ఞానసంపదల 
స్టిరజీవులటు గానం 'జెచ్చెరవీరి, తరమును కొంచెమై తగును లెక్క_కును 
జనకునివంశంబు సద్వ_ర్హనంబు, గొనియాడి యానీతగుణమును బొగడి 

విశ దప్రతావుని విమలభాషణుని దశరథుః గనుంగొని దశర థాధీళ 
నీతనూజునిరాము నిత్యాభిరాము, నీతతోడుతం బెండ్లి చెలువాప్పంేనీ 
యలఘుకీ రుల బొందుమను శతానందు; వలుకుల దళరథపతి యుత్సహించి 
ఘనుండావనీస్థుని గాధినందనునిం గనుంగొని వారితోం గడు వేడ్క _6 బలో 
చారువిచారు నీజనకభూదారు, మోరడుగుండు సౌమిత్రి కూర్మిళను 
బ్రకటగుణో_త్తరు ల్భరతళత్రుఘ్ను,లకుం గుళధ్వజనృ పాలకునికూంతులను 
అన వారు జనకున క_్తెజంగొల్ల, వినిపించి యనుమతి వేవేగ పడసీ 
జనకునివాక్యము ల్పకలంబు 'వెడ్కం దనరారం జెప్పి రాదశరథుతోడ 
ననురాగముప్పాంగ నామలునా(డు, ఘనశుభ గ వాదృష్టి గలుగుటంశేని 
పనివడి యు_త్తర సల్టునియం దె జనకుండు లగ్న నిశ్చయము నేయించి 
ఫురమును దనయంతివురముం శై గేయం, బరిచారకుల వేగ పంపిన వారు 
గంధక స్తూరి కాకలితాంబువూర, గంధిలసక లనూర్షథ రాంగణంబు 
చీనిచీనాంబర, శ్రే జీవితాన, నానామణేతోరణధభ్యజాంచితము 
ఫలభారక,మ్రరంభా _స్పంభవూగ, కలిత వ్ర తిచ్యారక మ్యూంతరంబు 

సాంకవలి ప్పవిస్తారవితర్షి, 'కాంకితరంగవల్ల్యాదిశో భితము 

మణి కాతకుంభకుంభవితర్మి తార గణసౌధగోవురోత్క_రశిరో గ్రంబు 
దీవితమాణిక్యదీపసాం బ్రాణి, ధూవపుప్పకలాపథూర్భ వాణంబు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


és sry ల స Sahib Bova eb EysbDonations 
కం చేసీ నెపుణి మెజినీ యంతగపువంబంతం 
నై పుర మెల్లెడ నలర6 గ / నైపు Sa EO న. 
గర మొప్పః శా నేసి కల్యాణ వది, విరచింపుండన శిల్ప పదులంతయున 
న్‌ కో 
తివిం బసీడికంబములు, మెచ్చుగా నిల్పి యామోంద నీలంవు 
qa_ 


బచ్చజాజగ చ్‌ 3 
వాదుగా నిడి తెరుపడC జెక్క_డంపు 


బోచెలు కుపువించముల దూలములును, 
గోమేధికంబుల కొణిగెలు బరివి, గామల్సి వై వజ్ర కాండ మొసంగి 
వాటకమణిమయాయతేకవాటములుు వాటంబుగా నాబ్దువాకి సర్పి 
అందుల బంగరుహరువుచి త్తరువు; లంచంబుగా. డీర్చి హరినీలమణుల 
గమిగమిచిన పటికంపుసింగముల, గనుకమౌ సౌపానగతు లేర్చజించి 
కలితలామజ్జక కాయమానములు, క లువడంబులు డంబుగా. జుట్ట కట్ట 
యాలోనసనే కాండమా బలువచ్చ, మేలివెండ్డియరుంగు మృగనాభి యలికి 
ము త్రెంపునిగ్టుల ముగ్గు లేర్చజీచి, చి త్తజజనకలత్షృవివాహంబు 
గుజరాతి కెంపులగోడ లిఖంవం బ్రజలకుం గన్ను లపండు వై యుండె 
ఆంతే వనీస్థవిశ్వామి త్ర మునుల, సంతతపుణ్యుల జనకుండు మాచి 
విర లయోధ్యకు మిథిలకుం గ_ర్హ -వేరూపముచిత మా నిటమిోందివనులు 
అరి దాశరథుల నలంకరించుట. రికా 

ఆది నేయుదురుగాక యనవుడు వారు చదురొప్ప. దశరథజనపాలచం ద్రు, 
కొడుకుల నల్వురం గొమరొప్ప నప్పు, జెడ తెగనట్టి యాయెల్ల వాద్యములం 
బాటలు పాడుచుం బరంగనంగనలుు తేటగా నందటు "తెచ్చి వీంటలను 
గూూర్చుండం దలలంటి కుదురుగ వార, “లేర్చినల్వులు వెట్టి యెంతయుం బీతి 
స్నానముల్‌ నేయించి చక్క_(గా నుదుట్క మానితతిలకంబు మణి భూషణములు 
-చీనాంబరంబులు చెలువొప్ప నిచ్చి, నానావిభంబుల నలువుగం చొంగి 
దళరథుభార్యలు దశర థేశ్వరుండ్పు విశద ప్ర తాపుండు వేడ్క_ నుప్పాంగి 
సకలభూషణములు సరసతం బెట్టి యకలంకమతితోడ నంతటనుండి 
యాయతిశుభమైన యభ్యుదయంబు, శేయింప నరితోం చేసె నవ్విభుతు 
ఎక్కుడుసంతోషు మెసగం జిత్తమున, నొక్కొక్క_సుతున కభ్యుదయంబుకొటకు 
వెలయంగ నన్నియు వేదో క్షయు._ క్ల గలయం బదాటులక్‌ లధేనువులను 
గలభథాతఖురములు కనకశ్ళంగ ములు, తలకొని చెలువాందు తాము వుచ్భములు 
దొరయమించిన కాంస్యదోహళంబులును, వరుస వేష్టించిన వరవ,స్తములును 
గలిగి సవత్సలై. కరమొప్పువాని, లలిభూసురో త్తములకు భ కి నిచ్చి 

వజయ వసుత వత నములు, తలుచుగా నంతట దథతిణ లాసలి 
భూదానవసుదానములు మొదల న, వేవో కృదానము ల్వేర్వేజ నొసలాం 

నస Se అ 

దను నంపంగా నయోధన్లికు వచు ఆదరా ప మట ది జరం 

జనకునివీటికిం జనుట న జ్‌ క్రి ప నంగా 
, స్వ గ యచటి శేతేర 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5916602012 692000౪1 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
బొల కర డ్ము. 


దశరథుం డతని నాదృతిని బూజించి కుశ లంబు లెల్ల బేర్కొనుచుండె నంత 
మటునా(డు స్నా తకనుహితకృత్యములు, తజితోడం గావించి తమ్ములుః దాను 
రాము(డ త్తజీ దశరథునొద్ద నిలువ, శ్రీ మోటు నతనిం శై నేయింవ నృవుండు 
నారామునౌచల నమ? గిరీట, మారోహణా ద్రిశృంగా గ మో యనంగ 
బద్గకంకణు. డయ భ కులం దోవ, సిద్దమన్నట్టు దాల్చెను గంకణములు 
ఎద మున్ను పుట్టిన యిందుదీధితులు, పాద లె నేడన హారములు చెన్ను మిా ఇ; 
దనకన కాంబరత్వము భూమిం దెల్చె, ననం గనకాంబరం బలరా రెం గటిని 
గషరావణునిచేం గానిల్లి నట్టి, యష్ట్రది క్పాలురయశ ము లిర్వంక 
మౌ_క్షికచ్చలమున మననులు దెల్పు, యుక్షిమెం జె"కట్టు లొవె వీనులను 
వదనళ్ళృం గాన మోవై ఖరి నొవ్చం బొదలినం గస్తూరిబొట్టు మూవక్షైం 
బదపడి లత్యణభరతళ త్రుఘ్ను, లుదయార్క_ టేజు లొండొరులు వేర్వేజం 
గుండలశేయూరకోటీరపార, మండనావళి సుకుమార బేహములు 

గై నేయ నందు దిక్సతులమధ్యమున, వాసన్రండన రామనల్ల భుం డొవ్నె 
అంత నక్కడ జనకావనీ నేత, కాంతిమై నలువురం గన్య కామణులం 

ైనేయ సైరం థధ్రికలం బంప వారు, ఖాసురమణివీఠివై నారి నునిచి 
చేరటాండ్రాగిం బాడు పెండ్లి పాటలకు, సారికాకీరము ల్పందడి నేయం 
గముకుమక స్తూరిగోరోచనంబు, సంకుమదంబునాసనగందవడియు 
శేలుగురికొక్క_ట నలుంగులు పెట్టి, కలమృదుధ్వనులం గంకణములు మెణయ 
కురుల సంవెగనూనెం గూర్చి యింపాంద, హరిచందనంబుల నటకలు వెట్టి 
ఘనసారసుకభినఖంపవాంబువుల, జనకవు త్రికలకు జలకముల్లీక్చి 

జిలుంగులం దడియొ తి చెంగావివన్నె, చలువపావడలవై జాళువాసరిగా 
కొంగులనొప్పుదుకూలముటటి, శృంగారములు గుప్పం జేసిరో యనంగ 
గొప్పగా నొప్పుగాం గొప్పులమర్చి, విప్పుగా జాజిక్రొవ్విరు లందుం దుణీమి 
వచ్చకవ్వురముతోం బన్నీ టితోడ, పచ్చిక స్తురికలపము గూర్చి యలంది 
బంగారుసరిగా గన్ఫడు కుట్టుపనుల, కంగులణియికలు కనుపట్లం దొొడిగి 
చనుకట్లమిద బచ్చలబన్న సరము,లును చార హారంబులును బాొందుపటిచి 
ముద్దుమోములకొక్క_ ములువుగాం గోర, దిద్దుచుం గస్తూరిత్తిలకముల్టీర్చి 
చెక్కుల మకరికల్ప్చి త్రించి గొప్ప, ముక్క-_ర ల్నాసాగ్రములం గీలుకొల్పి 
మగరాలతేళుకుంగమ్మలును గట్టాణి బొగడలు చులుకులాంపులబవి రెలును 
బచ్చలకడియము ల్పద్మరాగ ములు, గుచ్చిన మొలనూలు గోమేధికముల 
యందియల్‌ మొదలై న వారభూషణము, -లందంబుగాం జేర్చ నపుడు కన్యకలు 
"శారదసూర్జి మాచంద్రునికళలొా, చారువసంతవాసనవుష్పలతలొ 

సానదీతీన మంచిజాతిరత్న ములొ, శ్రీనిండం బటిక నార్చినకుందనంపుం 
గమ్మలో కటి(బులుగడిగిన ము _తీయమ్థులో నెబితావి నలరుగంధంప్టం 
గొమృలో యనం బెండ్లికూంతు లొప్పారిి రమ్మక్కయని సతులక్క_జంబంద 
bs ల్‌ 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 692000౪1 ౮/౭౧ Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


66 శ్రిరంగనాథ రామాయణము 


వారిలో నీత లావణ్యవిఖ్యాత, సారగుణ వాత జగచేకమాత ఇ 

యాదిమలక్షే దానై. వుక్షైః గాన, నాబేని చెలువ మింతంతని న 

భూమింపళక్య మే భూషణంబులకు, భూవణంబై యొస్పె భూదేవికరణి 

మెజసీ రత్నాకర మేఖల యగుచు, మణీ గంధవతి వసుములియు దానగుచు 

అంత వనీస్టసంయమి లగ సమయ, మంతయు జనకున కరసి యేలెంచి 
దశరథుతో సమ స్తము దెల్ప నతండు, కుశికవు శ్రవనిష్ట్రగురులతో 6 గదలి | 
యమశేంద్రవిభవుండై. యర్హ్యయానములం గొమరొప్పం గై నేసి కొడుకులు నడువ 
శృంగాశములు నేసీ చెలువలు నడువ, సంగడిం గొలిచి రాజన్యులు నడువం 
,గృంతేలు గొని పుణ్య కాంత్తలు నడువ, నంతంతం బొగడుచు నర్గులు నడువ 
ఇ నేసి హాయమ త్తేగజములు నడువ, గై నేసి మంత్రివర్షంబు తొ నడువ 
వేదనాదములతో విప్రులు నడువ, మోదంబుతో మునిముఖ్యులు నడువ | 
నడచి యజ్ఞనకునినగ రొప్పం జొచ్చి, పుడమి జేం డప్పుడు పుత్రులు దాను | 
వనజలోచనలు నివాళులొసంగ, జవకుం జెదుర్కొ_ని సం శ్రమం చెసగ | 


అర్ర శ్రీ సీతారామకల్యాణము. de 
ఖచితోోరునవరత్న కల్యాణ వేది, నుచితవీఠంబున యన్న చో? ట్రం 
దనపురోహితునితోం దడయక జనకుం డనలుం బతిష్టించి మోమవెేదికను 
వేదో క్రనతి హోమవిధు లాచరించి యా దేవకన్యక లననొప్పు తనదు 
కవ్య కామణుల నగణ్యలావణ్య, మాన్యల నలువుర మైత్రి రావించి 
జనకుండు మధుపర్క_సవుయంబుe దీర్చి, తన కరార్మిపుత్రి సౌద్దామనీగా త్రి 
గామినీజనమణిం గమలాతీ. సీకం గోమలిం చెరమణుంగున వేడ్క_ నిలిపి 
'రామాభఖిరాము6 డారామచం ద్రునకుం గామితసిస్టసంకల్పపూర్వముగ 
శ్రీరామ నావుత్రి నీక సద్టరచారిణిం గొను మగ్నిసాక్నిగా ననుచు 
దారవోనెను దవ తాపుష్పవృష్టి-థారతో దివ్య వాద్యధ్వనుల్‌ మిం 
బ్రమదంబుతోడ దీపములపశ్లెములు, సమదయానలు మహాసం భ మంబునను: 
దలంత్రాలు బంగరుతబుకుల్‌ నునిచి, కెలకుల రమణులు 3ెరలుచుం బట్ట 
గుడముతో జిల్క_అః గూర్చి యిద్దణుక్కు వడి శిరస్సులమిోంద వలనొప్ప నుంచి 
రంతట సుముహ్వూూర్తమని తెక దీయం గాంత నెమోము ముననుంగొని యలార 
'రామునికనుళవ రాశాసుశాంశు గోమున నలరెడు సుప లనంగ 
భామచూపులు నిల్పెం బతిపాదయుగ లిం 'దొమర వై తేటితండంబపోలె 
నింతిలావణ్యాద్ధి ఆెదురెక్కు మిన సంతానమై రామ 
వరుదేహ కాంతి వ్ర వాహమధస్థినున, దరుణిచూ పు 
సతిచూప్టుం బడిమాపు సరసతం జూ 


చం ద్రుమాపడ 3 

లు పద్మ దళేముశై గాలె 
సల వు రలిరూపుకతిమనోరమణునియాఖ్య 
నెలమి నొందొ*రులు మేనెలుంగ రాకుండం గళలంట i 
ss | ఏ దాకోగతిం నొంతనే; 
వలనె నంత రఘువీరకుంజకు ను, చెలికెలులౌొంచపై నప 
యొండొరు ల్పులకించి యొక ,_సీథ నా ధో 


ద క 
వేత మన, నుండి పవన 


ar) 
© 
ah 
En 
tA Clo 
0౮ 
లై 
(ఈ. 
em 
థ్‌ 
aaa aan ణల 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


బొ అకా ౦ (జ దు 67 


ఉరువ యోధన్య సాయూర్స్మి న కన్యం గరము సం వ్రీ తి లత్షణకుమూరునకు 

వలనొప్పు నాకుళథ ధ్వజకూయేలందు, నలినాయతా క్ష మాండవి. of న. 

నత్రి జబింబాస్య యగు శ్రుత తకీర్తి శత్రు త్రుఘ్నునకు నిచ్చె జనకుండు త్రీ తి 

నిగమ _రృవిధినిం చాణగవాణములు 1 తగిలి కావించి రాదళ రథాత్తష జులు 

తలంబ్రాలు వోనీ రందలు లాజవోోముములు దీర్చి కాంచిరి మునుపు 

దివినుండి ఘోషించె దేవదుందోభులు, భువి నిండ వర్షి ౦చెం బుష్పవర్ష ములు 

అప్పు డానందించి రఖలబేవతలు, నప్పు డానందించి రేఖలసన్తునులు 

ma గంధర్వవతు లుత్సహించి, యహడిరి సంట్రీతి ననురకన్యోకలు 

ఆపుడు నసిష్థుం డాయవనీశసుతుల, నువమింపవ వై వాహికో _క్ష మైనట్టి 

౩ తోమాంతమున వారినుచితకృత్య ములు, నేమంబుతో నగ్ని నెజిం “ బ్రదతీణము 
యించి స ప్పర్లి రి నేవలొనర్చి, యాయతంబుగ దీతనలరుచు నపుడు 

య రందటు కుదురుగా నందు, నేర్చుచు మానులు నెసఃగు భూసురులు 
సళసున నందటు సంతోష మెసంగ, పరగ దీవనలిచ్చి పరమపావనుల 

శు లశ్‌ణంబుగా సుందరీజనుల, విభవసమృద్దిగా విలనిల్లి రప్పు 

"డాయతంబుగ దీతనలరి మోదమునం చేయించి మలునాండు చెలంగి సదస్సు 

గావించి సంతఠతోవకలితు లై యవుడు, దీవించి రందటు దివ్యచి త్త త్తములం 

'దెజంగొవ్చ గాం 'బెండ్లిదినములు నాలు నెజయ ని _లెఅంగున నిండి యుండుటయు 

అన్ని శోభనములు నన్ని లేజములం “నన్ను లపండువుగాం బూది వ్రీ తిం 

దరణివంశాధీశళు దళరథాధీళు, శర రధిసన్ని భశీలు జనకిభూపాలు క 

చెజవాప్ప దీవించి వేడ్క_ వారనుపు నరిగ గెశికుండు హిమాచలంబునకు 

నప్పుడు మిథిలేళుం డానందశేళి, నుప్బొంగి నిజవిభవోన్న తి మెజుసి 

ధరణీళశులకుం జాలం దద్దా/జయుగము, వరభూషణంబులు వస్త్రంబు లొసంగం 

దమదేశములకును దగ జనిరంతం (గృమమున ననార్థిగణముల కెల్ల 

నపరిమిత ద్రవ్య మటులిచ్చి పనిచి, నృషయుగ్య వ. చ్చేను 'నెనరొవ్చంగాను 

'గర+మొవ్ప జుడ్టంతం గఅవీ కూంతులకు, వరరత్న భూషణానళులు విచిత్ర 

చిత్రాంబరములు దాసీజనంబులును, నేత్రోత్సవంబుగా నెమ్లితో నొసంగి 

కరిరథహయభటగణభూవణాదు, లరణంబుగాం దనయల్లుండ్ర, కిచ్చి 

యావసిస్థాడిసంయములకు దశర, థావనీళశునకు ననర్హ క్యమాణ 

భ్రూష ణంబు లొసంగి వూజించి వినయ, భాషణంబుల యుక్తవద్దతి ననుపం 

గొడుకులం గోడం డ్రం గొమరొప్పం గొనుచుం గడశతో దశరేథమ్హావతి గదలి 

యడరి య మోధ్యక నరుగుచోం టబ్రోవు వ వడిం చేర్చి ప్రతిహాలవాయువ్రల్వీయం 

దడయక దుర్నిమిత్తము అసమ పాడవూవీనప్పుడు భూపతి కలగి 

'యేలూళో మునినాథ యిఖ్బంగి. గడల, పోలనిశకునము ల్పొడమావం దొడలగె 

ననవుడు దశరథు ననుకంపం జూచి యనియె వనీస్టనంయమి నిశ్చయించి 

యుర్వీశ ముందజు నొకమవాభయము, పర్వి యాలోననే పాయు నోడకుము 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 692000౪1 ౮/౭౧ Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


63 శ్రీరంగనాభ రామాయణము 


అసుచుండ నాయువు లందంద విసనెం గనుకను వెం ధూళి గవ్పెం గవ్వ్చుటయు. 
గరులు బోదులుం దురంగములు రాసాతుల్సు విరథులై రథులు నివ్వోజపాటువడిరి 
'నేనలు నజ్జెస ల్చీ కాకువడియె, భానుమండ లమునం బ్రభమానె నంత 

రు పయళ్ళ మా తేచి రాజులను, దరిమిడి చంవీన ధన్యవిక్ర క ముడు 

క్ర మ్థినజడలలోం గాంపున్న గంగ, చెమనా నుదుటను జెమట లుషప్పాంగ 

భూ మై మండెడు కుత్తుకవిషము(, హ్రారజై త్యులమిందం గోపించి యుమిని 
పర మేక్ళరు(డు దనభాలనే త్రేమున్క చెరిగి మండుచునున్న వెనుముంటం బుచ్చి 
తనశెండుకన్ను లం దగం బంచివెట్టు, కొనివచ్చుపగిదిం గన్లానలం “70౦ వెసంగం 

'జెగి లోన మండెడు తీవ్రకోపాగ్ని యెగనీ మె సుడిగొన్న యెజమంటలనంగ 
'వెలనీ కెంజాయల వెద(జల్లుజడలుు బలిసి జూటంబున భానీల్లుచుండం 

దమకించి భుజలత్షీ తాయుట్టి యాడు, విమలనాళముతోడి విరిదమి యనంగం 
బరశును మూత్యన న్‌ వచ్చు, పరశురాముని జూచి భయమున నలంగి 


రయమున దశరథ రాజు సస్తునులు, భయనివారణమం త్రపరతంత్ర్రు లగుచు 


-ం పరశురాముడు డశ్రీరాము చనెదుక్కొని భంగ గవడుట. 0ఆా- 
చనఘులై యెదురుగా నక్హ్యపాద్యములు, NS వాస్‌6 7 కొనక రౌ” ద్రమున 
లు దర్చించి చూచ్చి దశరథ రాము ముందజు వచ్చి నిలిచె 
ప్‌చిన భార్హవునిజమూూ ర్తి ర్తిం జూచి తలయూచి మెచ్చి స్మ క్టితో య్రుక్కి 
చక్క. గన్టైదుట హస్తము లొప్ప మొగిచి యొక్కింత భయమున నున్న వీత్నీంచి 
౨ మన నిన్ను మన్నించి, పోవ నాతో బోరు భూపాల యనుడు 

mt గో త్తమ కళ్య వుడు మొదలయిన, భూసుకో _తృములకు భువినెల్ల నిచ్చి 
యర్‌ వ. త్తి నడవుల నుండ, నతులతపోరాశి వగుటను చేసీ 
యొక నీకోజంగుట యుచితంబు గాన, మునినాథ యే నీకు 'మ్రొక్కితిం గాన 
వెబిచి మ్రైొక్కుట గాదు వెరవరి నన్ను, నుఅుకం దో నాను యుచితమే నీకు 
ననశ్ర'ప దాపసుం డని ౨ వం బలికి తనిలో సహ స బాహార్టునుందొట్టి 
యిర కదియొక్క_మూా తేచి రాజులను, దరమిడి చంపీతే ధరణీవై వె దొల్లి 

సలం వెలోదకములు నెత్తుట నొసణా, 'తెజంగొప్ప మావితృచేవఠలెల్ల 
భూపాలశవములం బొందొంద దివికి సోపానములు చేసి సారిదియై చనిరి 

అట్టి భార్షవరాము' ననసు నన్నెటు(గ, కిప్టేల రాముడై యిలం 'బుట్టితీవ్రు 

కు న్నం బొరిం గొందు రామనాములను, రాజుల నైయనే కనాన నేను 
'రాజపలుండవా రాముని నిన్ను, నాజి మన్నింతునే ౮ యదియునుగాక్ష 

న మోతండ్రి రణమునం చంప, నాజికి వచ్చిన నాకును నోడ్రి 

స్రీ ee ఇెలవొప్పు స నున్న; కాలవశంబునం గాచితి నతనిం - 

దాన గ ర్యాంధుండై. తద్దయు నిపుడు, మానక 

ములుగు మ ష్‌ ననుచు, వ. మ చ. ను 
అనవుడు నై 

నవుడు దశరథుం డతిభీతుం డగుచు, వినయో కి ఛార్టవు వీషించి మ. 


06-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta 662000 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


బా ల కాండ ము. 69 


నీవు బ్రాహ్మణుడను నీకు రోషంబు, గావింవ నేటికి ఘనముగా నాదు 
తమ. బాలురు తగదు కోవంబు, వినుతశా న్ర ప్ర్రవుకాణవిఖ్యాతిం గనుట 
నెలుంగనే భార్ణవ యెటుగవే నీవు యెటుగని మర్శంబు లెందైనం గలవె 
నీతోడం బోరాడ నిన్నెదిరింప నాతతంబుగ నుండు నాభవుం డైన 

నోవునే భార్లవ యొరు లెదిరింంం బాపవే యీతజీం బరమపావనుండ 

చేవేం ద్రుజైన నీతీ వృప్రతిజ్ఞ, భావించి యుడువంగ భవ్యుండు గాడు 

మన్నించ్‌ రక్షించి మము సరజులునుః జెన్ను గాం జనుమని శిరసును వంచి 
మన్నింవు మని వేండి మజీయు యమక్కి-నను, గన్నుల కోవంబు గడునొవ్పి యుండె 
నని తన్ను6 గొనియాడు నతీనివాక్యములు, విని యాదరింవక విపులరోషమునం 
గనలుచు నత్యంత. కఠినుండై యవుకు దమియింతు నని మదిం దలంచి యిట్లనియెం 
గర మొప్ప విలువిద్యం గడిమిమై నేను, హరునితోం దొల్లి యభ్యాసంబు నేయ 
నాడు కుమారుండు సరద దొడరి, పోండిమి చెడి డస న. జూచి 
నాపెంపు మెచ్చిన నాగకంకణున్సి చాపంబు విటిచిన సైతునే మజీయు 

అనిన నారఘురాముం డారాముః జూచి యనియె నిశ్చలవృ్తి నతిసమ్థదమున 
నేను వినోదమై నెక్కిడి తివియం గా నది విటీగానుగాక దానట్ల 

నాతెగ కేల వినాకివి ల్నిలుచు, నాతతభుజస త్త ౪ మట్టిదె నాకు 

'నెసంగ యుద్దములందు నిమ్యాకుకులులు, పసుల బ్రాహ్మణుల? జంవం దలంప శెందు 
నీ వెన్ని పలికిన నీకవి చెల్లై నీవు బ్రాహాణుండవు నినుం జంపనొల్ల 

నిదె నాదు కంధర మిడె నీదు పరశు వదరక యుచితకృత్యము నేయు మింక 
ననవుడు రఘుగాము నలుకదీవింపం గనుంగొని వలికె భార్లవరాముం డడరి 
భావింప నాకు నీవలుకులం జూడ, నీవు త త్రియుండవు 3 నేను బి శ్రాహాణుండ 
ననుగర్వ మున్నది యటుచూడవలదు, వినుతవిక్రమళ క్రి వేయ జూవెదను 
వటిలు నజ్జనకభూవరునింట నీవు, విజీచినవిల్లు నీవిళ్లును దొల్లి 

యర్మిలి నీండార నమరులు విశ్వకర్మ కర చే నొక్కటం గావించి రః 

దారుల నిర్జింపః బోయెదునాడు, హరునకు: దగనిచ్చి రందులో నొకటి 
నావింట తి త్రినురంబు లణంచి రుద్రుండ్కు దా స డగుచు 
నసహాయమున నేను నసుర,త్రయంబు, వసుధవై౭ గూల్చీ తెవ్వరు నాకు నీడు 
నని పల్క_ జ క్రి బుద్ధాకృతిం బూని, తునిమించెం గాక రుద్రునికి శక్యం బె 

యని యాడ కాడకు నమరులు మునులు, సనకాదిహారిపార్మ ్రచరులును బలుక 
'వినిాఈచుగణములు వినువింప శివుడు, విని రోషమునం బోర విష్ణుని బిలువ 
సురగరుడోరగవరులెల్లం గూడి, సరసీజాసనుం జేరం జని విచారించి 

హరిహరస త్త కంబు లరయుద మనుచ్చు మురవైరి కవుడు 'కార్షుక రాజ మిచ్చి 
యిరువుర శెంతయు నెటుక నేయుటయు, హరియు రుద్రుండుంోశి రరుదుగా నపుడు 
sas నారాచఘోర,ఛారచే శివునికోదండంబు సగము 

విటీగి సేబత్తిన వీకీంచి రపుడు, హరిళ_క్రి ఘనమని యమరు లందును 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha - 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


70 శ్రీరంగనాథరామాయణ 


ఇరువ్రుర మాన్ని శాయీశుం డవ్వేళ, సురలచి త్రఫ్టీతి జూచి యావిల్లు 
రయమున నాచేవరాతున కిచ్చ జయభన్యుం 'డాతండు జనకున కిచ్చె 
పనజలోచనుయను వలనొప్ప నిచ్చెం దనచేతిచాస మత్తజీ రుచికునకు 
జమవగ్ని కిచ్చె నిశ్చలమతి నతడు జమదగ్ని నాకిచ్చె సదయుంగై దీనిం 
"చెనకువ నది తొల్లి సేబు త్తియుంటు గని నీవు విజచితిగాక భూనాథ 
ఆవింటితోడిదె యరయ నాచేతి యీవిల్లు నిదె చూడు మినవంశతిలక 
నెలకొని యీవిల్లు నీవెక్కు_ వెట్టి, తలకొని బాణసం థానంబు నేసి 
కడిమి చూపక నిన్ను6 గదలనీ ననిన, దడయక రోషించి దళర థాత్మ జుం 
కన్నుల ఘనవహ్ని కణములు దొరుంగం దన్నె అుంగని జామదగ్ని తో ననియె 
నినుపమనిజళ క్రి నీకు గల్జుటయుం దరమిడి రాజులం దరిమి చంప్రుటయు 
నెలుంగుదు నన్ను నీవితరునిమాడ్కి_, వెజవక పలికెదు వీరంబు' మెజుసి 
నీవెలుంగవు నాదు నిజబాహుబలము, నీవెంతవాఃడవు నీచాప మెంత 
తెమ్మని విలు దీసీ తెగువ మోవెట్టి, కృమ్మణ నత్యు గ్రశాండంబు దొడింగి 
నీకాళ్లు 'దెగ వేని నీగర్వ ముడివి, నీకోవ మడయెన నేడన్న ౭ దలంి 
యురుసత్వగర్వంబు నుబ్బును దూలి, పరశురాముడు రాముం ద్రార్థించి పలికె 
నేను గళ్యపునకు నిల -నిచ్చినాండం గాన రాత్రులు నిల్వంగానేర నిచట 
ననుదినంబును మ హౌంద్రాచలంబునకుం జనవ లె నటుచేయ6 జరణము ల్వలయు 
నాకాళ్ల నేయక నాపాలిపుణ్య, లోకమాన్చంబు లాలోకింవ నేయు 
నన్ను రతీంపుము నరనాథచం ద్ర, మన్నింపవే రామ మనుజలో శేళ 
యనవుడు రఘురాముం 'డాజామదగ్ని, ఘునపుణ్యలోకమార్షము నేనెనంత 
జడురితి నిలుచున్న జమదగ్ని రాము గడునుగ్రు( డైయున్న కాకుత్‌ సరాముం 
జూచుచు నుండిరి 'సురసిద్ధసాధ్య, ఖేచరు లమ్సత శ్రీ డలం దగిలి 
వలనొప్పంగాం బుష్పువర్ష ము ల్లురిన్కె నలినగ ర్సాదులు నానందమంది 
పాగడ్షిరి రామునిం చబొందుగా సురలు, మిగులు తేజంబున మిన్ను ననుండి 
యంత భఛార్ణవరాము6 "జెరాము6 జూచి యంతరంగంబున నతని భావించి 
యనఘు నీస త్త్వమే నాత్మలోం.జూచి, నిను వివేకించితి నీవు విష్ణుండవు 
కాకుత్‌ స్థ యటుగానం గదనంబునందు, నీకు నోడుట నాకు నింత గా చెందు 
నీవె నారామచం ద 
ంపవే రఘుకులాదీకో 

మున రఘురా 
వరుస శ్రీరాముని వలగొని భ_క్టిం గరములు వు ae స్పునును 


కైలవిము రాఘవ శ్రీజానకీశ స 'నెలవిమ్ము పోయెద సెలవిము నాకు 
నాతప్పు లెన్నక నన్ను మన్నించి, నీతటి రక్షించి యింపుహేం బనువు 
మనసునేకమువైేసి మదివెల్లుం గనుచుం గనుమూన్సి నినులహర్శి కదలక తపము 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 6920001 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


బాలా రాడా ము 71 


లొనరంగం జేసిన నొయ్యన మునులు మనముల నానందచుగ్ను లై యుందు 
రనుచుం బ్రస్తుతింజేసి యభినుతుల్‌ చేసీ యనుపమ వ్రీ తితో నప్పుడే కదలి 
నిరుపవమతరళ_క్రి నీశ్వక్షియనుచు, నరిగా రాముండు మహేంద్రాచలంబునకుం 
బరళురామునివిల్లు ప్రాన్టింవ నొసరౌా, వయణు చేతికి రఘువర్యుం డాతణమె 
యప్పుడు వాయువు లనుకూలగతుల, నొవ్చె నుక్చాహంబు లొదవె నేనలకు 
నరుదరుదని సుర లభినుతినేయ, వరజయ శ్రీ గూడి వచ్చి రాఘవుడు 

తనతం డ్రి దశరథధరణిపాలునకు ననఘవనిష్థున కతిభ క్రి మ్రుక్కె_ 

మ్రొక్కిన దీవించి మొగిం గాయిలించి యక్కున నందంద నౌదలం చేర్చి 
పరమసమ్హదమునం 'బార్థి వళ్వరుండు, సరస్తోక్షి నేం బునన్జాతుండ నైతి 
గొమరొప్ప నీనంటి కొడుకును గనుట, నమరేంద్రుం బోలితి నవనిలో నిపుడు 
పరమపావను(డై న పరశురాముండు, పర మేళుపగిదిని బరల నిచ్చటికి 
వచ్చుట నేం గాంచి వవువెల్ల వడశ, నిచ్చలో భయమంది యిశ నేది తోవ 
యనుచు భయంబున నాతనితోడ, మనవిగాం జెప్పిన మీ వినకున్నం 
బరవళత్వంబొంది పలుక నేరకయ, పరమమైత్రికి నేను బాల్పడి యుంటి 

నతని గాల్చుటయె నా కాశ్చర్యనుయ్య, నతులిత వై భవం బందితి నేను 
వానెను భయ మెల్ల బ్రౌఢి నీచేత, వానీకెక్కితి నిల వై భవం బబ్బె 

ననుచు రామునిం జాల నఖినుతిచేన్సి, మునివనీస్థాదుల ముదమునం గూడి 
సపరమసమ్హదమున బలములు దాను, నరిగా సయోధ్యకు నవనివల్లభుండు 

అం దశరథుండు పుత్తులం దోడొని అయోధ్య శేగుట. రికా 

వుణ్యచిహ్న ములత్‌ “6 బుణ్యులతోడ, బుణ్యమంగళతూర్యములు మ్రోయ నరిగి 
తానును గొదుకులు దశర థాధీశుం డానందమున నయోఖథ్యావురిం జొచ్చి 
రాజితాలం కారరమణం జేపట్టు, రాజమార్లంబున రారాజముఖులు 

సఖులు దారును గళిసౌధంబు లెక్కి సుఖత రాకృతుల రాసుతులం గన్దానుచు 
నేసలు చల్ల నాశీర్వాద మెల్ల, భూసురు లొసంగ విస్ఫురణం బెంవెసంగ 
నగణితశ్ళంగార మైయొప్పు దనరు, నగరుం ధ్ర వేశించె నరనాథుః డంతం 
గాసలల్గ శేకయమాపాలపు త్రీ యాసుమిత్రాదేవి యాదిగాం గలుగు 
నంతగిష్టురాంగన లందటు నప్పు, జెంతయు. ల్రీతితో నెదుగుగా వచ్చి 
చేరివారలమోంద నేసలు చల్లి, నీరాజనంబులు నెజి నిచ్చి రంతం. 

గొడుకు లందలు యొక్క గోడండ్రు, మొక్కల గడుంబ్రీతి దీవించి కౌంగిటంజేర్చి 
నీతాది కాంతల వెలువంపుబుద్ది, చాతురి కన్నుల చల్లగాం జూచి 
తనరారుచుండిరి దశరథుం డపుడు, తనయులు నలుగురు తను భజియింప 
నాల్డుచేతులనొప్పు నలినాతు డన, నాబ్దుకొమ్లులు గల నాకేభ మనంగ 
నకలజనానందచతురుం డై. రాజ్య, మకలంకరశతుకుః డై యేలుచుండి 
యొకనా(డు దశరథుం డుచిత మెటేంగి, ప్రకటితశుభరతు భరతు నీహీంచి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


న రామాయణము 
శ్రీరంగనాథ 


అమ సు శీకయరాజు లు డై RE 
జాన శ త్రుఘ్నుతోం గదలి మోనూముతో నెగి యతని ప నెజుఫు 
శాతకు నష్వేకు దగ మేనమామ, శాతతభ_క్టితో ననిళంబు (ముక్కు. 
సుకఠలకాం దలంచి భూసురులకు వత్స, పరమ ప్రియంబునం బరిచర్య నేయు 
వారలచేత నవారణస్యంద, నారో హణములు శస్తాస్తవిద్యలును 

నెజీ వేదశ్శాస్తము ల్నీతిశాన్త్రములు, నురుకళ "విద్యలు నొగి నభ్యసింపు 
చేకతణంబును నెడపక నియతిం చేకొని నీమేలు చెప్పి వుల్తెనము 

ఆనవ్రుడు6 దట్టుల కవనిపాలునకు, వినతు(డై రఘురామవిభునకు యొక్కి 

తాను ళత్రుఘ్నుండుం దన 'మేనమాముతోన యిమ్ముల భరతుడు పుణ్యరతుండు 
రాజగృహంబున రమణీయమైన, రాజథానికి నేగి రఘుకుమారకులు 
తాతకు దమనాకం దగ నెజింగింపం బ్రీతిమైం బుచ్చ నాపృఢీ(వరుండు 
పట్టణంబునం వీవవడ తోరణములు, గట్టించి బహువతాకలు కల్షడములు 
కలయంగ నెత్తించి గంధోదకములు, పొలుపొందం జల్లించి పుష్పధూమములు 
కర మొవ్ప రాజమార్లమున వాసింపం బరిచారకులం బంచి బలయుతు లగుచు 
వనితలు నిజమం త్రివర్షంబుతోడం జనుదేర నెంతయు సంభ్రమం చెసఃగ 
వరుస నానాగీత వాద్యనృత్యములు, పరమశుభాచారభంగుల నడువ 
బ్రీతి నెదుర్కొని ప్రియమొప్ప వంది నూతమాగధజనస్తుతు లోలిం జెలంగ 
మనుమలం దోడొ_ని మహిమతో వచ్చె, బనిగొన్న భ క్లితో భరతుండు నంత: 
దమ తాత మొదలుగా దగిన పెద్దలకు, గ్రమము దప్పక నమస్కా_రము ల్ఫేనీ 
పాలుపొంద వారిచేం బూజితుం డగుచుం దళుకొ త్త వేకుకం దాతతో ననియె 
నార్యక నాకు విద్యాభ్యాస మింకం, గార్య మాచార్యు లై ఘనులైనవారి 
కప్పగింపుండు నన్ను ననిన నారాజు చెప్పినవారిచే శికీతుం డగుచు 
నమర విద్యా భాగ్థిసమంతయుం చేసి విమలైకమతి నొ "కవిప్రునిచేతం 

దమతండ్రి యగుచున్న దశర భేశునకు, సముచితస్థితి మేము సకలవిద్యలును 
'జెలువంబుగా నభ సస్‌ంచితి మింకం దలంపుపుశ్నాడు మాకుం దముం జూడవలయు 
నని చెప్పుమన నయోథ్యాాప్రరంబునకుం జను బెంచి యతండు నాజననాయకునకు 
రాజషమ్ములకు నారామలత్యణుల, కోజ నెంతయుం చెప్పె నుల్లంబు అలర 

నంత శ్రీరాముండు యావ రాజ్యమున, "నంతయు. చతుర యులహారలకుం 
బ్రాకటంబుగ నొండువాధ లేకుండ, నేక ప్రబుద్దిగా నిట దండి c గొలిచి 
థారణీ ప్రజలకు దయయొప్పం చేసి వీరు వారస కలివి శ్రుతకి ర్తి 

సువిత. ధర్మచరితంబుం బూని, యమ రేంద్రవిభవుంై. యారామవిభుయ 
సతయు6 దానును జెలువొప్పం గూడి, నూతనరతిసుఖార్లో రాశి. చలి 
చం ద్ర శాలల గేళిసౌధవీధికలం, జంద్రకాం తాతివిశాల వేదికల 
rE 

Es గృత కాద్రిసానువులం 


- 06-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
బూ అకార (న ము. గ 


గొలంకుల జెలంకులం గుంజప్టుంజములం జలునచప్పరముల నైకతస్థలులం 
జాతురి మెలంగుచు సకలభోగములు, నాతతసౌఖ్యంబు లందుచునుండె 

అని యాంధ్ర భాష భాషాధీళవిభుండు, వినుత వా క్యాగమవిమలమానసుండు 
పాలితాచాకం డపారధీశరధి, భూలోకనిధి గోనబుదభూవిభుడు 

దమతండ్రి, విట్రలధరణీళశు వేరం గమనీయగుణ ధ్రై ర్యక్షేనకా చ్చి, చేర 
నలఘునిళ్చలదయాయత భుద్ది వేర, లలితనిర్మలగు ణాలం కారు వేర 

నాచంద్ర తారార్క_మై యొప్పు' మిగిలి భూచ క్రమున నతివూజ్యమై యొప్పు 
నసమానలలితళ బ్ఞార్థసంగతుల, రసికమై చెలువాందు రామాయణంబు 
పరంగ నలంకార భావన ల్నిండం గరమర్థి నీబాల కాండంబుం జెవ్పె 

నారూఢి న్యారేయమై యాదికావ్య, మై రనీకానందమై యల్లనాండు 
'నివ్వసుమతి నొప్పు నీవుణ్యచరిత, 'మెవ్వరు చదివిన, నెవ్వరు వినిన 
సామాదిబహుువేదచయ ధామ రాము, నామచింతామణి నవ ర్‌ళో గములు 
వపరహపాతాఛారముల్‌ ప భువిశారములు, పకిపూర్లశ కులు ప్రకటరాజ్యములు 
నిర్శలకీ ర్హులు నిత్య సౌఖ్యములు, ధ్షైకనిష్టలు దానాభిరతులు 
నాయురారోగ్యంబు లై శ్వర్యములును, బాయనిశుభములు సావమీయములు 
వరపుత్ర లబ్ధియు వైరినాశనము, సరినొప్పు ధనథాన్య చయసమృన్దియును 
చనేవిఘ్నములు లేక యిండ్లలో నధిక, లావణ్యవతులై న లలనలపాందు 
కొడుకులతొొ నెప్రుం గూడియుండుటయు, నెడ గాల నాపద లెల్ల బాయుటయు 
సమ్మదంబున బంధుజనులం గూడుటయు, నిమ్థులం గామ్యుంబు 'లెడపకుండుటయు 
సతతంబు దేవతాసంతర్పణంబు, వీతృగణతృ _ప్పియుం బెంపారుచుండు 
వ్రానినవారికి వరళుభోన్నతుల్కు వాసవభో గాదివాసుల6 జేయు 

'నెందాంక కులగిరు లెందా/క జలధి, యెొందాంక రవిచందు, 'లెందాంక దిశలు 
-ఎందాశ వేదంబు లెందాశ ధరణి, యెందాంక భువనంబు లేపుదీవీంచు 
నందక యీకథ యశతుతానంద, సందోహదోహశళా చారమై పరంగు. 


'బాలకెండము సమా _ప్పము. 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


శీ రామచంద్రవరబ్రహూణే నమః. 


శ్రే రంగనాథరామాయకాము 


అయో ధ్యా కాండ ము. 


శ్రీలీల ద్రత్రర థి రాలు? డవనిం బాలించుచుండి చొప్పడ నొక్క-నాండు 
క్‌ు నల్వురలోన శుభతరమూా ర్తి, యతుల యశోనిధి యగుచున్న వాని 
.ననుదినంబును బేద లగువారి నెల్ల, మనమున ముదమంద మన్ని ంచువాని 
హీతబుది యగువాని నెల్లభూతముల, హీతమును గరుణ" నన్వేషించువానిం 
బోలః జతుర్విధపురుషార్థగతుల, నోలి చిత్తంబున నూహించువాని 

ననిశంబు సంతుష్ట ఏం డై యుండువానిల గొనియాడందగిన సద్దుణములవానిం 
దప్పని కోపంబు దగు వ్రసాదంబు, నొ ప్పగుప్రభుశ_కి నొనలేడువాని 
గజహయారోహణవముం డగువాని, సబ తసలక్షీసమన్నితుం డగువాని 
'వెరవరి యగువాని విహిత కార్యంబు నరయ ననాలస్నుుండై చేయువాని 
మాననిరోషంబు మదిలేనివానిి. మానుగా భృత్యుల' మన్నించువాని 
నతిరథు6 డగువాని *ననసూయవృ త్తిం బ్రైతిదినంబును బుద్ధిః చాటించువాని 
గరుణాస సముద్రు(డై. కడుమించువానిం లుల “పాటించుబాని 
బుద బృహస్వతం బురుడించువాన్సి నిద్దలేజంబున నినుంచోలువాని. 

నమిత ప్రజానంద మలరించువానిం గుముద బాంధవుభంగిం. గొమరొందువాని 
వెలయ ధను ర్వేద వేదశాస్త్ర ములు, వలయు విద్యలయందు వలనొప్పువాని 
నా్థయమార్టంబున నర్ధార్దనంబు, పాయక నేయ నేర్పటీ యగువాని. 

సైరణ ధరతోడ సరివచ్చువాని, భూరిగుణంబులం బొలుపాందువానిం 
గోదండదీ మైకగురుం డగువాని, నాదిమప్పుుుషుండై యలరారువాని 
'శ్రీరాముం బట్టాఖిషి క్తునిం "జేసి థఛారణిం బాలింపం దలపోసీ యంతం 


దలకొన్న కడకతో దళర ఖేశ్వరుయు, ఫొలున్సకూటమునకుం గొమరొప్ప వచ్చి 


అధి దశరథుడు వసిష్టాదులతో రామునకు బట్టమ్నలుట్ట నాలో-చిరచుట. ఆ 
యందు వసిస్థాదు లగుమవహామునులు, నందు సుమం, తాదు లగువుం తివరు 
చేరువ నృపకు న న 

వ నృపతులుం 'జెలులుం జుట్టములు, పౌరవర్యులు జానపదులు నా క్‌ గ్కీతులు' 
సారవివేకులు సామంతేనృవులు, ధీరులు రాజనీతిజ్ఞాలు మొదలు 


వారల రావించి వారిదనినద, చారుగంభీర సుస్వరమునం బలె 
లన న త జం 
1 


వ చే శాంచెడువాని, 2 నననూయ గల్లి. లలనా 
06-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Dfitized By Siddhanta eGangotri Gyaan Kosha 


న 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


యో ఛ్యా కాండము. 75 


"పెద్ద లిమ్బోకుమను జేశముఖ్యు, లీష్ఫథివీతల మేలి ర0వెసంగ 
వారలకీతి నవారితనీతి, నీరాజ్య మంతయు నే నోవీనట్లు 
నిజకులాగతభర నిరతుండ నగుచుం బ్రైజల నేలితిని మా 'ప్రాపునం చేని 
యిదియంతయును మీర 'లెటగినయదియ, విదితంబుగా న్‌ వినుం డొక్క_నూట 
నటువదివేలేడు లవనిం బాలించి, నెజనీ తచ్చత్రంబునీడ నే యుండి 
ముదినితి భూఫారమునకం మె ఘనత, బొదలు జరాభారమును దాల్చుకతన 
నామేను వికనీతనలినషండంబు, కౌముదితోం బోరి గర్వంబు దక్కెంం 
గావున నారాముం గల్యాణ రాము, దేవతాహిత కాము ధీగుణస్తోము 
నిందీవరశ్యాము నినకోటిఛాము, సౌందర్భజిత కాము జగదభి రాముం 
ద్రైజలం బాలింహగం బట్టంబు గట్టి, సుజనులు గొనియాడ సుఖకరంభై న 
యూరటం గోరుచు నున్నాండ 'మోకు, నీరీతి సమ్మతియే యంచుం బలక 
ఘనగక్షితంబు లాకర్ణించి యలరు, వనమయూరమొలన వారుత్చహించి 
మొగి గలకలళబ్దముఖరితస్వాంతు, లగుచు భూసుకముఖ్యు లగుభూమి ప్ర ప, జలు 
దవములోనం దాము మంతనమాడి కూడి, కమలా మ. న కుత్క_ంఠత నని 
మిారానతిచ్చిన మేలిమిమాట, వారు వీరన కెల్ల వారికి హీతమె 
వృదయరంజకము నభీష్టదం బయ్యె, నదిగాక సకలజనానందకరము 
'రాజనీతిజ్ఞు నిర రృలధర్శ నివుణుం 'దేజో జగద సంధు దీనై నై.కనీంధు 
సత్యసంపన్ను. బ్ర శాంతిసంపన్ను, నిత్యవిప్రా లు సచ్చరితు 
నీతియుం బ్రీతియు నేర్చును నోట్బ, భఖార్టితియు భూతియ్యు గాంతియు దాంతి 
ఛాంతియ మొదలగు సద్దుణావళుల, నంతయు నీ కన్న నెక్కుడై యున్న 
రాముని లోకాభి రాముని నీవు, ' భూమికి రాజుగాం బూన్బుట తగదె 
ఆలోక్యమెన నాతం జేలంజాలు, నీలోక మేలుట యెొంతమాత్రుంబు 
న్‌నుకాగ్ర ణి రాజ్యనిరతుండె డానేన్తి భూప మాచేనీన పుణ్యంబుగొచె 
శావునంప బట్టంబు గట్టు మోవతన్సి శేవేళ మేమును నిదియె కోరుదుము 
అనుచు బధాంజలు ఇ విన్నవింప, విని తనమదిలోన వేడ్క. రెట్టింప 
భూమోళశుః డప్పు డుప్పాంగ్‌ వసిష్ట వామదేవులః జూచి వలనొప్పం బలీ 
నీమధుమాస మభీష్టదం బగుట్క రాముని సకలసామ్రా జ్య లక్షీ కిని 
'రాజుం చేయుదము తేద్ద 9క్యువస్తువ్రులు 'యోజించి తెప్నింపు డుచిత వై ఖరిని 
నని పల్క_ వారు నయ్యభి వే మేక యోగ్య, ఘనవస్తువులు గూర్చంగాం బంచి రంత 
చ్యావల్లభుండు సుమంత్రాదిమం త్రి ,కోవిదులను బంధుకోటి వేర్వేజ 
శెవించి చెప్ప వారలు న సమతించే, వేవేగ రఘురామవిభుని రప్పించి 
తనచూపులను తాతా దొరుగ, జననాథుః డొ రామచంద్ర, తో ననియెం 
"చెనుపాందం గడిమి మై 'బెద్ద కాలంబు, జను లెల్లం బొగడ శాజ్యముచేని యేను 
'చానముల్‌ ధర్మముల్‌ తగిన యాగములు, నూనిన నిష్టతో నొగిం చెక్కు_చేసి 
కడపట నీయట్టి సై కల్యాణరీలుం, గొడుకుగా. బడసితిం గోర్కి_ శెట్టింప 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


దూయణము 
76 శ్రీరంగనాథ రా 


శనంక భూభార మిబు మోయయణజాల గాన నిక అ ని 
చైలువారం బట్టాభిషేకంబు నేయ, అలర ఏ లంచ ] 
యొనర నీతయు నీవు నుపవాసముండుం జెనసినభ క్రితో నెల్లి సంద్ర 
పలు_టయు రాము! డవనీళుం జూచి, 
న్‌్‌ న్య నీచరణపద్మములు, గొనకొన్న ఛక్షితోం గొలుచుటకం కం 
గడచినరాజ్యంబు గలదె లోకముల, నుడుగు మోపలుకు wn లనుశు 
ననఘశారిత్రు(డ వతిసత్త్యధనుండ, వినకులరత్నంబ న c 3 
దగువార లెవ్వరు ధరణిపాలనముం దగిలి కావింపుము త క ర 
యని పల్ము_టయు రాము డట్లకా కనుచుం దననగరికి. బోయె. దదనంతరంబ 
పౌరుల శాజుల బంధులనెల్ల, వారల వీడ్కొని వనజా _ప్తకులుండు 
అంతగిప్రరంబున కరిగి శ్రీరాము, ెంతనున్న_ సుమంతు చే6 బిలిపించి 
తనసమిోపమున నాతనయు. గూర్చుండం బనిచి యానందబాప్పము లుప్పతిల్ల 
మనమలరయం జూడ మహిపున కవుడు, మనమున దిగులొ త్త మణీయశుభములు 
కనుపజ్టై నంతటం గడుభయమంది, తనపు త్ర కుని జూచి తద్దయు. బలికె 
నాపాలిఫాగ ర్థంబ నానిథానంబ, నాపుణ్యసారంబ నా పకిఫలమ 
నావుత్రరత్నంబ నాక లలందు, దీపించె నశుభ వర్ణితనిమి _త్తములు 
ఘనదుర్హ )హముల నుల్కాపాతములను, గనుగొంటి మనసు వైకల్యంబు నొం దెం 
గావునం బుష్యు యోగము నీకు లెస్స, నీవు పట్టము. బూన నిండు నాకోర్కి 
యాలస్య మేల నీయభ్యుదయమున, నీలోకమంతయు నెపుడు. గాంమీంచు 
నన, విని దశరథుసానతి యియ్యకొని య్రుక్కి తండ్రి, వీడ్కొ-ని రామవిభుండు 
తనతల్లికిని సుమి త్ర కు నట్టివా_ర్హ, జనకనందనకు లత్ష్మణునకుం జెప్పి. 
వారల సుతోషవార్షిం చేలించి, యారామవిభుండు శీతాంశుసన్ని భుండు 
తననగరికి వచ్చె: దాను సీతయును, ఘనమైన హృదయవి కాసంబునొంద 
నంత వసిష్టుతో ననియె భూవిభుండు, సంతోష మెసలంిగం జని రామవిభుని 
మునినాథ యుపవాసమునకు సంకల్ప, "మొనరింపంబేయుము యు _క్రమార్హమున 
ననవుడు బ్రహరథారూఢుం డగుచుం జని వసిష్టుడు రామచం ధ్రునికడకుం 
దనశిష్యు నొక్కనిం దడయక పనిపి తనరాక మున్ను గాం దగనెజిలించి 
యమ్రూయ వాకిండ్దయందాయం బోవు నిమ్జుల రాఘనవుం డెదు సేగు బెంచి 
యవతీర్ణరథునికిం నతిభ_కి "మొ క్కి, సవినయంబుగ సంతసంబున నపుడు 
లోనికి దెచ్చి యాలోకవంద్యూనక్కు మానుగ సత్క్బృతుల్‌ మనసారం చేయం 
బుణాషహవాచనంబులు నుపవాస, పుణర్ధిసంకల్పంబు పాసలం చేయించి 
"వెలయ రాముడు పదివేలగేనువుల, నెలమి దక్నీణగాయ నిచ్చిన గొనుచు 
వచ్చి వసిష్టుడు వసుమతీపతికి నచ్చుగాం చెప్పి గృహంబున కరుగ 
నంతేకపురంబున కరిగా భూవిభుండు, నంత నక్క_డ రాము డానందమంద 
జానకితోం గృతస్నానుండై. విష్ణు, మానుగాం గూర్చి పోమంబుం గావించి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


వినయంబు ఛై. రగ్ధింబు వెలయ నిట్లనియె 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
అ యో ఛ్యా కౌం ఊము. /7 


యాహావిశే శ్శషంబు నమకం శ్రాసించ్చి యూహా విష్ష ష్టుథ్యాన, మొనరం౭జేయుచును 
విశ దనిశ్పయబుద్ది విష్ణుగోహాయునం, గుళశ య్యా వై6 బొల్బి కులగురుండైన 
యావనిష్టంటు చెప్పినట్టిచందమున,- *ధీవరిష్టుయ రామదేవుండు నిష్ట 
నుపవాసముండె నయోధ్యలో నంత, వివులస మ్మదమున విలసిల్లువారు 
కొలందిముత్యముల మ్రుగ్గులు వెట్టువారు, = గృహములం జిత్రించువారు 
కలయం గస్తూరిలేఖలు దీర్చువారు, నలిమాజి మణితో రణము క 
విరులచప్పరములు విరచించువారు, ఫురవీథిం గేతనంబుల నిల్పువారు 
కలవడంబులు మేలుగాం గట్టువారు, కలిమి నొండొరు లర్ధిం వై 7 నేయువారు 
నభిషేకసుము వూ ర్త మలరించువారు విభుండైన దళరథు వినుతించువారు 
నిలు వేల్పులకుల బూజ లిచ్చెడువారు, కలకొద్ది దానము ల్లావించువారు 
పురరాజవీథి గుంపులు గూడువారు, సరస కథాగోన్ది సలివెడువారు 
"రాముంజే రాజుగాం భ్రార్గించువారు, రామునిం గొలువ సంభ మవడువారు 
'రామక్షీర్తనముల రంజిల్లువారు, నై మహోత్సవకోటు లటుచేయుచుండ 
నప్పుడు మంథర యనుశై కదాన్కీ తప్పక దనమేడం దానెక్కి. చూచి 
యిదియేమిచందమో యీావురలక్షీ, పౌొదలుచున్న ది నుహాద్బుతే వై భవములం 
-అ౦ మంథర శైకకు దురుక్తులు బోధించుట. భితా- 
బౌరులందటును నపారశ్ళంగార, చారుశరీరులై. సంతనీం చెదరు 
కాసల్యనగరిలో. గలకాంత లెల్లం బై నేసీయున్నారు కడు వేడ్క_తోడ 


- నేలాకో కౌసల్య యెదనుబ్బియుబ్బి, వేలసంఖ్య ధనంబు వెచ్చ వెస్టైడిని 


ననుచు బమోదాది యగురాముదాదిం గనుంగొని యడిగి య క్కోమినివలన 
'రాము6 బట్టము గట్టి రాజుగావించు, నామహోత్సవకోటు లని నిశ్చయించి 
పనివడి రాముండు బాల్యంబునందుల దనక్రాలు విజిచినతప్పు సాధింప 

నిది నాకు తజీయని యిచ్చం జింతించి యది వచ్చి శైకతో నంతయుం జెప్ప 
వచ్చి త్కైాళినివాసంబుం జొచ్చి, మచ్చిక నుయ్యొలమంచంబుమిాందం 
బృవిమలమృదులతల్పంబు వై -వేడ్మ్లం బవళించియున్న యప్పద్దాథీ జూచి 
"లెమ్ము 'లెమో భామ లీలాభి రామ, ఇమైలుంగవు కార్య మేమాయు ననువ 
గొనరెట్ట + బట్టి గ్రక్కున లేవనెత్తి, తననేర్చుమాటలం దరుణి కిట్లనియె 
వసుథాధిప పతి న వలచు నాభాగ థి మసమానమని చెప్పూ టది ? బొంకు సుమ్లు 
అది యొట్టులనం 'బెద్దయాలికి వెజిచి, మదిరాశీ నిను వేడ మణి మోసపుచ్చి 
భరతుని నొకవంకం బరభూమిం బంచి, వరికింవ రఘురాముం బట్టంబు గట్టం 
దలంచుచు నున్నాయ దళర థేశ్వరుండు నెలత యిట్టివియైన సీశేటి బ్రతుకు 
రాజుల మది నమ్మరాదు నీకేల, వేజాడలను .విజ్ఞవీలాదో చాల 

యిట్టి మోవావిదూరు నిట్టి వంచకుని, నిట్టి వ వలనా. నేం గాన 
మగ యాతేడు మైత్రి మానినయట్టి, హూారాజార యీపట్టున నీకు 
సతిక్షమారుని జగతికంతేటికి, ధవునిలా "జేసిన ధవళాయతాతీ 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 692000౪1 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


గవ ; శ్రీరంగనాథ రామాయణము 
నీకుమారునకును నీకును నాకు, నోక మబ్బుట కౌక స్తుఖమేల కలుగు 
నుషం జేకొన్న ప్రేమ వచ్చినదాన నేను 


నీకరణంబుగా నీతండి, య 
= "బేమి. గాన నానావిధంబులను 


నీలెస్స నా లెస్స నీకైనలేమి, నా : 
హితము జెప్పితి నీకు నిందునిథాస్య, మతి నీదువుత్రుండు మనుట దలంవు 
మనుట వేడుక బూని యానై క దాని, వినుతించి శాలకు వేగంబ చేర్చి 
శ్రీ రాముపట్టాభి పేకోత్సవంబు, చం నాశెజీగించి చెవులకు విందు 
చేసితి చేమందుం జెలువ నీపొందు వాసిగా సలీయించె వక్రోక్తు లుడుగు 
భరతునకంశు నాభరత్యాగ్రజుండు, తిరమైనభ క్రి విధేయుండు నాకు 
నీమేలువా రకు నేను మెచ్చితిని భామరో యనుచు నేర్పడం గొంతసొమ్ము | 
ఘనతరనవరత్న ఖచిత మై యొప్పు, తనచేతికడియింబు దానికి వేగ | 
కొమ్లు కొమ్మని యొసుగుటయు నాసొమ్లు, లమ్హాయలాడడి యల్లటు పాజవైచి | 
పాపంబు హృదయ తాపంబు కోపంబు, దీపింపం బలికె న _క్లైఐవతో మజీయు 
నిది మేలుగా నుబ్బి తిచ్చలో నివ్వు, డిదియేమి మెచ్చుగా నిచ్చితి నాకు | 
నిదియేమి నైక యీహితముః శైకొనక, పదరి పల్కితి నీతి భావింపలేక 
వలనొప్ప నేమనవచ్చు నీగుణము, కలకాల మోతీరుగాం జనచొడంగం ' 
దన్ను మాలినయట్టి ధర్మంబు గలదె, కన్ను బోయెడునట్టి కాటుక గలటె ' 
జగతిలో నెందైన సవతినందనుల, కగపడుశుభముల కాత్మం గోరుదురె | 
సవతికుమారుండు సామ్రూ,జ్యమునకు ధవుండైన సకలభూధవులు బాంధవులు _. 
ప్రజలు మం తులు రాముపంపు నేయుదురు, గజహయాదిబలంబు కై వసంబగును ' 
దళరథునకు స్వతంత్రము లేదు పిదప, శశివముఖయైనక"సల్య సంపదల 
విజ్ఞవీగల సరివెలందివై యుండి, వెణ్ణిదానవె యెట్లు చేగంచె దీవు 
నది యిది యేల నీ వావధూమణికిి నొదుంగుచు దాసివై యుండంగవలయు 
భరతుండు నారఘుపతికి ఫీతిలుచు, వెజపున భ కష్ట. విహరింపవలయు 
రాజడేవి యటంచు రమణి సీతకును, నీచిన్నికోడ లెన్ని కం గొల్వవలయు 
నెలత యిట్టిదయేని సీకేటి బ్రతుక్కు కల దుపాయం బిడి కార్భంబునకును 
వనదుర్దముల రాము వసియింహః బనుపు, పనివడి భరతునిం 'పట్టంబుగట్టు 
మనవుడు నై'శేయి యక్క-ట నాకు, జననాథుం డింతటి చనువిచ్చెనేని 
ఆరాజు నేమని యడుగుదు దీని, నీరెండు దశరథుం చేల నాకిచ్చు 
నెక్క_డిమాట నీ వేమిచెప్పినను, నిక్కాారర్భఘటన నాశేరీతిల బొసయగు 
శ్రీరాము నడవులం 'జేరం బొమనుచు, నేరీతిం జెప్పుదు నెలనాంగ నేను 
-ననుభున్న కైకతో చాయుపాయంబు, తనకీడు మెజయ మంథర చెప్పదొడలా. 
బడంతుక తొల్లి శంబరుండు నింద్రుండు, దొడరి పోరాడ నింద్రునకు నై ప్రీతి ; 
నినుం దోడుకొని సై న్యనివహంబుః దాను, ౯ రాగి మార్క న్నశంబ హొపోడం 
బోరాడ దశరథ భూపాలుమోంద, నాకా మమాతు. మాచ 
ధవళాంగుం డనుమునిద య నీవాగన్న, నవిరశంబగుకి స్ట న ల 
బామ గ గుద్మ? సపరశంబగువూయ బామాయ లడణి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


అయోధథ్యాకౌండము. 79 


నీవిభు నాదైత్యు నిశితాస్త్రనిహతిం జావకుండంగం గాచి 'సం వీ తుంజేని 
వసుభేశుచే శెండువరములు నాండ్ర మసలక వడనీతి మబచితే వాని 
ఈవె నాకీకథ లెజీంగించి మజీయు, నీ వాత మజుచిన నేనేల మజకుం 
బట్టంబు నెడయబాసి పదునాలు గేండ్లు, గట్టిగా మునివృ త్తి గ'సల్య కొడుకు 
దారుణ కాంతారధరణి యేలుటకు, ఛారణీతలము నీశనయుం డేలుటకు 
నాలెండువరములు నవనీశు నడిగి యీరెండు కెజంగుల నిటునేయం బనువు 
మడుగుచో నతం డెంత గ్రాక్టించెనేని, జడవముతితోంగాక సత్యంబు మోవి 
విడువక నీకార్యవిధము సాధింపు, తోడిన కార్యంబు దొలుకు నెళ్లెడలం 
బతి బొంక వెజచు నీవై నెయ్య మెక్కు, డతకరింపండు నేయు మనిన రాగిలి 
నీవంటి వ్రీయురాలి నీవంటిసఖని, నీవంటి నయగుణనిధి నెందు గాన నస 
నీవు నాచే విన్న యీవరద్య్వ్యయము, గారవంబున జేయగా వరారోవా 
'వెంచినటువ లె నీభూమి కెల్ల, నానరతనయుండు. నాయకుండై న 
బాగుగా నవరంజి బంగారుచేత, నీగూూను పొదిగించి నీకు ఖేందువునం 
దిలకంబు కస్తూరి దిద్ది నీమేను, వలనొప్ప భూషణావళులు శ నేని 
నటియించు మరునియందవుంగొమ్హ యనంగం గుటిలకుంతల నీన్ర గుమ్మరుచుండ 
సఖులెల్ల నీమాట జవదా(టకుండ, సఖియ నిన్న లరింతు సతత మే ననుచు 
వ్రైక మంభరకు సత్కాారముల్‌ చేస్కీ 'యేకాంతమునం దనయింటికిం బోయి 
వెట్టినసొమ్ములు వెళ్లులోం బెట్టి దట్టమా కస్తూరి తలపట్టు వెట్టి 
మలినవ్యస్త్రము గట్టి మదినల్క_ దొట్టి, చలము చేపట్టి భూస్థలిం బం జెనంతం 
దనలోన నూహించి తనుం గొల్చి వచ్చి, మనమారనున్న యామంథరం జూచి 
. జననాయకుండు రామచంద్రుని బిలిచి వనమున మునివృ త్తి వ్వర్సింపం బనిచి 
భరతుని దగు రాజ్యవదమున కెల్ల, గరమర్థిం బట్టంబు గట్టినలాని" 
యన్న పావములొల్ల నాభరణమ్ము లెన్ని యిచ్చిననొల్ల నేమియు నొల్ల 
నిట లేచి రానింక నేనంచు నలుక, నటు పూని మదిలోన నలయుచున్నంతం 
అరి దశరథుఃడు శై కయింటికిం బోవుట. రతా. 
₹ై కేయితోడ రాఘవునిపట్టాభి, వే.కోత్సవం బెల్లం జెవ్పెద ననుచు 
నారాతి, దళరథుం డచటి శేశెంచి, చారుమాణిక్య కాంచనధగద్దగిత 
కనకర్గత్న కవాటకతమ్యూంతరముల్క ఘనసార చంధనకరర్బూరగంధ 
కలితనానారత్న కాంతశోభితముం దులకించు సౌధ వేదుల వేగ కడచి 
న్న శేలీగ్యవాంబున! "గేకయవుత్రిం బోలంగం బరికించి పాడగాన కపుడు 
'చావారికుని జ్నూది దశరథుం డడుగంగా వాండు వగ్గచుచుం గరములు మొగిచి 
దేవ యాకోపమందిరములోపలికి చేవి ఎచ్చేనె నేతెజంగొళో యెలుంగ 
నని వాండు పల్కిన నామాటలకును, ధనుర్ముగ్తటం కారదారుణం బగంచు 
వీనులం బడి మోను వెలవెలంలబబాజు మాననారధీశుండు నూననసంబునను 
'బ్రేమానుబంధంబు ప్రీతి “రెట్టింపు నామందిరంబున కల్లన వచ్చి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 692000౪1 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
a శ్రీరంగనాథ రామాయణము 
యనిమిషపురినుండి యచ్చర లేమ, చను దెంచి య దోంప 
నూరే ధరణివై నున్న యావికచ, నీరజాననం జూచి నివ్వోజ స్ట 
వైరవెరపాటున వేదనం బొంది, అెజవదగ్గరం జేరి దీనుండై మా 
యాయింతియొడ లెల్ల నంటి చూచు 
నిందీవరాజీ వూశేందునిభాస్య, ఇందిందిరాలక యేల యీాయలుక 
పవళింప నేలనే బా లేందుఖాల, యవిరళమృదులపర్యంకంబులుండ 
గోమలమృదులదుకూలంబులుండ, నీమైలచీర నీవేల కట్టితివి 
పసిండిశలాకతోం బ్ర, తియ్లైనమేనం బొసంగ భూషణములం బూన వేమిటికిం 
జలపట్టి వెన్నెలచందమా నుదుట 'దలపట్టు చేల నీతలంవెట్టు వుష్పై 
నీలాలకంబుల నిదులు దేర, నేల పాపటదీర్చ విన్నాళ్లరీతిం 
7మైోావి కినుమడి జెంపుసంధిల్లం గమృతమల మేల ₹ైకోవు బాల 
జిలుగు చెన్నె లతేట చిబునవ్యు మొలక, మొలపింపవేటికి ముఖచంద్రునందు 
నిది యేమి నైక నీవిటు చిన్నవోయి, మది దూళి నీకింత మజుంగ నేమిటికి 
"నెవ్వరు నీదెస నెగ్దులు వలికి రెవ్వరు మాటాడి శెదిరి నీతోడ 
వారి నెజీంగింపు వారిజనయన, వారి వారింతు నెవ్వారలనైన 
నని పల్కి. కన్నుల నందందం గ్రమ్దు ఘనబాప్పుఫూరముల్‌ కరములం దుడిచి 
"లేమ నీవాకదిక్కు_ లేనిచందమున, భూమివై నిట ధూళిం బొరల నేమిటికి 
గాము సోటొనొ యొండు ఘనమైనరోగ, మేమి పాటిల్లెనో యెజీలంపు నాకు 
వెజ్జాలు వచ్చిన వేగ మాన్సెదర్కు లజ్జింపనేటికి లలితాంగి నీకు శ 
నటుగాన నీతలంవైన నొండరయ, నిటు నేయుమని 'పల్కు_ మేను జేనెదను 
వనిత నీఫొఅకు నవధ్యులుగాన్ని యనఘచరిత్రుల నైనం జంపెదను 
జంపంగందగిన దుర్భనకోటినై నం గంపించి నీమాటం గాచిపుచ్చెదను 
నీకుం బ్రియంబభైన నిరుపేదనై నం జేకొని రాజుగాం జేనెద నెలమి 
'ఛామిని నీదయం బాసినయట్టి, శ్రీమంతునై న దర్శిద్రుం జేనెదను 
నేను నావారు నీహితబుద్ది నడువంగా నీకు నిట్లుండం గారణ మేమి 
శేమానామాట లాలించి నీవిపుడు, మోమెతత్సి నామది ముచ్చటదీర 
నడిగిన నాస్రాణ మైన సీకిత్తు, నడుగుము నీవన్న నానందమంది 
యన్నాతి విభునినెయ్యంబు 'నెజింగి సన్న పుబలుళసన జనపతి కనియె 
"దేవ నీచెప్పిన 'తెజంగున నీవు గావింతునని బాస గావింతువేని 
మణి యెఆింగింతు నమ్మాట నీకనినం చెజవతో దశరథ్రాధిపుం డిట్లులనియె 
వీరుం 'జెవ్వండు మేటివిలుకాండ్రలోన, సార మెవ్వ(డు ధర సమ్‌ లోనెల 
'నెన్ననిం జూడక "నేనుండయజాల, "నెవ్వండయ నను భక్తి నే ప్రాహ గొలు క్ష 
నట్టి రాఘవునితో డతిన నీకోర్కి., 'ెట్టనం గావింతు “నేనన్న నలం 
మరుదగ్ని శ శినభో మణిముఖుర్టి లైన, సురల వేక్నేఆ షు 


తులుగా నొనరి 
ధరణీశుమదిలోని తమకంబు చెలిస్కి కరుణను నెడంాసి ఆ శేయి పా 
మా 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta 692000౪1 Gyaan Kosha 


చును, గాయజవివశుఃడై. కడువేడం దొడరా 


Vinay Avasthi Sahib Bhuvan Vani Tryst Donations 
త్‌ యూ థా్యాకాండ ము. 81 


నోలసీ చేవాసురయుద్గంబునందు, వలనొప్ప నిచ్చితి వరములు శెండు 
భూవర' మజుచితే బుద్ది జింతింవు, మావరదయము నిన్న డిగాద నిపుడు 
నాదిత్యకులజుండ వగుమవోరాజ, వాదిరాజులకం కు" నధికపుణ్యుండవు 
అర్ర న్రైక తన కిచ్చినవరముల నడుగుట. ఆ 

తప్పాడవాజినం దప్పవు నాకుం దవ్బక వరములు దయ నిచ్చి తేని 
ధరణికంతేటికిని దగ రాజుగాంగ, భరతుం బట్టముగట్టం బనువు మొక్క_టికి 
బరంగం దావసవృ త్తి. బదునాలుగోండు, లురుదుర్దముల రాము నునుపు మొక్క_టికి 
నని పల్కు నిర్ద్రాతమెై వచ్చి చెనుల, గొనకాడ మూర్చిలి కుంభిని దె శి 
చెలుకురి భూపతి ెద్దప్రొడ్డున నకుం బెలివొంది శై కేయిచెసం జూచి పలా 
కోమలి శేకయకేలమున బుట్టి, రహామాటలాడ న "రెట్లాడె నీకు 
నడవులపాలు గమ్మని ప దోవ, నెడపక తొల్లి నీ "కెద్దేను చేసిం 
గానల్యకం బు నికో ఘనత గాం జ వ్‌, నీనేవ లొనరీంచు సీసం నేయు 
నటువంటిసుగుణాఢ్యుం డైన శ్రీ, నీ రాము, నెటువలెం బొమృంటి వే దయమాలి 
ఆడవుల కతని నీ వంపు వ. 'నెడ చూచి చూచి ను పొమ్మందు 
నామహాత్తుని రాము నడన్రల కనిచిి యో మేన బ్రాణంబు లెట్లు నిల్చుదును 
నృపపుత్రి, వని నిన్ను నెమ్మి ఖై కొంటి, చపలలోచన కాలసర్పంబ వైతి 
నారాజ్య మైనం బ్రాణములై న నిత్తు నారాము విడిచిపొమని పల్క_(జాల 
నను వృద్ధు హ్‌ ననాథు దుర్చలుని, మనికితపడకుండ మగువ రశ్నీంపు 
చక్కగా న. 'య్రక్కెద నేను రానుని 'నదాటమున 
"వెలువ యీపాపరిబు నేయం జింతింపు వలదనం గోపీంచి వామాతీ వలికె 
రాజేంద్ర సత్యపరా క్రమస్ఫూ ర్తి పూజితకీ ర్తివై బొంకంగం దగునె 
ఇట్టి చేవతలంద శెటు:గంగ నొట్టు, వెట్టి తవ్పెద వెట్టి పృథివిపాలుండవు 
ఒకగువ్వ నై. తనయొడలిమాంసంబు, నొక "డేగకును శిబి "యొసంగంటె మున్ను 
యోణిబేవ్రన కలర్కుం డనురాజు, క్రాణతో నొసంగండె తనలోచనములు 
చలరేంగి జలధియుం 'జెలియలికట్ట, బెలీమి దాటక లోను బడియిండ లేబె 


(యది యటులుండె నీయన్వయభవులు, మదిలోన నన్వులనూటల కైన 


కలలోన బొంక రియ్యూకుండవయ్యు, వెలయ? గానల్యకు వెజచి బొంశేదను 
బొంఆడువా( డొక్క_పురుషుంజే యనుచు, బొంకితి ననుంబొంద బుద్ధిగా ద్‌ంక 
విచ్చలవిడి నేను విషమైన మ్రింగి చచ్చెద నటమోాదం జంపింపు భరతుం 
బావను డగురాముం బట్టంబు గట్టు, సీవు కౌసల్యయు నెమ్మది నుండు 

మని పల్కుటయు శోక మాత్మ శెట్టింప, జననాథు6 డెంతయు సంతాసమంది 
వెలవెలంబోయి - వివేక హీనతను, గలి యాశై. కతోం గ్రువ్వణం బలో 

యేల శై. శేయి నీకిట్టి పాపంబు, చాలిశత్వంబును బ్రావి విర మదిని 


నన్నయుండంగం దమ్ము డవినీతితోడ, నిన్నేల నేలునే యిన్నియు నేల 


ATES Tt 
1 వాఠాతుగను, 
తి, 


6 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 692000౪1 Gyaan Kosha 


హహ 


Vinay త్య స్పష్ట యడమ గా 
3 గటు 
నీకుమారూడు ధర్మ నిరతుండు భరతుం య సే ప జ 
మాకులాగత మైన మర్యాద దల6ంపు, శో కార్తు ననా టా వు 
మెప్పుడు నిల్లాలు హితము భ_క్లేయును, దప్పక సఖిరీతిం ద దబా 
చానివైఖరి సపళోదరి తెజుంగునను, నానేవ లొనరించు నానావిధ 
నట్టి కాసల్ల మోహపుంబట్టిం బాసి పట్టినధృతి నెట్టు ప్రాణాముల్పట్టు . 
శౌదామనీలతాసంకాళ దేహ, వై. వె బేహి యేరీతి వగల తాం 
నాసుమిత్రావుతు తు డతనితల్లియును, ఈసాద విని శోక 'మెట్లణం చె చెదరు 
శ్రీరాముపట్టాలిే శ కంబు. గోరి పౌరులందలు “వేడ్క .బడియుండుచోట 
wa నడవ్రల కనిచితినేని, ధీరాత్మకులు నన్ను6 1ద్రట్టకుండుదు రె 


కావున నెల్హలోకములకుః గీడు, గావించి యేసౌఖ్యగ తు లందెదీవు” 


యిది యేలొకో కైక యింకొకమాట్క ముదీత చెప్పెద నిక్కముగ నీవు వినుము 

కలువ లేకులబోలుకన్ను లవాని, -మొలకనవులమోము మురి పెంబువాని 

బలువైన యాజానుబాహులవానిి, వలరాజులగోరు చెలముగ లవాని 

నలరుం గల్వల కాంతి నగు మేనివానిం జల్లమాపులు వెద(జ ల్లైెడువాని 

సుధ లొల్కు వద్దురా బుధులకు హిత మాతం బూనెడువాని 

వలచి నాశెపుడు నేవలునేయువాని, నిలు వెల్ల ధర్మమై మె నగకేడువాని 

సత్వ స్థనిక్యుండయి చరియించువాని, నిత్యానుర_క్టి క నెగడెడువాని 

రాముని జితభృగు రాముని గాంతి,సోముని సద్దుణస్తోముని క్రీ రి 

కాముని స్తాందరస్టి కాముని శాంత ,థాముని రపసమథాముని. బ బాసి 

నిమిషమాత్ర, వైన "నేనోర్వజాలం గమలాకీ నీవెలుంగ వె యిట్రవాని 

నాయు త్తే త్తమ త్రము నడవుల కనుష్ట, బోయెం బ్రాణంబులు : వోవు నాకుణమె 

యెంత "పాపిష్టిచే యెంత కట్టడివె యంత మూ థాత్త వే యెంత రాత్మసివె 

కఠినాత్తురాల యిీకల్మపషం చు శఠమతిం గో రెడు" సాధ్వివై యుండి 
యాలపై ప్రాణాపహారంబు నెయు, కాళ రా త్రివిగాక కాంతేవా నీవు 

నడచి రావండు కాననమున శెట్లరుగు, నడివుల నెట్టుండు నందణం దొణుంగి 
మెత్తనిపాన్సున మేనెత్తుభోే గి, యె-తెజంగుననుండు నిలం దృణశయ్యం 
బంతినిష్రైన్నముల్‌ బంధులు దాను, నెంతయు నియతితో నిట నారగించు 
కడుపుణ్యు దేహికిం గందమూలములుు నెడపక భుజియింప నెటు సమ్మతించు 
నతివ నీకతి తెభ క కు డైనరామునకు, మతిం గీడు దలంవకు మన్ని౦వు == 
నడరు శోకంబున నడుగులమిో6ందం బడిన యొడల పావముల్‌ దిగువ 
భూకాంతుం డిలబడి పొరల ₹ై కొనక, 'కైశేయి దళరథుం గని యిట్టు లనియెం 
జూలుంజూ లీవట్టి జగహోలిమాట, వామివు మోవట్టి జాడ లేమిటికి 
ధర్మ ౦బు మాన్‌ సత్యము వీటిబుచ్చి, నిక రృలయళ మెల్ల నిజిలోల గలిపి 
యీవరద్వయము నా కీలేదటంచు, భూవేర చొంకి సీవు త్రుండు నీదు 


st Tee GR 
న్న 'దెగందిట్టకుందైం 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 692000౪1 Gyaan Kosha 


గాకా నా నాదాని మ మున eT 


Vinay AvasthSahib Bhuvan Vani Trugt Donations ్త 
అ. (©) 83 


చేనులు నీవు వర్టిల్లుము నేను, నావరసుతుండుం బాణములం బా నెదము 
అనునంత మాజాడకయ వేంగి విభుడు, తనమది శోగించి తలపాంచియుంజె 
నంత వేంగుటయుం దూర్యంబులు మ్రోయ, నంతంత వందిజనావలళి 'పాగడం 
గలగొని గర్బూరగంధముల్‌ చల్లి, జలముల జలకంబు చదురొవ్చ నాడి 
వరయ దివ్యాంబరాభరణముల్‌ పూని; చిరకీ ర్తి శాముండు నీతతోం గూడి 
తెజఃగొప్ప శచితోడ దేవేంద్రుం డొప్పు, తెజగున సంపూర్ణ తేజుండై యొప్పె 
మజీ యంత నభివేకమండపంబునకు, నెజీ వనీఘ్రైదులు నిండ నే తెంచి 
యాయరుంధతి 'మొదలగుపుణ్యసతులు, నాయతవమతులగు నామంత్రివరులు 
తగవొప్ప బుర్ర కవర్తు లగుమవహోరాజుల నందు రప్పించి 


'పంచపల్లవములు పంచవల్క_చులు, పంచామృతంబులు పట్టవేనుంగు 


'నెనమం డ్రుకన్యలు “హేవముబుతంబు నొనర నౌదుంబర యోగ న్ట్‌పీళ ౦బు 
గం గాదితీర్థోదకము .లాదిగాంగ, మంగళవస్తుసామ గి రప్పించి 
వరరత్న భూపషణావళులం డెప్పించి, తరమిడి వేదో కృదానముల్‌ నేయ 

-అ3 క్షైకయింటికి దశరథుని బిల్వ సుమం శ్రు ౦డు పోవుట. రికా 
నొకలతకన్యల నొకలతుగోన్రు, లొకలతయు ప్ర్రంబు లొవ్పం చెప్పించి 
జపములు నేయించి శాంతినేయించి, విపులహోమంబులు వేడ్క_ నేయించి 
యు బగులగ్న మాసన్న మైన, మనుజేశుః బిల్వ సుమంత్ర్రు నంపుటయుం 
7 కేయినగరికి; గడకతొ. బోయి, వాకిట నిలుచుండి వలనొప్పం బలికె 
దేవ సూర్యు(డు పొడ తెంచుచున్నాయ, వేవేగ మోరట వేంచేయవలయు 
శ్రీరాముపట్టాభిడే పేకంబునేయ, నాతాఢమగులన్న మాసన్నమయ్యొ 
మనుజేళ యభిసేకమండపంబునకు, మునులు రాజులు మవాత్తులు వచ్చినారు 
పౌరులు బుధులును బంధునుల్‌ గూడి, మోరాక గోరి యి మెయి నున్న వార 
లన విని దశరథుం డావా ర లెల్లం దనకుం గోవల మనస్తాపంబు. గూర్చు 
వనట నీవును నొంవ నచ్చితే య యనుచు, వినియు నిద్రించిన విధమున నుండె 
నాసమయంబున ననియె శా "కేయ్యి 'యోసుమంత్రుండ వేగ యుర్వీశుకడకు 
రాముని దో డ్రెమైు రాజుపంవనుడ సాహు విని యతం డప్పుడే పోయి 
శీతపటీ రాంబుసిక్తాంగణంబు, శేతనాన్వితము' నిశేతనాంచితము 
చందనాగరుధూవసార భాన్వితము, మందానిలాలో లమాలి-క'యుతేము 
ప్రతిగృహద్వారరంభా స్తంభవర్ల, మతులితమణి తోరణా భి రామంబు 
పోరజనాదిసంభ్రమదుర్దమంబు, నౌారాజమార్హంబు నపుడు గన్లొనుచు 
నిందు a హసీయించు నాకిన్న, రేం ద్రుమందిరముతో “సీడుజో డాడి 
న దృవై భవరమాస సహితమా రామ చంద్రు నినగరికి జనువెంచి లోన 
జనువరునై యున్న జనులచే వేగ, తనరాక యెణింగించి తదనుజ్ఞ వడసీ 
చితాఖతారతో సీఠలుల్లసిల్ల, మైత్రియొవె ప్పెడు చందమామచందమున 
సీతాసమేతుండై. చలువొందురామ భూత లనాథునిం బొడంగాంచి మక్కీ. 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


a We teal ib Bhyvan Yeni Fist Donations 
శాచేవ మిము దశరభథచ క్రన ర్తి యాదేవి క్రైకగృహ se క 
యావటం బిలిచి తెమ్తునిపుచె ననుడ్కు మోదించి చిలునవ్వు మొలకలు నిగుడ 
ధరణిజ నటనుంచి తాను లత్నణు(శు, కరమ్మి రథ మెక్కి. కడతతో 6 గదలి 
చతురంగబలము లసంఖ్యలు గొలువ, నతులవావ్యుములు మాం, మ్రైయంగ 
వంవెబ్బంచములు నై వారము లేయా, జెంది వుణ్యాంగన 'ల్పెసలు చల్ల 
పురేజను లానందమున జయ పెట్ట, నవనాథునగరె కున్న తగతి వచ్చి 
యరదంబు డిగి రాము డవుడు నై కేయి, వరమందిరముః జొచ్చి వలనొప్పవచ్చి 

3 శీ రాములు శై కయింటిలో నున్నదశరశుని బొడగాంచుట, ర్రికా- 

వవనంబు వాంచి వైవక్ష్యంబు మించి పెదవులు దడవుచు6 బెంవెల్ల నుడిగి 
యుకుగక కన్నీ రులొలుక శో కాగ్నింబడి కాలు దశరథపతి చేరణోయి 
కరము ఛీతిలి ము క్కి చైకకు మ్రొక్కి కరములు ముకుళించి కడువిస్తయంబు 
'విజవజపాటును విహ్వాలత్వంబు, వెటిప్రును మజప్పును వీడివో జాడ 
పరిపరివిధముల6 బలుమాలు నెముకి, పరమపుణ్యుండు రామభ ద్రుండు పికె 
నోచేవి యివియేమి యుర్వీశ్వరుండు, నాదెసం జూడయ నాతప్పులేమి 
యీవిన్న6యనమును నిట్టిదూగిఖంబు, నీవిచారము రాజు కేమిటం గలిగా 

ననవుడు నానైక యధిపుచందంబు, వినువింతు నివు గావించెవ వేని 

నని పల్క_ రఘురాము6 డది యేమి తేజుంగు, వినుసీంవ వోయమ్తు విశదంబు గాలం 

దండ్రి వాక్యములకై. దారుణశిఖల, వేండ్ర మానగ్నిలో విషధిలోనై నం 

బడియెద విషమైన భతీంచువాఃడ, జడియక వినుపింవు సత్య మామాట 

యనశ్చడు శై కేయి యా రాము జూచి, మనమున గృపమాలి మజీ వెప్పందొణలౌం 

గరుణ దేవాసుకకదనం౭ఎనందు, వరములురండు భూవరుయు నాకొసరా 

నవనీళు నారెండు నడిగి మాభరతు, నవనికిం బతించేయు మంటి నొక్క_టికి 

నెడపక పదునాలుగేండ్లు నిన్నంపు, మడవుల కాపుండ నంటి నొక్క_టికి 

ననుటయు నౌంగాక యని యిచ్చి నీక్కు వినుపింప మోతండ్రి, 'వెజచుచున్నాయ 
కావున జడలు వల్క_లములు గట్టి, నీవింకం దపసీవై నృపవేష ముడిగి 
చనుదెమ్లు దశరథజనపతి బొంకం, డనిపింపవలశేని యడనుల నుండు 
పొమ్తన్న విని 'మొగంబునం జిఅునవ్వు, గృమ మాటల నొండు కసటు లేకుండం- 
గః దెగువయు గరిమంబు దోహ, బరమపుణ్యుయ రామభ దు౦డు వలీ 
నిటుగెయమన్న వాం డినకులాధీశుం డట నాసహోదరుం డగురాజ్యక ర్త 
ర. 

క్‌ wore 3 ) చింతింపనేటిఃిం జిత్తంబులోనం. 
య క 

స య ల్సి నుటకును బుణ్యపురుషుంజై యున 
భకతునిడెస నాకుం బ్రాణంబులై న, సరకుగావనిన రాజ్యము నాకు మ స్‌. 
 యనవుడు ముదమంది యావైక పల మనుజేంద్రతనయ యామాట 'శేనివుడు 


“ఆలం. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5816602012 692000౪1 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
అ 


ధ్యా కాండము, 85 


భరతుని దో డ్రేరం బనిచెద నింక, నరుగుము వనముల కరుగునందాత 
కుడువయ వలుకండు గూర్చుండ ౯ డిట్ల, వడియుండు నృవుడంచుం బల్కె_(బల్కు_టయు 
కటకటా 'తగునె యీకఠినో కు లనుచుం బటుమూర్భతో నేలబడియె నారాజు 
నయ్యొడ నారాము డవనీశచంద్ర్రు, నొయ్యనం బట్టి శై. తో్యోపచారములం 
దెలిపియంతయును బోధించుచు మజీయుం బలి? వైకను జూచి పరమహర్ష మున 
నింతయేటికిం జింత యిదియెంత నాకు, నంతరంగంబున ననుమానవడకు 

పరికించి ధర్మంబు పాటింతుంగాని, కరమర్టి వ్యర్థంబు గావింప నేను 

వేయేల విభునాజ్ఞ వినంబడకున్న, నీయాజ్ఞ గడవను నిక్కుువం బరయం 

జారుల శీఘుసంచారుల ఘోట, కారూథులుగంజేనీ యనిచి వేవేగ 

కరమర్థి నీలగ్నభుటికలయం దె భరతునిం బిలివించి వట్టంబుగట్టు 

మిదె యరణ్యములకు 'నేగెద ననుచు, వదనాబ్ద మలరంగ వలంగొని వచ్చి 
తనతల్లి కిని సుమి త్రావధూముణికి, జనకనందనకు నీచంద మంతయును 

వినిపించి వారల వెస నూజడించి, చను డెంతు నోయమ్తు సందియవడకు 

మని రాజునకు మ్రొక్కి యౌాకైక కెరంగి, తనుంగొల్చి సౌమిత్రి తగిలిరాం గదలి 
చెలువార వట్టాభిసేకంబుకొఅుకు, లలినమర్చిన మంగళ ద్రవ్యములకు 

నుచిత ప్రదకీణ మొనరించి చిత్త, మచలమై యవికార మై వికనీంప 
రాజ్యవట్టము మాని రాముండు లోక, వూజ్యండు కాననభూమి కేగెడిని 
ఆమవహాకలకలం బంతగిపురమున, వినబడ దశరథువెలందులు గలంగి 

యేభ_క్లి కౌనల్యయెడను గావించు నాభ_క్లి మనయందు నట్ల కావించు 
నాగుణాలం కారు నామహూోదార్వు నాగిరివర థై ర్యు నా శెర్యధుర్యు 
నావుత్రరత్నంబు నకట కానలకు భూపాలుం డేమని పొమ్హన నే చ్చె 

వీటీడియే రాము విపినవాసమున, కాజుడియిచ్చంగ నౌనమ్మ యనుచు 
మోణీనవగలతో మేదినీనాథు, దూటుచు శోకింపం దొడంగి రందటును 
ఆసమయంబున నారామవిభుఃడు కాసల్యయింటికిం గడశతో వచ్చి 

యటమున్న దొడలీన యఖివేకమునకుం బటువిఘ్న 'మొరులు సంపాదింవకుండ 
జపములు శాంతులు సాధుహోమములు, వివులైకనిష్టం గావించుచు6 బ్రేమ 
గరమర్థి నేమము౯ా చైకొని భ_క్రిపరత జనార్దనుం  బ్రార్థించుచున్న 

కౌసల్య రాము రాకకు సంతనిల్లి, భాసిల్లు వరవుణ్య భామలుం దాను 

నెలమి నేసలు గొంచు నెదురుగా వచ్చి, వెలయ శుభాచారవిధు లాచరింవ 
నంత నాకౌసల్యయడుగులశెజుగ, సంతోషమున రామచంద్రునినె త్తి 
యాలింగనమునేనీ యాయువుయశము, భూలాభమునుబొందు పు త్ర నీవనుచు 
దీవించు తనతల్లి దెజంగొప్ప రామ, దేవుండు వీషీంచి దీనుండై పలికె 
"నేశార్యమును మోర 'లెటులరు తల్లీ, మికు సుమిత్రకు మిథిలేంద్రసుతకుం 
గడుభీతిపుట్టించు కార్యంబు వుళ్లై, విడువక ధృతియీని వినుము వెవ్చెదను 
వనుభేశుచే రెండువరములు. తొల్లి, యసమానగతిం శైక యాజిలోం బడనెం 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri ౮/౭౧ Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఇ మాయణ్ణ 


టికి వికి నను బంప:నడిగా నొక్క_టికి 
గొడుకు బట్టముగట్టం గోర నొక్క_టికిి అడవికి 


—0 కౌసల్య ప్రలాపించుఆ. ఈ 
డధికశోకమునం బడుటయు మాతేండ్రి, పలుకు రశ్నీంవ 
గడణి వచ్చితి నన గాసల్యి మదిని 
నరక మ్రానుపడి యుస్సురసుచు 


నడిగిన దశ రథు6 
నడవ్రుల బదునాలుగ బ్దంబా లుండం, 
గలలి నివ్వోజగంది కడు జిన్న వోయి, పలుక 
ముడిగొన్న వగలతో మొదలంటం ద్రృవ్వ 
నడలుచు రఘు కాము? డప్పు డాతల్సియెడ నతిభ_క్టితో నెత్తి స 

గమియ నంటినధూ ళిం గరములం దుడిచి, కొమరారుగద్టియం గూర్పుండనునిచి 


"న్‌ మము దీజంగ లవణుయను దాను, సముచితగతి నుపణారముల్‌ నేయ 
డా 


నొదవిన వగలతో నొయ్టనం చెలిస్కి వెదవులు దడుపుచు చించోష్టి పలికె 
ననఘ రాఘవ నిన్ను 6 నడవులనుండు, మనుపల్కు_ విన నెందు నరుదు వీనులకు 


వెలుచ నొక్కట నిన్ను. బిలిపించియట్లు పలుక నెమెయియజా లెం బార్థి వేళ పరుడు 


ధరణి కింతటికిని దగురాజు గాగ, భరతు పట్టముగట్టి పతినేయుం. గాక 
కడుంగ్భపళూన్యుండై. కాకుత్‌ స్థతిలకుం డడవికి నిన్నుం బొమ్మనకున్న నేమి 
యవివేకిగా నొండె యధము(డుగా(డు, సవతిమాటలు వినజనునయ్య తనకు 


నివిధర్మ మిదికార్య మిది లెస్స యనుచు, మదిశెక్కుహితులైన మణీమం శ్రు,లైనం 


గులగురుండైన లోకులుమెచ్చ రతనిం దెలువలే.రైరి నీదెస మైత్రిలనాడి 
యింత నేరముచేనె నెన్నండు నాథుం డింతపాపముంజేనె నెన్నండు నైక 
యడవులనుండు పొ మని నిన్నుయాచి, నుడువంగం న్లైకకు నో శెట్టులాడె 
ననువునం జేరి స్రాణములై న నడుగు జననాథునకుం దాను చనవురా లై నం 


 ₹ైకకు బుట్టి లోకము లేలకీవు, నాకేల పుట్టితి నారామచం ద 


సీవు నాకడుపున నిట బుట్టకున్న, సీవిమోదము నాకు నేల పాటిల్లుం 
గొడుకులులేని యాగొడ్రాలికంయెం గడ లేనిశోకంబు గలి నా కకట 
చెద్ద కాలమునకు చిడ్డలులేక, తద్దయుం బీతి నిక దనయుంగాం గాంచి 
యూూజుడియుండుచో నుండ లేదయ్య, నాజడివెడిపోయే నకట నాతపము 
నరనాథనందన ననుడించి నీవు, కరము తెంపున ఘోర కాంతారములకు 
నరిగి నప్పుడె నాకు నారసిమాడ, మరణంబు దప్పించి మజియొండు లేదు 
నన్నెట్లు విడిచి శానల శేగా దింక, నన్న నే నేమిట నడలార్చుళొందు 
నెలమిమై నిరునదియేనువత్సరము, లలరి పెంచితి నిన్ను నఖలంబు నెలుల 
నట్టి న న్నిట డించి యెట్టుపోయెదనవు, పట్టి నీకొటుకునై. పాలించినట్టి. 
వివిధ వ్రతంబులు వివిధదానములు, చవుట విత్తనములు చల్లిన ట్లయెర్ల 
భరతుండు రాజైన బరివానజనుల్పు కరుణమాలినయటి స కకు వెటుచి 
ననుం గొల్వవత్తురే నరనాథునందుం జనవ శేకుండెడు కు జూచి 
వాసియు వన్నెయు*వై భవం చెడల్సి యీసవతులలోన నెటు 


ట్లు వ ర్తింతుః 
చైక రాజసము నేకరణి సహింతు, నీకార్య మిట్లాట నెలుణలే సతి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


ఉబడియున్న లతో లెం బడిమకార్భవోయె 


me 


Vinay cough cy Wa og Donations 87 


వీనుల నీవా ర్హ వినుటకు మున్నె, యే నేల చావనో యినవంశతిలక 

కడంగి యీరాజ్యంబు న్రైకొని నైక, కొడుకు పట్టముగట్టుకొని యేలుంగాక 
భూరిదుర్ణములకుం బోవ. 5. నేమిటికీ, నూరశె నాయొద్ద నుండే తండ్రి 
యావనిఫూదిసంయములు బాల్యమున, భావించి మచి నీపాదపద్మ ములు 
జలజాతహలకులిళధ్వజకలళ, ములు మొదలగుచిహ్న ములు విలోకేంచి 
యీవిశ్వమంతయు నితం డేలు ననిరి యాన్నార్తం శాక నేం డనృతంబు చేనె 

నని వెక్కు_ తెజంగుల. నడలుక"సల్యం గని లత్షణుండు శోకము కోవ మెసల 
ముడివడుబొమలతో మొగము శెం వెసంగ,.నుడుగక రోషాగ్ను లొగి మండుచుండ 
రాముమాతను జూచి రామునిం జూచి, సౌమిత్రి యడిదంబు జళిపించి పలి 


'మగంయటిమి దిగవాడి మానంబు విడిచి తగు ను త్తేమడ త్రధర్శ ౦బు వదలి 


వాలిన తేజంబు వమ్ముగాం జేసి యేలకో దీనో క్తు లిట్లాడ నీక 

నక్క_టా వీతజ్ఞుం డగుతం డ్రి వనువు, స్రుక్కక. ధిక్కరించుట కాదుకాక 

కహా పాపకర్తుండు వృద్ధుం డేమిటి కీరాజు నింత పాటింవం 

హై శేయి కిచ్చి బొంకల  శరననుచ్చో, నీకిచ్చి యోడక నేం జెట్టు బొం౫ 

నడరి వసిూదు లందటు వినగ, కడలి ని౯ బట్టంబు గచ్చుదనన్న. 

పలుకు సత్యంబుగాం బాటింపవల దె, తలంవంగ నదియసత్యముగా దె తొలుత 

నెక్క_డి దళరథుం డెక్క_డి వరము, లెక్క_డి భరతుండు నెక్క_డి నైక 

విను మేను నిజముగా విశ్లెక్కు_ వెట్టి, కొనియున్న నన్ను మార్కొన నెవ్వంయోవు 

భరతునిమొదలుగా. బగవారి జంపి నెరసి యీపుర మెల్ల నీలు గావింతు 

పర జ లడ్డ మైనేని, తరమిడి తోలి యుద్దము నేయువాండం 

గమనీయ శేయూరకంక ్‌గాలంకృ, తములు మనోజ్ఞ జ్ఞ చందనచర్చితములు 

నగు నాభుజమ్హుల నభిషి కుం జేసీ పగతురం న బాల్పడి యివుజె 

పాటింప టు గల్లియున్సు నేటికి సామ్రాజ్య మెల్ల వర్ణింప 

నడవుల] శేడొద ననునట్టి బుద్ది: విడిచి కౌసల్యకు వేడ్క. లుప్ఫాంగ 

'నెట్టనం గడిమిమై నిజళ_క్రిమెజన్సి పట్టంబుం బూనుచు6 బ్రజలం 'బాలింపు 

మనవుడు రాఘువ్రం డనుజన్లుం జూచి మనమునం దలపోసి మమత నిట్లనియె 

సౌమితి, సూరత సమయంబుగాదు, ఈమాట మెచ్చదు హితబుద్ది నిలువు 

చాలుంజూ లీవట్ల జగము లేలయగను, పోలంగ మనక బ్బెం బొసగస కార బ్టిములు 

నూరత నిక్కడ చూపంగ నేల, వైరులయందును వర్తింతు గాని 

'యనిన కౌసల్యయు నారాముం జూచి, వినుము నీతమ్ముని విమలవాక్యములు 

శౌార్వంబు చేపట్టు జను లెల్లం బొగడ, నార్యసమ్థుతముగా నవనిం బాలింపు 

సవతిమాటలకు “రాజ్యము “మాని యడవి, నివనసీంహబోనుట నీకు ధర్మంచె 

నాయింట నుండుము నాదుశుశ్రూవ, నేయు మింతేటికంబు తీతిధర్మ Es 

జనకువాకర్గము నేయ. జాలిన వప, జననివాక్యం చెన్న సన్నమే షస" 
యని వెక్కు_విధముల నడలుచునున్న, తనతల్లినూరార్చి తలంపెల్లం దెలిపి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Tryst Donations 
ణా 


89 శ్రీరంగనాథ రా 


అ na 
వమిటి కీమాట వింత శోకింప, నేమిటి కని రాము డేర్పడం బలి ; 
ఇ నదుతం డి వనుషఫునం దొల్లి, చలమునం దమతల్లిం జంవె భార్లవుడు 
బలువిఎ రమతం డి హా గ్ర) న ప 
క 2 నుప, సరగున నొకగోవుః జంవె గుండినుండు 


8సుుక మెం దమతేం డి, పనుప 
తరగల క నముదిమియు6 దా ల్బెం బూరుండు 


తనమనోహర మైన తారుణ్యు మొసఃగి, తనతం డి ప మ 
తమతేం డ్రివనుపునః ద్ర వారే తొల్లి, తమకించి సగరనందను లంబు 
గడణి తం డిడిపువుం హైకొని నాకు, నడవులనుండుట యది యెంత పెద్ద 
నీవల్ల భునిమాట నీకును నాకు భావించి నేయు! వరమధర్మంబు 
ఈలకుణుడు బాలుం డేమియు నెలటుగంజాలండు వీఠవిశారంచె కాని 3 
యని నవ్వుచును నాము డనుజన్లుం జూచి, తనలోన శాంతమంతయుం దోంవం బలి 
నీవి క మంబును నీభుజాబలముు, నీవిలువిద న్ట్‌యు నీదుబుద్షియును 
నీమగతనమును నేటికి యకట, సౌమిత్రి నాయెడ సద క్స్‌ కిఏియె 
యెంత సాహసము నీవిపుడు కోరితివి, ఎంతటిబుద్ధి నా కవు చెప్పితివి 
ఇర శ్రీరాములు కౌసల్యకు సీకి =ల్పుటు. ఆ 
కొనకొని యిటువేయకొన్న ది తల్లి, యనుకంప లేక పొమ్మన్నా(డు తండ్రి, 
యిలయొల్ల 6 జేకొని యీరాజ్యపవము, నఖినేలువా6ం డిశ నాసహోదరుండు 
బలువిడి 'యెవ్వరివై నథై దీవు, బలగర్వములు చూపం బాడియే నీకు. 
నర్మిలి తండ్రివాక్యము నేయుకంశ్సె ధర్మంబు గలదె యీాతేం డ్రి వాక్యంబు 
తోయుటకంచను దురితంబు గలదె, వేయువిధంబుల వెదకి చూచినను 
జనకునిపను పవళ్‌ వము నీకు నాకు జననులకును జేయ సహజధర్మ ౦బు 
గాన నాతనివంపు [కొని నేను, కానల శేగుట కా దనవలదు 
పరమపావనులైన ఖానువంశజుల్క చరితంబు నీకు విచారింపవల దె 
కావలసీనపనుల్‌ గాశేల మాను, చైవయత్నము లివి దాంటంగం6 దరమె 
యనిన లత్ష్మణు6 డప్పు డాటోప ముడిగి, తనరఘురాముని తలం వెల్ల నెజ్‌లి 
జడిసి యూరక యుండె సాథ్వి కౌసల్య కోడుకు తెంపునకు మిక్కు_టమైన వగల 
బొగులుచుం గళలచేం బున్న మచం ద్రు, దెగడు 'రామునిమోము దృష్టించి మజీయు 
నాకులభూషణ నాముద్దులయ్య, నాకూర్మికొమరుండ ననుంగన్న తండ్రి, 
శ్రే 'చాసినయానవు క్రియ నిన్ను ౮బాసి యూపదునాలుగేం డ్రిందుండ(జాల 
'నినులూడి చనుదెంతు నిష్టురాటవుల, కని ప్రలాపించు నయ్యంబ నూశార్చి 
యనునయాలాపదీనాస్యుండై. "రాముం డనియె నోయమ్మ యిట్లాడంగం దగునె 
పతియె ప్రాణపదంబు వతియె చుట్టంబు, పతియె దైవత మాత 6 బరికింప నటి 
పతియణాసి నావెంట బజతెంతు ననుట, మతిం దలంహగ థర మా తలి నకు 
వసుభేశునానతి వసుమతిభార, మెసంగ నాభరతున కిచ్చుట తవ్చె హ్‌ 
నవనీశుం డిచ్చెద నన్న వరంబు, లవిశెండు శై శేయి యడుగుట తప్ప 
నన్ఫతంబునకు నోడి యకట రాజేం ద్రుం డొనరంగ వరము 


నిట్లాసలపట తవ్వె 
మాకేం డ్రియానతి మది నిర్వహించి యే కెజింగునం బ్లూను 


టివి నాకు తపు 
CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


ME ననన 5 < ) 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


యో థా కాండ ము. 89 


చేకొని పతిపంపు చెల్లింపకున్న, నీకైన తప్పదు నిక్కువం బరయః 

బోనికానల కేను బోయిన మిగుల, దీనుండై పొగలు పార్షివుని నీవెపుడు 
ననునయించుచు సవరర్షలు నొనర్చుచును, మనసుశుమ్హలికంటు మాన్చంగవల దె 
దురితదూరుండు బంధురనీతిరతుండు, భరతుండు నాకన్న భక్తి నిన్న రయు 
నీవు శోకింపకు నీకలనై న, భావింప దశరథ పతియొప్పుం దనకు 

నై కేయి విడువక కలిసి వర్తింపు, నాకు నేమముగోరి నను వీడుకొలువు 

మని పల్కి మ్రొక్కిన నారామచంద్రుం గనుంగొని కౌసల్య కౌంగిటం జేర్చి 
క్రమ్రైడుశ్‌ కా శుకణము లందంద, వెమ్తుచు రఘురాము వీ(వున శాల 
నడవికిబోయెదే యకట నీవనుచుం గొడుకుమై నివిరి డగ్లు త్తిక౮ట్టి 
యొక్కి_౦తే ధృత్తిబూని యుల్లంబులోనం జెక్కిటం గన్నీరు చేతం బోం దుడిచి 
పావనజలములం బ్రమోళితాస్య, మై వచ్చి వుణ్యాహ మవును నేయించి 
సురలును ఖేచరుల్‌ శ్రుతులును యతులు తరులును గిరులును దాంతియు శాంతి 
నమలును నిధులు నర్భవము నాకసము, నుదకంబు మారుతం బుర్వియు నగ్ని 
దిక్పాలకులు దశదిశలు చంద్రార్క, వాక్చతి ప్రముఖులు వలనొప్ప నీకు 

స్వస్తి యెల్లప్పు డొసంగుదు రనుచుం ద్రస్తుతి జేసి యా భామాలలామ 
పొలుపొంద వేల్పుల బూజించి రాము, వలచేత నొకరత వలనొప్పం గట్టి 
యలిగి వృత్ర్రాసురు ననిం జంపంబోనవు, బల భేది యగువజ్ర,పాణికిం దొల్లి 
'యేమంగళము లిచ్చి ెల్ల దేవతలు నామంగళములు నీ కగు రామచంద్ర 
యరుదుగా దివినున్న యమృతంబుం బేరం గర మొప్ప నరగాడు గరుడున కర్ణి 
నేమంగళములిచ్చె హితమతి వినత, యామంగళములు నీకగు రామచంద్ర 
'చేవరాజ్యుంబును దిరుగ నార్జింప, నావామనుండు పోనునపుడు సంట్రీతి 
నేమంగళంబుల నిచ్చె నయ్యధదితి యామంగళములు నీ కగురామచంద్ర, 
యని రాముం దీవించి యక్కునంజేర్చుుకొని మస్తకంబు మూర్కొని నిండుమదిని 
అనివినం దనతల్లియడుగుల కెజి గి యనుజన్మసహితుండై యచ్చోటు వెడలి 
యఖి వే.కవిఘ్న వృత్రాంతంబు 'జెలిని సళనుండు రాజులు సచివులు సకల 
పౌరులు శోకింపం చాదచారమునం జారుచామరనితచ్చత్రముల్‌ మాని 
యనురాగమందుచు నంత రాఘున్రండు, తననగరికి వచ్చి తగవాప్ప మెజసి 
యంతఃపురంబున కరుగుచో నీత యింతులు దానును నెవము సేగు బెంచి 
తనుయాచి మది విన్నంచనముం శైాకొన్న, ఘనుని రాఘనుం జూచి కడుంజిన్న వోయి 
యిదియేమి యిట్లు నాహృదయేశ నీదు నదనాంబుజము కడు వాడుపాతీనది 
గట్టిగాం బుహ్యు యోగము దప్పకుండం, బట్టంబుగ జ్చైనే పార్టి వేళ్వరుండు 
సోమమండలముతో పోడగు గొడుగు, నీమోము(దమ్లికి నీడుగా డేల 
చామరద్వయము పార్శంబులం దనరి యేమొకో మనపట్టవేనుంగు రాదు 
శ్రీరామ నీమాళి నేసం్రా లెవ్వి, పౌరులు నినుంగొల్పి బలనీఠా శేల 
దుందుభీపటవోది తూర్యఘోషములు, వందిమాగధులనై వారంబు లెవ్వి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
9) శ్రీరంగనాథ రామాయణము 


యఖిమేకదినము నేం డధిప నీయందు, శుభరాజచిహ్న ముల్‌ చూడంగ లేవు 
సౌమిత్రి మోమున జాల దుల్లాస, మేమిచందమొ నాకు నెజంగింపుం డిప్ప 
డని పల్కు సీతే ముగ్గాలాపములకు, మనమున గుంది యామానినిం జూచి 
మునులకు నృపచిహ్నములగొడ వేల, వినుమది యెట్లన్న వివరింతు నీకుం 
ఇక మాతండి, సత్కారించి తొల్లి, గై కొన్న వరములు కాంతీంచి నేడు 
(హా © a 

కొదుకు బట్టముగట్టుకొని రాజ్య మేల, నడవుల నన్ను ండ నడి ౫6౦ గావునను 
ధరణిం బాలింవ నాతమ్ముని భరతుం గర మొప్ప పట్టంబుం గశ్షైద ననియెం 
బనివడి యడవులం బదునాలుగేండ్లు, జనకుశాసన మేను జరపంగ వలనెం 
దల్లిదండ్రులమాట తప్పక నేయు బల్లైదునకును సంపదయును గర్హి 
నాకలో కాది నానావిధపుణ్య, లోకంబు లరచేతిలో నుండు గాదె 

ఆం సీశ్రత్రో రాజ్యాఖి షేకభంగ "మెటియగించుట. రిఆా- 

'కావునం బతియాజ్ఞ కానల సలిపి, 'యేవచ్చునండాంక నిందీవరాతీ 
గురువులు వగలచేం గుందకయుండం బరిచర్యలొనరించి భక్షితోం గొలువు 
చిత్తంబులోన నానేమంబు గోరు, ము_తమశీలవై యుచితధరే,ములు 

నిత యమ్మలమై్రల వర్తింపు మనిన, జనకజ యారామచంద్రునిం జూది 
కదలినమతి భీతి గాలిచేం గదలు, కదళిచందంబున గడగడ వదతి 
బెదరి డగ్టుత్తికంబెట్టి వెన్వగలం జెదరి యంతంతకుం జెలువేది వలి 
9దియె నిశ్చయమైన నేను మోావెంట, వదలక పయనమై వత్తు నీతణమె 
నిను కానీ యే నిల్వ నేరం ర్రాణములు, ననులుట్టనేరవు నాప్రాణనాథ 
యడనవుల శేనును నర్ధితో వత్తు దోడుకపామనం దూలి రాఘవుండు 
కమలాశీ యడవులం గందమూలములు, నమలి రానేలల నడచుచు నీవు 
నారచీరలు గట్టి నడచుచు వగలం గూరుచుం బేరెండకును గాలి కోర్చి 
'నేలలం బవళించి నిచ్చలు పర్ల,శాలలలో నుండయజాలుచే యకట 
కోమల దేహవు గోలవు బేల, వేమియు. నేపాటు నెలుగవు నీవు 
తీలయ నక్క_జమైన దంతులు పులులు, 'నెలుంగులు తోశేభ నిలులు కరులు 
పాములు గొములు దె(ట్రాకు నెజ్జ చీమలు గరిగువాసీమల దరుల 
యురులనిమ్ముల లతాశ్చరగ్థిహూర్ణముల, విరసకంటకలతావృషమార్షములం 
దలంవ నక్క_జమైన దారుణాటవుల, మెలళసట యక్క_టా మేదినీతనయ 
కావున గౌసల్యకడనుండు మోావు,. 'నేవింవు మాసాధ్విచి తంబు వడసి 


ాాతికిలాయు దాదా లలా లం 


es గొల్ను కీ ర్తింపు నన్ను, నహరహంబును మామయడుగులాటంగు 
a స ము బరుసంబు లాతనిం బలుకకు మబల 
లో సు ౦చ్చి ముద మొప్పం కు ముగుద చింతిలకు 
స న రయ pe గనులణొని నీత నిక్కము విన్నవించె 
స్రంబు లైను సతులను రక్షించు సమదం చెసణ 
నాపాలివిభుడన్న నాదైవమన్న, నాపుణ్యగతియన్న నరనాథ నీవ 
06-0౦. 112౧ Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 6620006] Gyaan Kosha 


TP ne] 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఇ యోగథ్యాకాండము. 91 


సునతేపస్స క్షభోగము లనేకంబు, లనుభవించుటకంచు నతిభ_క్లీతోడ 

నిచ్చలు మనమార నీపదాంబుజము, లచ్చుగాం గొలుచుట యది నాకు సుఖము 
నృపవర్య నీవున్న నిస్థురాటవుల, యువవనంబులు నాకు నూహించి మాడ 
జగతిళ విను విష్ణుసము డవౌ నీవు, జగ దేకవి క్రమళాలివై వరణం 

గరమొప్ప నీఠత గలిగిన నన్ను, సుకఠాజు తలయు త్తి చూడంగ వెజచు 
నారచీరలు గట్టి నడచి నీతోడ, నారంగం జనుదెంతు నట నీవు చూప 
నమరంగం జూ చెద నద్రులు నదులు, కమలాకరంబులు కడువేడ్య_తోడ 

పాయ నిన్నెందును బరయగ నూశజైన, వేయైనం గానిమ్లు వివినంబులందు 

నన్ను. దోడొొ_నిసొమ్లు నరనాథ యనిన, నన్నాతిం గనుంగొని యకం డిట్టులనియె 
అనిశంబు నతిదురంతాయాసమైన, వనవాస మేటికి వనజాతీ. నీకు 

నీయందు జి త్తంబు నిలిపి నిన్ను నిచి, పోయి కావించెద భూపాలు వనువు 
వనమేడ నీవేడ వనిత నిన్నేడం, గొనిపోయి దుర్లముల్‌ కుటిలమాన్లముల 
నారామవనశేళి కర్ష్యంబుగాని ఘోరాటవులయందుం (గృుమరం దగునె 

చెల్లు క్రూరవృ కాళి పృభువుండరీక, భల్లూకనింహాది బహుమృ గావళులు 
ఘూకకాకా నేకఘోరహబంకార్య కాకోలరిల్లి కాకర్క_శ ధ్వనులు 

మానక వర్తించు మజి భయంబొదవ, నీనీడతళ్కు. నీ వెందున వలదు 
నావుడు విని సీత నరనాథుం జూచి, నీవుండంగా నాకు నిర్భయం బధివ 
వనభూమిం దిరుగుదు వరుసతోం గూడ, నని నాకుం జెప్పినా రా వేచవిదులు 
కాన నీవిధమునం గాంతొరమునకు, భానుకులేశ నీపాదముల్‌ గొలిచి 

వచ్చెద నన్ను రావల దనవలదు, వచ్చిన మదిని నాభ_క్రియుం జూడు 

మని పాదముల బట్టి యడలంగ వగచి, యనుమతింవమిం జూచి యతిదీన యగుచు 
యెటి(? నేం శేసితినే మున్ను తప్పు, మజచి చేసితి నేని మన్నింవు నన్ను 
పటుశిలాకంటక ప్రచుర దేశములు, నట నిన్ను. గొలిచిరా నలతయు లేదు 
కరుణమై నీవిచ్చుకందమూాలనులు, నరుదార నమృతంబులవియును నాకు 
భావించి చూచిన బ్రాణబంధుఃడవ్రు నీవె కావున వత్తు నీతోడం బ్రతి 
జనకుండు చింతింప జనని: చింతింప్క చనునిష్టులగు బంధుజనుల చింతింప 

జననాథ సహధర్మ చారిణియందు, జనకునిచే నగ్నిసాయీం లెకొంటి 
జనలోకనుతుండవు సత్యసంధుండవు, నను డించి నీకు గానల3గం దగునె 
యెన్ని దుకీఖములై న 'నెన్నికంగాదు, అన్నియు సౌఖ్యంబులగును నీదయను 
ఈవాడ లీమేడ లీబంధుబ్బంద, మోవ స్తుసంపద లీ జీవనంబు 

నీవు లేకున్నచో నిస్పారములగుం గావున నిచట నేకరణి వేంగింతు 

సావితి యనుపుణ్యసతి తనపతిని, నేవించినట్టి యా చేలువున నేను 

నీవెంట జనుచెంతు నీనీడంబో లె, నావంటిసాధ్వికి నదియె ధర్మంబు 

నినుం బాసి యిచ్చట నిమిషమేనోర్వ, వనముల నిను గూడి వ _ర్రింపనే రు 
బదునాలుగోం డ్లేల పానెద నిన్ను౮ గదిసి వియ్యేం డ్రైనం గడదువేడ్క_ గొలుతు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri ౮/౭౧ Kosha 


స్త్‌ స్ట కరమ'భేదర్భంబగు కవచంబు పసీండి, పరుజులం 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


92 శ్రీరంగనాథ రామాయణము 
సతులకుం బతులకు జను లెంచందగిన మతము ప్రతిష్థింపు మణీ వేయునేల 
నీవరణ్యములకు నిట నన్ను విడిచి పోవ్రట నిజమైన బోవు (ములు 
నలుకమైం గాదేని యగ్నిచే నైన, 'జలముచే నైన విషంబుచే నైన 
నేదినవగలతో నిటం జత్తు నేను, నామావు డించిపో ననుదించిపోకు 
మని ప్రలావించుచు నడుగులమోంద, జనకజం బడియున్న చందంబు చూచి 
కరుణతో నల్లనం గరపల్ల వముల, ధరణీశతనయుం 'డాతనుమధ్య నెత్తి 
రి సీక వచ్చుటకు శ్రీరాములు సమ్మతించుట d= 
యలివేణి నినుం బానీ యావనంబులను, నలువంద విహరింప నాకిచ్చ లేదు 
నినుం దోడుకొనిపోదు నీవు నావెంట జనుబేరం గుశలంబు సకలంబు నాకు 
నిమ్హుల నీచిత్త మెలుగంగం దలంచి, యిమ్హాట లాడితి 'నేతెంతుం గాని 
యనుచు నారఘురాము6 డతికృపామూ ర్తి, జనకజ రాకకు సమ్థతించుటయు 
వలయుచానంబులు వరుస: గావింవు, నెలత నీననవుడు నెమ్షనం బలరం 
గాంచనర త్నాదికంబు లై నట్టి యంచితడానంబు లవ్షహీతనయ _ 
వరుస బియంబగువార లకెల్లం గరమర్లి నందందం గావింవె నంత 
ధరణీళుండును సుమి త్రావుత్రు జూచి, చేర రమ్మని రామచంద్రు. డిట్లనియె 
నాలోడ నీవు కానకు వచ్చెదేని నాతోడ నినుం బాసి నానావిధముల 
మిడుకు కౌసల్యసుమిత్రల నెవ్వ, రుడుకార్చి పోషింతు రొవ్పెడుభ కి 
మనమిద్దణము6 జన్న మనతండ్రి, భక్ర్రి ననుదినంబును నెవ్ష రరయువా రిచట 
మొదలనే సవతివై మ్రొగ్గుం వై శేయి, మదిలోన నీరాజ్యమదమింక నొదవుం 
బేరి చూవుచు దుకిఖవెట్టునో వకు ధర్మంబు తలపోసి తగవేల నడువు 
నటుంగాన నే వచ్చునండాశ నీవు, నిటనుండం దగునన్న నెంతయుం గనలి 
యావేళ లత్షణుం డన్న నిశ్చయము, "భావించి తనపాణివద ముల్‌ మొగిచి 
యప్పుడు నన్ను రా నానతియిచ్చి, యిప్పుడు! వలదను కేవీ కారణము 
శాసల్యకృప రత గాక నారతు, యాసుమిత్రకు నేటి కాలేజ మరయం 
బది వేన్చరకు నున్మిపట్టు నీవెలుగు, నిదియేల చింతింప నిట రామచం ద 
భరతుండు నీచెస భయమునంచేసీ, తిరముగాం గాసల దేవికి భ కిం 
pos అ గావించు నటుల్క నిరవొందనటుంగాన నేనిందు నిలువ 
రం 
లా జము పజ్ఞగాం గూర్చంగ వలయు 

బదునాలుగాండ్లును బగలునురేయి, నిదురవోవక్ష స్ట నెలే, నేయవలయు 
వచ్చెద. నేనన్న వసు థేశుం డళతన్ని నిచ్చమైం గొని హు భౌ ల్‌ 
వలయుబంధులనెల్ల వరుస వీడొ్కొనుము పళ మం టే 
మనం డ్రి కిచ్చిన మహితచాపమును, ఘనళరశ్త ఇస... షి నర దేవుండు 

క ? ఘనశోర శ్రేణులు గలకవదొనలు 


జెన్నొ ౦దు వటుక్ష 
| 00౦. 1202 Deshmukh Library, BJP, Jammu. Digiized BY Siddnanta eandAiHBYean Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


అయోధ్యాకాండ ము. 93 


క్రొనిరమ్లు నానేగి కొమరార బంధ్యుజనుల వీడొ,_ని శస్త్రళాలకు నరిగి [జూచి 
యాయుధంబు బు గొంచు నరుగుదెంచుటయు, నాయతాతుండు రాము డనుజనుం 
తమ్ముండ విను మెల్లధనముల నేన్కు నెమ్మి నిచ్చెద ధరణీసుకవరుల క 
మహీతవురస్థుల మనకింవులై న, సహజభృత్యుల నర్జి నర్గిజనుల రావింవు 

మావేళ నహ ౦డు నఖిలజ్ఞాం డైన, యావనిస్టునివుత్రుం డయినసుయజ్ఞా 
'మొద లై నవుత్రు సుతు ల ముదు చిత్తమున బొదలంగ గసరిభ క్ర కం బూజింపవలయు 
మయం మ మన్నింత మెల్ల, తెజంగల నక్కఅ తీట నష్ధులకు 
ననవుడు లత్ష్మణుం డౌంగాక యనుచు, మునివుత్రునీంటేకి ముదముతో నరిగి 
రామువాక కర్గముం జెప్పి రమ్మన్న నతండ్యు న నిష్టతోం దీర్చి 
సౌమి తి సహితుఃడై. చను చేర గాంచి, రాముండు వినయాభిరాము(డై తాను 
నెలమిమై సీతతో. నెదురుగా వచ్చి, యలఘుతేజోమూ ర్తి మె యైనమునీంద్రూ( 
గొనివచ్చి గద్దియ కొమరారనునిచి, వినుతార శ్రి సాచ్యుముల్‌ వడంతో చ్చి 
హారకుండలవలయాంగదకటక, చాకుళోటీ రావి సక లభూషణము 
మాతులుండౌసగిన మవగ జేం ద్రంబు, ఖ్యాతి శ త్రుంజయాఖ్యము మొదలైన 
కరిసహ్న స్తంబును కమనీయరత్న, । సుకుచిరదివ్య వస్తువు లెల్ల నొసంగి 
బహుభూషణములిచ్చి పయివయితోన, మహనీయరత్న ముల్‌ మానుగా నిచ్చి 
పసీడియేర్పడంబుచ్చి పదికోటులొసంగి, యసమానవ స్తువు లన్నియు నొసంగి 
యిచ్చిన శై కొని హృదయంబులోన, నచ్చెరువడరంగ నధిక మోదమున 
నారాజమిథునంబు నతండు దీవించె, నారంగ రఘురాము. డప్పుడు మజీయు 
నెడపక భండార మెల్లం చెప్పించి, తొడరి దీనులకు నర్భులకుం "బేదలకు 

చెలిమి నగ_స్త్య కౌశికు లనువార్సి కిల రత్న రాసు లనేకంబు లొసంి 

"మొగి వనిష్టాదిసన్తునిజనంబులకుం దగుతపస్వులకు సర్గ ము లొప్పనిచ్చి 
వందిమాగధులకు వరదానళ కు లెందును బొగడంగ నిలుచూర నిచ్చి 
వేదసాదలకును బృథ్వి దేవతల, కాదట బంధుమిత్ర శ్రీ తావళికిం 

బన్ను గానిబ్భంగి బహుదానతతులు, సన్ను తమతినిచ్చి సౌమిత్రిం జూచి 

నీవును దానంబు నెమ్లిం గావింవ్రు నావుడు నారాజనందనుం డలరి 

ఘటజన్లుం గ 7 శికు గార్లు. శాండిల్యు, నటకు రప్పించి వెక్కర్గంబు లిచ్చి 
వీరవారేన కెల్లవిథములవారు, నారంగ నెవ్షరే మడిగిన నిచ్చి 

ధరణీళుం డాతనిం దనబుద్దియలరం, గర మొప్ప నరునికి యెన 
యాయరుంధతికి సుయజ్ఞనిసతికి, నాయతంబగుభ క్రి నప్పుడు నీత 
తనభూషణములిచ్చి తనయర్థ మిచ్చి, తనయింటంగల వస్తుతతు లెల్ల నిచ్చె 

నప్పు డరుంధతి యకట యిహకు, బిప్పాటు పడుచుంటి నిటు చూడందగునె 


అధి శ్రీరాములు త్రిజటాఖ్యునకు గోవుల నిచ్చుట. 9ఆా- 


యని భర్త నడుగంగ నమ్మవామౌని, ర దలపోసి మాచి 
యేరూజనునః బోవదిది డె వయోగ, మూరకుండుము చూచుచుండుద మనియె 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ర శ్రీరంగనాథ రామాయణ 


ఆవేళ ద్రిజటాఖ్యుం డనువిప్రుగ డడరి, జీవనస్థితక్‌నై చేను దున్ను చును 
ఘోరం్రీలేమిచే మిచేం న 'వేరాసం దత్సతి బిడ్డలం గొంచు 
నతిసంభ్రమంబున నచ్చోటి కరిగి, తతిగొనం బనినేయు కేద్భ ర్త ర్రంజూాచి 
యేల 'యానాలోలు హృదయంబుచిన్రర, నేలయీాగుద్దలి యిట బాజవైచి 
రమ్ము చెప్పెద నేడు రామచంద్రుందు, సమ్మదంబున నర్థిజనులకునెల్ల 
/ ద్రవ్యతండంబులు దయతోడ ప నెవ్వ చేమడిగిన నిచ్చుచున్నా డు 

నీకుటుంబము చెప్పి నీవేరువెప్పి, కాకుత్‌ స్థపతిచేతం గామి తార్థంబు 
వేవేగం జని నీవు వెడుకొ మనిన, నావిఫ్రు ( డూహలు నందగేద నిగుడం 
జనుదెంచి యా రామచంద్రు, నీక్షించి, తనరంగ దీవించి తా నిట్టులనియె 
వేదవా(డను సుతుల్‌ పెక్క_ండ్రు, గలరు, లేదు ద్రవ్యంబును “తేశమాత్రమును 
నను నీవు రహీంప నరనాభ వలయు, ననిన నారఘురాముం డావివ్రుం జాచి 
యావులమందలయ్యా యున్న వివుడు, నీవు నీచెముష్టి నిజశ_క్షి వ. 
యేందాత వేసితి వీలోనిపళుల,మంద నీకె యటన్న మది సంతనిల్లి 
యటబచి దోవతి మొల నంటబిగించి కుబుచె చైనశిఖముడి గొని Ne 
నరముల బ్రాణముల్‌ నలినంటయట్టి, కరమునం జాషాణకలితుం2ై. యవుడు 
శ్రీరమాధవు నెంచి శ్రీరామునెంచి బిరబిర తనముప్టిం బెట్టుగా దివి. 
యురమున జందెము నుజ్జూతలూంగ, సరయువుదా(క విచ్చలవిడి నేనె 
బ్రతుకుజీవనమని బ్రావణుం డట్టి, మొదవులంగొన్న రాముండు చోద్యమంది 
మటీ వేయుగోవుల మహీతవస్త్రముల్క నజులేక యిచ్చెద నడుగుమోా యనిన 
జన్న౦బునకు నీవు చాలినయర్థ, మెన్న నెక్కుడుగాను నిమ్మంచు నడుగం 
దనియంగ నిచ్చినం 'దద్దయు నలరి, తనపత్ని తోం గూడ సాయి గొనుచు 
సంతోషమున నటం | ది జటుండు, నంతట రఘురాము6 డనురాగ మెసలోం 
గృతకృత్యుండై. వచ్చి గృహ బేవతలకుం జతురుందై. మునులకు సద్బ కి య్ర్రుక్కి 
యీరీతి రఘురాముం డెల్లవస్తువులు, కోరినవారికి. గోరిన ట్లొసంగి 
మును జనకునియజ్ఞ మున వరుణుండు, తనకొసంగిన తను గ్రాణకోదండ 3 
ఘనతరతూణీరఖశ్రాయిధములు, తనకులగురునింట దాయటం చేసి 

యనుజుచేం చెప్పించి యవి ధరియించి, జనకజూలత్షణస సహితుండై వెడలి 
రాజునొద్దకు వేగ రాజచిహ్నంబు, లోజం గోనక పైరు లుల ధు లలర 
రాజవీథులనుండి రచ్చలనుండి, శాజితోన్న తసౌధరాజినై నుండి 

వ E టీట్టిదుర్ణశ కర్షుండే రాముం డనుచు 
కొందటు రాజన్వకుంజకువెనక్‌ మ య రం జరు 
నేపార సొంవె మ పాడైన, యీ; న 

బరికించి కొందలు పజ సన he న్‌ న్‌ నేలని, మృనుచుం 

నక్కలు వజళులు నా 2 -వెకు లుయపస్తు పులులు నింగములు 

) పక్కు.భూతంబులు చే తసంఫ 


ఘములు 
__CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siren ee Gyaan Kosha 
wm. rr 


+ దం చహాననికిిదాలా లా మిలా దజా లం చా దా ముదా 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


అ యోగథ్యాకాండ ము. 


పాయనియడవిలో పతిరాము(డున్న, యాయరణ్యము వుకంబగునంచుం బలుక 
క క్రంచయ్యె బహూవి థాక్క క ౦ంచనరవము, నంచంద వినివింప నధిక ఛా శ్రైర్యమున 
తం! సీతాలక్షణస మేకుండై డై దళరథునియొద్దక వచ్చుట. వయా 
గ ల వు వి దగ వం గాంచి ధరణీశనుతుండు 
వినివీంవు మారాక విభునితో ననిన జని శోకమున జాల సంతావమందు 
రాజేం ధు గనుంగొని రామలక్ష్మణులు వూజితచరితయా భూతనూభవయు 
వచ్చినారని చెప్పబడి మార్ఫవేౌయి, చెచ్చెణం దెలివాంది' చెందిననగల 
నల్లన గద్దియ నానీనుం డగుచు, నుల్లంబులో థైర్య మొక్కింత నిలిపి 
వత్తురుగాక నావనితలు నింక, వత్తుకుగాక నీవరవుత్రుం జూడ 
ననుచు డగ్దుత్తిక నల్లనం బలుక, విని యాసుమం త్రుండు వినయంబుతోడ 
నంతకవరరబుల కరిగి యారాజు నింతుల మున్నూటయేంబం డ్రం దెచ్చె 
మణీ పోయి యారాము మహనీయ తేజు, 'తెజగొవ్చం దోడొనితేర నీక్నించి 
యాలుగనము నేయ నర్భితో లేచి యాలోన రాలేక నవనివై6 బడియె 
నంత న్మాశ్రీ రాము. i బట్టి, యెొంతయు. , చే మచే నెస;గంగం దిగిచి 
తొడల వై సడిఖొని దుగిఖింవం గొంత, వడికి వైతన్యంమ వచ్చి కూర్చుండి 
తనుం జూచుచున్న యాశం డ్రి, నీతీంచి జననుతుండగు రామచంద్రుండు పలికె 
ననఘార్య నీదుసత్యము నిల్వ “శీను, వనభూములకుం బోవువాడ నౌ 'బటీంగి 
యీసాథ్వి జనకమహిపాలతనయ, యీసుమి త్రై వుత్రు లెద్దలు మిగుల 
వలదని యేనెంత వారింవ వినక, నలరి నో అ యులు 
గాన వీరలు నేను గానలేగ, నానతిమ్ధునుటయు నాన రేళశ్వరుయ 
మదిదూలి శై శేయిమాటకు నిన్ను, నదయతం బొమృంటి నకట కానలకం 
చేకొని నామాట నేయంగ నేల, నీకెట్లు నందన నీవు నీయంతం 
'జెన్నూంద రాజ్యంబునేయుదు గాక, యన్న నామాటకు హ_స్తముల్‌ మొగిచి 
తలపోయ గురుఃడను థారణీవతివి, ఎలమిమై రహీంప నిలబాంధవుండను 
నటుగాన నీవాక్య మర్జితో (జేయ, నిట నాకు నానతి యిచ్చి నన్ననుపు 
సత్యసంధుండ వై న జనలోకనాథ, నిత్యంబుగా నేలు నిఖలలోకములు 
ననిన దీర్థాయువు నత్యంత శుభము, వినుతయశంబును .విమలవి శ్రమము 
నకళంకధర్శ ంబు నమరంగంబొందు, మొకబాధయును లేక యుండు మోపుత్ర 
న. నన్నును నరయ మోళల్లి, నీరాత్రి మాచి నీవెల్లి పొమ్మనిన 
'నేంచేమి యె్రేమి నిలువంగందగదు, నేడు “హాయెదమన్న నెమ్మి మ. 
నరనాథ' నాయీగి నాతేము(డైన, భ రతుండు వసుమతిం చాలింపనిమ్లు. 
వగపు నీవిధి మోకు వలదన్న రాము, తెగువకు: దశరథాధిపుండు నోకించి 
న నీవంటిసక్సు త్ర నిష్టురాటవుల, శీవెంటం బొమ్మన నెట్టు నోరాడు 
చ్‌ కాదూ 'గడుమోసపోతిం గా కటకట యని కరుణం దానేడ్వ 
నంతకిపు రాంగన లందటునడల, నంతం గాసల్యయు నాసుమిత్ర యును 
CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


న్‌ Vinay స్టీకంకహా Sahib రర Dost t Donations 
వంకల వాలుచు వగల దూలుచునుు, వింతగా భువింజేరి సన చుచుండ 
నపుడు సుమంత్రు( డయ్యతివలయేడ్చు, నవు పున్‌ *కమును క నిట్టూర్చుయబుచ్చి 
సున సకరశోకసంకరతుండై. చక గనుంగొని వలిశె నుత్క_టకొవుం డగుచు 
నీయత్న మునగదా నృవునకు మాకు, ప వచ్చె నేమనగలను 
పతిహితం 'బేమియు. బరికింవ వెట్టి, సతివైతి వకట శాతనీవి నీవరయ 
నీతల్లియట్లనే నీవు ప్రా సాణేశ ,ఘాల్‌నయ్యది యెట్టిగతియన్న వినుము 
సకలభాషలు సు. డెటుంగు, నొకనాండు మాతల్లి యును దాను శయ్య 
నొజప్రుగాశయనించి యొక కీటవా_ర్హ, యెణీంగి యాతండునవ్వ నెద సంళయించి 
యిదియేల నవ్వితి వెజింగింప్లు మనిన, నది చెప్పినను ,బ్రాణహానియా నిపుడు 
ననవుదు నీప్రాణహోని "శేవెజవ, వినువింపు మనిన విచేకరరు నతని 

నదియె తప్పనే వళ్లనడంచె మోతల్లి, యదిగాన నాచండి కాత్మేజవైన 

నీకేల కలుగు మానితపతిపితము, ఓకైకయనిన నాయువిద యును 
దలవాంచి కొండొకతడవు చింతించి పలికె నాదళరథపతిం జూచి యవుడు 
మున్నా మోకులమున ముఖ్యుండై సగరుం డున్నతకీర్తియై యుర్శి నేలుచును 
నసమంజసుండను నగృనందనున్మి గొసరక వురివెళ్ళ్లం గొట్టంగాలేదే 

'రామచంద్రు, ని నీవర్‌ స్యభూములకుం, దామసింపక పంప ద "వ్చేమి. దీన 

నన విని దోశోరథుం డధికశో కాబ్టీ మునింగి ప్ర ప్రత్యుత్త త్తరంబున కోపకున్న 

గవుడు నిద్ధార్ధకుం డనుమంత్రి వేరుండు, కపటొత్తురాలైన నైక కిట్లనియె 
అసమంజసుండు దర్చాతిరేకమున నెసంగ పట్టణములో లో నెల్ల చాలురను 

సరి పట్టి కట్టి యాసరయున్రులోనం, బరువడి వైవంగం బౌౌరులందటును 
సగరనితో శ జెప్ప జనహితం౦బునకుం దగవు చింతించి యాతనయు. చోనడం2వ 
“నీరామునం దొక్కయొ గ్గె స్ట్‌ గలదె, చారువ _ర్తనగుణసాజన్యుం డితండు 


నావుడు సత్యంబు నాతోడం బలిం గావునం దండి డ్రివాక్యమునేనె నెనె సుకృతి 
యగుంగాక రఘురాముం డనవుడు క, తెగువకు దశరథాధిపుండు శోకించి 
చాల సంతాపీంచి జడిగొన్నవగలం Fr నాసుమం త్రుని జూచి వలి 
ధనముల మణుల గోధనముల బంధు,జనముల నవరోధజసిముల హితుల 
విజయచిహ్నంబుల విలసిల్లుచున్న, గజముల రథముల ఘనతురంగముల 
నిజముగా వంటకు [పాలు 'బ్రజల మం త్ర్రుల రామభ దుని వెనుక 
వెడలింపుమో రి త్తవీడు శై కేయి, కొడుకుబట్టము గట్టుకొని యేలుంగాశ 
యనియిట్లు దశరథుం -డాడువాక్యములు, విని వైక నోపించి విభు; దూటి పప్‌శె 
ఛాజపుంగవ నీవు శామచం 'ద్రునక్కు రాజిల్లు నీసర్వరాజ్యసంపదలు 

నిచ్చి పాడై యున్న మూరల యిచ్చెదు భరతున కీపల్ము_ లేల 

సౌమి త్రియును దాను జనకనందనయు రాముండు నార చీరలుగట్టి వ్రీ! తి 


న్‌ జూచుచునుండ 
౦డ నెల్ల భోగములు, మాని దుర్గములం ప్రవర హోపకున్నం 


చొసలోదు నీయీ, 
వి బొంకు నీపలుకు, వసుధేళ నీపచ్చువరము నేనాల 
CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotfrGyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Tryst Donations 
అ యో కాండ ము, 


దవ్చీతి వీవన్న దళరథాధీళుం డప్పుడు మూర్చిల్లి యవనివై ద్రెన్లె 
ధరణివై నట్లున్న తండ్రిని జూచి, పరితాప మందుచుం బలికె రాఘనుండు 
పలమ్తు చైశేయి యివ్వహారాజుూ, తూలయటోం బలుమాటు దూణనాడెదవు. 
గురుండును రాజు నాకూరిమితం డ్రి, పరమదైనం బిట్టిపతి నన్ను6 బనుప 
విషమైన మ్రింగుదు వివులాగ్ని నైన, విషధియైనను జొత్తు వేడ్క_తో నేను 
వనమున మునులతో వర్తింపుమన్న , ననుమతించుట నాకు నదియెంత వెద్ద 
యన విని దళశరథుః డావాక్యములకు, మనమున గడుదూలి మణి శైకం జూచి 
విను మేను రాజ్యంబు విడిచి యారాము, వెనుక బోయెదను నీవిభవంబుతోడ 
భరతు: న యోధ్యకుం బట్టంబుగట్టి, ధరణి యేలుదుగాక తగవేల యనంగ 
నామాటలకు రొముం డధిపుతోననియె, భూమిళ. నిర్దనభూమియై పరగు 
నవ్వనంబును నాకు నర్హమైయుండు, నెవ్వరు నాతోడ 'నేటికేతేర 
నారచీరలు దెచ్చి 'నాకిండు దాని నారంగ ధరియించి యడవులలోన 
బదోనాలు గేండ్లును బరంగ నీయాజ్ఞ, వదలక వర్తించువాండను నను 
'దే నారచీరలు దేవి నాకనిన, నానాతి నిర్లజ్ఞయె తానె యవుడు 
ముదమంది మదిలోన మొగ మోటలేక, మది చలింపక. సభామధ్యంబునందు 
నారచీరలు . దెచ్చి నరనాథపుత్త్ర, గారవంబున నీవు కట్టుకొ మనుచుం 
బేశెలుంగున బల్క_6 బ్రియముతో రాముం డారాజసభయును నారాజు నడల 
నాతల్లి చేనున్న యవి వుచ్చుకొనుచు, భాతిగా మున్నున్న పటములు విడిచి 
నారచీరలు గై నయముతోనవుడు, నారంగ ధరియించె నాలత్షణుండు 
సీతకు సానారచీరలు రెండు, చేతనిచ్చినం గొని చి త్తంబులోనం 
గలంి రాముని జూచి కాంతారవాస్సు లెలమిమె నీచీర లెట్టుం గట్టుదురొ 
మునులంచు నొక్క_టి మూవువై వైచి, తనరారనొక్క_టి తన కేలం దాల్చి 
కట్టనేరక మదిం గలంగ నారాముం డట్టిచందముం గాంచి యావువ్వు(బోణి 
'ఘననితంబమునం బొంకమునిోాఅం గట్ట గని రాజసుతులు రాఘవుని వీశ్నీంచి 
నారచీరలు గట్టి నరనాథపుత్ర, యీరాజవరవు త్రి నీసీత నెట్లు 
దారుణగతినిట్లు తాపసిం బోలి ఘోశాటవికి నీవు కొనిపోవం దగునె 

1] వసిష్టుడు శైకతో కఠినో కు లాడుట. రికా 
మామాట మన్నించి మాయొద్దనునిచి సౌమి త్రియును నీవ్రం జనుండు కానలకు 
ననగ వనీష్టుండు నలుకతోం వ్రైకల గనులొని కులనాళ కారిణివీవు 
భూపాలకుని మోసపుచ్చితి కాన, నీపాపమరయంగ నెందును. గలదె 
రాజపత్ను లయొద్ద రఘురామునాజ్ఞ , నీజనకజ నుండన్ని మృట్లు కాంగ 
వలదననేల యీవై దేహి చనంగం గలయం బౌరులతొ డం గాననంబులకు 
నేమును జనువార మింతియే కాదు, రామచం ద్రునింగొల్వ రమణీయలీల 
భరతళ త్రుఘ్నులు బలసి వచ్చెదరు, పరికింప నీవు నీపాడూణ నుండు 
పోవంగ రాముండు పుణ్య శీలుండు, లీలనున్నది యూటు లేనిది పాడు 
CC-O. Manali Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


97? 


wae 


ఖే Vinay ల. 
సంబు దలంచి, యతిలోభమున రాము నడవులకనిచి 

లే 
భరతు నయోధ్యకుః బట్టంబుగ ట్టి, చిరలీల రాజ్యంబు సయం జూచెదవు 
పతియాజ్ఞ దప్పండు భరతుండు తం డ్రి,వ్రతినిధి కు 
నీమాట విని ధర్మనిష్ట6 బోవిడిచి, రామునడంచి యీరాజ్యంబుం గొన్న ం 
దలపోసి మాడ(గ దళ ర థేంద్రునకు, పాలుపారనతండు ఆ౮6 బుశ్లైనే మైన 
నీతప్పు నీమీ(ద నెజివీనమిా(ద, మాతగా దలంచనే మదిలోన నిన్ను 6 
గరమర్థి రాము డాకాన వ_ర్తింప్క భరతుం డీసా మ్రాజ్యభార మెట్లోవు 
నెలుగవు భరతునిహృదయ మేమియును, మజీయీ తెజగు విన్న మండు నీమిాంద 
నెవ్వరినై.నీకు నీనిష్టురంబు, నివ్వెంటభరతున కియ్యకో లగునె 
కావున నిది మేలుగా నెన్నవలదు, నీ.వదియునుగాక నిష్టురవృ త్తి 
శ్రీరామునకు మణీ నీతకు నార,చీరలిచ్చుటకు నీచేతు ఇెట్లాడె 
నారచీరలు మాని నవరత్న ఖచిత, చారుభూషణములు సరసంబులై న 
చీనాంబరంబులు వెలువారం బూని, జానకి దనపరి'చారకుల్‌ గొలువ 
జనుగాక యనుచు నాసంయమోాశ్ళరుడు, వినుతభూహోంబరవితతు లిచ్చుటయు 


పతినిట్లు వంచించి పా 


- ననయంబు మదిలోన హర్ష ముప్పాంగ, గొని యవి ధరియించె గురునియానతిని 


నీత యప్పుడు నారచీరలు మాని, యాతత ప్రీతితో నట్లున్నం జూచి 
శైక నందలు దిట్టంగా రాజు వినుచు, నాకాంత దెస జూచి యలుకతోం బలిజ 
తక్క_క పాపంబు తలంచి రామునకు, నక్క_టా వనవాస మడిగితి కాక 
మేదినీసుతయు సౌమి త్రియు నార, లాదరంబునం గట్ట నడిగితే నన్ను 
నీమానవతి నీత యింతకు దగునె, యేమి చేసితి నీకు నీతెంపు నేయ 
రాముని వినయాభి రాము గాంతాెర,భూమికిం దపనీయై పొమ్మనుకంళు 
మజణీయుండుపాపంబు మదిలోన గలడా, తరమంచేసీయు నేల తం-డారవె తి 
పాపజాతికి నీకు బతియైననాకుం బాపంబు కడమా నె పరికింవ ననగ క్ష్‌ 
నామాట విని రాము డధిపుతోననియె,భూమోశ' ననుం బాసి పొదలుశోకమున 
మాతల్లి కౌసల్య మదిం గుందకుండ, ఛాతిగాం గృప మిరు పరంగ రథ్షింవుం 
డనుడు నాదళరథుః 'డావాక్యములకుం దనరారుశో కాగ్నిం దనచి త్త' మెరియ 
నెట్టిపొపము తొల్లి యే 'జేసినాండం బట్టి నాకనుభవింపకపోదు నేడు 
తల్లులబిడ్డల దయమాలి పాప, నుల్లంబులోపల నోర్వంగం గలనె 
వేక మాటకునిన్ను6 గాంతారభూమిం ఖైకొని యదయతంటడ నేగుమంటి 
వోవుత్ర హారామ యనుచు మూర్చిల్లి భూపాలుం డప్పుడు బోధింపం దెలిసి 
వారక పదునాల్దువత్సరంబులకు, నారంం బరిపూర్ణ మగునట్లుగాలయ 
వరన మూ సు 

ప్ప వుం ప. వలువలు గట్టి యావరభూషణములు 

ఇధి కౌసల్వ సళేకు వర్తి 
దనరంగ జానకి ధరియించె నుర జనకజం జ as aE 
సల్వ శోకించి 
CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166020౧12 692000౪1 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


అ యో ఛ్యా కారి.డ ము. yy 


యడరంగనితడు మహాచ కవ ర్తి, కొడుకని మితం డ్రి కోరి నిన్ని చ్చెం 
గడుకొని చైవ యోగంబునకేసి, కడపట మట్‌ యిట్రగతియయ్యె నేడు 
'తాపసవృత్హిమెం దగిలి కానలకు, నీవతితోయనాడి నీశేగవలనె 

దీనికి వగవకు తివిరి రాఘవుడు ఈనిఖలోర్వియు 'నేలెడి మగుడి 

పతి 'వేదవాండైనం బాయంగరాదు,: సతులకు నిదియు విచారించి నడుపు 
చేకొని పతిష సస కొను నుభయలోకములందు శుభము 
ననంగను గ గౌసల్య నానీత6 జాచి: ర బల్కె._ వినయంబుతోడ 
అనుకూలనై వతి నతిభ' కిం గొలిచి, తనర వ_ర్తించెద ధర్మమార్లమున 
మానుగాం బతిలేనిమగువ చ 'క్రంబు, చేనిలేపను దం త్రి లేనివీణెయును 
బోలెం బుత త్రులుగలపుణ్యు రానే నం జాలంగ కొఅగాక చనునట్లు గానం 
బతికిం ప్రయు౭బును చ్రైణంబునై న, హితేబుద్ధి వంచింపకిత్తు ననిన 
నాచేవి = వైచేహి నలరార జూచి భూదేవివుతివై పుట్టిన నీవు 


నీగుణంబులు తగు నెలమి లత్ష్మణున్సి నీగుణోప్పులు రాముహితుని మన్నింపు 


మనిన నీతాచేవి యాంగాక యనుచుం దనకు "మ్రొక్కిన నెత్తి తగం గాంగిలించి 

దీవించెనప్పుడు 'తెజంగొప్ప రామ, దేవునితోడ నాదేవి యిట్లనియెం 

బృథులాటవ్రలయందుC బృథివీశవుత్ర, మిథిలేంద,సుతను నె సౌమిత్రి నేమరకు 

మనిన మీోయానతి నది వింటి జనని, పొనర నాదతీణభుజము లక్ష్మణుడు 

నానీడ జానకి నాకునెబ్బంగి, మానసంబున వీరి మజువంగనగునె 

యేను విల్లందిన నెందు నేభయము, గానేలవచ్చు. ముక్కంటి వై (బడిన 

నదిగాన నీవింక నడలకు మాకు,. వదలను ధర్మంబు వగవంగ నీకు 

భూనాథునకుం గరాంబుజములు మొగిచి, తోను సీత్రయు సుమి త్రానందనుండు 

అమ్తలు దీవింపుం డందటు ననుచు, నిమ్థుల మున్నూటయేంబం డ్రు, లకును 

సరి ) పదమీణముగాం జను బెంచి మనసూ లెరియంగ నాతల్టులిల్ల శోకింప 

వ్‌ సుమిత్రకు వినత్యులై రంత, కనుంగొని య ద్దేవి కౌంగిటం జేర్చి 

శీ రాము దీవించి సీత దీవించి, -ఛారణిపతి నేత తలపోనీ వగచి 

“'ులపాంచన సుమిత్ర లక్ష్మణుని, బిలిచి యింపార గంఖీరో క్రిం బలిా 

రాముని దళరథ రాజుగాం జూడు, భూమిజ' నన్ను6గా బుద్ది. జింతింపు 

మడవి నయోధ్యగా నాత్మ లోం దలఃవ్రు కడుభ_క్లియు క్షి రాఘను గొల్చియుండు 
మాయతజయనిది నభివృద్దిః బొందు, స పన ప్రీతం బుతు న 

రామచంద్రుని జూచి రఘువీర నీకు, నేమంబు దలంచి నీచి త్తం: నో 

నర లేనిసఖుండన్న ననుజన్తుడన్న, నెరయనీతండెకాః -౪....-: జకయ 

నటుగాన లత్షణు నరసీ రతీంపు, మడవులలోన'_ . ౫ హ$ యనుచు 


బ్‌ జీ / saad 
రాము డాదశరథ రాజు నీథీంచి యామహిళ *. స సచలుండై పలి? 
_ బదునాలుగేండ్లును బృకిటదుర్లముల బదునాల్ట -ములపగిది వర్షించి 


ధృర్షణీశ వళ్లు పన వలదు భ్వర్గత్లు ంర్టు By ER PF డు మోక, Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


100 శ్రీరంగనాథ రామాయణము 


నతని బట్టముగట్టుం డాత్మం గై కేయి, కృతకంబులకు నింకం గింకిరివడకు 

మాతల్లి నీకు నెమ్మది నేవనెయ్యు నాతల్లి మీరును ననయుండు ప్రేమ 

నని పదతీణముగా ననుజుండుం దాను జనకజయును గడుసవ్భ డీ మ్రొక్కి 
రప్పుడు రఘురాము6 డడవికిం బూని; దప్పక వెడల నావళర థాధివుండు 
మదిలోన దలంచి సుమం త్రునిః జూచి యదె రాము డడవుల కరుగుచున్నా (డు 
గొనిపొమ్లు రథమన్న € గువలయాధిపుని, పనువునం గొనిపోయి భ'_క్లితో మొక్కి. 
రథమిదె వు క్లెంచె రాజు మికర్థి రథ మెక్కి. వేంచేయు రఘురామచంద్ర, 
యనవుడు దళరథునాజ్ఞకు వెజుచ్చి మును నీత నెక్కించి మొగి నాయుధనులు 
తనరు జోడును బెట్టి తాను లత్మణు(డు, ఘనమెనరథ మెక్కి. కద లె రాఘవుడు 
అంతం బౌరులు వృద్ధు లాస్త్రులు మంత్రు, లింతులు పౌరులు హితులు నాశ్రితుల్లు 
వంత ధ్రాహ్హాణరాజవైశ్యశూ ధ్రులును, అంతంత నలుగడ నడలుచు వెడలి 
ముందట నిరుపార్శ వ్రములం బిబుందటను, సందడించాచు మది జడిగొన్నవగల 
'నరనాథ పుత్రుం డెన్నండు గానరాండు, సురుచిరస్థితి నేడు చూత మింసారం 
జంద్రు, తేజము నవ్వంజూలు నీరాముచంద్రు, మోమును జూడ జను దెంచువారు 
కేడంగి యిమో్టకులగరవంబెల్ల, నడంచెనే మంథర యని తిట్టువారు. 

తగ వేది రఘురాముం దపనీగాం జేయ, నగునమ్మ నై కేయి కని దూలువారు 
దాలీమి దిగనాడి దశరథాధీశుం డాలికి వెజచునే యని రోయువారు 
చనువెల్లం జెడి రామసౌమిత్రు లంత్క ననదలై పోదుశె యని వేంగువాళ 
పనిగొని తమతం డ్రివనుపునంగాని పానుపడి యి శ్లేల పోదురన్వారు 
ఈపదునాలుగేం జ్లెట్లు వీరడవి, నాపద వేణింతు రని పొక్కు_వారు 

ఈనోము నోశెనో యిమ్మహీవు త్రి, తానంచు మదిలోన దలపోయు వారు 
నతిమృదుగా త్రి యీయతివ భూవు త్రి, పతిం కాయ లేదని ప్రణుతించువారు 
-ఈసుతుం బాయంగ నెట్లో ర్చి నట్టి, కౌసల్య మది యెంత గట్టనువారు 
ధర్మము పాడయ్యి ధరనిప్పుడనుచ్చు నర్శిలి రాముతో నరెొడునారు 
టై.నామునరదంబు నందందం -గదెసి భూరిశో కాగ్ను లం బొగలుచుం బోవ 
నంతం గౌసల్యయు నాసుమిత్రయును, జింతాపరంపరం జిక్కి శోకించి 
బారిశిరంబులు వలనొప్పనూటయి, వారిపై ద్రాలుచు వగలం దూలుచును 
గలయ నంతేగీపురకాంతలు దన్ను6, 'గొలిచిరా దశరథో ణిపాలకుండు 
భూరిలో చనబాప్పవూరముల్‌ దొరయగ, వారాము వాశాను యని వలుమాటు 
నెలుగెత్తి యేద్చుచు నేచినవగల, నలిం దూలి పొగులుచు నగరంబు వెడలె 
అప్పుడు రవిదీప్తు లణలా నాలైసల్క నుష్పాంగెం దమము వహ్స్నలు మండవయె 
ధరణి బీటలువాతెం చారలు రాలె, విరసించి గ్రహములు వినువీథి. బాజా 
నెలమిమై మదథార లింకె దంతులకుం గలయ నశ్వములకుం గన్నీరు దొరలా 
నావులు చన్నియ్యవయ్యెం గ్రేవులకు, నావీడు కడుళూన్య మై తోయం బజకు 
వారు వీరన శెల్లవారు నెశ్రెడలం బౌరులయేడ్చు లంబర మెల్ల నిండె 


స్రీ 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


| 


వాన్‌. నాలు! 


.నగరంతం జొచ్చి యాననధూలితో 


Vinay AvasthitSahBBhuvprgnsug రకంభురుం ౨౦1 


సురవర కామినీనో కారవములు, పొరింొరి వినవచ్చెం బురజనంబులకు 
నప్పుడు దశరథుం డారామురథము, చొప్పు 'బాప్పములుచేం జూడం జొప్పడక 
చం ద్రచింబముతోడ సరియైనరామ, చంద్రుని మొగ మొకసారి చూచెదను 

_అథి దశరథుడు రథము నిల్పుమని సుమంతునిం బిలుచుట. తా 
ఓసుమంతుండ రథ మునుపవే యనుచు, నాసుమంతుండు విన. నట్లు చీరుచును 
వెనుకొని వురి దాంటి వెన నేగుదేర, మనుజేశుం జూచి సుమం త్తు తో ననియె 
నిదె వచ్చుచున్న వా డినకు లేశ్వరుండు .పొదపొద పోనిమ్ము పోనిమ్ము రథము 
అని యని రఘురాముం డందందం దటుమ మొనసి యాతడు రయంబున దేరు 
నంత వనిష్థు( డయ్యననీళుం జూచి, యంత్నరంగంబున నడలుచుం బలికె [బఅవె 
ననఘ శోకించుచు ననుషంగారాదు, మనుజేశ నీవింక మరలు మిచ్చోట 
ననవుడు చశరథుం డటు పోక నిలిచి, తనసూనురథమును దప్పక చూచి 
యదియుంగానక ధూళి నటుమాచి చూచియదియుంగానక బయ లటుచూచి చూచి 
వ*యని యెలుగెత్తీ వోరామరామ్క హాయని మూర్ఫిల్లి యవనివై6 డ్రెళ్లి 


' హారలుచుం గాంధూళిం బుడమి కంపింహ, గరముగ్ర, మగుదృష్టి6 7 కేయిం జూచి 


నీపాప మెలుంగక నిన్ను మన్నించి, నావుణ్యపవు త్రరత్నముం6 గోలుపోతి 

నిన్ను. బెండ్లాడి నే నీచుడనైతి, నన్నిట మేటినై యల్పుండనైతి 

నడరు నిందలకెల్ల నాథార మైతిం గడపటం శజెటిచిలిం గాకుత్‌ స్థకులము 

నినుం జూడంగారాదు నిను ముట్టరాదు చెనటి నీతోడ భాషింపంగారాదు 

అని దశరథుండాడ 'నాపౌరజనులు, గనుంగొని తనుం దిట్టం వై శేయి వినుచుల 
దలవంచుకొనియుండె దశరథుం: డంత,నలయుచు నవు డయోఛ్యావురి జొచ్చి 
పాడువాటణీన యట్టిపట్టణవీథి, నాడాడ నిలుచుచు నడలు కౌసల్య 

డం బొరలుచు నెజ్జమైం బొరలుచు మిగుల 
నలయుచు సొలయుచు నసురుసు రనుచు, నలుదెస ల్బూచుచు నాలుక యెండ 
వశరాదు వారామ యనుచు దైవంబు, దూటుచు' దనుందానె దూషించుకొనుచు' 
నేపాటు నేదుఃఖ మెలుగనియట్టి, సాపుత్రరత్నంబు నాదుకోడలును 

ఎంతద వ్వరిగిరో యెందున్న వార్‌; యుంతతోం గుందివా నెట్టు లేగెదరొ 
కందమూలములు శాకములు' నేరీతిం దిందురో యెట్లు. వర్తింతురో యడవి 
ననియని వారలయా-యాసములకుం దనమది నడలుచుం దలపోయుచుం డెం 
గాసలయును నంతకంచు శోకింపు నాసుమి శ్రా దేవి యడలార్పుచుండె 

నంత రాముండు హౌరులందటు గొలువం గొంతదవ్వేగు వేర్కొని వారిం బలి 
ననఘాత్తులార మోరందలు మగుడి, చనుం డయోధ్యక్ళు నాకు జయముగోరుండు 
భరతునియాజ్ఞ లోవలను వర్షించి, పొఠయుడు సౌఖ్యముల్‌ పాందు మోకనిన 
వారలందటు నేక వాక్యులై. పలికి, రోరామ యిట్లాడ నుచిత మే నీకు 

భరతుం డేటికి మాకు బట్టణం చేల, వరమందిరము లేల వాహము "లేల 
యుప్పరిగలు 'నేల యువిదలు నేల, చప్పరములు నేల సౌధంబు "లేల 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 692000౪1 ౮/౭౧ Kosha 


2 ౪౧2 శ్ర దవ నాసురోమూయకాము! Donations 
మేడలు మాశేల మేలమైనట్టి వాడలు మాశేల- వలదు నివరుగ 
వతుము నీవెంట వలదంటి వేని, చత్తుము దీనికై సందేహ మేల 
ఆని యిటుపలుకుచు నఖలభూప్రజలు, తను గొల్చిరా రఘూత్తముండు నా౭జేగి 
తమసానదీతటసలమున విడిన, తీమసలో సాంధ్యకృత్యము లెల్ల దీర్చి 
తగుసౌధమున మృదుత ల్పంబునందు, మొగి బవ్వళించు సామా హానమూరి 
తరుమూలమునం బర తల్పంబునందు, ధరణీసుతయు6 దాను6- దగ వి త్ర మించెం 
దనచుట్టు పౌరులు తమయిండ్లు మజచి, తనయులభార్యలం దగులుం బోవిడచి 
వనములం దమవెంట వచ్చువా రనుచు, నినుపార దప్పితో నిిద్రింప జూచి 
వారల మగుడించు వలనొండు లేక, నారా త్రి మధ్యంబునందు సుమంతుం 
చేరాయితమునేసి తెమ్మని పనిచి, పౌరుల వంచించుభావ మాతనికి6 
జెలిపి యయోధ్యనై. తెరువుం బోనిచ్చి, తలకొని మగుడించి తమస దాంటించి 
తృణశిలావృతభూమి తెరువు దోలించి, గణుతింపరావి వేగమునం భోవుచును 
దమరాకయును మహీధవునిగేతయును, దమకించి మదిలోన దాపంబునొంది, 
తెరను పళ్లిలవారు ధృతిదూలి 'యేడ్వ, బరుసంపుకైలుంగులు పలుమాటు వినుచు 
వనతరుల్సీతకు వరుసం జూపుచును, ఇనకులమణియైన యిత్వూకునకును 
మనుపు మున్నొ సంగినమహీమం గన్లొనుచ్చు జని వేగవతి దాంటి ససయువు దాంటి 
నరనాథుః డమ్మలునా(డు మావటికిం గరము వేగమున గంగానది చేరి 
తడయక హింగుదీతరుసమిాపమున, విడిసి యచ్చటం బ్రీతి విశ్రాంతినొం దె 
నారయం దమసలో నట ని ద్ర నోయి, పౌరులందలును బ్రభాతంబునందుం 
గరమర్థితో మేలుకని నాల్లుదెసలం బరికించి నివ్వెఆపడి' శోకమునను 
రాముని గానక రథముచొప్పరస్సీ రాము? డయోథ్యావురమున కీరాత్రి 
'యవనినాథుండు పిలనంపిన మరల, భువనధారముం బూనంబోనోవు. ననుచు 
నని యయోధ్యకు వచ్చి యచ్చోట రాముం గనులొనజాలక ఘనశోకవహ్ని 
ననయంబుం బొగులుచు నకట రాఘవుడు, మనల వంచించి 'క్రృముజం బోయె ననుచు 
నారామకృషయు సత్యంబు ధర్మంబు, చారువ_ర్తనము నిచ్చలు నుతించుచును 
'నితరవ స్తువులవై నిచ్చలు మాన్సి యతనిం దలంచుచు నతనిం చాయుటకు 
నంతరంగంబున నలయుచునుండ, నంత నక్క_డ గువుం డనువెంచురాబజు 

అం శ్రీరాములు గువునిం జూచుట. భఖ . 
శృంగిబేరం 'బేలు చికపుణ్యకాలి, గంగాతటమున 'రాఘవ్రం డుండుశెజింగి 
చనుదెంచి రామలక్ష్మణులకు 'య్రైక్కి;ఐవనమూలఫలములు వలయువ స్తు నులు 
కనకాంబరాదులు కానుకలిచ్చ్కి వినయవి'ధేయుందై విసుతు లొనర్చి 
యె రువగ రామువాకృతిం దాచి యచ్చలో 'వెజలంది యిదియేమి చేవ 
నీవరణ్యములకు నిఖిలంబు విడిచి యీవిధి విచ్చేయు కమి కారణము 
నలినా_ప్తకులనాథ నాయజట్టిబంటు, కలుగ నీవేషంబు గలిెగెనే మాకు 


శానటిమై మిమ్మిట్లు చేసిననీచ్చు ననిం బట్టి చంవెద ననిన రాఘవుడు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Me: RY 


Bret క తళ. 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donation 
అ యో ఛా 


కాండ ము. 103 


నతనిసద్భ_క్రికి నతనిశ_క్టికిని నతనిధీరో కుల కానందమంది 

యతని గౌలగిటం జేర్చి యాదరం చెసల, నతనితోం దనదువృత్తాంతంబు దెలుప 
నంతయు విని గువూం డాత్మలోం బెద్ద, చింతించి కె కేయినేంతకు వగచి 
దశరథునేరమి తలపోనిపోస్సీ దళర థాత్మ జులదుర్దళకూ శోకించె 

రాము డప్పుడు కృషారసమగ్ను (డగుచు, సౌమి త్రియును దాను సముచితభణితి 
గువుశోక 'ముడుప నర్కుండు |గుంకుటయును, విహితసం థ్యా కాలవిధులొవ్పందీర్ని, 
గంగోవకముల నాతలిదీర్చి సూత, ళృంగిబేరాధిపు 'ల్పేరి నేవింప 
ధరణీతనూజయుం దాను లత్షణుండు, ధరణివై6 దృణశయ్యం దగ విశ్రమించె 
.శరచాపహ స్తుండై సౌమ్మిత్తియంతం గర మొప్ప దమయన్నం గాతు న౯బుద్ద్ధిః 
బదునాలు గేండ్లూను. బగలును రేలు నిదురవోవకయుండ నియమంబుచేసి 
తమయన్న నెజ్బకు,దవ్వుల నిలిచి యమలమానసుః డప్పు డటు కొల్చియుండె ' 
నాశాత్రి నిద్ర మాయారూవు దాల్చి, ధీరుం డాలత్ష్మణ దేవుని జేరి 

యేను నిద్రాదేవి నేర్పడం దెల్పుమా నాకు నింకెట్లు మానాఢ్యయంత 

విధి విధించెను వెంటవెంట వర్తింప, విధమేది నిన్ను నే విడుచుట కింక 

అనిన నూర్మి భయందు నవారహంబులును, జనియిండు మంత నీసమయంబు దీర్చి 
వచ్చినం వ్రైకొందు వరుస నిన్ననిన, నిచ్చ నౌంగాకంచు నేగా నిద్రయును 
అలరుచు నీదేవతాను గ హంబ్బు, గలిగా నాకనుచు లత్షణదేవుడుండె 
సుకుమార తారుణ్యశో భనాకృతులు, ప్రకటిత థైర్యసంపన్ను లై యున్న 
నారామనీత లత్యంతదుఃఖములం గూరెడు తెజుం గల్ల గువూునకుం జెప్పి 
వాంసతూలికళయ్యయందుండుభో గి, పాంసుపల్ల వములం బవళించి యిపుడు 
కజకురాళ్లొ త్తంగం గళనళవడుచ్చు గురువెట్టి నిద్ర చేల గూర్కియున్నాండు 
అడరి కౌసల్యయు నాసుమి త్ర యును, బడియెడినో కంబు పలుమాటు సెప్పి 
సొరిది నిద్దఅుం గూడి నోకించుచుండ, నరుణోదయంబయ్యె నంత రాఘవుడు 
"నేమంబులన్నియు నిష్టతో? దీర్చి, నేమమేర్చడ గుహుచే మజ్జిపాలు 

దెప్పించి కోమలదీర్గ ఇళ ములు, విప్పి యానై దేహి వివళయై తూల 
ఆమజ్ఞిపాలచే నందంద దడిప్కి సౌమి త్రి యును దాను జడలొప్పం దాల్చి 
ఘను(డు రాఘనవుండు వైఖానసవృ త్తి, ననుజుండు దాను పాయనినిష్ట్రం బూని 
అనఘ సుమంతు రమ్మని చేరం బిలిచ్చి తనరార రథ మెక్క_6 దగదు మాకింక 
నరదంబు గొని య యోధ్యకు నీవు వేగ, మరలిపామ్హధిపు 'నెమదిం గొల్పియుండు 
పార్టి వేశ్వరునకుం బరంగం దల్లులకు, నర్థితో. మ్రొక్కితిమని చెప్పుమనుడు 
యేమిటి కీమాట లిటమోంద ననుచు, సౌమిత్రి యధికర్థోషమున నిట్లనియె 
భూమిళుం డాలిపంవున నీతిమాలి, యేమియుం బరికింప కిటుచేనె మమ్ము 
తనయాలు దానును దనకూర్మికొడుకు ఘనరాజ్యభోగముల్‌ గై.కొనుగాక 
యని యేను బల్కితి ననిచెప్పు మావు; చనుమన విని రామచంద్రుడు గినిసి 
1మాను సౌమిత్రి సుమంత నీవింక, భూనాథుతో నీవు పుట్టింపవలదు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 51660201 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


101 శ్రీరంగనాథ రామాయణ 


అన్నపు డిదివిన్న నధికదీనాయ, మానమానసుండునై మణీ పాక్కకున్నె 
యనిన' సుమంతుం డత్యంత శ్లోకమున, మునింగి భీతిల్లి రామునిం జూచి పలికెం 
గానల మిము ద్రోచి కడుదీనవృ త్తి, "నేనయోథ్యావురం "బేమని చొత్తు 
నేమని చెప్పుదు నీవార్హం,బ్రజకు, నేమని కొనిపోదు నీళూన్యరథము 
నేమని కౌసల్య నేనూజడింతు, నేమని శైకమో మేను వీమీంతు 
వనముల శేనును వత్తునుగాక, యనిన రాముండు నవ్వి యాతని జూచి 
కడశతో నేము గంగానది దాయి, యడవులం జొచ్చితి మనువా ర్త నైక 
నీవు చెప్పినంగాని నిజముగా గొనదు,. నీవు శో కింపక నెమ్మది బొమ్ము 
నామాటుగా నీవు నయవాక్యసరణి, 'వేమాలుదెల్నీ భూవిభుం గొల్పియుండు 
-ఆ3 సుమంతుండు అయోధ్యకు రథముదెచ్చుట. ఆ 
మనవుడు రథ మెక్కి. యతిదీనుండగుచుం జనియె సుమంతుండు సాశేతవ్యరికి 
అంత రాఘవుం డ యో థ్యావురి కపుడు, నంతరంగంబున నతిభ క్రి మొక్కి 
గుహుండు పెట్టిన యోడ కొమరొప్ప నెక్కి, యహిమాంశుకులు నంత నాగంగదాంట 
నడుమ జానకి గంగ నటుచూచి మ్రొక్కి, కడు వేడ్క_ం (ట్రాన్టించి'కరములు. మొగిచి 
దళర థేశ్వరునాజ్ఞ ధరణి వర్ణించి, దళ చెడి రాముడు దండ కాటవిని 
బదునాలు గేడులు భవ్యవృత్తులను, విదితంబుగా నేను వీనితోం గూడ 
సంచరించియు రాముసౌమిత్రు, లంత, నంచితశుభముచే నలరు వేడుకల 
వచ్చిన నీకును వలనొప్పంగాను, నివ్చెద గోవుల నేకముల్‌ వస్త్ర 
దానమృష్టాన్నాదిదానంబులమర్థ గాను భూసురులకుం గానుక నిత్తు 
సురఘటల్‌ వేయింటి శుద్దాన్న మాంస,మరయం చెక్షైదనమ్మ యని భక్షి గొలిచి 
భవభంగధవళాంగభవమాళిసంగ, నవనిజ యాగంగ నరం , బారించె 
గుహుని సంభావించి గుహు వీడుకొలిపి గుహుండు మోర్గజ్ఞాల గొందజం గూర్చు 
ముందజం గూర్మితముండు వెన్నం దాను, సుందరి సడుచక్కి( ఊాపట్టం గదలి 
వనచరమృగములవరుస జానకికి, గనుపట్టం 'జూవుచు ఘనుండు రాఘవుడు 
చని యొక్క_ మౌానియాశ్రమమును చేరి, మునిపతి కతి కి మ్రొక్క నామాని 
వారలం గన్లొని వల్క_లాదికము, గారవంబును. చెంచంగాం బళ్కె_ నిట్లు 
లేనెణింగితి 'మీరలిటవచ్చుపనిని ఈదిన మిందుండి యెల్లి పోవ లయు" 
రఘుకులో త్తంస యీరమణీయ మైన యహఘనాశ మైన యీయా శ మభూమి 
నిలుతురుగాక యనిన రఘూ_త్తముండు పలికె గ మట మునిపరో కిటులనుచు 
నిక్కడ మాకుండనేల పోయెదము, అక్కట మునిసాథ యదియునగాక 
మూతల్లిదండ్రులు మావ్చరవ్యాసు లేతెంచి మముం జూడ నిట వత్తురన్న 
sree యిట్లనియె నవాని యోమాట నిశ యం బే నాన యిపుడు 
_ ప పరమపావనుండు, వదలనిముదమున వారలకనియొ 
జననా 6డు'యోజనములు న న 
ననవుడు రాఘన్ఫం డౌంగాక మ క శతు 
త్రిసహితుండై యన 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


vid 


Vinay AvasthiSanBBnuprgareTuet RNతీయాs5 105: 


చనిచని మూండు యోజనములు గడచి, చని సుధర్మ దయనుసరనీ నాండుండి 
యాశాత్రి భూవుత్తి యతీమృదుగా త్రి, కారడవిని యొంటిగా శయనించి 

యున్న చందంబు తానున్న చందంబు, కన్నతల్లుల మై న కష్టశోకంబు 

కై శేయి కోర్కులు కడముట్టుటయును, భూకాంతుసత్యంబు భూప్ర, జవగయు6 
గన్నీరుదొరుగ రాఘవుడు లక్ష్మణుని, కన్నియు6 జెప్పంగా నటవేంగెం బొద్దు 
మనువంశతిలకు లామలునాండు కదలి, మునుమిడి యోజనంబులు మూండు గడచి 
అనఘ గంగాయమునలుగూడి యునికింగనుంగొని యటం బ్రయాగకుంబోయియందు 
మునిలోకనుతుండై న ముని భరద్వాజుం గని నమస్కారముల్‌ గావించి తనదు 
వృత్తాంతమంతయు విన్న వించుటయు, న_త్తపోధ నముఖు: డారాఘన్రులను 

దీవించి రఘురామ డదేవువ_ర్రనమూ, భావించి యవ్చెర్వుపడి త త్త  మెణీంగి 
కందమూలఫలాదికంబుల. వారి బొందుగా సంతుష్టి పొందించి ప్రేమ 


“నమ్ముని పూజింప నార్మాత్రి యందు, నెమ్మి దీవింపంగ నిల్చి మర్నాండు 


ఘననిష్థ సంథార్థిదికర్మ ముల్‌ దీర్చి, మునులయాశీ ర్వాదములు చాలం బడసి 
యరుడై'న చిత్రకూటాద్రికి దెరువు, 'వరవుణ్యుః డగుభరద్వాజుచే నెటీంగి 
యరుగుచో రాము డయ్యడవు లనడుమ, నురుచాపరవమున కురుకుచుం బాటు 


'మృగములః జూవుచు మేదినీసుతకు, నగవు బుట్టించుచు నడ తెంచునడల 


నలనీ డస్పీనచోట నవనీరుహూముల, నిలిచినచోటనే నిలిచి దోడొ్కోనుచుం 
గరమర్గిం చెక్కు_దుర్ణంబులు గడచి, వరపుణ్యు లట సీద్దవటము నీతక్షించి 

సీత యప్పుడు కార్యనిద్ధులు గోర, యాతరువరమున కంజలిచేసి 

'ప్రాక్ఫింప నప్పు డాపార్థివతేనయు, లర్జితో యమునమహానది దాంటి 

యారా త్రి యందుండి యమ్హబునా(డు, ఘోరాటవులు చొచ్చి కుశ లమార్లమున 
వలనొప్ప( జని మాల్యవతిచుట్టు బాణీ, యలఘుసంయములకు నాటపట్టగుచు 


'సలలితతరు లకాసానుకూటములు, వెలున్న వాటించిన. చిత్రకూటా ద్రి 


గని యెక్కి యందున్న ఘనత పోధనులం గని మక్కి. మిగుల సత్కారముల్వడసి 
యమ్హునీంద్రులచేత ననుమతి వడస్సి తమ్ముడు దాను నత్తేజీ మహీజముల 


కొమ్లలు ఖండించి కొంత వింతగను, సమ్థదంబునం బక్షళాలం గావించి 

3 లు = 
యందు బ్ర చేశించి యాపర్ల శాల్క చందంబు మెచ్చుచు సాధ్వియుం చాను 
మునుల సేవించుచు మును లెల్ల 6 బొగడ, మునిచరి త్ర ౦బుల' మోదించుచుంజెం 
దనతొడ నొకనాంయ తలయంపిగాంగ, నునిచి రాముడు గూర్క_ నుర్వీతనూజ 
యొగిం గందమూలాదు లుపవారమునకుం దగ నాయితము నేయుతజీ ఛీతిలేక 
కడశతో నొకదుష్టకాకంబు శాల, నొడియుచు గాసినేయుచు నున్న జూచి- 
నీత యాశాకంబుం జెచ్చెరం జోపు నే తెజంగునం బోవ కీడాడం జూచి 
చనుగవనడుచక్కి-.6 జంచునం బొడువ, ఘనశోణితం బొల్క_గా నిద్రదేరి 
కడునల్లి రాముం -డాకాకంబుం జూచ్చి వడి నిషీకము బుచ్చి వై చె వై చుటయు 


'శృష్ణసారముం జంపి గృవహాశాంతిహోము, ముస్టాంశుకులు(డు శాస్తో క్రిమెం చేసీ 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


106 శ్రీ ంగనాథ రామాయణము 


విడువక యది దాని వెనువెంట దగులం దడయక యది జగ త్ర య మెల్లం దిరిగి 
కావ్రండీయనుచు దిక్సాలుర బ్రహ్మ దేవుని నమ్మహా దేవుం రిం 
వారలు తమశేత వారింషబదునె, ీ,రామళరమన్న శ్రీ ఘ్రంబు మగుడం 
జనుబెంచి మణి తన్ను శరణు చొచ్చుటయు, ఘన మైనకృపతోడం గాకంబుం జూచి 
నాయస్త్ర మెందు నెన్నండు రిత్తవోదు, నీయంగ మొకటి దానికి నిచ్చి పొమ్ము 
అనవుడుం దన నేత్ర మయ్య స్ర మునకు, ఘనభ క్తితో నిచ్చి కాకంబు చనియెం 
జెలంగి రాఘనవుం డంత నీతచే నున్న, ఫలములు 'దేవతార్చ్పణములునేనీ 
యాయున్న ఫలముల నలవడం దృస్త్ర లైయుండ్మి రిమ్లుల నంత నక్కడను 
రామువ_ర్హనము నారయ మూండునాళ్లు, నేమించి గువుచెంత నిలిచి మర్నాయ 
మలగనివగల సుమంతుండు చాల్క నలయుచుం జనియ యో థ్యావురిం జొచ్చి, 
సహజవై భవములు సర్వంబు నుడిగి, రహ్‌ వెడియున్న యారాజమార్దనున 
నరుగుచోం బుకజను" లారథథధ్యునులుు, పరికించి యిదె రామభ ద్రుండు వచ్చె 
నని సుమంతునిం జేర నరుదెంచి రథము, కనుగొని రఘురాము6ం గానక వచ్చి 
శ్రూరకర్షుడు రాము గొనిరాక డించి, యారిత్తరథ మేల నిటం డెచ్చె ననుచు 
గుంపులు. గుంపులు గొని తన్ను దూట, సొం వేది రామునిసుద్ది చెప్పుచును 
రాజగేహముం జేరి రథమంత డిగ్టీ రాజున్న యంతగిప్టురంబున 'కేగి 
ధూలిగప్పిన మేనితో బాపవ్పపూర, లోలనేత్రములతో లోలోనం బొదలు 
కడ లేనివగలతోం గౌసల్యయింటం బడి ప్రృలావించుభూపతిం గాంచి మ్రొక్కి 
భూమిళ మిాపుణ్యపుత్రరత్నంబు, రామయ సత్యపరాక్రమశాలి 
.సౌమి త్రి, యును దాను జడలొప్పం దాల్చి, తామనీంపక గంగ డాంటి 'కాల్నడల 
ననఘు(డై చిత్రకూటా ద్రికిం బోయె, ననవుడు దళరథుం చాత శోకించి 
యనఘ సుమంత రమ్మని చేరం బిలిచి, తనయునిచరితమంతయు? దప్ప కడిగి 
గౌరవమతి. నీవు గల్లితికాన, మారామభ ద్రు నేమములెల్ల వింటిం 
గన్ను లకజివు శోకంబును దిలుు చెన్నార నతనిం జూచినంగాని యకట 
తనువున (బ్రాణము బ్లరియింహజా ల౪ గొనిపోయి రఘురాముం గూర్పవే యనిన 
వినవయ్య శ్రీ రామువెంటనే బోవం గని వ్రజ.శొకించుం కైక దూషించు 
నిది విచార్యంబుగా దిది బుద్ధిగాదు, మది నింత వగవకు మనుజేం ద్ర నీవు 
రన గన Seo so 
అని పల్కి aa డన్న వాక రు ee 

న్‌ ష్షణాక్యిములు, వినుపించుటయును భూవిభుండు శోకించి 
సౌమిత్రిమాట నిజంబౌనె యట్టి, కామాంధుండను హ్రరకర్షుండఖలుండ 
నని సుమంతుని వేగ యటు వీడుకొలివి, తనముద్ద నోకించు ధరేజీళం జూచి 


వోరామ వోరామ వారామ యనుచ్చు, శ్రీ 
: రాము ప 
ఏల నటించెద వేల యీశో క్క మేల న న నేల 


'తాళల్చిద వంత యొఅులునే నేను 
నీవు లోకములలో నిందకు వెజుచి, ఆవల వై శేయి కన్నియుం గజిపి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 692000౪1 ౮/౧ Kosha 


» 
2 
నాన ౩. దోలూావాాయా 


bn ప రానా నపాంద పా 
ళ్‌ 


ఆ బే 


అలానా en . య - 


Vinay Avasthi అహా ఖాళ్యం TruseDefelsns 107 


"రాము బట్టముగట్టి రాజుం గావించి, భూము ేలించెదం బొగడొంద ననుచు 


నడవిం ద్రోపించితే ? నాలిచేం బనిచి, కడుంగష్టు షుడను నీకుం గలవె ధర్మ ములు 

తిట్టుపాటునకోడి తివిరి నాకొడుకు, వట్టంబు మాన్చింప బనిచెగా కధిప 

సొంచే పెది రాముని wee “వక చంపుమన్నను బట్టి చంవవే నీవ్ర 

'వెద్దకాలము నాకు బిడ్డలు "లేక, వెద్దయు శ్గోకించి వెషు_లు నోచి 

కడపట నొక్క_నిం గన్యేను గొంత, 'యుడుశకారియున్న చో నుండన్నీవెతి 

వని దూటుకెసల్య నధివతి చూచి, తనపూర్వకథయొల్లం దాం జెప్ప దలంచి 

నీవు చెప్పిన దెల్ల నిజముగాంగలదు, భావింప నే నట్టిపాపకర్ణుడను 

ఒడల (బ్రాణము 'లేశనుండవు నాకుం గడు బెట్టిదములాడి "కాతంవవలదు 

కౌసల్య నాతొంటికర రృభోగంబు, లానరించినవి యవి యూరేపోను 

చైవంబులకునై నం దమేకర్య ఫలము, భావించి కుడువక పాయరా చెందు 

నది యొట్టిదనినను నదివెప్పం జోద్య, మది 'తెల్లముగ వినుమని చెప్పదొడంలా 
భేరి దశరథుండు కౌసల్యకు తనశావము చెల్పుట. ర్రిఆా- 

నాడెల్ల నేలెడునాడు నావీన్న, నాండొక్క_నాం డేను నడురేయిం బోయి 

యరుధ్రై నవేటటల నాసి. బొంది, శరచాపములు ఫూని సరయువు చెంత 

శేసిమాడంగరాని శేవుచక్క_టికిి డానీనపొదలలో జాగి యేనుండ 

నణిముటణి మృగకోటు లయ్యేటినీరు, పజ తెంచి డ్రోలుశోబ్దములు నచ్చ టికి 

వీనుల వీమీంచి వెన శబ్ద వేధు; లైనబాణము శస మందందం జంపి 

తనియక 'కావున్న తణి యజ్ఞ జ్ఞదత్తుం, డను నొక)_మునిపుత్తు డమృవోనదికి 

తిరమైనవిధి తన్ను6 చెచ్చిన వచ్చి, కరమర్థి నచ్చట వా మంవ 

గుదియక యటమ్రైయ సటగుటధ్వనులు అది 'మత్తగజమని యడరి యేయుటయు 

నాలీ వ్రశరమప్పు ్ర డదరంటదాశ, వతాత హోమాత యనునా _ర్రరవము 

పారహం నామర్మ ములు గాడిపాఅ, వరమునిసుకుం డుర్వి వ్రాలి యిట్లనియె 

గ్‌ గ్రమమొప్ప నడవ్చోలం గందమూలములు, నమలుచు6 దప సినై నను గన్నగురులం 

గోలిచి యేరికి గీడుగోరని నాకుం, గలిగానే నేండిట్టి కష్టంపుజావు 

గ్టికాహార్తుతు నీరాత్రు లందు, నెట్టన చంపరు ననిబంతువులః 

బగళుల రతికేళి. బాయక మెలగు మృగములం జంపరు మెయినోటు లేక 

యివ్ష(డొౌకో నన్ను నీనడురేయి, Pee గూల్చినవాండు 

వాంటేమిగతిం బోవువాండోకో యింక, వాంజేమినేయును వజలు నామృతికి 

నక్క_టా వృద్దులె యంధులై. తమకు, దిక్కెవ్వరును "లేక దీనులై యున్న 

“తల్లిదండ్రులు నేడు తమశైనవగల, వెల్లియు నెబ్బంగి వెడలనీ దెదరొ 

కడుం బొద్దువోయె నొక్కంండుం బోయి తడనె నె కొడుకని. మది నెంత గుందునో తల్లి 

ననుళన్వతేల్లిక నారామిం జెప్పి, యనుమానపడి యెంత 'యడలునో తండ్రి 

యాటలమరిగి రాడని చూ+తురొక్కొ, నీటికందువ లేమి నిలిచినాడొకొ_ 


"యేమని వగతురో యీచావు విన్న "నేమిగాగలవారొ యిటమిాంద వారు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 692000౪1 Gyaan Kosha 


Vingy Avasthi Sahib Bhuvap Vans Trust Donations 
103" [న Ee 


ఎవ్వరు నుదకంబు నిచ్చెద రింక, నెవ్వరు ప్రోచెవ.రిటమింద వారిం 

గడం యీబాణ మొక్క_టనె మువ్వురముం బడితి మిం కేమని పలవింతు విధికి 

నని విలావించుచో నావిలాపములు, విని యెష్పుజెప్పుడు విరియునో తమము 

ఎప్పుడు చూతునో యిమృవోపురుషు, నిప్పాటు పాటిళ్లెనే నేడు నాకు 

ననుచుండ నుదయించె నంతం జందురుండు, వనధిలో నాశోకవనధియుప్పాంగ 

చందురుం డుదయింప సరయువు దాంట్సి యందు నత్తీరంబునందును వెనుక 

తనచేతికలశంబు ధరణివై వైచి, తనవెక్కుకలళమ_స్తకమునం చేర్చి ' 

యురమున వీపున నొండొండ నెడలు, నురుర క్షథారలు ఛొడ లెల్లం దోంి: 

వీడినజడలతో విశిఖ వేదనల, వాడినమోముతో వసుధ వై వ్రాలి 

శరముపదేశ మై చనంజొచ్చి లోనం బరికించి చేహసంబంధంబు లణంచి 

యేకర ములయందు నీడాడనీక, గైకొని యిం, ద్రియగతు లుజ్జగించి 

కడపటి యోగంబు గని తన్ను మజుచి పడియున్న యోగినై వడి నూరకున్న 
ఆం దశరధుండు యజ్ఞైదర్తుని జూచి చింతించుట. ' ధఆా- 


మునికుమారుని జగన్లోహనాకారుం గనుంగొని. బాణం గని యేను చెదరి 
యన్న దీజలములు నప్పుడు తెచ్చి, కన్నులు దుడిచి యింగము లెల్ల దుడిచి 
యక్క_ట మునినాథ యడరి నాశరము, దిక్క_ఆి దాడి 'వఢించెనే నిన్ను 
నీనదీజలముల శేల విచ్చేసి 'లేనింక నీపాప 'మేమిటం గడతు 
ననుచుండం దనకన్ను లల్లన విచ్చి, ననుం జూచి తనుం జూచి నాభీతిం జూచి 
వేమినేయుదు నీకేల వగవ, నీవెవ్వండవు నాకు నికృతి గావింప - 
డైవయోగంబున ధరణీశ నాకు నీవిధియయ్యు నీకేల శోకింప 
నేనుళో యనుబుద్ది నేసీతిగాని, పూని నాబెసం గోపమున వేయవీవు 
ఏన బ్రాహ్మణుండంగా "నెలమి వైశ్యునకు, భూనాథ శూ ద్రీకిం బుట్టినవాండ 
నటంగాన నిది బ్రహాహత్య్యయుం గాదు, పటుదోషఫలము నిక శ్రాపింప లేదు 
నరనాథ తలశకు నాచావుం జూచి, యరిగి నాగురులున్న యచటికిం బోయి 
నాచావుం జెప్పకున్నను ''యోగదృష్టిం జూచి భావించి యచ్చుగం .గాంచిశేని 
కోపించి నన్గన్న గురులు నికాబట్టి, శాపింప రఘుకులష్షయము గాంగలదు. 
భూపాల యీకొండపొంత పశ్చిమవుల' గోవున నొకమజ్ఞి కొమరొందుచుండు 
నావటవృతకోటరమందు "రేయి, కావడిఘటియించి కడుసంతసమున 
గురుతుగా నేను నాగురుల నందుంచి, 'యరసి పోషణనేయ నుదున్న వారు. 
కర మొప్ప గురువుల గ్రక్కున డించి, పరితాపమొందక భయపడక్షీవు - 
"కావున వారికిం గలశో దకముల్సు 'వేవేగం గొనిపోయి వినువీంవు మావు 
మనుజేశ నీయస్త్రమరణంబు నాకు, ననుచిత మిబాణ మల్లనం 'బెలుకు 
మీశర వేదన శేనోర్వంజూల, నాశళరీరమునం బ్రాణము లుండ వంక 
ననవుడు. నేనప్పు డల్లనం జేరి ఘనమైనశో కాగ్నిం గ్రాలుచు వగచి 
యమ్ముంబెలుకం బూని యటు 'ముట్టవెజచ్చి క్రమ్యజం చెగువమైం గలలి, కంపించీ 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 692000౪1 Gyaan Kosha 


త 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


అ యో థ్యా.కో ౦.డ ము, 109. 


పనిగొనువగలతో బాణంబు వెలుక, మునికువూరుండు (పాణములు వానె నంత 
wy 
గలంగుచు. నేను నాకలశంబుతోడ్స్‌ జలములు గొని త దాశ్ర మభూమి కరిగి 
యతివృద్ద్నులె యంధులై 'తారనన్య, గతికులై నిజసుతాగమన ముల్లముల 
నెడవకం గోరుచు నెజకలు విటీగి, పడియున్న పతులపగిది నట్లున్న 
ఘనపుణ్యులగువారిం గన్హొని చేరం జనుదేరం దాం గాలిచప్పు డాలించి 
'రొరాపుత్ర యిటు తడవ్రండుదువయ్య, మాపట్టి రాకేల మసలెనో యనుచు 
దలంకుచుండితిమి. మితల్లియు నేను, నిలుతువె యొకచోట నీవింత ప్రూద్దు 
తనయ నీవెక్కడ తడసితివయ్య, కనుంగొనంగా మాకుం గన్నులు నీవ 
అతివృద్దులకు మాకు నాథారమావ, గతిలేని మాకు సద్దతియును నీవ. 
యిదియేల పలుకవో యేమంటి నిన్ను, నుదకముల్‌ తెమంటి నోకుమారకుండ 


'యనిపల్కు. మునిపల్కు. లంతవంగమునం బెనంగొన్నశోకంబు భీతియుం 'బెనుషం 


చెప్టెక్క. కావిడి శ్మీఘ్రుంబ డించి యట్టిట్టు వడంకుచు నతిదీనవృ త్తి 

జెచ్చెద నన వచ్చి చెప్పరాకుండి, చెప్పకపోదని చెప్పనూహించి 

చలియించి గద్దదస్వరముళ్‌ " వెడలు, వలుకుల దడ బాటువడుచు నిట్లంటిం 
చాపసో త్తమ యేను దశరథ మేది,నీపాలకుడంగాని నీపట్టి గాను 

నీచకర్తులు విన్న నిందించునట్టి, నీచకర్మము నాకు నేడు సీదించె 
నేయుగంబులయందు నెవ్వరు నిట్లు, నెయనిపాపంబుం చేసి మాకడకు 

వచ్చితి నేమని వా కృువ్వనేర్తు, దెచ్చె దైవం చిట్టి తెంపునేయుటకు 
సరయువుపొంత నిశావేళ వేంటం దిరుగుచు మృగము "లే తెంచుచక్కటికి 
వీనుల దృష్టించి వెస శబ్బవేధు లై నబాణము లేసీ యందంద6 జంప , 
నీరుకందువనుండి నీకుమారుండు, నీకు నింహగం గుంభనినద మాళలించి 
యేనుంగుతలంపున నేసితింగాన, నానతి నాకేమి యనఘ మోతేనయు 
ప్రాణముల్‌ గొనియె నాపటుబాణ మనినం (భ్రాణముల్‌ యుల్లనంః బడిమార్భవోయె 
సొమునిపల్ని యు వోఫుత్ర, యనుచు, భూమివై6 బడి రిత్తవాందునట్లున్న 
నప్పుడే నడలుచు 'నల్ల నం దెలుపం చెప్పిరి వారు నాదెస మోములెతి 
'యేలయ్య దశరథ యేల శో కాగ్ని, గ్రాల మాతనయు నెక్కడ దాంచితీవు 


' అడవుల దపసులై యంధు.లై యున్న, బడుగుల? జంపి పాపముః'గట్టుకొంటి 


యడరి నీదగుబాణ మదరంటగొన్నం బడునప్పు డేమని పలిశెనో కొడుకు 
పాయనివేదనం బ్రాణముల్‌ విడిచి పోయెనో విడువకం బొదలుచున్నా(డె 
మృతిశైన నొండునిమి త్తంబులేదె, యతిసుతుం డట బాణమాట చావువిధియు 
బుడమి వాన పసు బొలియించెనేన్ని వెడునింద్రు,ఖై నను జెడ(డె భూవిభుండు 
అవనీశ మాపుత్రు నజ్జానబుద్ధి,. తవిలియేసితిగానం దగదు నిన్న లుగ 

మాకుజ్ఞం జూడక మము గొని శ్రాలు శో శాగ్నులారవు చూపవే .వాని 
ననియని శోకించు నాతపోధనులం గొనిపోయి వీండె మాకొడుకనుటయును 
వేడి పయోథారవిమలమానసు/(డ్సు . వేడి తపోధనవిపులపుణ్యుండు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


110 శ్రీరంగసనాథ రామాయణము 


వేడి సుధీజనవితతవ_ర్రనుండు, 'వేండి నిరంతర వేదతత్పరుండు 

అనుచు జేతులు చాచి యందంద వెదకి, తనయునివై (బడి తల్లి శోకించి 
తొడలనై -నునిచి నెత్తుటం దోగియున్న, జడలలోం దలంజేర్చి సంతావమంది 
'యోవిమలాత్మక యోయజ్ఞద త్త, 'యోవిశ్రుతాచార యోధర్మనివుణ 
యెందు నాతోడ నీవిటం జెప్పికాని, 'యెందునుబోవ వీవిదియేమి నేండు 
నాకలోకమున కున్న తిం బోన్చచుండి, నాకేల చెప్పను నావంళతిలక 

కడవం జే నెడుపాపకర్షు రా ల్రైతి, నడు'రేయి నిన్దడువడిని బొమ్మంటి 

నేచినగురుభ' క్రి నెల్ల లోకముల, గాచినకొడుకు నిక్కడం జంవుకొంటి 
నాకేటితప మింక నాకు నీతోడి, లోకంచె కాకింక. లోశై కవినుత 

యెక్క_డి నీప్రాణ మెక్క_డిబాణ మెక్క._డ దళరథుం డెక్కడ నీవు 

ఇన్నియు నొడంగనార్చ నిటు. నేడు గలిగి నిన్ను ద్రైక్కొనియెనా నీకర్మఫలము 
అని తల్లి శోకింప నమ్థునీశ్వరుండు, తనయునివై బడి తద్దయు వగచి 

నీవు నాకడ -కతినిష్టతో వచ్చి, కావింతు వ్రీతిసత్కారముల్‌ తొల్లి 

యను నీకడ కిప్పుడే తెంచియున్న, నేనెయ్యములుగేయ విటు నీకు దగునె 
కొడుక నీనిర్మలగుణక లాపములు, వెడలినే యాబాణవివరంబునందు 

'నెవ్వనిం .జదివింతు నింక వేదములు, 'నెవ్వనిం జదివింతు నింక శాస్త్రములు 
"నెవ్వని వినిపింతు నింక ధర్మములు ఎవ్వని శెత్‌ంగింతు నింక గావ్యములు 
ఫలములు జలములు పరికించి మాక్కు నలయకుండంగ 'నెవ్వ రరనీ - వెక్సైదరు 
దీర్దాయివని నిన్ను దీవింతుగాని, నిక్తాతపషటుబాణనిహతి వల్కితినె 
జమునైనం బుత్రభిమము వేండఖొనెదం. గొమరార నచటికిం గొనిపోగదయ్య 
పనివడి యెందును బరలోకవిధులు, తనయు లొవ రురు తల్లి దండ్రు,లకుం 
బరపాటి దప్పించి పరలోకవిధులు, మరలించి విధి' నీకు మముంజేఘుం బనివె 
నీకలదినములు నిష్ట వెంపొందం జేకొని మమ్ము రకించితి వీవు 
నీయట్టికొడుకును నిజముగాంబూని,యేయుగంబులం గందు నింక నే ననఘ 
దురితదూరుండవు బంధురతపోనిధివి గురుభ క్తుడవు నీవు గురుభ: క్రియుతులం 
బరలోకపరులార్యవరులు: థ రైక. పరులెందు నిజశౌర్వవరులా ర్హిహరులు 

అన్న దానాదిమవోదానపరులు, గన్న లోకంబులు గనుము నీవనుచుం 

గర మొప్ప నగ్ని సంస్కా_ రాదివిధులు, తరమిడి చేసిరి తమతనూజునకు 
నమరు(డై యతండంత నా'కాశవీథి, నమరవిమానంబు నందుండి పలికె 
ఓగురులార యేను _తృమలోక్క భోగ భాగ్యుండనై తిం బుణ్యుండనైతి 

కరమర్థి మిముంగొల్పుకళమున వాదు, మరణంబునకు మిరు మలలకుం డ్రింక. 
నేశాల మేత్రొన నేది గావలయు, నాకాల మాత్రోవ నది గాకపోదు 
అయ్యుడు కార్యంబు లగుయగాక మాన్యవయ్య మోరతేనినై నలుగకుం డనుచు 
ననిమిమఖ్ఫరికేగ నతం డంత వారు, తనయునిపై6 గూర్మి ధరియింపలేక 
పోయెద మేమిదె పుత్రశోకమున్న మాయట్ల నీవును మేరణంబునొందు 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 692000౪1 Gyaan Kosha 


aR 


ee (77 


రా లా PRE mRmm .. నను “ఆ a: a 
F జావా వారన వరిుం కీ = అవా దాతాజాావకినావానాాలము 


స 


TT eo, 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
అయో ఛ్యాశకోండ ము. 111 


మని ఘోేరమగుశావ మలిగి నాకిచ్చి, తనువులు విడిచి ర త్తవసు లచ్చోట 
నగ్నిసమాన్గుల నాపుణ్యధనుల, కగ్ని సంస్కారాదు లట నేను చేని 
చేకొన్న వగల వచ్చితి బురంబునకు, నాకర ర్మఫలమి దె యాసన్న మయ్యె 
ధీరత చెడి బుద్ధీ తిరుగుచున్నదియు, నోశెండంజాచ్చె గన్ను లు గానవయ్యెం 
బలుకులు వినరాను (ప్రాణంబు లింక్క, నిలువ వీ యొడలిలో నిలుపంగలేను 
న రు నాధీసము ద్ర నాపరాక్రమర్వుద్రు నాగుణోన్ని ద్రు 
నాభాగ్యపదభ దు సరన. దు శోభెనగుణము ద్రు దుం జూడలేనై తే తి 

౨౦ దశరథుడు ప్రాణముల విడుచుట. de 


నీరాత్రి తోంగూడ నేడునాళ్ల ల్ల య్యె, శ్రీ న్‌ రాము బాసీ నాజీవ మెట్లుండు 

నని ప్రలావించుచు వ కామం వ్‌ చు నంతనె క నారాజు 
వనటలం గుంది భూవరుయ నిద్రించ్చె నని తాను నిద్రించె నంతం గౌ 

పరికించి యంతం బ్రభాతమాటయును, గరమర్టి వందిమాగధులు హే 
దొరకొని మంగళితూర్యముల్‌ మ్రోయ బురీనుండువా రెల్ల గిరికొని వచ్చి 
ధరణీశదర్శనోత్క_ంకులై యుండ, నిరవాప్ప నే౭డేల యిన్నాళ్లరీతి 

దొర మేలుకొనం డంచు దొరకొన్న చింతం బరిచారకులు వచ్చి పతినె నెజ్జ డానీ 
ధరణీళుం డున్న చందము పోలదనుచు,నురుభయంబును బొంది యూరువు లలర 
యడుగులు చేతులు నంటంటి మాచి, యొడల తాతలు చేకునికి భావించి 
యందటలుం చెలుచ మవాోరోదనంబు, లందంద నేయ దిగ్గన మేలుకాంచి 
యదరి' కౌసల్యయు నాసుమి త్రయున్సు చెదరి oe జూచి పృథినీశుం ' జూచి 
వోయని యెలుగా. త్తి హాప్రాణహాథ, పోయితే దళరథభూనాథ యనుచు 
విలవీంవం సై శేయి విని Se జూచ్చి వలుమాటు 7 శేయి=ె చై మోదుకొనుచుం 
చక నీకోర్కులు కడముశైై నేడు ైకేయి కలంచిలే కాకుత్‌ స్తకులము 
నడవ్రలపాలు గమ్తని రా దోచి, 'సడికోర్చి దశర థేశ్వరుం జంవుకొంటి 


. నెలకొని యిటమియ నీవు నీసుకుండు, నిలయెల్లం వైకొని యెలమి భోగింపుం 


డనుచు నాకౌసల్య యాదిగాసతులు, తనుం చేరికాని ) యేడ్వం దలవంఛుకొనుచు 
నలిందూలి చను బెంచి నాథ్యువై వ్రాలి వపలు'దెజుంగులం క పలవించుచుండె 
నాసమయంబున నడలు దీవింపం ౫ గాసల్య దళరథుం గనువిచ్చి చూచి 

ధరణీళ నీయట్టి ధర ర్మస్వరూపుచరితున కీచావు సమకూరం దగునె 
మోసపోయిల్‌ నిన్ను ముదలింవ లేక, నీసత్యసంపద నిన్నింత చేనెం 
గడుకష్ట్రమతియైన శై. శేయిజూచి, యడవికి రాముం బోనడచినవగపు 
పరికించి నీకేను బరిచర్యనే సయ, భ రయింపలేనై. తిం 'బ్యార్థివో _త్పంస 
నీయిచ్చలోనుండ నీవంప్టజేనీ పోయి సత్కీ రులు డ్‌ంచె రాఘవుడు 
నెలకొన్న సత్యంబు నీవు పాటించి బలసి నిలింపసంవదలు గాకొంటి 

ధరణీశ నాకు నుత్తముంజై ననిన్నుం బరముసంబులాడినం బావంబు దక్కెై 

నని చాలం బలవింప నాసుమిత్రాదివనితలు గొంతెత్తి వాపోవుచుండ 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri ౮/౭౧ Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


112 శ్రీరంగనాథ రామాయణము 


వా ర లందంద మోస, గాంతలయేడ్చు లాకస మెల్ల ప్రల 
ww: వాము ఫ్ర నోటయును,ఎంతేయు భయముతో. వ. చబాంధవులు 
చేరువ నృవులు వసిష్టాదిమునులు, ారణసుకులు re అ 3 
భూరి శో కంబునం బొగులువనిష్టుం డారూఢమతీమంతుననుమలిం బడసీ 
శడయక దశరథధరణీశుమేను, గడంకతోం దై లపక్వంబు సెయించి 
చెలువె నమణిమయసింషహాసనమునంగొ లువున్న లెజతునం గూర్చుండంబెట్ట 
మంత్రులు సకలసామంతులు రాజ,తం త్రజ్ఞులనుగూర్చి న 
నీరాజు సా మ్ర్రాజ్య మెల్లం బాలించి, స్వాఠాజునగరిక్‌ం జనియె సెండకట 
ఇృతనిఫవూనికందీర్చ నింతియు€ దాను, పాతమతియై రాముడే గం గానలకు 
భరతుండు తమమామపట్టణంబునక్కు నరిగె శత్రుఘ్న సహాయుంగై మున్నె 
మనము కామునిం బిల్వ మరలిరా6 డతండు, తనపూన్కి- దీర్పక ధర్మ వర్ధనుంయు 
కావున భరతు “వేగ మె పిలుపింపం గావలయును రాజ్య కార్యముల్‌ దీర్చ 
రాజు లేకున్నం బురంబు రాష్ట్రంబు, 'రాజ్‌ల్ల 'జెల్లవర్జంబులు. గలయ, 
దండనీతి క్రియల్‌ దానభర్మములు, మెండోడిచెడిపోవు మింతురు రిపులు 
జాడలు చోరులు సందడింపుదురు, కోరి నొంతురు సాధుకోటి. దుర్జనులు 
దొరలు సామంతులు దున్రాధిపతులు, నరిది కప్పము లియ్యరని నిశ్చయించి 
అలఘుమానసుండు జయంతుండు "మొదలు, నలుగురుమంత్రులు సయ. 6 బిలిచి 
పలువన్నె చీర లాభరణనుల్‌ గొనుచుం బొలుచు గిరివ్రజవురమున కేగి 
-ఈవా_ర్హ లాతని శేమియు6 దెలుప కావసిష్టుండు రమ్హనె మిమ్మటంచుం 
గడువేగ భరతు నక్క_డనుండనీక, తొడుకొని రమ్మన్న ం దోరంవుగడయశ 
వారలు హరులు దువాళిగానెక్కి, సారె. నానాపుర జనపదంబులను 
నదములు నదులు కాననములు గిరుల్కుపొదలు పెక్కులు దాటి పొదలినథాటి 
కరము చెన్నొ౦ద6 గేకయ రాజపురిక్కి: నరుగ వారంత నేడవనా(టిశా త్రి 
బలమేది గోమయపంకమధ్యమునం దల విరియంగయో సి త్రం డ్రి గూలుటయు 
జలనిధి శూన్య మై సంవూర్ణచంద్రుక డిలం_గరాలుటయుః బట్టపేనుంగుకొమ్లు 
విబుగుట మొదలై నవిషమంపుగలలు, తఅుచుగాం గని లేచి తద్దయు 'ఫీతి 
తనయిష్టసఖులతోం దత్చ్రి'కారంబు, వినుపింఛి వగలమై వెనుంబడుచున్న 
భరతుసన్నిధికేగి ప్రణమిల్లి నిలిచి, కరమర్థిం దమచేతి కానుక లిచ్చి 
యావసిష్టుడు కార్య మక్క_డగలిగి, దేవ మిమ్మిట తోడితెమ్మన్న వాండు 
విచ్చేయుమనవ్సుడు వెస దూతచేష్ట, లచ్చుగాం గనుంగొని యతిఫీతినొంది 
తనమామకడశేగి తత్ప్ర'కారంబ్ధు, క్రమ మొప్పం. దెలిపి సత్కారముల్వడసి . 

-అ౦ భరరుం డయోధ్యకు వచ్చుట, 9తా- 
యళశండంపం గదలి రథారూఢుం డగుచుం, జతురంగబలములు సచివు లే తేర 
నతులితచింత నేడపనా(డు వచ్చి, యతిరయంబున నయోథ్యాావురం జొచ్చి 
పతిలేనిసతి నికాపతిలేనిరా త్రి గతి నెంతయును భోగకళలకుం బాసి 
CC-O. 112౧౪ Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 662౧8001 6/౭౧ గం9[2 


ఫల 


Vinay AvasttiBakRenitn Yar ఈ! కోచం 1189 


| కన్నుల ' కావురి కడు వాడుపాణి, యున్నచందము చూచి యుల్లంబు గలంగి 
| యిభియేమివీధమొకో యీపట్టణంబు, తుదిముట్ట శూన్య మై తోయయచున్న దియుం 
'శౌరులు నను జూచి బాప్పుము. బ్లైరుగల దూటుచు దవ్వులం దొలంగిపోయెదరు 
అంగళ్ల సకలసామ గ్రి వస్తువులు, పొంగార వేటికి వురములో ననుచు 
నగరెవాకిట సమున్నతి రథంబు డిగి మొగిచెడి తాను దమ్థుండు శూన్యమైన 
| యంతఃపురంబున కరుగం శై శేయి, యెంతయుం బ్రియముతో నెదురుగా వచ్చి 
| కౌంగిలించుటయును గరమర్థిం నైక, కవిరళభ _క్టీతో నప్పుడు మక్కి 
| యిచ్చమైం దమమామ యిచ్చినతొొడవు; లిచ్చి వారలనేమ మేర్పడం జెప్పి 
| యంతయు. శూన్య మై 'యిదియేమి నగరు, వింతయై యున్నది విభవంబు డణింగి 
శ్రామలక్ష్మణు లకు రాజవర్యునక్కు శేమమే యనవుడు చింతించి నైక. 
భరతునిం జూచి సంభ్రమము "రెట్టింపు దరహాసవదనయై తగ వేది పలికెం 
దలకొని తొల్లి మితండ్రి, నాకర్థి వలనుమోఅంగ రెండువరము లిచ్చుటయు 
| నోకటికి భరతుని నుర్వి నలింప్క నొకటికి రఘురాము ననుషంగానలకు 
నని వేయటయుం దండ్రియానతిం బూని జనకజాలత్ష్యణసహితుండై. మునుల 
యనునున రఘురాము6 డడవికిం బోయె దనయుని నెడణా"సి ధరణీశుం 'డీథై 
సేసున నీకుగా నీయుపాయంబు, చేసితి రాజ్యంబు చకొను మింకం 
బ్రజలం చాలింపు సంపదల6 .దేలింపు, భుజళ _క్తినేలుము బుద్ధినొం డనక 
ననవుడు మూర్ఫిల్లి యవనిమై డ్రెళ్లి, ఘనరోపదృష్టిమె పై శేయిం జూచి 
నైక నాతల్లి వై కరుణకుం బాసి, యీకష్ట్రవర్తన మేల శై కొంటి 
సునివేషమున వనంబున రాము నుండు, మని పల్క- నెట్లు నోరాడెనే తల్లి 
.యరయ నిర్మలధర్తు లై నరాఘనుల, చరితంబు నీకు విచారింవం దగ దె. 
'.యేనింక మాతండ్రి శేమని వగత్సు నేను రామునిమొగం 'బెటువలిం జూతు 
నెంత లోంగుంబెనో యిచ్చలో రాము జెంత కోవించెనో యేచి లత్షణుండు 
యెంత దూజెనొ కానశేగుచో సీత, యింత శేమయ్యనో యింతి కెసల్య 
యంతఃపురాంగన లాసుమి త్ర యును పంతవే శోపుని వగచుచున్నారొ 
వీరలకడశేగి విలపింప నాకు, నో రెడ్డ యిట్లు దునోవ్యథం దీర్తు 
నింక నీఫుర మేల యీభోగమేల్య శంకింప కడవియే శరణంబు నాకు 
ఘనపాపరతిం జేసి కడంగి మాతల్లి, నిను నొక్క_రక్కసునికిం గననోవుం 
గాని శేకయ రాజు గన్నకూయతరవు, గానేర వేమందుం గక 'నీతోడ 
ననుమాటలన్ని యు నల్లనం బెంచి, వినుచున్న మందర వెసః జూచి ప్రజలు 
| ఇృన్నిపాపంబులు నిదియ చేయించె నన్న శత్రుఘ్నుంధ్దు నావృద్ధవనిత 
జే గూనుడొంకులు దీజ శ్రొమ్ముడి జాల, 'మేనిసోమ్ములు పీడ "మెలకలు చూడ 
శడశాలుం బట్టి యాకసమునం డ్రి ప్పి వుడమివై వ్రేనె నప్పుడు చాల నన్‌గి 
శై శేయిసతులెల్ల కనుకని చెదరల ్రైకను వధయింసం గడలిన నంత 
ఛరతుండు బాచి యిీపాపాత్తురాలిం జొర పాహుభబుం బో "ంద నేమిటికి 
8 స 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 692000౪1 Gyaan Kosha 


Vinay Avagthi Sahib Bh i ti 
114 inay Wot ions 


విను వేది తల్లింజంపీన నీచులనుచ్చు మనలం జూడంగ రోయు మది శానువిభేడు 

అబుగాన వలదని యతని వారించి యటు పోయి కౌసల్యయడుగుల శఆఅంగి - 
3 భరతుండు కాసల్యయొద్దకుం బోవుట రికా 

శాను దమ్ముడు శోకదందవ్యామాన, మానసుఖై పలుమా జెలులగాత్తి 

సలవింప నప్పు -డాభరతునిం జూచి, యలిగి-కౌసల్య యిట్లని దూజీ పలికె. 

బతిలానీ సుతుంానీ బవుళీదుఃఖముల, మతి మాకు శోకింప మటిం దగుంగాక 

నీశేల శోకింప నెలకొని యింత, నీకోరినళ్లుల్ల నీతల్లి చేసె 

నన్న నీవింక రాజ్యము నేయుచుండుమన్న6 జేతులు. మోడ్చి యతండు భీతిల్లి 

వినువెన్సు దిగియ నవ్వెలంది కౌసల్యం గనుంగొని .వాక్కాయకర చి త్రముల 

శ్రీరామునకుం గిడుం చేసితినేని థారణి. నేనేల' దలంచితి నేని 

చేను శైకతలంపు నెజింగితినేని,. నే నొకకీడైన నెజీగితి నేని 

వినుము మద రంబు ద్రావినవానిగ తికి: "బెను వేదవి నస్రు జంవీనవానిగతికిం 

'దెగి గురుపత్ని బొందినవానిగతిక్తి జగతివైం డానోడిచనువానిగతికి 

ఇనంటియై పసిడి మ్రుచ్చిలువానిగతిక్సి నెననీ గోవాత్య చేనినవానిగతికి 

న్యాయంబుదప్పిన నరనాథుగతికి, నయెడం గొంజెగాం చేశెడుగతికి' 

శర ణార్జుం బ్రోవనిమరి తాత్తుగతిక్తి వరధర్మవిక్ర, యవాంఛితుగతికి ' 

గురువులః దిట్టిన 'కుటిలాత్తుగతిక్కి నరయ స్వామి, ద్రోహి యగువానిగతికిం 

దల్సిదం డ్రులం దిట్టుతనయునిగతికిం గల్లలా డెడు పాపకర్తునిగతికిం 

బరధనంబుల కాసవడువానిగతికిం బరసతిం గలనినపాపాతుగతికిం 

జనువాండ నిందుకు సాటీ. దేవతలు, ఈపాపకరురా లిటుచేనెంగాక 

యేను రాముని శేల యెద్దు గావింతు, నీనీచకర్యంబు లేడ నేనేడ 

నని యేడ్చుభరతు శో కాగ్నులవెంపుం గనుంగొని కాసల్య కడుభీతీం బొంది 

యిటువంటిపుణ్యాత్లు నేల దూటితిని గటకటాయని పొక్కి కౌలిటం జేర్చి 

భరతుళ శ్రుఘ్నులవై. వ్రాలి తూలి పరితాపమొందుచుం బలవించుచుండె 

నంత వసిష్టసంయమి వారిం గొనుచ్చు నంతఃపురంబున కడలుచుం. బోవం 

గనుంగొనలాశఠాదు నై శేయిగన్న, తనయుండు వీండని తనమోా(ద నలిగి 

చెనుపొంద మాణిక్యవీఠి వై నొరిగి తనుం జూడనొల్ల ని తలపున రోనీ 

కనులోవమూనీనగతి నున్నతం డ్రి, గనుంగొని భరతుండు కడుమూర బొంది 

శెలిసి క్రమ్మణం జూచి తీ వ్రంవువగల, వెలువరింపగరాక విలవీంపం దొడలా 

వసుభేళ శేకయావనిపాలుచేత, నసమానమణిభూషణావళి నీకుం 

గొనివచ్చినాడం గ్రైళొన నొల్లవేమి, ననుం జూడ వదియేమి నాతప్పులేమి 

కడుందాపముతియైన. కై కేయిగన్న, కొడుకని ననుజూడలసాడదో శాక్ష 

ధరణీళశ యాసుమి త్రావుత్రు( జూడు, పుఠవురం బొక్కుచుం బొరలుచున్నా (డు 

కడయి నీహ_స్తపంకజములం బట్టి, తుడువ 'వేమిటికి శత్రుఘ్ను వై ధూళి స 

నితనిం గటామీంపు మితనితో బల్కు, మితనిం గాంగిటం జేర్చు మితంజేమిచేనె 


| జీ CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 692000౪1 ౮/౭౧ Kosha 


= సా 


లుమాలలవారానాదాయనాలలాడాలుకనితతాడనుటుప్తావ జ వ 


హాదాకాతాంాన? ద 


చె! 


కప 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


౫ యో ఛ్యాకాండ ము ఇ 


ఎనీమంచితనమును నీదయావస ఘు నీమొగమె టఏము నేంజెందుం బోయె. 

శై కేయి నీబుద్ది గలంచెనే తం డ్ర్‌, నీకిట్టిమరణం పు 'నేన్చెనే కలుగం 

జావరే నృవు లెందుం జత్తురుకాక, చేవుకా కిట్టవి "లేవుగా యొందు. 

బడంతులు మెప్పించి 'ప్తాణవల్లభుల, నకుగరె యీాయీనవు లడుగగ - 3 
యీాకస్టవ_ర్హనం 'బేమిటం గడతుం జే. లె నిశనేమి నేయుదు ననుచుః 
బలుపహోాలు విలవించుభరతునిం జూచ్చి అలన్‌ = నుండు తెజుంగొవ్పం బలికో 
సో ఘాత్త మితం డ్రి యవనినంతయును పిడత “జువదివే లేం శువేశె 
మనుమార్లనియతి' ధర్మ ములెల్లం చేస్కె గొనకొని మాయట్టికొడుకులం గనియెం 
గావున నీవు శోకము మానుమింకం, -గావింపు మగ్ని సంస్కా_'రాదివిధుల 
ననవుడు నౌంగాక యని మలునాండు మునుల రాజుల మవాత్తులం చిలివించి 
వలనొప్ప దశర థేశ్వరుక శేబరము, కలంగొని తీర్గోదకము లార్చి తెచ్చి 
వరవస్త్రభూషణావళులం వ్లైనేస్కి తరమిడి వేదోక్రదానముల్‌ నేసి 

పరంగ విమానంబువై. దెచ్చి వెట్టి, యకదైన మంత్రవూతాగ్నిం జేపట్టి 
తనతమ్మ్లుడును దాను దగ వసీస్థాది, మునులతో భరతుండు ముందణ నడువ 
నావిమానమునకు నందందం గదినీ వావిరి యేడ్చుచు వగలం దూలుచును 
'మునుకొని కెసల్య మొదలుగా(గలుగు, వనితలందణుం గూడి వరుస నేతేర 
సరయువుచేరువ శవభూమియందుం దిరముగా సొదంబేర్చి త్రేతాగ్ను లునిచి 
యొలనీనభ క్రి వేదో _కృ్షమార్షమున,, నెలకొని దశరథనృపతి దహించి 

తగురీతి మణీ తిలోదకములు వోని, తగవుతోం బిండ ప్ర దానము లేసి 

నగరికి వచ్చి యున్నతి భూసురులకుం దగం బితృ ప్రీతిగా దానము ల్చేసి 


"తెజంగొప్పం బండ్రైండుదినములు వలయు, అెజంగుల నడిపి వర్తించుచో నంతః 


'గొనకొని యిశ్యూకుకులగురుం డై న, మునివసిష్టుండు కార న్ట్‌ములు విచారించి 
తాను రాజన్యులు తగుమం త్రివరులు, భానుసన్ని భ తేజు భరతుని జూచి 
వర తేజ మితం డ్రి పరలోకమునకు, నరిగా శ్రీ రాము(డు 'నరిగెం గానలకు 
నుర్వికి రాజు "లేకున్న "కార్యములు, నిర్వహింపంగ రాదు నిల్వరు ప్రజలు 
ఛారణి చలియించు ధర్మంబు లణంగు వైగులు మింతురు వర్షముబ్దలియు 
నవని యరాజకమై యుండం దగదు ప్ర, విమలమతి నీవు పట్టంబుం బూను 
మని బుద్ధి చెప్పిన నమ్హునినాథుం గనుంగొని భరతుండు కరములు మొగిచి 


115 


యిదియేమి మునినాథ యింతమూఢుండనెె మదినింతయెఅుల నె మాకుల కృమము 


నన్న6 గానలంద్రోచి యక్క_టా నన్ను గన్న తండ్రిని ్జజం పెం గడంగి మాతెల్లి 
యింత చాలడె నాకు నింక రాజ్యంబ్బు, చింతింతునే యేను జెప్పకు మింకం 
వ్రైశేయికొడుకని కడలి పల్కె_దవు, గాక యీతలంపులు గలవి నాయందు 
నిట్లున్న రూవున నేను మారాము, పట్టంబు గక్షైదం బ్రార్థించి తెచ్చి 


_ శాకున్న మాయన్న ైకొన్ననియతిం స్రైళొందుగా కొండు గలుగునే మాకు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 692000౪1 ౮/౭౧ Kosha 


116 » Vinay Ages bISRhig Eons Aah frtsoDonations 


_అ౮ భరతుడు రామునివద్దికిం బోవుట. రితా- 2 
సని నిశ్చయముచేసీ యవుడు మంత్రులను, గనుంగొని మాయన్న 6 గానబోవలయు 
హోరువులు చక్కలా దిద్దింపుం డఖల, వురజనులకు "నేగం బొసంగినరితి 
'నెడనెడ విడుదు లనేకవస్తువులు, కడుసమ, గ్రములుగాం గావింవుండనిన 
ననుకూలమతి వార లట్ల చేయించి రనుపమోత్సాహులై యవ్మయునాండు 
వందిమాగధులును వరమం త్రి, వరులు, సుందరీనటన_ర్హసుకుమారవరులు 
నవసహా స ములు దంతావళఘటలు, జవనాశ్ళకీోటి లత్షయు శ తాంగములు 
నయివదిలతులు నమితవదాతి, తఅుచుగా నడువ న_త్తతీః బౌరజనుల 
జనపదస్థుల నెల్ల జాతులజారి, ధనరత్న రాసులు తగ వనిష్టాడి 
మునుల రాజుల మంత్రిముఖ్యలంగొనుచుం దనతమ్ముండును దాను దల్లులందయును 
ననువుగాం జతుకంతయానంబు లెక్కి, వెనుక రా భరత్తుం డవ్విధమునం గదలి 
పోయి గంగాతీరమున దండువిడియ, నాయతభుజశీలుం డగుగువాుం డెణింగి 
కడంగి రామునిమో(దం శై కేయికొడుక్కు నడచుచున్నా (డు నేనలతోడ ననుచు 
నలవుమైః గోవించి నావ లాగించి, బలములతో వచ్చి భరతునకనియె 
భరత రాముడు రాజ్యపదము నీకిచ్చి, యరుదుగా మునివృత్తి నడవుల నుండ 
నీవ నేనలం గూడి నిజళ_క్రి మెజనీ, పోన్రచున్నాండవు పోలునే నీకు 
నేను రామునిబంట నేనంవ నిన్ను ౦ బోనీను నీబలంబుల సంహరింతు 

నడరి నీతోడం 'బోరాడి _ప్రాణములు,. విడిచిన ' మతి రామవిభునివైం బొమ్మ 

అని రోషమున గుహాం డాడువాక్యములు, విని భరతుండు నవ్వి విమలుడై. పలికె 
బరమాత్తుం డగురాముం చ్రార్టించి తెచ్చి, పరంగ నయోధ్యకుం బట్టంబుగట్టం 
బోవుచున్నాండ నాబుద్ధిలో నొండు, భావించి నీవిట్లు పలుకంగవలదు, 

అని పల్క_నాతని నక్కునం జేర్చి, తనమది పాగుల నాతనిచి తృ మెజింగి 

యనుర_క్షి భర తేశునడుగుల కెజల్కి యనుపమవన్యంబు లై నవ స్తువులు 

కని దనియంగం "చెక్కు కానుక లిచ్చి, కొనిపోయి గువు(డు కాకుత్‌ స్థుండు తొ ల్లి 
విడిసినచోటున విడిచి సం ప్రీ త్రి జడలుగట్టినచోటు చనిచని భూప 

జనులును మునులును సచివులు దానుం గనుంగొని భరతుండు కడుశోకమంది 

నీత రాముండును జేరి పరుండ, నాతతతృణళ య్యులందుం గన్పడెడు 

తరుశైన కనకవస్త్రములచివ్నా ములు, పౌరిం గనుంగొని మదిం బురపురం బొక్క 
ఘనశోకమునుబొంది కతుదీనుం డగుచ్చు మునురాఘవుడు జటల్‌ మొనసిధరించె 
నెక్కడ నని భర లేళ్వరుం డప్పు, డక్క_డశేమును ననువుగా జటలు 

పనువుచు మణి మజ్ఞీపాలు 'జెన్టించి, తనతమ్ముండును దాను ధరియించె జడలు 
భరతుండు మణునాండు చ్రాహ్మూకకర్శ, పరుడునై. గువాుండురా6 బన్ని ంచినట్లి 
'యేనూఅుబలునావ లెక్కి_ ' వేర్వేజు, దాను6. దల్లులు మునుల్‌ తగ మం త్రివరులు 
సళల నేనలుంగూడ జావ్నా విదా(టి, యకళంకు డగుగువు నపుడు తోడ్యొ_నుచు 
నతేయ చూవిన త్రోవ నటం బోయిపోయి, క్రతువళోమతతధూ మకబళితవో్యోమ 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 6920001 ౮/౧ Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


అ యో థ్యా కాండ ము. 117 


కృత కాంబుదస్తోమ శేవలముదిత,కృత లాస్య విపినబర్షిణబర్జ్హ్హజూల 
రచితాంత రాంతరరత్న విచిత్ర, ఖచితతోరణపద క్రమమునై యొప్పు 
| నాభరద్వాజసంయమియా శో మమున, కాభరతుండు పోయి. యనతిదూరమునః 
నా జతురంగబలములం జతురత నిలివ, యతులవుణ్యాత్మకుం డగుభరద్యాజుం 
' గని భ_క్లితో నమస్కారము ల్చేయం గని యవ్మవాముని కడునల్లీ పలికె 
) భరత యీచతురంగబలములం గొనుచు, భరితసన్నా హసం భ్రము(డ వై నీప్పు 
| కడుశాంతవృత్సి రాఘవుం డరణ్యములం. బడియుండ నాతనివై6 బోవనేల 
| ననుచున్న మునికోపమంతయు 'నెజింగ్సి వినతుండై భరతుండు వెజచుచుం బలి 
జానకీవల్లభ సకలరాజ్యంబు వూనుము నీవని పోయెదంగాని 
యొండుఫావమునం బోనోమునినాథ), యొండుగా౭ దలకు ముల్లంబులోన 
ననిన సంతోషించి యముని పలికె ననఘాత్మ నీవు నీయఖిలనైన్యమును 
మనమార నాయాశ్ర్రముమున "నేయుండి, వినుతి మేమొనరించు విం దొరగింపు 
మని విశ్వకర్మను నటకు రప్పించి, ఘనచిత్రవురి యొండు గల్పించి యందు 

-౨ం్ర భరతుడు భరద్వాజా శ మంబుం చేరుట. రతా 


వారునీరన శెల్లవారికి దగిన, మేడలనిండ్ల నిర్మింపు మో వనిన 
నైదుయోజనముల నతండొక్క_పురము, భూ దేవిచరణనూపురము నిర్మించె 
నందు గాంచనమయం బౌనొక్క_'రాజ,మందిరంబమ రెం దన్న ందిరంబునను 
శ్వేశాతప త్రొ రునింహాసనమున, జాతురి నొకసభాసదన మింపాందె 

నప్పుడు మునియాజ్ఞ నట భరతుండు, వివైపనగృహము ప్ర వేశించి యందు 
నసింవాసనముగాంచి శ్రీ రామనృపతి, నసింవాసనంబంచుం చేతులు మొగిచి 
యాసమిాపంబున నపుడొక్క-_వీకి, నానీనుండై. మిత్రులందలు గొలువ 

నున్న చో మునియాజ్ఞ నొక్క_ట వచ్చి, కిన్నరగంధర్వ ఖేచరాంగనలు 
నచ్చట నచ్చర లాటలుపాట్స లచ్చెరువుగం జూపి రతనిసన్ని ధిని 

నీరీతి సకలజనావళీయిండ్ల, నారూఢి వెలసె నాట్య ప్రసంగములు 

నిలమిాంచ దివిమాంద నేయేవిశేష,ములు కలవన్నియు 'మునియాజ్ఞ వచ్చె 
జానపదు ల్పౌరజనములందటును, స్నానముల్‌ కావించి చలువలుగట్టి 
మందారపుష్పదామంబులు ఫూని, చందనంబలంది భూషణములు పెట్టి 
వేవేల తెజుగుల వింతగా వేల్పు, టావు చతుర్విథావోరంబు లొసంగం 
బరితృప్తులై దివ్యభామలు దమక్కు సురతవి శేషముల్‌ సొక్కుచుం దెలుప 
జన్మసాఫల్యంబు సమకూ రె ననుచుం దన్మయావస్థలం దగిలి శ్రీడింప 
నమ్హునియా శ్రమం బటుచూడ నొ్చ్చ, నిమ్మల నాస్వర్హ మేవగించుచును 
-ఈరితి భర తెళుం జెల్లనైన్యములు, నాబుషిం బొగడుచు నారాత్రిదీర్చి 
మటునా(డు పురము తన్మందిరావళులు, "'తెజగంటివెలులు నదృళశ్యమాటయును 
భరతుం డ త్యాశ్చర్యభరితుండై. యుండి వరతపోనిధి భరద్వాజునిం జేరి 
ప్రణమిల్లి మిాతపోబలమహా త్త కములు వ్ర ణుతింహదర మె యాపర మేష్టిై. న 
౮౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 6200011 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


118 శ్రీరంగనాథ రామాయణము 


-నే”*క సఘురాము నినకోటిథాముం గానం బోయెదనంచుం గన్న తల్లులను 
న (ప్యోక్కింన నతడు వీలెవ్వ, నెవ్వరు వేర్వేజనెజ్‌ంగింపు మను(డు 
న్‌ న్‌ నుసెక్టదేవులై. యెల్ల, వారిలో నానీయు వన్నెయుం mon 

క చల్లగ రాముగాంచియు వగల, నుడుకుచున్నది తద్వి యోగాగ్ని శిఖలం 
mA జన సాఫల్య కౌసల్య, పరికింపుమి దె మునిపతిసోర్వ భమ 

3 "సంకసతి వామకరమంటలుట్టి, చై. నేతలుడిపోయి గతవుప్పకర్ణి 

"కాప శొఖయుయబోలి వ వ్రాలియున్న, యీరామ ఇవీ గామునెడయాయలలేని 
ఆహాలత్మోణునిం గన్న యట్టివుణ్యాత్తు, రాలు సుమిత్ర పరాకు మునీంద 
గసేతల్లికై కానకేగ మాయన్న, యేతల్లికతమున నీ ల్లై మాతం డ్రి, 
యతల్లికోర్కా నన్నింతకుం దెచ్చె, నీతల్లి మాతల్లి హిత పుణ్య సాక 

నక గన్దొనుమంచు గద్దదకంఠుం డై కడవట శోకమగ్దలం బైన 
నూరకయున్న చో నూరార్చి యతని, నాబుషి భావికార్యము జూచి పలికె 
నీనైక లో కైకహితేము గావింశా మోశెల్ల తెల్లమోమిాంద నౌననుచు 
మణీ రాము? డున్న ట్టిమార్లంబ) 'దెలివి, తెజంగొప్పనవూని దీవింప వెడలె 
సింధురబ్బంహిత నేనానులాప, స 0ంధవహేషితస్వందన నేమి 

రవములకలికి యరణ్యమృ 7౫ సస తివిరినభీతి నాసలకుం బాణ 
బలరణోదూతవిపాంసుసంఫ త, మలినీకృ తాదిత్యమండలుం డగుచు 
నాచిత్రకూటాద్రి, కర్థిత ₹నతుం జేచి నేనలుందాను నేగుచో నంత 

నటం జిత్రకాటాద్రియంచు రాఘవుడు కుటిలకుంతలనీత గూడి చోదమున 
గనుంగొంటివే యన్న గంబు బింబోష్టి, కనుదమ్ములకు విందుగావించె మనకు 
నిన్న గమహిమం దానెన్నగ నళమె, పన్నగవతితైన భామాలలామ 
గులుతైన నెలయేటిఘువ.ఘుమధ్వనులు, ఉఅుములటంచుం చెల్లుబ్బి నీకురులు 
పురుడింపం దనగొప్పసురినిచ్చి నెమలి పారిటొరియాజెడుం బూబోణి మాడ 
కాంతరో యీచెంచుకాంతల కంశు, దంతకుంభంబులు తమచన్ను౪గవకు 
నెనవచ్చు'బట్లని యిభకుంభదళన, మొనరించి తన్మణులొప్పం దా'ల్చెదరు 
దివ్యులసం కేత దేశంబుగాన, దివ్యవాసనలు సంధిం చె 'నీకోన 
పదడతలాల_క్షకభాసుకంబై న, పాగం జూడ గంధర్భభోగగహంబు 

కిన్న రకంఠి యీాగిరిగహ్వరంబు, కిన్న రకిన్నరీగీతసద్దోష్టి 
కలకంఠరవసవహాకారపల్ల వము, కలకంఠి య;ీసహకారంబుం జూడు 
పరిపరివిభముతోం బరువంపువిరుల, పరిమళంబులు గదంబముగంగూర్చుచును ' 
మలయానిలుండు కోమలయానలీల, మలయుచున్నాం డిచె మనవైన నబల 
యన్ల జె చూచితె హల్లకనికర్క పుల్ల మై రవకుంజపుంజరంజితము' 
సాలతమాలరసాలతక్కో_ల 'తాళహిం తాలకుద్దాలకూలములు 
ఆమలినపులినమ థార్టసనాసీన, సముచిత మునిబృందసందీ_ప్పమెన 

మందా కిసీనదిముణికన్ను లల, మందయాన విలాసమధితవుకాళ 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


| 
i 
| 
| 
| 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


అయోధ్యాకాండ ము, 119 


యనియనిపలుకుచు .నవనీరుహములం, గనుపట్టుబొదరిండ్ల ఘనకందరముల 
వై లళ్ళంగంబుల సాను బేళముల, నోల్లి వినోదించు చున్న చో? గడల 
బలువిడి చను దెంచుభరత నె సైన్యముల, కలకలస్వనము లాకర్షించి బిట్టు 
కలంగి నబ్బడం బాటు కరివరాహాది, బలమృగంబులం జూచి ప. జూచి 

యిట ధూళి చివిం బర్వ నేమి కారణ మొయటంబోయి యరసిరమ్షనిన లవ్షణుండు 
వేవేగ నొకమహావృమ్మగ్ర మెక్కి, భావించి యు _త్రరభాగంబునందు 
బలములం బొడగాంచి భానువంశజుల, బలుబిరుదులతోడం బడగలు గాంచి 
యిచ్చలో భర తేశుం డిట రోముమోా(ద,:వచ్చుచున్నా (డని వడి నిశ్చయించి 
పటువజ్ర మద్రివెం బడుభంగి దోహ జటులసత్త్వమున వృషము డిగ్గనురికి 
వారక రోవదోర్యారండై వచ్చి, యాశరామవిభుం జూచి యనియె లక్షణు(డు 
అడవికి నిన్ను (బోనడచి sy మడరి యంతయు. గొని.యంతటం బోక 
ఘనళ_క్షి నీమోాందం వై శేయికొడుకు, చను దెంచుచున్నాండు సబలుడ్దై "నేయ 
యదె చూడు కోనిదా రాదిధ్వజంబు, లదె మాడు భటులవ్లీ రాలావములును 
శరణాపకవచముల్‌ సరి వూని నీవు, భరతుని కెదురుగా బలువిడి నడువు 
నిలువుము కాబేని నీవు నీతయును, దొలంగుము నీశాంతి తుది నింతంేనె 
నేనింక నైరింప నిట వచ్చెనేని, వీని జంవెదనన్న విని రాముం డనియె 
నాకుం దమ్ముండవయ్యు నాతోడం బుట్టి, నీకిట్టియవినీతి నేండేల వుళ్లై 
భాతృవత్సలమూ ర్తి పరమపావనుయ, నీతికోవిదుండు మానితధర్మవ పరుండు 
భరతుండు నీకంచు భక్తుండు నాకు, భ రతునిచెన నొక్క_ పావషంబు కదు 
మనల నయోధ్యకు మగుడం , బ్రార్థింన్క జనుదెంచుచున్నా (డు సందేవాముడుగు 
కడవకుమను(డు రాఘవున్నాజ్ఞ పెంపు కడవ. భీతిల్లి లక్మణుం డూరకుండె 
భరలేశుం డంతటం బౌరులహితుల, దొరల సమ. స్థయోాధుల నొక్క_చోట 
విడియించి తల్లులు వెనుక దో డ్రేర, గడక వసీష్టునిం గట్టడచేని 
గురుభ క్రి నూతుండు గంహుండు తోడుగను, సరిగ్‌ తమ్మండుం దాను నగరి నెక్కి 
వరుస నయ్యడవి తోవలు తెలియుటకు, గరమక్థి సౌమిత్రి గట్రినయట్టి 
గుటుతులు కొన్ని క కన్తొనుచు నబ్దడల్క నెణిం బరీకించుచు సే నిఖల్యాస్త్రశ్నస్త 
జాలపాలితనూత్న కాలాంగ ణములం జాలం చెన్న గ్గు. వర్ణ శాల శకం 

అధి భరతుడు ముని వేషథారు. లై నరామలకత్ష్మణంలం చొడగాంచుట. రితా- న 

మునివేషమునం జాల ముదమందురాముంగను గొని యాత్మ లోం గడంగి శోకించిం 
పాలుచు కాంచనగ్భవహాంబుల్ల నుండువాడు, లలిదూలి వర్ణ శాలల నున్న వాడు . 
పొగడొందు. పూలపాౌన్సున నుండువాడు, జగతి బూరి రొనెజ్ఞను నున్నవాడు 
నెజనీ కిరీటంబు నెటీదాల్పు వాదు, తలువైననజడ లర్టిం దాల్చి యున్నాడు 
నోలి రాజులు-గొల్వ నుండెడివాండుు లోలత మృగములలో నున్నవాండు. 
'మేలిచందనమును మెయింబూయువాండు, ధూ ళిదమూసరితుండై. తూలియున్నా(డు.. 
"మొననీ దివ్యాంబరంబులు పూనువాడు, మునివృ త్తి వల్క_లంబులు గట్టినాండ్రు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


1% శీ రంగనాథ రామాయణము 


రసరసాన్న ములను మెసవెడువాండు, కసరుంగాయలం బొద్దు కడవుచున్నాండు 
మారితే శత్రుఘ్న శుభమూర్తిరాముం జీచందమున “తకు మాదుచున్నాయ 
నై మన బుట్టి, యీాకష్టదుర్చశ నేం జూడంగలిగా 

ననుచు దమ్ముండుం దాను అ గని 'మ్రొక్కుటయు వారి గౌయగిటం జేర్చి 
కన్నుల హనాశ్రుకణములు దొరుగ, వెన్నులు నివిరి భావించి దీవించె 
అహివమాంశుకులునకు నాసుమంతుందు; గువాుండు యుక్కిరి భ_క్తి కొనసాగనవు 
ధరణిజకును సుమి (త్రాతనూజునక్కు భరతళత్రుఘ్నులు వ్రణమిన్లి కొలువ: 
గుశవీఠముల. నిలగ్టగోరి రాసఘును(డు,. దళరభునేమంణు తల్జులశుభము 
పలుమాటు నడుగుచు భరత నీవేల, యిలయేల కింతద వ్వేగు బెంచికివ 
భూతలాథీకుపంపున రాజ వగుచు, నీతితోం జేయుదే నీవు ర 
దశరథేశునకు సత్య ప్ర కాశునకు, విశదపుణ్యునకుం గావింతే తువే పూజ 
తల్లులనెల్ల నాదర ముల్లనీల్ల; నుల్లంబు చల్లంగా నూఃజుడింవుదు వె 

కోవిదు మత్కు_లగురు తపోనిష్టు, నావశిష్థు గరిస్టు నర్చించి నీవు 

అగ్నిహోత్ర, తృముల సంధ్యా కాలనియతి, భగ్నంబుగాకుండం బాలిం తె నీవు 
సుజనులౌ 'మంత్రులవొవె వ్పెల్లం దెలిస్కీ విజయ-బు నామం త్రవిధి యెఅుంగుదు వె 
యపరరాత్రుల "లేచి యర్థచింతనము, ని? స్రణతం చేయుదె సస నిత్యంబు 

నరసి యు  త్తమమధ్యమా-ఫమజనుల, చెరపుతోం బనిగొందువే తగినట్లు 
తనవారియెడనై న దగవునం దండ, మనుర. క్రిం చేయుడె యవరాధ మెణింగి 
మతిమంతు సకలసమ్మతు స్వామిపీతుని, విణ-,2 కము వైన్యవిభుం చేసినావె 
కొలిచినవారికి నోరి హరి నిలువ గాపండ నిచ్చలు నొసంగుదువె 
ఇణారులవలన ల ర్రనమః, [పరుల తెజయ సర్వము నెటుంగుదువె . 
జాలి దూలెడి వేదసాదల మొరలు, దాఠాషుషుగ విందువా గర్వముడిగి 
యర్శ్మి లి వన్హాశ్రమాచారవిహిత, ధర్మ ౦బు 'లరయుజె తడంబడకుండం 

జోరేల జారుల సుడియంగనీక్క వాకు దండిం తె వదలక పట్టి 
చతురంగబలములసన్నా హవటిను, నతియు_క్లిం జూతువె యప్పటప్పటికి 
ధనథాన్యవ స్తు పన్బాటస మెల యుగ. మునుపుంగాం గ డిదుర్ద్షముల నుంచినావె 
యన్యాయములుసెసీ యర్థముల్‌ గొనక్క మాన న్యతం బ్రో బోతువె మతి కాపుజను€ 
నర్గలోభమున విప్రాగ వరములు, నర్ధమెత్తవు గదా 'యఆవిసమెన 

నెప్పుడు గో బ్రాహాణహింతము గోరుచును, నిఫుణుండ వై, ధర్మనిష్టు. నుండుదువె 
శ _క్తి త్రయంబును పడ్డుణంబులును, శ_క్షిపంచాంగముల్‌ చతురుపాయములు 
పదునొల్దు రాజపాపంబులు చైఖిసి, సదయుం౯డై మనుధర్మ శా స్త్రసంగలిని 
చేవతోపీతృమహీ చేవతావూజ, గావించి స్వర్దంబుం గారెచు వ. 
నీవును నారీతి నీతిరాజ్యంబు, గావింతువే యంచుం గాకుత్‌ సు డడుగం 
గరములు మొగిచి గద్దదకంఠుం డగుచ్చు భరతుండు రామభూవతి కిట్లులనయె 
నీధర్మసరణి వాశకేదీయుం దెలియ, దోధర్మనిపుణ యింకొకవా_ర్థ వినును 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By sire eGangotri Gyaan Kosha 


oe a ణల 


క్ల యానా దానమును కలలా. ౨ నవనవ 


నం అంాసుకాశిడావాలిపాం విమ నాంది దక 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


అయోధథ్యాకౌండము, 121] 


నృషకులాధీశ్వర నిన్ను6 గానలకుం గృపమాలి పిలిచి కైకేయి పొమ్మనినం 
దడయక మోారిటు తావసవృ త్తి, నడవికి విచ్చేయ నదియాది గాగ 

అధి దశరథునిమృతి రామలక్ష్మణు 'లెబుంగుట. థఆా- 
నలతలం దూలి యేడవనాండు మిమ్ము, దలంచుచు మృతుండయ్యె దశర థేళశ్వరుండు 
వసును పితృ మేధ మెల్లను జేసీ కానల మోరుండం6 గానవచ్చితిని 
అనుపల్కు నిస్హాతమై వచ్చి రామ జనపతి మూర్చిల్హి జగతివై వ్రాలి 
మేదినీసుతయు సౌమిత్రియుం దూల్సి మేదిని వ్రాలిరి మృతులై నపగిది 
నొలనీనధృతి. రాము ఉడొక్కింత చెలిసి వలుమాటు విలవీంవ భరతుం డిట్లనియెం 
గృతమతివయ్యుం | బ్రాకృతునిచందమున, నతిశోకమును బొంద-నగునయ నీకు 
దేవ లక్షణుడు వై సహయ మరు, వేవేగ దశరథోర్వీనాథమణికిం 
బరలోకవిధు లెల్ల భ' క్లితోం జేయుం డరయంగ నదీ యు_క్తమనిన రాఘనవుండు 
మందాకినికి వచ్చి మది నిష్ట వెలయ, నందు. గృతస్నా నుండ. తండ్రికవుడు 
ముననీ తిలోదకములు వోసి వగలు, వెనంగొన మజి గారపిండిచే బుణ 
ధనుః డర్జిం బిండ ప్రదానము ల్చేస్సీ ఘనతరశోకసంకలితుండై మగుడి. 
సన్ను తగతిం బర్షశాల శే తెంచి, యున్నచో రఘురాముం డున్న సన్ని ధికిం 
బౌరవర్లముతోడ బంధులతోడం జారువ_ర్తను లై న సచివులతోడ 
ఘట వనీష్టుండు కౌసల్య మొదలు, జననులం దోడొ గాని చను చెంచుటయును 
నూనినశో కాగ్ను లొలుక రాఘవుడు, తాను నీతయు సుమిత్రాతనూజుండు 
వారియం[షులమిీంద ,వాలి శోకింప, వారును నోకింప వారించె నంత 
నావసీష్టమునీం ద్ర డమలవాక్యముల, నా వేళ గాసల్య యవనినందనను 
వనవాసకలితవివస్హూంగిం జూచ్చి న విధిందూజి తద్దయుం బొగుల 
గిరిమో6ద వర్తి ర్రింుకిన నరుకు గరుడోరగామరశాంతేలు వచ్చి 
రామునిసతి చశరథ శాహికోడ, ws జనక్షమహీపాలువు త్రి, 
వినిధసంకటముల వేంగుచున్నదియ్యు భువిం బోద్యములుగా పే పొలంతి యూవిధికి 
నని సీతం బేర్కొన నారామచంద్రుం డనఘుండై. నవనిష్థునడుగుల కెజుల్మి. 
జననులం జుట్టాల సచివుల హితుల్క మునులను గుశవీఠ ములనుండం బనిచి 
తనతమ్మంండును దాను దర్భాసనముల్క జనలోచనోత్పలచంద్రు డై యుండె 
నావలో భరతునియాకృతిం జూచి, 'యోూవత్స: జడలును న్నక ముర 
నీవేల తాల్చెదు నృవునాజ్ఞ 6 బూని, వేవేగ జనమహీవిభుండవై యుండు 


"మని పల్కుటయు -రామునాననాంబుజముం గనుంగొని ఛభరతుండు కరములు మొగిచి 
"'దేవరాఘవ నైక ధృతిదూలి మిమ్ము, భావింపనేరక పాదంబుచేసి 


యడవులనుండు పోమన్న మాటలకు, దడయక జను దేరం 'దగునయ్య మీకు 
మిముంభానీ దశరథ మేదనీవతియు, నమరలోకంబున కరిగా నీఘోర 

పాపంబు మాతల్లి పచరించె నరక, కూపకోటుల నింక గూలకయున్నె 
యేను మాదగు రాజ్య మిమ్ముల బూనంగానేర నాచేతణాబు భూనాథ 


CC-O. Nanaji Deshmukh Library, బం... Digitized By 5166402012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Tryst Donations 
122 ; శ్రీరంగనాథ రా య్‌ణనన్‌ 


నీవ యోధ్యకు నింక నేలా విచ్చేసి పావనమతితో we ధ్రట్టంలు బాను 
వల్లభు సద(బానీ' వగలం బెల్లెడలు, తల్లుల నూరార్చి తక్షినహితుల 
సచివ్రులం జుట్టాల సకలపౌరులను, సుచరిత్ర, కృృషతో డం జూచి పాలింపు 
నన్ను నీబంటు మన్న నజేసీ నాదు, విన్నపం చాలింపవే దయామూరర్తి 
యని పాదముల. వ్రాలి యటు'లేవకున్న, తనదుతమ్లునినె త్తి తమిం గాలించి 
భరత నీవిదియేమి బాలుండవై తి, కరుణం బళ్కె_దు ధర్మగతిం రం 
యాశైక నేల పోనాడెదు తండ్రి, పోకకు నీవేల బొగిలె దీపో 

ఢాకతో నదిని గాష్ట్రంబు 'కాష్టంబు, జోకమెం వాసినచొప్పుదీపింపం 
బుత్రమిత్రకళ త్రములు వాయు'డాయు, మైత్రి, బుణానుసంబంధరూవములు 
నవనివైం బుట్టినయప్పుడె చావు; ధు)వము జీవున కని రూవీంవ నరుడు 
తనకులో చిత మైన ధర్మమార్చమున, మనిన వాం డిహపరమాన్యుండై. యుండు 
గావున మనతం డ్రి, కమనీయసత్య, భావుండై నీతితో 6 బ్రజలః చాలించి 
ఘనయాగదానసత్కారముల్‌ చెక్కు_,లొనరించి రాజ్యసౌఖోర్టిన్నతి మించి 
మనవంటితనయుల మనమార గాంచి, -జను'లెల్లం గొనియాడ స్వర్షస్థుడయ్యె 
నతనిశై వగచుట యనుచితం బింక, నతనివాక్యము మనమటుచేయందగును.. 
వీతృవాక్యకరణంబు వ్రియధర్మ మందు,సుతునకు నటునేయుసుతుండు విశ్రుతుండు 
వనముల బదునాల్లువర్ష ముల్‌ నన్ను(, ఘనరాజ్యభోగముర్‌. కొని నిన్ను6 
నుండ గట్టడచేనె నుర్వీళుం డట్ల, యురడుద' మిందుకు నొండాడవలదు 

అని తెల్పుచో నంత నర్కుండు గ్రుంక, ననుపమ ప్రీతిమై నారాత్రి దీర్చి 
మటున్యాడు సంథా్యసమాధు లొనర్చి, మీ వన్నగాదులు మంత్రి వర్ణములు 
విశదంబుగా. బరివేప్టించి కొలువం గుశవీఠమున. రఘుకుంజరు. 'డుండె 
నాసఖామధ్ధంబునందుండి భరతుం డాసమయంబున హ_స్తనుల్తాగిచి 

చేవ మాయానతికెజుంగున నీతి, భావించి పీతృవాకరపద్ధతిం బుడ విం 
గైకొంటినాభూమి కడపట యేను, మోాకిత్తు నందుకేమియు ననవలదు 
సర్వసర్వంసవాచ క్రభారంబు, పర్వి తాల్పంగ ఫణిపతి యోపు(గాక 
యసలడింపక జలవ్యాళ మెట్లోపు, వసుథేశ యేనట్టివాడ బాలు(డను 
ఈథారణీ భారమేడ నేనేడ, సాధురక్ష£ణమేడ చర్చించి మూడ . 
గాలార్కువేనొప్పు. ప్రథమాద్రియందుం బోలింప మిణు గురుంబురుగున్న యట్లు 
శ్రీనిధి నీవుండు సింహాసనమున, నేనుండ గనుపట్టు నీభూమి ప్రజకు ' 

గావున మౌనిలకణములు మాని, నీవయోధ్యకు వచ్చి నీతివహించి 
యెల్లవారలకోర్కు. లీడేర శ్లాజ్య, మెల్లం బాలింపు మింశేమియు ననక 

నొనరు నీవిటుచేయనొల్లవై తేని, వినుమేను నీయొద్ద విడుతుం (బ్రాణములు 
శాకున్న సౌమిత్రి గతి నిన్ను గొలిచి, కాకుత్‌ స్థతిలక యిక్కడ నుండువాండ 
నని Yd యవనిసై నున్న, యనుజన్లునె త్తి యిట్లనియె రాఘవుండు 
ఇదియేమి భరత నీవిట్లాడం దగునె, మది దలపోయనో మనతం డ్రియాజ్ఞ 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhavan Vani Trust Donations 
అయో డ్ము 


థార్ణకాం 123 


దశరశేశునకు మోతల్లిని మున్ను, విశదంబుగా నిచ్చువేళ మాతాత 
నాహూంతునకుం గల్టునందను నఖిల, భూకాంతుగా నీవు ఫపూన్పుమో యనుచు 
నమ్మికవడని వెన్క-నుబెండ్లిచేస, నవ్హాటపట్టున నమర దై లేయ 
యుద్గంబులో విభుం డొసంినవరము, బుద్దిదప్పక నైక భూమిోశు నడిగా 
ఛారణి నీకు. గాంతారంబు నాకుం గోరిన దశరథభశీణిపాలకుఃడు 
సతరంబుదప్ప. కీజాడ గావిం చె నిత్యకీ రులు గాంచి నెగడె నిడందు 
మనమున మను జేంద్రుమాట పాటించి, ఘనకీ ర్తిసుకృతముల్‌ ్రైకొంద మెలమి 
నరుగంజే గయళొక్క_6 డై నకన్యకను, బరగ దానముచేసీ వజలంజే యొకండు 
విడువండే యొకందై.న వృషభ మటంచుం గొడుకులం గాంచుట కోరి పితాళ్లు 
థాత్రిం బున్న రకసం త్రాత్రయాకతనం, బుత్రుంరై. యొప్పు నీఫుణ్యంబు "లెజీల్‌ 
యిరవొందం దం డ్రిప ల్కి_టునేయకున్న , ననయ దం డ్రులమాట లవియెట్లుసాగు 
ధర *'యథా రాజూ తథా ప్రజా” యనెడు, నరుదారసామెత నరకుడు దానరుగు 
వరబుద్ది శైకొన్న "వ్రతము నిండించి యరుదెం చె 'దేను నీవ్మాగ హం బుడుగు 
నామోటలాలింవు నాపంపుమో(ద, భూమికి బతి గమ్ము వురి కింకం బొమ్ము 
అనిన రావణుం డింక నాజిలో6 గూలు, నని నిశ్చాయముం జేసి రందున్న మునులు 
సురలు దిగ్వరులు భాసురధర్మనిరత, భరత రామునిమాట పాటింపు మనిరి 

అగ్రి బాబౌలి యనుముని శ్రీరామునకు నితిలెల్పుట. రికా 
యక్వుడు జాబాలి యనుమౌనినాముం దప్పకం గనుంగొని తగవేఏ పలికె 
రామ యిదేమి నిరర్థకబుద్ధి, నేమించి మునపో లె నృపవేష ముడిగి 
రాబోపభోగమా ర్రాజ్యుంబు విడిచి యిజాడ నుండుట శేమికారణము 
యెక్క డితలిదంద్రు, 'లెక్కడిసత్య, మెక్కడిసుతధర్మ మిదియెల్ల కల్ల 
తలిదం డ్రు, లొండొరుల్‌ తమసౌఖ్యమునకుం గలయుచో శుక్టర_క్షము లైక్య మొంది 
"యోజః బిండాకృతి నుగయించె నరుడు, బీజమ్మాత్రము తండ్రి, చెక్కు_లై యింక 
నిమురుక నారిపోయినదీపమునకుం జమురువోసినయట్టు చచ్చినయట్టి 
వారికి బరలోకవైదికకర్య మూరక జనులు నేయుటయు వ్యర్థంబు ' 
గావున నామాట "కొని రామ, నీవ యోధ్యకువచ్చి నృవుండ వైయుండు 
మని యిట్లు జాబాలి యాడు వాక్యములు, విని కోవమున రఘువీరుః డిట్లనియె 
నిట్టి నా _స్టోకబుద్ధి యజ్టరికై నం బట్టి బోధింపు జాబాలిమునీం ద్ర 
మాకు. మాపెద్ద లేనుర్యాద నడచి, రావై వడి మెలంగ నదియె సమ్మతము . 
సత శ్రమౌాలంబులు సకలధర్మములు, సత్యంబుకం కె నెంచగ ధర్మ మెద్ది 
యట్రిసత్యముదప్ప కనఘు మాతం డ్రి పట్టినధృతి నన్నుజః బనిచెం గానలకుం 
జాన నాతనియాజ్ఞ గడచినం బుణ్య,హీనుండు నాకన్న నితరండుగ లంజె 
సత్యంబు .ధర్మ ౦బు శమమును దమము, నిత్యభూతదయయు నీతివిక్రమము 
వ్రీయవాక్యమును 'దేవవెతృ ప్రవూజనము,రయ మొప్ప స్వర్లమార్లము.. లండ్రుబుధులు 
ఇవియెల్లం గల్లగా నీవు బోధించి, తవునవు నీ వెట్టి యగ్ర జన్గుడవు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri ౮/౭౧ Kosha 


12, Vinay "8 టమారం 
నిన్న నం బనియేమి నిన్ను నా. స్టీకుని మన్నన నరనీన మాతేండ్రి ననుట 
యన: రామవిభుం డాడునట్టినాక్యములు, వినిం ప్రీతి జాబాలి వెండియు ననియె 
నన్ను నా స్టీకునిగా నరనాథ చంద్ర, యెన్ని త యోధ్య శల్లేని విచ్చేసి 
భామియేలుదు వనుబుద్ది నిట్లంటి, రామ యోర్యుమటంచుః , బ్రార్థనచేనె 
నంత వనీష్టసంయమి సూర్యవంశ, మంతయు నిమోకుః డాదిగా నెన్ని 
యనఘ, మికులమున నగ జులుండ, ననుజుండు రాజౌట నరసీన లేడు 
కావున జెద్దల క్రమమున నీను, భూవలయం బెల్ల బూనుట 'లెన్స. 
యెంతేనం బితృవాక్య మే దాంట ననుచు, నింతగా నిశ్చాయం బిట్టిదయేని 
యాదట నిను గొల్చినట్ల నీదైన, “పాదు కాయుగళంబు భరతుండు గొలిచి 
నెమదినుండెడు నీపాదుకంబు, లిమ్మన్న 6 దల్లులు హితులు నా శ్రీ తులు 
పౌరులు మంత్రులు బాంధవు లప్పు డోరాము యిటునేయు టుచితమటంచు. 
బలుకంగ వేవేగ భరతుండు హేమ, విలనితపాదు కాద్వితయంబు రాము 
ముందర నిడిన సంఫుల్లారుణార,విందపల్ల వగ ర్భనిభ' వ భేదములు' 
యతివధభూతిలకశాపాపనోదములు, శ్ర్రుతిశిరోభవనవి శ్రుతవినోదములు 
తనదుపాదుకలు సంతతసన కాది, మునివివాదములు రాములు మోపి యొసంగం 
'జేకొని యవిశెండు శిరమున దాల్చి, నై శేయికొడుకు రాఘవున కిట్లనియె 
నీవేషమున నేను నృపవేషు ముడిగి, తావక పాదు కాద్వంద్వంబునందుం 
బదిలంబుగా శాజ$భారంబు మోపి, పదునాట్దువర్హముల్‌ పాలించువా(డ 
నామీద మిర యోధ్యకు రాకయున్న, స్వామిపాదములాన వహ్ని యేంజబొత్తు 
నని పల్కి యన్నకు నతిభ_క్రి మొక్క, ననుజుని దీవించి యక్కునం జేర్చి 
శల్గుల నూరార్చి ధన్యులౌ మౌని, వల్ల భులను మం త్రివరుల బాంధవుల 
నెల్ల వారల శ్రియం చెసల వీడొ-లుప, నుల్లంబులో శోక ముప్పొంగు చుండ 
భరతుం డప్పుడు రాముపాదుకంబులకు సరి ప్రదత్నీణనమస్కా_రముల్‌ చేసి 
పట్టంపు శేనుంగు వై నొప్పం దెచ్చి, వెళు లోకములెల్ల ర్రీతి గీ_ర్తింప. 
ఛత్ర చామరములు సరిదాల్ని పౌలిచ్చి శ తుఘ్నుడును దాను నద్బ. క్లి గొలిచి 
చెలగి నల్దీక్కు_ల నేనలు.-గొలువం గులపవితు(డు చ్చి త్రకూటంబు డిి 

da క్‌ . క ౧ 
యిబ్బృంగి భరతేళుం డింపార నరిగి, యబ్భరచ్యాజునియడుగుల జిల 
యతనితో నట్టివృ త్తాంతంబు టెలిప్కి యతం డంతం బనుప సై: న్యంబులు దాను 
నట పోయి గంగామవోనది దాటి, యట శ సంగి బేరంబునందు నాగువాని 
పటుయశోధనుని సంభావించి : నిలిపి, యటపోయి మతియయో'్యావురిం జొచ్చి 
తడయక నగరిలో? దల్లుల నునిచ్చి కడుమూలబలముల గాఫుగాంబెట్టి 
మణి లేని వెట్టియమాడ్కి. నా కాళ్ళ మణి లేనిపగలింటి మాడ్కి_6 జూడ్కి. కిని 
SS Cnr 

ందుండ రోన్సి పోయి నంది, గ్రామపురిని వనీంచి' . 

షనివడి రఘురాముపాదు కాయుగళ,మున. శాజ్యథార మిముల నావఫించి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 692000౪1 Gyaan Kosha 


క్ష 
| 


రాలక =: == 


Vinay Avastgi SelipBhgyeg Ves Teispogajons 125 


శ్రీరామునకుంబో లె నేవచేయుచును, నారచీరలు జడల్‌ నవయుచుం దాల్చి 
యారు వునిపునరాగమనంబు 6 గోరుచు నతనిసద్దుణము లెన్ను చును 
రససజ్ఞనమం త్రిసమ్మతితోడ, భరతుండు మహియెల్లం బాలించుచుండె 

యిది యయోఛ్యా కాండ మెల్లలోకముల, విదిత మై బుధలోకవినుత మా౭గాక 

అని యాంధ భాష భాపాధీశనిభుండు, వినుత కావ్యాగమవిమలమానసుండు 

పాలితాచామ డపారధీశరధి, భూలోకనిధి గోనబుద్ధభూవిభుడు 

తమతం డ్రి విట్రలధరణీళువే వేర గమనీయగుణథైర్యకన కాద్రి, వేరం 

బని వ యరిగండశౌరవు వేర, ఘనువేర మోాసరగిండనివేర 

నాచందృకె తారార్క_- మై యొప్పుమిగిలి, భూచక్ర చున నతిపూజ్యమై వెలయు 

నసమానలలితశ బ్ఞార్థసంగతుల, - రనీకమై చలువాందు రామాయణంబు 

వరంగ నలంకాలీభోవనల్ని ండం, గరమ్మ్థి న య్య్యూధ్య కాండంబుం 'జెవ్చె 

నారూఢి నారేయమై యాది కావ్య, మై రనీకానందమై యలనాండు 

నివ్వసుమతి . నొప్పు 'నీవుణ్యచరిత, 'మెన్వరు చదివిన నెవ్వరు వినిన 

సామాదిబవుుచేవవయథామరామ, నామచిం తామణినవ్య భోగములు 

పరహితాచారముల్‌ పృభువిచారములు, పరిపూర్ణ శక్తులు వకటరాజ్యములు 

నిర్మ లక్షీ ర్తులు నిత్యసౌఖ్యములు, ధ రైకనిష్టలు జ నాభనల 

ఆయురారోగ్యంబు లై శ్వర్యములును, చాయనిశుభమును పాపక్షయంబు 

వరఫు శ్ర, తృలబ్షియు వైరినాళనము, సరినొప్పు ధనథాన్యచయసమృద్ధియును 

'యేవిప్నమేలు "లేక నిండ్లలో నధిక, లావణ్యవతు లై. "లె నలలనలపాందు 

కొడుకులతో నెప్ప గడయుందుదయు, నెడగాక యాపద లెల్ల బాయుటయు 

సమ్మదంబున బంధుభనులం గూడుటయుు, నిమ్మల కామ్యంబు -లెవ్పుడుం గూడుటయు 

సతతంబు డేవణాసంతేర్పణంబు, వితృగణకతృ ప్రి పియుం చెంపారుచుండు 

నిది మోతుసాభనం బిది పాపహరము, యిది దివ్యమిది భవ్య మిది శ్రీ కరంబు 
వానీనవారికి వరశుభోన్న తులు, వాసవభో గాదివాసులం జేయు 

"నెరదాశ కులగిరు లెందాశ తార, లెందాశ రవిచంద్రు, లెందాశ దిశలు" 

ఎందాశ' వేదంబు .లెందాంక ధరణి, యుందాశ భువనంబు "లేపుదీపించు 

నందాశ యీకథ యత తానండ, సందోవాదోవాళాచారమై పరయ. 


అయో థ్యా కాండము సంవూర్ణము. 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


శ్రీరస్తు. 


శ్రీ రంగనాథరామాయణము 


ఆరణ్య కాండము. 


mr, 


శ్రీచిత్రకూటమౌ చిత్రకూటమున, వాచంయమ శ్రేణి య. 

యంత రాముడు భరతాగమనంబు, చింతించి యిచట వసింపరాదనుచు 

నిచ్చట నేనున్న నెల్లపౌరులును, ముచ్చటపడి దినంబును వత్తురనియు 

దంతిర శాశ పదా తీవర్లముల, నెంతయుగాసిలు నీవనం' బనియు 
ఖరదూషణాదిరాశుసకోటిబాధ, పరిహరింపుమటంచుం బరమసంయములు 
'చంతలం జేరి సూచించినారనియుం జింతించి మజునాండు చిత్రక్తూటాద్రి 
మునులవీడొ-ని య త్రి మునియాశ్రామమున్కకనురాగమున నేగ నమృహామౌని 
తనశిష్యులును దాను దగ నెదురేగి కొనిపోయి పలుతెజంగులం బూజచేనె | 
నమ్మునిపత్ని యాననసూయ త్రీ తి, నమ్మహీతనయకు నాతిథ్య మొసలి 
'తెజంగొప్పం గొన్ని పలి వ్ర తాగుణము,. లెటీంగించి రఘురాము నెడయాయ లేక 
తనబంధుజనుల నందజ నెడంబాస్కీ వనముల 'కానీతవచ్చుట ఫాగడి 

వీమ్తట ననసూయ వ్రీతితోం చాను, నమృహీతనయకు నంగరాగములు 
వాండనిపువ్వులు వరుసం దోడ్డోడం గూడమాయనిమణుంగులు తా నొసంగి 
రమణి నిన్ను స్వయంవరమున రాఘవు(డ్కు శ్రమమొపవ్పం చైకొొన్న కథం: జెప్పు 
జిలిబిలిసిస్థను జిలునవ్వుం దొలుకం బలికె జానకి తనపతిని వీక్షించి [మనిన 
వినవమ్హు మిథిలకు విభుండైనయట్టిం జనకుం డొక్క_ంజె యాగశాల దున్నింపం 
గలిగితి నే నది కారణంబునను, కలితసీతానామకమున నొవ్పితిని 

అనపత్యుం డౌట నయ్యువనిపాలకుండు, దయవిాటు, నన్ను మోదంబునం బెనివె 
నంత యావనవతి యగునన్ను€ జూచి, చింతించి తనయింటిశివునిచాపంబు' 
'నెక్కుంబెట్టినవాని శెలమిం చెంపెక్క నిక్కన్య కామణి నిత్తు నేననుచు 
వరబుద్ధిమై స్వయంవరము చాటింపు, ధరణినాయకు లెల్లం దారటవచ్చి 

శై లజారమణునిశావ: మె త్తంగంజాలక మో'వెట్టంజాలక చనిరి 

అంత రాఘన్టండు విశ్వామిత్రం గొలిచ్చి కొంత కాలంబునకును నటవచ్చి 

కరి యియకాండంబు ఖండించునట్లు, వారువిల్లు విటిచి చయ్యన వరియించె 

నని తనవెండ్లివా _రృను నంత దాను, వినివీంం ననసూయ విని ముదమంచె 

నప్పుడు రవి వళ్చిమాంబుధి మునుల్గం దప్పక సాంధ స్రీక్భత్యము లెల్లం దీర్చి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


ey 


కం! 


లన”. న 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ణా కౌం౦డ ము; 197 


శ్రీరాముం డ్రి, పూజంప సద్దోష్టి, నారార్రి గడవీ సంథ్యా క్రియల్‌ దీర్చి 

౭౮ శ్రీరాముడు రుడకార్యాకునకు ఫు de - 
ముద మొప్ప సయ $8, తిముని వీడుకొలుపం గదలి డువాబునాంకు కమలా వకులుడు 
సరళతాలతమాలసాలహీంతాల, న. గ్‌ా, & 
చండాంశునిభ మాని నీజనశ రణ్యంబు, గండకవార్య కగవయ  వేహండ 
గండ భేరుం డాదిఖగ న్ఫుగోద గ్ర దండ కారణ్యంబు దరియంగం జొచ్చి 
"వేదనాద్దములచే విస్తారమహిను , వేదులచేతం బవి త్రంబుల్లైన 
పర్ల శాలలచేతం బవనాంబుజీర్ల, పర్ణ లగు చుం పంల 
మునులచే మిగుల సమున్న లీ నోప్పు, జననుత తాపసా శ్ర మములు "వెక్కు 
కనుంగొంచు వోరలు గావించువూజ, -లనుర _కి( ₹ైకొంచు ననుజుండు దాను 
నరుగుచో నాదండ కారణ్యవీథి, నురుపర్వతా కారం డుగ్రలోచనుండు 
ఘనవక్ష క నాసుండు కఠినవిగృవుంండు, ఘనుడు విరాధుండ౯ గడింది రాతసుండు 
అట్టవోసముచేసి యాశసం పీ బొదువ్క బెట్టుగా వనమెల్ల ' 'ఛేదిల్ల వచ్చి 
గరుడుండు 'బాలనాగము బల్లి నొడిన్స, “యిరవొప్ప నద్దివి కగయుచందమునం 
బటు[కూలముఖచంచుబాహాుండై సీత, కుటిలకుంతబ నెత్తుకొని మింటి కగన్సీ 
జనకజ దెసం జూచి చాల చింతించు ఘనుల శ్రీ రామలక్ష్మణుల వీశ్రీంచి 
యోరి వీరులవలే నోడక వచ్చి, మూసలో జొచ్చి. “మేనున్న యడవి 
ఛరచాపహసస్తులె చరియింప నెంత, బిరుదులై భుజళ క్షి బేర్కొన్న నెంత 
తల్లి శత హ్రడ త తండ్రి జయుండు, తొల్లి యాయుధముల 'ద్రుంగక యుండ 
బ్రవచే యు వడనినవా(డ, శ్రావాణాశను(డ విరాధుం డన్వాండ 
శల్డే చూచిన నిం, ద్రాదినురల్క నైనను .మ్రైంగుదు నట మర్త్య లెంత 
సరత నొప్పించి యీకాన విడిచి పోయి మామ లా గాచికొను(డు 
కాదేని నాచేతిఘనతూలహాలిక్సి నాదట. నజిమి రండని చేర్చి వలుక 
సౌమిత్రి యప్పుడు జనకజభయము, నామహారాశుసునదటును జూచి 
యోరి రామునిదేవి నురువుణ్య సాధి, థారణినందనం దగదోరి నీకుః 
గొనిపోవ నెక్క_డం గొనిపోయే దింక, నినుం బట్టి వధియింతు నేడు నాకడిమి 
నని బాణసంథాన మలుకమైం జేసి ఘనబాణతతుల వతుము గాండ నేయ. 
నరుదుగా వాం డట్టవోసంబుచేస్సి ఆరలుచు శూల మంకించి వ్రేయుటయు 
ఘనఘనాఘనముసంగడిం బానీ విడుగు, చను దెంచుకరణి రా జానకీవిభుడు 
నది రెండుశరముల' నలవు మెం ద్రుంపు వదరి వాడట సీతం బడవై వెం బుడమి 
నారాతునుని బాసి యాకాళవీథి ఛారణీసుక' నీత తృల్లడెల్లుచును 
జలదంబు నెడంబానీ చనుదెంచు మెబుము, వెలువునం “జను చేరం జెచ్చెజు జూచి 
ass డించెం గడంగి రాఘవుడు వరబాణములు సెక్కు. వాంచేయుట 
నవి లెక్క. సేయక యట్టవోసంబు, భువనభయంకర్షంబుగ బిట్టొనర్చి _ - [యును 
కరముల రామలక్ష్మణుల 'నిద్ధజీనిం గరమక్షిం బట్టి రక్షసః డుక్కు_మితి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


128 Vinay గ స్రీశం రాణి ణా కూాసుణనురం౧20౧5 


మూవున నిశి రయంబునం ద్రోవంబట్టి, చావుగా నడచుట జనకజ గాంచి 

వాపోవ నటం గొంతవడి పోయిపోయి, 'ప్రావీతకొ వులై రామలక్ష్మణులు | 
'మెఅుంగుందిలొలరీతి మెజయుఖడ్డంబులొారయాడ్చి వానిబాహులురెండు దునువము 
గిరివ జమున నూలు, క్రియ దిక్కు లదుర, నురువడి నొరలుచు సుర్వివై6 గూలి 
యనువులు విడువ నయ్యసుర యుండుటయు, నసమానపదముప్టివతుల నందంద 
ముద్ద గాంజేసీ సముద్దతి? జంప, రద్దిరా యని. మును లాళ్చర్యపడంగ 

నతం డంత 'గంధర్వుండైై "రాము. బోౌగడి, యతులవిమానంబునందుండి పలి 

నేను గంథర్వుడ నేను తుంబురుడ, భూనాథ మును రంభ బొంది కొల్వునకు 
రానిగర్వ 'మెటీంగి. రాకుసాకృతిగ, నేను గుబేకుచే నిటు శావమంది 

నేయ -మాభుజళ గ్‌ నీశావము _క్రి పోడిగాం గాంచితిం బొ యెద నింక 

నిరవొప్ప నాదేహ మిటం బూడ్చి చనుండు శరభంగ మానియా శ్రోమమున కనుచుం 
బోయె 'మ్రొక్కుచువాండు పాలుపాంద వాన్సి కాయంబు ధరయూడ్చి కడుభయం 
ఢరెణీతనూభవః దగం గౌంగిలించి, పరమసమ్థదమున భయమెల్ల మూన్చి [బందు 
తలకొన్న వ్రేమతోం దమ్మునిం జూచి యిలమోాంద6 గబ్దునె యిట్టి దుర్ణములు" 
కావున వేగ మాగపహానంబు చాంట్రి పోవలె మనము భూపు త్తి 6 దోడొ్కొ-నుచు 


నని యంత శరభంగ; డనుమునిచంద్రుం గను గొనుతలయునం గాకుత్ణ్సకులుయ 


అం శ్రీరాముండు శరభంగా శ మంబుం జిరుట, థితా- 
చనుచోట నుదయార్క_సంకాళ మగుచు, నొనర నమ్థునియా శ మోపాంతవీథి 
వారితహాయాకీర్ణ మె నితచ్చ త్ర,పరివృతం బై. దేవభరితంబు నగుచు 
నకళంకమణిరోచు. లందందం బర్వ, నొకవిమానము గాంచె నుడువీధినంత? 
గని విమానములోని కమనీయశీలుం 'గనుంగొనుతలయ్రునం గదియవచ్చుటయు 
నడీ యదృళ శ్రంబయ్యె నంత. రాఘవు(డు, ముదమండ *రభంగమునింాంచి "మ్రొక్కి 
మునిచేత దివ్యాస్త్రములు చాలం బడసి యను'౭గమునుబొంది యతని కిట్లనియె 
నేము నిన్నిటజూడ నేశెంచుచోట, నోమునీశ్వరచం ద్ర యొకవిమానంబు 
చద లెల్ల వెలుగ నిచ్చటనుండి పోయె నవ యెందులకు వచ్చె నది. యెందుం బోయె 
నావిమానములోనియతే6 డెవ్వ(డనిన, భూవరునకు మునివుంగన్రం డనియె 
'దేవేంద్రుం "డాతండు బేవేం ద్రవంద్య, దేవ నాకడకును దివినుండి పీతి 
ననిమిషంలును దాసు సరి ఎపింప్క నను ట్రివాలోకంబునకుః బిల్వ వచ్చ 
వచ్చిన నోఘహీవరచంద్ర నీవ, విశ్చేయు టిచ్చ భావించి నేనివుడు 
నెజనీనకడిమిమై నిన్ను6 బూజించి, మణటిపోవు వాః డనై మది' నిశ్చాయించి 
యంతకు రానని యతనిం బొమంటి, చింతించి వజియు శ్రీరాము నిన్ను 
గాంతారఖన్ను నిక్కడం జూడం గలిగా, నింతలో విషాన్‌ తినకులాధిళ 
ధరణీళ నీప్రసాదంబునం దపము నరుడార నొకవిఘ్న మైనను లేక 
సలివితి నిష్పలు సఫలంబులయ్యె, నెలకొని శ్రీరా నిను. జూడలంటి 


యయ CLS POPP 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha | 
భావా మయ నంతా 


Vinay Avasthi Sahih Bhuvan Vani Trust ౨9౧౭140౧09 7 
v పై oss Hog షూ 129 


ననఘ సుతీక్లసంయమి నింక నీవు, కనుగొని యతనిచెంగట నుండు మేను 

బనివినియెద నింక బ్ర హాలోకమున, కని చెప్పి రాముసమతుమంబునందు 
ననలముఖంబున నమ్మునీశ్వరుండు, తనమేను మం త్రవూతముచేని చేల్చి 

యెడపక' యిం, ద్రాదు లెల్లను గొలువం గడునొప్పు ఏ ట్ర హలోకమునకుబోయె 

నాయాశ్ర్ర మూసు ఛై నసంయములు, వాయుభతకులును .వె ఖానసులును 

| క లు -మానవంతులు పర్ల ,శౌలావిహీనులు స్లండిలళయులు 

| మననశీలు. రుదా త్తమాను తు లనళనవ్రతులుం బంచాగ్ని మధ్యగులు 

మొదలై, నతావసుల్‌ 'మాశలుగట్టి, సదయాత్తుం డగురామచం (ద్రునిం జేరి 

వితృవాక్య పాలన ప్రియుండవ్రు సత్య, రతుండనవు నీవు నిర రృలయశోథామ 

| రామ నీయంతటిరాజు గల్లియును, నేము రాతసబాధ "నట గుందం దగునె 

| వతము రథీంచునృపతికిని గల్లు నతనిపుణ్యములోన నాలవసౌాలు 

ఈతి దైత్యులనెల్ల ఖండించి మాతపోవ్రతములు మైత్రి నిండించు 

+ ' సొరిది నీశరణంబుం జొచ్చితి మనిన, శరణాగత, త్రాణసనయుండు గాన 

| నాయా శ గ్ర్‌మంబులయందుండుమునుల, కాయత మతిరాముం డభయంబులిచ్చి 

॥ మనా ౫ హమ మేటిరక్క_సులు దాయల ఖండింతు దలశకుడనుచు 
వారి వీడొ_ని ఘోరవననీమ కరిగి .యారూఢమతి సుతీక్ష్యూశ్త మంబునకు 
వచ్చి యామునిచంద్రు వలగొని వేర్కు గ్రుచ్చి సద్భ_క్టివై కొని మ్రైక్కుటయును 

' వారల శెదురుగా, వచ్చి సుతీక్లుం, డారాము దీవించి యర్థిం బూజించి 
యనమాత్త చి శ్ర కూటా చికి న మునివృ త్తి es గట్టి వచ్చు 
నునికి యాతర్షిం ంచి కంర ంబులంద్వు, గొనకొని మీ రాక గోరుచుండుదుము 

| నీవు విచ్చేసితి నినుం జూడంయంటి, మేవిభంబుల నింక నేము ధన్యులను 

| ఆయత భుజసత్తు ఏ లైనరాతసులు మాయా గ్రోమములకు మత్తులై వచ్చి 

' హోమవేదులం గాల్చి యూపముల్‌ గూల్చి, సమా. తలి సురలం బోందోని 
'తపములు చెజుచి పాదపములు. విజిచ్చి జపమాలికలు ద్రైంచి కః కల్‌ చించి 
ఫలములు డుల్చి వువ్పము లెల్ల : శాల్పి, కొలంకులు కలంచి వెక్కు_లు గానిచేనీ 
'వెక్కండ్ర మునులం జంవిరి దురాత్మకులు, దిక్కులే దీపాటు దీర్చ నేత్రోవ 
నేచిన దనుజుల నేము కోవించ్చి చూచిన నీలుగాం జూడ నోవుదుము 


| 
నెలకొని మహిమోా(ద నీయట్టి రాజు, గలుగుటంచేసీ యెక్క_డ న మేము 
| 


| కావున దుష్టరాతనుల మర్దించి, నీను మాతపములు నిష్ట 'చాలింపు 

మనిన రాముడు రాశుసాధీశవరుల, ననిలోనం జంవెద నని. యూజడించి 

శరభ్ళంగున్నాశ్త మస్థలమున మునుల, కిరవొప్ప నభయంబు నిచ్చుట తెలిసి 

రక్క_సులను' జంప ద్రైతినలు పలికి, యక్కడ స సుఖగ్గ గోష్టి నారాత్రి, నిలిచె 
/ మటునా(డు వెక్కంండ్రు, మౌనులువచ్చి, మజీయును దమయా తో మములకుం బిలువ 
దిననాథకులుండు సుతీక్షు వీడొనుచుు మునులపుణా్య శృమంబులు మాడలోరి 
| చనుచోట ప్రహురాడు జానకి మాచిియనఘ రాజ్యముమాని యడవికి వర్ని 

9 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Ayasthi Sahib Bhuyan Vani Trust Donations 
180 మట గాభ రామాయణము 
సముచితవృత్సిమెై జడలును ఆ బలములు ధరించి మెలంగుచు నుజక 
యనుకలదెన మికు నలు” నెషనక్తి పానణలు వీమాటలు బుద్షిం జింతింవ 
మునులతో రామసముఖ్యు వ: డ్ర్రూంత్సు నని యూజజించిన నంతనుండియును 
24 


గలగుచున్న ది మది కాకుత్‌ స్థతిలక, వల దీతెజంగాలు వర్జింపవయ్య 

“ప్తాణులం జంపం బావమురాదె తొల్లి, ప్రాణేళ యొకముని బవాతే పోనిష్థ 
నుండుచో భటరూవయు క్తుండై వజ్ర, యొండుఖడ్డము మానియొద్ద దాపుచును 
ఇదె పోయివచ్చాద నెనని చనియె, తదనంతరమున నాతండు ఖడ్డమంది 
యూరకుండక తీవ లాకటవృతముల్క సాఠెం ద్రుంవుచును హీంసారతుం డగుచు 
జడమతిమొ తవళ్చర్యకుం బాసి కడపట నతయ దుర్షతిం గా లెం గాన 
తవమేడ వాణి రాజథర్మ్మ్యంబు లేడ, విపులాయుధము లేడ విడువవే' చేవ 
యనవుడు విని నవ్వి యధివతి నీతం గనుంగాొని వి ప్రమార్హంబు నీవలుకు 
త త్ర్‌ మార్లముగాదు సాధ్వి నావలన్సి మర్రి బల్కెదవు నామత మెణింగియును 
తరుణి యుత్తమ రాజధ ర్మైక్యపరులు, శరచావములు దాల్సి చరియించుశుల్ల 
శరణాగతులం గావం జర్చింపంగావె, పరికింప వెయ్యేల వరమధర ములు 
సమ్హవామునులతో నాడిన వ తిన, యిమైయిం గావించు నిదియె "నళ పోయుము 
విడుతుం ్రాణమునైన విడుతు నినైషన, విడుతుం దమ్హునినైన విడువనే పతిన 
ననిన నూరకయుండె నవనిజ యప్పుడు, విని లత్షృణుండు చాల విస్తయంబంచే 
ఎటమాంద నొకొ_కయా శ్ర మంబునను, బటుభర నిధి రామభడ్రూండు 
మూంజేనీనెలలు నిమ్ధుల నాల్దునెలల్కు పోడిగా నిలుచుచుం బుణ్యా శ మముల 
ధీయు_క్లిం జూచుచు తెరువున యోజ,నాయతం లై నమసహోతటాకంబుగో 

నని గీత వాద్యమంగళనినాదములుు దనక నయు్యుదకమధ్యమున మించుటయుం 
గడుం జోద్యపడి తటాకముచేరి దాని, గడుధఢర్మరతుండు శ్యాం గని మ్రొక్కి, పలికె 
వ 

శ్ర ఘవ్రుం జూచి పలిక్క నడ రెడువేడుక నాధర రతుండు 
eer ప్‌ వంద కర్లి య౯ామాన్ని, యుదక మధ ర్థింబున నురునిష్ట నిలిచి 
ను నర 
సాం? * భఖిలల్ల మునివతి వెంవెల్లం గల 

నమ్మునికడ కేన రప్పర_స్త్ర్రీల నిమ్మలం బు శ్రేర నేతెంచివార 

- లదిగానం గొలను పంచావ టు వ నర ర. ర 
అనన్చుడు విని రాముం వ భో స బపావాద్యపహృద్యళబ్దములు 
మణీయు మవాటనిమారంబనద్దు మన! ise iz 
తం. నందు, స్‌టనిసకడెమి మై నెటి నేగునవుడు 
కం ఇ Fe యు జొక్కు_చు వనజక ల్లార 

సరసుల 'నేలుచుం జల్లనిగాలి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 692000౪1 Gyaan Kosha 


కాదుట 


“rh ears 


దాకా 


దబ ల రరర. ౬-౬: = 


ఆకంనిజాా 5. ౨మూకా= 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
ఆర ణక కోం డో ము. a 181 


అకలం బొగడుచు రణితయుల్లికల, బోకేలం దెగడుచు శుకమయూాశాది 
ఖగములం బట్టుచు గరివరావోది,మృగములం గొట్టుచు మేఘా స్ర్ర మేనీ 
తవములు నడువుచు దము జూచువార్కిభవములు నడప్రుచు పరువంవులతల 
పువ్వులు చిదుముచుం బొదలు తుమ్మెదల, నవ్వలం గదుముచు నభమంటం దడా/కు 
శై_లంబు లెక్కుచు జానకి యలయ్క మేలంబు దక్కుచు మృదురీతి గుహూల 
మెల్లనె దార్చుచు మెలంతకు నెక్కు, డల్లన -నేర్పుచు నచటి చెంచెతల 
బీరముల్‌ మెచ్చుచు 'భేదింపరాన్సి యీరముల్‌ వొచ్చుచు నినరశ్శి లేని 
కోనలం గానలం గ్రుమ్మరు చట్టు, జానకి తాను లత్షణుడ కొన్నేండ్లు 
వుణ్యతీర్ణంబుల్లు పుణ్య వాహినులు, పుణ్యతపోవనభూములం గలయం 
దిరుగుచుం బదీ యేండ్లు దీజినవీదవ, మరలి సుత్రీశ్లా శ్ర ముమునకు మజియు 
వచ్చి యమ్హునియొద్ద నిచ్చం గొన్నాళ్లు, మచ్చికనుండి 'రామతీతిళ్వురుండు 
ర్రి అగన్త్యులం గాంచుట, యాం. 
నొకనాండు ఘనునగ స్యునిం జూడయోరి యకళంకభ_క్రి సంయమికి నిట్లనియె 
నెందు నగ_స్త్యమునీళ్వరుం డుండు, నందు నెందొక్కొం తదా శ్ర మభూమి 
తెలుపవే యనిన సుతీక్లుండు గుఅుత్కు లలవడం దన్హారమంతయుం దెలిపి 
దీవించి యనువ గాదిలితమ్లుతోడ, దేవితో దకీణదిక్కు_శై నడచి 
చనిచని నాబ్దు యోజనములు దాటి వనముల ఘనశై లవాపినుల్‌ సెక్కు 
గనుంగొంచు నరిగి యగస్త్యానుజన్లు ననఘాశ్రమంబున కరిగి సం రీతి 
నాయతీశ్వ్షరచం, ద్రునడుగుల శెజల్‌ యాయా శ్ర మంబున నారా త్రి నిలిచి 
మునితోడ సుఖగోష్టి మొగం జేయుచుండి, యినకులాథీశ్యరుం' డెట్లని పలికె 
నియ్యగ _స్యమవోమునీళుండు దొల్లి, యియ్యెడ వాతావీ నెబ్బంగిం జంవె 


- ననిన నమ్మునిచంద్రు+ డారామచం చు గనుంగొని యాపుణ్యకథ చెవ్చంచొడంలగ 


నురుతావి వాతావీయును నిల్వలుండు ధరణి మై నిరువు రుద్దండరాతసులు 
గలరందు వాతావిఘన మేషమ్వూర్తి, యిల్వలుండును నొక్క_బుషియునై నిలిచి ' 
యిచ్చటం బెనుత్రోవ శెదురేగి మిగుల, దచ్చనం దమయింటం దద్దినం బనుచు 
మునులను నీయమించి ముద మొప్పం' దెచ్చి, యెనయంగ మేషంబు “నేర్పడం జంపి 
వ్రీతిం గూరలుచేసి వెట్టి భుజంపు వాతావీ రవ్ముని వడిం జేరం జీర: 5 

దడయక యవుడు వాతాపి యమ్హునుల్క కడుపులు చచ్చి యగ్ధలికతొ వెడల 
నీవిధి మునుల ననేకుల జంపి రావికృతాకారు లడరి యందుండం 

గొనకొని యొకనాండు కుంభసంభవుడు, చను బేరం గవటభోజని 'మొన్చః బెట్ట 
వాతాపి బిల్వ నిల్వలు జూచి నగుచు వాతావ యెందుండి న బు జరీంచె 

నని యగ స్త్యుంయ పల్క_ నాయిల్యలుండు, కనలి రక్కసుండయి కడిచంఎచ్చుటయుం 
గలళసంభవుండు వుం కారమాత్ర,నమున, బలియు నిల్వలు జూచి భన్నీ కరించి 
మునులకునెల్లం బ్రమోదంబుచేన్కె విను మదియునుగాక వింధ్యం బణంచె 
సరిగాగ దటీణాశాస్థలి నిలిచె నరుదుగా నంబుధి నాపోళనింవెం 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


132 Wo స్ర్రత్రత్రక్యై రసము షష Donations 


బెనుంచాముగాంగ శవించె నానపాుషు, మునిమా్రుండే పుఖ్యమూ_ర్రికుంభజుండు 
మునివేషమున నున్న ముక్క_ం౦టిగాక, యన విని వఘురాము. 'డానందమంది 
మటునా(డు మునిసతి మాన్షంబుం జూప, తెజుంగోవ్చం బూజించి దినింవ వెడలి 
చని చని యొక్క_ యోజన ము తరించి పనసదాడిమశ మిబదరి కాళ్వత్ధ 

సాల ప్రి యాళురసాలత మాల, మాలూరఖర్జూ రమంచారతరుల 

తరులం గి కిరిసీన తావిక్రొ వ్విరుల, విరులలేనియలాని చెలయుతుమ్మైదల.. | 
మెదల నింపగునట్టి మేటిఫూపాదలం బొదలలోం బగ 'లేక్ష పాదలుమృగములం 
గలకంళకలకుహూ కారనాదముల, విలసిల్లు బహుశ" స్త్ర పెద నాదములం 

'జెలంగుచుం గిన్నరసిద్ద గానముల్వ కలిమి దీవించు నగస్త్యు న్నా శ్రమము 
గనుంగవవిందుగాం గాంచి యందొక్క, మునిచేత దమరాక ముని 'కెటి౧గించి 
చని చొచ్చి యుమ్హునిచరణపద్య్మ ముల, కనురాగమున మొ క్క నక్కునం జేర్చి 
దీవించి వేవేలు తెజగుల భ క్రి భావించి సంతుష్టి పరుల గావించి 

'యోరామ శుభనామ యుత్సలశ్యామ్క క్రూరదానవభీమ గుణథామ నీవు 
మునులభాగ్యంబున మునివృ త్తిమోచి, వనమున దవసివై వర్షింవ వచ్చి 
యరుదారం జి త్ర కాటా ది కేతెంచి, వరమతి నొక్క_సంవత్సరంబుండి 

శరభంగ మానియా శ్ర మము శేతెంచి, శరణు వొచి ్చిన మునీశ్వరులను గాచి 
దనుజులం జం వెదం దలంకకుండింక్క నని పీతి మునులకు నభయంబు లిచ్చి 
కరుణించితని విని కాకుత్‌ స్థతిలక, పరమసంతోషసంవన్ను (డనై తి 

నని యర్ధి బూజించి యతులదివ్యా స్త్ర, ఘనళస్త కోదండకవచాదు లిచ్చె 

నిచ్చినం కొని యినకులాధీళుం డచ్చట సుఖగోష్టి నార్మాత్రి నిలిచె 
ఘటసంభవుండు భావి కార్య మూహించి, పటుతర వాక్యుండై. పలికె నిట్లనుచు 
శ్రీరామ గోదావరీసరిత్పుణ్య, వారిశీత లగంధ వాహకుమూర 
ఘటితన_ర్హనవనాంగణలతాతటిక్షి జటికృతపూజధూర్దటికి నాపంచ 

వటికం బొమ్మన రఘువంశం డచ్చటిీకి ఘటనూతి వీడొ-ని కదలిసోవుచును 
నడుత్రొ, వ నొకపకీనాథునిజెక్క_, లుడివోనికులగిరులో యని బాల 

గని. దైత్యుం డనుబుర్ధిం గదని నీవెవ్వల డనుటయు ముదమంది యాపథ్నీ వలా 
గరుడాగ్రజాతుండు కళ్యవతనయుం డరుణసారథిమైన యరుణుండు ఘనుండు 
మాతండ్రి మజీయు సంపాతి మాయన్న, మితం డ్రిసఖుండ సుమా యేను రామ 
యితరుండంగాను మోహిత కార్యపరుండ, నతులసాపాసుండ- జటాయువన్వాండ 
నీవనంబును నసురేంద్రు, నేవితము, గావున వై దేహి గావు జేమజక' 

ననవుడు శ్రీరాముం డట్లుగా భ్రతని, మనమున యోజించి మెత్రి,ం బూజించి 

యట పంచవటికేగి యందున్న మునుల్క బటుతపోధనుల సంభావించి మ్రొక్కి. 
కరమర్థి వారు సత్కారముల్‌ నేయ, ధరణీతనయం జూచి తమ్మునిం జూచి 
పాలుపాంద నెందును బుణ్యాశ్శమములు, గలయం "చెక్కులు పొడగందుము కొక 
యీగెాతమిగంగ యీసరోవరము, లీగిరు లీశ్రద లీయా శ్ర నములు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


| Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


' ఆరణ్య కాండము. 133 


| ఎందును బొడగంటి మె యిటం లీ ౦ద్భ నిందుంజెదము మనకింపాందు ననుచు 

| నానందమునుబొంది యందున్న మునుల, యానతి. కొని యాప్రాదై నె కదలి 

| తాను లక్షుణుడును దగువర్ల శాల, యూనిన క్ర మముతో నొప్పారం గట్టి 
తముడు ను దాని బహజంలి! యమ్మహీసుతం గూడి యనురాగ మేస 
నాషర్ల శాలలో నందాటునెలలు, దీపించువే వేర్మి వ _ర్రించుచునుండె 

ఆంత  సీవోరధ రా శ్రాంతదశది, శాంత మై -ప-యంత మవనిం బర్వుటయు 
"వేకువ నొకనాండు వెలియు. దాను," "కేకువ గాతమిం దీర్షమాడంగం 

| జనుచుం రాముడు మైత్రి సౌమిత్రిం జూచ్చి కను గొంటివే శీత కాలంబుమహిమ 
| దిశ లెల్ల జలికి నీతిలి వె వెలిపట్టు, ముసుకు చెక్టినయట్లు ముంచె హిమంబు 
-హీమంత వ మను మేఘ మెన్లేడ నిండి, నూ వడగండ్లు వర్షించె ననంగం 
గురినిన వెనుముంచు కుంభినియెల్ల, నెరనీ యొప్పారె ఘనీభవించుచును 

ఉర్వివై నామంచు నాకాక నోట. దూ ర్వాంకురంబుల తుదలం జూచితివె 
| పచ్చమిన్న సలాక నాదా వై పం ట్ర ఆ చ్చినముత్యాల క్రొ కోర్‌ వ లో. యొవ్నె. 

' గాముసమోాహన కాండంబు లనంగ, 'యామయుగార్టయున్చ లలతిమై సోక 

' వెజిపున సాకు విరహిణు లనంగం బెజంగొప్పం గదలు ప వీతంవు 
మంచున జారుతామరలకన్నీ రు, ముంచినవిరపుల మోములం గోరు 

పొదిగొన్న యకరువుల్‌ పొట్టుగా మాందం గదలు తేటులపొగల్‌ గా చలికొన్న 
కొలను దేవతలకు గుంపట్ల[బో లె, విలనీల్లు కెందమివిరులః జూచితివె 
యడవియేనులసలు నీరాసనీనదికిం దుడిందుడి వచ్చి “తేత్రోయంబు దొడరి 

అడరి గిజ్జనుచు దుండములు చేవేగ, ముడిచి పాజడిని తమ్ధుండ విలోకింవు 
ఇట్టికాలంబున నేనున్నయట్ల, పట్టంబు నామాంది భ_క్షిమె మ 

నారవీరలు జడల్‌ నవత మైం శా నారాకం నోరుచు న నమృహాఘనుండు 


| పరమపావనుండు సౌభాగ త్రభావనుడు, వరవితృ వాక్యమద్వాక్య్యతత్పరుండు 
| 


చిరకీ ర్తినిరతుః డా శి శ్రితలాభరతుయడు, భరతుం డుషకికాలపరిచితి నెట్లు 
' స్నా నంబునేయునో “సరయువులోన, మానియై యెట్లొకో మహిం బవ్వళించు 
| నాతండి డ్రిసత్యంబు నావూన్కిి. యతని, చేత న్‌ బి కాశించె లోకముల 
' నేతల్లినసువున 'నెల్లసంయముల, చేత దీవెనలు గాంచిత్‌ నీడ నేను 
॥ అట్టినై కను నొవ్వ 1 నాయనో తెలియ, దేల కావించు ననఘాత్తుం డతండు 
| పట్టంబు దొలంగి తాపని నైతి నేను, బట్టంబు గలిగి తాపసి యయ్యు నతండు 
అన్న దమ్ములపాడి యావుణ్యుం జూచి, యెన్న నెవ్వరివైన నిశ నేర్వవలయు 
నట్టియాభరతుని యనుంగుం దల్లులును,చుట్టాల నెన్ను మాతుమో మనము + 
అని వారా దలంచుచు సస్య |! దన్నివార నిష్ట గ తమి వారి Wy 0కి 
జ్జ యినునకు నర ౦బు లెత్తి గాయత్రి, పనుపున డే ట్ర ష్రాయజ్ఞ్య వ 
తముడు న్‌ గం బర శాల కిమెయి6 జనుదెంచి హీతనోష్టి నుంజ 


| నొకేనాయు లత్షణుం' డుదయశాలమున' నకళంకచిత్తుందై. యన్నకు మక్కి 


CC-O. Nanaji Deshmukh Library, BJP; Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Emre a 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


134 శ్రీరంగనాథ రామాయణము 


కందమూలఫలాధికములు 'చెచ్చుటకు, నందంద వనముల నరయుచు నరిగి 
యున్న తం బగుచున్న నొకగిరిం గాంచి, మిన్నక యచ్చట gr 
మహీయెల్ల చేవీప్యమానమై వెలుగ, నహిమాంశుకల్పితం res మొకటి 
'ఫీషణజలదగంభీరఘాోో ముల, ఘోమించుచును వచ్చి క యని వలె 
నందుకొ మింక డై త్యాధీశతనయ,; పాందుంగా నీతసంబునకును మెచ్చి 
ఛానుండు పనిచె సీవగివీగ నన్ను, మానక కొనుమన్న మణీ వాండు పలికె 
నలఘుతవం బెల్ల నవనివై 6 గలన్కె వలసినకడేగు వనజావ్లు బాతి 
“యని పల్కి. తొల్లిటి యచలసమాధిం దనరంగ నుండె నంతట లత్షుణుండు 
గి సౌమిత్రి ఖడ్డముః గొనుట, 93 

విపులాద్సుతం బంది వెసం దాని జూచి యుపమతో డగ్గరి యొడినీ చేపట్టి. 
నిప్రణు౭డై పరికించి నృవకుమూరుండు, తవసులేేన్ల నాథార మైనట్టి 
ఫలవృతుములు ద్రుంహ బాడిగా దనుచుం గలయం గ్రువ్వరుచు నస్టలిక మై నచట 
భావించి భావించి బాగొప్పః జూచి, భావంబునందును బ్రమదంబుం గొనుచు 
నీఖద్ద మిందుండ 'నేమికారణ మొ, యీఖిడ్గ మిచ్చటి కల వచ్చినదొ 
యనియని ఖడ్డంబు నాదృతిం జూచి, వనిగొని దాని జేవట్టుచు మణీయు -- 
విలసీల్లు నొకగొప్ప వెదురుజొంపంబు, ములని ఖండింపం దన్మధ్య భాగ మున 
జెగియొక మాని మేదిని. గూలుటయును, నిగిడెడు మూర మునింగి సౌమిత్రి 
యటం గొంత నేవున కల్ల నః "జెలినీ కటకటా సకలలోకములు నిందింవ 
బ్రాహ్తాణుం జంపితిం బరికింవ'లేక, బ్రవావాత్యాదోపషభరితుండ నై తి 

నేనేల వచ్చితి నింతదవ్వులక్సు నేనెల యిీఖడ్డ మిట్లు శా కొంటి 

ననువమధ ర్థాళ్ళుం డగుశామచం,టు, ననుజుండ నగునాకు నధిక పాపంబు 
సమకూశె సిముసీళ్వరుం డెవ్షండొకొ-, సమయంచేసితి నింక జూనకీవిభుండు 
విని నన్ను నేనుని విడనాడునొఖ్కొ, నెనువేది మునులు ళపింతురో పట్టి 
చెప్పకుండ(గశాదు షెన్చకపోదు, త వ్నెం 'గార్యముత్రో'వ దైవమా యనుచు 
నడలుచు నల్లన నడుగులు వణ సుడివడి బృనమయుచుం బొవ్వుం దప్పుచును 
నడ తెంచి దళరథునకు గురుభ కుల బడ నేనీ చంపిన పానంబువన్నెం 

దంద్రికివ లెనె నందనునకు వచ్చె నడు భూ వతు లెల్ల నని తల్లడిలుచుః 
దముయన్న౮జేరి గద్దదకంఠుం డగుచుల గృమమేకి వగచుచుః గడగి మ్రైక్కుటయు 
ననుజుని నెత్తి యొయ్యన గాఠవించ్చి కసుంగవకన్నీవ గృక్కునం దుడిచి 
యనుకంవ మదింబర్వ ననియె రాఘవుడు, అనఘ 'యంగలుగ నీకడల చేమిటికి 
ఢర్మవ ర్హనుడవు దానళూరుడవ్రు, నిర్ల లాత్మకుండప్పు నీతిమంతు(డవు 

దశరథ త్షాపాలతనయమాన్య్యుండవు, పళుపతివి క్రమ వకటశౌర్యుండవు 

అన్న నీముఖమేల యటు చిన్న వోయె, నున్నది యేర్చడ నొగిం జెప్పుమనిన 
జయశాలి భైనలత్ష్మణుం డిట్టులనియె, భయనివారణ నీదుసంవునం బోయి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఆరణ్య కాండము 185 


వనమూలఫలములు వలయునన్ని యును, గొని యేను మెలణగచోం గ్రూరఖడ్డంబు 
నొక్క_టి మింట శా నొడిసీ చేపట్టి, వక్క_సంబగు నొక్క వెదురుజబూంవంబు 
నటీకితి దాన నున్న తుం డొక్క మౌని యొజలుచు ధరగా లె న్నుగ్తుడో యనగ 
నానేరమికిం గుంది నరనాథ చం ద్ర, రానేశకుండియు రానేర వలనె 
ననవుడు రఘురాము. డాళ్చర్య్యమంద్చి యొనర కార్యము మది నూహీంచుచుండె. 
నంత నక్క డిమును లందలుం గూడి, యెంతయు న_ల్తెజం గాణి(గింత మనుచు 
జను దెంచి రఘురామచం దు దీవించి, ఘనతరమృదువాక్యగరిమ నిట్లనిరి 
_ ఆఖిలేశ వినుము నీయనుజన్లు డివ్పు డఖిలలోక ద్రోహి మైనరావణుని 
చెలియలికొడుకగు జృంభుని నేయ, తులువను నిర్జించె దోషంబు లేదు 
మునులెల్ల సంత్తసంబును బొందిరధిప, ఆనవుడు రఘురాముం డనియె మౌానులకు 
| 'నేవేల్పుంగూర్చి వాం డిట్టితపంబు; గావించె ఖడ్డ మెక్క సనుండి వచ్చె 
| చీటికి మాటికి జెడుదురే బుధులు, నాటికి వాతుడుగా నజుండేల బ్రానె 
| నెంతకాలముచేనె నీయుగ తపము, సంతుష్టుడయ్య నే సరనిజాప్త్రుండు 
అంతయు నెజింగింప్రం డనిన నాభూమి, కాంతునితో మున్ని గ్రామణు లనిరి 
తొల్లి దశాస్యుండు దోర్భ్బలశ_కి, నెల్లదిక్కులు గాల్వ నెచ్చోట మదిని 
సొరిది నమ్మగ లేక సోదరిమగన్సి నురువరా శ్రముని విద్యుజ్జహ్వ్యూం బిలెచి 
మన్నించి లంక యేమజకుమోా యనుచు, సన్ను తిగావించి చనియె నంతేటను 
ఏను మాయలు నేర్చి యే బశకంకు, రానీను లంకాపురంబు గై కొందు 
ననుచు విద్యుజ్జహ్వూం డవుడు సాతాళ, మున కేగి రాతసముఖ్యులదండ 
పాయక వారిచే బహుళంబులై న, మాయలు నేర్చుచు మదవృ త్తినుండి 
అచ్చట రావణుం డఖిలదిక్పతుల, విచ్చలవిడి గాల్పి వెస లంకం జొచ్చి 
| ఘనత విద్యుజ్జివా్యూకథ లెల్లం దెలిసి కనుగవలను నిష్పుకణములు రాల 
| నాయాజ్ఞ నుండక నలిశేగి వీడు, పోయి మాయలు 'నేర్వంబోలుం గాేమి 
|) 


మాయలన్ని యు నేడు మాయమైపోవం జేయుదు ననుచు నజేయుండై యరిగి 
' అస్మయనగరవాసాసురుల్‌ చెగడ, విస్మయకోవుండై వెస హేౌతిం బెజికి 
మజంది నావెలియలిమగం డీతండనక, తఆీమి విద్యుజ్జహ్వూతలం దై, శ్లనేని 
క్రమ్ణుజు వేగ లంకకు 'నేగు దెంచి, రమ్మని చెలియ శ్రరార్పణఖ నూరార్చి 

' యనియె నీవిచ్భావిహారిణి వగుచు, మనమున నీకు సమ్మత మైనవుచుషుం 

| బొందుము వెజవక ఫూని లోకముల, యందుం జరింపు పొమ్హనిన నాన్నెలల 
. | --ఆపం మునులు జంబునికవణ ప్ర భావంబు జెల్పుట. థిఆా- 

గర్భిణియై యున్న కతనం బై నెలలు, నిర్భరగతినుండి చెలతుక గాంచె 
చటులో గ బలు డై నజంబుకుమారు, నట వాండు పెద్దయె యాతల్లి చేతం 
దనజనకునివావు తప్పక చెలియ, విని తండ్రిపగ దీర్చ వెరవుం జింతించి 

ట్ర పానుగూర్చి తపంబుంటేనినను, బ్రహ వరం వీడు భవునిం గోరినను 
అతడు భ క్తుడుగాన నలుగ6 డాతనిక్కి నతులితేగతి విష్ణు నర్థింతునేని 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 692000౪1 ౮/౭౧ Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


136 శ్రీరంగనాథ రామాయణము 


చాల నాతండు మెచ్చి చను దెంచి వరము, పాలించు చుపుడు నాపగదీరు మెవుడు 
అవయం ర్తి మూర్తుల హరిహర బ్రృప్త హల లరవిందహితరూపమె యుండునం డ్రు, 
శావున రవ్‌ంహార్చి క కడునిస్ట6 దప వము, గావించి "మెప్పించి కదనరంగమున 
దనుజనాయకుం డై నదళకంఠుం ద్రుంతు, నని యెంచి తపము నేయంగం బూనునంత 
వనరుహాప్తుయు మెచ్చి వరఖడ్డ మొకటి, పనిచె దానేవ్రునకుం బగదీటుటకును 
దాని ైకొనడయ్యె దర్పాంధు:డగుట, నానిమి త్తే త్రమున నీయనుజునక బ్బె 
నాహేతి యటుగాక యసురచేయబడిన, సాహసంబున నేయు జగములన్నియును 
"చె వై వకృతంబున 3 ఢై.త్యుండు మడిన్సె నీవిచారం బేల యినవంశోతిలక 

కలన రావణు లె ల్పెం గా _ర్హవీర్యుండు, చల మొప్ప నాతనిం జంవె భఛార్షవుంయు 
నట్టి భార్లవరాము ననిలోనం బట్టి, కొట్టితి వీఠంబు శొవ్వాల్ల నణయగ: 

నట్టి నీచే రావణాదిశాతసులు, టగా దురమునం గడ తేవగలరు 

అనవ్రుడు రఘురాముం డాళ్చర్యమంది, వినతుడై మానుల వేడ్క_తో ననిచె 
నంత శూర్పణఖ నిత్యము డెచ్చినట్లు, వింతగా నన్న ంబు వివిధ భత్యుములు 
పాసలో నించినబోనపుటిక చేబూని, వెస వచ్చి తునిసిన వెదురుబొ ంపంబు 
నడుమ ఖండంబు లై నలిం బడియున్న, కొడుకు గనుంగొని కుంభిని చ్రాలి 
"తెలిసి యత్తునుకలు దృఢముగా గూర్చి, వలవించి వలవించి వడంతి మట్లనియె 
నోకుమారకచం ద్ర యుచిత మే వనర వ్ర వదియేమి కన్నులు దెజచి 
తగుమామ యనక ప్ర తాపలం శేంద్రుం డగు రావణుని జంప నాత్మం గోరినను 
నీకొనగూడునే నేరవై తకట, యాక్షార్తవీర్యుచే నణగానే యతడు 
అనరణ్యుళాపాగ్ని నణలానే యతండు, వనజసంభనవుచాపవహ్న్న చేం దెగానె 
నలకూబరునిచేత నడంగానే యతడు, అల నందికో పానలార్చులం బడెనె 
శాండిల్య మానిరోపంబునం జెడెనె యొండేల ధననాథుం డుండెనే లంకం 

బగ వలదన్న నాపల్కు-6 ₹ైకొనక, తెగితి రావణుం జేలం దెగును నీశేత 

ధర్మ దేవతమాట తల్లి న్లమాటంద్రు, నిర్మలాత్త్మక విననేరవై తకట 

తపము పండె ననంగం దగనీకు బుద్ద, గేపటిందె డైవంబుకత "లేల యింక. 
ననియని శోకించి యక్కుమారకునీం గనుంగాని . యనుగ్నిసంస్కారంబువేని 
యనతిదూరంబున నచలసమాధిం దనరుచు నున్న వెద్దలం జేరం బోయి 

'యోరి కన్నులుమూనీ యుడుగక నిష్ట ఘాోరతీపంటు కొని నేయురీతిం 
దలను మో వపెడుజడల్‌ ధరియించి వా యలంది జన్నంబున నందలుం గూడి ' 
తొలలక మేశపోతులమెడల్‌ విజిచి, పాలుపార నుడికించి. పాట్టలనిండ 
నెట్టన నమలి యొండినకళాసములు, గట్టి యేమియు నెటుంగనియట్లయుండి 
క్రోవి నాశిశువును గుమతుశై పట్టి, 'యెన్విధిం జంపీతి "రెటంగింపకున c 
దాపసాథములార తావంబు దీర, చే పట్టి 'మ్రింగుదు విడువక మిము 

నని యహవోరావ 'మడర డగ్గతిన, మునులేల్ల ఫీతిల్లి ముదిత కిట్లనిరి 

విను శూర్పణఖ మునివేషుం డొక్కరడు, చనుజెంచి నీపుత్రు “సమయంగలేసి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


నయన మాం న్నా 


అకా 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఆరణ్య కాండము, . 137 


పరదా గొని యల్ల పర్ణ శాలకున్చు జలియింప కేన యచ్చట నున్న వాడు 
ముక్కు_ మో మేర్చడ మునికార్యమునకు, దిక్కుగల్లితిగాన 'తెజవ యందరుగు 
మని చూకి చెప్పిన వాదుక్ట్యజకిడ్ల కనలుచు నపుడు లక్షణుడు చన్న ట్టి 
యడుగులచొప్పున నరుగ నమ్హునులు, పాడమినభీతి చే. బులి నాకి విడచెం ' 
దప్పకం దీనికి దగినట్టబుద్ధి, చెపి పంవుదు రింక చెలగి రాఘవులు 
నాదట సకలదై చైత్య తయంబునకు, నాదికారణ. మిదియని ముదమంద 
నత్త ద్రరివేచి యసురేం దు, చెలియ, లుత్తుంగ నానీయు ను గ భావంబు 
గురువిలోచనములు కో కోటుదాడలును, పజవైన కడువును బల్లనేం డ్రుకలు 
"తెజనోరు .కరిమేను దీర జివ్యాయును, వితేవైన రావును విషమదృకష్టియును 
నరుదార -ధరియిరిచి యాంచురూవమునం, గరము గృముగ వచ్చు గరళమో యనంగ 
నొడినీ లోకము లెల్ల నొగి మ్రైంగయజాలి, పొడమిన నొకమవాభూత మో యనంగ 
'దణిలేచి డైత్యసంతతినాళ కాల, మెజింగి భూస్థలిం దోంచు మృత్యువో యనంగ 
నడచుచు వెన శూర్పణఖ యనునాళి, కడశతో .రాముడగ్గరం జేరంబోయి 
-అG శూర్పణఖ రామునిం జాచి మోహించుట. ధ్రిజా- 
యిందీవరశ్యాము నినకోటిఛాము, సౌందర్య జిత కాము జగదభి రాము 
రాము! డై'కేయవిరాము వీహీంచిి కామభూతము సోయం గనుంగొనరాక 
తామసగుణమేచి తన్ను లోకాభి, రామంగాం దలంచి యారక్కనీ నిక్కి 
తనవె పెద్ద మొగము నాతనిముద్దు మొగము, తనమహోదరము నాతనితనూదరము 
తనతప్పుం గన్ను లాతని గొప్పకన్ను, లేనయంచుః? దన కితంజే తగునంచు 
మొగము వాటంతగా మునీమునీనగవ్ర, లిగురింవ రఘురాము నీక్షించి వలో 
శరచావములు వూని చరియింవనేల యరుదైన యడవుల' నతివయు నీవు 
నీవేవముననుండ "నేమి కారణము, నీవెవ్వండవు మణి నీకుం బే రేమి 
యనవుడు రఘు రాము డల్లన నవ్వి, దనుజ కామినితోడం దగనిట్టు లనియె 
రామాభిరామ యు. నావేర్కు రాముడు దశరథ రాజు మాతం డ్రి 
యాపర్ల శాలవాం డతడు నాతమ్ముం డీపద్మ లోచన యిల్లాలు నాకు 
నేను దం డ్రియుం బంప నీయరణక్థిముల, 2 బూని చరింతు. దహోవృ త్తి నివుడు. 
నీవెవ్ష లెను మటి నీకు బేశేమి, నీవేల వచ్చితి నేడు మాకడకు 
“నీవిలాసంబును నీవయోరూప ,లావణ్యమును నింతులకు నెందు గలదు 
నావుడు నాళూర్చణఖ' రాము జూచి, వావిరిం బల్కెై దుర్వార్తయై నిలిచి 
యావి ల్‌ వసుకొడు. కఖిలకంటకుండు, రావణు: డు ప్ర విక కృమయశోధను(డు 
నావటుసక్తు త్తు (న కనుయంజెళ్లెలను, నావేరు విను కూర్చుణఫ యండ్రు,' తెలియ. 
నీరూవు-రేఖ లన్నియు సరిమాచి, కూరిమి నీకు నాకును మ్‌ 
కామించి వచ్చితి గడునొప్పురూవుం, గామించినప్పుడె చైకొననే రు 
-నెంధ్రైనం జననేర్తు నేవస్తువెన్క బొందుగాం దేనేర్తు భోగింపనేర్తు 
నున్న దియేల నాయొప్పు భావించి నన్ను పాణిగ్రహణంబు గావింవు 
CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized నే 3516602012 692000౪1 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


138 శ్రీరంగనాథ రామాయణము 


మిది కులగుణహీన యిది వికృతాంగి, యద నీకు మజి తగునే యటుగాన 
నీమెలంతుకం బట్టి యిప్పుడే మ్రింగి రామ నీకోరినరతి సల్పుడాన 

ననవుడు తనుం జేర నానీతం దిగిచి, కొని రాఘవుడు చానికోర్కి-కి నవ్వి 
కొంత వోస్యముంజేయ. గోరి యాదనుజ, కాంతవి కారంబుం గనుంగొని పలికె 
నేనింతగలవా(డ నిది నన్ను నమ్మి పూని నాతో వనంబునకు నే లెంచెం 
దగిలి నీకొప్పీంపం దగ దీలకాంగి, పగగొని సవతితొ6 బడంజూల వీవు 

ఈనాతి లేకున్న నింతకుమున్నె, యే నినుం వైకొందు నిప్పు డేమాయె 

వాడె నాతమ్థుండు వరతపోధనుండు, వాయు నాకంబును వరరూవధరుండు 

తన కెక్క_చక్క_ని దరలాయతామీ, ననుకూలవతిని నిత్యముం గోరుం గాన 
నినుబొంద నాతండు నేర్చునం దరుగు, మనవుడాం గాయబోలునని జాయంబోయి 
నెలకొని లక్ష్మణ నిన్ను6 గామించి, కలయ వచ్చితి నన్ను 6 ఫొను మనుండు 
నారామునుదోర్టగ మతేడును చెలిస్కీ ధీరుండై "దానిలో 6 'జెజంగొవ్పం బలికె 
మెలత మాయన్నం6 గామించితి తో 'లుతం దలఃప్రున నటుగానం దగదు ని౯కబొంద 
కీగ ని౯ బోలదు చెలువంబునందు, నీతణీదీటును నీమురి పెంబు 

ఛాతి నింకొకసారి పరికించెనేని, సీత నొల్లక నిన్ను జెందు రాఘవుయ 
రాముసన్ని ధికి నోరమణి పొమ్తనిన, సౌవింత్రిమాటలు సత్యంబు లనుచుం 

డామసీ తనరో(త దలయక మజియు, రామునికడ శేగి రతికి శ్రార్ధించెం 

వలవ దాతనిపొందు వనిత నీవనిన, జలజాటీ మజీయిం లత్షణునిం ఛ్రార్థించె 
దమ్లుః డన్నను నన్న తమ్ముని? జూపం ద్రివ్యరి తనకోర్కి_ తీదీవులాడ' 

మణి మన్మ థునిస్నూత్ర మహిమచేం దిరుగు, తెరబొమ్మయో యనం దిరిగాం బేరాస 
విరసవ_ర్హనముల వెలది యిబ్బంగి, నిరువ్రురసన్ని ధి కెడ దాంకి ఈాంకి 

వేసి యన్యోన్యవివళశవ_రృనల, గాసిల్లీి యెంతయుం గడునల్లీ పలి కె 

నోరి మానవ్రలార యొకచేదరాలి, గాజించు తెజంగునం గాజింపందగునె 

యేను గోపించిన నిం,ద్రాదిసురుల్క నైనను మ్రింగుదు నట మర్త్య లెంత 

పొదివి యీయింతితో భువనంబు లెల్ల, జదిమి 'మ్రింగుదు నని సంరంభ మెసంగ 
నది మృత్యువును బోలి యట్టవోసంబు, పొదలి డగ్గరవచ్చువూనికం జూచి 

జానకి దలెడి సౌమిత్రి యింక, దీనిమేలము చాలు దీని శికీంపు 

మని రాఘవుడు పల్క_ నాలత్ష్మణుండు, విని వర్ల శాలకు వెలుపల. నిలిచి 

పడతి నీకింత కోపం బేల రమ్ము, కడముట్ట నీకోర్కి_ గావింతు నివుడె 

యని లక్ష్మణుడు పల్కీ_ .నాళూర్ప్చణఖయుం దనమది నుప్బాంగి డగ్ధఅంజేర 

- ఘనవిషజ్యలోరగముపుట్ట వెడలు, ననువున నొర౮బాపి యదరులు చెదర 
దనఖడ్డ మంకించి దానవురాలి, ఘననానికము ఇెన్స బ్రరమునః బట్టి 
యేసీమసరసమో యిడియన నతడు మాసీవుసరసమో మగువరో యనుచు 
'జేయొడ్డివలనీవచ్చినం 'జెవుల్లుక్కు, పోయెనాసామెత పుడమి బుట్టించి 
ముక్కును జెనులును మొదలంటః గోయ, వెక్కు_చు వేసారి వివశాత్మ యగుచు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


| 
| 
| 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
ఆ టి ణ్య కాండ ము, 


శృంగంబుపగిలిన జేవురుగొండ, భంగి ర_క్షములొల్క. భయమంది పాణీ 
చని చతుర్ణశసహా స్పనిశాచశేం ద్ర, జననవిరాజితస్థా నంబునై న 
ఖరునియాస్థానంబుకడకు వచ్చుటయు, ఖరు(డును డానియా కారంబుం జూచి 
వెజిగంది యిదియేమి వెలంది నీరూవు, వెజనక యొవ్వండు వికృతంబునేనె 
'నెవ్వండు ఉహూ నెజిగియు6 దక, నెవ్వండు మృత్యువు న్నిత్తజం జెనా 
వాని నెజుంగింవు వానిర కములు, వానిమాంసంబులు వడి నీకు నిత్తు 
నని పేర్చి ఖరుడు తన్నడిగిన- జూచి, వినుటకు వ్రే(శ్లాన వికృతస్వరమున 
మునుకొన్న నీర్దున మోమజవాంచ్చి వినివింవం దొడం౫. నవ్వెలంది యేడ్చుచును 
విను మరణ్యమునందు వెజువక యేను, చనుచోట నాజనస్థానంబునందు 
నాసుతుం డై నట్టి నా కేళసదృళుం డాసూక్యునింగూర్చి యట నిష్టనుండ 
వాని వధించిరి పౌరుష. మొవ్చ, వానికి గర్మముల్‌ వడిం జేసీ విదవ 
విను మరణ్యమునందు వివులసాహాసులు, ముని వేష థారులు మోహానాకృతులు 
'రామలక్ష్యణులను రాజనందనులు, కామించి' యేను డగ్గభుటయు( జూచి 
వటుళ్ళొక్షి నన్నంటంబట్టి నావేష, మిటుచేనీ విడిచిన నేను దుగఖంచి 
నినుం గానవచ్చితి నీవింకః బోయి, యెననినకడ(శ మై నిద్దజం జంపి 
వారిమాంసంబులు వడి నాకు నిచ్చి, వారకి నాలోనివగలార్చు మనుడు 
నింతమా త్రమునవై. యేనేల 'వారి, పంతమదెంత నాపంవుం చైకొము 

-ఆఅం్రి ఖరుడు సేనల బంపుట, రఆ- 
అని వదునలువుర నంతేకోవముల్క ననలో గ్గ తేజుల నప్పుడు పిలీచి 
యీకూర్పణఖ వెంట నేగి యానరుల, నాశంబునొందించి నాసహోదరికి 
వారిశోణితము దావగంజేయుండనిన వారును దుర్భర వారివాహములు 
గాలితో వచ్చినకరణి నాజంత,తో లోలకూల కాంతులు మించులట్ల 
చను దెంచి రామలకత్ష్రణనూర్య చంద్రు, లను గప్పి గర్జి తాలాపముల్‌ చూవ 
దినకరకులుం డంత 'దేదీవ్యమాన, ధనురాదిసాధనోద్దాముండై. యెదిరి 
వారును దనమింద వై చినయళనిి దారణకూలముల్‌ థఛారణిం గూల్చి 
వారినందటణి భూరివ జ్రాను కారి, నారాచములం గంఠనాళముల్‌ చిదుమం 
బరిషక్సఫలశిరో భాగ ముల్వాని, నిరవమాశుగవాతి నిట్టణాళ్ల నగ 
బుడమి పై గడసీ రప్పుడు చుప్పనాతి, మడె మెత్తువరువున మజీయును బాజీ 
ఖరునకు లోకభీకరునకు వారి, మరణంబు రఘు రాముమహీతరణంబు 
నుగ్గడించుటయు నాహూుతి వెగ్ధలముగ్య బగ్దుబగ్గునమండుపావకుం డనంగం 
గోవించి యవుడు మిక్కుటమైనకడిమి, దీవించి దావణ త్రి శిరులు మొదలు 
వీరులు పదునాబ్దువేలరామసులు, ఘోరసత్తు లు గొల్వ గొమరుదీపించి 
'తెరలిన సురలతో దివి తల్లడిల్లం బొరలిన గిరులతో భువి వెల్లగిల్ల 
రణ ఖేరి వ్రేయించి రళ్న మై లాగ బాశ క పళ మం 
మణికూబరసువర్షమయచ క్రదళక, రణజయ ప్రదధను ర్బాణానీవూరక్ష న్‌ 


తో 


c 
CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


139 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


140 శ్రీరంగ నాథ రామాయణము 


రణితకింకిణి యైనరథ మెక్కి. వెడ లె రణబలోద గు, గండై రఘుఠరాముమోయదం 
ర్రికరుండు కంకప పత్రశరుండు విలస ,దశో నికల్చుయ సిక్కు లదర నార్చుచును 
వాసవవారణో జ్వల ఖాన మైన, భాసువ రాసభప్ర కరసంభరిత 
పోటక స్టగితశ తాంగంబు నెక్కి, మేటికయ్య మునకు మేనుబ్బి వెడలె 
బర్జిణప్‌ర్ల నిబర్హణపవన్క గర్తు ణచణ కాంతిఘన వేగతురగ 
సుదోహసంభృతస్యందనో త్త త్రము, ముందుగా దోలించి మువము గీలించి 
'నేనాముఖంబునం జెలంగి దూపషణుండు నానాముఖంబుల నలువొప్ప డించె 
వే ప్రేమతో మజీవృథు స్రీ వుండు సైన్య, గామియు నవ్విహంగముంయను మేఘ 
వహాలియు నగు మవామాలియు మజియు, నాలోకభీకడం డగుమవాసర్చ 
ముఘఖుండును గాల కార్తు కుడు దు దుర్ణయు(డు, మఖా త్ర వ్రండును మతి పరుషుండు 
కారుణ్యదూారు6 డాకరేవీరనే త్రం అతా నొప్పువాంు 
ద్వాదళ దైత్యు లత్తజి ఖం గ, ద్వాదశాదిత్య ప్ర, ప తావుతై. చనిరి 

త్రి శెరుండుం మజ ప్ర మాథియు రణోదగ్ర, యరఠమున చేపవ్పమహాకపాలుండు 
స్టాలామయను రణోద్యోగులై నేను వనమా నడచి రేమణక 
నీషణకరిఘటాబృంహీతతురగ, బారా ష్టలా సాల 

పటుతరపుుం కారవటహభాంకార,పషటుః శేతుపటపటస్సారనాదములం 

గుం భూత లము దిక్కులు వ్రక్క-లయ్యు,పాంగం బయోధులు భూతముల్వణంకె 
బలములకెంధూళి భానుమండలము, కలదు లేదన గవ్చె గగనంబు నిండ 
ఖరునికేతనము వై గ్రద్దలు వ్రాలె, దురగముల్‌ మ్రుగె నెత్తురవాన గురిని 
నక్కలు వాపోయె నభము భేదిల్లెల జుక్క_లు డుల్లెం బతులు చుట్టునజచె 
మళ్యు నుత్చాతము ల ల్మృహినాకసమునం వ్‌ దోంవ నింతయు భీతిలేక 
ఖరుం డీ తెటింగునం గడశేతో నడచి, యరుదై.న యాదండ కాటవిం బొచ్చె 

ననుపమాకృతి రాముః డక్క_లకలము, విని పర్ణ సాలకువెలుపల నిలిచి 
యవనివై దివమువై నవశకునములు, వివిధముల్లనుంగొంచు "వసం దమ్ము బిలిచి 
సౌమిత్రి, సమరనూచకనిమి _తృముల్సు భూమిపై వెం = వుట్టుచున్న వీయు 
రట్టడి ముక్కడిక్కని మజియు, దిట్రయై బలములం దెచ్చెం గావలయు 

నె నైన్యఘోషంబు లట్లకానోవు, న నదె మవాబలధూళి యఖలంబుం గవ్పె 
నవమైన రణమళ్ళె నా కటుగాను నవహితమతిం బూని యాలస్య ముడిగి 
జనకజ నిక్కడం జన దుంచ నింకం గొనిపోయి య్యిరిగుహ నుండుమనిన 
నినవంశవల్లభ యేనెట్లు పోదు, నిను డించి యటుగాన నీవు సీతయును 
బర్వతగుహం జేరి పరికింవు వేను, దుర్వారదసుజులం ద్రుంతు మికృవను 
అన విని వీరిత్‌* నాలంబునేయ, నెననె వెదుక నాకు నీన్టండవలదు 
జనకజ తలయాడుం యాన నీత్రం గొనిపోయి సరలనునాన. జొచ్చియుండా 
అంత రాముడు పళ శయాంతకుపగిది, నెంతయుం గోవీంచి రో యేప్పు దీవించి 


స్మ 
యమిళేముని, త్రాణ మగుకృపాణంబుం గ గ్రముమొప్పంగా వ జ్ర కవచంబుః బూని 


1 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 6920004 Gyaan Kosha 


అక్ష 


ననన a 


OD ము 


Vinay AvasthitSafib B25 Y20 stoenations 141 


శరళ రాసనములు చతురుండై. తాల్చి, యురుతరతూణీరయుగళంబుం బిగిచి 
కొండపాల్లుగవచ్చు కుండలికుండ, లుండన విల్లు 'వెల్లుగ నెక్కు జాకి = 
యగణి్‌తధ్వనుల మిన్న ౦తయుం బగుల్క తగిలి చావము గుణధ్వనిచేయుచుండె 
నింద్రుండు మొదలుగా నెల్ల దేవతలు, సాంద్రరత్నవిమానుహితు లై యవుడు 
చద లెల్ల నిండి యెంచంగ రాము డొకండు, పదునాల్లువే వల నప్రతిమవి క్ర, క,ముల 
nD నేరీతిం బొరింగొనునో చోద్యముగం జూత మనుచు 
గనుంగొనుచుండిరి కవటదానవుల, ఘనుడు రాముడు ద్రుంచుగాకంచు పాత 
దేవర్షి గణములు దివినుండి తాము, దీవించుచుండిరి దివింప పలాలు 
పది 'వేలకోటులఖాను తేజములు, పావన లోకము ల్పొదివినేయట్లు 
రామునితేజ మరణ శర్థాభూజములు, భూమియు నభము నబ్ధులు గప్పుటయును 
జడమతు లై సర్వసంభ్ర మం బుడిగి, మిడుకుచు. గన్నులు మియిమిట్లు గొనంగ 
కడు నంధు లైనరాతునులను జూచి కడశకలొ ేం బల్కెై నాఖరడు దూషణుని 
ఇదియేమి దూషణ యీనేన నడవ, దెదిలెనో పరనేన యేజడ్డ్దపడెనొ 
యనిన దూపషణు. జేగి యటం జూచివచ్చి, దను జేళ రామునుద్దండ లేజంబు 
కలయ. బర్వుటయును గతిద వ్చె ననుడు, నలుక మై ఖరుడు నైన్యములం దిట్టుచును 
అగ్రి ఖరుని సేనలు రాము నెదురూ-నుట. రఆా 
నరద మత్యు గత నటం దోలుకొనుచు, నరుగుచో రాతనసులందలుం గూడి 
భుజబలాటోపవిస్ఫురిత ప్ర తాప గజరథభటవాజిక లితులై యకట 
మండు కార్చిచ్చు వై వె వులయుచు మిడుత,తండంబు లొక్కటం దార్కొ_న్న కరణ 
గడు నుగ్ర వేగులై, కాకుత్‌ స్తరాము, వడిం జుట్టు ముట్టి దుర్వార్ములై కదిసి 
శరణావ వష్టనళ క్రిత్రికూల, కోరవాలకుంతముద్ద రభిండి నాల 
పరశుతోమరగదా మ , ప్రాసఖడ్డములు, గురిని యార్చిరి 'దేవకోటి భీతిల్ల 
నప్పుడు ర డంబుదపం (కిం గప్పిన చండాంశుగతిం గానంబడక 
కొంత నేవునకు రథో గణము_క్ట,కుంతాదిబహుశ స్త్ర కుటిలా స్రతతులు 
నన్నియు మాయించె నైంద్ర, 5 జాలమునం జెన్నునం దను సురశ్రేణి కీర్తింప 
మజీయుం దోడ్డో డైత్యమండలి గురియుందలుచగు నస్త్రళన్త్రములం ద్రుంచుచును 
ముందట నిరుపార్మ (ముల వీఅుందటను, సందడించిన దై త్యనై న్యంబుమోంద6 
గరలాఘవము మోాటజుం గవదొనలోన, శరములన్నియు నొక్క_సాశె సంధించి 
వదియు నూలును వేయు బదివేలు లత, పదిలతలటుకోట్లు పదినూటుకోట్లు 
మండితపరి వేషమధభ్యందినార్క_, మండ లపరి వేషమహి తానుకారి 
కుండలీకృతచండకోదండదండ, భండనాత్యుత్సాహబావు(డై వ్రేయం 
దునియు గంభీర వేదులును బోదులును, దునుక లై పదెడువీరులున రాతులును 
' ద్రుంగడుబహువదాతులును హౌతులును ముంగలం బడుళరంబులు శీరంబులును 


మాడు. "యో థాంగములు రథాంగములు మ్ర, మ, చెడు సగుణధర్మ ములు వర్మ ములు 


తూలెడు రథికజాతులును నూతులును, గూ లెడి వ వెలినగొడుగు లుం ల్‌ 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 692000౪1 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
142 “క్రీ రంగనాధరమోయకాము 


నలిమెన మాంసఖండములు మొండెములు, గలిగి లోనై కఖీకరమయ్యె రణము 
అంత భానుని! _ష్టి కంధ కారంబు, వంతమంతయు6 బటాపంచ లై నట్లు | 
ఆతులవి క్రమథాము( డగురామునకును, హత శేష మగునై న్యమంతయు విటీగి 
ఖరునకు శరణన్న ఖర్వుడును వారి, బురికొల్సి దూపణు. బోరీనై వనువ 
వా(దును హత శేషవాహీనుల్‌ దాను, వేడిమి నూపుచు వేవేగం బొదివి 
తాలసాలశిలావి తాననాన్నాస్త్ర,జా లవర్ష ము రామచంద్యుువెం గురినెం 
గురినీన తన మేనం గ్రాన్నెత్తు రొలుః, నరుణారవిందాతు(డై రాము6 డలుక 
గాంధర్వశరము రాతసులవై నేయ, నై, ంధవసింధురస్యందనసుభట 
వీరుల కవ్షహావిశిఖ రాజంబు, లేరిచూడంగ రాక 'దేవీప్యనూన 
ఛారాకరాళ మై దనుజవర్షముల, గాజించి నొంచి చీకాకు గావించ 
దండించి ఖండించి తల లుత్తరించి చెండాడుచో రణతీతియెల్ల నిండి 
యొంచుం జూచిన తురంగోభఖండమ్లు, "లెందు6 జూచిన నింగి కగయుమొండెములు 
"నెందు జూచిన ట్రే వు లెజచియు మెదడు, నెందుం జూచిన నెక్తురేప్ల నైయుండె 
శాకినీభూతవీశాచ భేతాళ, -జాకిను లంతం దండంబులై యవుడు- 
నేనుంగుతలకాయ లెసంగం గుండలుగం బూని యందలిముత్యములు దండులముగ 
దండి రామునిరణభర స త్ర మున, వండినా రిదె రండు వరుస భుజింవ 
నని వేడ్క బై. కొన్న యధికారముద్ర, గొని రొదగాకుండం గరార్చుండం బెట్టి 
ర_క్రచందనమును రక్రాతతములు, రక్షసంకల్పపూరంబును దాల్చి 
శరవహ్న్‌ పక్వమాంసంపుటన్న ములు, పొరలిన మెదడుపవ్పును గొవ్వులందు 
వరదలై యాజ్య(ప్రవాహముల్‌ కండ, లెరిగి కారిజము లనేకశాకముల 
పాల ప్రేవులు శావపాళముల్‌ మేలి వాలుగుంజెలు పిండివంటలు మణీయు 
నెత్తురు తియ్యనినీరుగాం దలంచి యత్తఆి విప్ర యోగ్యాహార మగుచు 
లయన్‌ యధికసమ్థదము, చేనూని సభగూడి శ్రీరామచం ద్ర 
థీవిజయో౭ఒ స్టీని దీవించి కొన్ని, యావలః గొన్ని “తథా౬ స్తోని వల్క_ 
నింతలో మజీకొన్ని యేనుంగు జీవ, దంతము'ల్చేతను తాళము ల్పూని 
పాలసుమెమ్ములు సంకువూూసల వేర్లు కళుకుకామాయులుగా దరియించి 

-శఆ్రిం్రి డ్రీరామునితో ఖరదూషణులు పోరఠుట, రజా 


కరఘంటి కాతాళ గతుల కుబ్బుచును, దరిం జేరి కాప్ప లత్తజిం జూవెం గొన్ని స 


అంత దూషణు(డు మత్తారిభిషణుండు, వంతనొందుచుం దనచెంత యోధులను 
విజయశీలుర నైదువేలం బపుటయ, ద్రిజగము ల్వణశ నెదిర్చి వారపుడు 
చాపనిద్యా ప్రాఢి సకలంబుం జూవం జూఫులం గోవంబు చూవుచు నృనుఃడు 
నొక్కొాక్కళ రమున నొక్కొ_క్క_దనుజూగ, దక్కక దంచి విదారించి విభుడు 
అ 1 
కొొందణి నందందం గుదులుగాః చ్రుచ్చి, యంది దెగటార్చి యార్చనం జూచి 
దూషణుం డ తట్‌ దూరుండై పరుష్క భాషణుండై రామువైం చేరుంబరవి 
దళదిగంతంబులు దట్టంబుగాంగ నళ నికాలాహితుల్యంబులై యొవ్వు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 69200041 Gyaan Kosha 


నతనసనననూ 


seen 


న దాఆా మరితర ఫ్లూ 


= 


సంత వనిననననననననననలనననాలననకనాల 


Vinay Avasthi త్‌ మ్‌. TystBongtions 143 
నమ్ములు నిగుడింవ నవి (ద్రుంచి నాల్కుగమ్లుల రథమును హయములం ద్రుంచి 
వెరవొప్ప నొకకోల విలుద్రుంచుటయును, దురమున విరథుండై దూవణుం డలుక 
దారుణపాణివిదారణవిజయ, కారణాంతకగదాకల్ప మై యొప్పు 

పరిఘంబుం ద్రిప్పుచుం బజిలేర రాముం డురుళరద్వాయనున నురుబాహుయుగము 
నరుదుగా డెగనేనీ యామ్య బాణమున, నురమేయుటయు (దై త్యుం డొరలుఛుం 
దంతము ల్వ్‌రిగిన దారుణభ ద్ర ,దంతావ శం దృంబు ధరం గూలినట్లు [(గూలె 
కూలినం జూచి ముగ్గురుదండనాథు, లాలోం మాథిమహాకసాలుండు 
స్థూలాతుశును బరశును త్రినూలంబు కేలం బట్టసము లంకించి వై చుటయు 
వారిళన్తంబులు వారిమ స్తకము, శ్రీరాముం డొక్క_.జె చెండిచెండాడె 

నప్పుడు ఖరుడు నేనాధినాయకుల, ముప్పురిగొనురోషమునం బురికొ'ల్పె 

వారువన్ని ద్ద రవార్య కె”ర్యమున్క వీర రాఘనవుం దాశి 'వేర్వేజం బోరం 

గులిశ ఛా రా కారఘాోర బాణములం గలిమిం జూవుచు మైన్యగామి నుక్క_ణంచి 
కాల కార్షుకుం ద్రుంచి కరవీర నేత్రుం దూలించి సర్పాన్యు త్రుళ్లడంగించి 
యావిహంగము నొంచి యజ్ఞ శా త్ర, నుని, చేవ యడంచి శిక్షించి దుర్భయుని 

కెలి మహామాలిం గౌడపి యా మేఘ, మాలిని ,నధియించి మర్దించి పరుషుం 
బృథుకంళుకంఠంబు వృథ్వివై6 గూల్సి, రుధిరాశనుని జంపి రోషంబు మిగుల 
దిక్కేది ఖరుండును ద్రిశిరుంజు దక్క_6 దక్కినవారినందణ నేల గూల్చె 

నీలీల రాముచే నెల్లనై న్యములు గాలిచేం. గూలినకారాకు లనంగం 

గూలినం గోవంబు గొని కాలత్రిశిరం డాలోన 'రామువై నరదంబు బజవి 
నింహనాదముం బేనీ నీంధురో _త్రమము, నీంవాంబు నెదిరిన చెలువున నెదిరి 

గుణనాద మెసంగ రతోవీఠుం డకట,, గణనాపరంవరల్‌ గడవ నందంద 
నతులబాణము లేయ నలిగి రాఘవుండు, వ్రతిబాణతతులచే బలువిడిం ద్రుంచె 
వాడును మజివేరువాండి వాండిమినిి మూండువాణముల 'రామునిఫెల మేనె 
నావాండిబాణంబు లళికంబు దాక, నవ్వుచు గినుక మై నలినా _ప్పకులుడు 

త్రిశిరుని నేసిన ద్రిశిరము ల్కు_సుమ్క_దశదాచల్చె నిశ జతుర్ణశభువనములు 
దూటిన నినుంబట్టి 'తునుమాడునట్టి, దారుణతరచతుక్షశసాయకముల 
నేనేయువా(డ సహింపుమిా యనుచుం దానేనెం బదునాబ్టుడారుణాన్త ములు 

అవి జొమ్హు గొని గాడి యవ్వల వెడల, నవనీస్థలముగాడె నంత రాఘవుడు 
అరదంబు మలినాలు గమ్మల విజీచ్చి యురువకి పదియింట నుర మేయుటయును 
సురవైరి కోపించి శూలంబు వెవ్క నరనాథుం డది ద్రుంచె నాలుగస్త్రములం 
ద్రుంచి మూండమ్థుల దుదమూండుతలలం 'ద్రుంచినః ద్రిశిరండు దురమున గూ లె 
మూూ(డుకొవ్మలత్‌ డ మొదలంటం ద్రమ్బి, పోడిమిచెడి కూలుభూజంబుపో లెం 
ద్రిశిరుండు గూలల దృష్టించి ఖరుడు, దళరథ రామువేంతకుం జోద్యమంది 
మజిచాల(గోవించి మవానీయకథము, దణీమి యు గ్రాస్తసంతతు 'లేయయజూచి 
శరలాఘవము మెచ్చి జానకీవిభుయ్కు ఖరునివై6 బ్రతిసాయకనులు వేయుటయు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 eGangotri ౮/౭౧ Kosha 


141 12. ‘gS et EseMiDonations 


ఖరునిబాణములు రాఘవ్రనిబాణములు, ధరణీతలము వియ త్తలమును బొదివె 
నప్పు డర్కు.నిదీవు లన్నియు మానెం గవ్పెను నిబిడాంధ కారంబు దిశల 
ఖరుని రాసువుడు రాఘవుని నాఖరుండు, సరకుగాం గొని రాజి జయకాము లగుచు6 
గాసరయుగళంబు కలభద్వయంబు, శేసరియుగళంబు శెరలి యొండొండం 
బో నెడుగతిం దోవ భుజబలాటోప, భూరిప్రతావులై పోరాడుచోట 
ఖరుం డప్పు డలిగి రాఘవుశచేతివిల్లు, సరిద్రుంగు వ నర్గచం ద్ర బొణమునం 
ద్రుంచి జోదును ద్రుంచం దోడ్లోడ మతేయు, ముంచె. రామునిధేహమున నంప 
నాయంపతండంబు నాతయ సరక్కునేయక తను సుర శ్రేణి కీర్తింప [వెల్లి 
నుష్టాంశుకులుః డగస్త్యునిచేతం గొన్న, వై సవచాపంబు వడి నెక్కు- వెట్టి 
శింజిని మ్రైయించి శితసాయకముల, భంజించె రాతస్మప్రవరుకతనము 
మణీవాడు రాముమర్శ ము లుచ్చిపాజుం గటుకుటమ్మ్లులు నాల్టు గద్దించి యేయ 
ర క్షసిక్తాంగుండై 'రాఘవుం డంత, న్నక్తంచరుని నొంచె నారాచనిహతిం 
బటుబాణమొకటం జావము ద్రుంచివై వె నటు నాలుగిట వాని హయములం జంపి 
సారథిం బడనేసీ సాయకవహ్ని, కారథం బవుడు ఫూన్తాపాతిచేనె - 
విలుగోలుపడి యిట్లు విరభు(జై ఖరుడు, ప్రళయకశాలాంతేక ప్ర తిము(డై. కలం 
జలమున గద గొంచుం జనుజెంచుటయునుు జలియించె గిరులతో జగతియంతయును- 
నప్పుడు రఘురాముం డాదుష్ట్రదెత్యు(, దప్పకం. గనుంగొని దర్పించి పలికె 
నోరిరాతస వినరోరి నాచేత, ళూరత నీకేల చొప్పడు నింక 
నీబలంబులు సచ్చె నీవారు తెగిరి నీబాణసంపద నిర్ణూ లమయ్యె 
నరుదుగా నీదండ కాటవిం దొల్లి, పెరిగి సన్గునులం జంపినపాపఫలము 
కుడువం గాలమువచ్చిం గుడుతుగా కింక, నడరి వధింతు ఘో.రాజిలో నిన్ను 
ననవుడు ఖరుం డప్పు 'డారాముం జూచ్చి కనలుచుం బలిె దోర్షర్వంబు.:మెజసి = 
యేల శాఘన నీకు నింత గర్వింప నాలంబులోం గొంద అల్పులం జంపి 
కెలయుచు నిను నీవె క్షీర్తించుకొనెదు, కులజుండు తనుందానెం కొనియాడుకొనునె 
ఇదె గదాధరుండ నై యే తెంచినాండ, కడిసి పోశాడు నాకడిమియుం జూడు 
"దేవతలకునై న దీరదు గెలువ, నీవు నాముందు నిలువ భూరుండవె 
యొండొండం గడణగి నీయుడలిమాంసములు, చెండాడి నేడు నావెలియలికితు 
నని మహాగదం ద్రిప్పి యడరి వై చుటయు, 'ననిలునివేగంబు నర్కు_లేజంబు ఫ్‌ 
ననలునివేండిమి యళని బెట్టిదము, ఘనగ దారూపమై కదసినయట్లు 
చనుదేర నుద్దండచండ కాండములం, గనల కాఠాము. 'డాగదం ద్రుంగనేసి 

-అ3 ఖరుడు శ్రీరాముల శాదుర్చుట. రఆా- 
యోరి నీగర్యోక్తు లుబ్బును మదము, దీరెనె బింకముల్‌ దీరెనే యనుడు 
గద్దించుచును వాండు కడువడితోడ, నద్దనుజుండు మవారోషమునను 
గ్రక్కున వృత మొక్కటి పెల్లగించి చిక్కినభుజళ క్రిం జిరజిరం ద్రిప్పి 


చావుమటంచును జయ్యన వైవ, నావృతమును ద్రుంచి యవుడు రాఘన్బండు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digifized By Siddhanta eGangotri Gyaan Kosha 
f 


చయణ తడొకదికదరికునులచుడుననాడననా నటనల నితకడనకనకనకకాతకొనానానాతతనతుమననవనాల మాన 


భదవకలటాకావారు ళం 


సటామియాఘారిభావిడారిలా::-- == == 


hey Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఆర ణ్య కాండము. 145 
ఖరునివై ఖరకరకరసహ్న స్తా భ,శరసహ i "లేసి చాల నొవ్చింవ 
నొచ్చియు వాండు తనూర_క్రభార, విచ్చిలం 'జెచ్చుకోల్చీరంబు మోట 


నెదురుగాం జనుచేర నీక్షీంచి రాముం డదయుగ్డా భువనంబులన్ని యు వణంక 
నురవడి మ్‌ మొకట సంధించియుర మేయుటయు చెత దైత్యుః డుళ్భాల్లం బొలిని 
విడుగ డచినకొండ పృథివివైం గూల్పు వడువున ఖర డంత వసుక గూాలె 
నని ముహూర్తము ముహో ర్లార్థంబులోన, దను 'నెదిర్చిన చతున్దశసహ స్త్ర ముల 
బర కుల నీకితిలం బొరిగొనుటయు రాము. బొగడరి సురలు 
మునులు దీవించిరి మొగి బుష్పవృష్టి, యనిమిషు బ్లురియించి రారాముమోంద 
సునడై లగుహనుండి కడశతో నంత, జనకజం గొనివచ్చి సౌమితి త్రి య్రొక్క్‌ 
యభఖినుతు లొనరించి యవ్వు డాశామ, విభునిచే శోభిల్లువి్లందుకాసయె 
నూనిననంతోష ముల్లంబు నిండ, జానకీపతి పర్హశాల క ౩ తెంచి 

కలహించి తెగినరాశుసుల భూమిజకుం చెలియ జెప్పుచు వినోదించుచునుండె 
అప్పు డకంవనుం డఖైలకంపనుండూ, వివులా ర్తి లంకకు వేగంచె పోయి 
యారావణునిం గాంచి యసురాధినాథ, వీరులు వదునాల్దువేల రాత్‌ సులు 
ఖరదూషణాదులు కాకుత్‌ స్థరాము, శరవహ్ని నీజైరి సత్యంబటన్న 
అక్క_జంబునుబొంది యాయకంపనుని, దెక్కు_చిక్క._నిరోషద్భష్టి € జూచుచును 
నేమేమి యిదివింత యెట్లురా యోరి రాము డెవ్వడు రాజరాజొ స్వారాజొ 
యమరాజొ వారైన సామనాఖరుని, సమశరానం ద శిరదాషణు లను Pe 
జాల రట్టిప తావశాలుల నొక్క, జేలీలం గాల్చె కం తెలియ 

నిదె యలు నీకిచ్చితి ననిన, బదరక మణి యకంపనుయ రాఘున్రుని . 
చరితంబు ఛి ్రిర్యంటె శౌెర్భంబు నతండు, ఖరదూపషగాదుల్ల ఖండించుటయును 
సౌమి త్రీయందంబు జానకియంద, మూమూలముగం జెప్ప నతండు రోషించి 
కుక నేయ సంప నతండు, బద్ధమ్మెల్రీని నకంవను. డిట్లు లనియె 
'రాత్సునేళ్వర విను రఘురాముం గెలువు వ ప వశమె 
మాటమ్మాత్రంబున మహియు 'నాకసము మీటను నాట నమేటియే నేర్యుం 
గార్చిచ్చునై నను గరునలినైన, నార్చను గూర్చను నాతంే నేర్చు 
భువనంబులన్ని యు బూడిగావింప, నవి బ్లోదిగావింప నాతండే నేర్చుం 

బోల్పడ బ్ర బ వ్లోండభాండంబునై. న్క నిల్బం బగుల్బ నానిపుణుండె నేర్చు 


“నదిగాన నాను గలదు, కదనంబు వలవ డానా కాకుతోస స్థకులుని 


ని తావ నష్టా వని 'జెచ్చిలేని యావియోగాగ్నిచే హతుండగు నత డు 

నావిని శరాశీసనాయకుం డదియ, భావించి యాతని బదినోళ్లం బొగడి 

హాటకరథ మెక్కి యాయబ్లి దాటి, తాటకేయుని మం త్రిధా రయం చేరి 

యతనితో ఖరదూపషణాదిరాతసులుు హతులౌటయును దాను నారాముబేవి 

నీతం దెచ్చుటకు నాసించీవచ్చుటయు, బ్ర వీ తిం జెప్పుటయు మారీచ డెట్లనియె 

నిదియేమి రావణ యెల్లభోగములు, కొదలేక సుఖమునం గుడిచి 5 కూర్చుండి 
10 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Keane 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


146 శ్రీరంగనాథ రామాయణము 


సరై 
మ FTE 
నీవటు వగ వానగా న 


కాండ గాను నీ కీబుషూూదు, తతిం బతి వ్రతల కాశించుట తగదు 
టి 


wot 


క్‌ 
ర 
(అ 


ఆశించిలేని నీయన్వుయం బెల్ల, నాశమౌాంగాన దానవనాథ నీవు 

వనుము లంకకు స్నుప్రసన్నుడ వగుమ్బు గనుము సౌఖ్యము నీదు కాంతలవలన 

మూ “చంచాక్యంబు లప్పటికి, విని లంక కెతెంచె వింశ తిభుజు(కు 
అంతే నాసా దయూషతణాదిరాతుసులు వంతంబు చెడి రాముబాగణాగ్ని (బడుట 
ఏం ము నటచూచి యాచుప్పనాతి, సంతొవష మెడలినం జనిలంకం జొచ్చి 
అహ ఎధ రాస్థానమందు6 జింతామ, ణీనింహావీ కినుండెడియిం, దు డన 
".నితం బగునభామంటపవేకిం బూన్కి. నీంహాసనంబున నున్న వాని 
“. రుడోతగామరగంధర్భయువతు, లురువుతిం గౌల్వం గొల్వున్న రావణుని 
విరావతొ గ్రచంత్మావుసంఫ ట్ట తొ రస్ట్రృలస్థగితో రుభూవణుని 
సకలలోనై క ఫీషణుని సం బ్రామ్కవికటభావణుని విద్వేషదూవణునిం 
గని మ్రొక్కి. యేడ్చుచుం గరములు మొగిచి, తనలోనిఘనవిపోదము తోయం బలి" 
అను రేంద్ర లోకంబు లన్ని టియందు, నస నసత్తు ఏండ ననుకొందువీవు 
కడిమిమై మూండులోకంబుల రివులం, గడి చంపితినని గర్వింతువీవు 
కడంక నారాజ్యమకంటకం బనుచు, నొడివి వెల్లుబ్బి వినోదింతు వీవు 
చారులయందును జగ కరులందుం గోరి బొక్క_సమందుం గోరికలందు 
గూఢచాకులయందు గుష్పంబులందు, రూఢిగాం దెలియుచు రూపించువాంటి 
సకలలోకములకు స్వామినాంబడును, వికటంబులైన నీవిద్యలకలిమి 
నీవిక్రమంబును నీభుజాబలము, నీవిభవంబులన్ని యు మున్నె కాక 
యింక జెల్లునె యిది యెట్లంటివేని, కొంకక విను ఖభానుకులపావనుండు 
తనతండ్రి, దళ రథధరణవల్లభుండు, తనుం బంవ రాముడు " పసవృతత్తిం 
దనకు గాదిలిసవోదరుడు లత్ష్యణుండు తనడేవి నీతయుం దాను నే తెంచి 
మును దండ కావనంబునకును వచ్చి, యనుకంప మునులకు నభయంబు లిచ్చి 
వచ్చి యిమ్మ్లులం బంచవటి నున్న చోట, నిచ్చలోం గామించి యేను డగ్ధఅినం 
గరమల్టి నన్నిట్లు గాసినేయుటయు, ఖరునితోం జెప్పిన ఖరండు బిట్టలిగి 
రోషించి లయ కాలరుద్రుండువో లె దూషణ 'త్రిశిరులతో దండు వెడలి 
నరభోజనులు పదునాలుగు వేలు, వరవీరభటులతో వడి నేగుచెంచి 
బలువడి రఘురాముహాణాగ్ని శిఖల, బలములు దానును భస మై మడిసి 
రటుగాన నాభంగమంతయు నీగ, నిట నీవెకాక దిక్కెవ్వరు గ లరు 
ఇదె నాదుముఖభంగ మిాతీంవు నాదు, కొదవ నీకొదువగాం గోర్కి_భావింపు 
మనిన సూరన యాత్ర భావించి, దనుజాధినాథుం డాదానవి కనియె 
క్రారినథంబు నిచన్న విధంబు, ఖ్యాతి వింటిని గంటి నది యటులుండె 

3 నోఠామ యారామునుపస తృ మెంత, యేరూప మేప్రాయ మెంతటివాండు 


ప్‌ స్‌ CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 eGangotri ౮/౭౧ Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఆర ణి కాండ ము. 147 
అతనితమ్లునిరూప మది యెట్టి దతన్ని సతెమై మమెననీత యేచందంబుతూవు 
చెప్పునూ: నీవు చూచిన తెటంగౌల్లం దప్పి తీకుతు ర_క్షధారల నీకు 
' ౨3 శూర్పణఖ శ్రీరాములరూ గాబాలిశయముం చెల్పుట. ఆయా 
: నావిని యాకోర్చణఖ యిచ్చు బొంగి, రావణుతోడ నేర్పడ నిట్టులనియె 
' నున్న తోన్న తవముం డుత్పలశ్యాముం డిన్ని లోకములకు గు 
| మిగుల జక్క_నివాంయ మిహిరమండలముం చెగడుతేజమువాడు ధీఠవ _రృనుడు 
నాజానుబాహూం డుదగ్సవి వి కృముయు, రాజీవ నేతశ్రుండు రానుచంద్రుండు 
| అతంజెపో క ee గృతమతి నొంటిగా గాలిచినజోదు 
"పామవర్షుంయుగాని యిన్ని చందముల్క సౌమిత్రి, రఘురాము చందంబువాడు 
వాండెపో నా కీయవస్థ గావించి,నాం డింక సీతిసాందర్యంబు వినుము 
తెజుంగొప్పం జూచితి దేవ కామినులః, దణిగొని మాచితి దనుజకన్యక లం 
గలిమైం జూచితి గిన్న రాంగనలః, బోలించి మాచితి భోగికామినులం 
గలయంగం జూచితి గంధర్వసతుల, నలవడం జూచితి యత్షకామినులం 
జూచితి 'బార్వ్వతిం జూచితి రతినిం జూచితి భారతి జూచితి లక్షీ 
. జూచితి రంభను జూచితి శచిన్సి జూచితి భూలోకనుదతుల నెల్ల 
| మునుకొని చూచితి మునికన్యక లను బనివడి మాచితి శ్రాహ్హణన్తీలా 
| నాచన్ను లాకన్ను లాముదువల్మ్కుు, లాశాక్కు_ ర Sn 
॥ ద 


విం యకి వనాలను 


లాతీరు లాకురు లావాలుచూపు, లాతి'డ లాయొడ లాయొయారంబు 
లామందవోసంబు లావిలాసంబు, లామృదుగమనంబు లాసుమనంబు 
నేముందు పొడగాన నేయింతులందు, భూమిజ నేమని భూషింతుం జెప్రమ 
నెగడ లోకఖులేలు నీయట్టిపతికి, దగుంగాక యాయింతి తగునె యన్యులకు 
నాయిందుబింబాస్య యాచకోరాకీ, యాయెలజవ్వని యాకుందరదన 
యామ.త్తగజయాన యాలతకూన, యామానినీమణి యాపద ద్మగంధి 
యాయింతి నీయింతి మైయుండెనేని, నీయాన దను జేళ నీరాజ్య మొప్పు 

ననిన రావణుడు కామాతురబుదై, మును నకంపనుమాట అవున 
విన నొక్క. తెజంగంచు విస్త యంబంది, గొనకొన్న వ్రేమమైం గొలువు చాలించి 
తనపాలివిధి తన్ను. దగిలి ప్రై రెవ, జని యేకతంబున సారథిం బిలిచి 
యరదంబు6 డచెమ్మన్న నతం డట్ల నేయ, ఖరకరసదృళంబు కామవారంబు 
ననుపమాయుధపూర్ష మగురథంబెక్కి, దినకరకోటీరదీవుడై మెజసీ 
గగనమార్షమున సాగరమధ్యవీథిం దగినవస్తువి శేషతతులు చూచుచును 
దమకించి వడి సముద్రము దాటి పోయి, క రృముకవ్యరీచిక "గరుని-దికేళ 
సాలతక్కో_లరసాలవి శాల, వేలావనంబులు వెడం గన్హొనుచు 

గరుడుండు మును సుఛాకలశంబు చేరా, గరమర్థిం బోవుచో గజకచ్చపముల 
భతీంచుకొజకునై. వదమూదినట్టి, వృతుంబు వక్షీం దృవృతలమణంబు 

శత యోజనాయతశాఖంబు మాని, వ్రతము సుభ, ద్రాఖి వెలయువటంబు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


| 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


148 శీ రంగనాథ రామాయణము 


సుముబఖుండె కనుంగగొంచు సుకుచివవముహావము, నమరిన యా సుచంద్రా హాలో వ 
గమమొప్పు జడలు నల్క_లములు దాల్స్‌, సమచిత్తులై వ్‌ వమున 
న. ee వాసాయ చే సన్న సంపు వడని 
యతిదీనవదనుంె డై యాపం తై డతనితోం దనదు కావ్యము. జవ్పంవొణలొ 
“ నూరీచ నీవా ప్టమం త్రినిగాన్క, వారక మజియును వచ్చి? వినుము 
తరణివంఛుయు  రామభనణావల్టభుయ , ధరేణి యేలంగనీక తండ్రి పొమ్తనిన్ల 
ననుజన్తుయను దాను నతివయు6 న వనమున దవసు లై వల్సింవ నచ్చి 
తనస త్త్వ్వామునం "బేర్చి దండ కారణ్య, మునులకు నభయ మిమ్ముల నిచ్చి వచ్చి 
నడుకక మనకహారక్చణఖ ముక్కుంజెన్రుల్పు కడునల్క_6 గోనె టు య కారణము 
ఖరదూవణావెశాతు.నుల ఖందించె దరమి3 మజి లం 
చెగినబంధులకుం దబ్రైతికార మేను నెగడి నేయకయున్న నేంజలి సోను 
నీవ్ర ముక గణవిననీతి నట్లున్న, నావల నభిమానహాని గాకున్న్నె 
తేగదటుగాన నాతనిచేవి మాయం బొగడ "ందం గొనికేరం బోవుచునుండి 
యలవడ నొకయుపాయము గంటి నేను దలకొన్న నవె నాకుం దగిలి సిద్ధించు 
నశరెదుకడశతిొొ నావ పర్ణ ర్ల శాల్క కడగి మాయామృగ౭బవై నీవు 
చెలంగుచు వ _ర్హింప సీత నికొజూాచిి మెలుపాంవ రామసామిత్రులం బిలిచి 
నినుం బట్టి తెమ్షన నీన్రును వారిం గొనిపోయి మృగవృ త్తం గుశలత మెణనీ 
పోయి దున్హాంతరంబుల గాడువబిచి మాయమై నీయా శ్రమము వచ్చి చొరుము 
ఏనును జానకి నిట లంకలోని, కూనినవేశ్క_ మె, నొగి( కెన్చుకొందు 
నారాము(డును విరహాన్ని చేం గుందుం గోరి యేనును గోర్కి_ .కొనసాగియుందు 
నిది యిబ్ల కావింపు మేను నాఠాజ్య పదవిలో సగంబాలు పంచి నీకిత్తు 
ననవుడు 4 మారీచుః డానీచుం జూచి, ఘనభీతి నెంచి శోకసముద్ర, వీచి 
-ఆం మారీచుడు శీ శ్ర;రామునిప భావముం కెల్పుటు. రితా- 
మునింగి మూర్చిలి లేచి మోమోట దోమ దను జేళ వుటేయు నీతలంవెట్టు పుళ్లు 
గూదునే యిటు వల్కి_ గోరి యో త్రో, "'రూడక నీ కవ్వం డుప పదేశమిచ్చి 
సుకసుకంబుననుండి సుతసోదరాది, సపచాంధవులతోం జావం గో అెదవు 
కటకటా యెవ్వనిగాం జూచినావు, కుటిల రాతసలోకకులఖీమురాము , 
నేను జా జాలం 'నెటుంగుదం గొంత, యానిత్యకల్యాణుం డసమసావాసుండు 
అడరి విశ్వామి త్రుయాగంబుం గావం గడగి యాతడు వచ్చి కావున్న చోట . 
బలివిం మై చేను సుబాహుండు పోర, నలుక సుబావాస నొక్క_మ్లునం ద్రుంచె 
నమూ బుచ్చి పయోధిమభ్యముశం బ్ర బకటితగత నస్నుం బడేవై జను నుజిక 
నకృతాస్తుడై చాలుండై విన్న నాయకా, wee డిట్టి శౌర్యము. జూపినాండు 
నేండ శ్ర బలశోర్యనిధిం 'రామచంద్రు, వాండిమిం జెనకీ యొవ్వను నిల్చువారు 
ఇప్పటి ర్యంబ్బు నెబుగుదవు కొంత, తవ్వ పక విను ముగ దానవ్నాగృణుల 


నిరువు వుఠరతోం గూడి యేం _బూర్వరోపు భరమున చ్యామ్రదాపనుః దాల్చి యేచి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri a Kosha 


Em హూ 


అ రొ 


Vinay Avastts Séhieiqugmn \entTrygiPponations 149) 


తపమునం గృశుగాగం దలయచుం బోవ, న్రుడేమి చెప్ప మూండంబకంబులను 
ముగ్గురి నేసిన యగ్రి యిష్టలును, య్రుగ్రి ఛాయు శ్శేషమపి హమ మె! ట్రైదియొ 
య్‌ నొక్క_విధమున నక నూలి, (ప్రాణంబు లుండుటం బట్టే మూచుకొని 
యంతనుంజియు రామునతులవి క క్రమము, చింతించి నాలోనిచేవం బోవిః 
రవమన్న రథమన్న రమణీయమన్న , రవియన్న రతియన్న వతం 
మజియురేఫాదినామము లెవ్వి విన్నర దణువై చైనభీతి నాతనిగ నెన్ను చును 
ఈవిధిం దపనీనై యిట్లున్న వాడ, రావణ యెటు(గనవ్రు రాముజెరుషము 
తలంవక నరోత దల(వ కింతయును, నలివిరాణి మ మనకార్చణఖయ త తాంబోయి 
యనువవమగుణథాము నఖిరామురామురీ గనుంగొని యీరితి కామింపందగునె 
తనకు నీవేషంబు తానె కావించి,కొనియె నిందుకు మవెం శోధించి పోయి 
పరుషత రఘురాముబాణాగ్ని శిఖలు ఖరదూపణా = పనాతసులు నీతైరి 
వీరినై నీవేల విపరీతబుద్ది, శ్రీరాముల బగంొని చడం దలంచెచవు 
థ్‌” 

ఇది విచారంబుగా దిది బుద్దిగాదు, ఇది నీతిగా డింక నీతలం పుకుగు 
నీవు లంకకు బోయి నెమ్మదినుండు, సోన రామునిచేళం బోవు | బ్రాణములు 
వను నీకవకార మెన్న యం జేయ, నేనేమి చెప్పిన హితనుగాం 'సోనుము 
ఒచ్చి మెంచకం గార్య మొనరించి తేని, యిచ్చెద ౪ "జ్యార్ల మోవంటివివుడు 
చచ్చాెర రఘురాముం జెనకి యే చ్రైతెకి వచ్చుట కందు వ్షేయ వూట చెపుమ 
యని యిట్లు మారీచు6 నాయ విని ₹ానణుడు 'ోధవివళుండై పలి? 
లోవైకభ ర్త గ తః లోకభీకరుండ, నావెక్కుంయని యొకనరునిం శెప్పేదవు 
కడు బ్రాణభయమునం గారులాడెదను, విడువక నాకొక్క_ వెజపు చెప్పెదవు 
నన్ను రాజనుచు మనంబున గొనవు, చిన్న (బు చ్చెద వేనుజెప్పినపనులు 
నీ చేమిటికి దోడు నిను. దోడు వేడ, నీవిథి నచ్చెనే యిప్పుడు నీకు 
నని చంద దొణంగిన నతనికోషంబు, కనుగొని మదిలోన గడువిచారించి 
మారీచుం డీనీచమురణంబుకం పె, నారాముచేం జచ్చుటవి యొప్పుననుచు 
దనుజూధిపతిం జూచి తగునీతి నీకు, గొనకొని చెప్పినం గోవ మేమిటికి 
మణి బుర్ధిజన మంత తులం బట్టి, నజకం దలంచు భూనాయకుల్దలనె 

'వేమ్మిచెప్పిన నీ చెప్పినట్లు; me గడముట్ట ననగ 
ననురాగమునుబొంది యతని మన్నించ్చి తనరథం చెక్కించి తద్టయుం ప్రీతి 
నసమాన వేగుందై యతండును. దాను, నసురాధిపతి వచ్చె నటం CE 
అట్టిదకాదె కామాతురబుది, యెట్టును జెడు త్ర్‌వనే పడంద్రోయు 
సత నూరీచుం డరదంబు డిగ్టి, న డపువౌ ప్రా పాన్టింప 
మాయ్యవిగాన సు మాయామృ గాకృతి ద 
మేలైన “కనకంబు మేనును రుచిక, నీలనీలాయత నేత్ర యుగ్యంబు 
వవడంవుబొమలును భాసిల్లు వజ ,నివహకర్ల ంబులు పంపారా వాత 


wy 
పొలుచు వచ్చనిశ్ళంగములు ము_త్లియంబు, తొలుకుల రత్న బిందువు ల నపాడలు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 eGangotri Gyaan Kosha 


150 Vinay రత్రికి నరం కై గకజంకయకామరిం౧110౧5 

'రాజిల్లు నవవ రాగోచరంబు, రాజితమఘిశములు రమణమై యమర 

జగతివై రోహణాచల మొప్పు మిగిల్సి మృగరూపమెవచ్చి 'మెలలైసచున్న దియొ 
కాజేని 'రాతసవయముం. గావింప్కు నాదట చింతించి యబ్దసంభ వుండు 

మటుంగు లెల్ల నుగార్చి మృగముగాంేస కబిటియె వు త్తే తేరగా వచ్చినదియొ 
జానకినెణి వేణి క్రి శ్ర క్రనీలములు నానాతిదంతంబు లాణిముత్యముల 
భామినికెమోవి పవడంపులతలం గామిని చెక్కులు కడిమివజ, జముల 

వై చేహిత $సునాంతి వె వైమూర్యమణుల, నాదేవినూగారు హరీతరత్న ముల 
భామపాణిదా స్య తుల్‌ పద్మ రాగములం గోమలిముఖ కాంతి గోమేధి కనుల 
బటులేజమున చాల! ప్రవానీంచుట ఓయునుు నటుల గీడ్చడి వచ్చి యఖలరత్న ములు 
రత్నగ ర్భాత్మజ జారత్న౦బు నలంపు యత్న ంబుతో మృగంబై. వచ్చిననియొ 

సత తనవిల్లు శకొని విటేచె, నీతణి హలా నెలయింతు ననుచు 


సై 


హరుడు వుకేరణా నాతనిచేతి, హరిణ మిచ్చోటికై. యరుదెంచినదియె 
నీఠమోమున కోడి సీత భమింప, శీతాంశుం డనువ వచ్చినమాయ లేడొ 
యని చిత్ర వక్ర ంబు లైనదీధితులం, చెనంగొని యందంద6 "బేర్చి శోభిల్ల 0 
అ మారీచుడు మాయామృగరూపధారియై వచ్చుట. ర్రితా- 

పటసారంగమై కదియ నే తెంచి యుపమింప నర్హుదై నయొప్పుల నొప్పి 
నెమకుచు బులుమేయు నిజవాలరుచుల్క రమణమై వనమయూరముల నాడించు6 
దజుమిడి యొకమాటు తనపార్శ సరుచుల్క బజివైన వన మెల్ల బనిండిగావించుం 
గుడియక నొకమాటు కుప్పించి దాంటి, ప్ర దశేం. ద్రచాపంబు తెజుగుగావించు 
నొకమాటు చెంగున నుప్పరం చెగసీ, ప్రశేటించు నామ 
' దతిగొని యొకమాటు తనపార్శ రుచులు, నెటిచం ద్ర కాంతేముల్‌ నీరుగావించు 
మృగయూథములంాడి 'మెలలసచు మేయు, మృగములం 'బెదరించు మెల్ల నెడాగు, 
నంతంత6 బొడచూవు నటం జేరవచ్చు, నంతలో బెదరి చుట్టదరి కుప్పించుం 
దరులనీడలకుల్కు_6 దగం బర్హ తాలం జొరబాఅునంతనె స్తుక్కి కీ లుకు 
వసుధ మూర్కొనచూచు వాల మళల్లార్చు,, చెసలకుం జెవిచేర్చుం దెలియనాలించుం 
గంచుమింతై పాణం డ్ర్‌ మణ జేరు గుంచితాకృతి చెవికొనం గదలించుం 
బచ్చికపట్లవై6 పవళించి దిశేచు, మచ్చిక నచ్చోట మానులం జేరు 
ఖురములం 'జెవిగోకం గొమ్లులతుదల, విరులతీలొ గదల్చి విరు లెల్ల రాల్పు 
నందంద నందయమె యాపర్త | నృ శాల, ముందట మృగ మిట్లు మోదించుచుండె 
నావేళ నీతయు నలరులు “దమ, లావణ్యూశీల యల్లన పర్ణ శాల 
మంజుళ శింజానమంజీరరవమ్ము, రంజిల్ల వెడలి సౌరభముల బొదలు 
పౌదలడాయుచు వికుల్‌పొసంగం గోయుచును, మదికి విస్తయమంది మాయంపు లేడిం 
గనుంగొని వైదేహి కడుం జోద్యమంది, యినకులాధిప్పుం' జీరి యిట్లని పలి౫ం 
se కింపార సొ సొంపు గల్పింప, నేపాకి యున్న దిబేమి చోద్యంబు 

సాంత వింతయై యిదియొక్క_మృగము, భూపాల చూచితే పొదలుచున్న దియు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


పదయం భ్రునారానాడాకా 


ar —™— 


వముముమజతతలే 


Vinay Avasthi Sabi Uv: | Trust Donations వ 
oy Ss 0b ong: 151 


శెన్న్న లక బొడ గాన నిసారందూరి భవ వనభూములందు 
జగలిళ యీమృగచర్మ ౦బునందుం దగిలి'సుఖంప నెంతయు వేడ్క సుక్రై 
చిననాథకులనాథ దీని వె కాదగిలి, చని వేసీ వెస దీనిచర్శ ౦బు దెమ్ము 
అదియేల నీయుపాయంబున దీని, చెదరక పట్టి తెచ్చెవ వేని మిగుల 
మంచిది ప్రాణేశ వమనవనవాస, మెంచంగ నివి తీశ్చె న్నీవెండిమ్భుగముం 
బురికి వేషుకం గొనిపోయి యత్తలక్కు భకతాదులకు వేడ్క_పలుషం గవచ్చు 
నని నీత ప్రీతిమై నాడువాక్యములు, విని లక్మోణుడు రామవిభుం జూచి పలికె 
మృగరాజునకు నిట్టి మేను 'లేదుర్వి, మృగమాత్రమున కిట్టి మేనెంచు. గలదు 
మాయామృగము దీని మణి నమ్మం దగదు, మాయాన్రులనురలమాయ గానోవు 
నదిగాక యిచటిసంయములు మారీచు,డదయుడై మాయావిమై యిందు మెలయ 
నని పల్క_ వినమె యాయసుర గాంచోలు, మనల ఛ్రమింప నీమాడ్కి_ నేతెంచ 
జిత్తంవు దీనివై. ౧ జేరిచి మోర, లు _త్రలపడి పట్ట నూహంపవలదు 
ఆరయ వ యతిముగ్గయెన, మరలు ముగ్గ లే మేదినీనాథ 
యనిన రాముండు నీత యాననాంబుజము, కనుగొని నవ్వి లవ్మణుం జూచి పలి 
జలియింపనేటికి సౌమిత్రి యింత, యిల రాతనులమూయ “తెమరునే నన్ను 
మృగ మేని కొనివత్తు మేటిరక్క_సులం, చెగ నేను పాలివ్రుత్తుం. జెలినీ యీనెండు 
మగుడ నెక్కడంబోను మాయామృగంబు, చెగువమై లక్ష్మణ దీని వెకాదగిలి 
చంపి చర్మ ముం దెచ్చి జానకి కిత్తు, నింపార లత్రణ యిప్పుడే దీని 
యిన్ని నోక్టకు నెల వీకోర్కి_ చేడు, జిన్నయిత్తునె నీత చెప్పినచేంత 
హితమతివై వూని యీపర్ష శాల్క నతివ 'సేమజకు మోవని యొవ్చగించి 
యల్లన రఘురానుః డనుజుచేనున్న, విల్లంది మోవెట్టి వరవొప్పం గవలి 
యాగమృగంబు మున్న ర్ధి వెన్కొ_నిన, యాగజాసురవైరి యనం చెన్ను మిగిలి 
ఫొంకుచుం బొదవములుంగునం బొంచి పొంచి, క్రుంకుచు నంతంతం గూడ దాంటుచును 
మగిడి చూచుటయును మటబుగున నిలిచ్చి తగురున బట్టంగం దదుకమందుచును 
విల్లు నములు వెన్క_ వ్రేలిచి వట్టి, యల్లన చరణంబు లవనివై నిశుచుం 
జప్పుడుగాకుండ6 జనుచు6 బట్టుటకుం జొప్పుడు నొప్పను జూచి డాయుచును 
నదె చేరి పక్టైద నదె చేరె ననుచు నదియె లోంబడియె నాకని చెలంగుచును 
నివ్విధంబునం (బోవ నేచి యామృగము, దవ్వులం బొడమాపవుం దను జేరవచ్చుం 
బట్టంబోయిన మిట్టివడి పాజిపోవుం గట్టల్క_ రామునిం గన్నంత నిలుచు 
బలుదెసలకుం బాటు బాలితోం గూడి నెలవుల వులురాల్చు( జేష్ట్రలు మాను 
నెసంగి వీశీంహః ఖై హగసి నే క్రైళ్లుఅుకుం బసమించి మిన్ను లవై 6 'బాలుచుండుం 
గుప్పించి దాంటు6 'జెంగునం $7 దీ మెజబుయగుం డ్రివ్పినగతి జిప్వూద్రిప్ప నందంద 
కొబవి ద్రిస్పినరీతిం గుమ్షరిసానె, లేజుగున బ్ర వోని దిర్దిరం దిరుగుచును 
బడలినగతే మొ గు బజ్జ శేతేర, వడి సాళువంబుకై నడి మింటి శెగయు 


Jo 
నలని రాముడు వజలసది నిల్చుటయుం గాలకులం మాస గికువంచి మెలలసం 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 eGangotri Gyaan Kosha 


VinayyAvasthj Sahib Bhuyan Vani Trust Donations 
2 eR మొూతాణను 


. 152 నాథ రామాయణ 


హౌగియేయం దలంవ నన్ఫశ్య మెపోవ్ర, మగిదారాం చలంచిన మటి మ్రోల నిలుచు 
గలగొని యీూభంగిం గామత్‌ స్థముఖ్యు, నలయించి యలయించి యవలకు నవల 
గొనిపోయి సోయి యాఘోరదుర్లములంగను( బ్రామి యటంబోవ గడంినం జూచి 
మాయామృగంబని చుజీ రాము6 జెజిల్సి చాయ నీవెక్కడ దవ్పిపోయెదను 

-అ3 మాయామృగము రామునిచేం గూలుట. శ్రిఆా- 
అగవడితంచు ద్రెహ్మోప్రంబు దొడుగ, నగములు వడయెం బన్న గభ క్త దలణయో 
జగములు జెచరె దిక్చ కంబు లదార  దెగలోన దృష్టి సంధించి యేయుటయు 
నాలోన నొజఅలుచు నారూవ ముడిగి, వాలకణా యనునా ర్తరావమున 


వయ మహాదీర్హ చేహమున ననువ్రులు వెడవానీ యసురమై పుడమిం 
Q_ 


AU 


గూలె రావశోసలత్నీ గూలె రావణు, గూతె లంకాఫురి నూలె సనటు 
కో లీ = వ్రు గున 
ం యాన్ఫుగ మవనిం గ్రైళ్లుటయు, సంతోసమున దాని జానకీవిభుయ 
గనుంగొని మారిచులాూా నిళ్చయించి, తనతమ్థుమాటలు దలంచి మెచ్చుచును 
స క = x 
ఇత యీచపలశాకేసుని యోమహారవమున జంత వేగాచరా 

తలంకుచునుండ నాయా ర్రఠవము, విని నీత భీతిలి . వెస నురిం చెలి 
we = ని గం ర్వం (jon 
ఆలినీ దిక్కులు సకాల ధృతి దిజ డించ్చి లలి దూలి యెలులా త్రి లత్ష్మణుం జూచి ౪ 

మిత యుఏ యమిచందమో నేడు, రాముడు నిన్నా _ర్రరవమునం జీ 
'నాపలు కాలింవ'లేదు, విననొల్లవో కాక వినరాదొ నీకు 
వు. లెల్ల వొకళొంత గలల, వలయన్రు శోకింప వదియేమి నీవు 
నావిధంబుల నాయంతరంగ, మూన్‌ినవగలం బెల్లుడుకుచున్న దియు 


డ అకా 4 వత an) > రె 
వులకొంటిమై నటు పోయినాయు తడవాయె రాడు యుదంబున నేడు 


J 
J 


Rs a 
CE 
TE 
(ఈ ౮ 


ఎ 


రి 


కడింది రక్క-సుల కక్కడం జిక్కినాయొ, తడయక పోవన్న ధర్‌ణీశు వెదుక 
జ చస నా Y 
నని యశ వూరంబు లందందం దొరొగు, జనకనందనకు లక్ష్‌ణుం డిట్టులనియెం 


ని 
దల్లి నీవెటికం దలయెదు రాము వల్లభునకుం గీడు వచ్చుట లేదు 
కువ నీకూరి హృదయేశుమహిను, 'లెటింగి యీ వెడమాట లిట్లాడందగునె 
నిన్వటిళ్లదవగ నిన్నింత గలం, నెవ్వందో రాతసుం డిటు చీరెలాక 
యినకులాథివ్రుం డేడ నీవైన్యమేడ, జనకజ నీవేల చంచలించెదవు 
దలమోటి రఘురామధరణీశుం దొడరి, పౌలియక నిలుతురే పోర రాశసులు 
మిడుతలు కార్చిచ్చుమింద గర్వించి, పడి నిల్వనేర్చునె ఛసంబుగాక 
కావున ఠరామాజ్ఞం గడచి" నిక౯ా డించి, పోవజయాచుట నా జట దింక 
See క పంచర్‌ నేకీడు వచ్చునో యేం బోవ వెజకు 

గత వ మాకీ త్ర 

మ్‌ స్ట ట లాత్త్మలొ నము తలశకు మనవు(డు ఢా త్రీతనూజ 

3 ుులణనక్‌ పాగ్ను లాగి మండుచుండ, నలయుచు సౌమిత్రి నటుమాచి వలో 
“నీవు "రాముని వెస నెజయ భక్తుండవు, నీవేల 'నేండింత నీచుండ వెతి 
ప్రారాముం డెట నిన్ను. జీకుట వినియు దారుణమతిం వ. 
నెమది నున సీకిది 

మది నున్నావు దగున్సె తమ్ముండు గ్రాజ్ఞుం దు_త్తముం డీతండనుచు 


ji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 6620006 Gyaan Kosha 


నూ. 


స తా 


= =p 


క్‌ 


Vinay eps ses Bhuvan Vani Trust Donations 


రణ కాండ ము, 158 


భూపతి నిను నమ్మి పోయినచోట, నీపావవ ర్హన మేల నైకొంటి 


_వగునెణింగితి శాముం డసుకులచేతం దెగుట నిక్కముగాంగం చెలిసీ నీవర్ణి 


ననుచితమతిం బూని హా ముడిగి, ననుంబొందం దలంచెదో నాన వోటీడిచి 
శాదేని గొనిపోయి శై కేయి సుతుని, కాదట నొ; వ్పింతునని తలంచెదవా 
ఏను నాదగుజీవ మి=శరీరమునం బూనందలంచుట బుదిగా దింకం 
దడయకపోయి గోదావరిలోనంబడి ప్రాణము ల్విడ్తుబలుకు లింకేల 
యని చెడిదపుమాట లవనిజ వలుక, విని లత్మణుండు చాల వేదనంబొంది 
"రాము బేర్కొ_ని కర్త న్రరం భృములొ మూసీ, దీమసంబున నాబ్దుదిక్కు_లు చూచి 
తెలియ వింటి శె వన దేవతీళార, పలుమలు పాపముల్‌ పలుకుచున్న దియు 
మిాజిందలును,సాతీ మేదినీతనయ, ఘోరఫాషల నన్ను. గ్రూ గూరతం బలి 
నని బాప్పలోచనుండై లక్షణుండు తనమది నిక నిల్వం క దనుచు6 
దల్లి యే నిదెపోయి తడయక నీదు, వల్లభుం గొనివత్తు వగవకు మనుచు 
జ ర శాలకుంజుట్టుం బరు లేడు 'ఛ్రాసీ వర్ణించి. లమ వడిదాంటకమ్లు 
స నీబకుల్‌ వెసదాంటివచ్చు, నన్వీరవరుతల లవియు నా 

నిషల్కి_ యనలుని నపుడు , ప్రార్థించి వనిత 'నేమజుకు నీవని యొప్పగించి 
మ. సద్భ_క్లి మ్రొక్కి, ల. 'రామువొప్పునం బో యె నంత 
'నత్త తటి రావణుం డరుదాలె స్‌ు యుత్తలంబునం జి త్త ములుకుచునుండం 

3 రావణుండు భిక్షుక వేషథాకియె సీతాడేవియొద్ది శేతెంచుట. రతా 

గరమున దండంబు ఘునకమండలువు, నుకులలాటంబున నూర్ల పవుండ్రంబు 
కొలందులా వెళ్ల ను గుశవవిత్రములు పాలుపాందు వేరురంబున జన్నిదములు 
నరుదార వలే. కేల నక్షమాలికయు, సరియానియున్న కాహాయవ స్త్ర సములు 
తులనీవూసల వేర్ల తోడ ముందజికి వలనొప్ప నొకకొంత ప్రాలిమెడయ 
కుం హంబును బావలు చింపి, గొడుగును వెడముడిగొన్న ట్టి శిఖ 
నలవడం గపటసన్నా్యానీవె వషంబు, విలనిల్ల వెడవెడ వే శ్లెన్ని కొనుచు 
గొన్నిమంత్త తంబులు గొణుగుచు కుల్‌ తన్నె టీంగాదరని త త్తజంచుచును 
దలకోన్న ముదిమి చే దలవడంకంగ, నలయుచు నొలయుచు నసుకుసు రనుచు 
నంతంత నిలుచుచు హరిహరి యనుచ్చు శాంతిం బెందుచుం బర శాల శేతెంచు 
తనుంజూచి వన దేవతలు జగద్ద్యోహి, చనుదెంచె వీడని సభయులై యొదుగ 
నిక్క_పుమునివో లె నిలిచివం జూచి, యక్క_వటాత్తు సంయమింగాంగం చలంచి 
గ్రక్కున వైదేహి కడుభ క్రి మెజస్సి మ్రుక్కి హొస్రాంబుబంబులు ముకుళించి 
సోమి శ్రీ త్రానీన చక్కనిబకులు నమరంగం గడందియ్గు నతిభ క్లితోడం 
బాలల యఘ్యగత పూజ గావించి కలంగుచు నట్లున్న 6 గల్యాణిం జూచి 
"'యోభామ నీవిజ్రియుగ్రదుక్షముల, నేభంగిం జరియించె దిట్లాంటి నిలిచి 
రతివా శ్రీసతివా భారతివొ కాకున్న, తీతి మ ర je కీశాలువంబుగల3 
నీమోము పండ్లు వెన్నెలపిండుం డెగడు, నీమోవి జెంపుతాని గుల ఇెగడు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 692000౪1 Gyaan Kosha 


154 Vinay క ene poraions 


నీ'మేను సౌచామినీలతం గను నీమాట సుధ తేటనీటులం చేరు 

నీవేణి జలదవేణికలం బోందరుము, నీవిలాసంబు వర్షింప నాతరమె 

తరుణి నీకౌంగిటం దవిలి సుఖంచు, పురుషుంజే తలపోయం బురుపో త్తే త్హముండు 

కామిని నీపొందుగలవాం౭డె. పూక్ష, కాముం డాతండు నిత్యకల్యాణం డరయ 

నిచ్చట నీయున్కి శెంతీయు వగ్గపు, నచ్చెకవయ్యెడి నబ్జె నబ్లాతీ' మాకు 

నెలత నీవెవ వరు నీవేల యింత, నలరాచ విక్కా_న సనములోన నిలిచి 

యంతయు నెజ(గింప్రు మనిన నానీత, యెంతయు భ_క్ట కత నిట్లని పలికె 

ననఘాత్త రఘురాము నతివ మాతం డ్రి జనకుండు దళరఖేశ్వరుండు మామామ 

నావేరు నీత యున్న తేకీ.ర్జి రామభూవతి తమతం డ్రి పొమృన్న వెడలి 

"కాననంబులనుండ6 గడ:గివచ్చుటయు, నేను క తోడేగుజెంచితిమి 

ఈయా శ్రామంబున నేము ముజ్ర వరము, పాయనినియతిం దావసుల మైయుండ 

నొలని సంద నొకవైండిమృగము, పాలయుచుండంగం జూచి ౨ భూనాధుకోడ 

దాని నాశేగతినై. నం 'దెమ్షనినం బూని రాముడువోయెం బోయినవీదవ 

హాలత్ష ణా యనునా ర్హరావంబు, శూలమె నాచెవి సోకి గాడుటయుం 

బొగిలి లత్షణు నేను బొమ్తన్న (బోయె, మగిడిరాం డిదియేమి మాయయో యెటుగ 

ననిష్హ్మె_ మునిం జూచి యనఘ నీవేరు, వినువింపు మించేలవిశ్చోసీ తనినం 

గొంకక తనదై నకుహక కత్వ ముడిగ్సి లం'కాధినాథుం డాలలన కిట్లనియె 

వనజాశీ విను మేను వనధిమభ్య మున, నెనయ లంకాపుర సుజ 

రాతసాధిష్టండ విశ వసునందనుండ, య మేశుననుజుండ నఖిలదిగ్టయుండ 

రావణుం డనువాండ రణములోపలను, 'దేవాసురులనైనం చెగటార్చివై తు 

వనిత సీరూపలావణ్యసంపదలు, విని చూడవచ్చితి వేడ్క_లుప్పాంగ 

నవయుచు( 'బేదమానవునితోలసాడ, నువిద నీకడవుల నుండ నేమిటికి 

నారాజ్యమంతయు నలినాయతాత్సీ కోరి యేలుచు నీవు కొమరుదీవీంపం 

బొగడొందు వెంపునం బుప్పుకం బాది యగువిమానములందు హార రృస్థింబులందు 

సురగరుడా కోర గాసురనిద్ధసాధ్య, వరకన్యకలు గొల్వ వ ర్రింతుశాక 

నీయం ఫీ యఘ్రురుచులు నానిలయభూములకు, మాయనిమణికుట్టిమము లగుంగాక 
చెలివు Tt ge గలువలతోం జాలం గాల 

నీమందహాసంబు నిత్యంబు నాద్బు ప జం ద్రిక లగుంగాక 

రము నాలంకావురంబున కనుడు, నమ్థాట విని వీత యళీఫీత యగుచు 

ధీరో గావున వాని దృణముగాం జూచు, తీరున దన చేతితృణము చూచుచును 

సారవతివ్రతాచాకగా యనక్క యోరి నన్నిటులాడ నుచితమే నీకు 

నిమిష యూ గని వూర్లావాతి శేనక్కమునకు దుర్గ ర్ల భ మైనపోలిి_ -భావింవ 

గ్రికామచం ద్రునిం జెండిననన్ను6, గోరి కామింవ నీకును నెన్ని తలలు 

మమ్ము గుట్టున నీదుపురవరంబునకు, నెమ్మదిబోక దుర్నీతి నేమేని 

దలందితివేనీ నాధవ్రడు రలు విలెసి తథ స్త్రాత్రవిదిళలాఘనుయు 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. bias By Siddhanta eGangotri Gyaan Kosha 


rn. = == 


ర Ty జు 


ర 


రాగా గర ERNE TERN — ame . 


rE TEE 


Vinay Avasthi మతి Rayensdeny Uggs 15 


హరచండకోదండహరణవినోవి, ఖరదూవణాదిరాషసశిర కేఏ 
నిన్ను నీవంశంబు నీలుంగావించు, నెన్నంగ నీకు నాయినకులా గ ణి 
నక్క_కు నీంహంబునకును దోమకును, దిక్కొరికిని బయోథికిని గాల్వకును 
వాయసంబునకును వై న తేయునకు నేయంతరము 'వెన్ట లేర్పజీంపుచురొ 
యాయంతేరముగల దటుగాన నీవు ధీయు క్రి లంకకు దిరిగిపామ్మింక 
నన విని రావణుం డ్వాగ్సృహోద్నగ్న, జనిత తారు జానకిం జూచి 
యనుపమాటోవుడై యాతావ ముడిగ్కి తనమనోవీథిం గంచద్పండు వెలుంగం 
బవియనస్లలు దోంచి భానిల్టువగివం బవతలల్‌ మణిజూటవం కులనొప్ప 
లి ౧౧ నయా] 
నాయవస్థులం గోత్మ_లవి యున్మడింషం బాయనిగతినెప్ప బాహు లిర్య్వదియుం న 
గొన లిన్తదింవం.గోర్కులు వల్ల వించెననం బవరుచువైన వా స్తంబు లొవ్చ 
శి 0 ప == వ్‌ 

లలిదోంచుకోర్కై పల్ల నముల బువ్పృుములంబోలు నాయుధంబులు పొల్పుమిగులం 
బర ఏవ్యాంబరాభ రణాఘశాంతుు లకుడార మవనాగ్ను లై మండుచుండ 
నతిభీకఠా కారుండై నిల్చుటయును, ధృతి యాలి నీత ఫీతిబ్లి మూార్ఫిల్లి 
వడిగాలిం బడియున్న వనలతవో ల, బడియున్న 6 గనుంగొని వ జ్‌ కంధరుడు 

లా గాయి రై మడ a లాడ 
గ్రని య శ్రువులా ల్క_ గొదీగయుల్కయ నొమ్లుడి మయ్య గుచము లల్లాడ 
నందంద డెగి రాల హారరత్న ములు, పొందిన భయశోకముల మేనువడశ 
నచ్చారులోచన నదయుండై యె శ్రి, తెచ్చి రథంబువైం 'దెఅంగోవ్చ్బంబెట్టె 


దైవంబు వే శేష దనపాలివృుత్వు, దేవత గొనిపోవు తెజలు దీవింవ 
త్‌ న్‌ లై వ్రు 


నమరారి గొనిపోవ నాకాళవీథిం గమలలోచన చేరి కనువిచ్చి చూచి 

వెదనులు దడవుచు బిగిచన్ను దోయిం బ్రిదిలిన పయ్యెన బిగియం జేర్చుచును 

నెలుగె.త్తి కొదమకోయిల గూనినట్లు, పలుమాటు విధి దూజి ప్రైణేశుః జీరి 
రి జానకి శోకించుట. eS 

యలంతయుం గోపంబు నతివిషాదంబు, వెలవెలపాటునై విలవింపదొడలా 

నోరాఘవేశ్వర యో రామచంద్ర, నీరజహితవంళ నీదేవి నన్ను 

ననదచందంబున నక్క_టా యివుడు, గొనిపోవుచున్నా (డు కుటిలరాతసుయు 

వేవేగ చనుజెంచి వీని మర్దించి కావవె నాలజ్జ కావవే నన్ను 

నేలరా రాక్షస యీనింద నీకు, నీలంక నేలరా నీవె కాల్పెదవు 

తగదురా నీకు నీదారుణ్నక్షమము, దెగటార్చురా నిన్ను 6 దివిరి రాఘవుడు 

కనకమృగము నేల కనుంగొంటి నేను, నినవంశవల్లభు నేల పొమంటిం 

గాదన్న వలుకేల శై కొననై తి, మేవనీవిభుంజేల మృగము చేటోయొ 


-జగతీశులా వేల చర్చింవనై తిం బొగిలి లవ్ష్మణు నేల ఫామ్తంటిం దిట్టి 


నాపాలివిధి యేల ననుంబోవనిచ్చు, నీవల్కు_ లేటికి నిటు నేయకున్న 

నన్న లక్షణ నిన్ను నభిమానధన్యుం గన్న తల్లిగ నన్నుం గరమర్థి నెన్ను 
నున్నతగుణమాన్యు నుదిత సాజన్యు, నన్ని తెటింగుల నాడినఫలము 
గుడిచితి వేవేగ కోపంబుదక్కి, కడు వేగమునవచ్చి కావవే నన్ను 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 8166002012 eGangotri Gyaan Kosha 


Vina yeast Sahib Bhuvan an Ls Donsiions 
156 ల్‌ రం గనాథ థరా 


కక్న-ఘా మై శక నీవడిగినవరము, లిక్క_డం చేకూరెనే యిటమోయ 


నీకుమాతందును నీవునుగూడి, యే కాతపత్రత 
నని రామవిభుంజీరి యసువేశు దూజితనకాంతి బొగడి యా దై నంబు6 దెగడి 


"కాకుత శ్‌ స్టతిలకు లత్ష్మణుం గొనియాడి, చక (6 బోనాడి శోకంబున మణటియు 
మిధిలేశునాంతుక మేదిని బం_క్రి క, గథునకుం గోడల రామునిచేని 


వలంకులై కావ నెవ్వరు లేనిచో! టం బొలదిండి చెజంగొనిపోవుచున్నాండు 


తరులార నాసహోదరులార మిరు, ధరణీశ్వరునితోడం దగంజెప్పరయ్యు 

సురలార మోషకై న సురవై రిం దాశి, వెరవాప్ప నాచెజ విడిపింపరయ్య 
నిండినభ క్రి కితో నిన్నా శ్రయించి, యుండితి ననుగావ నుచిత మీావేళం 

దగిలి నీవైన గోదావరీ డేవి, జగతీశ్వరునితోడం జని! 'తెల్పవమ్ల 

వ్రఖ్లదుచేం 'జెజంబడి చిక్కువడితిం దల్లి నీవై నను దగంగావవలదె 

భూదేవి రఘురామభూపాలమణిక్సి నీదురవస్థపె వెం వెణే(గింపవమ్మ 

వీరు వారనక యివ్విధమునంజీర, నోశెండె ధృతించూలి నొ నొచ్చెం బ్రా బాణములు 

ననుం గావరయ్య కిన్నరులార వుణ్య,తనులార ఘనులార తొప 

కృతులార హితులార 'ఖేచరులార, వ్ర తులార యడులార వనపతులార 

కరులార హరులార గంధర్వులార, నకులార సురలార నాగేంద్రులార 

యని వెక్కుభంగుల నమృహీతనయ పానుపడి నోకింప భూదేవి వడంకె 

గాతమి పాజక గ గ్రక్కున నిలిచె నాతత సకలభూత్నాక్రోశ మెసలా 

నన్యాయ మన్యాయ మని మునుల్‌ కవట్సస సన్నార్థని న 'జెలిసి 


పాగిలిరి శోకాశ్రువూరముల్‌ దొరుగ, మృగములు వినుచుండి మేతలు మజభెం 
బకులు వాసోయెం బవనంబు లడలౌ, వృషేముల్‌ వాడె నావిలమయె్య నభము 


దిక్కులు పగిలె నాదినమణి నొగిలె దిక్కేది యని ధర్మదేవత పొగిలె 
వనదేవతలు చాల వగచిరి సాధు, జను లెల్ల నేడ్చిరి జానకిం జూచి 
యత్తతి విహగోంద ద్రం డరుణతనూదజుం డు ము డొకకొండనుండి 


శతం న బెట్టు వినయె, కతు రఘురామ యనునా _ర్రరవము 
"విని సం భ్రమించి Pages దక గనుంగొని మొగమె త్తి గగనంబుం జూచి 
యదయతై. రావణుం డారాముదేవి, పొదివి యిమ్థులం గొనిపోవుచున్నాడు 


నాం డీవనంబున ననుంగన్న మొదలు, 'పోండిమి ఘనమైత్రి, c బ్రోచు రాఘవుడు 
తగదింక వర్ణింప దైత్యు నిర్దించి తెగువమై వై చాల 'జెత్తు సనొంజేని 
లను నీంకం ప్రాణముల, నని మొన నొప్పింతునని నిశ్చయించి 
కులిశంబుథార తాంకునకు నేభంగి, నలవిగా కగయు మహో ద్రైచందమున 


నురుశ_క్రిమెం ఇంచి యుంకించి యెగస్కి పొరింబారి గిరిశ్ళంగములు నుగ్ధుగాల 


మరలించి స్పుక్కిటిమాంసఖండములు, ధరణివై నుమిసి యుద గ్ర భావమున 
ఖరనఖంబుల నున్నకరిసింహళ రభ, శిరము లంతంత కచ్చెరువు గాం దొరుగం 
బటుతుండరోచులు వతదీధితులు, చటులకోపో గ్రలోచనములు దనరం 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri ౮/౭౧ Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఆరణ్య కాండ ము. ” 157 


బవోనిలంబులం బర్వతాగ్రముల, వృతము ల్విజ్‌గి దిగ్యివరముల్‌ నిండం 
బర(గు రావణుతమఃవటలంబు నడ, నరుచెంచు మధ్యందినాదిత్యు కరణే 
నాసన్న బల రావణాదిత్యు మ్రింగ, రానీయు గ్రృతవచ్చు రాహుచంద్రమున 
వడింబేర్చి కదియు రావణరాహ్యమ్రింగం దడయక చను దెంచు తార్ట్యునిభంగి 
నిలు నిలు నిలు పోకు నిలు పోకు పోకు, నిలు నిలు రఘురామ నృపచంద్రు, బేవిం 
గుటిల రాకుస యొందుం గొనిపోయె దింక, నెటుపోయె చెటుపోయె దెందుంబోయెదపు , 
పోయిన బోనీను బోనీను నిన్ను, వ్రేయుదు ఖండింతు విదళింతుం దు,ంతు 
దండింతు దండింతుం దల లుత్తరింతుం జెండు బెండుగ నంచు నీత వీక్షీంచి 
_ యోడ కోడకు దేవి యుగ రాతనుని, నీడాడి నీవెజు నేవిడివింతు 
ననిన నావల్కు మహానిదాఘమున, నననుయూరికి ఘనధ్వనియునుబో లె 
వేడుక కొంత గావింవంగా నలరి, వాడినమోముతో వగలం గుందుచును 
నానీతప ల్కె జటాయువా నన్ను, నీసుకకంటకుం జెత్తి యుద్భ్భ త్తి 
మాయచే రామలక్ష్మణుల వంచించి యోయన్న కొనియేగుచున్న వాం డిదిగొ 
యనిపల్క. విని యంత నరుణనందనుయ్క ఘనమెనకోవంబు కడిమియుం దోయ 
నలుకమై రథమున కడ్డంబువచ్చి, వ్ర ళయాభ్రనిర్ధాపవటుభాషణములం 
బలుమాటు దశకంఠుభర్ణి ంచు చలుక్క నిలిచి యిట్లనియె నూనిన్నథైర్య 'మెసలం 
బరమపావనుండై న శవామనుమండు, వరపుణ్యనిధివి శ్రువసుతనూజుండవు 
ధనదానుజుండను దానవాగ్రణివి, విను మిట్టికృత్యంబు విహితమే నీకు 
జగ బేకపతి రామజననాథు దేవి దగదోరి కొనిపోవం దగదోరి నీకు 
ముదలించి తేక రాముని డా(గురించి, సుదతి నీభంగిందెచ్చుట బంటుతన మె 
నీలంకయును నిన్ను నీబంధుజనులం గాలుచు రోరి రాఘవుకోవవహ్ని 
యెజిగియు విషమిట్టు లేల క్రో లెదవు, ఎజిగొన్న వెనుయోము నేల తొ క్కెదవు 
అలువది వే లేండ్ల యతివృద్ధు నన్ను, నెలుగుదో యెలుగవో యేజటాయునును 
నీపుణ్యసాధ్వి నీవిప్పూ డొప్పించి, పోపొమ్మ్లు పోకున్నం బొరివుత్తు నిన్ను6 

-అం్ర రావణునితో జటాయువు: పోరుట. 0ఆా- 
దుండాగ్ర ముసీ విల్లు తునుకలుచేన్సి మండిత వర్మ మర్శ ములు ఛేదించి 
యడరి నీదైన ప్రాణాభిమానములు, విడిపించి జానకి విడివింతు ననిన 


,._ నరదంబు నిలిపి యుదృగ్రుడై దైత్య,వరుం డల్లి విలు గుణధ్వనిండేని వేర్చి 


ఘోరపేణము లేయం గోవించి విహగ,వీరుడు తద్భాణవితతులు విణిచి 
యురువతోయుగమున నురము ధట్టించిి పారి భాలములు చీణీ భుజములు దన్ని 
.తరమిడి ఖరనఖతతుల నొప్పించి, గరము గోవించి రావసకు లేశ్వరుండు 

ఖగరాజు నెజకలుగాండడ ను (ట్ర ౦బ్బు లగుబాణము ల్పది యడరియేయుటయు: 
దుండ్నాగృమున విల్లు తునుకలుచేసీ ఖండించి వడిం బతాకలు నేలలలివి 

దను జేశుముకుటముల్‌ - ధరడొల్ల వే, స్కీ వెనంచి సారథిం జంపి ప్రేవులు చీల్చి 
తలమిాటీ దనుజురథ్య్యములం 'జెం-డాడ్కి చల మొప్ప నరదంబు చదియ మోందుటయు 


CC-O. Nanaji Deshmukh న. BJP, Jammu. -Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


155 శ్రీరంగనాథ రామాయణను 


వివథుంభై. రాతనసవిభుండు కంవించి, ధరణివైంబడి లేచి ధరణిజం గొనుచు 
మాయాబలంబున వటి మింటివెగన్సీ పోయె బోయినం జూచి పోనీక వేర్చి 
యడగించి జటాయు వా కాళనీథి నొడ్డినగతిం దా(కి యోరిపాపాత్మ 
జుణిగి యీలోకంబుం జొచ్చిననై నం దృణముగాంబట్టి వధింతు నిన్న నిన 
దిరిగి రోషమున చై. తేయవల్లభుడు, గరముగ మైనముద్దరము వై చుటయు 
నది తుండమునం ద్రుంచి యతేనిమ స్తకముర 'పదియంగనడిచి కేశములు డ్రె ంచుటయు 
సుకవై రి కోపించి స్తుక్క-క కదిస్కీ యురవడిం బకీందు, నొడిసీరాం దిగ్‌చి 
మొగింబట్టి యందంద ముష్టిఘట్రనలం దగిలి నొవ్చీంచె నుద్గతశ క్షి మెజని 
దను జేం | విహోంద, దారుణయుద్ద, మనిమిపోదులు చూచి 'యాళ్చర్యప పడిరి 
యరురైనో కడినిచే నంత రావణుఃండు కర, ముగ మగునట్టి ఖడ్డ మంకించి 
యెజకలు పదములు నెగనీ 'శ్రుంచుటయు నెదేదూలి ఖగవతి నేలకు వ్రాలె 
వ్ర్రాలిన వై ధేహి వగ నొక్క_వృవ,మూలంబు చేరి రాముని బేరుకొనుచు 
వాపోవుచుండ రావణు6 డంకనీము నాపరమపతివ,తాంగన నునిచి 
యంత సంతోషించి యాకాళవీథి నెంళయు రయమున నేగ రావణుడు 
అప్పుడు చట మునులు, తప్పక రాముచే దశకంఠుం డీల్లు 
మనమనోరథములు మనకు నిద్దించు, నని వెప్పుకొని అదర భల. శ్రీ తి 
ననిమిషపథమున కంత రావణు(డు, చన రయంబున సీత చరణనూసురము 
సురవైరి కుత్చాతసూచకం బగుచు, నురువడిం జనుజెంచి యుల్కయై వడియె 
జగతివై జాహ్నవి జలథార లొలుక్కువగిది నయ్యా కాళవథముననుండి 
వెలువకుచంబులం చెందు హారములు దెలియ కందంద మేదినిం 'దెగివడియె 
నాలోన. నీత వావహారవంబంది, లోలోనం గడునడలుచుం బోయిపోయి 
యట బుశ్యమూకంబు నందు వానరుల్సు పటుసత్తు లేవురం బరికించి కాంచి 
తనవ, స్త్ర మున గొంత తగం, జించి పుచ్చి, తనభూషణంబులు చానె బంధించి 
వీరైన రామభూవిభున కీవా_ర్హ, లారయం డెలువరే యనుబుద్ధి నపుడు 
దడయక రాముచే దశకంఠుం డింకం జెడునంచు ముడియు వై చినవిధంబునను 
చారిమధ్యంబున వై చుచుం బోవు వారును దాంచిరి వడియిచ్చి దాని 
డనుజాధిపతి యంత దశర థాత్తజులు, తనవెంట 'వత్తురళా దల్లడం బొదవ 
వెల వెల బాలుచు వెనుకం జూచుచును, దలశుచు | వడి సముద్రము దాటిపోయి 
జడిగొన్నమరణసూచకనిమి_త్తములు, పొడచూవం గని రయంబున లంకంజొచ్చి 
యనుషమ వివిధభో గాస్పదం బైన, తననగరికివచ్చి తగు'రాజసమున 
జనకపు త్రిక దనసకలసంపదలు, మునుకొని యెంతయు ముదముతోం జూవీ 
యివె నానివాసంబు లీవె నాధనంబు, లివె నాతురంగంబు లివి నాగజంబు 
లివి యేను దివిజులనెల్ల భంజించి, తివ్రటమైం ₹ కొన్న దివ్యభూషణము 
లిడె కుబేరునిగెల్చి యేను (కొన్న, మదికింపుగావించు వణిపుస్పకంబు 


నీర నాకుడిగముల్‌ వే మ. చార ణాదురసిద్దసాధ్య కామినులు 
CC-O. Nanaji Deshmuk! 


Library, BJP, Jammu. DigitizefBy 5160402012 eGangotri Gyaan Kosha 


4 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
ఈర ణా కాండ ము. 159 


వారె నామాట గర్భమున శైకొనక, కారాగృహంబుల గానీల్లుసతులు 
అవె నాట్యశాల లల్ల వె మ లివి చంద్ర శాలలో అపడ లాలు 
కరమక్థి నింతకుం గృర్హవై నీవు, నమదార భోగింపు మఖిలసంవదల 

ననవ్రుదంం దం 5 వుతివ చేవట్టి కొని పల్కె_ వానిం కొనక యెంతయును 
యోరి నీ కీపావ మూరకపోదు, “ఘోకాగ్నియి నిన్ను€ గొని కాల్చుంగాని 
నిడివిగాం బ్రతుకరు నీవు నీవారు చెడిపోవంగల వారు సిద్ధమిాపలు లుకు 
మనా రాశిలో మునిగి, నీమేను వడిం గాలి నీలుగాకున్న 

ఘనమైన యీపాతకము లెట్లు దీలు, ననిపల్కి. వై బేహి యందందం బొగిలి 
యిట్టి మద్వాక 5 లీ నాచెన్రలం బెట్టితి నేయు నావెంవెల్ల6 బొలినె 

రి జనకజను అఫోకవనమునం దుంచుట. dm 

నామాన మిటుచేనె నన్నింతచేన, నేమని విలవింతు నింక నావిధికి 

నని మహారోదన మంచందంజేయ 9 దనమదిం గోకించి దనుజవల్ల భండు 
తెబుంగొప్ప నప్పుడు త్రిజటాదులైన, తెజువలం బిలిచి థాత్రి త్త వృత్తిం జూచి 
యెందు నేమజక మా. గాచ్చి పాందుగా ననుభాంద బోధింవ్వు డనుచు 
నెననినశడశ నియ్యింతి నశోక్కవనములో నిడుకొని వర్తింవుం డనుచుం 

బనిచి కాంపవులు వెట్టి వం_క్రికంధరుండు దనమది మదనాగ్నిదగ్ధుంతైై యుండె 
మాయామృగముంజంవి మజిరామవిభుత్తు ఆయెడ మజేయొకయన్యమృగంబు 
జంపీ తన్మాంసంబు( జర్మ ౦బు గొనుచు, నింపాంద మరలి" తానేశెంచుచోట 
మ్రయుడంబుకరవంబులకు? గుందుచును, నాయాసవుందుచు నటవచ్చివచ్చి 
రామభూపాలుః డరణ్యమధభ్యమున, సౌమి త్రి బొడంగని చాల భీతిల్లి 

యకట లత్మణు(డ నాయాజ్ఞ ₹ కొనక, విక కప శ్రైర్యమున వివేకివైయుండి 

య. త్తని న్విసీలే నయ్యడవిలో డించి వత్తురే యిశ్లేల వచ్చితి వీవు 

జగతివై6 గలుగురాతను లెల్ల మనకుం | బగయాట యెలులవే పరికించిమాడం 
గులహోని /సణవాోని గురుధర్శ వాని, తలపోయవలవొకో తమ్ముండ నీవు 
అనవిని లత్షణుం డతిభీతింొంది, యనయంబు కంపించి వా స్తములొ మొగిచి 
జగతీశ నాకేటు చను దేరచగదు, తగకున్కి యెబుగుదుం ఆతెలోక్యనాథ 
మాయామృ గాకృతి మటణేమిమ్ముం ద్రిప్పీః, పాయక మిాదివ్య బాణాగ్ని శిఖలం 
గూలుచునుండి యాకు వోలత్ష్మణా యన్న యా_ర్హరావంబు 
నీతామవో దేవి చెవిసోశ మిగుల, భీతిల్లి మాదన 'వెంవెల్ల మజచి 

యన్న మీాయన్న చొప్పరయం బొమృన్న, నెన్నండు నెజేయింపం డీదీనవృత్తి 
సౌమిత్రి యనవుడు జానకిం జూచ్చి యానుహీతనయః కట్టంటి నేనవ్రడు 
పనివడి మనయందు భయము. బుట్టింతు, నని రాశసుడు 'శ్రూరుంతై. చేశెంగాక 
యినకులాధివుందేడ నీదైన్య మేడ, జనకజ నీవేల చంచలించెదవు 
అనన్చుడుం గోవించి యధేవి నన్ను, వినఠానివలుకుల వెస దూత పలుక 
నేను నామదిలోన నెంతీయు వగచ్చి దానికి వనదేవతల సాత్నేంచేని 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 692000౪1 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
160 శ్రీరంగనాథభ రామాయణము 


యిట శేనువచ్చితి నిమ్యాకుతిలక, యటుగానం దప్పుగా నవభరింపకుము 

ఆని బాప్పలోచనుండై. మ్రక్కి-యున్న, యనుజుని కరముల నల్లననెత్తి 

కనుంగవం దొరలగొడుకన్నీ రుం దొడిచిి యనయంబు వగచి యిట్లనియె రాఘవుడు 
ఆజన్మ శుద్దుండై. యఖిలజ్ఞైండై న, యాజనకునివు త్రియె వార్తనెక్కు 
నాపుణ్యవతియు నిట్లాడుట యెల్ల, నాపదలకు మూలమని విచారించి 

నిలువక వత్తు రే నీయంతవాని? కలుగంగం దగునయ్య యతివమాటలకు 
ననుచుస్తెమి త్రినూనార్చి యెొంతయును, జననాథుం డట నిజా శ్రామభూమింజొచ్చి 
యిదియెను లత్షణ యీయా శ్ర మంబు, తుదముట్ట శూన్య మై చ. 
వన చేవ తానందవచనఘోషములు, వినరావు వినరావు విపాగనాదములు 

ఏలొకో మునివరు లిట సంచరింవ, శేలొకొ నీత నాశెదురుగా రాదు 

కడుదీనమై బుద్ధి గలంగెడు నాకు నెడమకన్నద రెడు నేమొకో నేడు 
ఇక్కానలోవల నేనును నీవు, నక్క_ట యేదుఃఖ మనుభవింవెద మొ 

ఆని వర్ల శాలకు నటు చేరవచ్చి, దినకరురుచి లేనిదినలక్షీ వాలి 

శేశాజుకళ లేని రేయును బోలి శారికలేని పంజరమును బోలి 
యెనయుకోయిల లేని యెలమావింబోలి, కనుగొన విన్న నై కడువాడంబాతి ౫ 
యున్న చందముం జూచి యుల్లంబు గలి, విన్న నై ధృతిందూలి వెలవెలబాత 
పన్ని శోకరసంబు ప్రవహించె ననంగం గన్ను లబాప్పాంబుకణములు దొరుగ 
బెదవులు దడప్పుచు భీతిం చ్రైణములు చెదర దమ్మునిం జూచి శ్రీరాముల డనియె: 
బోలంజూచితి నేను భూమిజ పర్ల,శాలలోవల నున్న చందంబు లేదు 

పాదలం బూవులుగోయం బోయెనో లేక, వెదుక నొండోకజాడ చెడ లేనో కాక 
సరసుల బ్రీజింపం జనియెనో కాక్క కరము గ్ర, మగుఖీతిం ల్రాలౌనో "కాక 
డాసీనపులులనై. డాలానో కాక్క యీసునం గొనియొక్కం జేగెనో కాక 
యేచండమో నాకు 'నింతయు దెలియ, చేచందమున నీత యిందులో లేదు 

అని వితర్క్మించుచు నాపర కాలం జనం జొచ్చి లోపల సకలంబు వెదకి 
జానకి నాపర్ల శాలభోపలను, గానక ప్రాణముల్‌ కలంణి కంపించి 

మననెల్ల చెడి మేను మ్రూన్పడి బోధ, మనురవిశో కావి నృ స్తమించుటయు 
శ్రాంతియకా చీశటి ప్రబలమై పర్వి, యంతరంగము గప్పి యతులు “గప్పి 

మర లెడిధృతిం గప్పి మానంబుం గప్పి, నెరసిన వికలుండై. నేలకు వ్రాలి 

వదలక సీతశై వగ వెడి నన్ను బ్రిదిలిపోనీక నొప్పించె నీవగలు 

యీవల నాకిపు జేత్రోవవచ్చె, "నేవెంట ధరియింతు నింక నీవగల 

నేమెయి వచ్చితి మిక్కాననముల, శేమాటలాడుదు నితనితో నింక ' 

నేనన్న నితనికి నితడు నాతమ్ముం డేను నీతండుగూడి యెట్లు వ్రేగాదము | 

అని విచారము బుద్ధి నణుమ్మాత్ర మైన నునుపనేరక రాముల డుల్లంబుం గోలలో ( 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 eGangotri ౮/౭౧ Kosha 


ల 


కటౌంజబయింటు ౬-2౩; 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఆరణ్య కొండ ము. 16] 


-౨ఆం్రి శ్రీరాముడు వృలాషించుట. ల 
మదన వేదనల నున నత్తుచందమున్క చెదరి చూచుచు6 దన వెం వెల్ల మజుచి 
తనుమధ్య నీవింత' తడ వెందుం బోయి, తని చూచు నిందు రమ్మని మచేరంచిలుచుం [చు 
“బి బ్రియమొప్పం బై బె (బడు చెనచిరాం దిగుచు బయలు కౌంగిటం వః బలుమాయువగ 
నోయ్యన నూరార్చు నొకకొంతవడికి, నొయ్యునం దనలోన నొకకొంత చెలియు 
నక్క_టా సౌమిత్రి యవనీతనూజ, యెక్కడం బోయెనో యేమైన యదియొ 
'వెలంది యద్దులచోొప్పు వెదకియుః గాన, జలజాతీ యీపర్ల శాలలో లేదు 
వచెనం బోయెనో యిందీవరాథ్సీ కాదొకో యిది దర 
యీభబెన, గాదొకొ యిది పర్త ర్లశాల, కాదొకో రాముండం గానొకొ నేను 
ఎన నా ప్రాణంబు లకట కమ బేరద, లోన నెట్టున్న వి లోలాతీం బాసి 
పూని me శ్రాణములతగుల్‌ రోసి తానును దివి శే దలంచితి నేని 
వ్ర తము చెల్లింపకవచ్చె వీంజెట్టి, సుతుం డంచు నను గణించునె దళశరథుల.. 
శాజేని వ్ర తము షం మాం దీర్చి, మేదిని పాలింవ మిన్న క పురికి 
జనినచో వ మిథిలుం డచ్చటికి రానతనిం గనుగొనలా సిగ్గు గాదొకో నాం 
నటుగాన నన్ను నీయడవిలో విడిచి పటుబుస్టిం బురి కేగి “భరతుని గాంచి 
తనయనుమతి సర్వథధ రణిం బాలింప్కు మని చెప్పి వైకకు నాసుమిత్రకును 
గెసల్యకును జనకజ చన్న తెజుంగు, నాసుద్దియును 'దెల్పు నను మది నిల్చు 
మని రాఘవుడు జెప్ప లల్లన త్రాల్చిం క మును పర్లశాలలోనుండి 
పోయినగతి మనంబుననుండి వగ పోయెడు నని యడ్డముగం జేర్చి ననంగ 
నప్పుడు లత్ష్మణుం డన్న చందంబుం దేప్పక చూచి యెంతేయు శోకమంది 
యేతల్లివని + నేతు నేతల్లీం గొలుతు, 'నేతల్లిం దల్లిగా నిటవిాందం జూతు 
నినకులాధివుశోక మేత్రోవ మాంతుం దనేదుతల్లులకును దననహోోదరుల 
నయ నీతనితోడిదే "రక మగుట, మునువంశమంతేయు మడిసెం బొమ్మనుచు 
నందంద విలపింప నంతలో రాముం డొందినమూర్న ఏ) దానొయ్యునం "వెలిని 
తలకొన్నవగలలో దండ కావనము, కలయ నాలోకించి కన్నీరు నించి 
వనజాశ్నీ చింతింప వగలు సెట్టించి తనమది శోకించి థైర్యంబు డించి 
పోయితే నీత యీబొందితో. బ బాన్కీ జోయితే నన్ను నీబొందితో డించి 
పారి సుశాసురలోకవూజార్హ్య మనక, హరువిల్లు వితీచితి నతివ నీకొటకుః 
బరుండని తలపోసిం ఛాహాణుం డనక, పరశురాముని భఛంగవటీచితిం గడంగి 


నీఠజలోచన నీకునై వూని, యీసెండునిందల నేను ₹ళొంటిం 


గడవట నినుం బా పెం గష్టదైవంబు, పడంతి నిందలంబడం బా లైతి నేను 
నీవేడుకలు చూచి నీకు సి వి యము, గావింతునని పోయి కపటమృగంబుం 
జంపి ెచ్చితి దానిచర్మ ౦బు గడల, యింపార నెవ్వరి కిత్తునే నింక 
మది నెల్ల సుఖములు విజచి 'కానలక్కు వదలక నను నమ్మి 'వచ్చినచోట 
నినుం గావలేనై, తి నీచన్నత్రోవం గని రయంబున వచ్చి కదియ లేనై తిం 

11 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


162 శ్రీరంగనాథ రామాయణము 


Va 


బరువడి జగ మెల్లం బాలింపవజాలు, వరళ_క్షగలిగినవానిచందమున 
మునుకొని శోరచావములు చాల్చి ఘోర,వనమున్షభూముల వర్తింప వచ్చి 
డమతి మావారివెంవెల్ల మజచి, వడంయక న్‌సుం గోలువడితినే నేడు 
ఏణాతీ నిను బాసి క బ్రాణంబు లెబ్బంగిం బట్టుదు నింక 
మేవినీతనయ యిమేదిని బాన్మీ యేదెస భరియింతు నీదేహ మింక 

నెలత నీవిరహాన్ని నీదులావణ్య, జలరాశి మునుంగక చల్లార్చ రాదు 

తగిలి యీశో కాళ్లి జాయ నీమేన్సు తగుతెప్ప లేశెట్లు తరియింపవచ్చు 
మగువ నీపాలింద్తమలుయ లేకున్న, నొగిం గాముళరవృష్టి కోర్వంగ రాదు 
నన్నట్లు గొని చనె నళినాతీ. వీదప నిన్నిట్లు కొనిపోయె నేం డింక మనల 
నివవ్రరం బాపిన యీాబై వమునక్కు నరుదెందు. గల దసాధ్యము "లందుం గలవు 
కోమలి నిన్నె త్తికొని పోన్చనప్పు, జేమని పలనించి తేమంటి నన్ను 

నేదేశముల కేగి తెందున్న దాన, వేదుగిఖముల వ్రేలా దేమి చేనెదపు 

ఎవ్వరు గొనిపోయి "రేత్రావం బోత్సి, వెన్విధి వాటిళ్లెనే నేయ మనకు 
నీయట్టిచదురాలు నీయట్టిముగ్ద, నీయట్టిలావణ్యనిధి యెందు గలదు 

కలనొకో యొకనాందు గరమర్షి నిన్ను౦ గలిసీ వినోదింపం గమలాతీ నాకు 
జలడాశీ నినుగూడి సాేతపురము, గలవాడ ననికాని కాన నొండొకటి 
కలకంఠి నినుంగూడి కనకహర్మ స్థ్రములు, గలవా(డ ననికాని కాన నొండొకటి 
అలివేణి నినుళనాడి యఖలభోగములు, గలవాండ ననికాని కాన నొండొక్షటి 
నెలతుక నినుంగూడి నిఖలసౌాఖ్యముల్పు గలవాండ ననికాని కాన నొండొకటి 
యిది మహారణ్యమై యిప్పుడు తొ చె నిది పర్హశాలయై యిప్పుడు తోయ 

నిది నాకు దపముగా నిప్పుడు తోడా, నిది నాకు దుకీఖమై యిప్పుడు తోంచె 
నలె మహీవుత్రి యేశే మృగాత్సీ యేలె సకోజాతీ యేలె లతాంగి 

'యేలె వధూమణి యెన్ని చందములం ్రాలుచు నున్నాండం గటకటా యనవు 
అలసయానములబా గంచల కిచ్చి, లలితాంఘ్రీరుచి ప్ర, వాళంబుల కిచ్చి 
వరకుచోన్న తిచ క్ర, వాకుల కిచ్చి కరముల కెంపు పంకజముల కిచ్చి 
'మెయిచాయం గొ క్కారు మెలుంగుల కిచ్చి, నయనవై భవము మోనములకు నిచ్చి 
చల్లనిముఖదీ ప్పి చంద్రు నిచ్చి, తెల్లనినగవు చం ద్రికలకు నిచ్చి 
'చెలువంపుంబలుకు రాచిలుకల కిచ్చి, యలకలనునుంగాంతి యళులకు నిచ్చి 
సన్న పునడు మాకసంబున కిచ్చి, నిన్ను డైవను మ్రింగెనే నేడు నీత. ' 
వో వామలోచన వశ పద్మగంధి, వో వారిజానన హా నీత యనుచు 
వివశుండై రామభూవిభుండః పల్వగలం దవిలి దీనతయొంది తమ్మునిం జూచి 
'ఆపేజెసం బోయెనో యిందీవరాశీ,' పోదమా లక్షణ భూమిజ వెదుక 

నొలసి యీపాదలలో నున్నదో పోయి, పేలుతమా లత్ష్మణ పృథ్వీతనూజ 
చనేతరుణాటుల శగనో యింతి, మాతమా లక్ష్మణ శుకమంజు వాణి 

యి త్తమ్మికొలయకుల శేగానో సీత, వత్తమా లక్షణ వనజాకీ నరసి 


2) 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


| 
| 
| 
| 
| 
| 
| 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఆరణ్య కాండ ము. 103 


యవీ యిట్టు పలుమటు నతివేనవృ త్తి త్ర మనమున గొని జాలి మజీమజి తూలి 
ధరియింపరాని 'వేదనలతో రామ, ధరణివల్లభుండు గౌతను చేర వేయు 
యోలోకపావని యోలోకమాత, యీలోక పావని న. నీత 
నోలోకిబాంధవ యోకర్మ సాకీ యేలీలనై న నీవెలుగవే నీత 
నోసర్షసంచార యోజగళ్నా9ణ, యానీత నెలుళవే యనఘ నీవై న 
నెలదీగ కానవే యెలదీంగబోఢడి, జలజంబ కానవే జలజాతగంధి 
హరిమధ్యం గానవె హరిరాజ న కరిరాజ కానవే కరిరాజగమన 
హరిణంబ కానవే హరిణాయతాతీం బరభృత 'కానవే పరభ్ళత వాణి 
నళినాథ కానవే యలినీలవే వేణిం దిలకంబ కానవే భకర 
ననుచు విభ్రాంతుండై. యటులనంద్తందం జని చని వెదకుచు జాలిం దూలుచును 
నెడపక నిబ్భంగి నెందు వై దేహాల దడవి శౌనక జనస్థానంబు నెడ 
విన్న నై విరహాలర్తి,వివశుందై యున్న, యన్న నీషీంచి యిట్లనియె లత్ష్మణుండు 
అరె లక్ష్మ ణుండు రాముని శాంతిసబుచుట. ర్రిఆా- 
అన్న నీ వఖలలో కారాధ్యపరుండ, వున్న తచిత్తుండ వురుబలాథ్యుండవు 
ఇంతినై వెనుంబడి యిన్ని చందముల, నింత శొకింతురే యినకులాధీశ 
యీమోవాశోకంబు లిట నీకుగలవె, తామసమోహనార్థముగాధె జగతి 
నరుగుగా నీదు విల్లందితివేని, సురలైన నీదిక్కు చూడ నోడుదురు 
అనమానసత్వుండ ఖల నీవు; వసుథేశ నాయంతవాయ నీబంటు 
అక్కటా నీకసాధ్యము లెందుం గలవు, దక్క_ంగ నీవేర్మి దలంపవుగాక 
అనిన రాముండు శోకమంతయు నుడిగి, తనమదిం చెలివౌంది తమ్మునిం జూచి 
'యేనింక నిటమిీంద. నెన్ని చందముల, జానకి నెడయాని సైరింపంజూల 
వారక నాదుదు ర్వార బాణముల, ఛారణీతలము విదారించి చించి 
పాతాళవాసులం బట్టి సాధించి, శీ తాంచుముఖమైన నీత సాధింతుం 
గాదేని స _వ్పసాగరములు గలంచి, మేదినీభరముల మెదిచి నుశ్తాడి 
వయా దిగ జేంద ద్రకుంభ ములు, దారించి మేదినీతనయ సాధింతుం 
గాదేని నఖలది శ్పాలపోర ముల్బు భేదించి యాదిత్యబింబంబుం ద్రుంచి 
పారింబొరి నమ్‌ త్రముల డుల్ల నేసి, ధరణిం జీశటింబేనీ తరుణి సాధు 
గాదేని సకలరాతుసుల భస్మంబు,గా దివ బాణముల్‌ కడశతో నే 
యవనియ రాతసమై యుండేండేని, తిన్రటమై నేడు వై దేహి క్‌ 
గాబేని బ్రా వాలోకంబెల్లం గలంచి, యాదితు బ్రహృసంవారంబుచేని 
బలసి జీవుల కెల్ల భయము! బుట్టించి, వర్ద వక. నెలత సాధింతు 
నీరీతి భుజశ_క్తి "నేం జూపకున్నం జేర మిన్నక సురల్‌ సీతం జూఫుదునె 
యచెచూడు నాదుబాణానలశిఖలు, పొదలుచునున్న వి భువనంబు అదర 
నదె చూడు వై దేహి నని విజృంభించి, గ్ర దశులు మెచ్చ సాధించెద ననుచు. 
నొదవి లోకములకు నుళ్చాతహేతు, వుదయించె నన బొమలుజక నిక్కించి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


161 శ్రీరంగనాథ రామాయణము 


వలన్‌ జీవులతోడ బ్ర బెక ప్లోండ మెల్ల, నలించేయునంకర్ష క్ష ణస్వరయరావంబు 
చయాపించులయ కా లక్ముడ్రు, వే దేండువోలె లెం గోపించి విఖ్లందుకొ న్నమాత్రి త ముస 
చలరో జీవములు వ వడలెం గలలా లోకంబులు గగన మల్లాడె 
బ్ర వ్లోండనాండంబు పగిలినట్లయ్యె, (బ్ర బి పామం త్ర ము వవ్నె రవి చప్ప నడచె 
సక త్రేములు డుళ్లై నభవుండు వెజువె, ss క లాత్మ c జేడ్చడిరి 
ఆ శ్రతే సౌమిత్రి యారాము6 జేరి చిత్తంబు భయమంచం చేతులు మొగిచి 
శాకుత్‌ స్థ నీ న మ లోకరమణకళాలోలచిక్తుండవు 
జనకజకొ ేఅకునై సకలలోకములు, మునుమిడి నిరూ లములు నేయందగునె 
యొండొండ వనముల నొగి సమువ్రముల, సిండెనప్రురముల నిఖల దేశముల 
నలయక వై దేహి నరనీ లేకున్న, చలమువెంవున మజి సాధింతుంగాని 
యని లత్ష్మణుండు వల్క_ నతండును ప్రీతి విని కోవ ముడిగి తొ విల్లెక్కు_డించి 
యఖ లేకుం డగు రాము6 డట వచతీణాఖిముఖుండునై- నాను దమ్ముండు వేవుచుండె 
నాతతీం చెవన్రున నంవంద' మెజన్స, నీతకకొప్పుననుండి చింవెనవిరులు = 
ఆతన్వివమో జహారరత్న ములు, నాతతమణిమయం చై నయానాతి 
సవనూవురము లుర్విం బడియున్న6 జూచి ముదము వ... మూర్భయుంగదుర 
నప్పుడు రఘు రాము డాత్తం జింతించి తప్ప దెవ్వండొ హారాల డొకండు 
కుటిలకుంతల నెత్తుకొనిపోయినాండు గటకటా యని త్రొవ గనుంగొంచుంబోవ 
శంతంత రాతసునడుగులచొప్పు, నంత నా తెరువున కనతిదూరమున 
నరయుచు నరయుచు నందంద పోయి, కరమర్షిం జూచి రాకమలా ప్తకులులు 
రాలినయెజుకలు ర_క్షపంకమున, గూలీననూతు వై6 గూలిన లేరు 
'దేరుక్రిందటం బడి తెగినయశ్వములు, థారణిం బడిన పతాకఖండములు 
విటీగి ముందటనున్న వింటితున్క_లును, నటీముటీ బడియున్నయ స్త్ర శస్త్రములు 
గనిలక్ముణుడు చూషహః గడుబోద్యమంది, ఘను లెవ్వరో యిందు గదనసౌఖ్యంబు 
ఎనుభఫించినవారలని ,యవ్విభంబుు గనుంగొనుతలంపునం గాకుత్‌ స్ట స్థరులుండు 


-అధి జటాయువునకు అగ్నిసంస్కారము సేయుట. 9ఆా- 


చళవంతకంత శోధించుచు ముంద, అకుగుచో రఘురాముం జాసమీపమున 
నెలమి నెంతయు దూలి యెటుకలు విఆిగి కలయ నెత్తుటం దోగి కాళును దునిసి 
పవిచేత( గూలిన భర్షాద్రి, వోల్కి వివశుండై. పడియున్న వహశోం 'ద్రుః గాంచి 
సౌమిత్రి చూచితే వలకు, భూమిజ మ్రింగి తాం బొడమావ "వజచి 
చలియించి పథీవేషమున నున్నాండు, బెలుకుణి వీనిం జంవెదనంచుం గడంగి 
సునచాపహస్తుఃడై కదసిన రాముం గని పతీవిభుండు గద్దదకంఠుం డగుచు 
నెత్తురుః గ్రష్కచు నిట్టూర్పు 'లెసంగం గుత్తుకం బ్రాణముల్‌ గుదివడం బలి? 
ధరజీళ యేను మోతం డి కి సఖుండం బరలంగం గళ్యపబ్ర, బ హపా శత్రు (డను 
నమణనందనుండ. జటాయావన్వాండం జరియింతు నడవుల శౌ కై లక్ఫంగముల 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఆరణ్య కాండము. 165 


నని నాదువృత్వాంతమంతయు నీక్కు వినువింవనే మున్ను విశదంబుగాగ 
నట్టివానికి నిట్టి యాపద యెట్టు, వుక్లై నటన్న నోపుణ్యాత్త వినుము 
వలనొప్ప నేడు రావణుండు నీదేవి, నెలమి మ్రుచ్చిలి కొని యేగుచో నేను 
బోనీక యడ్లమై భూరిసత్వమున, వానిలో౭ బోరాడి వసుధ గాలితిని 

ఇదె వానిశేతుసమేతనూ తాళ్ళ, విదితరథం బాజి విత నాచేతం 

జలమున డివినంతం జపలరాతుసుడు, నెలంతుకం గొనిసోయె నీవు రావైతి 
వేను నీ కీవార్త యెటి(గింవగంటిం బూని నీశుభమ్తూర్తి పొడంగానగంటి 
నతిపుణ్యకృతినైతి నని విన్న వింప్క మతిలోన శోకమిన్మడిగ రాఘవుడు 

విల్లటు వడవైచి వివశళుడై ధరణిం డ్రెళ్లి సౌమిత్రి బోధింవంగాం చెలిని 
యయో్య మహాక్తి జటాయువా నీకు, నీయ్యనస్థలువచ్చెనే మదన్థ్రముగ 

నని జటాయువు చేహ మందంద తడవి, తనుర_క్రమంతయుం దానె తుడ్చుచును 
దమ్మునిం జూచి యీతండు మనకొఅక్కు నివ్రూడ్కి- రావణు నెవరిసోరాడె 
నిటువంటివ్రుణ్యాత్తుం డెందై నం గల యటుగాన దివి కీతం డరుగకమున్నె 
రావణు. డే లెడిశాజధానికిని ద్రోవయు వానిబంధురపరా క్రమము 

నన్నియు శడుగు మోవన్న లత్షణు(డు, కృన్నన రఘురామ కాక్యసహాయు 
నాజటాయుని నిర్ణ రాదివి'ధేయ్యు నోజం దద్విధ మెల్ల నుచితొ_క్తి నడుగం 
గొన్ని మాటలు వేరుకొనుచుం గుత్తుకకుం గొన్న త్తురొలుకం బల్కు_ల జెడ లేక 
యతులపుణ్యోదయుం డగుతాముం జూచి, మతిలోన నతనిసంస్తరణ మేమణక 
మోతపథానందమునం బులకించి, వహీవల్ల భుం డంతం బ్రాణముల్‌ విడిచె 
ధరణీశసుకు లంత దశరథాధీశళు, మరణంబుకంకును మదిం జాల వగచి 
విహగవల్ల భునకు వేదో_క్షయు_క్టి దహనాదికృత్యముల్‌ దగ నాచరించి 
యంత వేవేగ కాంచారణ్యమునకు, నెంతయుం గడశతో నేగి యచ్చోట 
నానాలతావృతునగమృగోద గూ మెనట్టి యొకకోన నరుగుచో నచట 
నెజసీనకుకులును నీడుదకోజులును, బజు వైనకడువును బడ బాకినోరు 

మిడి గ్రుడ్లకన్ను లు మింగాళ్లే దాశ, విడిబడ్డచన్నులు వెజ్ణిచిన్నె లును 

నలర నయోముఖ యను దై త్యవనిత, కలితసౌందర్యలతుణుని లత్ష్మణునిం 
గనుంగొని కామించి కరమంటం బట్టి, తనుం బొంద్‌ రమ్తని తరితీపు సేయ 
జుప్పనాలికి నెట్టిసుఖమిచ్చె దాన్సి కప్పాట నసిథార ననువార నొసల 
దుందుఖివపటవోదితూర గ్థినాదముల్క కృందునకం'ళు నగ్గలముగా నపుడు 
ముందట నొకమోత మోయంగ దాని, చందంబు గనుంగొనం జనుచు "ఘనులు 
యూోజనాయతపోహుం డొగిం బారసాచి;, యేజంతువుఅనైన నేపుమై ' "డిని 
యలీముణి మ్రింగుచు-నొవలించుచును, జుఅనవుచ్చి మృస్తకళూన్యుండై. లివి 
యుదరంబు నోరుగా నున్న క బంధు, విదళితబవహుజీ వవితతక బంధు 
ద్రిదశనిర్బంధు సంది ప్త్రమథాంధుం గదిని 'రాముండు చూచి కడుంజోద్యమం దె 
వాడును దనకరద్భయమున వారి, వేండిమి చెడం బట్టి వేవేగ దిగువ 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 692000౪1 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


; యణము 


నన్నను.జూచి యిట్లనియె లత్ష్మ్యణుఃడు, నన్ను వీనికి స. 
సీత నన్వేషించి కొని సకల, భూతల మేలంగం బొంది న్న నతేం 
చంతించుచును వానిచేతుల వెంటం గొంతదూరమువోయి కూర్మి తన్ముండును 
చానును బుద్దినెంతయు విచారించి, వూనికమాఅ గొబ్బున నొఆల్‌ మ 
కడ్తువాడిఖన్షముల్‌ ₹ైకొని వానిం గడలి చేతులు రెండు ఖండించుటయును 
నుబ్బెబ్లం చెడి టైత్యుం డొఅలుచుం దూలి, గొబ్బునం గ వారియాచి 
మారెవు రనుడు సౌమిత్రి సర్వంబు, శ్రీరామచరితంబు చెప్పిన బాన 
వినుటచే నంతట విజ్ఞాన మొదవం దనదువృత్తాంతమంతయు. జెప్పందొడంగె 
వనువను దివుర్ణండ ధరణీశ యేను, ఘనమైన మునిశాపగతి నిట్టులై తిం 
గనకగర్భునిచేతం గామరూపత్వ,మును జిరంజీవిత్సమును గాంచి కొన్ని 
యిజ్షరూపము 'దాల్చి యెల్లసంయములం బట్టి 'చాధింపతం బరవమకోవనుండు 
స్తూలశిరముండన శోభిల్లు మునికి నీలోకమునం దొల్లి యెగ్లుం గావించి 
యతిఘోరరూవు(డ నై. యేను మరల, నతనిం ట్రారించిన నతడు మోవలన 
నతులశాపవిము క్రి యగునంచుం బలుక, మతిలోన సరు మటబువక వీదవ 
నదియాదెగా నిట్టి యాకృతిం బూని, త్రిదశేంద్రు నాజి శేలెమ్షన్న నతయ 
కంఠంబు తలతోడం గడువులో(బోవ, గుంఠితంబుగ వ్రే నెం గులిశపాతమున 
ననిన రాఘవుడు దశాననుచంద, మనఘ నీవెలుగుదె యనిన వాండనియె 
నెలుంగుదుంగాని మౌనీంద్రు,శాషమున, నెలుక చాలదు నాకు నీశరీరమున 
ననలంబు దరికొల్పుం జామిోాంద మోకు, వినుషింతుం చెలియ నివ్విధమన్న వారు 
దనువుశరీరంబుః దగసంస్క_రింప్క ననలుని కాదేహ మావుతియయ్యు 
నతం డంత దెవ్యుండ్రై యాకాశవీథధి నతులవిమానంబు నందుండి పలి 
నోరఘురామ యాయోధనోద్దామ, కారుణ్య తారుణ్య గాంభీర్యధుర్య 
కాకుత్‌ స్థవర్య 'నీకారుణ్యదృష్టి; వైకొన నాతో ంటిపదమందం గంటి 
విను మింక రావణువిధమెల్ల నేను, వినుపింతుం దేటగా వివరించి యతడు 
_ ధనదానుజుడు పుల స్త నృద్రివాకూర్సి,మనుమండు తనతపోమహిమ మెప్పించి 
నలువచే వరము లున్నతిం గాంచినాడడు, చెలగి దిగ ్టజయంబు చేసినవాడు 
తొలివేలువులకెల్ల దొరయైనవాయు, కల వేలుపులకెల్ల గంమైనవాండు 
. బలుతలల్‌ పదియును బాహు లిర్వదియుల గలవాండు లవణసాగర ఖేయ మైన 
లంకాపునంబు పాలననేయువాండు, చింకాన రజతాద్రిం చెటికినవాడు 
అనిచెప్పి రావణుం డానీతం గొనుచుం జనినమార్షమువెప్పి సరగ నాదనువు 
మణి శ్రోవ గుటుతులు మార్లంబుచెప్పి, తలువై నవ స్తువుల్‌ తప్పక చెప్పీ 
మేరంగా బంపాసవిాపంబునంధ్యు నారూఢమతిమతం గాశ్రమంబొప్పు 
నమ్హునిశిష్యురా లయినట్టిళబరి, మిమ్ముల బూజించు నమ్రైలతయున్నెడకు 
మిరలు వోవ నమ్మిహిరసూనునకుం గూరిమి చెల్మి గల్టును దానివలన 
జానకిం బొందెదు సామ్రాజ్యవదవిం, బూని కాంతువటంచుం బోయె నద్దివికి 
౯-౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 62000 ౮/౭౧ Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఆరణ్య కాండము. 167 


దనువటు చివ్యుపదంబున కరుగ, మనువంశతిలకులు మజునాయ కదలి 
వంపాసరొ నరపశ్చీమస్థలిని, సంవూక్ష్మ తరులతాసంవదం బొదలి 
ప్రబలి పుణ్యములకుం బన నయట్టి, శ బరియాశ్ర్రమవనస్థలికిం బోవుటయు 
—ర్రి రామలత్రణులు శబరిని గాంచుట. ఆ 
నెదురుగా వచ్చి యయ్యింతి నవ్బ_క్టిం బదముల కటు సాగంబడి లేచి 
దశరభథవరపుత్ర తాటకాశై త్ర, . కుశికసంభవయాగకుశల ప యోగ 
చిరముని ధ్యేయ శికీతతాటకేయ, పరమగం గాతీరపాదసంచార 
పదర జ్యోనైెర్మల్య పాలితాహల్య, విదళితవారచండవిష్రలకోదండ 
భీమభాన్టవరామ బికుదాభి రామ, కామితవితృ వాక్యకరణసున్లోక 
వ్రకటావరాధదిరాధనిరోధ్య సకలమునిత్రైణ సత్య వ వీణ 
ఖరదూవణాదిరాతుసశిర శ్చేది, మర ణార్భీమారీచమర్దినా రాచ 
సీతావియాోగనూచితమోహాశాగ, ఖ్యాతఖ గాధ్యయకల్పిత మోతు 
యలఘువిక్ర్రమథామ యతివుణ్యనామ, నెలకొని రఘురామ నిను. జూడం గంటిం 
బరికింప నాతపషఃఫల మందలోంటి, నరుదైనపుణ్యంబు లన్నియు గంటి 
గాకుత్‌ స్థ లెరువునం గడుడస్సి 'తెందుం బోక మాయా శ్ర మంబున నేండు నిలువు 
అనఘాత్మ మాగురుం డైనమతంగ, మునిశోత నీకథ మును వినియుందు 
నీవాద్యుండవు సర్వనిగమ వెద్యుడను, గావున నిను నుతుల్‌ గావింహదరమె 
యిది యామతంగమునీం ధ్రునా త్ర మము, విదితతవశ ర్యవి.శ్రాంతికరము 
అని యామహా త్త (ంబు లన్నియు. దెలిపి, వనమూలఫలములు వలనొప్పం దెచ్చి 
యిచ్చిన భుజియించి యెలమి నారాముం డచ్చటం బ్రీతిమై నారాత్రి, నిలిచి 
ఘనజటాబంధై కకబరి నాళబరిం గనుంగొని మటునా(డు కాకుత్‌ స్షుం డనియె 
దరమిడి మిగుల నీతావియోగాగ్ని, దరికొన నెంతయు. దలంకుచున్నాండ 
నొకచోట, నిలువలే కులుకుచున్నాండ, వికచాబ్దముఖనీత వెదుకంబోవలయుం 
బనివినియెదనన్న 6 బరమసంతోవ,మునుబొంది శబరి రాముని జూచి వలిగా 
దనువనుఘనుడు ముందజుం జేయందగినువను లెల్లం బెలివె నేర్చడ వేడ్క_తోడ 
నైనను మజియు నేనదియె తెల్పెదను, మానవనాథ నీమది కెక్కునట్లు 
రావణుం జంవెదు రామ నీకూర్సి, దేవిం గూజెదవు సందేహంబు వలదు 
ఎనను నేకాకులై. పోవ దగదు, భానుకులాధీశ పరల చై నిపుడు 
ఇనకులాధివ యింక నిట బుళ బమూక, మనుపర్వతంబున కరుగుము నీవు. 
సునిశితమతిసూర్యసుతుండు సు న వుం డనువానరాధివుం. జాకొండనుండుం 
దనవధూరత్నంబు తనరాజ్యపదము, తనయన్న వాలిచేం దా గోలుపోయి 
యతండు శో కాతురుం డైయున్న వాడు, ఆతేనికిం గపీనేన ల ప్రమాణములు 
అతనికి విశ్వాస మాత్త్మం బుట్టించి యతనికి నువకార మలవడం జేసి 
యతడు నీశ్రనుగూడి యటు లంక కరిగి యతిసత్తు ఏ రావణు ననిలోనం జంపి 
బలవి క్రమంబులు ప్ర స్తుతికెక్కం జెలువొప్ప నీదేవి నీతం కైకొనుము 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


క 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


168 శ్రీరంగనాథ రామాయణము 


ఆని యొప్ప శబరి కార్యము లెల్లం 2లిపి, తనగురువాకస్థంబు తలంచి యాతణమె 

నలంబు కల్సి అలారం దనశరీరము వెల్వం దా సమకట్టి 
యాసమయంబున నంతరితమున, వాసవ పృముఖగీ ర్వాణు లంచటును 
హూ విమాన, గణసమారూఢు లై కనుంగొనుచుండ 
యన ముఖ సారమునీం ద్రులు సంతోపషమంద౦ 
రము బవం ఛాము* బరమకల్యాణుం ఒ 'రీవూర్తు నం బరమాత్తుం బర మేష్టివినుతు 
సవ్యయు న నవిశారు నఖలా ంతకాత్తు, నవ్య క క్త న లేశు నావ్యంతరహి హితు 

కచేదు వ్య భఛవరోగవె'! వైద్యు,రవి వికులాంబుధిచం ద్రు, దు రఘు రామచం ద్రుం 
పి య త్తజీ వలగొనుచ్చు వినుతించి శబరి యావభునిసన్ని ధిని 
ననలునియందు శామార్పణంబుగను, దనశరీరము వేల్చి . 'జవతాన్‌ళ 
మ ం్టమానంద్దు నైక, నానావిధముల వళ్లననేయ సురలు 
దేవలోకమున శెంతే వేడ్క_ జనియె, కందులు ధింధిమి యని మ్రోయ 
ననలముఖంబున నారితి శబరి, యనిమషసౌఖ్యంబు లందినశుంత 
రమః ణశీయమూూా రలు రామలక్ష్మణులు, నమితబలోద్య్పు, లచ్చోటు “వెడలి 
యనవర తాలోకవుతిగుణా నే న, (స్‌లోక మగుబుశోస్టమరాకంబుం గనిరి 

ఇర శ్రీగాములు బుశళ్యమూకమును జూచి హర్షి ంచుట. 9ఆా- 

య్రైలోక క విభులై న తవురాక చూచి యాలోలమతి పొంగి యానందమంది 
యనయంబు నొ వ్చెడున్నళ్కువూరంబ్కు లన నెలయేరుల నమరినడాని 
నిల మేరుమందరహిమశై లపతుల, నలిమోతి. నగియెడి నగవులో యనంగ 
సాం ద్రంబులై లై యెందు జరులదీవించ్చు చంద తరు లదాని 
సరసివోసనుంయు భూచ క్ర కృంబుమోంయం బరగం బర్వత రాజప ట్రంబు గట్టి 
శిరసునంబెట్టన సేస్నబ్రారనల్య, నురుళ్ళంగములం పక్కలొ స్పెడిదాని 
నురుమతిం ద దనుం జాచ్చియున్న సున్నీ గీ వుం బరిభవించినవాలివై మండుచుండు 
గతి సూర్య కౌంతముల్‌ గలయ చెముంగ, నతులప్ర తాపోగ మై మై యున్న దాని 
మెటుయగులు కొమ్ములె మెజయ నేశెంచి, నెఅయుసానునవులందు నీలమేఘములు 
పాలుపాందు న దలంచి మలయుసామజముల మానైనదాని 
నంగజహరుమాళీ నలరు నాకాశ, గంగమై యొప్పులం గర మొప్ప నొప్పి 
యాయెడం శ్రీ డించు హంసమాలికలుు మాయనివిధుశిరోమాపికల్‌ గాల 
బహుళ్ళంగభరారుహపల్లవచయము, విహితజటాజూటవిభవమై యొప్ప 
నాసన్ను లై. సిద్ధు లకి నేవింప, నాసడాళశివమూ_ర్హి యననొప్పుదాని 
బలభిది మొదలుగాం బరంగు దేవతలు, వ. ద్రచ్చి కన్న నస్తువులు 
పనివడి తమలోశం బాలుపోకున్న, నునిచిరో యమృతహానోన త్తు త్తు లగుచు 
మజచిరో యంతయు మంచితావగుటం దెజుంగొప్ప దాచిరో 4 దీనివై ననంగం 
గల్ప్బవృమంబులం గామేనువులు, వేల్పుకన్నియలను వివిథధాషధములం 
జింతామణుల నెందు6 జెడని వెన్ని ధుల, సంతానతరువుల సరినొప్పుడానిం 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 eGangotri ౮/౧ Kosha 


ల ననా ED DEE నాననా నాం తాలతకతాతతన డల లా లా కానా నన 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఆరణ్య కాండ ము, 10౪ 


గని దానిమహిమకుః గడుం జోద్యమంది, యినవంశవల్ల భుం డెంతయుం బొగడి 
యజ లేనిభ క్రి నితో ననుజుండు గొలువ, మెటయు నానై లసమిీావంబునందు. 
దలునైనతొ"గలనె త్త తృమ్లులతొ క వజలు 'పంపాసరోవరమున కరిగి 
యందును నియతితొ * సాసరోవరము, నందు గృతస్నా న సయడై రామవిభు:డు 
కలయం గనుంగొని కడుం బోద్యమంది, విలనిల్లునొక మావివృతంబునీడ 
అలసట దీరంగ నపుడు లవ్మణుండ్కు, సలలిత శై తో ్యపదానముల్‌ సలువ 
నీమీంచి రఘురాముం "గె; చే ంచి, వృషంబుం బరికించి “వేడ నిట్లనియె 
వనవాస మిటు తుద సృినమొచలు, ఘనమైనయ ద్రులు ఘనపుణ్యనదులు 
దరమిడి కంటిమి ఛారణ నిట్టి, తపవెందుం గాన 'మోతరువుకు సవతు 
సురపతి మొదలగు సుర లెల్లం గూడి, కరమర్డి నీతరు గావించి రొక్కొ 
యజుండె యీతేరునున కాయువుటోన్సి నిజముగా నిచ్చట నిలివినాండొప్కొ 
రవిసుతుతవమున రాగ్షిల్లి బ్రహ భువిని నీతరువును బుట్టించినాండొ 
సేవించి యమృతంబు చేకొని సురలు, భావించి రవిసుతువతంబు గలిగి 
యరయంగ మేలైన యమృతంబుతొ డం బురణింపం దరువు గాం బుట్టించినారొ 
యినునితో నిష్టంబు లింపాందంజేయం జనుధర్మముననుండి శాఖలున్న తము 
లష్టదిక్కు లు ననువంద బాణి, యిష్ట్రఫలంబుల నీలోరినట్లు 
వఅచుశాఖలరుచి వ ప్రభ నొప్పుమూజీ, తెచి పక్షంబులు ల లొప్బ 
రవిదృష్టి. చొారనీదో రాత్రు, లం బేరి రెం దవిలి యౌాశశిదీ ప్తి దను గాననీవు 
ఫలము లాయమృతవుష కకం గలశతగుణముల? గడునొప్పుడాని 
తరురాజపట్ట మిాభాత్రివై వేడ్క గరమర్టి దివిజులు గట్టకో ప్రీఆ 
నని తమ్మునికిం డెల్బ నగుంగాక యనుచు, వినయో క్షి నారామవిభుది త్త మెటీం(గి 
యాలోన సౌమిత్రి, యన్నకు భ_క్రి శాలియై మృదుపర్మ JD గావింప 
సముచితేస్థితి మృషోశయ్య రాఘవుడు, విమలచి  త్రంబున “వేడ్క శయింవ 
సౌమిత్రి రఘురాముచరణంబు లొ త్త, శ్రీ మిాటి నిద్దలు చెలగుచునుండ 
ననఘునో రఘురాము నట లత్తణుండు, గ్‌ "వెండి శాన త్తి గృక్కునః బలికెం 
కొందు వెలినని కలయంగ రా ప్పి చేకొని చిలుత' రా చేకువలుస్ట 
యెొశ్లైడ శుభములె యెొసలస నీకనుచ్చు బల్లి ద్వీష్తంబుగాం బలికెబో చెవికి 
ఛానునివై 6 బక్నీపరునున నెలుగు, 'మానుగాం గూ ర్చెద మహివు త్రి నీకు 
ననియు నించుక చేరి యంతయు రొప్పం దనయాత్మే6 గడు మెచ్చి తమ్ముని జూచి 
యినవంశవల్లభుం డిట్లని పలి, వనచరాధీశుండు వడి నేగు బెంచి 

| ఘనభ_క్లి మనలను గలయు నిచ్చటను, చనుదుము లంకు నరగున మనము - 


అ 

క్‌ 
వం 
ఆ 


గూలురావణుం డాజిం గూడును నీత, యేలుదు లోకంబు 'తెలమిం చెంపాలద 
నన రామసౌమిత్రు, లధికసంతోష,మునుబొంది సుఖగోష్టి ముద మొప్పనుండా 
రారణ్య కాండ మింపారంగ నుతుల, నారవితారార్క మగు నుర్విమాంయ 

నని యాంధ్ర భావ భాపాధీశవిభుడు, నినుతకావ్యాగమవిమలమానసుండు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


EE TT 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


1:0 శ్రీరంగనాథ రామానాణము 


పాలితాచారుం డపారరీశోరథి, భూలోకనిధి గోనబుద్ధభూవిభుండు 
తమతండ్రి, విట్టలధరణీశువేర గమనీయగుణ్యథైర 

నాచం ద్ర తారార్క_మగు నొప్పుమిగి 
నసమానలలితశ బ్ఞారసంగతుల, రసీకమై చెలువాందు రామాయణంబు 
పరంగునలంకార భావనల్ని ౦ండ్క గరమర్థి నారణ్య కాండంబు చెప్పె 
నారూఢె నాకేయమై యాదికావ్య, మై రనీకానందమై యెల్లణా(డు | 
ఇవ్వసుమతి నొప్పు నీపుణ్యచరిత, మెవ్వరు చదివిన నెవ్వరు వినిన | 
సామాదిబహు'వేదచయ థామరామ్క నామచింతామణి నవ్యభోగములు | 
పరహపా తాచారముల్‌ వ్రభువిచారములు, పరివూర్ష శ కులు పృకటరాజ్యములు 
నిర్మలకీ ర్తులు నిత్యసౌఖ్యములు, ధ న్మైక్యనిష్టలు దానాదిరతులు | 
నాయురారోగ్యంబు లై శ్వర్యములున్సు బాయక వినుచున్నం జావతయంబు 
వరఫుత్ర లబ్ధియు వై రినాశనము, సరినొప్పు ధనథాన్య చయసమృద్ధియును 

నేవిఘ్న ములు లేక యిండ్లలో నధిక, 'లావణ్యవతు.లై న లలనలపాందు. 
గొడుకులతో నెళ్లు గూడియుండుటయ, 'నెడగాంగ నాపద లెల్ల బాయుటయు 
సమ్మదంబున బంధుజనులం గూడుటయు, నిమ్థుల కామ్యంబు లెడపకుండుటయు 
సతతంబు దేవతాసంతర్పణంబు, వితృగణతృ ప్రియుం చెంపారుచుండు _ 
'వ్రానీనవారికి వరశుభోన్న తులు, వాసవలోకాధివాసత6 జేయు 

'నెందాత కులగిరు లెందా6క తార, లెంచాశ రవ్విచం ద్రు, "లెందా6క దిశలు 
ఎందా(క వేదంబు లెందాశ ధరణి, యెందాతక భువనంబు లేపుదీపించు 
నందాంక నీకథ యత్నయానంద, సందోహదోహళాచార మై వరయ. 


ఆరణ్య కాండ ము సంవూర్షము. 


Le TREN Maen nino ee 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


శ్రీ ర ను. 


శ్రీ రంగనాథరామాయణము 


క్రి ప్కె0ంధాకాండము. 
అం ల ——— 

శ్రీరాముం డయ్యెడ శీతలవారి, వారిజబోత్పలకై రవంబులనొప్పు 
పంపయు మథధుమానఫలితత తీర, చంపకసహశకారచారుకాంతార 
సంపదయును జూచి జానకీవిరహ్క కంవితుం డగుచు లశ్షోణున కిట్లనియె 
సౌమి తి యీవంవ సక లనివింప, కామినుల్‌ జలకేళి కరము గాంశీంవ 
నొప్పు నీసరసీతో నుపషమాన మనీ చెప్పంగ శక్యమే శేషాహీవైన 
ననుకూలమలయానిలాహతి దీన, జనియించుంబో బిందుసరము లెనైషన 
దీనిమహా త్త (ంబుం చెలినినచోట, మానసంబును నణుమాత్రంబుగాడె 
పావనజీవనాస్పద మెనదీన్సి కావేల్పుడిగ్షియ మైన సమం'బె 
యున్నా ళికస్ఫురితోరుకర్ణి కలం దిన్న గా విరిసిన లెల్ల నెత్తమ్మి 
మరకత_స్తంభనిర్మల హేమకుంభ, భరితాతవత్రమై పార్శ గ్రద్వయమునం 
చేటిఇక్క_లం లును తెమైరవలన, నూటాడుతరగల నుయ్యొలలూంగు 
విప్పారుఇక్క_ల వెలయురాయంచ్య లొస్పారంగా వైచు నుభయచామరము 
లింపాంద నీపంప యీ తీంవ నొవ్నె, శ్రీవూర్ల పట్టా భిషి క్తునికరణి 
నామని జవ్షనం బలరినరుచుల్క చే మించు చిన్నారి చిగురుమానికపు 
సొమ్ములు చాల్చుచుం జుట్టును గృమ్మి, కొమ్మ లీనిద్దంవుంగొ లకుదట్టమున 
నిక్కి. నీడలు మాచి నిజవిలాసముల్క కొక్కింత యాచల లు=చుచందమునం 
గొండొకగాలిసోకయల తుదల్లదల, నొండొంటిం బొగడుచు నున్న చందమున 
గిరశారిక లర్జిం గారలు నిచ్చోటి, తీరవనీవాటి దృష్టింవ నివుడు 
'తావంబు మని ప్ర తాపంబుకరణి, దీవించె నామేన ధృతి నటుగాన 
సౌమిత్రి యిది వనస్థలి గాదు చూడం గాముని యాయుథాగారంబుగాని 
చింతింవ నివి మావిచిగురులు గావు, కంతుని క్రొవ్వాడి కత్తులుగాని 
భావింప నివి వూవుబంతులు గావు, భావజాతుని తాహయంయయాల నాసా 
యీయుడ భ్‌ ్రంగయుంకృతు లివి గాను) డాయు మన్న థుచావటంకృతుల్దాని 
వర్ష్మింవ నివి పకథ్వనులు గావతను, కర్ణ కఠోర వుం కారముల్లాని 
యటుగాన నావంటి యంగనారహితుు, లెటువలె వేంగిండు రీ కాననమునం 
గలకంళకలకువారాకారనిస్వనము, చెలలించు వనము గర్జిలు ఘనాఘనము 
CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166020౧12 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


172 శ్రీరంగనాథ రామాయణము 

గులుకువుప్పాడిమించు గొక్కారుమించు, దలిమంగొమ్మలు శ కధనువులయనును 
వసుధ శా లెడివిరుల్‌ వర్షోపలములుు, ముసరు తేనియసోన మించినవాన 

గా నొప్పుచు వసంత కాలంబు జూడ, వానకాలము. బోలి వసుధ నొప్పెడిని 
జిగు రాకుశిఖలత్‌6 జిట్టాడు తేటి పొగలతోో? బొగడవుప్పొడిబూదితోడ 
బూరుగుపూను నిప్పుక లతో నెగడి, యారయ విరవుల కగ్నియై నిగుడి 
కంతువ,తాపాగ్ని కం మెను గడల యెంతేని నాచిత్త మెరియింవం దొడలా, 
నేమిచేయుదు నింక నెట్లు వేంగింతుం గామినీమణి నీతం గాంతు నెన్న (టికిం 
బంపాసరోవర, ప్రాంత కాంతోర, సంవవతోడ వసంతంబు గూడి 

చెలువై నచందాన నీతత్రోం గూడ గలుగునే నాకు నొకానొకనాండు 
ఈపంపలోం దమ్ము లే చూచినట్లు, భూవు త్రివదన మెప్పుడు మాచువా(డ 
నిందు మానవిపోర మోయీంచినట్లు, నిందువదనవూవు లెప్పుడు చూతు 
జలపకు లిచ్చట జత గూడినట్లు, జలజాయే. నెన్నయ జతలనాడువాండం 

"'దేటి యిచ్చటం దమ్మిలేనె లోలగారణి, బోటి మోవి నెప్పుడు శ్రోలువాండ 
నెక్కడి తలపోత లెక్కడి సీత, యెక్కడ వెడనేంత లివి యెట్లు పాసంగుం 
దమ్ముండ నీవ యోధ్యకుం జను మింక, నెమైనం బ్రాణంబు లిక నిల్బంజూల 

నని యనాథుని క్రి య నందంద వగవ, విని లత్ష్మణుండు రామవిభుః జూచి పలికె 
నిదియేమి రఘురామ యెల్ల లోకములు, ముదలింపం బురుపో త్తముండ వై ననీవు 
ఈమోహశోకంబు లేల తాల్పెదవు, కామిని వంచన. లాకొని చనిన' 
రావణు జంప నారంభంబునేంఘు, మోవని తెలుపుచో నెంతయుం చీ తిం 
గనుబంటి యెలు(గిచ్చె గబ్బుల్లు బలి గనుంగొని తచ్చెలి కలయంగ రొవ్నె 
చేకొని చిలుత దాజేరువం బెశ్టైం స్రైకొందు చెలినని కలయంగరొ వ్చె 

నెళ్లెడ శుభములు నిత్తు మీకనుచు, బప్టీ దీప్తంబుగాం బలిెంబో చెవికి 
ఛానువై వామాతీపరుసనియెలుంగు, నాని యించుక చెవి యంతయురొ వ్పె6 
దనయాత్త్యం గడు మెచ్చి తమ్ముని జూచి, యిననంశవల్ల భుం డిట్లని పలికె 
వనచరాధీశుండు వడి నేగుదెంచి, ఘునభ_క్షి మనలను గలయంగం గలండు 
కూలు రావణు డాజిం గూడును నీత, నేలుదు లోకంబు 'లెలమి ధరింప 

నని రామసౌమి శ్రు, లధికసంతోప్కుమునుబొంది సుఖగోష్టి ముదమందుచుండ 
నాలోన స్కు్సీవుం డాబుహ్యమూూ! , శ లసానువులందుం జరియించుచుండి 
యాపంపచేరువయం దున్న రాముభూపాలు లకత్షీణుం బొడంగాంచి 'వెజచి 
యచలంబువైకి గుండనక వెట్టనక, కిచకిచధ్వనులతోం గిచకొట్టుకొనుచు 
నెగంధ్రాతి యొక్కుచో నేకాఃతమందు నగచరులకు వారి నట చూవిచూవి 
విలువూని యిద్దలు వివిధశ స్తా స్త్రకలికులై యడె పంపకడ నున్న వారు 
విను డిందు బ్ర చృన్న వేషు లై. వాలి, పనువున 'మనలం జంపలో వచ్చినారు 
కాచేని మునులకు ఖడ్డతూణేర,కోదండశరముల గొడవ యేమిటికి 


వినుడు పావనుఖై న వీరివేషములుం గనుంగొని నాబుద్ది గలంగుచున్నదియు 
CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 3166౧012 eGangotri ౮/౭౧ Kosha 


టాం నాననా నాకా 
Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


కీష్కి_౦ ఛా కాండీ ము. 173 


నెక్క_డిశైనను నేగుట కార్య, మిక్క_డ నుండుట యిది బుద్దిగాదు 
అనుచు మం,తు,లతోడ నాడువాక్యములు, విని హనుమంతుండు విమలుండై. వలినె 
పూని వీరలం జూడం బుణ్యమానసులుు గాని కానేరరు కవటమానసులు 
ఆకవిచంద్రులో యననొప్పు వీరు కారుణ్యావురుషులు కడు విచారింప 
నేరూవమున వచ్చి యిందున్న వార్‌, వీరినెం వెటుగక వెజవ నేమిటికి 
ననిన సు గీ వుడు వానుమంతుం జూచి, విను వాలివనువున వీర లిచ్చటికిం 
జనుదెంచి రనుశంక జనియించెంగానం గినిసీ యేవేళ నే కీడించునొక్కొ_ 
తనపగతుని నమః దగదటుంగానం జని నీను వారల జతురతం గదిసి 
వీశేల వచ్చిరో వీరి లోంతెజింి, వీరితో భాషించి వేవేగ వచ్చి 

3 శ్రీ రాములవద్దికి హనుమంతుడు వచ్చుట. లక 
పవనజ నాలోని భయ మెల్ల మాన్ను, మవిరళగతినేగు మని వీడుకొలివి 
యలమెడుభీతిమై .నందుండ వెజచిి మలయా ది 'కటువోయె మంత్రులు దాను 
అ త్తటీ హనుమంతుం డతి శర్యవంతుం డు త్తమగుణశీలు: డురుబాహుబలుండు 
ఖరకర లేజుండు కమనీయమ్తూ_ర్తి తరుచరులకు రత ధ ర్థార్ధమోతయ 
యతులకు గురుభ_క్లి యభినవయు_క్ర్రి శ్రుతకీర్తి యంజనాసుతుండు తా వేడ్క 
నమరలోకమునకు నావాలిం బనుషు రమణమై సుగ్బీవు రాజుగా నిలువ 
వావిరి సురులను వరభ క్రిం బ్రోవ రావణు జయలత్త. రామున కొసం 
నవనిజ ఘనశోక మంతయు మాన్ప, రవిసూనుమన నెల్ల రాణింపంచేయ 
వచ్చెనో యనంగ నవ్వనచ లేశ్వరిండు, అచ్చుగా నాగిరి నల్లన డిగ్టి 
వటు వేషఛారియై వాయునందనుండ్కు అటు పంపకడకుం దా నర్ధిత్‌ 6 బోయె 
ననుపమం బగుళూన్యహ _స్థంబుతోడం జని మవోత్తులం గానం జన దటుగాన 
నలరామునకు నియ్య నర్హ్హమెనట్టి, ఫల మొక్క టవుడు చేపట్టి వేడుకను 
అరుదెంచు ననిలజు నపుడు తాం జూచ్చి ధరణీళుం డిట్లనె తమ్మునిత్‌ డం 
గనకవువన్నెయు. గర మొప్పుముంజె, ఘనరత్న కుండ లకలితకర్ష ములు 
నురుతరవారంబు లాంటిజన్ని దము, కర ముప్పు గోంచియుం గరకంకణములు 
నుషమింప నరుదైన యొప్పులనొప్పు గపిరూపు మనుజుండు ఇాకొనె నొక్కా 
ఈరూపురేఖయు నిల గోరి రుద్రుం డారూఢిగా నితండై. పుట్టినాడొ 
గాక యీవసుధ వై6 గపిమాత్ర మునకుం చ్రాక టంబుగ శుభ ప్రభ యేల గలుగు 
నని యిట్లు కొనియాడు నవనీశుః జూచి, తన మేను పులకించి తడయక, వచ్చి 
యురుమతి నీతశిరోరత్న మెలమిి గురుతుగాం దెచ్చి గ్రక్కున యిత్తునన్న 
కరణి నాఫలము రాఘవమహీపతికి గరి మెతో కానుక్షగా సమర్పించి 
నీవ శరణ్య మిదృషప్టి. నక సోకె నైనవి నాభూషణావళు లింక ్న 
నేను గతా ండ యేను ధన్యుండ, నేను మోభృత్యుండ. 'నెలమితొ డుతను 
నని పల్కి వహానుమంతుం డను వేరివాండునినతనూజునిమం త్రి నేవాయుసుతుండ 
నాంజనేయుండ. భితు కాకృతి నివుడ్కు.నంజక మీచంద మరయ వచ్చితిని 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri ౮/౭౧ Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


174 శ్రీరంగనాథ రామాయణము 


వినుడు సుగ్రీవుడు విశ్రుతకీ ర్తి రి వనచరులకు రాజు వరబలాధికుండు 
వాహక బృహద్భాన్లు తెజుండు, మానభూవణు6 డసమానవి క క్రముండు 
అన్నయా వాలిచే నవహృత రాజ్య,ఖన్ను (డై యిష్పు డిగ్టిరి నున్నను 
ఆర్తుడు మోసఖు(డై యుండంజేయ, నేర్తు నావుడు రామనృవుచిత్త మెజ్‌ంగి 
కరమర్ది రామలక్ష్మణులకు మక్కి, కరములు ముకుళించి కడుభ_ క్షి. బలికె 
నవని నిం ద్రోవే వేం ద్ర, లక్థినశ్వినులు, రవిచం ద్రులన రూపరమ్యతతోడ 
నెగుబుజ ee కోక నిందుపింబంబు, నగు మొగంబులతోడ నళినవత ముల 
దెగడుకస్ను లత్రోడ దివిజులు మెచ్చి, పొగడు వి కృమకళాభుజశ_కి కతోడ 
నరుదైన రాజచిహ్నములత్‌" మోర, శరచాపవస్తులై చను బెంచినారు 
భూంతపోవే వేషములు మోకు నేల, మీ ెవ్వ రిచటికి మారు రానేల 
,నని సుథామధురజాక్య్ళంబుల నధిక,- వినయవి ధేయుండై. విన్న వించుటయు . 
నతని వాక్ళుద్ధిక నతని బుద్ధికిని, నతని చమత్కృతి కతని యాకృతికి 
నతని మని ప్రీతి కతని నీత్‌కిన్సి మతి సంతనిల్లి 'రామతీతీశ్వరుండు 
దనం జూచి యీతని యట్లు వలుకం దమ్మిచూలికిని నాతనివధూమణికిం 
దగుగాన నొరులకుం దరమె  వ్యాకరణ,నిగమశాస్త్ర ౦బు లన్నియు నేరంబోలు 
నితని సల్లాపంబు లితని రూపంబు నతులలవమణలథీ,.తానురూపంబు 
ఇటువంటిదూత నాకిపు డబ్బెనేని, ఘటియింపకున్నె మత్క్మా_ర్భంబు లెల్లం 
గావున మత్కార్యగతుల నీతనికిం గోవిదాత్మక ఫూసగూర్చినరీతిం 
జెప్పు మేర్చడనన్న శ్రీ రాముతమ్హుం డప్పుడు ప్రి; వ. హనుమంతు జూచి 
'మేమన్నదమ్లుల మిశెహ్వాకుకులుల మామవాత్తుయు "రాము. డేను లత్షణుండ 
దశరథ రాజసందనుల మిద్దజము, దళరథుపనువునం దవసుల మౌాచు * 
దండశావనమునం దవిలి వ _ర్తించు చుండ రామునిదేవి నుర్వీతనూజ 
మము డాంగురించి దుర్మ దుండు రావణుడు, క్ర మమేది కొనిపోయెం గవటమార్లమున 
వాని పోయినజాడ వదలక వెదకి, కానలనడుమ నొక్కట వచ్చి వచ్చి: 
శబరి సు గీ వునిచరితంబు చెప్పం బ్రబలుం డాతయు మాకు బంటు గాలోరి 
-౨ం్ర హనుమంతుండు శనజన్ము ప్రకార మెణీయగించుట. రిఆా- 

వచ్చితి మిచటి ఆవ్వండవు నీవింక, నచ్చుగా నెణింగింవు' మనఘ నీతెజంగు 
ననవుడు హనుమంతు 'డారఘుకులులం గనుంగొని య్రైక్కి- తక్క_కి విన్న వించె 
నెలమి మాతల్లికి నెలమి జన్మించి వలనొప్ప నొకకొన్ని వర్ష ము ల్చనగ 
నొకకారణముననై. నొక బ బ్రష్టాగూర్చి, ప్ర పకటితమతి నేతపుబునే నేయలోను 
పరికించి సరసిజభవుం కగుచెరచి, వరము వేడుమటన్న. వలగొని మ్రొక్కి- 
'వేవేలువిధముల వినుతులుచేసి, యోవిమలాత్ర యీయుర్వి వై నాకు 
గతిమోయ్‌ కామ్యార్థ కారణంబులకుం బతియెవ్వం డతనినే ప్రార్థించి కొలుతు 
నని విన్నవించిన నబ్బ్దసంభవుడు, తనమనోవీథిని దలపోని చూచి 
యొనరంగ నీమేనియురుభూషణములు, కనుగొన్న యాతండె గతియును బతియు ' 

CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 eGangotri Gyaan Kosha 


ss TEE tee Eee CON 
Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
& 9 న ఆ 
కష్కి ౦ంథాశకౌండము. ' 175 


ఛాతయు మన కిష్టదెవంబు సకల,భూతజాలములకు భువిశెల్ల కర్త 

నత డెవ్వండనిన వాం డతయె విస్ణుండు, అతండె నీగతి యని యది యాత ంజెలియు 

మని బ్రహ చనియె నే నే నదియునుగాక, సఘునబుద్ది చరియింతుం గలయ లోకముల 

ey నాఘాషణావళులు, దీషిం చం భ్‌ దివిజులందటును 

మజీయును సౌమి తి త్ర మారుతిం జూచి, 'లెజుంగొవ్చ నతనితో ధీరుంతై పలికె 

విను రాఘవ్రయ లోకవిఖ్యాత నం డనువమదివ్యా స్తు డతులసాహసుడు 

కరుణాపయోధథి యగాధమానసుండ్క శరణాగత తాణసవర పరయ 

జగ దేకనాథుం డళశరణళరణ్యుం డగణితగుణగణుగ్థ దధి! జుండు 

అతిలోకవి కృముం డతినత్యవాది, వటం బంటనై యేను వర్సింతుం 

గావున రాఘవమ్హాపా లమణిక్సి లే వ సాధ్యంబులు లెక్కింప 'నెంచుం 

గుటిలరాతనుం 'డున్నగుబుకు మున్నె జీంగి, యిట సీత సాధింవ నేము చాలుదుము 

అలపుమై "నేనా కులై పోవం దగదు, దలపోయ నది రాజధర ౦బు గాదు 

గాన నీసు గీ వుం 7 కొనుతలం్చు, మానవాధీశ్వరుముదిలోనం గలదు 

ఇటమిా6:ద నీకార్య మేవెంటనైన, ఘటియింపు మనవుడు. కరువలిసుతుండు 

నెను సంతసమంది నిజమూ ర్షిం జూపి, మణి డన్ను రామలక్ష్మణులు మన్ని ంహ 

దనుం గ గృతకృత్యుంగాం దలంచె నాబలులు, వనచరరాజున వరస నెన్ను చును 

గనుయగవ హక్షాశ్రుకణములు దొరుగం గొనియాడి కొనియాడి కోర్కె దీవింవ 

మనమున సంతేషమన్న తై యవుడు, అనిలజు వీడ్కొల్ప నతిసంభ్రమమున 

నింక నూర్యనూనుని నేలింతు ఏ) ర*జ్య, మకలంకమతి రాము డనులససఖుండు 

గాల నేకొదువలు కల్టునె జగతి, వేగమ పోయెద వింతమై ననుచు 

నరిగి రాఘవులవృత్తాంత మంతయును, దొరకొని సున్నీ గ్రీశతోం 'జెవ్చంచొడలొ; 

రమణీయమూ రులు రామలక్ష్మణులు, కవన గలిగి వర్షిం త్తు 

జగతివై నతిశోకసాగరమగ్ను డగునీకు రఘురాముం డను తెప్ప దొరక 
బ్రదికితి సుగ్రీవ వగయెల్ల 6 దీ దుదముట్రః గలిగా సంతోవంబు నీకు 

నాదశరథవు త్రుం డానుచరిత్రుం డాదయావరమూ ర్తి యాసత్య వాది 

యామహాభుజశాలి యామహాోబలు(ను, శ్రీమవోవిష్షుండు శ్రీనివాసుండు 

ఆపుణ్యనిధి రాము డట నీకుం గ_ర్హ, నీవుణ్య మేవున నేత్త స స్మ వ్‌ 

యామహాోత్తుండు తం డ్రియానతి దండ , కామధ్యుమున నుండంగా 'వళాననుంు 

దన దేవి మ్రుచ్చిలితనయన న్నెత్తికొనిపోవ వాని మార్కొని త్రుంచివైవం 

జింతించి నీతోడి చెలిమి వాటింపు నెంతయు( దలపోసి యేతెంద నిటకు 

ననిన సు గ్లీ వుండు హర్ష ంబునొంది, యనిలనందనుం జకాచి యర్థితోం బలికెం 

బవనజ = భయమెల్ల నడ, దవిలి యేంజేనిన తపమెల్లం బండె 

నలవడ నాకు నీయట్టియంజనమ్యు గలుగుటం గంటి రాఘవనిథానంబు 

గలంగక నీవంటి కర్ణ ఛారుండ గలుగ నీశో కాని గడ తేరంగంటిం 

Ms య లం జాం. 


* ధీర, "డామాన్యచరి శత్రుం డనదృశగాత్రుం త్‌ 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166020౧12 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


176 శ్రీరంగనాథ రామాయణము 


'గఢశతో బుళ్యమూకమునకు వారిం దో క్రెచ్చి నాలోని త దణ మాన్సు 
పౌమ్మనవుడు వాయువుత్రుండు వోయి, నెన్మతొ. రఘు రామనృపళతికి "మ్రొక్కి 
దేవ స్నుగ్రీవ్రండు 'దేవరసఖుండు, దేవ నికా దర్శింవం దివురుచున్నా (డు 
విచ్చేయు( డని విన్న వించిన రాము, డిచ్చలో హర్షించి యింవుసొంపొంది 
హనుమంతు గొనియాడి యతివుణ్యలగ్న ,మున హనుమంతునిమూంపులమోందం 
దనతమ్హుండును దాను ధమి బుశ్యమూకృమున కేగి యానందమును బొందె నపుడు 
హనుమంతు: డంత నేకాంతంబునందు, మను జేశ్వరులం బెట్టి మలయా ద్రికరిగి 
శ్రీరామదర్శనోడ్డీ9ను న్నుగ్మీవుం జేరి నీకోరిక చేకూజె నింక 

రా చేవ వచ్చిరి రామలకు ణుల్కు ఆదట బుళ్యమూకాద్రి॥ి ననుడు 
నినతనూజుయ ప్రీతి నిచ్చలో నుబ్బి, మనుజవెషముం బూని మకుటకేయూర 
ఘనతరశ్ళం గారక లితుండై మగిడి, తనమం త్రులును దాను దడయ శేతెంచి 
డక్కినభ _క్టితో దాసి రామునకు, జక్క. సాగిలి మ్రొక్కి. సం ప్రీ తినొంది 
ముకు?తహ స్తుడై ముందజినున్న, యలంకుసుగ్రీవు నధిపతి చూచి 
యాలింగనముచేసి యప్పు డిట్లనియె, నాలోన దరహాస మమృత మై తొరుగ 
నీవాయుపు త్రుచే నినసుత యేను, నీవి కృమంబును నీభుజాబలము 

విని రీ తినొండితి వెజువకు మింక,. నెనసినవగవాని నేనె చంవెదను 
నాకా_ప్రబంధుండు నమ్మినసభఖుండు, నీకంకు నొకడు గణింషంగం గలండె 

యని య్వాజుడించిన నర్క_నందను(డు, ననిచినబంటుగా నన్ను ఇ కొంటి 

దేవ నీకారుణ్యదృష్టి న౯సోంక్క నేవెంట ధన్యుండ నేనెపో యింక 
నలినా_ప్తకులనాథ నాయట్టిబంటుం గలి” నీకటు గానం గడిమిమై నింకం 
'దివిరి రావణుని వధించితిం గడం, యవనిజం ₹కొంటి నని నిశ్చయింపు 

మని రామసుగ్రీవు లనోన్యభాష, లనలుసన్ని ధిం జేసి యకలంకులై రి 

అట నంగదుండు నుదంచి తొంగదుండు, ఆట ప్రాయముగాంగ నప్పు జావనుల 
గిరులను గనవచ్చు క్రియనాండుచుండి, యారామసు గ్రీవ్రు లన్యోన్యముగను 
'నెన్నంగా ననలుసన్ని ధి బల్కుపల్కు, లన్ని యు విని వచ్చి యాతారతోడ 
విన్నవించిన మది వేగుచునుండి, కొన్ని దుళ్ళంకలం గుందుచునుండె 

నఫు డర్క_సుతునకు నాఠాఘవునకు, విపులభూరుహశాఖ వితిచి వాయుజుండు 

3 సుగ్రీవుడు జనకజతోొడవు లిచ్చుట, తా 

ఆసనంబును వైవ నందు6 గూర్చుండిి యాస_క్లి ఇిణామ మరయుచున్నంత 
నహిమాంశునందనుం డంత రాఘవుల, గుహలోపలికి దోడుకొనిపోయి ప్రీత 
భూమిజ మును వైచిపోయినతొడను, లా మెయిం గొని తెచ్చి యప్పు డిట్లనియె 
దనుజుండు నీ దేవి ధరణీతనూజ, వననీమలోపల వంచన మిము 

గనుం్థ్రామి గగనమార్దంబున నె త్తికానిపోవం బోవ నీకొండశై. మము 

- 


గనుంగొని మిముంబెక్కుగతులం జీరుచును, జినుంగుపయొదకొంగుం జించి బంధించి 


తనతొ "డవులు వైచి తరలామీ. పోయె నని చెప్పి యిచ్చిన నధిషతి చూచి 
CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
కిష్కి_ ౦ ఛాకాండ ము. 177 


మున్నుగా వగలను మున్నీట మునిల్కి కన్నీట నాసొమ్హు కసకెల్లం గడిగి 
యందంద యురమున నాభూషణములు, పొందించి షమ మ్‌ దలంచి 
చెలుకుణి లక్షుణు6 బేరొ-ని పిలిచి పలికె బల్కు_లం దొట్రుపాటు ెట్టింపం 
గంబు లక్షణ" నీత్ర నై నేత లెల్ల, మంటిపాలయ్యె నిమ్హాడ్కి- నేమందు 
నీతొ'డవులు వైవ నేమిశారణమొ, యీతొడవులతోడ నేమైన యదియొ 
యిది నాకుం బ్రైణనాయిక మైననీత, కుదురునిండిన గచబ్బిగుబ్బలమిాందం 
బాయని యీజిట్టు వయె్యదచీర, కీయవస్టలు వచ్చె నేమనవచ్చుం 
బన్నీట నాపాదపద్మముల్‌ గడిగి, యున్నతిం దడియొత్తు నొప్పుగ దీన 
నురటి గావించి భాసురలీలతోడ, భరిత శ్ర మాంబువుల్‌ వలుచ గాంబేయు 
మెబుగారుమెందీగ మెజయుచుండంగ, మజి యడుగులకును మడుగులు వై చు 
నని యని శోకించు నృశ్రలు నించు, ననయంబు మూర్చిల్లు నంతలోం టెలి 
డ్రియభ క్షి వినమిత గీ వుసు స్‌ వు; నయత నాథుండు రఘునాథు డీతీంచి 
నాబేవిం గొనిచన్న నాకేశవైరి, యే దేశమున నుండు నెద్ది పురంబు 
'చెప్పుమా సు న్రీ వ నీత సాధింతు, నిప్పుడ డైతే డైత్యుని నేపడంింతు 
నావిని యారవ్‌స ౦దనుం డనియె, చేవ యా (దోహిమందిరము నే నెలుంగ 
'నెలటుళకుండిన నేమి యిటమో6ద వాని, నెలురం కెజంాల నేను గావింతు 
నీవె శోకముమాని నిశ్చల్నధైర్య, భావగుణాస్పదపరుండవు గమ్ము 
అతిపరాక్రమళాలి యగువాలిచెత, హృతకళ శ్రుండనయ్యు నేనింత వగవ 
నాపద యనువార్టి కాత్మ థైర్యంబు, చేవ నేయునరుండు దెలివిమైనుండు 
మావంటి ప్రాకృతమనుజులయట్ల నీవును - నోకింవ నీతియె దేవ 
యనుడు సు వ వునియా _ప్పవాక్యములు, విని ధీరుండై రఘువీర డెంతయును 
ఇంతివోయినదాడ నెజీగినవీదప, నంతరంగంబున నడలుచు .నునికి 
మగపాడి గాదని మది నిశ్చయించి, జగలీశుం డంతట సంతావ ముడిగి 
సరసీజానన బూని సాధించువనికిం బరికించి మును వీని పగదీేర్తు ననుచు 
మిోనాశీతొడవు సౌమిత్రికి నిచ్చి భూనాథుః డట నర్క-వ్వుత్రు "కు నీక్షేంచి 
యాపదమున సఖుం డై చనట్లు చుట్ట, 'మాపాటి గానేరం డారసి : 
గుణవంతుండై నను సుణహీనుంై నృ గణియింప సఖుండై సద్దతి యండ్ర్రు బుధులు 
గావున నీచెల్మి గలిగిన నాకు, "సవెంటం గొదువలే దిది న 
| నీపత్నిం శ్రా! కొని నిను జంపంగోరు, పాపాత్తుం డగువాలిం బరిమార్తు నిఫుడు 

అన్నదమ్హుల మైత్రి, నలరుటకం శై నున్న దా + సాఫ్యమా యొరిమెక మాని 
| యగచరాధిపుడ నీయన్నకు నీకు, బగయైనవిధము గప్పక చెప్పుమనిన 
నోచామ వాలికి నొగ్గి నాకు నైన, వై రానుకథనంబు వర్లింతు వినుము 
కడంగి మంథరగిరి కవ్వంబుంటేని తడయక వాసుకీం దరి తాడుచే 
| మమ్లు దేవత లెల్ల మన్న ననేయరి. గ్రమ్మిన ెలివిమై ns 
| వాలేంఏ "నేనును వడినొక్క_వంక, ట్రా వెలితి మొకవంక ప్రాలిన వారు 
CC-O. Nandfipeshmukh Library, BJP, న్‌ Digitized By aan eGangotri Gyaan Kosha 


| i Szhi \Jrust Donations 
178 Vinay గ శం హా కమేయే కము ion 
సురగరుడోరగాసురనీ, సాధ్య, వరులంవటును శ్రీరవారిధిం దరువ 
గరళంబు వుట్టి లోకము బెల్లం గాల్ప, హరం డవియును (మ్రింగ నద్భుతంబనంగ 
అలరంగ జ్యేష్టయు నం డుదడయింపం గలిరాజు దానిని ₹ై కొనెం బ్రీతిం | 
బ్ర స్తుతి కక్కు_చు బనుళేంబులై న వస్తుచయంబు లవ్వారిధిం బుక్షైం 
దమతమకో ర్కెకుం దగినవస్తువ్రుల, నమరంగం ఛైకొని రందలు వీ త్రి 
నలిం బుళ్లై నై నావణము మేషమహిప్కు ములు మకరక రేణువులు హయవృమభ | 
CS |: 
మవి జనియింప నం, ద్రాడిదిక్ళ తులు, సమానం 'వెడ్క_6 గాకొనిరి 
మహనీయసాభా 'గ మహిమలు తనకు, సహజంబులై లక్షి జనియింవం జూచి | 
యానువహాబలత్న నారాయణుం డప్పుడు కామించి తన దేవిగాంగం లా కొనియెం | 
జంద్రుంయు. దేవతాసతు లుదయింవ్క నందటీలోం చార యనునాతి మాకు 
'నేవతె బచ్చినం విరి శ కొంటి, మావిధంబున వాటి యంచటుం దరువ 
జనియించె నమృతంబు సకల దేవతలు, ననురాగమునుబొంది యాసుఛారినము 
కామధేనువు “ల్పకములాదిగాయ, సోముని గొని తమచోటికిం జనుచు 
నమరులు మక్తుంప నర్భితో వచ్చి, కమనీయవదమునం గాంతతోం గూడి 
కలెసీయుంటిమి కొంత కాలంబుదనుక, అలకుసుశేణుని యనులంగూాంయతకరును 
జెలువొప్పం 'బెండ్లియై చెలం వేడుకల, వలనొవ్చ రువుగూడి వ రించుచుండ 
వె! అలి 
మలం తర్వాత మంత్రులు "పెద్ద యీతం డంచును వానరేం ద్ర వట్టంబు 
వాలికి గట్టి రావాలియు నన్ను౦ జాల మన్న నచేసి సంష్రీతి నడువ 
నతనికి బంటనై యహరహం చేను, బితృసమానునిగాళం బేరి నేవింతు 
నీరీతి నన్యోన్యహితులమై మెలంగ, శ్రీరామ యొకనాండు చిరవై రమూని 
తొడరిన కడశతో దుందుభిగన్న, గొడుకు మాయావియళా ఘాోరరావసుండు | 
నడు రేయి కిష్కింథధనగరంబు "చెదర, వడి నార్చి గర్వదుర్వారుండై. పేర్చి ॥ 
యని నేయం బిలిచిన నలుక దీపింవ, ననువమజయశాలి యగీవాల్‌ వెడలి 
నను గూడి యున్న సన్న ద్ధుండై. కడంగి తనమిోంద నడువ నిద్దజం జూచి వాండు 


| 
-అ్ర వాలి మాయావితో యుద్ధముశేయుట, ఎత | 

అనినేయ మది భీతుం డై. పాటీపోయి, తనగువాం జొచ్చిన దర్చించి వాలి | 
యధికగరో్టద్దతుం డగువానిం బట్టి వధియించి వత్తు నే .వచ్చునందాంక | 
నిచ్చట నేమజు కీవ్ర వేళొకండు వొచ్చిరాకుండ నిచ్చో నుండుమనుచు | 
గుహవా(త నన్నుంచి గుహలోనం జొచ్చి, గుహలోన నొకయేండు ఘోరయుద్దంబు | 
కడ(కతోం జేయ రక్తము వెల్లి విరిసి యుడుగక గుహవా(త నుబ్బినం జూచి 
కనుగొని యార్పు రాతుసునియార్చులను, విని వాలి శాతసవిభునివేం జచ్చె 
నిచ్చట నేనుండు ,బజింగిన వెడలి, వచ్చి యాబై త్యుండు వధియించు నన్ను 
నని నిశ్చయముచేసి యప్పుడే జి, కొనివచ్చి యొకకొండ గుహవాత నునిచి 
యచ్చట వాలికి నటం డిలోదకము, లిచ్చి కిష్కింధకు నేను వచ్చుటయు 
వాలి వోయినతరువాత నీరాజ్య,పాలనంబున కీవె ప్రావ్రుండ వనుచు 


2 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 

కమ్మి 0౦ థా కాండ ము, Im 
పచలక మంత్రులు నానరశాజ్య.పవమున ననః దెచ్చి పట్టంబు న్యా 
వాసరకులచ క్షవంర్తినై యేను, నూని రాజ్యము నేయుచుండితి నంత 
మనుజేశ మటి వాలి మాయావిం జంపి నను జీరి చీరి యంతట గుహా నేను 
వెనిచి వైచినకొండ విండిగాం దన్ని, చనుదెంచి నేలేమిం జాలం గోపించి 
కినుకతో మటీ వాలి కిష్కింధం జొచ్చి, తనకు "నేంజేయు వంచనము శై కొనక 
యోరి తమ్ముండవని యూజడి నమ్మి, పోరాడం బగరవై6 బోయినవోట 
నను డించి ) చను దెంచి నారాజ్యపదము, న్‌్‌ ద్రీతి నేలుట కూడునే నీకు 
కషుం బా వబుస్ధివి గావున నిన్నుం దొడరి చంపిన నాకు వోసంబు లేదు 
a నేవాలి యడుగుల వ్రాలి వినయంబు భయమును వెలయ నిట్లంటి 
నొకయేండు మాయావియును మీరు బోరం (బ్ర, కటించి ర_క్రవూరము ము గుహవాయ 
వెడలిన ఛభయమంది విపరీతిబుద్షి వడిం బాణి యివేటికి వచ్చిన జూచి 
రట్టడిమంత్రు' లీరాజ్గంబు న్‌ గట్ట రింతియకాని కవటమే నెజటుంగ 
న నీయోగమనం"ో శోభనము, నీకపిరాజ్యంబు నీవె కై కొనుము 
వావి దమ్ముండంగాని వాలి నీశేను, నేవకుండ మ్‌. జెప్ప నేమిటికి 
గరుణాఢ నాయెడం గల్ల గల్లినను, గరుణింపుమని వెక్కుగతులం అ 
నంతకేంతకు మండి యనుజునిపట్ల, నింతేల యని మంత్రు, "లెంత చెల్పినను 
అనయుండై నాపత్నీ యగురుమం బుచ్చు,కొని రాజ్యమును బుచ్చుకొని చంపంగడంగ 
'వెబుచి యేశాకినై చెనుకొని వాలి, తరుము భూలోక మంతయు నేను దిరిగి 
యేవటణి వట శెంచి యిందున్న వాండ, నీపర్వతము ఇ వాలి శెక్కరాకునికి 
ననిన రాముడు వెజగంది యీకొండ, యినతనూభవ బాలి శెళ్లిక్క_ రాదు 
వినువీంపు మనవుడు వినతుఃడై నిలిచి యినతనూజుండు ప్రీతి నిట్లని పలికె 
దొల్లి దుందుభి యనుదుష్ట రాత సుండు, బల్లిదుండై. వరబలము రంజిల్ల 
ముల్లోకములు తన మొనకు భీతిల్ల, మల్లడియై కారుమహిప మై పోయి 
తటీమి సముదుని తనతోడ నికి. నజిమి విల్చుటయు నయ్యాంబుధి గలలి 
ఘనరత్న కోటులు కానుక లిచ్చి, తునియక బల్మి నీతోను బోరాడ 
ఘనుండైన వింథ్యాద్రి, గాని యేం బూని యని ససయాల్య బొమ్హనిన "నే తెంచి 
జంభారిదో _స్తంభసంభావిత్తోగ్ర, గృదంభోలినై. శిత్యదర్స భంగముల 
నతులళ్ళంగముల వింఛ్యా ద్రి గలడు నతిభీతుఃడై. పర్వ తాధీశుం డనియె 
నీసరివాండనే నిల్చి నీతోడ, నోసరింపక పోర నో!ర్తునే యేను 
నీలోకమున నిన్ను నెదిరి పోరాడ; ద్ర్రాలినభుజశ క్రి క్షి వాలికి గలదు 
బలియుండై. కిష్కింధ పాలించు నా కలవాంబువై నాంఛ' గలబేని నకు 

న! వాలిదుందుభులయుద్ధము. థితా- 


నలఘువి కే మ యింక నం దేగుమనినం జెలంగి శత wen శేతెంచి 
విలయశాలాభీలవేళ గర్హిల్లు, జలదంబుగతి నార్చి సరి దనతోడ 

cia వ 
నాలంబునేయ రమని తనుం బిల్వ, వాలి కోపించి వెల్వడి వచ్చి యార్చి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 692000౪1 ౮/౭౧ Kosha 


(2 Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
150 రంగనాథ రామాయణను 


దుందుభిగతి మ్ర్రైయు దుందుభి దాక్సి యెందుం బోవంగవచ్చు ' నింక నీకనుచు 

శిలలు పాదపములు వెచ్చెర అువ్వి, తలముష్టివాతులం గొందలమందంబేయ 

వాండును వానరేశ్వరనివతంబు, వా(డికొమ్లులః గ్రుమ్మ వాలి కోపించి 

అతిఘోరుండై. వేర్చి యచలంబు వైవ, గతిదప్ప నురికి రతసుండును వైవ 

గండశై లము బుచ్చి కవిరాజు వైవ, నొండొండం గొమ్మల నోహరించుచును 
అరిగృమికొని వాలి నదరంట వ్రే య, తరిమి వృతుంబునం దరువరుం డదవ 

మాటున ననుర కృమ్మణ వచ్చి తాశ, మోట తానెత్తుక మోందె నావాలి 

కదిసి కొమ్ముల జివ్యం గవిరాజు. నిలిచి, కదలనిముష్టివ క్రంబునం బొడున 

రక్క_సుం డొడువ మర్కట రాజు. బొడువం దక్క-క యిరోవురు చర్చించి వేర్చి 
కొనకొని నూ జేండు ఘోరయుద్దంబు, మనువంశవల్లభ మతి చేని వాలి 
శ్రేభ్రరికియుం చిడికిటం దోతయిట్టి, యెళ్లెడం గుదియించి యెడేపక త్రి చ్చి 

వడి దూలి యసురయు వాపోవ వైవం గడి మర్మము గాంచి కడువడిం బొడిచి 
బలిమి గొమ్థులు పట్టి పడ వైచి చంప, తలకొన్నలావుమె తన్నెం దన్నుటయు 
ముక్కున జెవుల మోమున నెత్తురొలుక, నక్కులిళాహతి నద్రియవో లె 

నాయు గ దైత్యుమహాక ళేబరము పోయి యోూజనమా్రమునం దూలి వడియై 
గైరికనిన్ల రాకారంబు' లగుచు, నార_క్టకణము లయ్యాద్రివై6 బడిన 

నారసి యిచట నిత్యము తవంబున్నృ, దారుణళ క్షి మతంగుండు గినిసీ 
యీపర్వతము వాలి శెక్క_ రాకుండ, కావంబు గావించె జగ దేకనాథ 

కాన నీబుశ్యమూకమునందు వెజిన, కేను గావుండుదు చెల్ల కాలంబు 

కడగి యీదుందుభి కాయంబు. బుచ్చి, పుడమిపై 'యోజనంబును 'బాఅవైవ 
వలనైన భుజశ క్ల వాలికింగాని, తలపోయ నొరులకుం దరముగా దధివ 

కొని నీవంతకంచు దూరముగ, నీక ళేబక మిప్పూ డిట మాటకున్న 

'నెనసిన మిాసత్త్వ మిచ్చ నే నమ్మ ననవుశు రఘురాముం డల్లన నవ్వి 
యాదుందుభిశరీర మవలీల మిటి, నీదుసంబేవహాంబు నేడు వావెదను 
ఇనతనూభవ దాని నేర్పడం జూప మననుడు ను శ్రీనం డర్థితోం జూప 

ఘన మేరుమందరా కారమైయున్న౦ గని క శేబరము డగ్తరకు నేతెంచి 

గొనకొని దానిం కొనక 'నంగుష్ర్రుమునం బదియోజనంబులు మాటివై వె 

వైచిన రఘురామ్యువరళ క్తి వేర్మిం జూచియు నమక సు గీ వుం డనియె 

నెలమిమై నిది వాలి మిశుడునాఃడు, దలమైనర_క్షమాంసములతో నుండు 
మనుజేశ నేం డస్థీమా త్ర మైయుండ6, గని నీవు మోటితి గాక యొక్కింత శ 
వడిం జేర్చ నీలావు వాల్‌లావ్రనకుం గడు నెక్కుడని నమ్హంగారాదు దేవ _ \4 
యత డిదియునుగాక యలవొవ్చ. మోటు, త్షీతిధరంబులు వుట్ట చెండు లమాడ్డి 
జతురంబునిధు లందు సంధ్యలు వార్చి, శితికంతుపదముల శీరమర్థిం చేర్చు క 
వాయువుకన్న జవంబు హెచ్చుగనుు దోయధు లన్ని దోడ్తో దాంటివచ్చు | 
వాలికి నిర్ణ శేశ్వరదంతి హేమమాలి శెవ్వరు సాటి మజియొండు వినుము | 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha | 


OI 7 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


కిష్కి_ ౦ ఛాకాండ ము. 181 


ధరణీశ యియ్యేడుతాళ్లును దొల్లి, వరశ_క్టీయు క్లిమె వాలి బిశ్టైగసీ 

కరముల నొక్కటిగాం గూడంబట్టి, తరమిడి వానివత్రము లెల్లం ద్రుంచు 

నడరి తాళంబుల నంవొక్క_ మైన, వడిం గదల్చ్బంగ లేరు వాసవాదులును 

దలకొని యొకకోల తాళంబు లేడు, నిలువక. గాడిపో నేసీతివేని 

వసుభేళ నీలాను వాలిలావునక్కు నసమానగతి నెక్కు డని నమ్మవచ్చు 

భరణీశ యోాస. స్ప్రతాళంబు లొక్క_,శరమునం డెగవ్రేయు శ”ర్యంబు గలుగు 
వురుషునిచే వాలి పొలియు నటంచు, 'నరయ నాకు మరుత్తు డనుముని చెన్పె 
నన విని రఘురాముం డల్లన నవ్వి, వనచరాధిప తాళ్లు వదలక చూపు 

మననుడు సు గీ వుం డారాము వేగ, కొనిపోయి యాతాళ్లగులు తెటీ(గింవ 
నశనిసంకాశ మై 'యసదృశంై న, నిశితాస్త్ర మరివోసీ నివుణుండై. నృపుడు 
ముంచి యొక్క_ట పం_క్లిముఖునాళ్ల త్రాళ్లు, ద్రైంచినగతిం దాళ్లు తెగ నేయుటయును 
నవన్నివై వక్రంబు లై యున్న త్రాళ్లు నవిరతంబుగం బడినవి గాడిపాణి 

చేరువగిరి దాటి చెచ్చెర మిత్‌, ఛారణి దూణి పాతాళంబుం చేరి 

యలయక తీ వ్రత నమ్మహాశరము, తొలంగక రఘురాముదొన వచ్చి చొచ్చి 
నతులితం బగురవ మా'కాశవీథి, నతులవిమానంబునందుండి పలికె 
పరమాత్మయే సుకవతికడ నుందుం గరుణావతి యనెడు కన్నికం దొల్లి 
నిరతంబు దుర్వాసు నిందించుట యును, గరమల్లి శాపంబు గావించే నిట్టి 
రూపమై ధరణీశ రూఢి నీకతన, శాపమోచనమయెం జనియెద నింక 

నని చెప్పి యాలేమ యమలేం ద్రు వురికి, జనుటయు రఘురాముశరము తాః దూణి 
జొచ్చినం గనుంగొని స్కుీవుం డప్పు, డచ్చెరువును బొంది యానందమంది 
స్తపాతాళసంస క్తమూలమ.లు, సప్తాళ్‌ గమండలాచ్చాదిప త్ర ములు 
నగుస్తప్తతాళంబు లస్త్ర మొక్క_టనె, కెగనేసె నాదు సందేహంబు వాయ 

వాలి రాఘనవునిచే వడిం జచ్చు నింక, నేలితి లోకంబు "లేలితిం దార 

నేలితిం గపిరాజ్య మేనని పొంగి, యాలోనం గవివీరు లానందమందం 
కమలా_ప్పకులనాఖథుం గాకుత్‌ స్థుం జూచి, కమలా_ప్తసుతుం డంత6 గరములు మొగిచి 
చేవ దేవరమూ,ర్తి దృష్టించి లావు, భావింపలేనై తిం బశుబుద్ధి నైతి 

నినజుండ నేను నీవినవంశోభను(డ, వని సమబుద్ధినై యపరాథి నై తి 
సీలోకమునళశెల్ల నేలిక వీవు, పాలింపు నన్ను 'నీబంటుగా నేలు 

నాళత్రు. దెగటార్చి నారాజ్య మిచ్చి, నాశోక ముడుపవే నరనాథచంద్ర 
'యనవుడు సు గ్రీవు నతికృషాదృష్టిల గనుంగోని మన్నించి 'కాకుత్‌ స్టుం డనియె 
చెచ్చెల నీవు కిష్కింధకు బోయి, యచ్చట వాలితో ననినేయుచుండు 

మవలీల నొకకోల నావాలిం జంపీ, ప్రవిమలకపిరాజ్యపదము నీకిత్తు 

'వెజవక సుగ్రీవ వేగ పొమనిన, నబిలేనికడశతో నప్పు డుప్పాంగి 

నలుడు నీలుడు నంజనాతనూభవు(డు, బలియు డాతారుండు బలసి తోనడువ 
నాజికి సన్నర్ధుండై బల్రి 'మెజన్సీ రాజిల్ల వెనుక నారామలక్ష్మణులు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


a గ్‌ క్‌ క్‌ t Donati 
132 Veg sees! సు onations 


YW 


వచ్చి కిష్కింధ కవ్వల నున్నవనము చొచ్చి గూథముగ' నచ్చోం దన్ను 6 బనువ 


వటిం బోయి కిమష్మింధవాకీట నిలిచి యడరి ను శ్రీను డుద్యపండై యార్చి 
అర్ర వాలిన గృీవులు పోరుట, రజా 

తడయక తనతోడం దగిలి సోరాడ, వడి నేగుజెమని. వాలిం బిల్చుటయుం 

గరిబ్బంహితంబు లాకర్లించి వెలుచం గరివైరి కోవించుకరణిం గోవించి 


సమగూావ సమకోవ సమజవాటోవ, సమను వ్రృతావులై జానుజంఘోరు 
జము నథ్‌ నాబిజఘన దేశములు, చిత్రవైఖరి నొంచి చించి చండాడ 


కము ల్వతము ల్కాాళ్లును | వీశలు శితలు వేవభాషలును 

చెక్కు_లు ముక్కులు శిరము లంనములు, వక్కలు వీక్క_లు 'పొాదయుగ్గ ములు 
నము ల్వక్షము ల్క_రము లంగములు, నిర్భయింపంగ నొక్క. నెరియెన జూచి 
యే తెఅంగునం జూడ నిరువ్రురయందు, నీతయు సు గీ వుం డీతండు వాలి 

యని యేర్చజింపంగ నలవిగాకున్న ౦ దనలోన వెజగంది దళరథాత్త్మ జుండు 
ఎడపక యేనిన యీయమ్హుచేతం దొడింబడి యొవ్వుండు త్రుంగునో యనుచు 
నమ్ము విచువకుండెౌ నంత సు ల్‌ వుం డిమెయిం గడు నొచ్చి యేవెల్లం బొలిసి 
వలతీమై పోరాడి వాలికి నోడ్కి.బలమేవ్‌ యాతని బలుముష్టి హతుల 

నుల్బలతి త్తియె కుట్టూర్చు శెనగ, నెల్లో నేనేల శ్రీరాము నమ 

పల్చితిం బవివేలు. వచ్చె జాల్నా క్కు వచ్చినత్రొవః బోవంగవలె ననుచు 

“మెలుకువ వెడి తొశ మెడమిోంద' వెచ్చి సొలనీ శెలంకులం జూచుచు వాజి 
సనబుకెస్థిమాకంబు తడయక యెక్కి, తనమది శోకించుతటి రాముం డరుగ 


“ 


సలఘువిక్కమధథాముః డగురాముతోడం దలవంచుకొని యర్క_తనయుః డిట్లనియె 


వనుధేశ నిను నమ్మి వాలితోం గదిని యసమానబలరూడఢి. నడరి పోరాడ 
"న్నా వేశీంచితి ననుం గావవైత్కి మిన్నక చూచితి 'మేకొనవైతి 
సరవ సూర్యనంశంబునం బుట్టి, తగునయ్య నీకి ట్లధర్మంబు నేయ 
“వ సీసత్యంబు తేజంబు నమ్మి యే వాలిం దొడరితి నింతియే కాని 
ల జేడ నేనేడ యాహవం బేడ, బ్రతికి వచ్చుట యేడ' భావించి చూడ 
1ఎభాగ్యుముననో యెప్పటియట్ట రామ యీవర్వతాగృము వేరంగలిగాం 
* గమనిచే భంగపాటు లీరీతి నగుణాటు నొదవె నిన్న మినకతన 
మ్‌గన్రును గృవయిను శైర్యంబు శ_క్టి మిగల నీయెడం జూచి మెచ్చి నమ్మితిని 
“నప్పుడు ను శ్రీ న యాత్త లో నింత, యనుమానవడ నేల యకట నావలనం 
చప్పు 'లేళము లేను చాయకు నిన్ను, నొవ్చగింతునె విను మొకమాటం చెలియ 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay సమయమో BpgyarsManj Tpyst Donations 18 


విశ్వమోహనరూవవిఖ్యాతు లైను యక్టికుమారులయట్ల యేపట్ల 
వరరూపశేఖలు వాలికి నీకు, 'బెరసీన సమములై భేదింపరాక 

నేనేయ వెజచితి నిట నమోసఘంబు, గాన నీకిది కీడుగాం జూడవలదు 

కర మొప్ప నింక నీగజపుప్పమాల, ధరియించి పోయి యుద్దము నేయుచుండు 
చెదరక వాలి జంవెద నిశ్చయింవు; కదలుము కిష్కింధకడకు నీవనుచు 
గాదిలితమ్లుచే గజవుప్పమాల, నాదట తెప్పించి యతనికంళమునం 
బొక్క_ందుగాం 'జేర్చ సుగ్నీ గ్రీవుం ఉమ. పాకలు వెనంగగొన్న నోముండో యనగ 
సరిబలాహాక తోడి సంథ్యాభ్ర మనల, మెజన్సీ యంతయు గడు మోటి యే తేర 
నంతం గాకుత్‌ న్థుతు ననుజుండు చాను, సంతతంబును అద్ద సర్లు లగుచు 
నలనీలతా రాంజనాతీనూభవ్ర వులు శెలకులం గొల్వ సు గీ శ్రీను దోడనుచు 
నదులు వూపొదలు వున్నాగ నారంగ, కదణికాః “సహకార కాంతారములును 
భాసుర కైరవ పద్మ కల్హార, వానీితబపహాుుసహపోవవఎ శేషములు 

“కాసర *ేసరికరివ కక నాస_క్టిం గసుంగొంచు నటం బోయి పోయి 

దీ _ప్తవై శ్వానరలేజు లై లై యొప్పు, స_ప్రజనాహయ సంయమోశ్వరుల 

యాశ్రమ మోయీంచి యంతయు. 'జెలిన్సి సుశ్రీమహత్వంబు సునీ గ్రీవుచేత 
బలిశాలి యగువాలి పాలించుసిరుల, విలసిల్లు కిష్కింధ వీమ్షీంచిన్న నృష్పుడు 
తొల్లింటిచందాన దుర మొనరింపు, బల్లిదుం డగువాలిం బరిమార్తు ననుచు 
గృతమతి నంత సుగీ లత మన్నించి, యతనిం బొమ్మని పంచి యాసమిపమున 
ననుజుండు సౌమిత్రి త్‌యటు చేరియుండి, మనుజేశీం డొకమానిమాటున నుండె 
నహీమాంశునందనుం డంత కిష్కింధ, గుహళెల్ల భీదిల్ల ఘోషించి యార్చి 
తనతోడ ఘోరయుద్దమునకు నింద్ర, శనయుంబిల్చుటయు నెంతయు బిట్టుగినిని 
మానక వీండొక్క మేగవాడుపోలేం బూనినభుజళ_క్రిం బోంగుచున్నా డు 
వీని సై రించుట వెరవు గాదింక, వీని జంచెదనని వెస నిశ్చయించి 


.-ఆం లౌర ను, గీ గ్కీనునితోం బోేరవద్దని వాలి నడ్డగించుట. 0 


యతిస త్త షజయశాలి యగువాలి వెడలం బతిం జూచి వెస నడ్డపడి తార వలి 
'దేవేంద్రనందన దినపజూమోంద, నేవిచారము లేక యేల పోయొదను 

నతడు నీతో నిప్పు డనిశేసి నొచ్చి, మతిచెడి పాటీ క్రమృణ వచ్చుకెల్ల 
నెగడినకడిమిమై నీకంచు నెక్కు, డగుసహాయము లేక్యతం డిందు రాడు 
అనిమిమే. పేశ్వరవుత్ర యధియునుగాక, ధొనర నంగదుశోత నొక మాట వింటిం 
బనివడి తమతండి 'డ్రివనుపునం జేసి వనవాసమున నుండ నచ్చిన వచోట 
దశరథ రాముడు తనధర్మపత్ని, జళకంః పం ణా గోయలతోయి 
తనతమ్హుండును దాను ద్‌ కహ రాక 
పనిగొని సుగీ BE బంట య న లు 
ఆశాఘనవుండో విష్ణుం డంబుజోదరుండు వై రంబుగ్‌ ని 

నినసుతునకుం బీతి నీశాజ్యు మిచ్చి; చని నీవు రఘురాము సంధిగావింవు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 69200014 Gyaan Kosha 


184. Viney Aso Pets వాతాయళయగామంం01009 


వినుమదిగాదేని వీర్యంబు విడిచి మునివృ త్తి జని ప్రాణమును గాచికొనుము 
అని తెర పలికిన నావాలి గినిస్కీ విను నాకు పత్ని వై వెజవేల యింత 
బలశాలిమెనట్టి బలియునినై నం గలన జయంబు నేం హైఫొందుంగాని 

| ములకు నేనోడం బగవాడు వచ్చి, వెరిగి యుద్గమునకుం బిలిచినచోట 

' ధీరత దొజంగి సంధికి నియ్యకొనుట్క వీఠధర్శ ము గాదు వెలది నాకింక 
నలినలోచన విను నాయంతవాని, బలియుం 'జేవట్టక ప్లై సుగీవు 

"గాన రాముడు నీతిగలవా(డుగా(డు, గాన రామునిపాందు గావింపందగదు 
తెరలి స్నుగ్ఫీ వుండు దిక్కు లేకున్న, నరిగి రామునకు బంశై చోరెంగాక- 

నాకేల రానుందు నాశేల సంధి, నాక్షేమిటికి వేడ నలి దూలి యొకని 
నామహి హాత్మ కుం డతిధర్మపరుండు రాముడు నన్ను నూరక యేట చంవుం 
బోల వీమాటలు పోయి స్నుగ్సీవు, వాలాయముగం గ్రూరవజ్ర ప్రవోర 
మూలమై యొప్పు నాముష్టి సుట్టనల, నేలం గూలిచి వత్తు నెమ్షదినుండు 

మని తార మరలిపామ్మని వీడుకొలివి, యనిమి మేశ్వరవుత్రు, డగువాలి వెడలె 
గలంగొనచుట్టిన ల! నెలకొని దిగిచిన నిలువరాకున్న 
| వెడలుచందంబున వెరనును లావు, కడిమియుం దెంపు నుత్క_టముగా వెడలి 
శొరధులు గల భూచ కంబు వడశ, గిరు లొడ్డగిల్లం గిష్కింధ ఫఘూర్షిల్ల 
భం చను దెంచి కదినీ సుగ్రీవ్రు తర్చించి చూచి యుదగ్రుండై పలికె 

నాతొ డం బోరాడి నాకోడి పాజ్‌ యేతెంచితివె యివ్వు డిటు లజ్జ మాని 
యేశెంచితేనేమి యిప్పుడే జమున్సి వాతికి నిను ను ట్రవడియం బొనర్హు 
బెదరక చెదరక "ెట్టువీకములు, వదరక యొక్కి_ంతవడే నిలు చాలు 
నాలంబులో ముష్టిహతి నిన్ను నేల గూలిచి ప్రాణము ల్లొందు నేననుచు 
నుఅుమనివిడుగుత్తో నుల్లసంబాదు, కణుశైన తనముష్టి గట్టిగాం బట్టి 

పర తెంచి పొడిచిన భానుతనూజుం డొరగి "నెత్తురు గృక్కి యొయ్యనం టెలినీ 
ధీరుండై నిలిచి గద్దించి యిం ద్రజానిి శేరడంచాడి సు ్రీనుం డిట్లనియె 

నన్న ను నాకుం బూజార్దుండ వనుచ్చు నిన్నాళ్లు సైచితి. నింతియేశాని 
విగృహంబున శేను వెజతునే తొంటి, సు గ్రీవుండను గాను జూచి పోరాడు 
వాలి నిన్నిప్పు డవశ్యంబు చంప్కి పాలీంతుం గపిరాజ్యపదము నేననుచుం 
గడునల్లి సాలవృతుము వేగ డెచ్చి, వడినార్చి వై చిన వాలి కంపించి 

ఫుడమివై6 బడి మూర్భంబొంది యొక్కింత, వడిం చేత గర్వదుర్వారుండై! మిగుల 
థీరుండై ళూరుండై దివిజు లుప్బొంగ్క నారవిజుని వై చె నడరి శై లమున 

నదరక సుగ్రీవః డడంచె వాళమున్క బదముల నొప్పించె బలియుండై వాలి 
కరనఖంబుల వ్రచ్చెంగడలి సు శ్రీ వుం డురుముషి. నొవ్చించె న్యుగ్రుండై వాలి 
యంతటం దనియక నార్పులు నిగుడ, నంతకంతకు లావు లడరి యిద్దటును 
ఘనపదావది కచాకచి నఖానఖని, జెననీ ముప్రాముక్టి చెలలి పోరుచును 
హుమ్తని మ్రైయుచు నూర్చు లొండండం గ్రుషు నంగముల ర_కృంబులుబ్బుచును 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 69200041 Gyaan Kosha 


భఖ నవాని. 


న 185" 


Vinay PEE gab Bhuvan Vani Trust Donations 
గా 


వాలము ల్బాహులు వరుస నొండొండం, గీలించి వెనంగుచు. గినినీ తాకుచును 
చాయుచు డాయుచు బలిమి నొండొరుల, వ్రేయుచుం ద్రోయుచు వివులస త్త గ్రముల 
దూటుచు దాంటుచుం దోత్తోనం బగలుు చాటుచు మోయటుచు సాండ్లమర ముల 
నిరువురు కడిమిమెై నిబ్బంగిం బోర సురలోకనాయకసుతునకు లోలి 
తరణితనూజుం డత! జాల నొచ్చి, గరువంబు దక్కి. సంగరభూమిం జిక్కి 
వెదనులు దడపుచుం బెం వెల్లం బొలినీ, కుదిసి భీతిల్లి దిక్కులు చూచుచుండె 
నిగ్రవోను గ్ర వానిధి రాము డంత, సుగ్రీవ డలవడ జూచి 
అగ్రి అమోఘ్సాస్త్ర సమువే వాలి గూలుట. 

యీలోననే వాలి నే నేయకున్న, వత స్కుగ్మీవుని కక ననుచు 
జలనిధు లేడును జగము లీనేడు, కలగి భూతల మెల్ల గడంగి కంవీంవ 
గుణనాద మొనరించి కోరిమైం బెంచి, తృణముగా దృష్టించి తెగం వన 

వెస నమోఘానస్త్రంబు వింట సంధించి యసమానబలశాలి యగువాలి నే 
నేయుడు' నబ్బాణ మినవహ్ని రుచుల, మూయించి వడి నభోమండలి నిండి 
యురుత రానలకీల లొలుక నొండొండ, గరుడ కోర గామరగంథర్యు లదరం 
దనపుత్రు, రకీంప దాయ శికీంప, నినుం డిట్టి యస్త్రమై యే తెంచె ననంగం 
దపనవ్రుద్రుడుగాన దండధరుండు, కృషం దమ్ముడైన న సునీ గ్పీవునిం బ్రోవం 
దనకేల ముద్గతి వాలివివాంచం బనిచెనో యన మపోవవన'చే వేగమున 
నురవడిం జను బెంచి యురమున నాట, దరుచరపతి గూలి దర్చంబు దూలి 
శిరలి దిక్క_రులతో గిరులతోం 'బెలుచం దరోలతో నందంద ధరణి గంవింప 
నురముగాడినబాణ ముటువడి వెడలి ధరంగాడె నత్తజిం దరుచ రేళశ్వరుండు 
నవిరళర_క్షసిక్తాంగుం డై వాల్సి యవనిం దె ల్లిన వుష్పితాశోక మనగ 
బ్రళయశకాలంబునః బభలెల్ల మాని, క ట్రాలిన యినునిచంచమున 
నవశు(డై యవనివై నమ్లుతో నుండ, నవనీళుం డగురాముం డటం జేరవచ్చె 
వచ్చిన రఘురాము వాలి వీషీంచిి యిచ్చ లోవలికోవ మెసంగ నిట్లనియె 
నోరాఘవేశ్వర 'యో రామచంద్ర, థారణివై నిన్ను ధ ర్థాత్తుం డండ్ర్రు 
దమమును శమమును దయయు సత్యంబు సమబుద్ధి నీతియు సౌమనస్యంబు 
"మొదలై'న షడ్డుణంబుల రాశి యగుచు,' పాదవిన నీ వెంవు పాల్లుగాంచేనీ 
యొనసి స్కుగ్కీ నుతో నేను బోరాడ్య నను నేయ నగునయ్య నడుయొచ్చి నీవు ' 
వను నీ కపకార మెన్న(డు నేయ, నేను నీకుమ దోవ మిచ్చం జింతింవ 
నీకు శతు,యగాను నీశత్రు గూడ, నీకు శోత్రులు "లేరు నికృతు లేనెలుగ 
నెణిగి యువేకశ్నీంవ నిటునేయందగు నె నెజిగియు నెలుంగవై తినవంశతిలక 
శరభకంఠీరవశార్దూ లకోల, కరిహరిణాదుల ఖండింపం గోరి 
వసుధ "రాజులు వేటవత్తురు కాక, యెసగం గోంతులయట్టి యెందుం జంపుదురు 
ఆక్కనసూన్వుడు సయం నన్న దమ్థులము, కర్మ_ళమతిం వాస గారవం బెడలి 


గ యడర మేమెళ్లున నైతిమికాక, కడంగి నీవిటు చంవం గారణం బేమి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Sudue eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Tryst Donations 
156 శ్రిరంగనాథ రామాయణ 


కుందేలు :నుడుమును గూర్మంబు "నేచయుం బందిశాలువయును ఛమ్యముల్‌ గాని 
వంచన జంపి యీప్టవగంబు6 దినర్కు పొంచి నన్ని శ్లేసీ పాలియించి లేల 
ట్‌ యింక నామాంసర కంబు, లనుభవింపుము 'నీవ్రు ననుజుండుగూడి 
విశదకీ ర్తుల జగద్విఖ్యాతుండై న, దశరథు వనుపున ధర్మంబు పూని 

వనముల దపనీవై వర్తింప వచ్చి, జననాథ జీవహింసకు రోయవై. శ 

ధరణివై మే మొక తప్పుచేనినను, భరతుండు తగుం గాక పట్టి శిముంప 

నీకు గారణ మేమి నీవు భూపతివె, చేకొని యిశ్లేల చేసితి నన్ను 

నీబేవిం గొనిచన్న నీచరావణుని, నాదట సాధింతు నని యేగుదెంచి 

నను డించి నీ వర్కనందనుం బట్టి, తనయంబు నీతి బేలైతి లోకముల 

నీవార్త నీవు నా శెజిగించితేని, చేవ నీదేవి సాధింపనే యేను 

నాతతబలశాలి మై యేగు దెంచి, నీతామవా దేవి చెజుంగొని చనిన 

వానిని మున్ను నా వాలరోమములం బూని బంధించి యంబుధు లెల్ల ముంచి 
కరుణించి విడిచిన ఘనబాపహాశ క్రి సొరిది లోకములను సు గీ వుం డెటుంగుం 
చెలుకుర నన్ను జంపెడివాండ వకట, .బలిమిమై నాదృష్టివథమున నిల్చి 

నను చేరుకొని పిల్చి నను మందలించి, జననాథ కడిమి మైం జంపలే వైతి 
చలము ఇకొని డాగి చంపితి నన్ను, దలవోయ నిది. రాజధర్మం బె యనిన 
వాలిమాటలు విని వసుభేశుం డనియె, వాలి యూమాటలు. వలవదు నీకుం 
గవివంశమునం బుట్టి కపులతోం బెరిల్కి చపలుడనవై. ధర్మశాన్త్రంబు తెజయ 
తెలియక నీవు నాదెసం దప్పు మోపి పలికెద విది ధర్మ పద్ధతి గాదు 

నీవన్న పలుకు లన్నిటికి యు_క్రముగ, నావాక్యములు కొన్ని నయబుద్ధి వినుము 
అనుజునిం దనుజన్లు నట్ల గజుండు, మనుపంగవ లె నండ్రు, మహి ధర్మవిదులు 
ఆమేక దప్పి నీవవరాధహీనుం “దామరసా_ప్పనందనుం బురి వెడల 

నడంచి వానిని గోడ "లై యొప్పు నతని పడంతిని రతిం బట్టి బల్మి భోగించు 
కామూంధుం డెందైనం గలంజె నీవంటి, పామరుం డొకండుదప్ప జగత్త్రయమున 
నది యటులుండని మృతండును నెను, కడిసి సఖ్యము నేయుకతమున నీవు 
జగతివై నామిత్రశశ్రుండ వగుటం, దెగి నాకు నిన్ను వధించుట తగవు 
అకలంకు లై. వేటలాజెడివారు నొకటి దీమమునొడ్డి యొకటి నెయుదురు 
ఉరుశ_క్రిమాటున నుండి వేయుదురు, పరికింప దీనం బాపము "లేదు నాకుం 
గావున శాఖామృగం బగునిన్ను, నేవిధిం జంపిన నెగ్దేల కలుగు 
చతురబాహాళ్ళక్టి జగతి నంతటికిం బతియైన భరతునిపంపున వచ్చి 
దుష్టమృగంబుల దుష్టరాతసుల, సృష్టివె మేము శికీంచుచుండుదుము 
నీతమ్ముం డగువాని నెలతం ₹్రైాకొన్న, పాతకుండవుగానం బట్టి చంవితిని 
'రాజదండితుండు నారకచాధం బొడయం డోజమైగానంనాయుగ్రాస్తనివహతి 
మనికితవడక నిర్మలుండ వై యింక, ననిమిష రాజ్యసౌఖ్యముం బొందుమోావు 
అనియొప్ప రఘురాము6 'డాడు వాక్యములు, విని వాలి కనుమూని వివళుండై యుండి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 6920001 ౮/౭౧ Kosha 


Vinay గక ట్ట Sang Bayar! రం 197 
కొంత నేవునకుం బేర్కొని గామచంద్రు, నెంతయుః గనుంగొని యిట్లని పలికె 
ఓరామగుణథామ యు గ్రాంశుథామ, తాఠాధిపానన తార నాదేవి 
'దేవరశౌర్యంబు టెలిపి నే(డనికి, బోవలదన్న దుర్భుద్ది పాటించి 
విధివిపాతంబున వెనకనే వెడలి యధివ కయ్యమున నిట్లవనివై 6 బడితిం 
బడినకోపమున దుర్భావలు కొన్ని, జడమతిం బల్కితి సై రింపవయ్య 
తనపాటు చింతింపం దారకు వగవం దనయు నంగదుననై తలయెద నధిప 
నింత శేమగుదురో యింతియు సుతుండు, ఇంతటిదురవస్థ యే వచ్చు చుటు 
నని శోకమోహంబు లనుపయోరాశి, మునింగి మూర్భిలియుండె మూంగచందమున 
అంతగివ్రురంబున' కావా ర్రపోవ,  నంతలో. దారాదు ఖై నకామినులు 
వాలి గూలినమాట వె తమదు, వాలుగుండెలు నాట వసుధవై6 గూలి 
యంతలోం. చెలియుచు హా యని వారు నంతలో. చారుచు నచట సోలుచును 
హా యంగడా నేండు 'నావాలి దివికి, బోయెగజా యంచుం బొగలంగం6 గంగ 
నంగదుం దోడొ:ని యతులశోకమునం బొంగియు. బొంగి యేడ్చులు నింగిముట్ట 
'వేవేగ కిష్కింధ వెడలిరా నడుమం బ్రోవ వారల నెదుర్కొ_ని కప్పు లనిరి 
వాలి రాఘవ్రుచేత వసుధ వై6 గూల నేలపోయెదరు పోయినం బృమాదంబు 
శాకమానదునుమి రామసుగ్రీవు; లేకమైయుంట మీ రెటులగరే మొదల 
నీయంగదునింబట్టి యేమి నేయుదురొ, దాయల మదినమ్తః ధగదటుకాన 

-ఆు౮ తౌర వలాపించుట, ne 
నితనిచేం గవిరాజ్య మేలింత మింక, మతిమంతు లగుకవు ల్మనకు నున్నారు 
పోవలదన్న నప్పుడు తారతగవు, భావించి వెన వారి వలుమాటు దూజీి 
యేటి కంగదుండు మీానేటికి రాజ్య, మేటికి నాకు శ్రూ లేశ్వరండైన 
వాలి జూడక యంచు వారి వారించి యాలోనం దార తారాధిషవదన 
తనమదిలో వాలి దలపోనీ పోనీ ఘనశోకమునం, జనుంగవ మాచి చూచి 
యమసేం దసుతురాక యల్లంతం (మూసు సమకట్టి డాయుచు సత్కీ)డం గోరి 
రానీగ నాసురరాజేం ద్ర సుతుని, బాసితి రింక నీఫలము చేంజేత 
గుడువు డింతటనుండి కుచములార్గనుచుం గడునల్క_ వెస నుగ్రగతిమోదుకొనుచుం 
బుడమి గంపింప నద్బుతశోకనుడర, నెడపక నిబ్బంగి నేలేరం దార 
వోరములొ బెగి రాల నలివేణి దూల ఖారంపుంజనుగవ పయ్యెదజాట 
నీరజంబునను బేనియ గారినట్టు, తోరమై కన్నీరు దొరుగ నందంద 
బలువిడి నేతెంచి వవనవేగమున, లలిం దూలీవడు పుష్పలతికయులో లె 
నావాలివై ఆడి యందటుః బొగుల్క లావేది తార ద్రులాపింపందొడంగెం 
గవికులాథీశ్వార కపిరాజచం ద్ర, కవిరాజ శేఖర కవిసార్వభౌమ 
సకలసురాసుకసంఘంబు లందు, నకలంకసత్తు గండ వధినాథ నీవు 
అటీముటి వింఛ్యాదు లగుమవాోగిరులు, వెజికి (వేటాడిన బిరుదవు నీవు 
బలియుండైై త్రిభువనపాలుండై వెలయు కలనై ల ఖేదికిం గొడుకవు నీవు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 6920004 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


188 శ్రీరంగ నాథ రామాయణము 


కోలంబుం డను వేరి . క్రూరగంధర్వు, నేలం గూప్పిన రణనిపుణుండ వీవు 

నీవ మాననునిచే నీచేతంచొంది, యీవిథెం బడితింక నేమనంలను 
బ్రినతనూజుడు నిన్ను నెదుర లావేది, యనిలోన నినుం గాల్తునని రాము దెచ్చె 
రాముని నని గల్వరాదన్‌ యంటి, నామాట వినవై తి నామన్నిగొంటి 
వామవోత్తు;డు విష్ణు వటుపోకుమంటి, భీమశెర్యుం డతండు బిరుదేల యంటి 
నినుం జంపవచ్చిన నీపాలిమృత్యు, వనక రామునిచేత నారడిపడితి 

వాలని చేవాసుకు లొగిం దర్చితర్చి, బలమజి యటం బాయయిడియున్న. జూచి 
యడరి వాసుకి మందరా ద్రికి జుట్టి, వడి సముద్ర, ముదీర్చు వరశ క్రి వేర్మిం 
ద్రిజగంబులందును దీపిం చునట్టి, భుజములు వెంథూలి బ్రుంగనే నడు 

అతిసత్తుం డగురాతసాధీశుం బట్టి, ధృతి విలవింవ నీదృథఢముప్టి6 గట్టి 

మునుకోని వార్షుల ముంచి ముంచెత్తు, ఘనవాల మిట ధూళి గలినెనే నేడు 
కఅకంతు శ్రీపాదకమలంబుమిోంద, తెబుంగొప్ప నీమాళి లేటియై వ్రాలు 

నట్టి నీమ స్తకం బకట యిచ్చోట, వట్టి నేలను గూలవలనె నేమందు 

హృదయేళ నినుంాని 'యేనిల్వంజూలం గలిసి నీవున్న లోకమునకు వత్తు 

చేదీన నిటుమిం వేగ పాలైతి, నాదిక్కు లేమికి నాకేమి వగవ 

గో తారినందన కోరి నీకన్న ,పుత్రు నంగదుం జూచి పాక్కె_దణగాని 
దూలితోయణాతి నీత్రొడలమైం బొరలు, బాలు నంగదు నేలి పాలింపవయ్య 
యురమువై( దొడలవై నుంచి మన్నించి, శిరము మూర్కొని ముద్దుచెక్కి-ళ్లు పుణికి 
కరము ముద్దాడి నీగారాపులుట్టి, వరుస నంగదు నేల వారింప వధిప 

యని ప్రలాపించుచు నతివ సుగ్రీవుం గనుంొని పల్కె శోకము వెల్లివిరియం 
దలకొని వాలిముందణు నిల్వ లేక, పలుమారు బెసవెడి పందవై పాజి 
గతిబూలిపోయి కాఘవుం దోడి తెచ్చి, కృతకజయంబునం గిష్కింథం గొంటి 
నీకోరినట్లయ్యె నీపగదీ తం హైకొని భోగింపు కపిరాజ్యపదవి 

నడమాటలాడ నాయినవంశుతోడం గడక నీహనువయుం గలిగానే నీకుః 
బలునూటు బుద్దులు పరికించి చెప్ప, నలనీలతారు లున్నారులే' నీకు 

ననివల్కి. రఘురాము నవ్లాయీ మాచి, జననాథ యూవావీం జంప నేమిటికి 

మెజనీ నిన్నిటుచేయ మాతం డ్రితోడ, గజిపెనే రఘురామ గణుతింప వాలి 
వెరవాప్ప నీరాజ్యవిభవంబుగొన్న, భరతుంజే రఘురామ పరికింప వాలి 
ఇఇనంటియై నీదేవిం జెజగొని చన్ను దనుజుండే రఘునామ తలపోయ వాలి 

వాలి నకారణ వై రంబుం బూన్సి యేలయ్య తెగటార్చి తిబ్బంగిం గడయంగి 

నీయట్టి సుకృతి నీయట్టి పతిక్సి నీయట్టి కారుణ్యానిధి కిట్లు తగునె 
జనకజతోయాడి చనియెనో యిటుక, ఘనమైనవిర హాన్ని 6 ల్రాగనో యెలుక 
భూమిాశ నేండు నాపుణ్య మిట్లుండ్కె నేమినేయుదు నింక నేమందు విధిని 
నీవాలి నెడంచాసి యేనుండంజూల, దేవ నన్ను నుబట్టి తెగటార్పవయ్య 

యని యురంబును మోము నందంద మోది,కొనుచు వాలిని 'బేరుళొని ప్రలావింప 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 eGangotri ౮/౧ Kosha 


న్న. 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations . 
కిష్కి_౦ఛా కాండ ము. 


నావేళ వానుమంతు డట తారం గదిసి, నీవెటుంగనిధర నియతులు గలవె 
'వైవయత్నములంచుం దాంబలుమాటు, ధీవిచక్షణుం డు తెలువుచునుండె 
-అ౮ి వాలి సుగ్రీవునకు హేమదామ మిచ్చుట. 0ఆా- 
నంతలోం గనువిచ్చి యమనేం ద్రతనయుం డింతింత యనరాక యింతిశోకింవ 
నంతేకంచునుమించె నంగదు వగపు, నంతయు నటుచూచి యర్క_జుః జూచి 
ఫూని రామునిచేత భువనంబు లెటు(గ, భానుజ నేండు నీవగ సాధ్యమయ్యె 
యమీతిమాంద రాజులకృప నమ్మందగదు, మతినుబ్బి చెడక యేమరక వర్తింపు 
మడర రామునితో డ నాడినివ,తిన యెడవక గావింపు మిటమోంద నీవు 
పాయక నాతోన బలిమి పోరాడి మాయావి కడిమిమై మడసిన మెచ్చి 
వూనినవేడ్మ_తోం బురువూతుం డిచ్చె, మానైన యీ హౌమమాళిక దొల్లి 
యిది నీవు ధరియింవు మోాకవిరాజ్యు,పదమున కిది నీకుం బరంగుచిహ్నంబు 
లీయంగదునిశోక మింక వారింపు, నాయట్ల గొనియాడు నన్మఅపింపు 
మాసుమేణునివుత్రి, యైనయీతార, థీసార దీని బుద్ధిని బ్రవ _ర్హిలుము 
వను జేసినతప్పు "లెల్లను వుటువు, మూని నా మెయిం ట్రాణములు నిల్వవింకం 
'గైళొను మామాలికారత్న మనుచు, శో కానత్మ్సీవు స్కుగ్కీవుం బిలువ 
నతండును రఘురాము నానతివడన్సీ యతిభ_క్లి దాల్చే న్నాహేవమదామంబు 
అనువొప్ప మణీ వాలి యంగదుం జూచి, తనమదిలోనున్న దయతోడం బలికె 
నోకుమారక శోక ముడుగుము నీవు, శోకింపనేటికి సుగీవుం డుండ 
నలినా ప్పనూనుండు నాకంబు నిన్ను లలిం బెంపుతో నుపలాలింపంగలండు 
సుగ్రీవం డెక్కడ శూరతం జూవె నగ్రణి వైయుండు మన్న నీవచట! 
జిరతరకీ రులు నీద్దించు నీక్కు నురుతరసాఖ్యంబు లొగిం బొందు నీకుం 
బరంగం గిష్కింధకుం బట్టంబుగట్టి, యరయుచునుండ6 బుణ్యము నేయనైతి 
ననిమిషపురమున కరిగాద నింక, నని వెప్పి రఘురాము నక్థిత “6 జూచి 
'యోరామ యేనిట్టు లొదవి స్కుగ్రీవుతో రానీబోరాడ తుది వథ్యమయ్యు 
నారంగనంగదుం డబల యేమైన, నేరముల్‌ చేసిన నేర్పుగా. గొనుము 
ఇనసుతుత ర్వాత నితని రాజుగను, మనువంశోతిలకుండ మహి నిల్బవలయు 
'వేదక్శాస్త్రంబుల వెదకి నినాన, రాదిమథ్యాంతంబు లవిలేవు నీకుం 
జనుదెంచి పాణావసానకాలమున్న నొనర నాకిదె తొొ(చుచున్నా డ వీవు 
అటుపోయె ననియెడి యామూ_ ర్తి గంటి, నటుగాన నేను గృతార్థుండ నై తిం 
బంకేజహితవంశ వపరమకల్య్యాణ, యింక 'ప్రాణములుండ వీయమ్ముం చెలుకు 


189. 


మనిన రామునియాజ నాదివ్యళ రము, పొనుపొంద' నీలుండు సతికినై చుటయుం 


గర మొవ్చం దనబావ్యాగతులు బంధించి, మరలినపవనుతో మనను సంధించి 


యీమెయిం బరమమై యింషారురాము, శ్రీమూ ర్తి మనములోం జెలువొప్పం జేర్చి 


బ్రవాపదానందపరుం డైనవాల్సి బ్ర; హరం ధ్ర ౦బునం ఛ్రాణము'ల్వీడిచె 
నావేళం దారాదు లైనకామినుల్కు నావాలిపై(బడి యందంద వగవ 


౮౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 6920001 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 

190 న్ఫీ శ్రీరంగనాథరామాయణము 
నంగద సుగ్బీవు . లచ్చటిప్ల వగృవుంగవుల్‌ పోవాలి పోయిజే యనుచు 
పంతు నావేళ సె సౌమిత్రి, నలిన్నాష్ట వసుతుని నందటే్‌ - విచారించి 
హనుమంత నీవింక నంబరమాల్య, ఘనగంధసా రాదికములు దెప్పింపు 
శివికం చెప్పింవుము శీ యు ౦చె తార, నిబిడహాటకరత్న నికితంబుగను 
అని పంవ వా రెల్ల నట్ల శ కావింపృ వనచరులందలు వచ్చిరచ్చేటికి 
మజీతార మొదలై సవలయడలు, శెజంగొప్పవారించె దిననాధసుతు(డు 
నాలోన రఘురాము ననుమతివడని, వాలికిం బరలోక వైదిక, క్రియలు 

చేసీ యాదళరాత త్ర, గేషకృత్యములు, భాసురగతిం దీర్చి పరిళుద్ధిం బొంది : 
యంగదుండును క హనుమదడాదులును, సంగతి వ్‌ ద్రు, (6 గాంచుటయ 
విపులసంతోపంబు విలసీల్ల నంతం గపినాయకులకు రాఘనవుం డిట్టు వక 
మోరింక నాయాజ్ఞ మూజకపోయి, న ను గిష్మింధం గై. గానేసి 
స్థిరమైన కపిరాజ్యసింవాసనమున, బరంగ సు గీ గ్కీన్రునిం బట్టంబుంగ ట్టి 
యుందంగ నంగదు యువరాజఖ్గవదము, సరద బట్టము గట్టుండనీ ' యొప్పంబలుకం 
దడయక వానరదండనాయకులు, కడుగూడి కిక లల కప్పు జే తెంచి 

నూత్న శృంగారమనోహరాగార, రత్న వితర్ణి కారదమణీయహార 
రంగవల్లీవోర రంజితద్వార, రంగధ్వజో దార రమ్యపటీర 
నీరవూరితమార్ల నిరువమాకార్య పౌరసంచార సంభరితంబుగాంగ6 
'జెలంగి యాపురము  నేయించి నగరు, కొలువుకూటంబు మిక్కు_ట మెనసిరికిం 
గారణంబుగ నలంకారం బొనర్చి, వారిధి నదనదీవారియు మజీయు6 
చగుమంగళ ద్రవ్యతతులుం దెవ్పించి మొగినిండ శుభతూర్యములు మ్రైయుచుండ, 
న. లొలుపాందయజాలం బుణార్థహవాచనవూర్వకంబుగను 
సంర! ౦బునం జిహ్ని తంబై న, సింహావీరిని గపిసింహంబు నునిచి 

రపతింబో'ె భాసురలీలః | బ్రవగ్కవరు లభిము మేకఫూర్వంబుగాం గదిసి 

re ్నంబునందుు, బలియు సు గీ గ్రనునిం బట్టంబుగట్టి 
యురుసత్తు త్తు పనంగదు యువ రాజ్యమునకుం గరే "మొప్పం బట్టంబుగట్టిరి ప్రీ తి 
నంగదు యువరాజ్యమందును నిలుష్క బొంగా వేడుక లరతిపురవరంబునను 
అల నీలకారాంజనాతనూభవులుు కలబంధువులు పొడంగనిరి సు గీ త్రీన్‌ 
నితరవానరనాథు లెల్ల "గేల్గాగిచి, రతిమోదమునం నాడ. త్రీ తి 
అంత సు గీ వుం డుదా త్తసం రకల నెంతయు బెంపాంది యింవుసొంప ంది 
వనచరబలముతో వడి నేగుటెంచి, ఘనరత్న కోటులు కానుశలిచ్చి 
యాదటం చెంపొందడి యాశానుచంద్రు, పాదపద్మములకు భక్షి కితో మ్రొక్కి 
కరములు ముకుళించి కడుం బ్రేమ నిలిచి, పరమసమ్హదమున యే 
ఇచ్చోట నేటికి నింక నాపురికి, విచ్చే నురుగ విశ పలోకే క్‌ 
యనవుడు సు గీ,వునాననాంబుజము, కనుంగొని ప్రీతి రాఘవం డిట్టులనియె 
దవసులు పురమున దగదు వర్తింప దవనజ కిష్కింధ తగదు మాకింక 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


కిమీ ౦థధాకాండ ము. 191 


మహీమిీయ నాషాఢమాసంబు వోచ్చె, నహితులవై6 బోవ ననువ్రు గాదింక 
వానకాలము మాల్ననంతంబునందు, నీ (డ నెబ్బంగి నైన 
ఇనతనూభవ నీవు నీవానకాల, మొనరం గిప్కి_౦థలో నుండుము పోయి 
తలకొని మణి ళరత్కాలంబునందుం బొలుపాందం బగరవై 6 బోదము కడలి 
యని చెప్పి మన్నించి యతని వీడ్కొలిపి, యనుజన్షుండును దాను నచ్చోటు వానీ 


>] శ్రీరాములు మాల్యవంతముం 'జేరుట, d= 


వసు ధేళుం డమాల్యవంతంబునందుం గుసుమకోమలినీతగుణము (ప్రాయంబు 
ననమానరూవవిలాన మెన్ను చును, అసమాననో కా ర్తుంతై క 

ధరణిజ నెడయాని తలభలెడురాముం బొరిపారి దు ల్వ్పొదువ్రుచందమున 
నజీముఆీ దివినుండి యంబుజమిత్రు, మెజయనీ కందంద మేఘుము లాడ మె 
చుర రా రఘురాము చేతో నీవిధి చలియించు నింక నన్పగిదె 

నొలనీ యొండొండ విద్యున్ని కాయములు, జలదంబులందుండి చలియింవంవొడం”76 
గైకొని యింక నిత్యూకువల్ల భుండు, నాకారివై దండు నడువుచున్నాండు 

అని సుఠలకుం జెప్ప నరిగానో ఛాతి, యన వాయువులతోడ నట ధూళి యెసరా 
నాలంబులో చె త దైత్యు నణంగింపుమునుచ్చు, గాలుడు తనచేతి కాలదండంబుం 
బొనర రాముని కిచ్చి పుత్తెంచె ననంగం దనరార దివి నింద్రధనువొ ప్పెః జూడ 
నమరులు రామునశై దండు వెడలం గొమశార భేరులు ఘోషించుషగిది 

నున్న తధ్వనులతో న నొండొండం బర్వి, మిన్నెల్ల 'భేదిల్ల మేసుంబు లుటీమె 
నలరు ర్రైవృట్యా-ల మనువురుషుండు, లలిమోంద నాకాళలత్షీతోం గదియ 
నొగి సరుథ్రైగి రాలుచున్నముత్యముల, పగిది దొల్చినుకులు వడియె నందంద 
యగవడి చెజవోయెనని కూంతు6 దలంచి వగచి నిట్టూర్చులు వడిం బుచ్చుకరణి 
'వెజవున నావులు వెడ లె నందంద, ధరణి నెల్ల డల నుదగ్భంబు లగుచుం 

జను దెంచి 'రామలత్ష్మణప యోదములం గనుంగొని సురచాతేకము లుబ్బుపగిదిం 
గనుంగొనం బర్వెడుఘనవ యోదములల గనుంగొని దివి చాతేకము లుబ్బదొడంగె 
ధిమిధిమి యనుచు మద్దెల మ్రైయుపాట్స లమరనదీమణు లాడు చందమున 
ఘుమఘుమ మనుచు మేఘుడు గర్డింప్క నమరం 7కాన్ఫూ_ర్తి నాజె నెమళ్లు 
రాతసాంగములవై రులు లమీంపంబడునిట్టి లాగునన్నట్లు 
పర్వతా aS ములవైై భయదఘోషములుు పర్వి నిక్హాతము ల్వడియె నందందం 
బ్రకటంబుగా డై దై త్యపతి మేనిమాంసు శకలంబు లిటు రణస్థలి నిండుననిన 

వకునున నింద్ర గోవము లంతకంత, నరుణారుణంబృులె యవనివై (బడియె 
"రావణు. జంపుచో రఘురాముమో యద, - దెవత ల్లలలూచి దివ పుష్పములు 
నెడనెడ వర్షింతు రీ క్రియ ననిన, వడువున మహి రాలె వర్షోపలములు 
'రావణుకీ. ర్తి 5 లణంగిి, పోవు నింకిట నావా 

ననినచందమున 'రాయంచలపీండు చని 'చ్రాంచగిరిమిందం జయ్యన నడచె 


——— 
Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


లా 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 6920004 ౮/౭౧ Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


199 శ్రీరంగనాథ రామాయణము 


మీ 


ననిమొనం దనపుత్రు,. డైననుగ్రీవుం డనిమిషాధీపసూను నకట చంవించె 

నలుగు నా చై నిం రప్రు(డని సూర్యు(డున్న, బలితంవుగోటన్న. బరివేష మొన3ం 
గుదియనికడశతో వ్‌ యాకాళ్ళ, నదినాడంబోయిన నాగకన్యకలు 

చనిచని మగుడ రసాతలంబునకుం జను చెంచుగతి వర్ష జలథార లమరె 

వాసిగా దమకు జీవనము లవ్యారిి గా సమర్చించిన 'సునుని వేనోళ్ల c 

బొగడు చందమున నద్భుతవృ త్తి భేద, మనుచు మండూకంబు లణిచె నందంద 

వలయ మేసఘుములు ప్రావృడ్వధూమణికిం గలయ మైయీనీనకస్తూరి యనగ 

ధరణినెళ్ళెడలను దనువుసొంవెక్కి, వరం నీలచ్భాయ పంక మొప్పారు 

వారాశి నొడంగనాడి వలనేది రాము, ఘోరబాణాగ్ని6 ్రాగుట విచారించి 

చజచిపో వెజచిన చాడ్బ్నున వరద, లజిముఆి6 జెజనుల నందంద నిలిచె 

లోకకంటక దై త్యు లోంబెట్టుకొంటిం, గాకుత్‌ స్థుం డిదె నిన్ను ఖండించుననుచు 

సుడింబడి 'మొఅవెట్టుచును భానుకరణి, వడిమ్రైయుచును బొచ్చె as 'బెన్నదుల 

నంత వానలు నిల్చి నవనివై నవుడు, హల్‌, దివినున్నయ భ్ర, భము ల్నీరినెం 

జెలివాంది కిరణము ల్లి లెల్ల నిండెం జెలువొంద రవి ప్రశాశేంచ లోకముల 

ధరణి నిష్పంక'మై తనల సు గరమొప్పం గొలంకులం గమలంబు లమరె 

గూలము ల్మదకరుల్‌ గ్రుచ్చి గోరాజెం దేలు నత త్రచంద్రికలు వెంపారె 

వచ్చె నంచలు సరోవనిక' గావురము; మెచ్చె దామరతూండ్లు మెలత లుల్లమున 

చెలుకు రాఇనమును జేనులవంట, తలుచయ్యి వృహభయూథముం రంకవ్రేనెం 

గలక నంతయు. బాని కనువక్షై జలము, ఇలం దెరువరులకు నిచ్చె సౌఖ్యందు 

చదల నిర్మలము లై జలదంబు లొవ్పెె నదులెల్ల నింకి కాల్నడలయ్యె నంత 

అటమున్నె హనుమంతు డర్క_జుం గదిసి యిట శారదాగమం బేతెంచె నింక 

శ్రీరాముకార్యంబు నేయంగవలయు, వారువీరన కెల్ల వానరాధిపుల 

రప్పింపు మనవుడు రవిసూనుం డలర్కి యప్పుజే పడవాలుం డగునీలుం బిలిచి 

వివిధపర్వతసరిద్ది ఏపాధిపతులం, బ్ల వగగోలాంగూ లభ ల్లూకపతుల 

రావింపు మొకండైన రాకున్న నాజ్ఞ కావింపు మని యన్నెం గడంకమై నిచట 

తముడు .చెయూ్యత తనతాల్మి కొసంగ, క్రమినవగ వానకాలంబుగడపి 

"రామభూవరుండు శరత్కాలమైనం గోములిం జింతించి కోర్కులు మెదలి 

మదనాతురుండునై మది జాల భ్రమసి యుదయా ద్రి మై నున్న యుడురాజుం జూచి 

యిదియేమియుత్పాత మిదియేమిచంద, మిదియేమి యారాత్రి యినుంజేల పాడిచె 

నామ్మేనితాప మిన్మడిగాంగంజా చ్చ సౌమిత్రి ననుం దరుచ్భాయలంజేర్చు 

మనినంజం ద్రుడుగాని యర్కు.౦డు గాడు, జననాథ్రవారిణలాం ఛన మద చూడు 

మని లక్ష్రచండు పల్క_ హరిణామీపోయు, నని సీతం బేర్కొని యట మూర్చ్యంబోవ 

దళరథాత్మ జునకుం దమ్ము: డాలోన, శిశిరోపదారము ల్చేసి తేర్చుటయు' 

మజి వివేకమునూని మనుజవల్ల భుడు తతి లంకవై నింక దంజెత్తవలయు 

సూపు త్రి, చూచితే జలజూప్పసూనుం డేమని భాషించె నేమని పోయె 


CC- నో Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avagthi Sahib Bhuvan Vani Trust Donations 
పి ం౦ంఛశాకాండముః 193 


వానశాలముః బుచ్చి వచ్చెదననియె, వానకాలము వోయె వచ్చుట లేదు 
ఒదవి నాచేసిన యువకా ౩ మెల్ల, మదిలోన మటబచి యున్మ, త్తుడై వాడు 
తారతో రతికేళి దగీలియున్నా డొ, యారాజ్యమున వత్తు డై యున్న వాండొ 
కాకున్న మత్కార్యగతులు భఛావింపం డీకృతఘ్నత కోర్చి ₹ యేట దడయ 
మతి నుపకారంబు చుదలినవా సవన న వాయ పాడిమైం దనదు 
చెలికాని కార్యంబు నేయనివాయ, తలపోయ మానవాధ ముండండ్రు, బుధులు 
అలవుమై నటం బోయి యర్కజుం బిలువు, వీలిచిన రానని బిరుదాజెనేని 
డ్రె లవ్మణుండు కిష్కి_౦ధకుం బోవుట. ధ్రిత్రా- 

యని వాలి జంపిన యమైందుం బోయె, నని రము పొమ్హన్న నన్నకు మ్రొక్కి 
కనుంగవం బ బ్రళయాగ్ని కణములు దొలుయగ, ఘనకేరచాప క. వైవొనివే, వెడలె 
నేల యల్లలనా(డ నిడుజంగ లికుచు, గాలివేగమున వృశము లెల్ల గాలం 
గృతమతి నః టం బోయి కిష్కంధం జేరి, యతిభీతులై కవు లందంవం బరంగ 
నావురద్వారస్థు లగుకవు లప్పు, జే వజలెంచి వీం డెవ్వండో యనుచు 
గోటవాకిళ్లు గక్కున వెసి ప్లవగ, కోటి గావలివెట్టి కోరి య కౌజు 
నడి రాజు శ తేగంపవ లెని కడుభీతులై పతి కరములు మొగిచి 
వడి తారవరిచార వనితలతోడం దడయ కాచందమంతయుం దెల్ప వారు 
ఇది వేళ గాదన్న నెలమి నంగదుని, కదినీ సాగిలి . మొ యొ క్ర కరములు మొగిచి 
వినవయ్య యువరాజ విఖ్యాత లేజ, మనవీటివాకిట వ మానివేషంబు 
గనవడ జడలు వల్క_లములు దాల్చి, తనకేల చాణకోదండముల్పూని 
యొక డంతకుని బోలియున్నా (డు వచ్చి, యకలంకసత్తుండై యనిన నంగదుండు 
నారాముననుజన్లుం డని నిశ్చయించి తాఠరాతనూజుండు తడయక వచ్చి 
సౌమిత్రి పాడంగన్న6 జండకోపమునం దామరసా _ప్పనందనున కంగదుండు 
నారా వె చెప్పు నా నతండును బోయి, మారవికాళాబ్టిమగ్ను (దై మిగుల 
గారవంబున చేరి కరవల్లవముల, నారుమసతి యంఘ్సు) లల్లనం బిసుకం 
దారామృదూరులు తలగడగాంగ, నూరక సుఖయించుచున్న సు గ్రీ న 
గనుంగొని వాంజె లత్ష్మణుం డున్న వాండు, మనవీటివాకిట ముంటుహు ననిన 
మది సంశయించుచు ర బిలిచి యిదియేమి సౌమిత్రి త్రి హితమైతి 'త్రిదచ్చీ 
యీరీతి వచ్చుట శేమికారణము, నేరము నావల్ల నెమకిన సోలేదు 
అని వితర్కింపగా నాంజనేయుండు, దిననాఫ సుతుతోడం దెలియ నిట్లనియె 
ఆమే వాంద్రకువూరు ననిలనాల్చి నీక్కు నీమాడ్కి_€ గపీనాజ్య మిచ్చినయట్టి 
రామునిశార్య మారడివుచ్చి యిట్లు, కామోపభోగస్థాఖ్యంబులం బొదలి 
యుందులే యందునై. యుగ్రఖావమున, సందేహ మేటికి సౌమిత్రి యిటకు 
వచ్చినాం డమేటి వాకిట పూడ ,వచ్చునే లోనై చైకవంద్యు( చాను 
'రావింపు శేవింపు రాముకార్యంబు, గావింపు భావింపు కడలి నీప్రతిన' 
నావిని యారనినందనుండట్ల, 'రావింపం. బంచిన రామానుజుండు 

18 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5916602012 eGangotri ౮/౭౧ Kosha 


- Vinay Avast SU pegs Bonations 
194 © 
తేచి త్ర కరకెళలంబు 


ర గోవుుహర్య్యవటలంబు విశ్వుకు 
ps = కోవరాంకితవనాంతేరము 
PK 


కె లాసశై లసంకార rena శకెఛిస 
6బు rr 
చుచు నటం బోయి పోయి 


ae 
వారివీణా వేణు ను భూరభపణరవన్యూ ర్త ర్హియు వినుచు 
నంత కాకారుండై యతికొవుం డగుచు, నంతగిపుర దాషర మటుచేరి నిలువ 
నారాక విని యొంటిః చారాక యవుడు, తెరాస 'మేళులై తడయక వచ్చి 
యతనికోవంబును నతనిరూపంబు, నతిఖీతి. గనుంగొంచు నర్క_నంవనుడు 
అలనెడుఖ క్షిమై నదుగుల శెజగి, వలయు నర్చనము లీవచ్చినం జూచి 
యోరి రామద్రో, 'దోహి యోరి కృతఘ్ను, యోరి నీయక్చన లుచిత మే నాకు 
జావకీపరిశోడ స సత్యా తుతోడ, వానకాలముం బుచ్చి 'వచ్చెదనంటి 
రావైతి తప్పితి రఘురామునాజ్ఞ, భావింపలేవైతి పరిశుద్దివై తి 
వాల జంపిన రామవసు ధేశుళరము, "కాళ లాగ్నికణములు గృ గ్‌ మరు 
నిను నీలునేయక నిలుచునే యింక, హాల వెట్టివాఃడవై. చెడితి 
ననిన తారాదేవి యతిఖీతి. బొంది యనఘు మడాను కు 
ఈరాజ్యసంపద లీభోగఫోటు, లారయ మిరిచ్చినవియె యీతనికి 
మిరు పెట్టిన చెట్టు మిహిరనందనుండు, వైరంబునకుః నెంతవాండు మోాకితండు 
రణవిశారదుం చ నరామునియాజ్ఞ, గణుతింవకున్నాంయగా యర్క_సుతు(డు 
పాలుపాంద6 గా రిక వ్ర పున్న మనాఃటి, కిలమి6ద6 గవినేన నెల్లనుగూర్పం 
బడవాలు నీలునిం బంచి 'తాటోవ, నడ రెడు ప్రేమతో ననియున్న వాండు 
గాడు రామ ద్యోహీ గాడసత్యుండు, గాడు కృతఘ్నుండు గాన మోరితనిం 
కి లత్ష్మణుండు సుగ్రీవుని మన్నించుట. $ఆా- 
గరుణింపుం డనవుడు గలుషంబుదక్కి, నరనాథసుతుం డర్చనములు శ్రైకొనియె 
ప్రాకొన్నపిమ్ధటం గనకవిఠమున, రాకొమారునినుంచి రవితనూభవుతు 
తదనుజ్ఞం గైకొని తాను గూర్చుంది, మృదుమధురో కుల ముద మొప్పం బలికెం 
సౌమి గ్రీ, రాఘువస్వామి కార్యంబు నేవుజితునె యివు డెల్ల వానరుల 
'దెచ్చెద వై చ్‌ వెచేహి దిక్కుల వెదుకం బుష్చెద వచ్చెద బొండు మీావెనుక 
నేశరంబున వాలి యిలమాయ వ్రాలి, 'నేశరంబునం గూలె నేడుతాళములు 
నాశరంబే చాలు నఖలదానన్ఫల్స స నాశంబు నొందింప నాతి సాధింప 
నైనను రఘుశాము నతిభ_క్రి గొలిచి, యేను గీ ర్తులకెల్ల నెక్కు_డై పాలుతు 
ననిపల్కి హనుమంళు నతినీతిమంతుం గనుంగొనీ మనవీటం గలకపికోటి 
చాటించి వెడలింపు సమకట్టి కవులం బాటించి యెడనేయం బాడిగా దింక 
మనమిప్పు డారామమ ఏను జేశుం గానం జనవ లెనని పల్కి సం ఛ్రనుం బెసంయం 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


న ౬ == 


Vinay Avagthy Sahib Bhavan -yani Tryst Bonatione 1 రక్‌ 


దరణినందను. డంత6 దారాదిసతుల, వెరవొప్ప నప్పుడు వీడొ గానినచ్చి 

కలయ దిక్కులనున్న కవిముఖ్యపతుల, బలములం బిలిపించి పయనంబుచేనీ 
మేదినీభాగంబు మిన్నును దిశలు, "భేదిల్లం బ్రస్టాన భేరి వే వెయించి 

ప్రబల కాంచనరత్న రమ్య మా యొక్క, శినికపే లత్ష్మణుం 'జెలిమి నెక్కించి 
చామరద్వయనితచ్చ్భ త్ర చిహ్న ములు, నామహాత్మనిమైూల నరుగ నేమించి 
సబలు(డై 'తొనును సౌమిత్రి వెనుక, శిబిక యొక్క_టి యెక్కి చిత్ర వైఖరిని 
ముందుగా శుభతూర్యములు బోరుకలుగం గృందుగా వందిమాగథనుతు లెలగ 
నెడనెడం గవీనాథు లే తెంచి తన్ను, బొడగన నుడుగణస్స్ఫురి తేందుపగిది 
సకలవానరవీరనై న్యసన్నా హ్క మకలంక మైయొప్ప నప్పుడే కదలి 

యరు దైన పెర్మితో నవని గంపింపం గరము సొం వెక్కి లత్మణుం గొల్చి నడ 

అట మాల్యవంతంబు నందున్న రాముం డట మ్రైయుకలకలం బప్పు డాలించి 
యవె వచ్చె గవీనేన లని కోవ ముడిగి, రవితనూజునిమోాంద రాగిల్లుచుండె 
అందమై మణి కాంచనాంచితం వైన, యాందోళి కాద్యయం బల్లంత డిని 
'తామరసా_ప్పనందను(డు సం త్రీ త్కి సౌమిత్రియును దానుం జనుదెంచి మ్రొక్కి 
యవిరళం బగుభ_క్రి హృస్తముల్‌ మొగిచి, యవనివల్లభున కిట్లనియె నర్క_జు(డు 
"దేవ నేనలం బిల్వ డెసలకు( బంప్కి వావిరి నివి గూడి వచ్చునందాశక 

దండెత్తి యిటకురాం దడనితిగాని యొండొక వెంటమై యున్నా (డం గాను 
అనిన నర్క_జు రాము. డతికృపాదృష్టిం గనుంగొని మన్ని౦చెం గడశతో నంతం 
'ైలాసగిరియందు. గనకా డ్రియందు, నీలాచలమునందు నిషథాద్రియందు 
ద్రోణాచలమునందుం దుహీసా ద్రియందు, శోణాచలమునందు సోమాది ద్రీయందు 
ప్యాషభాచలమునందు వింధ్యా ద్రయందుం బుషభాచలమునందు బుమోద్రి యందోం 
బారియా త్ర మునందుం బ్రాగ్రీరియంద్వు, ఆరత్న గిరియందు నస్తా ద్రియందు 
మలయాచలమునందు మందా దియందు, గలగొని న_ర్హించు eee 
పవమాననూనుండు పననుం డంగదు(డు, గవయుండు నీలుండు గంధమాదనుడు 
పావకాముండు కాలపాశుః డు డ్ర్‌ ధనుం డా వేగవర్శియు నగ్గవాయుండు 
నలుండు మందు మహాోనాథుండు ధూ మ్రు, డలఘుందు జంఘాళి య్యిరి భేది 
సుముఖుండు శేసరి జోస్ధతిక్షుఖుండొ, ను తారుండు వినతుందు గ 
జాంబవంతుండును సంపాతిరంభుం డంబుఠాశితనూజుం డగు సుషేణుండు 
శతబలిహరుండును సన్నాథు లనంగ, నతివీరవరులు వీరాదిగా కప్పులు 


తమ సుతుల్‌ తమ హీతుల్‌ తమ సహోదరులు, తేమ చుట్టములు తాము దట్టమై కూడి 


యివి పదు లివి నూటు లివి వేలు లత, లివి కోటు బన్వల నివి శతకోటు 
లనరాక పద్మ మహోాపద్మ ఖర్వ, మనంగం బర్వినసంఖ్య లన్నియు. గడచి 
యెలమి సొంప్రుశ నేల ఈ యీనినయట్లు చెలంగి క్‌ మూచిన పెల్లి విరిసీ 


,యూమెయి కొలందిగా *ేవుదీవీంచి, భూమియు నాకసంబును నిండ గి ప్పి 
కరము గ్రగతిం గ్రాలు శాలదండనుల, వరుసను దీవించు బావుదండములు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


196 శ్రీరంగనాథ రామాయణము 


ఇడంబేర్చుబడ బాగ్ని కీలలం బోలి, వడిం బర దివి రాయు కులు 

పారిబొరిం గాలా భములకాంతుం లనగ, నురవడి మైగ్రా,లు న్నూస్త దం స్ట ాతల 

అలరెడు ప్ర ళేయ కాలాదిత్యబెంబృములం బోలి మండెడుముఖగ హ్వారములు 

లోలాబివిపులకల్లో లఘోషముల బోలి ఘోషించునార్పులు. వెల్లి విరియ 

బలములతోం గూడ ప్లవగవల్లభులు, కలగొనవచ్చు నగ్గలికలు మాచి 

యిచ్చలోపల నప్పు డివ్వ్యకుకులుండు, నచ్చెరువడి చూచి హర్షించుచుండె 

ఆవేళ సుగ్రీవం డధిపతిం జూచి, చేవ నానేన లే తెంచుచందంబు 

లవధరించిత్‌రె వీరం దొక్క_రొక రె, తివిరి మావనులు సాధింపనోపుదురు 

అని' చెప్పీ వారల యలనవులవేళ్లు, జననముల్‌ జాతులు సత్వసంపదలు 

తనువులు వన్షము _ల్గగుభోజనంబ్కులును గుల బేశంబు లోలి వర్ణించి 

బడ బాగ్నిముఖమునం బడియున్న వైనం గడు వేగం జని యుగ గతి యొప్పుమిగిలి 

వడిం చేర్చి యార్చి దుత్వారులై కదిసీ పుడమియు నభము నబ్బులు చొచ్చిమైన 

నట మృత్యువ క్రంబునం దున్న వైన, నెట నందు బోరాని యెందున్న వైన 

నావానరాధీశళులం దొక్క_రొకరు, దేవ నీదేవి వై దేహి చెచ్చెదరు 

ఆనతియిమన్న నర్క_జుం దిగిచ్చి భూనాథుం జాదరంబునం గౌగిలించి .. 

బలసంపదలయందు భానుజ నీకు, దలపోయ మతి యసాధ్యము _ లెందు. గలవు 

వూని నీపౌరుషంబులు మూచికాక, యేనేలం శ్లాకొందు నిటం గిందు నిన్ను 

అని పల్కి. వై దేహి నరనీరా6 బనువ్ఫు మనవుడు హర్షించి యర్క_నందనుండు 
అగ్రి వానరవీరుల సీకను 'వెదకం బంపుట. 0ఆా- 

ఒనర నుత్తమమైన యొకలగ్న మందు, వినతుం డన్వానరవీరునిం ' బిలిచి 

యేవంక నెచ్చోట నెందు నేమజక, నీవు నేనలం గూడి నెటిం దూర్చు నడచి 

యామహీతనయనయ్యమునలో వెదకి యామినీగిరి మాచి యటమిాందం బోయి 

సురనదిలో జూచి శోణనదంబు, కరమరక్థ నరసి యాకౌళశికి వెదకి 

యల సరస్వతి జూచి యట, సీంధువరస్కి పౌలుచు పౌం డ్ర విదేహభూములు వెదకి 

మాళవ కోసల మాగధ బ్రహ, మాలాఖ్య నై లంబు మైథిలి నరసి 

జలధితీరముం జూచి చని మందశా ద్ర; నిలయకిరాతులనిలయము లెఇదకి 

తివుటమై నట నవద్వీపంబుం గడచి, యవల జంబూద్వీప మటమింద 'చాంటి 

చెచ్చెర నటం బోయి శీతాద్రి వెదకి యచ్చోటం గాకోల మనుముడుగరని 

తనరు లోహితసముద్రము దాటిపోయి చని కహూటశాల లిచ్యాయల నరని 

మజీవోయి గరుడా శ్ర మంబున వెదకి వజులు గోళ్ళంగపర్వతము శోధించి 

అందలి శృంగంబులందు వర్తించు మదయు క్షరాశసమండలి నరసీ 

యట దుగ్గసాగర మవలీలం గడచి, యట సుదర్శనమను నదిలో వెదకి 

వలనొప్ప శుర్ధార్లవము డాంటిపోయి, బలువైన జాతరూపక్‌లా ది వెదకి 

యందు వేదలలతో నాసీనుండై న, యిందువర్లు ననంతు నీషించిము క్కి 

యొగిం బదునాల్లు వే యోజనంబులకు, మిగిలి యవ్వలనున్న మేరువు పపకి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


అదా నాలలాబాకాాందిాదానినకరానాంాలినలనానుదా లలా లాలా నాలాల కరానాదానననాల దాదా దానా నాడా నినన లానాానాాానా. దారాలను ాడాాలు BN) 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


కిష్కి0౦థాకాండ ము, 197 


యా మేరుగిరి చుట్టు నర్కున ఆరణి యామెయి వాలఖల్యాదుల నెరయగి 

యానల నుదయాద్రియందు శోధించి, రావణునిలయ మారని వ్వార్తం చెండు 

రవి'లేనియంధ కారము గ్రమ్ముకతను భువిలోన నవ్వలి భూము లేనెలుంగ 

నివిడి నీవటం బోయి నెలలోన రమ్ము అవమతి రాకున్న నాజ్ఞ గావింతు 

నావుడు లతమవానరులతోం గూడ, వేవేగ వినతుండు వెడశెః దూర్చ్పునకు 

నినతనూభనవుం డంత హితశీలు నీలు హనుమంతు నంగదు నట జాంబవంతు 

గజుగంధమాదను గవయు గవాతు, విజయుని యమెంచుని ద్వివిదుని దారుం 

దగం బిల్బి మరింక దతీణంబునకుం దగువానరులం గొంచుం దడయక పోయి 

యర్శిలి వింథ్యాద్రి యాదిగాం దొడరు, నర్మదయు దశార్లనగరంబు వెవకి 

దండ కారణ్యంబు తవ్చక వెదకి దండిగా నవల గోదావరి నరనీ 

వలనొప్ప నట వేతృవతిలోన వెదకి నెలకొని కాళింగనిషథధ దేశముల 

నారనీ కరాటకాంధ్ర చో శేంద్ర, చేర కేరళ పాండ్యనీమల నెల్ల 

నరస్‌ీ యమృలయా ద్రి నరసి "కార, నరసి య స్ట్యునియాశ్ర్‌ మం బరనీ 

యమృవాత్తునిం గాంచి యతనియనుజ్ఞ , నెమ్మితో 6 దామ్రపర్టీనది దాంటి 

జలధి వేలావనస్థలముల వెదకి, పొలుపొందు నాహేమవపురములో వెదకి 

యెదిరినకడ(క మహేంద్రా ద్రి యందు, వెదకి యవ్వలనున్న వృషభాద్రి జూచి 

యావలం బుష్పాద్రియందు శోధించి, కేవ సుంజరమను గిరిం బరీక్నీంచి 

యచటియగ స్యు గహము విశ్వకర్మ, రచితమై తగునందు రమణి శోధించి 

యంజనానది దాంటి యవ్వలమణుల, రంజిల్లుఫణు లచే రథీంపంబడిన 

వదలక యాభోగవతిలోన వెదకి, వెదకి యవ్వలనున్న విషమాబ్లి కరిగి 

యందువై. గంధర్వు లప్పరల్సురలు, నుందు ,రాచోటుల నోడక వెదకి 

తలంగక యరిగి వైతరణి లంఘించి పొలుచు వైవస్వతువురమున కరిగి 

యందు నాసమవ్నర్హి యనుమతి వడిసి పొందుగాం బితృలోకమును గలయంగ 

వెదకి నీతా దేవివృత్తాంత మరస్సీ పదిలులై నెలలోనం 'బ్రతివ్నార్హ దెండు 

ఆవల నంధ కారావృతం బగుట్స 'దేవతలకునై నం దీఅదం దర్శుగ 

ననిన నాకవినాథు లందటు గూడి, యనుమోదరసవార్షియందు నోలాడి 

దిననాథ తేజుండై దీవించురామ, జననాథులోం దమస త్త వము ల్లెజనీ 

జానకి నెబ్బంగి సాధించికాన్సి మానవేశ్వర. రిత్త మగిడిరా మేము 

అని వల్క_ రాము డాహనుమంతుః జాచి, యనువు గా భావికార్యము నిశ్చయించి 
9. (శ్రీరాములు హనుమంతునిచేశ శనముద్రిక నిచ్చుట. ధ్రిత్రా- 


తనదయాదృష్టి యాతనిమిందనుంచ్సి యనిలజ యిందు రమని చేరం బిలిచి 
జనకజం గనుంగొనం జాలుదు వీచె యనఘు నీచేతం గార్యోము. నిర్వహించు 

నీవంతవాండను నీచబాహుబలము, భావింప నట్టి దె పవమానతనయ 

యిదె నాదుముద్రిక యిది నీతకిచ్చి, సుదతిచిత్తములోని శోకంబు మాన్ని 
సీతకు మేమున్న నేమంబు "చెప్పీ, నీత నేమముం గొంచుం శీఘ్రం బె రమ్ము 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


198 కా కామాయణను 

అని ము ద్రికిచ్చిన ననిలనందనుండు, తనమ స్హకంబున ధరియించి a న 
దనరార నుదయాద్రి, తనదుళ్ళంగమున, దినమణిం దాల్చి యెంతే నొప్పుకరణి 
నంత నాహనుమంతుం డానందమంది, గంతులు ప్రైయుచు గరయులు మొగిచీ 
యినకులాధీశ్ళర యెంతదవై సనం జని నీతయున్నెడ సాధించి వత్తు 
సోమసూర్యులం బట్టి శోధించయైన, భూమియు నభము నబ్ధులం జొచ్చియైన 
నామహీసుత నింక నారనీ వత్తు, నీమహిలోపల నెచ్చటనున్న 

నసమాన మగుస త్త మఖినుతితెక్క, వసుధేళ రావణువాసంబుం జొత్తు 
నరిగావనని మక్కి యట దతీణమున్క కరగ వాయుజుం డంగదాదులతోడ 
మణి సుషేణునిః బిల్సి మర్క_ కేళ్వరుండు, వణిల నీవాకలతు వానరుల్లొలువ 
సౌరాష్ట్ర చేశంబు చని చొచ్చి వెదకి, ధీరులై బాహ్లిక దేశంబు నరనీ 
శ్రీశరమె యొప్పు నింధుసౌవీర, శేకయ దేశము ల్కృతేమతి వెదకి 

వలనొప్పం బున్నాగవనములో నరన్మి లెలిసి పశ్చిమవార్టి దృష్టించి చూచి 

నలి నారికేళవనంబు శోధించి యలయక పోయి వజ్రాద్రి శోధించి 

పారియా త్ర నగంబు పరికించి యచటం గూరిమి గంధర్వకోటులం దెలిసి 
బలియు హయ గీ వుం బంచజనాఖ్యుల గలన ఖండించి శంఖంబు చక్ర్రంబు 
చక్రి యచ్చోం దొలి జతంగాంచినట్టి, చక్రవంతం “బనుశై లంబు వెదకి 

తరణి యెచ్చోట న_స్తము గాంచునట్టి, చరమా ద్రి నీతీంచి సౌవర్ణి నరసి 
వెలయంగ నెనుబదివేలసంయములు, గలకాంచన్నాద్రు లః గలయ. వీక్షించి 
చరితార్థుండగు మేరుసావర్షి మానిం బరికించి నెలలోనం బ తివ్నార్తం చెండు 
అర్క హీనము నమర్య్యాదంబుగానం 'బేర్కొన నవ్వలివృథప యేనెబుఃగ 

ననిన సుషేణాదు లగుమహాకపులు, పనింబూని సోయిరి పడమటి చెసకు 
జలజాప్తసుతుం డంత శతబలి బిలిచి, నలి నీవు లమయవానరులతో. గూడ 
"'మొదటం బుళిందభూములు సొచ్చి పోయి, చెదరక యాసౌరనేనంబు వెదకి 
భరతభూములనెల్లః బరికించి యవన ధరణీశుదేశంబు తడయక “వెదకి 

కడగి కాంభోజకొంకణభూము లరస్కి యెడపక యటం బోయి హిమవంతమరసి 
సోమా శ్రామంబున జొచ్చి శోధించి, శ్రీమించుకాశాఖ్య శిఖరి నీక్షీంచి 

యామై సుదర్శన మనునద్రి వెదకి, కామించి యట బోయి కనకాది వెదకి 
వైలాసగిరియును గాబేరకవనము, నాలోలనయన మా రలయక వెదకి 
ధనదునివురము. నాతనిసకోవరము, ననుమోదభరము పాయక విలోకించి 
యందు గుబేకుని నడిగి క్రొంచాద్రి, యందు మిరందలు నవనిజ వెదకి 

చని యట మైనాకతై లంబు గడచి? యనఫఘ వైఖానసం బనుకొల నరసి 
తనరుశై. లో డాఖ్యతటిని లంఘించి గొనకొని యు  త్రరకుకుభణూము లరసి 
యచ్చట గంధర్వు లప్పరఠల్‌ సురల్సు నిచ్చలు నుందుఠా నెలవులు వెదకి 
నిలువ కుత్తరవయోనిధి దాటిపోయి, సొలయక యటమోాద సోమా ది వెదకి 
యచట బ్రహ్థాయు శిన్రుః డర్థి వరింత్సు రచలితగతి మీర లందుండి వీరి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


కిష్కి౦థా కాండ ము. 199 


యొక నెలలోవల 'నుల్టెశుకడకుం బ్రైకటంబుగా మిరు ప్రతివార్త చెండు 

అనవుడు శతబలి యవనీశు వీడుకొని యు _తృరంబు దిక్కునకే” నంత 

అప్పుడు రఘురాముం డర్క_జుం జూచి, యెప్పుడు జూచినా వీభూము లెల్ల 

నా విని వాలికి నాండేను వెజచి, వేవేగ యతడు నావెనువెంటం చలా 

గలగొన గుజుతులుగా మహీియెల్ల, నలుదిక్కు.లును చూచినా నేననియె 

ననిన నచ్చెరువంది యటం గొంత కాల, మినజానుజులు గొల్వ నినకులుం డుంజెం 

దగ వూర్వపశ్చిమో త్తరములు చూడ, జగతీళశువనువునం జనినపానరులు 

నినరళ్ళు "లెందా6క నిలమిో౭ద6 బర్వు, ననుపమసత్తు ఏ లై యందాశం దిరిగి 

నలినా&ీ నెందుం గానక వచ్చి వతికిం జెలువేది వ్రతివ్నార్త చెప్పి రందటును 

అటశరామును గీ వు లంగదముఖ్యు, లిటమిోందం బ్రతివార్త లేమి వెవ్చెదరొ 

యదియేమిచందమోయన్‌ వారిరాక, శెదురుచూచుచునుండి శెంతయు వగచి 

అంత నంగదముఖ్యు లగుమహాకపవుల్కు వంతంబులాడుచుం బరమహర్ష మున 

సంతతజవనత్త్వసంపద లెస్స మంతుకక్కిన హనుమంతుండుం దాము 

చెదరక రవిజుండు చెప్పినయట్ల, మొదల వింఛ్యాచలంబున శేగు దెంచి 

యందలిగుహల మవాగహనముల, నందంద వై చేహ్‌ నరయుచుం గదలి 

యదియాదిగా దకహీణంబున కరిగి పొదలం బూపాదలందు భూజంబులందు 

నదులందు గిరులందు నగరంబులందు, వెదకి జూనకిం గాంచువెరఛ్రు లేకునికి 

చింతాసమా  క్రాంతచిత్తులై పోయి, యంతంత గుమురులై యటం బోయిపోయి 
-అర్ర అంగదాదులు కణ్యా శమము జేరుట. ర్రిఆ- 

వదియేండ్ల తనకూర్తి, వట్టి యచ్చోటం గదలి నీటను బడి కాలునివురికిం 

బోయినం బొగలుచుం బుత్రశో కాగ్నిం బాయక పడి కాలి పలవించుచున్న 

కణమవోమునిఘనశాపవహ్ని , మండి నిర్మ ఎగము నిర్తానుష్య మగుచు 

నుండ నీడయుం 'ద్రావ నుదకంబు లేక, వండక బవుుళూన్యపథ మైనయడవి 

చొచ్చి యెంతేనియు సొలనీ లోదారి, నచ్చోట నుదకంబు నరయుచఛున్నంత 

నందొక్క_రక్క_సుం డగచరాధివుల, ముందట నీలాభ మో యన నిలిచి 

యోరి వానరులార యుర్వి వై నేను మారీచతనయుండ మహితవి క్రముండ 

'దేవగంధర్వులు తివిరి యేనున్న, యీవని దృష్టింవ నెవ్వరు వెజతు 

రిందేల్వ వచ్చితి రిందలుం గూడి, యెందుం బోవలవచ్చు నింక నాచేతం 

జావక మికంచు సంరంభ మెసంగం గోయని యార్చినం గుపితుంకై యవుడు 

అంగదుం డా దైత్యు నదరంట వ్రైయ పొంగి ర_క్రము వాత బొడబొడ వెడల 

వసుధపైం బజె నంత వానరులెల్లం బొనగంగ నొకమవోభూజంబునీడ 

నలనీ కూర్చుండి తోయంబు లెచ్చోటం గలవాకో యని దప్పిగదుర నున్నంత 

దరమిడి యొకబిలద్వారంబు, వెడలి, యురువడి జలవము లొండొండ నెగయం 

గనుంగొని యుదక మిక్క_డ నుండంబోలు, నని వచ్చి విలములో నందలు డిగలం 


గలగొని వివులాంధకార మై తెరువు, తెలియ కొండరులను ధృతింజిరికొనుచు 
0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


200 శ్రీరంగనాథరామాయణము 


ననుపమసత్తు (లై యటం బోవయోవం గనుంగొని యయ్యంధ కారంబు విరిసీ 
యరుదుగా జగదద్భుతా కార మైన, పుర మొక్క డచ్చోటం బొడంగాంచి. వచ్చి 
పనీండిగోపురములు పసిడి మేడలును, పనీడియట్టళ్లును పనీండికోటలును 
పసీండివృయంబులు పసీండిఫూపాదలు, పనిండిపర్వతములు పసిడి తామరలు 
నైచూడ నావురం బతిరమ్య మైనం జూచి యొం లేనియుం జోద్యంబునొంది 
ప్రశటసంపదలచేం బరగుచుండియును, నకట నిర్తానుష్యు మైనది పురము 
వలాఫో యీపురం బిట్లయ్యె ననుచు, నీలీల వెడలుచొ వ్పెలుగంగ లేక 
వాలం జింతిలుచు నచ్చటం గొన్ని నాళ్లు, పోలం జరించుచు పురమభ్యవీధి 
మిన్నులతో రాయు మేదినియందు, నున్న తం బగుచున్న యొక మేడం గాంచి 
కని దానిమోందికిం గపు లెల్లం ట్రాకి కనిరి తపోవృ_త్తిం గర మొప్పు గాంచి 
హరిణాజినాంబకయై యొప్పుదానిం దరుణోందుకళం బోలి తనశారుదాని 
నొకపుణ్య కొంత నయ్యువిదకు మొక్కి, యకలంకచిత్తుడై హనుమంతు డనియె 
ఓతన్వి నీవెవ్వ రొంటిమై నిచట, నీతపం బొనరింవ నేమి కారణము 
ఏమహాత్తునిపురి యీో*ెహేామనగర, మేమెన్న (డును గాన మిట్టిచి త్రములు 

అనిన నక్కో_మలి హనుమంతు జూది, తనవూర్వకథ లెల్ల దాం జెవ్పం దొడరా 
దగం దొల్లి మయుం డనుదాన వేళ్వరుండు, తగిలి పద్మజుంగనార్చి తవ మాచరించి 
పసనొప్పు నిరాణపటుళ_క్రి వడస్స్‌ వసీడిగోపుర మిట్లు పరం నిర్మించె 
నవిరళగతిహేవమ యనుదివ్యవసిత, గవిని యాత(డు వెద్దకాల మిందుండ 
నాతేనివ జ థాగాహతుడేసీ, యాతఆన్వం గొనిపోయె నమరవల్లభుండు 
ఆతరలావీ. నెయ్యప్రంజెలిక త్త, మాతం డ్రి సావర్ణి మహితమానసుండు 
నాయింతిపనుపున నతితవోనిస్టం బాయకుండుదు స్వయంప్రభ యనుదాన 

నని చెప్పి కందమూలాదు లందటికిం దనివిదిఅ నొసంగి 'తాపంబు దీర్చి 

యనఘ మో రెవ రిందరుగు బే నేల, యనిమిషు.లైన నిం దరుగుబేరాదు 

నిను డిందు మీర లెవ్విధిని జొచ్చితిరి యన విని హనుమంతు డతివ క్రిటనియె( 
దనతం డ్రి పనుపున దండ కాటవికి, మునివృ త్తి రాము డిముల నచ్చియుండ భ్‌ 
వనజాయీ నారామువరపల్ని గొనుచుం జనినరావణు వెంటిం జని చని యేము 
జనకజ వెదకుచు జలశూన్య మైన, ఘనమైన దప్పిచేం గడు డన్సీ యొక్క 
చిలములోవలం హర వెద్దచీకటికిం దలంకక యొక్క_ట దైవయత్న మున 
నీయా శ్ర మంబున శేతెంచి వెడలి పోయెడు మార్హంబు -పొడగాన లేక 
తిరుగుచున్నా రము ధృతిః చెక్కు_దినము, లురింబడియున్నార 'మొకదిక్కు_ లేక 
యనిన రాముని కార్య మై వచ్చినారు, అనఘులు పుణ్యాత్తు లని భా క్రింజేసి 

మో కెద్ది యిష్ట మిమ్మైయి వేయం డనిన మా కీచిలద్వారమార్దంబు యం 
జేయుము వేవేగ సీతను వెదకం బోయెదమనుడు నుప్పాంగి యామగువ 
మొగి మారు లు మూనికొండనుచుం దగం బుచ్చి వారలం దనతప్లశ్శ క్రి 
'నెలంతుక యవలిల నిమిషమా త్రమున్క బిలముఖమున చెచ్చి వెట్టి శా న్‌ా 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


కిమపి. ౦ంఛాకాండ ము, పం 


బోయిన కవీభల్ల ఫుంగవు లెల్ల, నాయింతి పాగడుచు నటం బోయి పోయి 
యాయతోన్నతబలు లందొక్క_సరసీ, బాయక జలములు బలువిడి -చావి 
యంత నందోటు మహం బ్రాది,కిం బోవ, నంత నంగదుయ నిట్లనుచు కంచె 
ఇనజునిమితి దవ్పె నినవంశుదేవి, వనజాథీ( బొడగన్న వారము గాము 
ఆజ్ఞాధురంధరుం జైనసుగ్రీవుం డాజ్ఞ దవ్పీరి వీర లంచును మనల 

బొడగన్న యప్పుడే భూపతి. మెచ్చ, నడిమికి రెండుగా నజికించు మనల 
గావున మనమింకం గవీరాజుం గానం బోవుట తగవును బుద్ధియుం గాదు 
వెలువడి మనమిట్లు వెసవచ్చినట్టి, చిలములోవల. బ్రూచ్చి వేరి నుండుదము 
అది యప్టదిక్సాల కా భేద్యమార్ద, మది పకఫలభరి తా రామ మరయం 
బొందుగా' నచటం గ్లాప్టురమున్నమనల, నెందు నెవ్వరిశైన నెలుంగంబొప్పడదు 
అనం గొంద అగచరు లావని కియ్య,కొని రంత మారుతి కోపించి పలినెం 
'బెద్దబుద్ధివి నీను పినతండ్రి పనుప్క గద్దరివై రాము కార్య మై వచ్చి 

కష్ఫలతోం గూడి యాగంభీరబిలము, చపలతం జొచ్చి యచ్చట నుండినవుడె 
భానుజుతో మళ్లం బడునదిగాన, దాను నీలుండును తారుండు నలుండు 

దీని జెవ్విధి సమ్మతింపము దక్క, వానరు _లృమబంధువర్దంబుం బాసి 

నినుం గొల్పియుండంగ నేరరు సుమ్ము, విను మదియునుగాక వృ శ్రారి తొల్లి 
యర్మిలి తనవ జ్ర హతిని విలంబు, నిర్మించె నిటువంటి నిశితవజ్రాస్త్ర 

కోటి లత్షణునకుం గొలది నగ్ధలము, మాటమాత్ర మున నీమర్క_టాధముల 
నిన్ను. నీబలమును నీజుగాంజేయు నున్న యిదుర్చుద్ధు లొక్క_ట విడిచి 
యవనిజ పొడగాన మైతి మటంచు, రవిజునికడ కందణము పోయి మ్రొక్కి 
విన్నవింతము జగద్విఖ్యాతి నతయ, నిన్నును మమ్ము మన్నించు మోమోపి 
యామింద మోతల్లి కనురక్ష్తుం డగుట్క నీమీంద నలుగండు నీవు వు త్రుడవు 
కావున గడు నిన్ను. గట్టు పట్టంబు నావిని యావాలినందనుం డనియెం 
బితృసమానుని వాలి బృథ్వి.వై గూల్చి, యతనిభార్య వరించి యామిాందం దనకు 
నువకారి యగురాము కుదో్యోగ మెల్ల, జపలు.డై. మజుచి లత్ష్మణు6 'డాగ్ర్రపాంవ 
మటీ గాదె చనుదెంచె మావినతం డ్రి, యెటులవే యాతనిహీనవ_ర్హనము 
అట్టి కామాంధుని నట్టికృతఘ్ను, నెట్టు నమ్మగవచ్చు నిదియది యేల 
శ్రీరాముశార్యంబు నేయకపోయి, యారవిసూనుచే నటం జచ్చుకంచకు. 
నీయెడం జచ్చుట యిది లెస్స మనకు (ఛ్రాయోపవెళశనవరులు గండనుచు 
వారును దానును వరదర్శశయను, ఛై రాక వృథ యని యాత్మ జింతించి 
'కెవులును ముదిమియుం దీ వ్ర వేదనయు, నవతయులేని ప్రాణంబులు గావ 
"లేచియు మజి పవ్వళించియు దిశలు చూచియు6 దమతమ చుట్టా లసతులం 
దలంచియు బావురే దైవమా యిట్లు చలపట్టి మము వృథా చంప నిచ్చోట 
సమకట్టితే యంచు సకలవానరులు గుమురులు గమురులై కూడి యొండొరులు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 69200041 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


20 శ్రీరంగనాథ రామాయణము 


నలినా షకులుందు కానలకు రానేల, కులభామ నసురచేం గోల్పడ నేల 


యొరసీ జెతుషందు జటాయువు జంపనేల, ధరణీశుం మ గననేల 
ధరణిజవా. _ర్హ యాతడు చెప్పనేల, తరణివంళులు పంప దరికి రానల 
సుగీ,వుకడకు రాసుతుల్లు రానేల, సుగ్రీవః -డాతని సొమ్ము గానేల 

వలనొప్ప వాలి భూవరుం డేయ నేల, బలిమితోదుతం గవిబలము రానేల 
యినతనూజుండు మమ్ము నిటు పంవనేల, పనివడి మనకు నీపాటు రానేల 

ఊనిన పాణంబు లురకపో నేల, పోనేల యక్క_టా భువి నై కవరము' | 
మనువరిశీయుతము7గా మనవంశ మణంచెె నని యని శోకించి యలయుచ్చున్నంత 


_అం అంగదాదుల సంపాతి చూచుట. యా 


నాయెడ సంపాతి'యనుపథినాథుం డాయతే దేహుం డత్యంతవృద్ధుండు 
ప్రాయంబుజెక్కలు బలిమియు లేమి నాయ ద్రిగుహనుండి యల్లన వెడలి 
మెల్లన జనుదెంచి మృతింగోరి ధరణిం గ్రైల్లిన వనచరాధిపుల నీక్నీంచి 
దైవంబు కృపచేసె దనకు నాహార, మోీవేళ నని చేర నేలేరం గవులు 
చపలులై. మరణనిశ్చియబుద్ది వగవ, నపు డాంజనేయుతో నంగదుం డనియె 
నిది పమీగాదు మమ్మిందణ జంపు నదయుండై యముః డిట్టు లరు దెంచినాండు 
ఆజటాయువు నరనాథుని దేవిం బోడిమి' చెటగొని పోవు రావణుని 
దాశ నాతనిఖద్ద థారచేం జచ్చి, 'తేకువం బడయండే దివ పదంబు 
'రానుకార్యార్థమై ప్రాణము ల్మనము, నీమహాపతీకి నిచ్చుట లెస్స 
యనుచోట నామాట లాలించి యరుణతనయుండు శోకగద్దదకంఠుం డగుచు 
నాకపివీరుల నటం జేరం బోయి, "'యోకప్రలార యెందుండి వచ్చితిరి 
యాజటాయువు నాకు నర్మిలితమ్థుం డాజటాయువు నేను నరుణప్పుత్రు లము 
నిశితో గ్ర నఖుండు మానితమహామవాుంయ్కదశరథుసఖుండు సంతతసత్యధనుండు 
నత 'డేమిటికిం జచ్చె ననవుడు వాలి, సుతుచేత నంతయు బొప్పడం దెలిసి 
యెంతయు శోకించి యిచ్చలోం జాల, వంతేనొందుచునున్న వనచరు లే త్తి 
చెరనున్నుష్షరూా ధం 'జేర్చిన నందు, సంతాపమునంగృతస్నానుల్లై. వచ్చి. 
విఫులశోకముతోడ విహగవల్లభుండు, కపులతోం దనపూర్వకథం జెప్పదొడలా 
ఆలోలగతుల జటాయువు నేను గైలాసగిరియందుం గవగూాడి యుండ 
ఘనజవస త్త కము ల్కడిమిమై మెజస్కి మొనసి 'మేమిద్దఅమును మచ్చరించి 
యుడువీథి కిద్దజి ముదయకాల్ఫమునం గడశతో నెగసి సంగడిం బోయిపోయి' 
హువడి నట పట్టపగలింటికొలంవి, కికువురు దడసితి మినమండలంబు 
ఉ గ్రాంశుకిరణంబు లొండొండం దాతి, య్యస్ర,ండై యాజటాయును మండుటయును, 
బదిలమై వాని నాపథంబులందుం బొదివిన నాపక్షములు గాలిపోయె - 
'నెజకలుగాలిన 'నేపెల్లం బొలిస్కి మటీవచ్చి యీయా శ్‌ మంబునం 'బడితి 
నావమీనాథుం డెం దరిగానో యెలు(గ, నీవల్కు మిోవేత నిట వింటి “నేను 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


కిష్కి౦ఛాకాండము 203 
వీనుల మోవా_ర్గ వినియున్న వాండ, పీనబలుండనె యొజకలుబేమి 
a 


పకుముల్‌ తో 'ల్లింటివగివి నాకున్న, దత్సత నింతకుం దనసనశశదరుని 

పగదీర్చి శ్రీరామభ్యద్రునిబేవి, మగంటిమిం బేనేర్తు మాటలకేమి 

నావిని భల్లూకనాథుం డిట్లనియె, నావాయుజుండు నంగచాదు లుప్పాంగ 
నాజటాయువుతమ్ముం డట నీకు మొదల, నీజగంబులలోన నెదు ఆెందుం గలదు 
నీవ్ర చూడనియట్టి నెలవులు లేశ, రావణుం డిప్పుడు రఘురాము దేవి 

నెందు దాంచినవాండొ యొజీఃగింవు మనిన, సందేహ మెడణబాయ సంపాతి వలిశెం 
దనతనూభవుయు దుర్షమపరా ర్రము(డ్కు ఘనుండు సుపార్మ్వుండు కడుభ_క్రియు క్రి 
అక్కలు గాలి య్యాక్రియనున్ననాక్కు నక్కఅతోం దెచ్చి యాహార మొసంగు 
నతం డొక్క_నాండు నాకళనంబు దేక, దడసీ వచ్చిన నేల తడసీతి వనిన 
నోతండ్రి నీకునే నువవోర మరయ, నాతతగతి మ హేం్యద్రాద్రిసముద్ర 
తీరమార్షమున 'నెంతయు6 బొంచియుండ, నారవివ్ర భవంటియంగనం గొంచు. 
గాటుక నడకొండ తై వడి నొకడు, థాటియై చను బెంచి తనకు బ్రియంబుం 
జెప్పి యేం దెరువియ్యం జెచ్చెరం జనియె, నప్పు డచ్చటిమాను లందలు నన్ను 
సంతనీంచుచు నేడు చానుకుం దవ్చె, నంతకుం 'డగురావణాసుకుం డతండు 
చెజగొని లంకకు శ్రీరాముదేవి, నుజకం శాకొని పోవుచున్న వాం డనిరి 
అందుకై తడసితినని వాయు పల సందేహ మేటికి జనకతనూజ 

బలనీ రాతసవధూపరివృత యగుచ్చు జలదమాలికలోనిచం ద్రికం బోలి 
యున్నది లంకలో .నొగి శత యోజ, నోన్నతి నాదృష్టి యుర్విం జరించు 
శెల్లంబుగా మనోదృష్టియు నాక్కు నెల్లపతులకంచు నెక్కు_డై. పరంగు 

నని వల్క్‌ మజీయు నిట్లనియె సంపాతి, తనపత్నయుగళంబు దగ్ధ మెనపుడు 
నవచ్చి మూర్చిల్లి యిచ్చోటం ద్రెళ్లి, చావునందప్పి యెంచంగరానిదవ్పీ 
కుట్టూర్పు 'లెసంగంగం గొన్నేండ్లు గడవి, గట్టిగా నాభాగ్యగతి నొకనా(డు 
ఘుననిస్టం దపమిందు6 గావించు సకల,జన తాపహరుని సామాన్ని శాకరుని 
నానిశాకరుని నొయ్యన గాంచి మొ క్కి, భానుదీవులచేతం. బతముల్లాలి 
తనువున్న చందమంతయు విన్న వింప, మునిశిఖామణియును మున్ను నన్నె అంగం 
గావున 'నెంతయుం గరుణించి మిందు భావించి యా శ్రీ యగివతి పరాత్సరుడు 
విష్ణుండు దళరథవిభునకుం బుట్టి, యుష్టాంశుకులుః డంత న్ను గ్రాటవులకుః 

జను బేర నాతనిసతిని రావణుండు కొనిపోయి చెజునుంచుకొొని యున్నయవుడు 
అమృతాన్న వమాయింతి కమృ తాంశుః డిడిన, అెమలక యావోకతృష్ణలు వాని 
యుండునంతట రాము డొయ్యనవచ్చి; చండాంళ్‌ జునిం గాంచి Ej క్కజః ద్రుంచి 
యాలోలగతి సీత నరయ వానరుల, నాలుగుదిశల కున్న తిం బంపగలండు 
ఆరాము నిజదూత లగువారితోడ, చేరి నీ వీకథ వెప్పిననాండు 
 ఘనవతయుగ్‌ళము గలుగుపొవ్యనుచు, మును నిశాకరుం డనుముని వెవ్చిప్తోయె 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 69200041 Gyaan Kosha 


ఎనన నవివ నన ఏతా తాసద ము 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


204 వాం వాను 


నతం డానతిచ్చినయట్లు మోతోడ, హితమతి నీకథ యెొజిగింపంగంటి ఇ 

నివె పకములువచ్చె నిదె చూడు డనుచుం, దివిరి పం యద్దివికి లంఘించి 
వడి లంకచేరువ వనములో నీతం బొడగాంచి యదె నితం బొడగంటి ననుచు 
నదె శతయోజనం చె నదూరమున, నదె లంకలోపల నదె వుణ్యనాధ్వి 

చాలు6 చ్రాయోపవేశన మింక లెండు, పౌల_స్త్యపతి లంక 'పరికింవం బొండు 
అని"లంక కటుంబోవ నటం ద్రోవం జూప, చనియె హేమాద్రికి సంపాతి యవుడు 
* అంత వానరవీరు లందటుం గూడి, సంతోవచిత్తులై జవమొవ్పం బోయి 
చండవాతాఘాత జాతడిండీరృగండూషి తాశావ కాళనీ కాళ 
వీచీసమిచీనవిహరమాణాది, వై చిత్రకర వాలవర వాలనులను 

ఘోరనక, గ్రాహకోటు లుప్పాంగం బోరాడుచున్నయంభో రాశి డానీ 

అందు నిశ్చేష్టితులై. కొంతతడవు, గుందుడెంచములతో. గూర్చుండి యవుడు 
ఈసముద్రము దాట నెవ్వ(డు చాలు, నీసత్వ మెవరికి నించులోం గలదు 

అని యిట్లు చింతింప నంత నంగదుండు, వనచరుల్‌ తాను నవ్వనధితీరమున 
నారాతి, వేంగించి యమ్శణునాండు, వీరవానరుల 'వేర్వేజ నీకీంచి 

ఈరీతి మీరెంత లేసీవానరులు, పౌరుషంబులు నేలపాలుగాం జేసీ 

జలరాశిలోవల శత యోజనములు కొలందిదాయటుట కిట్లు గుందెదరేని 

అపకీర్తి కనయిది యగణి తాంభోధిం గపివర్యులార యేకరణి దా౮బుదరు 
మిమిజవంబులు మిాదాంటుకొలందు, లీమాత్రమని పల్కు డెటుగంగ నాకు 


అగ్ర వానరవీరులు తమళమస త్త ప్రములం డెలుపుట. ఏతా 


ఘనులార యొక్క_ డొక్క_ండు వెప్పుండనుచుం గినిసీన నందలుం గృతమతులగుచు? 
దమతమస త్త ముల్‌ తగ విచారించి అమితసత్రోీన్న తు లందలుం గూడి 
నలి మాజీ పదియోజనంబులు దాయటం, గలవాండ నేనని గజుం డందుం బలో 
ఇలమి6ద లావుమై నిరువది దాంటి సొలయ నేనని గవాక్షుడు వేర్చి పలిశె 
జ 
“మొనసనకడిమిమై ముప్పది 'దాంట్క ఘనళ_క్రి గలదని గవయుండు పలా 
నాలావు వెంపున నలువది దా6టంజూలుదు నేనని శరభుండు పలి 
బనిగొని జలధి 'యేయదిదాంటువాండ్శ నని, గంధమాదనుం డలవుమై: బలో 
నస మెంతేడింపక నరువది దా(ట్క మసలక బోదని మెందుండు పలికె 
Ces రిం 
'దెగంబడి కడిమిమై డెబ్బది చాంటం చెగువ కోవుదునని ద్వివిదుండు పలి 
గస దాంటుదు. నేపుదీపింవ దనియక నేనని తారుండ పలికె 
ల > 
న్‌ లొకండును దాయ, 'కేస్టమై నందలు నిటు వపల్కుచుండ 
ల్లూక నాథుండు బహుకాలవ్నద్గుం డులో పః 
న LE ఎ ) డుల్ల కవిక్రముం డౌకమాట పలి 
న్న చెప్పవచ్చినను, గృన్నన హాస్య కారణము లివ్బటికి 
స 1 వినుడు మున్న మృతంబుకొజక్పు, చానవుల్‌ సురలు యుదములు గావింప 
లశై సహాయంబుగా వచి ప్ర + (1 
నై చ్చి, యమృతంబు ద్రావితి సర్ధి వారొసంగ 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


అననని అలనుాాయాలనా లలనా నవనవ 


దాం రా దాననావాలాన నా యాలనాడాజాదాడ దాక జాలా నాడా దాదా నాన అనవా ానానకానాడానాలరాదాదానాదానానాలానడ.... 
ద 


Vinay Asay Sahib Bhuvan Vani Trust Donations i 
(౯౦భథాకాండ ము. 205 

నుదధు లేండును దాంటనోపి యస్తాద్రి, కుదయా ద్రివై నుండి యొకజంఘుయిడుచు 

ఎల్ల లోకముల నాశెదు శెందుశేదు, పల్లి దుం డో లిపికి ధ౭బు నాడు 

ఇర్వదియొక్క_మా ఆలం బ్రదయీణము, తివిరి త్రీవిక్రమదేవునిం గొలుచు 

తరిం గొండ కాలిలోం దనరోర విటిగి, వరిబోయమణ' జరాభారంబు నొదవె 

నరయంగం గడువృధ్దు నైతి నివృటికిం బరికింవ నేను తొంబదిగాని చాల 

పొలుపొంద నీ శ్రీవ బోయెడుపనిక్కి వలతి గానని జాంబవంతుండు పలికె 

తొంబదియేడు వక్షో దాంటువాండ, నంబుధి నని నీలుం డ త్తటీం బలికె 

నామారుతాత్త జుం డాత్మ పౌరుషము, న. బలుక కయ్యెడ నూరకుండె 

వాలినకడిమిమై వడి జు దాంటం జాలుదు మగిడిఠాం జాలనుగాని 

యని యంగదుండు వల్క నాజాంబవంతుం డనఘ మాకందజ కధివతివీవు 

వాలితనూజ యీవారాశి దాంటం జాలుదు మగిడి రాంజూలవు నీవు 

యువరాజ వీకపియూధంబులకును, రవితనూజునియట్ల రాజవు గానం 

దగ మమ్ముం బనిగొనం దగుంగాక యిట్లుం దగునయ్య నీకింత దైన్య మేమిటికి 

రామకార్యపరుండు రవిజునిమం త్రి, యీమర్క_టావలి శెల్ల బ్రైణంబు 

తేక్క_క వవమానతనయుండు గలుగ, నక్క_టా నీకసాధ్యము "లెందుం గలవు 

వలదని వారించి వాయునందనునిం బిలిచి యాతనితోడం బ్రియములు పలికి 


-అర్రి జాంబవంతుండు వహానుమంతుని క్రైస్‌ చుట. రఆా- 


మారుతి యీపని మామిాందం బెట్టి యూరకున్నాండవే యుచితమె నీకు 
లలితలావణ్యవిలాసరూపముల, వలనొప్ప నప్పరోవనితలయందుం 
బుంజికస్థలియనం బొలుచు మోతల్లి, యంజన యటం దొల్లి యగ్ని శావమున 
'వానరవనితయై వసుధం గోసరిక్సి మానినియైయుండి మజీయొక్క_నాండు 
వనగిరిస్థలులందు వ_ర్తింపుచుండ, ననిలు6 డాయంగన యలసయానంబు 
తొడల చెడంగను దోరంవుబిరుదు, లుడురాజబింబంబు నొరయు నెమైము 
కలదు లేదనుకౌను గబ్బిగుబ్బలును, దలచుట్టివచ్చు బీ  త్తరికన్ను గవయుం 
గనుంగొని మోవాంబు గడలుకొనంగ, మననిజళరభిన్న మానసుం డగుచుం 
జెలరేలి కదియుచుం జెలువమై డాని, యాలింగనము నేయ నంజన యలిగి 
నాదుపాతి వ వ్రత్యనైపుణి చెబుప్క నేదుష్టమతియొకో యిటు సమకళై 

నావిని యలుగకో నాతి నేవాయ్యు' చేవుండ నీదుపాతి వ్రత్యమునకు 
భంగంబుగాకుండం బరికించి హృదయ,సంగృంబు సలిపితి జలజాతీ దీనం 
బలువేగ విక కృమపౌరుష కౌర్య,ములు గలతనయుం డిమ్థుల నీకుం బుట్టు 

- ననివల్కి_ చనుటయు నావధూమణియు, మనమున నలరుచు మతే చో 
ప్రవిమలకృప నిన్నుం బడసెం గావునన్సు భువిని వాయునులోడి భూరిసత్వుండవు 
'వెగ విక మకళోవిస్ఫూ్తి రియందు, నాగరుండునికంకె నధికుండ వీవె 

వరుస బంక జగర్భువరమునం జేసి? మతి నీకు నాయుధమరణంబు, లేదు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


906 శ్రీరంగనాథ రామాయణ 


నీసమానులు శేరు నిఖిలలోకముల, నీస్తత్తస మెలుగుదు నిజముగా pS 
జలనిధి లంఘించి జనకజం గాంచి కలశమై నిటు 'రామకార్యంబు6 జేసి 
కప్రుల ప్రాణములు రాఘన్రల, ప్రాణములు, యి 
తడయక యోజగత్సా)ణనందను(డ, పడయు ము త్రమలోకపదములు నివు 
అనవుడు హనుమంతు డౌంగాక మిరు పనిచినం 'జేయుదు( బతి కార్య 'మొనర 
నగచరు ల్ఫ్బూడుండు నాళ_క్టి నేడు, జగదేకహీతయు. కి జలధి లంఘీంచి 
పజతెంచి సుర లడ్డపడిన సాధింతు, నెజసీ లోకము లెల్ల నీలుగావింతు 
నక్క_జం బగుశే_క్టి నటు లంకం బొత్తు, స్రుక్కక వై చేహిః జూచి నే వత్తు 
నాలంకణైనను నగలించి కెత్తు వాలాయముగ నీత వసుధేశుం గూర్తుం 
గాకున్న జలధులు గలంతు నొండేని, వీశతో నమరాద్రి, విలుతు నొండేని 
పుడమి తత్తుమురు గాం బొడుతు నొండేన్సి తొడరి మృత్యువునైనం ద్రుంతు నొండేని 
దీవ్రులన్ని యును శోధింతు నొండేని, చేవమీటంగ లంకం జేరి యచ్చోట 
దుష్రాసురులనెల్లం ద్రుంతు నొండేని, సృష్టి చీశటిచేసి చెబుతు నొండేని 
కాని యూరక రాను గడణగి మోాకడకు, నేనని పూని మహేందద్రాద్రి, యెక్కి. 
యుదధులతోం గూడ నొగి సృష్టి. గుంగం గదినినలయకాలకాలుండో యనంగ 
'వెసం ద్రివిక్రముండై న విష్ణునిరీతి నసమానదేహుంజై యందందం 'బెరిలి 
యంగడాదులచేత ననుమతి వడన్సీ యంగముంతయుం బొంగ నంతరంగమునం 
దనతండ్రిపవమానుం దలంచి శ్రీరామ, జననాథుపదపంకజము లాత్త నిలిపి 
యడుగులు తరముగా నద్రివె మోవి మెడయె త్తి యొక్కింత మెయి గుంగ నిలిచి 
బొమలెత్తి కలయ నంభో రాశి జూచి, యమరారిపురిమో(ద నటద్భృష్టి. నిలిపి 
వజులంగ నిలమి6ంద వాల మల్లార్చి, నెణి కర్ణములు రెండు నిక్కించి పొంచి 
యట నద్రిశిలమీయ హా స్పంబు లు=ద్కి పటుజవంబున దాగబుం బవమాననుతుండు 
అల సుథాహరణార్భమై వైనతేయుం డిలనుండి మును దివి శెగయుచందమున 
నారభసంబున నద్రిశ్ళంగములు, భూ రేణువు లకం"ు బొడియునై శాళె 
నారావణుండు మున్నా ర్లించినట్టి, భూరికీ ర్తులవెంవు పౌడియైనయట్లు 
రండ మ్రాకు లతనితో నెగన్సి తోయధిలోం జౌచ్చి తునియలై రాలే. 
భావి నేతువునై పవననందనుండు, తా వచ్చి శంకువు స్టావించె ననగ 
రె Se విషమబాయునులు, చెసలకుం జెడిపాజెం దివిరి మేఘములు 
అ Sin డనుచ్చు శ క్రాదులకుః జెప్పం జనినచందమున 
ss స్స. యావలి పాతాళ మటు గానవచ్చె 

క దెచ్చి నాజలములో దాంవుం డని మారుతికి జూపె నంభోధి యనలోం. 

పతిహి కార్య థై ర్య శౌర్యములు, తన వేగలాఘవోదా తస త్త ములు 
ee నారిదెం గీ ర్హింప్క నీచందమున దాటి 'యేగుచున్నంత 

శ్రీల జగథ్థితముగాం బూని పూని యెంతయు దవ్వు పోవుచున్నాండు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


నభ చదినాదాకాదాదాకారానా ఎవడు ల నానన న దాదాపూ: మాదవి వవ. 
కలను ననా కారనం మకాం యుడాదాంనాకాడా ఉకార: 


అలకా నరా దయా 


Vinay Avasihészghib గళం emir! Rogations 


క్రతనికి విశ్రాంతి యిచట గావించి, యితనిం బుచ్చెదనని యిచ్చలో: దలంచి 
యప్పుడు మైనాకు నంబుధి పిలిచి యిప్పుడు హానుమంతుం జేతెంచె నిటకు 
నొప్పార నాతిథ్య 'మొసంగు నీవనుచుం జెప్పి పొమ్మనుటయు శీష్టుంబె యరిగి 


-అ౦ం హనుమంతునకు మైనాకుం డాతిథ్య మొసయగుట. ర్రిఆా- 


యురుతరనిజవమ్షయుగ ళ సంజాత, మరుదుచ్చలద్వార్టిమధ్యంబు వెడలి 

నీ శ్రికర కాంచనళ్ళంగసంకలిత్క నాకమై యొప్పు మైనాకపర్వతము 

ఎదుట దోంచినం జూచి యిది చె ెత్యమాయ, కదినీ నాపనికి విఘ్నమునేయంగో నె 

దానికి నేమి నాదర్పంబుచే వేర్మి, దీనిం 'ద్రుంచెదంగాక తెగి యంచు నడరి 

వరవ జ,కఠనమౌా pe నత హనుమంతుం డుదరి తాకుటయుం 

గరువల్‌ సుడింగొన్న కారాకువో లం దిర మేది భృతి దూలి దిర్జిరం దిరిగి 

మనుజుండై పొడనూవి మైనాకశిఖర్కి యనిలనందనుం జూచి యర్థితోం బలికె 

అనిలజ నేను నీ కవకారి గాను, వనరాశివంవున వచ్చితి గాని 

యమృవాత్తుండు నీకు నాతిథ్య 'మొసంగు, పొమ్తన్న వచ్చితి. బూర్వ కాలమున 

పర్వతంబుల కెల్ల వవముల్లలిగి, గర్వించి మెలంగ నాఖండలుం డలిగి 

పవిథార నొక్కటం బతము బ్దునుమా, బవనుడు మిాతండ్రి పరికింఛి నన్ను 

నవలీల నీలవణాంబుధిలోనం గవియించి పక్షము ల్రాచి రహీంచె 

గాన విరావాండను గాని యన్యుండను, గాను శీతాచలా గృణికుమారుండ 

నేను మైనాకుండ నీవు నాయందు బూని యీఫలమూలములం దృ _ప్రింబొంది 

బడలికలును బాసీ వవనకుమార, కడులానవు మో లంకాపురంబునకు 

నరుగుము నీవన్న నమృవాబలుండు, వెరవుగా దిప్పుడు విశ్రామించుటకు 
లనిధినడుమ నెచ్చటో నిల్వ ననుచుం జెలంగి మున్ను ప్ర ప సజ్జ చేనీనవాండ 

నిట న మేగుచున్నా(డ, నటుగాన నిల్వరా దోద్రీశ నాకు 

నని పాణితలమున నయ్య ద్రి( దడవిి యనఘాత్మ నీఫూజ లన్నియు వచ్చె 

నని వల్కి_ పోన్రచో ననిలనందనుని, ఘనళ కములు కడు బోద్యమంది 

నానావిధముల నానందించి రంత, మైనాకగిరి కింవుమై నాకవిభుడు 

కనుంగొని న్రీరాము కార్యమైయేగు వానుముంతునకుం బ్రీయం బాచరించితివి 

యటుగాన నీకు నే _నభయమిచ్చితిన్సి ఇటు సుఖస్థితినుండు మీోవంచుః బలివె- 
ప్పుడు గంధర్వు లమరులు మునులు తప్పక క జూచుచును 

నర. యెొలుళలసద మనుచు జతురులై స్తుకసనాంజను "దేవదూత 

బనిచిన రాయసభావంబు దాల్చి, యనిలనూనునకుం చాన నడ్డ, మై వలీ 

నీవార్లిలోనుండి యే నిన్ను గంటి, చై వయత్నంబునం చానింకమంటి 

అనిలజ యాయకొంటి నటనిటం జనక, మునుకొని నావ, క్ర మున వచ్చి చొరుము 

నీవనవుడు శామనృవు కార్యమునకుం బోవుచున్నాండను బొలంతి రారాదు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 6920004 Gyaan Kosha 


Vinay Av; రే. S, nib శకి ఫ్లో Donations 


భరణీళుకార్య మంతయు నెటి చేర్చి, తిరిగి యేతెంచుచోం దీర్తు నీకోర్కె- 
పోయివచ్చెద నంత బొంకుగా దనిన, నాయింతి కోపించి యటుం గృమ్టి నిలిచి 
చననీను నినుం బట్టి చంపుదుం గడిమి, నన్‌ నోరు దెజుచిన క 
తన మేను చెంచెను దశ ్యయోజనంబు, లినువుడిగాం బెంచె నింతి యాననము 
లు చెంచె నాతం డప్పుడు నలువది యదియును 'బెంచె 

వ లిటు శత యోజనంబులుగ, 'దండిమైం 'బెంచిరి తనువు వ క్ర ములు 
మ న్‌ డసమానబుద్ది నుంతు(డై_ యంగుష్టమాత్ర గా త మున 
నతినూతు(డై వచ్చీ యాయింతివదన, మతిరయంబునం జొచ్చి యవలిల వెడలె 
ముడిగొన్న సంసారమోహాబంధములు, విడయన్ని సుజ్ఞాని వెడలినమాడ్కి_ 
వెడలి నీకోర్కి_ గావించితి నింక, కడలి దాంపెదనన్న 6 “గపికులో _త్రముని 
బుద్ది కెంతయు మెచ్చి పాగడుచుం గార్య,సిద్ధి నీకయ్యెడు కీష్టుంటె యనుచు 
నట దివ్యవనితమై యాయింతి ప్రీ తిక, .బటుసత్తుగ్షననిలజుం బరంగ దీవించె 
నత: డంతం 'బ్రగమిల్లీ యటం బోవుచుండ, నతిరయంబున _వచ్చి యాతనిం గదిసి 
యొలసీ 'దేహచ్చాయ లొడినీఠాం దిగిచి వెలంగి జీవులమి, ౦గు సీంహీక గదిసి 
పదియోజనంబుల పరపును నూటుపదులయోజనములై పరలగౌడునిడువు 
నగుమోన మాతని నలమి చేంబట్టి, తిగిచి 'మ్రింగుచునుండ ధీరుండై. యతండు. 
ప్రశికూలవాతూలపవనసంఘాతే, జత 'నోడయు బోలె యటు పోక నిలిచి 
యెడద ఇాయ్యగ్రాహి యిదియని తెలిసీ మడవక యటమో(ద మకరివ క్ర ౦బు 
చొచ్చివత్తు నటంచు సూచించినట్లు, అశ్చెరువంది యిం 'ద్రాదులు కాత 
గడుసూత్మ్యరూపుండై. కదలక దాని, కడుపులోపలం జొచ్చ కడిమిమై వ వ్రచ్చి 
యాదుష్ట తాప నబ్ధిలో వై వై చె నాదట సుర లెల్ల నానందమంది 
వినుతించి వరపుష్పవృష్టులు గురియ, వననిధి సుతు పోయి 
యాసమిరజుం డనాయాసంబుతోడ, నాసువేలాచలం బవలీల నెక్కె_ 
నని యాంధ ధ్రభామభాషాధీళ విభుడు, వినుత కావ్యాగమవిమలమానసుండు 
పాలితాచషం డపారధీశరథి భూలోకనిధి గోనబుద్ధభూవిభుడు 
తమతం 'డివిట్ట్రల ధరణీశువేరం గమనీయగుణ ్రైర్యకనకా్రి ది వేర. 
బనిబూని ని యరిగండర్లా రవువేర, ఘనువేర మిసరగండనివేర 
నాచంద్రతారార్క_ మై యొప్పుమిగిల్కి భూచక్రమున నతిపూజ్యమై వెలయ 
నసమానలలితళ శ్రార్ధసంగతుల, రసికమై క రామాయణంబు 
పరయ నలంకారభోవనల్నిండం గరమర్థిం గిష్కి_౦ధ కాండంబుం జెవె EN 
నాటూఢినారేయమై యాదికావ్య, మై 'కసికానందనమె యెల్ల నాడు 
నివ్వసుమతి' "నొ స్పూ నీఫుణ్యచరిత, మెవ్వరు చదివిన నెవ్వరు వినిన 
సామాదిబసు వేదచయ థామశాను, + నామచింతామణినవ్య భోగములు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri.Gyaan Kosha 


ప అ ams న 


rrr 


Vinay Avastgi $aib Rhuygn Vani rust Donations 


వరహి తాచారముల్న్రభువిచారములు, పరివూర్ల శ కులు ప్రకట రాజ్యములు 
నిర్మలకీ రులు నిత్యసౌఖ్యములు, భ్తెకనిష్థలు దానాభిరతులు 
ఆయురారోగ్యంబు లై శర్యములును, జాయనిశుభములు పాపశ్ష£యంబు 
వరవుత్రలబ్ధియ వైరినాశ్‌నము, సరినొప్పు ధనధాన్యచయసమృద్దియును 
వవిఘ్న ములు లేక యిండ్లలో నధిక్క లావణ్యవతు లై న లలనలపాందు 
కొడుకులతో ను గూడియుండుట యు, నెడ గాణ నాపద లెల్లం బాయుటయు 
సమ్మదంబున బంధుజనుల. గూడుటయు, నిమ్థుల కామ్యుంబు లెడపకుండుటయు 
సతతంబు 'దేవతాసంతర్పణంబు, వీతృగ ణతృ_ప్రియుం చెంపారుచుండు 
ద్రానీనవారికి వరళుభోన్న తులు, వాసవభో గాదివాసులం జేయు 

నెందాశం గులగిరు లెందాంకం దార, లెందాంక రవిచం ట్రై, "లెంచాంక దిశలు 
నెందాశ వేవంబు లెందాంక ధరణి, యెందాశ భువనంబు లేపుదీపించు 
నందాత నీకథ యతురానంద్క సందోహదోహాళాబారమై పరయ. 


a 3 వం క 
కిష్కింథాకాండము సంపూర్ణము. 


"20 


CC-O. Nem demand Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


YJ అ 


శ్రీ రంగగాధథరామాయణాము 


సుందర కాండ ము. 


అ 


(శ్రీరాముకార్యంబు 'నేయంగం బూని, వారిధి వీల్ల కాల్దయుం బోలె దాంటి 
చారుశ్ళంగంబుల సానుదేశముల, భూరిభూరువాల తావ్రుంజకుంజములం 
గలిమిచే నొప్పు లంకాసమిావమును వెలయు సువేలా ద్రి వేడమె నెక్కి 
యంత నాహనుమంతుః డాయ ద్రి మిద, నెంతయుం గడకతో నేపుమై నిలిచి 
యట దతీణము చాచి యప్పు డిట్లనియె, నటం డ్రికాటాద్రివె నమరెడుదాని 
గదలక ధ ర్షార్థ కామము ల్లూడు, పొదిగొన్న సిరివో లె బెలుపాందుదాని 
నమరావతీపురం బబ్జి మధ్య ముస, గమనీయగతినొప్పు గలిగినదాని 
నలక కుబేరుతో నలుకమై. నచట, నెలకొన్న శై వడి నెగజెదుదానిం 
గలకాలమును నధోగతి నుండ లేక, తెలివిమె భోగవతీనగరంబు 
జలరాశి వెలువడి సరిగ్రికూటమున, వెలసీన కైవడి విలసీల్లుదాని 
నంబుథియావర ణాంబువుల్దా(గం బంబినవ భనొప్పు బంగారుకోట 
ధ్ర వోండవిధముగాం బరికింపనొప్పు, బద "భేద మై వరరాడు 
"మొననీ లోకములకు మొనయొకు; డన న వ మై వ 
గా చుం ననుపమాకృతిత డ నమరెడుదానిం 

హొల్తుబాండ బవాందివ్య భో గసంపదల, నలిమోణు 'నెక్కుడై యందంద వెలుగ 
స్పం బెట్ట, కనిలత నూభవ్రం*థందంద6 జూచి 
యెల్లలోకంబులు నెక్కి గాలిచ్చి బఫ్ట్ఫీదుండై వేర్చు వం, క్లికంధరుడు 
వ రకల నెనయునీలంకం, బట్టా భిషి కుండై 'బైతికిష్ణ్ణాలేది 
మ రా 
తగ లంకయు త్తరద్యారంబుం జేరి, తగన్రను A 

ల! : 6 దలపోన్సి మణటియు 


యూసముద్రము కపు లెట్లు దాశెదరు, వానీ దా(టీననై న వాసవాదులకు 


, న శ్రీరాముమహిమంబుం చెలిసి 


సముద్ర స 
యీసము ద్రం "చెంత యీలంక యెంత, యోూసురారియు నెంత యినకు'లేశ్వరున 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


నానన 


Vinay AvasthiSafib;Bhgrag Yani టైం 2009 oli 


కని తిరస్కారంబుగాం దలపోన్సీ యన లేనిపొడవై న యా మేనితోడం 
బగటున నీవురి. బగలు చొచ్చినను, బగలౌను రాషుసభటులకు నాకు 
జానకిం బొడ గానంజూల నేనట్లు, కాన సూశ్మాకృతిం వైకొని పోయి 
యీలంక దై త్యుల నెల్ల వంచించి వాలాయమునం గాంతు వై దేహి ననుచు 
మదిలోన సూరా స్తమయ మొప్ప దలయి పదిలుండై యెంతయుం బరికింపుచుండ 
'నవిరళసత్వుండై యఖ లేళుదేవి నవనీతనూభవ నరసిపో వచ్చె 
నేనున్న ననువుగా దీలంక చొరంగ, వీనికి నన్న ట్లు వెసం గ్రుంశె నిను 
అనిలనందనునకు నసమిచ్చి _దై త్య, ఘనషావములు వూని కలంగొనం బక 
నన బర్వెం గలయ ఘో రాంధ కారంబు, ఘనమైన టై త్యులకలకలం బణంలగె 
నంత నాకలకలం బణగుట నాత్ర, నంతయు బరికించి యనిలనందనుడు 
మనమున రఘు రాము మటువక నిలిపి తనతండ్రి వాయువుం దవ్పక వేండి 
మార్జాలమ్మాత్రు(డై మత్‌ లంకబొచ్చి, కర్ణ మూహింవుచు ఘనుల రాఘన్రులః 
దలంచుచు మెలంగ న త్తణ్‌ విస్తయముగం గలితభయంక రా కారంబుత్‌ డం 
'బెన్నిధి సాధింప బ్రీతిమై నరుగ్కుచున్న సాధకునకు నొగినడ్డపడంగ 

-అ౮ం హనుమంతుండు లంకాపురిం జొచ్చుట. ఆా- 
వడి మవోభూతంబు వచ్చుచందమున, నడరి లంకిణివచ్చి యడ్డ మె నిలిచి 
యట్రహాసము చేసి యనిలనందనుని, ధట్టించి పలిశెం గోధంబు శెట్టింప 
నీ వెవ్వండవు మజి నీకు జేశేమి, నీ వీవురంబులోనికి వచ్చు కెట్లు 
ఎవ్వరు పంచినా నెజింగంపుమనిన, నవ్వాయునందనుం డచలు(డై పి 
నీ వెవ్నతెను: మణి నీకు బేశేమి, నీవేల 'యడ్డ మై నిలిచితి నాకు 
మున్ను నీ వెణీంగింపు ముదిత యావెనుక్క నున్నట్లు నా తెజం గొప్పం జెవ్చెదను 
అని పల్క_ నేను దశాననునాజ్ఞ ల, బని;బూని యీవురి బలిమి రథత్నీంతుం 
బేరు లంకిణి యండ్రు, వెజవారిం గన్న, బోరనం బొరిగొందు. బోనీక యనిన 
హనుమంతు డయ్యింతి కనియె వెండియును, వనిత యీవురి జూచువాండనై యేను 
జను దెంచితిని వేగ చనంగ నిమనినం గనలుచు( గోవంబు కటుకురక్క_సీయు - 
నెక్క_డం బోయెద వింక నాచేత, జిక్కితి గాకంచు చెలగి మైం బెంచి 
కజికట్‌ నిను బట్టి కదిసి నీమేన్కు దజిగి నీర_క్షము ల్హ్రావుదు ననుచు 
గడుకోప మెసంగ నక్క_వీనాథుజటొమ్హు, పొడిచిన పొలంతి జంపుట పాపమనుచుం 


దడయక మారుతి దానివకుంబు, విడికటం బొడిచిన పెంవెల్లంబొలినీ 


యిల గూలి మిక్కిలి హీనస్వరమునల బలుమాటు హనుమంతు. బ్రా ర్థించి వలిశం 
గవికులో త్తమ నన్ను6 గ రుణింపవయ్యు, నిపుణుండై మూవురి నిర్మించునాండు 
వనజాసనుండు నాకు వరమిచ్చినాయ్కు వనచరుం డొక్క_ండు వచ్చి నిన్నెదిరి 
యెన్న(డు నొవ్చించు నిల నదిమొదలు, కృన్నన రాతసతయమగు ననుచు 
గాన నీతలంచిన 'కార్యసంసిద్దు లౌనంచు దీవించి యాయింతి చనియెం 

దనమది మిరుతి దానిమాటలకు, ననువాంద నుబ్బి మిన్న ంది పెల్లార్చి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
శ రంగనాథ కామాయణ 


219 a 


చెడవలె నాతసుల్‌ కీస్ఫుంబటంచు, నెశమకా ల్లున్ను గా నిల నసుగిషుచ 
గకుసూత్ష రూపంబు ఇకో నిపోయి, యచకుక్‌ శక్ర చాటి యడలకం వు 
వడి కోటహాకలివాకు తేలాక సు పొడగానకుండ నప్పుడు గూఢథవృ త్తి 

వీథులు పరికించి విషణిమార్ల ఏలు శ్‌ ధించి రచ్చలు సొరివి నీమీంచి 
ఘనగోపువము లెక్సి గజాల లనన్సీ మునుమిడి వవహవ క్య్టముల సంచరెంచి 
' చేవాలయంబులు తగి యివ్లిల్లు, భావించి గొందులు పరికించి మాచి 
యుప్పరిగాలు గాంచి యోసకు 'ల్నెమక్సి చప్పరంబులు డానీ సౌధము ల్వెవకి 
చాలం జెన్నగు రథశాలలు వాజ్కిశాలలు శస్తా, న్ర్ర్శాలలుం దడవి 

మాడువు ల్బరికించి మణిమయం బైన, న్‌ వ్‌ మిగుల చెన్నైన 

మం శ్రుః లయిండ్లు సామంతులయిండ్లు, కంర్రిపాలుకయిండ్లు దై జ వజ్జులిండ్లు 
తు మతిశాయుగృహాము, జే దేవ కాంతునియిల్లు త్రి శిరుముందిరము 
గంభీరమగు కుం భకర్దునినెలవ్ర, కుంభునాలయము ని కుంభునదర తబ 
శ్రీమించు నయ్యిం ద్ర జిత్తునినగరు, నామపళేవరుగోవా మూటను 
న ౦ కు లచటం గనుంగొంచు నద్భుత క్రా కాంగుండై వారి 
యంతేగిపురంబుల నంతయు వెదకి, కాంతాజనంబులం గలయంగ “నరసి 


'వెండియు దనుజుల వ ముల్‌ గలయ, నొండొ ౦డం,గనుంగొంచు నొక్కొ_క్క_చోట 
నొకకన్ను నొకవెవి యొక శేలుగలును, వికృత వేసులం జూచి వెజగుంచొందుచును 
బహుపాదబవాుుభుజబహుమ స్త స్తకోరు సహతులం గొందల సార గన్లానుచు 
Sw నిఫ్టథ దపషసులా దానవో త్రములం జూచుచును 
మకరతోరణబ మాల్యజాలములం బ్రకటితధూపసా రభవిశేషముల 

గత్న ముక్తాఫలరంగవల్లికల, నూల్నేరసుశాంతబంధురవితర్ణికల 

. మణిగణహాటకమయక వాటముల, గణనాధికోగ గ్రవిష్కంభ్‌నూ తుముల. 

స్ఫుటవ జ్ర జకలితశ పోత మా లికల, ఘటితేం ద్రనీలవ శాశబేవాళులో 

మరకతస్థ్రగతనిర్త 'లగవావ్రములం న. _ప్పకుట్టిమస్థలుల 

మహనీయతరవే ద్రుమ స్తంభతతుల, బహుకిరోగృహముల భవనపాలికోల 

నాయుథోజ్ట్యలబాస్తు అైనరాతసులం బాయక యేప్రాద్దు బలసినయట్టి. 
'రావణునగకు చేరగ బోయి యచటం, గావలివారలల! లయ శో ధించి : 
వెక్కు_వాకిండ్లు నిర్భీతిమైం గడచి, యకొ, గాల్వుకూటంబు లన్ని యు వెదకి 

శ యంతకిప్రరము. చేర నరుగు నావేళ్ళ గంతునిమామ సత్క_శేరికనీమ 
కలువల్నవై6 బ్రేమ గలచందమాము, కలితబింబలలామగతి -నుదయించి 

జలరాశిం తలకి జలజపషండములు గలవానీ దూలించ్చి గబ్బిజక్కవల 

విరవో ర్తి నెలయించి వెడవింటివాని, వరకీ ' రి నలయించి Mh 

మొ త్తము నలరించి ముగ్గజారిణుల, చి తరము లదరించి' చిమ్మచీకటుల. 

పంతేంబు దరలించి పదునె నైనచంద ద్ర, కాంతంబుం గరయలించి ఘేనచకోరముల 

నిందులం దనియించి విటవిటీజనురు, పొందుల నలయించి వూర్ల చంది ద్రికల 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


rrr rrr... =n 


అ 


Vinay Avasthi Sahib Bhuyan Vani Trust Donations 
సుం 


రకాండము. 213 


దిక్కుల కెల్లను చెలివిదీపించి, చుక్క్లలగమిగాండు మాపకై' మింట 

పావని వీజెల్లం బరికింపవలనీ, దేవత లె తిన దీపమో యనంగ 

నట్టిచందురుః ' జూచి యంతరంగమునం, ¢ దొట్టినవేడ్క_ వాతూలనందనుండు 

తత యోజనను వెడలై ప యోజనంబు, 'విరివియా నొకయిల్లు వేగ కన్గానుచు 
నంతగివురం బెల్ల నరయుచు రత్న ,కాంతవంతము విశ్వకర్శనిర్శి తము 
కామచారము చి త్రకరకౌాశలంబు, సోమార్క_నిభమునై * సురేలోకళ వైరి 
యాకుబేరునిం దొల్లి యాజిలో గెలిచి శ్రైకొన్న మణిపుప్పకంబు వీక్షించి 


'యావిమానంబులో నంగనామణులు, రావణు ho దేలించి 


పానాభిరతికేళి షరవశ లగుచు, మేనుదీాలు సోల మిసీమివెందొడల 

పస బయల్పడి నీవిబంధముల్డార, వనివాళ్లువాడిన వదనంబు లడరం 
గమ్తనిట్టూర్పులు (గృమం "మావు, లెమెయిం ైవ్రాల నెలనవ్వు బేర 

నర మోడ్చుంగనుం ల్‌. తక న్‌ పరవశేత్వముం వ 'బచాదపద్మముల 
నందియల్‌ రొద నేయ నమోైములందుం, జందనతిలకముల్‌ శ్‌ షం గరగ 
“వేజేభరము వీడ విరిదండ లూడ, నాణిముత్యము వేరు లతస్థుతకఠిన 

వత భోజపర్వతద్వయి చిక్కు_వడ(గ, నతులాసవమదాలసతం జెన్నొందం 

గటినై కతంబులం గచశై వలముల, సు స్యాటనాలినరసులిక గర్తు భూతరంగముల 

_స్పనచ క" క్రములవిలోచనమినతతులం గనువట్టి సుఖస్తుప్రిం శైాకొన్న నదుల 

శైవ స నిద్రించు కామినీవుణుల, నావాయునందను. డందందం జూచి 

యిట్టిట్టి సతులుండ నీరావణుండు, కట్టడియై రాముకౌంతను దెచ్చె 
బరవభూమర, ము ల్ఫరికించుటకును, బురపురః బొక్కుచుం బుణ్యమానసుండు 
స్వామికాళ్ట్టర్థమై. సతులమర్మముల్క నీమాడ్కి6 గనుంగొంటి నింతియకాని 
శకానినేతల వీరం గనులొన్న వాడ, గానింతి నీయింతిగమిలోన వెదక | 
వలనుగాదనుచు భావమున నెన్నుచున్కు కలయ. ,దా వెదకుచుం గానక. యమెచటం 
జప్పుడు .గాకుండం జనుచు ముందణను, విమైైన యొకరత్న వేదికమి:దం 
బువ్వుపాన్పున, నిద దృబోయెడువాని, నవ్వాసవునిభోగ మణంగించువాని 
సంజకెంవులతోడ ష జలదంబువో లె రంజితగంథాంగ రాగంబువాని 

నీళైన నెలయేర్ల నీలాద్రి ద్రివోలెం దేటముత్యపువేట్ల దీవించువాని 

నైదుమ _స్థములఘో రు 'బ్రోదినంగు లిరమ్య భుజము లవాని 


_జిలుంగు వన్నె లతోడి చీశటివో లె, జలువదుప్పటి మేన జతనొప్పువానిం 


వెడ(దటొమ్లులనా ప్ప వలనా. కడిదికొమ్టునపోటు వై పులవానిం 
గరర్బూరమణిదీపక క లిర్వంక, నే నేర్పమైం గదలించే నిట్టూర్పువాని 
మకుటకుండలదీ _వీమయమూూర్తివాన్సి సకలారిగర్వనిస్రావణుండైన 

రావణు డనువాని రారనాదని, భావించి - 'యాతనిపార్శ గఛాగనులా 
నడపంబుగట్టియు నాలవట్టములం గడువేడ్క_ం బట్టియు? గరకంకణములు 
రాయంగ విరంజామరములు ప్రేసియును పగరాలానః "చాడియు నాడియు వీణ 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


214 శ్రీరంగ నాథరామాయణను 


మోాటియు మద్దెల ల్మ దుమాక్టలీల, సూటి వాయించియు సొక్కి యొండొరులు 
తమసాధనంబులు తగం గాణిలించి తమి నిద్రయో వు గంధర్వ కామినుల 
'ేవకామినుల టై తేయకామినుల, భావించి యంత నా పరభపావనుండు 
గగనమండలి చం ద కళయునుబోలె మొగులుచెంత మెటుంగు మొలకయుంబోలె 
నారావణునిశయ్య నభినవయావునారూఢయొ "దేవ తాంగనకరణి 
నున్న మందోదరి నొయ్యనం గాంచి, యన్నె లఃతుక నీత యని నిశ్చయించి 
యవనిజ నేం గంటి ననుచు నానందు వివశుంైడై గంతులు వ్రేయుచు నచటి 
.కంభము ల్బా్రాంయమం గలితవాల్యాగ; చుంబనం బొనరింపుచును నటింపుచును 
గావేయజాతివికారము ల్లొంత, నేవీటు చూవుచుం జి త్తంబులోన 
మతీ వివేకము బూని మనుకులేళ్వరుని, తెబివ పతి వ్రతాతిలకంబు పరమ 
పావని జనకభూపాలునిపు త్రి, దేవదేవుని రామజేవునిం బాసి 
రావణు గోరునే కాగిల్లి మధువు, ద్రావునే యిన్లేల తనబుద్ది భమనె 
నానావిధంబుల నాకు: జూచినను, దానవిగాని యీతరళాశీ సీత 
గాదని దెలిసి యక్క_డ నుండ కవల, మేదురపరిక రా మ్రే,డితామోద 
మానితెసవర_క్షమధుమాంసయు క, పానశాలావరంపరఠ లెల్లం జూచి 
గరుడోర గామరగంధర్వనిద్ధ, వరసతు 'ల్చెటిలున్న. వాడలు మాచి 

-అ౦ హనుమంతుడు ఉద్యానవనంబుం జూచుట, రిఆా- 


వారిదుగఖంబులు వారియాపదల్సు నారంగ్‌ వీకించి యాత లో వగచి 
'వెజవకుం డిటమో(ద విను రాము. డింక్క నెటి శావణుపుబి నిరించి మిము 
విడిపించు నందలు 'వెజవకుం ఢింక, దడవు లేదని వారిం దగ నూటడించి 
నీడల నందంద నిలిచి యేకాంత, మాజెడువారల నటం జేరంబోయి 

యిది నాకు: .బొరబోలు నిది నాకుం బేల, దిది నాకుం బొరవచ్చు నిడి నాకు రాదు 
అనక లంకావుర మంతయు వెదకి మనుజ వేషముతోడ మగువ నెబ ౦గి 
నెందును బొడ గాన. కిచ్చలో వగలం బొందుచు నటం బోయి పురసవిరాపమునం 
బసిడికోటలచేత భాసిల్లుచున్ను యసమానమైన యుద్య్యానంబుం గాంచి 

మెల్లన నటంబోయి 'మెలంగ వీక్షించ్చి 'యల్లనల్లనం బాకి యాకోట "లెక్కిం 
చందనపున్నాగసహ కారతరుల, మందారఖర్లూరమాతులుంగములం అ 
బనసవిప్పలినింబిపాటలివకుళ్ళ ఫఘునసారపౌవర్‌ కం కారముల 

మల్లి కామాలతీనూధవీలతల, సల్లకీకురవకజంబీలేతదులం 
వ. నాలికేరానోకనాగవల్లరుల. 

'జాకుటరంటుల నేలాలవంగ 
గదలళికాక్షేతకీ క eg న, ప. 

) బిదనై నగో స్టనీఫలగుళుచ ముల 
బరిపకషబవాుపుప్పపరిమళ మి ళిత, భ్‌ రితమై వాయుసంపదల నింవెకి 
కలకంఠళుకనీలకంఠ నోరికలం 'జెలువొందునళులవ్వేం 'జెలు వగ వ 
కమలాకరంబులం గరము శోభిల్లి, కముదషండంబులం గొమకద్‌షించి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


స మ న తం ERTS 


Vinay Avasthi $ahib Bhuyvan Vani Trust Donations 
me వ్‌ దర్మో ండ ము. 


శశిశాంత వేదుల సన్ను తిశెక్కి_, విశదచం 'ద్రికలచే వేడ్క_సొంవెక్కి. 

నీక తాతలంబులచేం చెన్ను మోటి, సకల్పర్తువిహరణస్థాన మైమిగుల 

రమణమైనది చై త్రరథమన మించి, 'యమ లేంద్రునందనమనం జూడనొవ్పి 
యలరు రావణవినోదారామభూమి, గలయంగ₹ గనుంగొని కడుచోద్య మంది 
యొప్పునావనభూమి కొయ్యన డిగ్గి చప్పుడు కాకుండ జరణంబు లిడుచుం 
గొలకులయందును గాలంబులందు?, బులిన బేశములందు. బొదరిండ్లయందుం 
గేలీగ్చహములందుః గృత కాద్రులందు, తైలళ్ళంగములందు సానువులందు 
నుర్వీరుహములందు నో లంబులందు, నుర్వీతనూభవ నుడుగక వెదకి 
ఆవనమధ్యంబునందు రేంబగలు, కావలియుండు రాతసకోటి ఆెప్టడుం 
చావలంై మిన్ను తలందన్ను పొడవు, చేవెలుంగుచు మేరుశిఖరాళి-గేరు 


.పసీండికంబములచేం బసమోటీ వేయు, పనీండికంబములచే వజవువీపించి 


వరరత్నతొోరణావళుల శోభిల్లి, యురుతరం బగుచున్న యొకమేడం గాంచి 
యా.మేడలోవల నంతయు వెదకి, భూమిజం గానక బుదిలో వగచి 

యినవంళ వల్లభుం 'జేకతంబునను, మును నన్ను రమ్మని ముద మొప్పం బిలిచి 
జనకజ పాడ గానం జూలుదు వీవు యనవెవ్చి నాచేతి కానవా లిచ్చెం 
బనిబూని వచ్చితి బంటనై యేను, గనుంగొనలేనై తిం గమలాశ&ీ నెందు 
నీదురాత్తు:డు సీత నిటం దెచ్చుచోట, వేదన ప్రాణము ల్విడిచెనో. యింతి 
యంబరగతిభీతి నరుదెంచుచోట, నంబుధిం బడియెనో యసురచేం దవ్చి 
యిచ్చటిదనుజుల నీక్నీంచి బెదరి, చచ్చెనో వికవాగ్ని సమనెనో లేక 
కమలాత్నీ నొరులకుం గానరాకుండ, ఛ్రమవెట్టి మాయలు .పన్నెనో వీండు 
ఒండుదేశంబుల నునివెనో కాక, దండించి చంచెనో తరలాశ్నీ నసుర 

యేమని మగుడుదు నేమందుబోయి, యేమిశేయుడదు నింక నిటమోంద నేను 
వామాత్షీంగానక వచ్చితి ననిన, రాము6 డప్పుడె పాయుం బ్రాణవాయువుల 
నన్న కై సౌమి త్రీ యడుగు నీవార్హ, విన్నంత భరతుండు విడుచు , భాణముల 
నతనిగ్టా శత్రుఘ్నుం డఖలబాంధవులు, వాతులౌదు రినవంశమంతట సమయ 
నదిమూచి సు గీ వు. జాయంగదుండు, మొదలై నకవివంశమును నాళ మొందు 
గాన వాన వ్ర సుగతి మహాటవుల, నేను గావుండుదు నిదియుం గాబేని 

సొద చేర్చుకొని యశ్ని€ జొత్తునొండేనిి యుదధులం బడి చత్తు నుసురాసం దక్కి_ 
యక్క_ట సంపాతి యాడినమాట, నిక్కంబుగా .నమ్మి నీరధి దాంటి 
యిచ్చటికొంటిమై యే వచ్చుబల్ల, నచ్చుగా వృథయయ్యి నౌంగాక యేమి 
త్రీదళులతోం.గూడం దెగువమైం జేర్చి, త్రిద శేంద్రుణ బట్టి బాధింతునాంచేని 
చెలి కీలలతోడ శిఖ నీటముంచి, యిల భ్రామి సభ లు మాయింతునొండేని 
క్రందుగా జమునిం గింకరులతో c బట్టి, డెందంబు బగుల దండింతునొండేని 
చల మొప్ప నిర్భతిరాక్షునులతోం గూడం బెలుకురం బట్టి నొప్పింతునాండేని 
కరువలి నయ్య్యేండు. గాడ్బులం 'బెనచి, కెరలి యందంద శిక్షీంత్తునొంజేని 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 69200041 Gyaan Kosha 


Vinay ge Sahib Bhuyan Vani gust Donations 
Uy 


216 రంగనాథ రామాయణ 


నలిలేగి ధనదుం గిన్న రులతోం బట్టి, చెలువేది కూల భర్జింతునొ ంటేని 
యొనయం బ్రమథులతో నీశానుం బట్టి, చెననీ యొండొండ శి కీంతునొండేని 
కుతలంబుం గిరులతోం గుమ్మరసా రె, గతిం ద్రిప్పీ త్రిప్పి యుక్క_డతునొండేని 
యీలంక దైత్యుల నీయబి ముంచి, లీలమైం గలంచి కాజీంతునొం డేని 
యేనింతచేసీన నెల్ల దేవతలు, నానతులై వచ్చి యతివం జూ వెదరు 
కాకున్న రాఘనవు ల్క_రుణమైః దామె, యీకీడు వలదని యింక మాన్నెదరు 
అని నిశ్చాయముచేనీ యా మేడశిఖర, మనిలనందను6. డెక్కె_ నాసమిపమున 
వాయువు నెండయు వడిం బొరశాని యాయ శోకవనాంత రావళిలోన 

అగ్రి హనుమంతుడు సీకేను జూచుట. ర్రికా- 
నెలమి జొంపరిగూడ "హేమవర్ల మున, విలసిల్లు శించుపావృతుంబ్యు క్రింద. 
వ్రతములం గడుడన్సి వనటులగ్రున్నీ, యలిదూఃఖములం గుంది యాత్మలో గంది 
విపులాశ్రు వుల దోంగి విరహాగ్ని 6 లాలి కపటవృత్తులం జిక్కి కడుముట్ట స్రుుకా 
జీవంబువైరోని చెలువంబుం బాన్మి యావిధి మది దూటీ యలసత మోతి 
చెక్కిట .జెయింజేర్చి చింతలకోర్చి, దిక్కు లేమి దలంచి ధృతిదూరడించి 
యినరశ్మి వాడిన యెలదీలాంబో లె, ఘనధూమయుతదీవక లికయుం బోలె 
జలదమాలికలోని శశికళవో లె, బలుమంచుం బొదివిన పది నివోశె 
చెలగి పిల్లులలోని చిలుకయుం బో తె బులులలో నావునుపోలె దుర్వార 
ఘోరరాతసవధూగోటిలోనున్న , నారీశిరోమణి నలినాయతాథ్ని 
మలినాంగి యలివేణి మాతంగగమన, కలితభూషణజాల గద్దదకంఠి 
జనితోప్లని శ్వాస సతతోపవాస, జనకతనూజాత జగచదేకమాత 
నిఖలసన్ను తపూత నిర్మలఖ్యాత, యఖలగుణో వేత యయినయానీతం 
బొడగని నీత: గాంబోలుం బొమృనుచుం గడుభ _క్టి రామలత్తణులకు మొ కి 
కడువేడ్క- సుకలను గడల వేడుచును, నడ రదుముదమున్తే నామేడ డిన జ 
స వాత a ae యాశింశుసావృత మెక్కి. 
క ల. 

ల లగు జడగో'న్న దాని శాఖలలో డాగి చతురు[డై యుండ 
Te SOs సాని పలునూలుం జూచి. 
నేకవ sa నయన a మ డ్‌ 3 మ కకక 

మలేయును ద తాతల a ప రము 
శ్రీ రాము డానలిచ్చిన ప కారదు, యు నెబినీనబుద్ధిమె నెలత నీక్షించి 
Opa నిచ్చిన ప్ర కారయున, నారమణీమణి యవయవ శ్రీలు 
| 6 ఇగాలు వలనొప్పగల వతివతలచివా ములు 
చదురుగల్లిన మ ర్హ న్రసతులచిహ్న ములు, చెదర, కని తనో ఆ 3 
గొనకొని రాము బేర్కొని వ లావింజ en సకం మును 
గాగ వ్రులాఐంవం గను(గొని మతి సీతగా నిశ్చయించి 3 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bpuvan Vani Trust Donations 
సు క్ర PB nrg) 21/1 


యా విన్న నగుమోము నాక్ళశాంగంబు, నావిరినీన వేణి యాయున్నయునికి 


_య్లాదురవస్టయు నావిలావంబు, నాచై. న్యమును జూచి యాత్మ శోకించి 


: థి వ్‌ | 
చంద్రునిం బానీనచం ద్రి కరీతి, చం ద్రాస్య యారామచం ద్రునిం బానీ 


యుండు నే యాయింతి నొగియాని రాము డుండు నే యిఏచోద ిమాహించిచూడ a 
గులశీలదామీణ్యగుణవ యోధర్మ, లలితరూవము లక లాగాటంేని 
యారామువిభున కీయంగనామణియ్యు నీఠరామ 'కా రామన్ఫపతియు6 దగును 
ఈకాంతనతై కాదె యినకు లేశ్వరుండు, శ్రీకంఠు విలుంద్రుం చెం జెజకుచందమున 
దొలుతం బట్టినయంతం ద్రుంచె వికాధు, నలిం గోనె నాళూర్చణఖముక్కు_ వెన్చలు 
ఖరదూూపషణాదిరాతసుల ఖండించె మరణంబునొందించె మారీచునీచు 

వాలి నొక్క_మ్మ్లున వధియించి కవుల నాలుగుదిశల కున్న తశ క్ల బనిచె 
వారిలోవల. నన్ను బలవంతుం డనుచు, నారూఢిగతి 'నంగచాదులం గూడి 
ఘనవుణ్యనిధియైన కాకుత్‌ స్థునెదురం బనిబూని వచ్చితి. బంతంబు మెజని' 


'నావుణ్యవశమున నాకోరినట్టు, లీఫుణ్యవతిం గంటి నిచ్చోట వచ్చి 


డారుణాసురవధూత తినట్టనడుమం, గారణాకృతిం జీక్కి గలంగు నీసతికి 


నెబ్బ 0గిం జూపుదు నింక నారూప్పు, నెబ్బంగి భాషింతు నీయింతితోడ 


నెబ్బంగి నూశార్తు నీఫుణ్యసాధ్వి, నెబ్బంగి నిబ్భంగు "లెజీగింతు సతికి 

అరి రావణుడు సీళాబేవివద్దికి వచ్చుట. నా 
నని యిట్లు చింతింప నంత రావణుండు జనకజం జింతించి సంతావనుంది 
వేకువజామున వేగ మేల్కాంంచి, లేకువ మననీజాధీనచి త్తమున 
దివ్యనూల్యంబులు 'అెజంగొప్ప ముడిచి, దివ్యగంధంబులు "తెజంగొప్పం. బూనీ 
చివ్యాంబరంబులు తెజుంగొప్పం గ ట్రిం దివ్యభూషణములు 'తెజంగొవ్చం బెట్టి 


తనకిరీట ప్ర భాతతు లెందుం బర్వ, ఘనచంద్రవోససంకలితుండై - వేర్చి 


కరమణికంక ణక్టణనము ల్‌ ఆయ, సరసనచ్చరలు వింజామర లిడల 


_ ఘనక్షుచవారమను ల్లా)ల గంధర్వ, వనితాజనము లాలవట్టముల్పట్ట 


గొడుగును ధరియించి కుచమూలరుచుల, 'నడయాడుచున్న కిన్న రసతుల్న డువ 


' 'బావుపార్శ స్రంబులం బరంగంగ హ_స్ప, వాహీకలై యతననితలు నడువం 


బరిమళోదకపానపాత్రి,కల్పట్టి, గరుడ కామిను లిరుగడల, నేతేర 

నెడనెడ సందడి నెడ గట్ట జడిన్సీ కడంగి ముందీట నాగకన్యకల్న డువ 
విద్యాధర స్త్రీలు వీణాదివాద్య, హృద్యసంగీతంబు లింపుగాః బాడం 
దనగుణోన్నతు లొగిం దగ నిజ్ఞసాభ్య, వనితలు చేరి నై వారము 'ల్సేయ 


'బాగొవ్ప వరఖడ్డపాణులై కదిన్సీ రాగిలి:'వెనుక నారాకుస్నస్త్రీలు 


కలగొనం గరదీపికాసవాస్త ములు వెలుగ మండోదరి వేడ్క_6 దోడొ-నుచు 
'మెఅులసల, వెనుకొనుమేఘంబుపో లె మజీయును గలసతు ల్మలసి తన్దాలువ 


'నురుపాదహత్రినోలి నుర్వి గంపింపం బరివోసరవము లంబరమును గప్ప 
"మంజీర మేఖలా మణిభూషణాది, శింజితంబులు విందునేయ వీనులకు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


శ 
Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


218 ్రాంగనాథరామాయణ 


నాయనో కారామ మవుడు సొ క్తెంచె వాయుసూనుండు దన్ను వాంఛతో జూండ 
చ ద భదేయూరాంట వుల 
వసుధవై జీరాడు వలెవాటుతోడ, వనీవాళ్లు వాడినవదనంబుతొొడ 
ఘనతరభీషణా కారంబుతోడ, జనకజ ముందజు జను దెంచి నిలిచె 
నిలిచిన భీతిల్లి నివ్వాజగంది, తలపులో రఘుగాముం దవ్పక నిలిపి 
యూరులు నుదరంబు నురుకుచద్గయము, చారుహ_స్తంబులం జక్క-సవరించి 
ఫులిం గన్న లేడిని బోలె చిత్తమునం గలం చున్నట్లున్న కల్యాణి జూచి 
వనితలలోన దుర్వారగర్వమునం దను దైవమాడింపం దగవేది పలికె 
నింతి నీతనుమధ్య మిశో 'దాంచనేల, కాంత నీనెమోము వైవ్రాలనేల 
పాలతి బల్మిని బట్టి భోగించువాండ, నెలత యీగుణముల నెణీం గనుంగొనుము 
వనిత యీగుణముల వజ లెడునన్నుం గొనుము నీయనుమతిం గోరియున్నాండ 
మానక శైకొందు మగువ నిన్నింకం గాన నామాటలు గాకొొని వినుము 
-ఈరూపముననుండ నేమి కారణము, దారుణాటవి దాంటి తమ్థుండుం దాను 
వనిత రాముడు వచ్చి వనధి బంధించ్చి పనిచినకడిమి మై బద్దు సాధించి 
గొనకొన్న వేడ్క_తో గొనిపోవు నిన్ను, నని విచారించెద వాత్మలో నీవు 
అమ రేం ద్రయమవరుణాదుల కైన సమరంబులో నన్ను సాధింపరాదు న 
ఈబేలతన మేల యిందీవరాథీ నాబాహుశ _క్టికి నరు లెంతవారు 
అడవుల నాకులు నలములు 'నవాల్సి యిడుములు పడుచున్న హీనమాననుని 
పొందేల కోశెదు పాలంతి న౯ాబొందిి పొందనొల్ల వె రాజ్యభోగంబు లకట 
యనిమిహాధిపుండైన నంతకుండైన, విను జలాధిపుండైన వి'త్తేశూడైన గే 
ననలనైరృతివాయుహరివారులై నం జను బెంచి యీలంక సాధింపలేరు 
లంక మానవులకు లళీంపం దరమె, యింక నెక్క_డిరాముం డించెటు వచ్చు 
వచ్చి లంకాపురవర మెట్లు. చొచ్చు, జొచ్చిన నెబ్బంగి స్రుక్కక యెదురు 
నెదిరిన౯ా బొడంగన్ని యెబ్బంగిం గదియు, గదిసి నాస త్త స మేగతి సైయయజాలుం 
జాలుట యెందడాశే సమకూరం బోలు", బోల వీమాటలు పోవిడు వింతి 
-ఇరి బానకి రావణుని తిరస్కరించుట. de 


అని యిట్లు పలుమాటు నరమి రావణుడు, వినరానిపలుకులు వెసదూజి పలుకం 

గడునల్లి గద్దదకంఠంబుతోడం బుడక ద్రుంచి యవళ్యమును రాముచేతం 

'జెడుదు వీవని చాటి చెప్పినరీతి, బడతుక తృణము చేపట్టి యిట్లనియె | 
పాపాత్మ నీవు నాపతి "జాంగురించి యేపున లంకలోనికి సన్నుం చెచ్చి 
యిదియొక్క_ కడిమిగా నేల గన్వించెె దిదియొక్క_ మేలుగా నేల వే 'లెదవు 
పరవధూరతిగోరు పాపాత్త కులకు, సిరియ నాయువు క్రీ గ చెడునదుకానః 

py జాని 

దగవును ధర్మంబు తలపోని నన్ను, మగుడ 'రామునకిమ్ణు మనం గోరితేని 
"Ee దుర్చిద్ధి ₹ైకొంటి వేని, కోదండదీశూదిగురునిచే రామ 

జననాథుచే నీవ చచ్చుట నిజము, వనవాసకృళుండు శేవలదుర్చలుండు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avastly gabib Bhyyan ani Tus pongons a 
ననద రాజ్యవిహీనుం డసహాయుం డత(డు,మనుజమా తుం డటంచు మదినెన్న వలదు 
దండ కాటవి చతుక్షళసహ స్రో గ ,చండ రాతసకోటిం జంపండే తొల్లి 
దండధరోద్దండదండంబు నొడిస్కీ చం డాంశుకిరణో గ్రసంరంభ మణ 
గణనావరంపరబ్రడచి యందంద, రణభీషణములైన రాముబాణములు 
పరువడి నీలంకవై6 బాటునా(డు, తరమిడి నీయురస్థ లి గాడునాండు 
మునుకొని నీశిరంబులు దుంచునాడు, మునువిడీ నీర కములు గ్రోలునాడు 
రావణ నీలావు రఘురాములావు, నీను చూచెదుగాని నేనేల చెప్ప 
నెండతొ్‌ ల, బ్రాలేయ మెదిరించినట్టు, కొండతో దగరు మారొ_నినచందమున 
మదహా స్తితో దోమ మార్కొ_న్న కరణి, నుదధితోం గాల్వ మెండొడ్లినవగిది 
శ్రీతర్వుతో వేము శ్రీశుతో బోగ, ఛాతతో వివ్రుండు ధనికుతోం చేద 
జాతిరత్నముతోడ సరి గాజుపూస్క భూతలంబున సరిపోల్చినయట్లు 
లేగువమై రాఘవాధివునకు నీకు మగంటిమి మదవా_స్పీమళ కాంతరంబు 
మీగుల నోరులుగల్లి మాజి వత్కె_దన్రు, జగతి రామునితోడ సరియె రాశునుఃడ 
ఒకలంక యేలుచు నుబ్బెద వీవు, సకలలోకములకు స్వామి రాఘవుడు 
అఖిలకంటకుండ వీ వన్ని లోకముల, నఖిలలో కారాధ్యుం డా రాఘవుండు 
వేదచోరడ వవివేకివి నీవ, వేదంబులకునెల్ల 'వేద్యుం డతండు 
కర్మ వూరితఘనకాయుండ వీవు, నిర్మలగుణయశోనిధి రాఘవుండు 
సర్వజీవాలళిభక్షుకుండవు నీవు, -సర్వజీవులకును సముడు రాఘవుడు 
ఉన్న తోన్నతుండైన యుర్వీశునకును, ఎన్ని సారెలవెట్ట నెలుగంగ నీన్ర 
ఇందునూర్యాగ్నిసురేంద్రులు గారు, ఇందుధ రార్చితుం డినవంశజుండు 
నిన్నిట మర్దించి నీరాపమణంచి, నన్ను6 దోడొ్క్కొ-నిపోవు నమ్ము' మింతేటికి 
నాకు నీకును సాశ్నీ నను డెచ్చునవుడుు ఇ కొని యొకవత్నీ కడంగి యేశెంచి 
నీలావుశ_క్లియు నీపరా క్రమము నేలపాలుగంశేసి నెటి వ్రేనీ నిలుహః 
గవటభామలు పల్కి ఘనవమీనాథు, నవుడు ఖండించిన యధముండ వీవు: 
తరమెటుంగక రామధరణీశుతోడం దొరలితే భస్మమై త్రుంగెదుగాక 
యేమిటి కెదురుద న్నె అుంగనిమాట్స, లేమిటి కీగర్వ మినకు లేశ్వరుయ _ 
-ఈమూండుజగముల నెందు డాంగినను ఈమెయి నిన్నేల యిట్లుండనిచ్చు. 
ననిన రావణుడు మహారోషదృష్టి,; జనకజ మజిం జూచి చలముతో ననియెం 
బక మేష్టిం.చపమునం బరంగ్‌ మెప్పించి, నీరశ_క్టి నతనిచే వరములు గాంచి 
సురవతి మొదలుగా సురలనోడించి, గరళకంధరుతోడం శై లాసమె ల్లి 
కడిమిమై నూర్ణ $లోకములు సాధించి, వడిం జేర్చి పాతాళ వాసులనోర్చి 
*సకలోన్న తుండనై. సడిగన్న నన్ను, వోలియై తమతం డ్రి వెడలంగం ద్రోన 
నతిఫీనసత్తుగంై యడవులలోన, బతిమాలి ఫలముల బశ్లాశనముల 
వికృతాంగుండై. తపోవృ_త్లిమె నన్ను, నొక పేదమానవుం డోవునే చెనక 
నని రాము 'నిందింప నందందం బోొగిలిి మనమున నొగిలి యుమ్మలికంబు మిగిలి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


220 శ్రీరంగ నాథరామాయణము 


ఘనశోకగన్హదకంఠమై యప్పూ డి 

ధృతి దూలి నలుగడ అ 
రావణుగర్వంబు రమణీశోకంబు, భావించి కోపతాపంబులు న్‌ స్‌ 

ననిలతనూభవుం డప్పు జాచుష్ట్ర దనుజువై లంఘీంవం చలపోనీ చూచి 

బికుదనై వీనిం జంవితి నేని పతిక్కి ధరణిజనేమంబు6 దగ. Em 

అమరారి చేత నాయసు వెల్ల బొలనసీ సమరంబులోవలం జచ్చితి నని 3 

లంక దిక్కె_లుంగక లలన 'నెవ్వగల, నింకుచు నిందున్కి. యొలుకచొప్పడక 

యేను జచ్చుటయును నేర్చడ వినక, pe ప్రైణముల్విడుచు 
నింతశోనినకోత లేమియులగాక, నంతయు. జెడిపోవు నథిపు కార్యంబు 

ఎడపక నిటమాంద నం డంగి రను నేయంగలవా: డంగాను 

దనుజుతోం బోరాడి చర్చించి గాలుత్కు నని తలంచిన "ొల్పు నవిగానరాదు 

అని నిశ్చయముచేసి యాత్ర లో మున్ను, దనుజుతొ ం బోరుట తగవు .గాదనుచు 

'నెలంతను దర్శించి నిష్టతో బివవం గలకార్యములు నేయణగలవాండ.గాని 

అనినేయ నిది ము గాదు నాకు, నని ధీరుండై యుండె న్మామ్తానిమోాంద 

మణియు రావణుడు కామంబు ప్రైమంబుు, వెబిపును నొబపును వెజగును గదుర 

నాడినమాటల కన్ని టిశాత్త, నోడక యతినిస్థురో గ్ర వాక్యముల 

వనితేలందటు విన వసుధథాతనూజ, తను దూరంబల్కి_న దనుజేశుం డంతం 

గుటిలభావమున భూ? ,కుటిలసన్ని టల, చటులర క్రాస్యుండై జాజ్వల్యమాన 

లోలకీలాీలలోకసంహార, కాలాగ్ని రీతి న్నాగహమున మండి 

సానా క కూూరుండై నీతి, వ యానీతం చొడరి' ఛర్జించి 

చంద్ర హాసంబె త్తి త్య నిం ద్రారి గమకించునెడం గలు బట్టి 


సతు లెల్ల నేడ్చిరి జానకిం జూచి 


JT 


వం మా రావణునికి సీతిం చెల్పుట. 9ఆా- 
యమలమందోదరి యడ్డమె నిలిచి కొమరొప్పం బలికె నాకువుతి యావిభుని 
దండిమై నెదిరిన ధరణీపాలకులా, ఖండింప నీకు నీకాంత దై.త్యేళ 
యెన్ని చెప్పిన విన వేమి నేయుదునుు, నిన్న నం బనియేమి నీవు రాకృతము 
ముచ్చిలి ప రసతి మునుం దెచ్చుటొకటి, చెచ్చెబఐ భువి నిందం జెందుట శెండు 
తెగువతోడుతం బట్టి కెచ్చినమొదలు, పగంొనియుండు శుర్పరుషగా మూండు 
ఒనర దుర్చుద్ది నాయువి విదను గూడి, యనుభవించెదనను 'టారయ నాట్లు 
కనను త్రమన్రీలః గడయలి పల్తాజు, వినరఠానివల్కులు వెసం సం బల్కుకును 
గామ మణంవలేక కామినిం జంపం దామదినెంచుట దనుచేశ యాటు 
తగవెంచ నేర కెంతయు చేసి తుదిని, మగంటిమివోపుల మజీయును నేడు 
నేడు చేటులు నయ్యె నీయింతీవలన, నేడు గడపలశాదు నిజముగానెన్న 6 
బొరి పాతకంబులం బుట్ట యీమేను, దొరంగిన సద్దతి దొరకునె నీకు 
నభిమానవతి మాగా ననీత, కభిలావషవడి యగ కలుగంగ నేల 
నీయంతివ్రురమున నెలంతలలోన నీయింతి చింతింప న. బోలు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized = Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
సుందరకాండ ము. ౨21 


ననుం గూడి శ్రీడి 0పు నాథ యీచెంత, నినువంటినానికి నీతి గా చెందుం 
లినెనే నీబుద్ధి పోపామ్థటంచుం బలిమిం దొలంగించం బతికేలువాలు ' 
వ సీంపడి చాల కముషిందై నీత్ర కడనున్న దుష్టతామసవ థధూజనుల 
నతిదీర్ల ్బృతనుల భయంక రాకృతుల, సతతనిష్టుర వాక్య సమురకర్క_శల 
వినరా న వికట హేమాన్య, యనుదాని హరిజట యనుదానిం ద్రైజట 
వఘనసమహాోోదరిం బాటించి విలిచి, ) లఘువృత్తిం బలా నిర్లజ్ఞుందై. నిలిచి 
చీ యన యో కులచేత 'బెవరించియైన, భయదచేసష్టలనై న బోధించియెన 
మోాసవ్వయంబున మగువ నాసామ్లు, చే జేసి కెంండీటుమోరు నేయ లేకున్న 
నంతటిమిాంద నయ్యబ్దాతీం జరప యింతలింతలు కండ లిందలు గొనుండు 
అని యశోకారామ మాప్ర్రాడ్డు కదలి తననగరికి బోయె దనుజవల్లభు:శు 
అపుడు జానకి చానా గృవమాలి తమతమకృతక వాక్యముల 
బోధించి రావణు. బొందు మోావనుచ్చు, బాధించుతజి కాలపు యొక్క 
రక్కసి "బెదరించి రాము. డీలంక, దిక్కు చూడల లేయ కేటవ యాయాన 
విడుమంచు నొకయింతి వెడనీతిం బలుక్కు నిడుములం బడియుండ నేల నీకిట్లు 
_వరియించు నస రం గాబేన్సి పారిగొందు నని యొక్కపాలతి భర్జించుం 
'దెండు ఖడ్డము తల 'లెగంగొట్టి దీని కండలు కముగాం గల్లుతో నద్ది 
చవి చూత మని యొక్క జంతేమారొలయు, ననునవు నటు నేయు. డని 'యోర్తువదురు 
నీరీతిం 'బెదరింప నిందీవరాత్నీ, వతి. కొందలమంది కుంది 
కన్నీరు దొరుగ గద్దదకంఠ యగుచుం దన్ను గాణీంచు దైత్య స్త్రీల కనియెం 
దలయ మాన, వులకు దానవులకును, గలుగునే దాంపత్య గౌరవ స్రీలు 
ఇందయు దుర్భాష లిట్లాడ నేల, చంద్రునిం బాయని చంద్రికవోతే 
భానునిం బాయని ప్రభయును బోలె, నేను శ్రీరఘురాము నెడణబాయ(జాల 
నాన్ఫపాలుండు దీనురడై నను రాజ్యహీనుందై కు నాకు నిష్ట దైవంబు 
జలధికన్యకరీతి Gg ర్వాణిభాతి, టలుకుందొయ్యలిమాడ్కి_ బొలోమిమాడ్కి. 
'రోహీిణిసరణి నరుంధతికరణి, స్వావోంగనాగతి. సావి త్రి త్రిమతిని 
రతిచందమునం బతి వ్ర తని బొదల్సి వతియైన రఘురోము భజియించుదాన 
జంపిన జంప్రుండు శాశాని' “సరము, తెంవీనం 'దెంప్రడు భృతి' రాముగాని 
యితరుల నేనాల్ల నిటువంటిక, ల్లు మతముల నేనాల్ల వమూనుం డింకనిన 
.మండుచు వార లామాటకు మిగులం గండ క్రొ వున బెక్కు గతుల గాటింప 
థూలిధూసరితయై తూలి లో డార్కి నీలాహివోలిన నెట్‌వేణి చెదర 
నేలనై బడి వేడినిట్టూర్చునిగుడ, వాలత్ర ణా యంచు వోరామ యనుచు 
జాయ “త్త కౌసల్య యనుచు నెల్ల త్తీ, కసూ _తృమాంగన యా ర్తిమై నేడ్చె 
అంత నాత్రిజటయు నవనితనూట, 3 నంతావ మటు జూడయాలక క తొలగ 
8 నెలకొని యొకచోట ని దించి "లేచి కలలోని రాతసకాంతలం జూచి 
యొకకలం గంటినే నోయింతులార, ప్రకటించి వెవ్చెదం 'బాటించి వినుడు 


నా లాలా mT TEC PEE rT nr BCరాూ nn ™—™m™ rm Fs వాకా 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


992 శ్రీ ంగనాథ రామాయణము 


రాము డేనుగునెక్కి_ రాం జూడ(గంటి, సౌమి త్రిభృతుర్టిడై. ప 
నామహాగజమ్యువై యవనీతనూజ, కోమలి నెక్కించుకొని పోవ గంటిం 
బట్లాభిషి కుడ ,బవోదిసురలుం గట్టిగా గొల్వ 'రాస్టువుం డుండ6 గంటిం 

టయ చకా Wy జూ 3 
గమనీయ మగుపుష్పకముమిోందనుండిి ద్రైమని రావణు. డురిివైం గూల గంటి 
గూలినరావణుం గూరానీ యొక తె, నీలాంబరముతోడ నెటిం జేరంగంటి 

చేరి రావణుతల 'ల్పెలువేది కూల్చి, భూరిగార్టభములం బూనినరథభము ' స 
నందుగ్రమున వైచి యామ్యదిక్కునకుం గొందలపడి యొత్తుకొనిపోవం గంటి 
గురుతరో ప్టము నెక్కి. కుంభకర్ణుండు తిర మేది దతీణదిశ శేగం గంటిం 

దనశారు తోరణతతులతోం గూడ, వనధిలోవల లంక వడి గూలం గంటి 
నతికాయ మకరాఘు లాయింద్ర జిత్తు ప్రతనవిక్రము లుర్విపైం గూల గంటిం 
గనకవీఠంబువై 6 గారుణ్యమూా ర్తి, యొనర విభీషణుం డుండంగం గంటి 
రావణుమరణంబు రఘురాముజయము, నీవిధంబున సీద్ద మిటమోయ నింక 
నటుగోన మోర లీయవనీతనూజం బటుదుష్ట భాషల భర్జింపవలదు 

తొలంగిపాం డనవుడుం దొలంగి నిద్రించి, యలసి రాతసభామ లందలున్నంత 
నాసమయంబున నవనీతనూజ్క గానీల్లి భయశోకకంవిత యగుచుం 

దన్ను రెణ్నెలలకు దయమాలి చంపు, నన్నరావణుమాట లందందం దలంచి 
వోకంబు గమ నశోకంబుకొము, యాకొమ యూ౭తగా నటు లేచి నిలిచి 

VU రే కా 
అర్ర రాతస స్త్రీ లబాధలకు జానకి వలవించుట, రతా 

లోలత నడవులలో నొంటింబడిన, బాలికయునుబో లెం బలవింవం దొణలా, 
అక్కటా దైవంబ యదయత నన్ను, నిక్కడం జెజంబెట్టి యిటు లేయందగునె 
ఖల దైత్యుచేం జావం గలవు నీవనుచ్చు నలిననూతి లిఖంచినాండొ నానొనటం 
ఇాకున్న మణీ దండ కావనంబునకుం గాకుత్‌ సకులుండు రాం గారణం జేమి 
పైడిమృగంబు న౯ా ఛే మియింపనేల్క వీండిటు చెజుందెచ్చి వెతంబెట్టనేల 

నాశేమి చింతింప నాకూర్మివిభుండు, లోకరతణకశాలో లమానసుండు 
కాశేందువదనుండు రామచం,ద్రుండు, నాకుంగా ఘాోర కాంతారమధ్యమున 
సౌమి త్రియును చాను జాలిమైం దూలి, యేమి గాగలవాండొ యెట్టున్న వాండొ 
యెన్నం "డాఘన శె "ర్యుం డిటనె ' త్పివచ్చు, నిన్నీ చదైత్యుల నెన్నం డుక్కణంయం 
దుది సన్ను నెన్నండు దోడ్కొనిపోన్ట, నది యెన్న టికగూడు నది యెట్లు పాసంగు 
సీదురాత్తుని చేత నిటు చచ్చుకంబ్కు చేదు మ్రింగుట మేలు వేయును హక 
వాలినదయ నిచ్చువా రిందు లేక్క వాలత్షుణా గజ హాధర నిరత 

నీశైన యేకపత్నీతగంబు చేడు, చీకాకుపడ్తే హార్చడ 2౫ - 

Je త్నాత్వంబు సెం, చీకాకుపడి హత్య చేం జచ్చుననుచుం 

గర్‌ లెడు తనదీర్ల "కళ పాశములు, నురిపెట్టుకొని చావ నూహించె నంత 

ఆలోన నెడమక న్నదరె నాసతికి. వాలుమోనులచేత వనజంబువోలి' 

వలపు: దెమైర చేత వనలతంబో లె, బొలంతికి మలి వామభుజమును నదె 
నయ్యడ మదహ_స్తహ_స్తంబుపో లెం దొయ్యలి చాపలితొడయును నదె 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


Vinay UE es Doris 


శుభనూచకంబు లీవొప్పున నడువ నిభరాజగమన యయ్యెడం చెంవుమాని 
జనకుని శ్రీరామచంద్రుని నతని, యనుజులన త్తల నటం దలంచుచును 
దనుజులచేతిబాధలం జాల నలస్సి తనదిక్కు లేమికి. దరళాక్షి వగవ 

సంతి వి తనలోని సోకు. వాక. నిద వాత చట యిచ్చం జింతించి 
రవికుల క్రమమును రామపౌరువము, వివిధభంగుల వేడ్క వినుతినేయుచును 
మానిమించనె యుండి మారతాత్త జుండు, వానరభాష గీశ్వాణభాషయును 
-ఈనాతి యమెలు/సనో యెటుంగదో యనుచు మానవభాషల మగువ కిట్లనియె 
ఓమహినందన యోవుణ్యసాధ్ధి, యీమెయి శోకింవ నేటికి నీవు 

మగువ నీవిభుడు నేమముగ నున్నాడు జగ దేకనిధి రామజనపాలవిభుడు 
వనధి బంధించి రావణు సంహరించి, నినుం దోడుకొనిసోన్ర నిక్క. మోవలుకు 
సవాజన్తుండై న లత్షణుండు తకిగొలువు మహనీయమపామతో మాల్యవంతమున 
నున్నాండు కవినేన లొగి ననేకములు, తన్న ర్థిం గౌల్వంగా దశర థాత్యజుయ 
అనవుడు నిది యొక్క_యా కాశ వాణి, యని శింశుపావృ యే మవనిజ చూడం 
బన్నిన నీలా భ్ర పటలంబులోన, గ్రొన్నెలగతి మెటుంగునుబో లె జూడ 

సన్న మై యా మ్రాని శాఖలనడుము, నున్న మర్కఃటరూవ మొయ్యనం గాంచి 
కలలోనం బ్లవగంబుః గంటి నేననుచుం గలంగి యాకలకీడు -కోకుక్‌ స్టజులకుం 
గాకుండు6 గాకంచు ఘనుల జేవతల, నాకాంత గొనియాడి యటం చెలివాంది 
కంటకాసురకోటి గాజీంచుకతనం గంటికి నిదుర నేం గాన శేబగలు 

గాన నిద్దర లేని కల యెందుం గలదు, వూని యింకొకసారి పోలంగం జూతు 
నని తనవదనాబ్ద మల్లన నెత్తి, హనుమంతు మజీయును నందందం జూచి 
యెందుండి వచ్చెనో యీ మ్రానిమిది, కెందును గడుజి త్ర, మిది యొక్కకోతి 
చెలువొప్ప నరుండు భాషించుచందమున, నలినాపుకులము నానాథు నేమంబు 
నలవడం 'దెలువ్రుచు నమృతంబు లొలుక, ఇబలువూయలు 'ప్రీయములు వలుకుచున్న దియు 
వానరజాతి కీవార్తలు గలవా, నానావిధంబుల నాకుం బింతింప 

కడంగి రాతసమాయ గాంబోలు ననుచుం బడంతి యూరకయుంజెం బ్రతిభాషలుడిగి 
అనిలనందను6 డంత నవనీతనూజ, మనసులో? దన్ను నమ్మమిః జూచి యెఆింగి 
యాతర్‌ వటుడిగ్టి యతిభ_క్లియు. క్రి నాతికి దండ ప్ర ణామముల్నేనీ 

కరములు మోడ్చి యోకల్యాణి నన్ను బరికింపు మేను నీవతిగార్చుబంట 
జనవతి నీకు విశ్వాసంబు వుట్టు నని యిచ్చి వుళ్తెంచె నంగు భీయకము 

అని చూవి మ్రొక్కిన నవనీతేనూజ, హనుమంతు గనుంగొని యతని కిట్లనియె 
అడ రెడుదనుజమాయల ననుకోలము, 'నుడుకులయడి వ్రైగుచుండుందుంగాన 
ననఘాత్మ రఘు రామునంగులీయకము, గనియు విశ్వాసంబు 'గలుగదు నాకు 

నీ వెవ్వండను మజి నీకుం బేరేమి, భూవరునకు నీకు బొంచెటు లయ్యె 
ఇనకులాధివ్ర వేష మెట్టిది యతని యనుజుండు సౌమిత్రి యతం డెట్టివాండు 


'గాకుత్‌ స్థుం జివ్వు జెక్కడ నున్న వాండు, నీకు నేమని చెప్పి నిన్నుం బుశ్తెంచె 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 eGangotri ౮/౭౧ Kosha 


Vinay Avasthi Sahib Ban Vani dans! Donations 
224 శి రంగనాథ రామా 
చ్‌ రో మ 
నేచందమున వచ్చి తీవా వ చాటి, నాచిత్త మూారడ నాతొ డం జెప్పు 
మనియొప్ప నడిగిన నవనినందనకు, హసుమంతుః డంతేయు నటం జెప్పందొణలౌ 


_ఇం హను మంఠుండ్యు సీ పెళకుం చవజన ము చెల్పుహు. ర్రికా 


bt 


వనజాథీ వాయు దేవతవరంబునను, ఘు 

ననుం బుత త్రుగా నంజనా బేవి గనియె 

వసుధ సుకేవ్రడ నానే రం ద్రునకు, నసమా 

ఆతనిశాజగ్ట్‌ంబు వాదనకు Re గ జుం నల్‌ గొన్న 

మద మేవ నలుగు] మమం త్రై, తులు చాన్సు నదె 'వోమొదల్‌ బుశ్యపహూ కాద్రి, ద్శివెనుండ 
టుసత్వమునం 'బేర్చి ప వ సస కంధరుండు, కుటిలుండై నిన్నె ర్త శెకొని ప్రస్యనవుడు 

ఒదవిన యా త మూరక వినుచు, సుదతి నిన్షల లె త్రి చయూచుచుండితిమి 

నెలత యప్పుడు మము నీవును జూచి తొెలలోక నీమేనితొడవులు పుచ్చి 

నీవస్త్రమునం గట్టి 'నేలవైచుటయ్యు నావేశసు గ్ర్‌వుం డవి, పుచ్చి దాయ 

యచ్చుగా ర డబ నిన్ను "వెదుక, వచ్చ పంపాసరోవరతీరభూమి 

దానుతమ్ముండు నుండుతేటి నంత నర్క_,సూనుండు వారల? జూచిరమృనుడు 

నేనేగి కాసు నెజిగి యేకెంచి, భామజు రామభూపాలుం గాన్నించి 

యన్నరనాథున కర్క_నందనుఃడు, కన్నసొమ్ములు స సూవి కడుభ క్తి 'మ్రైక్కె 

నాతో "డవులం జూచి హర్షించి రాముం డాతని నిజళ త్రం డగువాల్‌: జంపి 

యుపశారశీలు౭డై. యొప్పున్క్రీ వు గవిరాజ్యపదమున గరమొప్ప నిలివె 

నతిభ క్తి సుగీ గిన డంత ర్లాఘన్టనిం బతియుంగా ము మూచ్చి 

అకీణబలఢన్యు లైనవానరుల్క లక్షల శెండేసి లతులకపుల 

గర్వాంధు లగుదైః డు లరని, పకల 

మసలక నెలలోన మరలి రండనిన, _నసమునం గప్పు-లేగి రన్ని దిక్కులకుం 

"బటుశ_క్లి దతీణభాగంబు వెదక్క నిటు నంగదుండు మొద లేము కొందజము 

చనుటెంచి చెక్కు దేశంబులు వెదకి, నినుం గాననేరక నివ్వైోఅగంది 

శోకింప నరుణునిసుతుండు సంపాతి మాకు లంకాపురిమార్హంబుం జూ'వె 

జూపుటయును నిన్ను( జూడ నర్ధించి, యేపునం బజుతెంచి సు జాము 

మణీ యంత స యూర స స్రమయవీన నితరు, 'లెలుంగకుండగ వచ్చి తాయ జొచ్చి 

విలసిల్లు నామహావేషంబు డాయ, సొలవక నిన్నెల్ల చోటుల వెదకి 

యుందును బొడగాన కిటులేగుడెంచి, యిందు ని౯ దర్శింప నేర్పడం జూచి 

రవికులో త్తము(డైన రామునిడేవి యనునాొకొ కావాకో యని విచారించి 

సృష్టీళుచే వ విన్నచిహ్నంబు లెల్ల, దృష్టించి పిదప సంచేహంబు వానె 

అ చ. య తలణకక మిముం బల్కుతటి నున్న వాండ 

స్టంబుచేస్కి యని వానిం జంవెద నని విచారించి 
ఫూని ని౯ దర్శించి పొందొంద నీకు, నీనాథునేమంబు నిజముగాం' "జెప్పి 
దనుజ బిమటం జంవం దలవోసికాన్సి వనిత న్యాప్ర్తాణము ల్వంచించి కాదు 


నుయ వ రి యను కవికులా (గృణికి 
, హనుమంతు డనువేర నమంనవాండ 
నసమానవమతి మం తి నై మెలంగుదును 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 692000౪1 Gyaan Kosha 


Vinay లం Vani రం 3 295 
చెప్పీ రఘు రామునలను ప్రా యంబు, త గళముసోయగము 

మ. స నెగుబుజంబులబాగు నెరికౌనులాగు 
'వడందజొమ్హుబెడ డంగు వీనులరంగుు నడ లయందంబును నాఖిచందంబు 
ఘనజఘనము వెంవు కరముల కెంవ్ఫు, తనునులత ణమును దప్పక చెప్పి 

యాశెర్య మా ఎథైర్య మా బ్రహూచర్య,మాశాంతి యాదాంతి యామహామోంతి 

యాళ క్షి యాయు ర యావితృభ_క్రి కి యాశీల మాలీల లన్నియు. జెప్పి 

రూవించి లత్యసురూ వె వెల్లం జెప్పి, యావుణ్యుం డంగులీయక మప్పుడిచ్చె 

యిచ్చిన ఇ గహీని యిపుడు ys వచ్చెంగా యనుచు నెవ్వగ నూరడిల్లి 

రాము జూచినకంట రామ రాగిల్లి, నేమ మేర్చడ భ ద్రనీంనోసనమునం 

బ్రేమతోం గూమ్పుండ బెట్టినకరణి, నామణిము ద్ర నక్క_నః జేర్చి 

యేనుర శ్రి నర సే బ్ర నాద్యము లిచ్చినట్లు, కనున హక్ష్మాళ్తుకణములు వొరుంగ 

ree దీపం ౦బుం దోడ్తోడ నొసంగి, యేపార సాష్టాంగ మెఖిగినవగివెం 

బులకించి తిలకించి పాలంతి మూర్చిల్లి, తెలిసీ యాహానువంకుె వెనం జాచి వలి 

గవీవంళవర్య రాఘవ కార్యభుర్య, యువశకారనిరత లోకో న్నతచరిత 

పవమానసుత నాకుం ద్రైణదానంబ్బు తవిలి చేనితి నీకు దగం చేయశేను 
గాకుత్‌ goes నీవింక, నాకల్పముగనుండు మనుచు దీవించె 

నలఘువిక్ర, క మకీలుం డగువాయుసుతు(డు, చెలువ జానకి జూచి చేతులుమొగిచి 

హరునకున న ని నింద్రాదులకైనం బర మేష్టికైనను బడయం జొప్పడని 

నీకృప నడనీతి నినుం TT, దారాః చాలదె నలినాయ తాశ్న 

అనిన సీతాదేవి యనియె వెండియును, మను జేశు నేమంబు మటంది నేమంబు 

మనమార నడుగుచు మమత శెట్టింప, ననభూత్త రఘురాము డఖిరామబలుండు 

నను నెడంబా, సియున్నాండె శై ర్యమున, ననుజుండే దానును నప్పటప్పటికి 

దయ నన్ను దలతురే దండె _త్తి యిటక్కు రయమున వత్తురే రణకాంత ననిన 


-ఆం హనుమంతుడు సీతతో శ్రీరాములరే వేమము చెల్చ శిరోరత్న ము గొనుట, రఆా- 


వినవమ్హ నీ 'ప్రాణవిభునినే సమంబు, నినుం బానీనది మొద ల్నిత్య వేదనల 
నేలవై 6 ఎకు న్మిదయెలుంగం డోలి మాంసాహార మొల్లండెన్నంయను 
వానీమై దండ కావననులో నిన్ను, మోసపోవుట 'లెంచు మోమరవాంచు 
నిట్టూవ్ప నిగుడించు నించుం గన్నీరు, నెట్టన _ మూర్చిల్లు నేలా డై ద్రైపం 
'జెలివిమై "లేచు నట్టక్కులు మూచ్చు గలకు నివ్వెగరీదుం నళ బందు 
వానీత్ర ; వోనీత యని ప లావించు, నాసుమిత్రైవుత్రుం డది చూచి వగచుం 
వ. మోర లిక్కడ నుండువార్హ, వేవేగ నాచేత*విన్న ౦త గదలి 
నాగం[కు ఘనులైన నగచరాధిపుల , భీకళాకృతుల స భేద్యవిక్రముల 
నగశ్ళంగతరుసం ౦ఘనఖముఖాయుధుల్క నగణితబలుల 'బేవాంళశసంభనుల 
సు గీ వ నల వాలిసుతు లాదియైన యుగ 'వీఠలం గూడి యుదధి లంఘించి 
యెల్లభ్రంగులి వచ్చు నింతి నీవిభుడు, ల్‌ నిన్హాని య యో ఛ్యాపురి శేగు 
కేర్‌ 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 6920001 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


బో. 
ష్‌ నరా యవ 
'996 శ్రీరంగనాథ రామాయణ 
ట్‌ చ... షకోరు నీకు సిదించు 
శాముచే కణమున రావణు. డీట్లు, నీమవికొర్కు.లు నీ దే 


వీఫన నిడికొని బీతి 
హేదవిననడతలో నుదధి లంఘించి యుదయ వేళకుం బోదు సుర్వీశుకడకు 
డు వెలది వాయుజున్సి సచ్చరిత్రమునకు సంతో షమంది 
ఈూాసమిాశాత జ యోవుదు వీవు, నీస త్త మిక్ట్రాది నిజము చింతింవ 
సులెండ్లి మైనది మొదలు, రుని గాని 
పాలుచేచంగా నన్యపురుబాంతరములం, గలలోన నైనను గదిసి యేనెణుగ 
నీనీచవాతి నన్ను నిటంజెచ్చుచోట, వీని నంటుట శేను ప్రైగుచుండుదును 
బలిమిమై వీడంచుంగాని, మజీ యన్యవుకుషుల మదినంట నేను 
వెనను నిను. నెక్కి యరుదెంచు టొల్ల 
నిన, నినకులుం డారీతి నేలెంవె నండ్ర్రు 
ఇది విచావముగాచె యిసకుళేశరుంశు, కౌదలేక మును చిత్రకూటంబునందు. 
నొకనాయ తనతొడ నొటింగి నిద్రింషం గ్రశతచోగ్రముఖ ముక్క_ కాకంబు చే! 
వంచుపుటంబునః జనుగవనదుమ, పొంచి చించిన ర_క్రపూరంబు దొరుంగం 
గాకుత్‌ స్థతిలకుం డొక్కంండ నిద్రందేర, 'కాకంబు వై నిషీకము ప్రయోగింప 
నదియు ద్రవ ప్రమై యఖిలలోశై క, విదితొ గృశ_క్త్‌మై "వెనువెంట నంట 
నాకాకి యేకాకియ యెందు దిరిగి కై కొని తనుం గావు కావు మటంచు 
రలి రృమ్మణం దనమటు(గుం బొచ్చుటయు, శరణాగత త్రాణచరితుండు గాన 
దానినేత్రము నిజాస్త్రమున కిప్పించె నానిమిత్తంబుగా నలినా_ ప్తకులుండు 
నాటి నావై ప్రేమ నాటియ స్త్రంబు, నేటికి మజఅచెనో యిది "పహాచ్చరింవు 
పదివేలభంగుల జాధలకోర్చి, పది నెలబ్దడపిత్‌6 బతిం బాన యేను 
నాయున్కి_ జూచితి నాపాటుగంటి, యేయుపామయుంబుల నిందోర్వ రాదు 
ఉడుగనివగలతో నొక్కొ_క్క_దినము, గడచు బొక్కొకవార్థీ గడచుట నాకు 
నరనాథు మదిలోన నామిాంచంజాలం గరుణవు హ్రైెడునట్లుగా విన్న వింపు 
మాళండ్రి జనకుండు వహిమిందం దన్ను, నేతెజంగున వీరుం డితండని నమ్మి 
తనకు నిచ్చిన దెచ్చి తగదు నన్విడువ, నని యేను బల్కి_తినని పల్కు మాను 
విలసిల్లు కల్యాణ వెదివై నుండి, వలనొప్ప నగ్ని దేవరసాకీ గాయం 
గర మొప్ప నన్నె ల్లకాలంబు విడువ, నరసి రకీంచెద నని తెచ్చి నన్ను 
నరయ కువేతీంచి యనదంగాండేనె పరికింప్రండని విన్నపము నేయు మనఘు 
నయింతి నొకనిచేం దాం గోలుపోయి, మన నిచ్చంజేయుట మగపాడిగాదు 
అటుగానః దనకిది యపక్షీర్తిగోన ఇటు విన్న వించితి నింతయే కాని | 
కలగక నామనోగతులప్రాణంబు, లాలసి తన్నె డణబాయకున్న ది యనుము 
చతురాత్త మలి నీవు సౌమిత్రిం జేరి యతనితో నొక్క మాటాడుము "తెలియ 
నను దల్లి గా జూచు నాపాటుం జూడ, తన శెన్ని భంగులం దగదని చెప్ప 
వానిరి దండ కానననులో బరమ, పావను(డగు తన్ను వలికినఫలము 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
సుందర కాండ మః లిం? 


కుడెచితినని చెప్పు కొదవ బేకఘుండ, తడయకుమని శౌ తెల్పు దయబు! ప్రొ జము 
నవసరోచితముగా నంగదుతోడ, రవిజుతోం దక్కు మర క-టకోటేతోడ 
వినయముల్వలికి యెవిధినై న వారి, నినకులులను వేగ నిటకుం దో ౫ ణెము 
మిక్కిలి తెగువమై మోరాక తెలిసి యొక్క_మాసము భూతు నుండ సప 
ఈలోన లేమునోము వ న. వాలాయముగం నెమ్ము వడి నింకం బొము 
అని నీత పల్కు_ వాక్యము ౪ లెల్లం చెలియ, విని హనుమంతుంజ డు విమలుంతై. జలా 
అన్సంగాక చెవ్చెవ నన్ని కార్యములు, నువిద' నీమవిలోన నూరడు మింక 
నచ్చుగా ర రఘు రామునంగు భీ యకము, తెచ్చి యొప్పించితి దేవి నీకర్ణి 
థరణిజ రి కవా - స్తంబులతోడ, మరలుట దూతథర్మ ము గాదు న్‌ 
అతివ ముుద్రారత్న వ నతనితోం డెలేయ నయ్యుననిజ పలికే 
నీవు విచారింవ నిసుమంత గాని "లేవు సముద్ర మేలీల డాంటితివి 
“a మాస్పదంబయిన, నన మె! ట్ర్‌దో నిజముగాం జూజ్టు 
మేను నీనిజరూవ _ మేర్చడ౦ దాచిన కాని న నీకు నీను 
అనిన నాహనుమంతుం డాకాళ మెల్ల, దనమేను నిండ ; నుద్దండ(డై పెరిగి 
మాలలతీమల్లి కామాల్య మై మెడకు, 'నాలోలతర కారహారమై కటిని 
గల భధాతమయఘుంటి కాదామ మగుచుం దళుకుచుక్కలవిందు తన మేననలమ 
నతిభఖీషణా కారకా నిల్చుటయున్సు నతివ చి త్తములోన నతిఖీలిం బొంది 
యనమాన గాత్ర, రాయ. విసువక నీరూపు వెన చాంచుమునుచు 
హనుముంతుం గొనియాడి యతని దీవింపం దనవిళ్య్వయాపంబు తగయాచి సురలు 
వినుతింవ నది దాంచు వెన్నుండువో లె ననిలజుం జెంతయు నలంతిమై నిలిచె 
నిలిచిన హనుమంతు 'నెమ్మిమెం 'జేరం బిలిచి Seog బిగియంగం గట్టి 
యున్న శిరోరత్న వరు విడిచి, యని పీతిమై నవు దొసంగుటయు 
వనిత శిరోమణి నలనొప్ప నంద్కికొని యెక్కి నీత క వీడా Es లా నరిగి 
వంతంబు తానింక వం క్రికంభునకు, ని ఏ6 దనరాక sie 
దల్లి నేనా(కొంటిం దనరంగ వనము, నేల్లిడ ఫలములు నేను శాకొందు 
ననవుడు నీత యాహనుమంతుం జూచి, యనె రాత్షసావలి యల్ల కావుండూ 
గ్పమి రాలినపంజ్లు శృమముతో నమలి, పొమ్ము వేగయటంచుః బొందుగా ననువం 
మదం గొందోకతేడేవ్ర చింతించి, వనభంగ "'మొనరించువాండునై వెరింగి 
తొడలందుం బొడము. వాతూలఘట్టనలః, బడుగుంబేకయుం బోలె? బడమహీజములు 
అగి హనుమంతు(డు అఖోకవనమును జెటుచుట, ఏతా 
ఆనిత్యమతి యశో కారామభూమి, మానై నై నహర్మ్యమూ లృహిం గూలం దన్ని 
లొనర EAS హాంబులు నుగ్దుంజేస్సి వనమహీరుపాములు వడి నేలం. గలిపి 
కొమ్మలు జ్‌ కసువు రాల్చి, కమ్మ తేనెలు చల్లి కాలువ 'ల్పెణటిచి 
వూవుందీగాలు" బెంచి పొదరింట చదివి, * బావులు గల లంచి దోర్చలకేళిం జేలి 
కలకంఠ'బకబిసకంఠి కాశ్రాంచ క లహాంసకుకశారి కామయూరాది 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
gag శ్రీరంగ నాథ శామాయణము 


స్ట స్‌ పాలకులు భీతి వడి మేలుకాంచి 
వనపయు లా ర్త రశావములతొ. బాజ్కు వనపాలకులు ఖల అటి 


క నన్ను లై మండి, we కదియ. 
దనవేరు తనరాక మ వినం జెప్పి శ్ర నీ రామవిభుకూర్మి పంటు 
నావా ,_క_రావిసు నుద్దండవృ త్తి, నొకొ గ్కాక్కరపువులో నొగిం గూలనేసి 
ప ర ప్రారంభుః డగుచు, బృకివివై వరులు పంటలు గాంగ 
కిస త్త ఏంబులం న "లుపొాందు వారి, వీపల నెనిమివవేలరాతసులం 
as తత చేర్చి, యవలిలం 'చెగటార్చి యార్చినం య్‌ 
'యమేపటీ ధృతి దూలి యినవంశుదేవి, = రాశసభామ లరిగి 
“రానణు లోకవి ద్రానణుం గాంచి, దేవ నేం డొకకోతి తెగువమై వచ్చి 
తొలితొలి వై దేహీతో మాటలాడి, కలగొన వన మెల్లం గాసీలం బెటేీకి 
అ యెనిమిదిచేలరాతుసుల, వనపాలకుల. జంపి వ్రాలుచున్నాండు 
వాంచు రాఘశ్రం డంప వచ్చినవాయ, శ శాంచేని యానీత గావుగానున్న 
తపు వొక్కటియుం దక్క_ తానకననము, కరమల్టి వెలుకంగం గారణం'బేమి 
వానికెజంగోమి వై దేహి నడుగం దానెజుంగ రూ దాంచుచున్న దియు 
శాఫ్రును నల్లి దానవలోకవిభుంయు, రావణు డుగ్రనిగ్ర హదృష్టిం జూచి 
తీహాగ్ర నిర్ణతేదీ ప్త ప్పతెలంబ్బులై. పావకజ్వూల ల నాలుగ 
కసకిరకరులం బంచె దండి నకుల నెనుబది వేన్రుర నిద్ధవిక్ర క ముల 
దినం బనిబూని బలియులై వారు, ధనుర,స్త స్ర్రశూలముద్దర భిండివాల 
rT పేర్చి యనికి సన్నద్ధులై యార్చుచు వెడల 
సంత సూరోరిచయం బయ్యొ నాటయును, సేతయుం గడశతో నేవగ్రలించి 
యకలంకగతిం బర్వతా కారుం డగుచు, మక తోరణ మెక్కి. మారుతాత్మ జుండు 
తనుందాంి శ స్త్రాస్త్రతతుల నొప్పించు, దనుజవీరులం జూచి దర్చించి పలోకె 
నోరి రాతుసులార వ పై నేను శూరత విలసిల్లు సు గీ వుబంట 
రామునిదూత నారామునేమంబు, భూమిజతోం చెప్పి పోవుచున్నా(డ 
హనుమంతు డనువాండ నతిబలాధికుడ,నినత నూజునిమం తి నేంవాయుసుతుడ 
సూని లంకాపురంబున నున్న మగల, శేనంతకుండనై. యిట వచ్చినా 
జెడంగోరి నన్నేల చెనశేద రనుచ్చు వడిం జేర్చి యాభీలవాలంబునందుం 
బదులనూటులవేల బలి: యుడై పట్టి, 'త్రీచశారివరుల బంధించి బంధించి 
యారూఢవి క్ర క మాహవ శీలి ₹ దేలి, తోరణ SD వ్రే సివ్రేని సి 
పూని యొక్కనినై నం బోరిలో ద్రైదిక్సి పోనీక నికే శేషముంగ? జరపివై ఇ 
నంతలో ఫణివోరు లమరారికడవ్‌ నెంతయు భీతులై యేశెంచి మొ ie 
దనుజేశ విను కోతి తనదువాలమున, 'నెనుబది'వేవుర నేవుమైం జంపి 
మలయుచు నున్నా (డు మకరతోరణము, తలదన్ని రణబలోద గ్రుఃడై యనిన 
ఆవం_క్రిముఖుండు కాలాంతేకుపగిది, కోపించి పింగళాతుని దీర వో 
వక్రనాసుని నక్మవముని వైరి, చక్ర భీకరుఃడై న శార్టూలముఘీని 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


వంచ mm mn న 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
సుందరకాండము. 299 


వేవేగ రవ్చించి వీరులె మీర, లావానరునిం జెగటార్చి రమ్మనుచుం 
బనిచిన నేవుతు వ్రబలనై న్యములు, కొని రథారూఢుై హ్రాపనై వెడలి 
పరువడి నార్చుచుం బవనజుం దాశకి, శరవృష్టిం బొదవినం ప కాతం 
డాతోరణంబువై నార్చుచుం జేర్చి, వాతూలసుతుం దేశి వాలమంకించి 
రథముల విజీచి ౩ సారథుల నుగ్తాడి, రథతురంగంబుల రణవీథిం ద్రుంచి 
వారణంబులం గూల్చి వాజుల గాడవపి, యారాతసులనేన నట జాలము 
ధరణికి లంఘించి తనదువాలమున, నురుశ _క్టీ గళముల కజీిగా బిగించి 
యురువడి కనుగుడ్లు నుఅకంగం దివి దప్పి, సురుంగక' వ క్ర నాసుని వ్రే నీ చంవెం 
జంవీ యంతటంబోక సమయనికినుక[ చెంపుసొంపును చంప వుసొంపు ) సేవింప 
బెడవెడ నార్బుచుం బిడుగునకంచు, బెడిదమై కనువట్టు వీడికిటిచేతం 
బుడమివై నుకుర. -కృములు గృక్కి కూల్క వడి నశ వనమా... పాడిచె 
పొడిచి 'బావోగర్వమున మటు లేక, కడంకం గనుంగొని కణఅకురాతసుల 
మొగి ద్రుంచి శార్జూ లముఖులలాటంబు, వగులంగ గద ది దీన్నీ పడవైచి చంవె 
నటుచంవ్‌. రోథాన్ను లందందనిగుడం గుటిలకాతసకులమో భంబు గాంగం 
గూవుడై పింగళా కుని తోంకం గట్టి, కాఠాకుసుడిగాలి గడువడిం ద్రిషు 
లన వాని దిర్దిర మింటం ది వి దప్పి, తోరణ _సంభంబుతో వే చ్రెనీ చంవె 
వాని నిమ్మెం జంప్‌ వరళ కయ క్రి వూని చానవనై న్యముల జొచ్చి కలంచి 
యురవడీ ౨. దీరజివ్వూని వచ్చి తాడి, యురుముస్టీసంహతి న వై6 గూల్ప్సి 
యాలోనం బవనజు. డసమానవిజయ,లోలుండై తాయ్‌ వీకి చంవె 

-అ౧ హనుమంతునిమోందికి రక్తరోముండు మొదలై నరాత్షసుల రావణుండు వంపుట. రితా- 
నంత దక్కిన దైత్యు లటం బాటీపోయి, యంతయుం జెప్పిన నద్దతాననుండు 
సోమించి నిజమం త్రి సుతు లై నర_క్ట,రోముని శత్రజహ్వూ రుధిరలోచనుని 
_స్తనితవా స్తుని క స దుర్తుఖుని ఘనుండగు నవ్యాస్తు కబళునిం బిలిచి 
యిది శతాని చే ల బొదవి వెక్కండ్రం జంపుచు నున్న వాండు 


' ఆమర్కటునిం జంవుడని పూని వనువ, నామహాబలగర 1 లార్పుచు వెడలి 


| చతురంగబలము లసంఖ్యలు గొలువ, నతులరథారూఢు లై 'వేర్చి వచ్చి 
'మకరతోరణమువై మాటు లేకిట్లు, నకళంకుండై యున్న హమ 
'వరదివ్యళ స్తాస్తవర్ష ము బ్లురియం బరమపావనుండై న పవవమానసుతుంు 

అవ్వు డాదైత్యులయస్తశ స్త్రములు, దప్పించుకొనుచును దను డాశకుండం 
దననఖా గ,ంబుల దంతకుంతముల, ఘనపాదకూర్చరకర ఘట్టనములం 

జెలరేగి వడి మహాశిలల వృమేముల, బలముల నలుగడ6 బజవీ నుగ్తాడి 
'కంఠీరకవంబును గజముల: వికిం గసంఠితగతిం దాంకి కుప్పించుకరణిం 
బటుమాంసమ స్థీష్కి_ వారము చ్చెదర, కుటిలో గ గ్రునఖములం గుంభముల్వ చ్చి 
లేళ్ల వెం బులి: చేకళించినపిదింద్రుళ్లుగుజ్జములు 1 దోడ్లో రూవుమావి 
జంతుపారణనే నేయు జముని నై వడినిం బంతంబుతోం గ్రాలు బలము మాయించి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


“గామాయణము 


యుధంబు, ఇళ వెళధ్వనులతో భదించినట్లు 
పాలుపార రథరథ్యములు నేల గలపి 
రథులం చెండాడి :సారథుల నుగ్గాడిప్పథుళ_క్రియుక్రీమెం చెటేకి Sia 
మునుమున్ను రక్తరోమాని నేలయూల్చి, _స్పనితహ స్తునిం మ! వ 
రుధిరాయం జంపి దుర్తుఖు విదారించి, కదనవిక్రము (యన, నబి స 0 
నూలదంష్లు వధించి నూరత మించి కాలపాశాఖిలకర వాలు డగు 

నురవడి న్‌ నొక్కొక్క- తెగువ, తరమిడి వెలుచ నుద్దండ రామేసుల: 
ఎంతో గూడ భస్మ ంబు౭జేస్కీ తలశక మారుతాత్మ జుం డున్నః జూచి 

'పోరిలో నిలువక పోయినవారు, వారిచావులు చెప్ప వడి కోప మెచ్చి 

యటం బ హసునిపుతు( డగుజంబుమాలి, చటుల ప్ర 'తాపసంచలితాంఛుమూలి 

WI CE 

కుటిలారివర్వత క్రూరదంభా భి, బటువాపహుబలశాలిం బనిచె కు 

పనిచిన నాడై తవతికి మ్రైక్కు.చును, అనుకి ర టన ట్ర్‌ 

సమరో గృగస్తా ప్రసన్న ద్ధుం డగుచు, నమితరథారూఢుంతై యేగి యవుడు 
శించినీటంకారసింహనాదములం గంజజాండము హల్లకల్లో లముగను 

హరిం డాశు నున్మ త్తహ_స్థీచందమున, నరుదై నకడిమి మై హనుమంతు దాశి 

శెరలి మేఘము మహాగిరింబో లె దివ్య,శరవృష్టీ గురిసినం జలియింప కతండు 
వెనుశిల డైత్యువైం చెటీకి వైచుటయుం గని దాని శరదశకంబుచేం దునిమి 
హనుమంతు వచనాబ్దమన్థచం, ద్రాస్త్రృమున నొంచి పదిబాణముల బాహుయుగము 
నాటించి యొకళ క్తి నడునె త్తి పగుల్క మేటియై యేసిన మిగుల రోషించి 
పవమానతన యుండు బాహుదర్పమున, నవలీల నొకసాల మగలించి వైవ 
నాలుగమ్ములం దాని నడుమనె త్రుంచె నాలోన హనుమంతు డాదైత్యురభము 
పదముల బడం దన్ని పట్టి దంష్ట్ర ముల గదిని విదారించి గర్జించి వ్రేసి 

పాదివి మహావాలమున నళ్వుసమితిం జదిపిన విరథు(డై జంబుమాలియును 
బలుకయు నడిదంబు బలువిడిం గొనుచు, నలవువెంపును గూడ నార్చుచు వచ్చి 
పవమానతేసయునిఖా లంబు వ్రేయ నవళుండై. మూర్శిల్లి నుంతలోం చెలిసి 
వీడుగుతో . సరిపోలు పిడికిటం బొడిచె పొడిచి భంగముంచేసీ పోనీక కదిసి 

యొడిసి శైదువంగొని యుగ్రు(డై. కదిసి, తడయక యాదై త్యుతలం ద్రైవ్వనేనె 
ధృతిదూలి యతం డుర్విం ద్రెన్లెం ద్రైళ్లుటయు, హత శేషు లతనిపా టంతయుం దెలుప 
గడుంజోద్యమంది రాతసమంత్రివరులం దడయక పిలిపించి తగం గొల్లువిచ్చి 
దనుజనాథుండు గొంత తడస్ర చింతించి యనిమిేం ద్రునినైన నాజి హైకొనని 
యలఘువిక్రము విరూపాత్సు యూపాముం గలహదుర్ద రుభాసక శ్రాఖ్యుం బ్రఘసు 
నదయులం బంచనేన్నాగ, నాయకుల గదనకర్క_ళుల నొక్కటం జూచి పలిా 
వలోకముననై న నిల మర్క_టులక్కు నీలావు గలచె వీం డెవషడో తెలియ 

శాదు మారేనురు రణబలోద్యగ్ర,, లె దర్ప మేర్పడ నాత్మ "సవమజక 

యగణిత నై నస్యసహాయు లై బాన, దెగువమై నిటు బట్టి "తెండు ఫాండనిన 


కులకె లములఈ దాశి కుపిశా 
గ © 
బలువిడి రథములనైకి లంఘించి, 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay న. Bhuyan Vani Trust Donations 
ందర కాండము 291 


వారును బహురథవారణతుకగ వీరజె తోడ చేవేగ కచలి 


(ప్రాగ్రిరిమెనుండు భానుండుపోలె, దిగ్ధగనాంత 
షోరణంెక్కి. బంధురచె త దైత్యనరుల, త్రో రణం బొనరింవ దొరశొనువాని 
ననిలనూనుని డాశి యవనియు దిశలు, చినుగ నా గూయుచు నింహనాదముల 
నందటు దివ్యళ్‌ స్రా స్త్ర ముబ్దుకియ, నందులో దుర్లకుం డను వేరువాందు 
వనుబాణంబుల ననిలజునురము, 'భేజంచుటయు' రోష భీషణుం డగుచు 

కవివీరుం డార్చి యాకసమున కెగయ, నపుడు దుక్త్షరుం డంత నతనితో నెగనీ 
విలునారి సారించి విలయకాలో టే ; జలదంబుకైవకి వ శరవృష్టి గురియ 

నాయుగ శరవృష్టి నడచి వ వారా, నాయెడం బొడవుగా నట మింటి3గని 
వడివడిం బఅ తెంచి వాని నై (బడిన బొడిపాడియై కూలెం బుడమి రక్క_సుడు 
అదిచూచి యావిరూపాత్త యూపాక్సుు లదయులై ముద్దరహస్తులై కదిని 
యాకసంబున నిప్పి యార్చి 'వేర్చుటయు, నాకరువలివట్టి జు దాను నెగనీ 
వారితో బోరాడ వారును నతని, ఘోర ముద్దరములు గొని వే యుటయును 
జగత్మివైం బడి లేచి సాలభూరుహను, నగలించి ము. నాష్బొచు నె 
చిక్కనిభుజళ క్ల కిం జిరచిరం ది కి దివి, యొక్క_దెబ్బునె వారి నుర్వివై6 గూళ్ళ్చి 
భాసకర్లుండును బ బ్రఘసుండు నళ! సాసమిారాత్త జు నదరంటం దాంకి 
పటుకూలపట్టన (ప్ల వహతుల నొంపు నట ర కృనిశ్తాంగులై వాయుసుతుండు 
కోవించి మిక్కీలి కులశై లసదృళ, మావర్యతం చె_త్తి యసురులమింద 

స్రుక్కక వై టైచినం జూర్లమై పడిరి కొక్కు_లు వడగంటం గూలుచందమున 

క డంత 'హెరినై సైన్యముల, నాయంతకుండడువో లె నణంగించె నవుడు 
వపడుకరుల్చెడుహరు ల్పరచు కాల్బలము, కడ తేరుతేరులు కలంసళూరులును 
మడియు మవొోరథు ల లృ )గ్రుసారథులు, పాడియైనళన్త్రము ల్పొలియునస్త్రములు 
కడికండ లైన చక్రప్రాన సములును, మడినీనగుజ్ఞము బృగగ్టు కాల్బలము 
కూలెడుమావుతు బ్ర్రంగురావుతులు, తూలేడుగొడోగులు తుంగువడగలు 
వజచు, నెత్తులు'కేర్లు బపుుమాంసములున్సు నటుక్రమ్లు భూతంబులై రణంబొప్ప 
తణమా తః మున దాక జంవీ వాయుజుండు, వనాల శ దోరణ మె _క్ర.యుం 
బంచనేనాగ్ర, జు ల్పంచత్వ మొంది రంచును హతే శెషు లయ్యెడం చెలువ [డై 


~~ హనుమంతునిమోందికి అత్షుకుమారుందు వచ్చుట, d= 


రాతసపతి యంత రణబలోధారు, నిముచాపాకారు నిద్గవిచారు 
నక్షీణదేస్సార నసహాయళూరు, నక్షకుమోరు మహావీరం జూచి 

యలవుమై నాళోంతి ననిలోనం జంపి తలగోనీ తోరణ స్తంభంబునందుం 

గట్టి రమనవుడుం గడశతో నతడు నెట్టన శస్తాస్త, నిచయంబుతోడం 
దురగాష్ట్రకముత్లోడ భ్రవగతితోడ, బిరుదు మేక ముతో *డ బృథుకాంతియొదలి 
యుదయార్కనిభమైన యొకరథం బెక్కి, “కదలి భూభాగంబు గంవింవ నడ చె 

నరద, ౦బుమ్ర్రైంయయు హయ హేషితముల్సుకరిబృంహితములు ర క్క_సులయార్పులును 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


932 శ్రీరంగనాథ రామాయణము 


నియు 'నొండొండ, ఘనములై. యాశావ కాశ ముల్ని ౦డ6 
వాకా తొలలక వెలయ, మారుతి నమకుమారుండు దాథి 
జగముల్ఫీతిల్ల దిశలు ఘూర్షిల్ల, భుజక క్రి వుంభానువుంఖంబు గాల 
సునబాణతతుల నక్క_జముగా( బొదువ ననిమొన మణి బాలుండని యెంచరాదు 
'ఫఘునపరా క్రృమక శాఖని వీడటంచు, హనుమంతు. డచలు.రై యాబాణతతుల 
వాలముఖంబున వడిం ద్రుంచివై వ, మేలని హనుమంతు మెచ్చుచు వాండు 
చాణశ్రయంబునం బావనీశిరము, శోణితంబులు గార సూటినేయుటయు 
శీలాలథారలు కిరణముప్టాంగ, బాలభానుండువో లెం బరంగ6 జూపట్టి 

యాలోనః ద్రిళయశాలాగ్ని యై మండి, తాలవృతు మున రభ్యములు ద్రుంచుటయు 
నేలవడాళిమై నిలిచి వాండతని, ఫాలంబు శరములం బకియింట నొంవ 

వశుడై తెప్పిరి యతడు వాలమునం దవిలించి యమునితనువు నొవ్చీంవ 
నతుందు గచగొని యనిలతనూజూ, నక్షంబు వ్రన్‌న వడిం దూలి కెలిసీ 

కదిసి యగ్గదం బుచ్చి కడువడినేయ, బెవరి వాండొకవింటం బెట్టానరించి 
తప్పించుకొని వియ త్తలమున కెగన్సె నప్పుడు పలుకయు నడిదంబుం గొనుచు 
నలవుమె నంతలో నావాయుసుతుయు తొలంగక నారైత్యుతోడనే యెగసి 
గద వేయుటయు. జూచి ఖడ్ల మంకించ్చి గద రెండుతునుకలుగా వ్రేసీ డానీ 
తొడలు దే యుటయు వాతూలనందనుండు, పుడమి నై బడి నభంబునకు బిళ్లుగనీ 
ఖగనాథుం డురగంబు కబలించినట్టు, లొగి వానిచరణంబు లొడినీఠాం దిగిచి 

'తెగువం గుమ్మరసా శెలీకునం ద్రివ్చి, జగతివై వేసిన జవమెల్లం దూలి 

పాలుపరి తలనున్న బామిడికమూడి కలభూపషణము లుర్విం గనుకని వెదరం 
గుండియ పగిలి వ్రేగులువాతదొట్టి, కండ 'లెల్లెడరాలి కను గ్రుడ్లు చెదరి 

యగలి యజ్జానవునంగంబు లెల్ల, బగిలి నెత్తురు గృక్కి ప్రాణము ల్చిడిచె 

వానిచా వటుమాచి' వాసవాద్యమరు, లానందభ రి తాత్లులె తన్ను6 బొగడ 

నంత నాూనుమంతుం డసమానవిజయ,వంతుండై. యార్చి దు'ర్వారుండై యుండ 
చెదరినదనుడొ ల చ్చెరువుగాం బాత, త్రిదశారిసభం జొచ్చి దీను.లై. నిలిచి 

ఎలియుం 'డావానరవతి బాహుబలము, తలంవ నచ్చెరువెందు దానవాదధ్ధీశ్ల" 

పాలిసిరి వనపాలపుంగవు ల్లింక్కరులు గీటణంగి రారూఢవి క ములు 
శత్రజివ్వూయనుగూ లె కార్టూలముఖుండు, గతజీవ్రండయెగ్థ చింగళ నేతుం డీలె 
_స్తనితవాస్తుడు చచ్చె శార్జ్యూలకబళుండనిం దుంగా మృతుండయ్య వం 
సోమించి సయ, ద్ర రక్తృరోముండు' లయమయ్యి రుధిరాముం డణలా 
పయ సహూలదం ష్టుండ్యు మడినెం జెలువేది మది దీర జివ్వ్యూండు 'చెగియె 
రూవటిపోయె దారుల: దం దుర్గరుండు, ప్రావింవె మరణరీబు పసఘసుడు పడియె 
ననన 

6డయ్యె నళ్ళ్యవముండు మడినె దుర్వారనై న్యములు - 

ఇంక నావానరు నింద్రాదిసురల్సు శంకింప కనిమెన సాధింవలేరు' హా 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


MURS See ననన Shales 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


సుందరకాండ ము. 933 


ప్రశయాంకకునినై నం బట్టి నిర్దివ జలమెక్కి యసమానసక్తు (డై నాడు 
నావ్రుస వెటగంఏ నాకారివగల, భావించి యకునిం బలవింవి దొడయగా 
వాకుమారక యక్ష హావీరవర్య, హా కవీచే నీవు నణలితే యనుచు 
దలంకుచుం బలవించుతం డ్రిని జూచి తొలలగక యింద్రజిత్తుయ చేరి పలికె 
అర్ర ఇంద్రజిత్తు తండ్రి నూరార్చి హనుమంతున్నిప్తెకిం బోవుట, తా 
దేవ నీకేటికి ధృతి దూలి వగవ, నావానరాధము నవలీలం చాతి 
వారక యటం జంపి వచ్చెద నొండె, ధీరత నిటంబట్ట తెచ్చెద నొంజె 
నావిని తనయ గ్రనందనుం జూచ్చి రావణు6 డనియె ఛై ర్యన్ఫూర్తి నిగుడం 
జిరకాల మమరెంద్రు చెజంబెట్టినాన్ట, పరమమాయారణ ప్రాఢుండ వీవు 
నాకంకె విక్రమోన్నతి మించినావు, నీశెదు 'రెవ్వరు నిఖలలోకముల 
నసమున నటులయ్యు నావానరేం ద్ర నసదుగా వదలక నాత్మ నేమజక 
బహుదివ్య బాణ ప్రభావములొనూపీ, సహజ శె"ర్యంబున జయము. హై కొనుము 
అనం దండ్రివీడ్కొని యా మేనునాదుం డనలార్క_సం కాళ మగురథం బెక్కి 
యగ ణితనిజధనుక్ట్యాఘోవమునకుం, బొగిలి దిగ జకన్తవుటములు పగుల 
జగములు 'బెదర దిక్సక్రబంధములు, పగుల నార్చుచు వచ్చి పవనజుం దాత 
నాసమయంబున నమరులు మునులు, వాసవప్రముఖదిగ్వరులు కిన్నరులు 
నుప్పరంబుననుండి యొదిగి వీ,్స్‌ంప్క' నప్పం_క్రీకంధరు న (గ్రృనందనుండు 
నడరి యాతనిదేహ మణుమూ+ 'త్రమైనం బొడవడకుండ నద్భుతశితా 'స్త్రములు 
గురియ నయ ప్రము-ల్లోరవాలమునం దరమిడి చదియుచుం దప్పించుకొనుచు 
శరవేగ లమ్యుగోచరుంయ గా కిట్లు, దుర మొనరించె నద్యుతపౌరుషమున 
రావణి నిర్జిలై రావణి యంత బావని యసమానబల వేగమునకు 
నరుదంది మజీయు దివ్యా స్థ్రంబు లేయం బరువడి ఖండించి పవనజుం డతనిం 
దరుశైలముల వైవ దర్చించి యతండు, .శరములనాటి జర్జరితము "ల్చేనెం 
'జేనీనం గని యింధద్రజిత్తువె నలిగి యాసమి రాత్తజుం డవలీలం దన్ని 1 
_.మొనయుచు రథరథ్యములు నుగ్గునేయ, ననిమొన విరథు(డై యాయిం ద్రజిత్తు 
హనుమంతుకడిమి కి నచ్నెరువంది, వినుతో త్‌ బలవాయువీర్యా స్ర్రమేయ 
వాయువుత్రుండు గాన 'వానరాధిళులం "డాయ స్త్రమునః దూల కచలు(డై యున్న 
నపదైన రౌొద్రాస్త్ర మతన్నివై నేయ, పెరిగి యాకయ రుద్రబీజంబుగానం 
గదలక నిలిచినం గని యింద్రజిత్తు, మవిలోనం గోవించి మాకతిమింద 
సురనిద్ధసాధ్యులు చూచి నిందింపం బరమదుక్టయ మైన బ్రవ్షోస్త మేయ 
నాయ స్త్ర రాజంబు నవనియు మిన్ను, రా ఎచుం దనమింద రా వాయుసుతుండు 
బ్రైవోస్తమునం (బ్రాణభయము లేకుండ, ద్రవ్యాచే వరములు వడయుటంజేని 
బలువిడిం బజ తెంచు ట్ర హస్తమునకు, దలంకక బ్రపామత్రము లుచ్చరింవ 
నది చంపంజూలక యాతని బంధించి, కుదియించి వడ వై చెం గుంభినిమాందం 
బడినమారుతిం జూచి పట్టుడు కట్టుం డడవుండు బొడుం డంచు నఖబకాశ నులు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
ణము 
we శ్రీరంగ నాథ రామాయ 


సుట్టుముట్టే కళోరసూ త్రజాలములం గట్టిగాం గట్టరి క 
రయమున నిందారింజేరి 


నంత నాహనుమంతుం డవశుందై యున్న, నెంతయు టా 

నలువవాణంబుచే నాళంబుకాక, బలియు(డై యటు పట్టువడియున్న యవుడె 

యెనయ నీవానరుం జెవ్వండో వీని, ననిమొనం జంపాదని నిశ్చయించి 

అమితసత్త్యోన్నతుః డై. పట్టి కెచ్చి, తమకం డ్రిముందఆం దడయక న 

దనమం త్రి వరులును దాను వేక్వేటు, దనయులావునకుం దద్దయు సంతనించి 

కనుంగవం బ్ర ళయాగ్ని కణములు దొరుగ, హనుమంతు జూచి యిట్లనియె రావణు(డు 

ఓరి వానరు[డ నాయున్న పట్టణము, శూరత నొంటిమైం బొచ్చుట యెట్లు 

నీ వెవ్వండవు మజీ నీకు బే లేమి, యేవెరవున వచ్చి తివార్డి చా(టి 

హరుడు పంచినవాండొ హరి పంచినాండొ, పర మేప్టి నిన్నిటం బంచినవాండొ 

సురగరుడోరగాసురవియచ్చరులు, నరసిద్ధనాధ్యులు నావేరు విన్న 

చెజతువ నీవిట్లు వజవక వచ్చి, కెజగంటిదొర పైన దృష్టింవరాక 

వజ లెడు నావుర వంచనం జొచ్చి, వెజికితి వన మెల్ల వీఅంబు మెజనసి 

బడుగురక్క_సుల దుర్చలులం గొందటిీని, మడియించితివి మేటిమగవాండవో లె 

నిప్పు డీనేరంబు లిన్నియుం గాతుం దప్పక నీఠరాక తగ జెన్పిలేని 

యనిన నాహనుమంతుం డద్దళకంఠుం గనుంగొని యెంతయుం గనలి యిట్లనియె 
ఆం హనుమంతుడు రావణునితో తనరాక యెణింగించుట. తా 


నోరి రాకుస వినరోరి నీచాత్మ, దూరీకృతాచార దుష్టమానసుం 

విశదకీ రులు మున్ను విళ్వంబు నిండ, దశర థేశ్వరునకుం దనయుండై వుట్టి 

యరిగి విశ్వామిశ్రుయాగంబు గాచి, హరువిల్లు విఅచి మహాోశ_క్టి మెజసి 

పరశురామునిం బట్టి భంజించివిడిచి ఖకదూషణాదుల ఖండిం చె మజీయు 
వెంపు గుదియించి నినుం దోశం గట్టి, 'యేపున నిన్నబ్ది నీడ్చినవాలిం 

బాలుపార నొకబాణమునం గూలనేసి బలియుండై. సుగ్రీవుం బట్టంబుగట్టి 
యతీణశ క్లిమె నతులకోదండ, దీచూగురుండనం దేజంబు మెణని 

తగిలి రాతసకులాంతకుం డై నరామ, జగతీశునిజదూత చతురమానసుండ 

వానుమంతుం డనువాండ సర్క_జుమం త్రి , నినవంశనిధిరాముం డిట నన్ను ౭ బనుప 

ముద మొప్ప బ్ర తివ్రే లిముద్రి, కగొనుచు, నొదవినకడిమిమై నుదధి లంఘీంచి 

వచ్చి నీఫురిం బొచ్చి వై దేహి నరయ, నెచ్చటం బొడగాన శెంతయు(బోక 

యవనిజ వనములో నారసి కాంచి యవనీళుం డిచ్చిన యానవాలిచ్చి 

దేవి నీవురినున్కి_ తెజగొప్ప రామ,భవూవరునకుం జెస్పంోవుచునుండి 

యెనసి నారాక సీ జెజిగింపుగోరి, వెనిచిన వనమెల్లం చెణీకిపోవై చి 

వనపాలు రగుదైత్యవరులం గింకరుల్క నెనుబదివేవుర నేవుమైం గడంగి 

మడియించి.మునుమిడి మంత్రి, నందనుల్క మడియించి యమేని మడియించి వీదహ 

దగిలి నీయున్న చందము లెల్ల  జూచ్చి మగిడిపోయెదనని మతి పట్టుపడితి 

నారాము. నిజభృత్యు(డైనసు గీ వు, భూరినైన్థములలో? బొలుపుదీవింప 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Pr కననర్థ ౌాయాకాడానాకనానాలాా నాడా హా వా 


॥ Vinay Avasthi మూ Bhuveanyanorrtst Bepations ౨95 


నలవుమె నాకంమె నతిబలాధికులు, కొలంచలా బెట్టటరాని కోటు లున్నారు 
అదిమి బ్రృవాదులనైన సాధించు, మవయుతు శీ ్న వన్న మండుచుండుదురు 
గొనకొని యావీరకోటులతోడ, వననిధి బంధించి వచ్చి రాఘవుడు 

లంకవై విడిని చలంబు వెం వెక్కి కనన నసుకుల గీటణంగించి 

లల ల్ను గాడి నిను ,సంహరించ్చి నీతం వ మన్యు నీవ మోపలుకు 
నెలకొని నీవింక నీతిమూన్లమునం దొలంగక బుగ్షిమంతుండ వైన వినుము 

నీత నొవీ వ్చీంచి యా శి ,కలోకపారి ,జాతేంబు రఘురాము శర జొరుడు 
వలవదు వై రంబు పసుభేశుచేతం బొలియక నీ ప్రాణములు గాచికొనుము 
అని బుస్ధిచెప్పిన వానుమంతుం జూచి, కనలుచుం బెంవుమొక్క_లమును గదుర 
ఘనఘునాఘన మేంచి గర్జించినట్లు, తనియక ఛర్జించి దళకంఠుం డలిగి 

వెజవక చనుదెంచి వీడు నాయెదుట్క, నటు గవి దుర్భాషలాడుచున్నా (డు 
కొనిపోయి చంవు డీ కోశికీటంబు, నని ప్రవ హస్తునం బంప ననులేశుం జూచి 
వినయభావణు(డు వివేకళూపణుడు, నన్‌పోషణుయ మత్తారిఖీషణుండు 
నావిభీషణుండు కార్యము దీర్గ రచింత, భావించి చూచి యేర్పడ వి విన్న వించె 
మగువల బ్రాహ్మల మజిబాలకులను, దగదు దూతల జంప దనుజాధినాథ 
వలనొప్పం బతివను ల్వచ్చినదూత, లలవుమై నేమైన నాడుచుండుదురు 

అది దూతలకు ధర్మ మది విచారించి మదిలోన గోపంబు మట్టు గావింపు 
తుద దూత లెందు వధ్యులుగారుగానం బొదివి యీకోంతిం జంవుట పాటిగాదు 
చలము కోవము రామసౌమిత్రు, లందు, 'వెలువరింపుము వీని విడిచిపోనిమ్థు 
మగుడక కిన్క._ నీమదినుండు నేని, దగినదండము కొంత దండించి .వుచ్చు 

మని నీతిచెప్పిన నతనివాక్యములు, విని రావణుడు డైత్యవీరుల. జూచి 
కోంతులకెల్లను గులుతువాలంబు, , బాతిగా నటుగానం బ్రజలెల్లం జూడ 
వీనివాలము గాల్చి వీథులం ద్రిన్పీ, పోనిండు నావుడుం బొదివి రక్కసులు 
బలుమోకు లొగిం దెచ్చి పవనజుం గట్టి, బలిమి చేతులుకాళ్లు బంధించి తెచ్చి 
మనవారి సెక్కండ్ర మడియించినట్టి, “చెనంటికీటము లెస్స చిక్కెరా యనుచు 
బురవీఢులందుం డ్రి ప్పుచు నంతకంత, వరుస తూర్యంబులు వాయించికొనుచు 
నెల్లిందు మెలల నయ్యొడ వాయుసుతు(డు, కల్ల రిదనుజుల కలయం గ్రైంగంట 
గనుంగొంచు మటీయు లంకావురంబెల్ల ౮ గనుంగొనుతలపున గాసికినోర్చి 
హీనసత్తు ((డుపోలె నిటునటు దిరుగ,' నానావిభంబుల 'నగుచు ర్వేగుచును 
ఆబాలగోపాల మతని వె౯దగుల్క నాబూమెలకుం బుణ్యు లాత్త లో వగవం 
దలకొని యెంతయు దై తేయవరులు, చలమున6 జీరంలసంఖ్యము శైచ్చి 
కాలసర్బాకృతు ల్లాతికల్దాల్సి, లోలత నవి నూనెలోం దోంచి తోయి 

యిది యశో కారోము మెల్ల ఖండించె, నిది దానవేం తుల 'నెందటం జంవె 
దీనికి దగుశిత బేవారి వె పెట్టి, దీని గాల్పుం డటంచుం డదెగువ నొండొరులు 
నొదవిన లరికలో నుత్సాత హేతు, వుదయించెనని వేప్పచున్న వాలమున 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 692000౪1 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


286 శ్రీరంగనాథ రామాయణము 


నచ్చలంబున ౫ లన్నియు? జుట్టి, చిచ్చుం దగిల్చి రచ్చెరువుగా మండ 
దనుజులు సీంహానాదములు నేయుచును, వెను వెంటం దగుల నావృత్తాంత మెల్ల 
తప్పక దనుజకాంతలు చాచి పోయి, చెప్పిన నప్పుడు సీత శోకించి 

యక్కటా నీతిజ్ఞుః డైన నీకిట్టి, యిక్కూపాటును గల్లెనే తం (౨, యనుచు 
జలములు దడవి సుస్థలమున నిల్చి, చెలువొప్పు నన్నికిం జేతులు మొగిచి 
యారామవిభుండు ధ క్థాత్తుండా నేని, వారిధి నాకుంగా వడి దాంటునేని 
యీరావణుని రాము డిలం గూల్చునేని, వారక నే పతి వ్రత నూదునని 
జనకభూపతీ సర్వసముం డగునేనిం దనరు వేదములు సత్యము లగునేని 
పవమానమి త్ర యోపరమపవి తః సవ శేకళరదదో పా హ్రదద్విరద 

వరద వైశ్వానర వానరో త్తముని, పరమశీతలుండ వై పాలింపవయ్య 

యని నీత ప్రార్ధింప ననిలసూనునక్కు ఘనవాల మనువేరి కాలాహితలను 
గనువట్టు మాణిక కళికన మెజన్స్‌ యనలుండు కడు(జల్ల నై యుండె నంత 
ఆవిధంబునకుం డా నాళ్ళర్యమంది, పావని తమతం డ్రి పావకసఖఘుండు 

గావున నన్నగ్ని కరుణించె నొక్కొ, దేవత లెల్లం బ్రార్టించిరో రామ 
'దేశ్రవిక్రమమొ యేదియుః గాదు సీత, దీవెన యిది యంచు శెలివిమైనుండి 
ప్ర విమలస్తై సకవరులై నజనుల్క భవపాశములు వీడు భావన దోవ క 
బ్రహమంత్ర, ములు తప్పక యుచ్చరింప్క బ్రవహూపాళశములూడెం బవనసూనునకు 
అంత నాహనుమంతుః డసుశేశులంక, యంతయు గాల్బలో ననువు చింతించి 
యలవడ దనకునై యగ్నిసూ_క్షములు, జలములలో. గుంకి జవీయింపవలయు 
నని పోయి మునిగిన ట్లపరాంబుశాశి, నినుం డ_స్తమించిన నేచి వాయుజుండు 
కనకమహీధరాకార మై యొప్పు, తన మేను. ఇంచి బంధము లెల్ల ద్రుంచి 


Ey 
కీడాచరించుచు గేలినేయుచును, వేడుకతో. దన వెనువెంట దిరుగు 


-అర్ర హనుమంతుడు లంక గాల్బుట. ర్రితా- 


దనుజుల నిర్జించి దను జేశుండున్న, ఘన మైనమేడ కుత్క_టముగా నెగసి 
తశనవాలవహ్ము లంతటం దరిగొల్బం దనివి యంతంత కుద గృంబు లగుచు 
భుగులున పాగలావ్పెం బొగలకుమున్ని, నిగిడి వెన్న ౦టల నిండె నాకసము . 
నాకసమున మంట లడరి మండుటయుం:. బై కొని యట మున్నె పర్వ. నుల్క_ములు 
అడరు నయ్యుల్క_లకట మున్నె తొలగి, వడి దిక్కులకు బాటు వరవిమానములు 
నప్పుడు హనుమంతు డడరి యొండొండ, గుప్పించి మజీకొల్వుకూటముల్లాల్ని 
వరశ, స్త్రశాలలు వడి నీలుచేస్తీ యిరవంద భండారపిండ్లును గాల్సి 

పరువడి సౌధము ల్ల సృంబుం జేసి సొరిది చప్పరములు చూర్ల ంబుయేనీ 

మణిచంద్ర శాలలు మనిగా నొనర్చి, ప్రణుతశయ్యా గేహపటలి దహించి 
రమణీయగజవాజి రణశాలలోగి, కమలిచి దగ్గముల్లాండేనె నవుడు 

ఎడజక యొగనీన యెజమంటతునుక, లుడుగక నుడువీథి నొండొండం బర్వి 
ఖచరోరగామరగణవిమానములు, వ్రచురవిభానై కవరతం జలింపస 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


' 


| 


Vinay AvasttWSabibBhUvas Vani tfusSRanations 


సొరదిమై రావణాసుకుచేటు దెల్పం దొరగు నుల్క_లయట్లు దోంచెం బెల్లుగను 
రాజన్యుండగు రఘు రామభూపాలు?, డోజమై దండె త్త నుద్యు కుం డగుచు 
బలువిడి లంకలోవలం ద్రకాపాగ్ని, యెలమిమై నిర్ణమ మిడియెనో యనంగ 
దహనుండు నిర్భరధ్వనుల బ్రహ్మిండ, కుహరంబు నిండి మిక్కుటముగాం బర 
రావణు డట ఘోరరణకళాశేళి, కావళుం డగుచు దిక్సాలురనెల్ల 

వటుచిన 'తో"ల్లింటిభంగము లాలు, వజవకపోం డనుభంగిని 'నెగని 

బలనీ విభీషణుభవన మొక్క_టియ, వెలిగాంగ వుర మెల్ల వ్రే ల్మిడిలోన' 
దరికొని మండున త్తరి టై త్యవరులు, కరము భయ భ్రాంతిం గంపించువారు 
తలలును జీరలు దరికొని.మండ, బలమేది నలుగడం బా ఆడువారు 
తమతమవారలు తవుబంధుజనులు, కమలుట జూచి శోకము నొందువారు 
హాహానినాడంబు లడరించువారు, నాహనువుంతు వై నలిగాడివారు 

నావిష్టుం 'డారాము6 డతనికి నెగ్టు, గావించె నీపాపక్షర్షుం డన్వారు 

అట్టికీ డొనరించినట్టిరావణున్సి కిట్టియాపద నింతయే యనువారు 

ననుచుండ నెంతయు నత్వుగ్సుః డగుచు, వనచరవీరుండు వడిం జెలరేగి 
యొకచోటం దప్పక యుండ నాలంక్క సకలంబు గాల్చె యుత్సవేళిం దేలి 

. యెడపక వైవ్రాలు నెబమంటతునుక, లుడుగక మ్రైయుచు నొగి దూలి తూలి 
సోలి సురాపానసుఖసు కి మునిలి, 'కాలుట యెలుంగక కాలెడువారు 
నాయెడ మృదులళయ్యలయందు నిదుర,పోయి పోయినయట్ల బొందులు కమలి 
"తెలివికి నెడమిాక తీవ్రాగ్నిశిఖల, మెలంగి మిడుగ లేక మృతింబొందువారు 
తమతమబంధులం దమవధూమణు లం దమతమబిడ్డ లం దమ్మ ప్రాణసఖులం 
దమతమవారలం దగం దోడుకొనుచు, గుమురులుగట్టి యేగుచు .నుగ్గువారు 
"తెగి యిండ్లసరకులు దిగిచి తేయోయి, మగిడి రానేరక మ్రుగ్దెడూ.. రు 

సతులం 'గాంగిటంజేర్చి సరి తెచ్చి తెచ్చి, ధృతిదూలి వాకిండ్లం నవారు 

నై లంకఘూలర్టిల్ల నంతంతం గలయ, నాలోకభయదంబు లే మాజీమోలీ 
యురుసింహములంబో లెం నుగ్రతం బట్టి; కరికుంభవిదళనగతి మండిమండి 
యోజసెంపారు నావుతులచందమును వాజులమోటికి వడి దాంటి దాంటి 
తగిలించు వరవిటో త్రములచందమున, మొగి శామినీకుచంబులం ఛ్రాకి ప్రాకి 
భావించి యన్యులం దై హనించువారు, నై నడి నాలుక బ్రజచియుం గబచి 

తగిలి సంతావంబు దలకొన్న వారు, మిగిలి యుచ్బెడుగతి మిన్న ందియంది 
చెలుకుటీ వజ'తెంచు భీతులపగిది, తొలంగక-నిగుడి గొందుల దూరి దూరి 
వాలుచు నిబ్స్బంగి వాయునందనుసా, వాలాగ్ను లొగి లంక వడిచుట్టుం గాళ్నెం 
'గాల్బిన నుబ్బి దిక్పతులు "దేవతలు. మేల్పుట్ట మితండని మెచ్చి తన్నొగడ 
వహానుముంతు6 డంతట నంతరంగమున, జనకజభీతిమై శంకించి 'బెదరి 
యీలంకతోంగూడ -నినవంశుదేవిం, గాలిచితిని గన్ను గానక క్రొవ్వి 
యేనింక రఘురాము 'నేమని శాంతు, జానకినేమ మేసరణిం చెల్పుదును 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 69200041 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


న రామాయణ 
288 J శ్రీరంగనాథ రా 


యపుడు తనమది నట వివేకించి 
దవ్నెం గార్యమటంచు6 దల్లడంబంది యజ్వాణ నో 
న ర్రవ తోశ రోమమెనను గాల్బ = 
యీశలిదివెన నీఘోరవహ్న, నా = ea 
ge వ్‌ ము భుటునే యిదియేటిబుది యటంచు 
నట్టి సీతాదేవి కగ్నిచే భయము, పుట్టి బే pears శ 
ధరణిజమదిలోనం దాపాగ్ను లార్పు, పైళరన దావ = కం 
సుర కాంతలు భ యమంది 0౦వ 
ఇస ననో కారామవీథికి బోయి, యసుర కౌం గ 
గ్‌ = న మున్నె సంతోషవివళశయైయున్న 
దనుజకాంతలచేత6 దననమ మెల్ల, వి స్య 
క్ష లిచి, తనపారుషములెల్లం దగ వీన్నవించి 
జనకపుతి క్రి మ్రొక్క సన్ని ధి నిలిచి, యె య 
ss నుఏలోన నీకు నుమలికంబు వలదు 
యిదె పోయి తేచ్చెద నినకు లేళ్వరుని, మ ee 
అని యింక బనివిందు ననుచు నీతకును, నినయంబుతో Sin $ గాగ 
తడయక పశ్చిమద్వానంబునందు, వెడలుచు పావని గ పను న 
తలుపులు పడఃదన్న6 దలుపులు వితిగి యిల గూలె తాన 
నురవడి నాలుక యొకటం గంపీంపం బరవసంబునం బేర్చి పదిల్టుండైై వెడలి 
వరుసతో నట్టళ్లు వడిం గూల(దన్ని, యలరి సువేలాది, నవలీల నెక్కి 
కలయ లంకాపురిం గలదైత్యు లెల్ల, చెలుకురి భీతిల్లం చెల్లార్చియార్చి 
కడగి పానుపులు భగ్నంబులై యబ్ది, చెడి కూూలవడి మహాశిలలెల్ల డుల్ల 
నంగద మైం బెంచి య ద్రిశృంగ ములు, క్రుంగి కుంఖినిం గ్రుంగం గుప్పించి దాంటి 
యటువాంటి బలువిడి యాకాళవీథిం బటుసత్వ దేహసంపద వచ్చి వచ్చి 
య'పటైనవేర్తితో నబ్టిమధ్యమునం బరంగు మైనాకుండక పర్వతాధీశుం 
యా శీ 
గని యందుం దన మ్రేనం గలదప్పిం దీర్చు,కొని పర్వతుని వీడుకొని యట వచ్చి 
పాలుపాందు తనజవంబును చెంపుసొంపు, తలకొని జలధియు త్తరతీరభూమి 
నతిస్తత్త్వసంపన్ను6 డై వచ్చి నిలువ, నతన్సిసంతో షచిహ్న ము లెల్ల జూచి 
యంగదుం డాదిగా నగచరాధిపులు, సంగతి 'నెదురుగా6 జని కాంగిలించి 
పకటించి యందంద పరిణామ మరస, యొకచోట నందటు నోలిం గూర్చుండి 
పోయినకార్నంబు పాలుపొంద నడుగ, నాయున్న తోన్న తుం డందణం జూచి 
కపులార యేను మోాకరుణమైం జేసీ యుషమింప నరు దైన యుదథి లంఘించి 
యగణిత వైభవం బగులంక జొచ్చి, తగిలి శోధించి సీతాదేవిం గాంచి 
యినకులాధిపుః డానతిచ్చినశ్రవ, జనకనందనతోడ సకలంబుః జెప్పి 
యింతికి ముద్రిక నిరవంద నిచ్చి, యింతిశిరోమణి యిదె పుచ్చుకొనుచు 
వచ్చితి నేనన్న వనచరాధిపులు, నిచ్చలో హర్షించి యింపు సొంపొంది 
హనుమంతు నందలు నన్ని చందములం గొనియాడి కొనియాడి కోర్కులందేలి 
యున్నచో నంగదుం డురుపరాక్రముండుు క్రన్నన నుత్సాహకలితుండై పలికె 
జనకజ మనమింక సాధించి తోడుకొనిపోయి రఘురాముం గూర్చుట లెస్స 
యటుగాన నిప్పు డీయంబుధి దాంటి, పటుపరాక్రముం డైనప_జ్స్కీ-కంభరు(డు 
సుతులతో హీతులతోం జుట్టాలతోడ, నతిరయంబునం జంపి యవనిజ గోనుచు 
నత్తము లెండను వాలిసూనునక్కు నత్తతి బుతేశుం డనియె భావించి 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 6920001 Gyaan Kosha 


Vinay Avasthi:gahib BhuyanganTryst Rgpations 280 


మనల సుగ్రీవుండు మైథిలి 'వెనుకం బనిచినపను లెల్లం చావనివలన 

ననఘాత్మ సఫలంబు లయ న్‌ా , నినకులాధివునితో నీవా _ర్హం జెప్పం 
బోవుట ) తగునన్న బుద్ది నొండొరులు, భావించి డాని శేర్పడ సమ్మతించి 

' వనచరు ల్నాంజెల్ల వనధితీరమున, ననిలసూనుండు చాము నర్టితోనుండి 
బహుుమూలసలముల. బరితృ్పిం బొంది, మహితసత్త్వాధికు లృలుశాండు కదలి 
ధరణివై మేరుమందరములకం మెం బరవై న దర్టరపర్వతంబునకుం 

జను బెంచి యగ్గిరిసాను దేశముల, వనమాల ఫలములు" వడి. నాన్వదించి 
యాయద్రివతిమాయ నారాత్రి, నిలచి యాయతభుజబలు లంత వేగుటయు 


వాన్‌ 


-ఆం అంగరాదులు మభువనంబునకు వచ్చుట. రఆా- 
మనమింక సు గీ గువుమభువనంబునకు, నెననీనకడశతో నేగి యందణము 
తనివోవం జేన్‌య ల్లావకయున్న, మనదప్పి పోదని మది విచారించి 
యినకులాథివ్రవను లెల్ల సాధించి చనియెచ మటుంగాన జలజా_ప్పసుతుంయ 
మనమిందం గోపించి మర్దింప వెబుచ్చు నని నిశ్చాయముంజేని యందటలుం గూడి 
హనుమంతు నంగదు నవుడు ప్రా ప్రార్థించి యనుకూలముగ వారియనుమతి వడసి 
యాతతబలులు మన్య్యాహ్నంచన లి, "నే తెంచి మధువనం బేప్రమైం జొచ్చి 
దిక్కుల వెదచల్లు తేనెతావులకు, గ్రక్కిళ్లు మ్రింగుచు గునినియాడుచును 
గొనచెవు ల్నిక్కించి కొక్క_రింపుచును, గినిసీ "యుండొరులం దర్శింవుచు వేడ్క 
"నెనయంగం దమతను కిష్టంబులై న, వనభూములకుం బారి వనచరాధిపులు 
ధీనిధుల్మ టి పువ్వు లేనియల్టుంటి, కేనియలును బుట్టతే నెలునై న 
పలుతేనే లొగిద్రావి ఫలములు నమల్కి కలయ(బువ్వులు రాల్చి కాయలు డుల్చి 
తలిరుకొవ్యలు ద్రుంచి తరుకోటి వంచి మలయుచుం గొమృకొమ్హకు సూటి దాంటి 
యొలసి ఫూయిగోల నుయెగల లూణి, కొలశకుల. గీ డిరోది గూడి వ _ర్తింప 
నాలోన దధిముఖుం డనంగ నావనము, పాలింపుచుండెడి ఫ్లవగుం డొక్కూరుండు 
అసమానకోవుండై యందణం గినిన్సీ వెసః దమ్ము భర్టించి వెడలిపా మనుచు 
వనపాలకులచేత వరుస బ్రోయింప, వనచరు ల్వెసం ష్‌ వారి వారీంచి 
వడి నంగదుండును వాయునందను(డు, తడయక దధిముఖు ధరణి వై లీల 
గౌడవి వెట్టుక మోము కి (క్రిందుగానీడ్చి, పొడిచి 'శ్రోచుటయును బొలువేదె వాండు 
కోపించి మొజవె వెట్టుకొనుచును బోయి యాపద్మహితసూనునడుగుల కెజి 
దేవదాననులకు దృష్టింపరాన్సి "దేవ నీవన మెల్ల 6 ఆ డేజంబు 'మెజుసి 
'వెనంగొని వనచరు శ్చెక్కండ్రతోడం జను బెంచి యసమానసత్వు లై కూడి 
యామరు త్తనయుందు నావ 'సేసుతుయు, నీమధువనములోనికి -నేగుదెంచి 
| తగిలి ,మా(కులు (పాకి తరుశాఖ లలమి, తిగిచి పండులు తిని లేనియల్లో)లి 
యిది రౌష్రవనమని యచ్చ భీతిలక, కుదియక యంతం శై కొనకున్న 6 జూచి 
యొడపక జంకించి యేను మోయాన, బొడిచి త్రోచుటయును బొడిచిరి నన్ను 
నని వాడు మొటజమిడ నలిగి సుగ్రీవం జెనసి గొమర్దింప నూహించినం జూచి 


ET nn 


"జె bor 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


340 Vg aR Risers! Donations 


యంత నావృత్ర్తాంత మంతయు 'నెజీంగి, సంత్రతజయశాలి సౌమిత్రి, న 
నొలగక యంగదాదులు మహాకసులు, నెలకొని సుగ్రీవ నీయొక్క_ననము 
కొలకాకింతయు లేక తమయింతం జొచ్చి, నలిలేనెం ద్రావుచున్నా లేని వినుము 
ఆతతబలసత్వు లగువారి చేత, సీతాధిపతిపను ల్ఫిద్దింపనోవుం a 
గాకున్న నీయాజ్ఞ గడవ నోవుదురె, గైకొని విలిపింపు కడణతతొ' వారి 
నని బుద్దిసెప్పిన నర్కనందనుండు, తనబుద్ది ఇా కొని దధిముఘిం జూచి 
నీ,.శావుకారగ్గంబు చేసీరిగాన, వారిచేసిననేత వారికి జెల్లె 
నూరక యీశోక ముడిగి నీవింక, వారిం బుక్తెమ్మన వాండంత నరిగి 
హనుమంతు నంగదు నాజూంబవంతుం గని 'మ్రొకిా నాతప్పు గాచి సున్న్మించి 
వనచరో త్తములార వడినేగుం డింక్క వనములోపలనుండ వలవదు మీరు 
మిమ్ము బు శౌవ్యని మిహిరనందనుయు, నిమ్ముల నాకాన తిచ్చి వుక్తెంచె 
ననువా_ర్హం జెప్పిన నందటు నుబ్బి, యిననూనునాజ్ఞ కె. యెదకొన్న వాలి 
తనయుని నూశార్చి తడయక 'వేర్మి, వనచరాధీశులు వనభూమి వెడలి 
యుప్పొంగుకడకల నుష్ప్రరం బెగన్కీ యప్పుడు మేసఘుంబు లట్ల మ్రైయుచును 
వారక చను'దెంచువారిచిహ్నా ములు, దూరంబులందు సంతో *షించి చూచి 
యినజుండు కపినేన నెదురుగాం బంచిి యనుర_క్షి రప్పింప నర్భితో వచ్చి 
జగదీశుం డగురామచంద్రు నంఘ్బులకు, నగచరు బ్దండ ప్రణామము "ల్బేసి 
తదనంతరంబునం దగ లత్షృణునకుం బిదప నర్క_జునకుః బ్రీతితో యక్క 
అగ్రి హనుమంతుడు కీశను చూచిన తెజం గెటింగించుట. థ్రిఆ- 
యందటుః గొనివచ్చి హనుమంతు నపుడు, ముందటి నిడి: “ని ముదము. దీపింప 
శ్రీరామచం ద్రు నిసింహాసనంబు, చేరువ నోలి యానీను లై యుండ 
వలనొప్పం దమపోయి వచ్చిన లెగు దలకొని వినగోరు ధరణీళశుతలంపు 
హనుమంతుం డెంతయు నాత్మలో 'నెతిగ్సి ఘనమైనభ_క్రితోం గరములు మొగిచి 
కమలా ప్తకులనాథ కంటి వైదేహి, ప్రమదాశిరోమణిం బరమకల్యాణి 
ధరణీ? మియాజ్ఞ తలమోచికొనుచ్చు నరుై న దేశంబు లన్నియు వెదకి 
చిరభ_క్తి సంపాతిచేం ద్రోవ యెజీంగి, యరిగి సముద్ర మే నవలిల దాంటి 
యొనర దథమీణ దేశమున మపహావుహిమం దనరు తికూటా 'ద్రిం దద్దయు నొవ్చి 
'దానవకులపాలితం బై నలంక, యేనొక్కరుండ చొచ్చి యెల్లచో వెదకి 
ధరణిజః గానక తడ్డయు వగచి, యరిగి రావణునియుద్యానంబు గాంచి 
పరికించి రాతసభామలు దన్ను, తిరిగి చుట్టుచునుండ దేవ మో దేవి 
యుపవాసముల డస్సి రొసుకవూని క్రింద, విప్రులదురఖంబుల వల్లీలో మునిగి 
చెక్కిటం జెయ్యూడి చిత్తంబుచూప్రు, నెక్కొ_న్నవగలతో నీయందె చేర్చి 
దనుజుండు చను దెంచి తనుందెచ్చు తెజంగు,. తనదిక్కు లేమికి దలపోసీ చూచి 
యుడుగనికన్నీరు లున్నంత ప్రొద్దు, బడియు నిట్టూర్పులు వడిం బుచ్చిపుచ్చి 
మానీనచీరతో మలినయై భూళ్కి ధూసరిళాంగియై ఈూలిశై వ్రాలి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay AvastKiSahiBBhiivan vai చదంభయమిగ౧౭[003 241 


తలయూచి తలయూచి తలకొన్న వగలం బలుమాబు వే వ్రేగుచుం బలవింపం జూచి 
Tse లెరు నాతోడ, నానతిచ్చినత్రోవ ne జూచి 
కృమమున మరి సీతగా నిశ్చయించి, కదులామ పో బిదప దగ్గజంబోయి మైకా 
తొమరసామీతోం దగుమాటలాడి, లేమకు మాయంగుళీయక మిచ్చి 

మగుడ శిరోమణి మజీయిచ్చుకొనుచ్చు మగుడక యారావమముంతయు. బెటికి 
కమలాకరంబులం గలంచి నినలంచి కమలా _ప్పసుతునాజ్ఞ( గడుమది నెంచి 
కరిబృందములంబట్టి కలమనంహాంటూ తరి వనపాలకతతి రూపుమావి 

తరమిడి తమతండ్రి తలంపుదీపింప, నరు దెంచినట్ట యాయతవయుం ద్రుంచి 
చెలగి రాతుసవీరోనే ననలం జంపీ యల యింద జిత్తుతో నచట బోరాడి 
రానణిచేం జిక్కి రాత నేశ్వవని, కావర మణంచంగం గడంగి నే వాని 
వరమందిరముః జేరి వలయువాక్యములం బరువడి నేందెల్బ్ప వాడు నన్హనలి 
వాలమగ్ని 6 దగిల్సి వడి నేగుమనినం గాలిచి లంకను గడువడిం గదలి 
యగణితం బైనట్టి యంబుధి దాంట్కి మగుడ నికా గాంచంగ మదిం దలపోని 
వచ్చితి నేనని వసుథాధిపతికి నచ్చుగా సతివి యో గాగ్ని కీలలకు 

మచ్చిది యననొప్పు మాణిక్య మిచ్చె, నిచ్చిన నారత్న మేర్పడం జూచి 
యనురాగమున దాని నల్లనం బుచ్చు,కొని డెందమునం జేర్చుకొని మూర బోయి 
యొకళొ ౦త ప్రొద్దున కొయ్యానం 'జెలిన్సి వ్రకట థై ర్యంబునం (బ్రైణము ల్నిలిపి 
నృపతి బాష్పాకులనే శ్రుండై చూచి, కపినాథు ననిలజుం గరమక్థిం బలి 
భానుజ నా్యాప్రాణపద మైనయట్టి, మానినీమణి శిరోమణి జూచినవుడె 

నామది గరంగుచున్నది లక్క_నోలె నీమణి మామామ కిచ్చె నింద్రుండు 
యాగసంతృషప్పు డై యఖిలంబు నెలుంగ, నాగుణనిధి జన కావనీవిభుండు 

నట్టి యీవమణి నీత యాదలవేడ్క_0 గట్టి వెండ్లియొన ర్బెం గరమర్థి నాకు 
నన్ను లతలమిన్న యె యైెనయానీత, నెన్న(డు నెడణబాయ దీమణి నేయే 

నాతిని నన్ను మన్నన గూర్పవచ్చు, దూతిక యనసనీరు దబ్దులకింపవచ్చె 
ననియని యందంద యక్కునం జేర్చి, హనుమంతు మజీయును నటజూచి వలీ? 
బరమవుణ్యాత్తక పవనజ నీవు, మరలి యేతెంచుచో మగువ యేమనియెం 
జెప్పు మేర్చడనన్న శ్రీరాముం జూచి, చెప్పంగదొణలా నంచితస_త్త్వథనుండు 
ఎడపనివగలతో నేన కోకభంగి, గడవితిం బదినెల ల్కాకుత్‌ స్థుం బాసి 
' చలమూదిరెండువూసములకుం బిదపం 'బెలుకుర నన్ను జం 5 వెదనన్న వాండు 
రావణు డటుగాన రామభూపతిక్సి నేవిధంటునం బాణ మిటమిాందనిల్వ 

దని విన్నప కము నేయు మనఘ నాతండ్రి, తనుసతస్టిధనుడని తగనిచ్చె నన్ను 
విలసిల్లు కల్యాణ వేదివై నుండి, వలనొప్ప నగ్ని దేవత సామీగాలం 

గరమర్థి నన్నెల్ల కాలంబు విడువ, .కరసి రహీంచెద నని న నన్ను 
నరయ'కువేవీంచి యనదగాం జేసి, పరికింపండని విన్న పమునేయు మనియె 
దక్కంగం జను దెంచి తనధర్మపత్ని; నొక్క_ం 'డెత్తుకపోవ నూరక యునికి 

16 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 69200041 ౮/౭౧ Kosha 


౨42 '1౧జ్రరంతళనాభలానూాయఖాన్యుం! Donations 


మహిలోన వీ ఎరథర్ల కాదుగాన, విహిత మంతయు విన్న వించితింగాని 
వలనొప్ప నా మనోవా క్కాయకర్మ, ములు వూని తనయం దె పాంది వర్తించు 
నెనయంగ నాయొడ లెందుండె డనేని, యని విన్నపమునేయు మనియె మాచేవి 
తసుచి త్రకాట వాద్రిః చగ నొక్క_కాకి, చెనకుటయును మనశ్శిల చేత' మారు 
వీఎతో మకరికల్లి  సయించుటయును, శీలించి గులుతుగాం జెప్పె నన్నియును 
సీతిదప్బిన లోక నియతులు దప్పు, నీతియే తొడవగు నిఖలనృపులకు 
నని విన్న పమునేయు మనియె నా దేవి, యిననంశుతోం "జెప్పి స్‌ స్‌ 
అనువౌంద వెడలింపుమని విన్న వించె నని లత్షణునితోడ నర్క_జు తొడ 
జనకజపలుకులు సకలంబు6 జెప్ప, ఘనశోకముసు మానె ఘునుండు ల 
చెప్పీనం గవివీరసింహంబు లెల్ల, నప్పుడు దమలోన హర్షించి రంత. 
రమొప్ప సుందరకాండంబు నతుల్బ ధకంబర్వి లొ “కసుందరమయె్యం గృృతు ల 

నని యాంధ ధ,భావథాషాధీశనిభు:డు, దుల కా సుల మారను 
పాలీ తాచాముం డపారధీశరధి, భూలోకనిధి టు డు 

తమతం డ్రి విట్టల ధరణశువేరం గమనీయగుణభై ఛైర్యకనకాద్రి, తకః 

బనింటూని యరిగండ ఖై రవు చేర, సఘనుసేర మసక గండని వర 

నాచం ద్రతారార్కమై యొవ్వుమిగిలి, భూచక్ర క్షమున నతిపూజ్యమై వెలయు 
నసమానలలితశ ్రార్హసంగతుల, రసీకమై చెలవాందు రామాయణంబు 
పరల నలంకాంభఖావనల్నీం౦డం గరమర్థి సుందర కాండంబు నెవ్నె 

నారూఢినా కేయ మై యాదికావ్య, మై రనీకానంద మై యెల్ల నాండు 
నివ్వసుమతినొప్పు నీపుణ్యచరిత, 'మెన్వరు చదివిన నెవ్వరు వినిన 
సామాదిబహవువేదచయథామరాము, నామచింతామణి నవ్య భోగములు 
పరహి తాచారముల్నభువిచారములు, పరిపూర్షళ కులు ప్రకటరాజ్యములు 
నిర్మ లకీ రులు నిత్యసాఖ్యములు, ధ ర్మైకనిష్టలు వ. 

నామము రారోగ్యంబు లె చై శ్వర్యమురును, సు సుభ ములు పాపశ్‌యంబు 
వరవుత్రలబ్ధియు వై వెరినాళశనము, సరినొప్పు సనా మ్య వరన న్దికమునం 
వవిఘ్ను ములు స యిండ్లలో నధిక, లావణ్యవతులై న క 


దండు 


గొడుకులతో నెం గూడియుండుటయు, నెడ గాంగ నావద లెల్ల బాయుటయు 


సమృదంబున బంధుజనులః గూడుటయు, నిమ్ణుల కామ్యంబు 'లెడపకుండుటయు 
సతతంబు "దేవ తాసంతర్పణంబు, వీతృగణతృప్రీయుం చెంపారుచుండు 
'వ్రానీనవారికి వరశుభేన్న తులు, వానవభో గాధివాసము గలుగు 

"నందా కులగిరు లెండాశందార, 'లెందాత రవిచం,దు, లెందా(క దిశలు 
నెండాశ వేదంబు లెందాశ ధరణి, యెందాశ భువనంబు లేపుదీవించు 
నందాత నీకథ యతరానందు సందోవాదోవాశా బార మై పరయ, 


సుందర కాండము సంవూర్ణము. 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


శ్రీరస్తు. 


ట్రీ రంగనాథరామాయణము 


ఆయుత తొల 4 చు: 
® 


ue 
చ్చి యములయం దెల్లం త్రి వహ. ప్రీయవాక్య మంజనా వ్రీ యనులుచేతం 
్రీయమున వినణగోరి వ్రీయనితయునికి ప్రీయము లెట్టంపంగం వీతీతో ననియె 
హనుమంతువేసీన యంత కార్యంబు, చనునె నేయంగ నిర్ణరులకునై న 

నరిది సత్వమున నీహనుమంతుం డొండా, కరువలి యొంజె నగ్ధరుయండు నొెండె 
వనధిదాంటంగంజూలు వారలుగాక, మనమునం దలపోయ మజీయెవ్వండోపు 
'దేవగంధర్వ దై తేయకిన్న రులు, భావించి చొరరాదు వగలును రేయు | 
నాతసానీకవిరాజితవాహు, రశీతమా లంక రమణమైం జొచ్చి 
'ప్రాణంబుతోడనే బ్రతికి కృవ్వజను వణాంకధరుండైన నెట్లు రానోవ్చం 
గడుమోదమున బుద్ధ కార్యంబుపతిక్సి వజింబేయు నవ్వు వాండుత్తముండు 
ఏలినపతి కార్య "మెడ ర్రనయెడను, వాలూర నటునేయువాండు మధ్యముడు 
పలుమాటు మూల్చుచుం బతిపంవ్రవనికిం చొలయగయబా అఆడువాండు దుస్సేవకుండు 
ఈమున్ర రందును నెక్కునమయైను యామేటివా(డునై. యజయింత లేక 

యను రాగమునం 'బెద్దమైన కార్యంబు, ననువముంబుగంజేనె ననీలనందనుయు 
'కావునం బ్రత్యుపకార మోతనిక్సి నేవిధంబునంజేయ నే నేర్చువాండ 

నాలింగనం బె నాయర్థమం చతన్సి నాలింగనమునేనె నప్పు డవ్విభుంయు 

ఈణభంగి మెచ్చిన నిననూతి వినగ, నాభవ్యుం డనియె నాయాంజ నేయునకు 
ననిలతనూజ నీ వంబుధి దాటి, జనకజం గని రాగ సంతోష మొదవ 

నిట నాకుంొడమిన యీముదం బెల్ల, నిటమి(ద మణి తుది యొట్టిదో కాని 
యది యెట్టి దం శేని యగ్గలం బైన, యుదథధిలంఘంషంగ నో వెడివెజన్ట 

కపినేన శెబ్బంగిం గలుగునో యనుచుం గవీనాథ నామది గలయగంగయా చ్చ 
ననివల్క యటమోాంద' నాస్యంబు వంచి, మనుజేళుం జేమయు ముజీవల్క_కున్న 
శ్రీరామడేన్రుని చి ' త్తంబుకలంక్క యారవిజుండు మాను నని విచారించి 
యిదియేమి దేవ నీవితరులభంగి మదిలోన శోకంబు మానవయ్యెదన్రు 
చాంటరా దననేల దాయెద వది, దాంటి సువేలయు దాంటి యాలంక 

సాధించి రావణు. జంపి లోకముల, బాధ మాన్నెదవు భూపాలక చూడు 


శ్రీరామచంద్ర డా శ్రి తహితోదయు(దు, వారిజబాంధ ననంశో వర్గనుండు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


24 ట్ర fyasthi § sgl వాట్‌ నిల 
మురీ(శో కపులెల్ల న నుదో్యోగయుతు లు దోర్విజయాఢ్యులు దుర్జయ క్ర్రములు 
లు ౧m 


విరుండ రాసఘువోర్వీనాథభ నీక్కు వారక యిబ్బంగి వగన నేమిట్‌కి 
నుదో్యగి వగుము సముద్శోగి శెందు సదవ్యగసలంబులు సకల కార్యములు 
ఉత్సాహ యగువాని కులుకుదు రహితు, లుత త్పాహరహితున కులుకరుగాని 
యని యతం డబ నాడువాక్యములు, విని హనుమంతుతో విభుః డర్ధింబలిశె 

చేడెదం గాదేని వెడలు నాయంపు వాడిమినై నను వాల్చి రి నింకింతు 
బంధింతుం గాదేని పననతనూజ, కంధిదాంటుట కెంత గగనంబు నాకు 
సదియెంతే పని విను మనిలతనూజ, వదిశిరంబులవానివట్టణంబునకు 

సెన్ని 8 కోటలు బల మెంత వీతీంపు నన్నిటగవనులు నవి యొవ్విధములు 
శావవియుందురాశుసు లెంద అందు, ఫావింవం దద్దృహపంక్షు క్త లే తెజంగు 
కూచి వచ్చితిగాన చూచిన తెజంగు, నీచేత వినియెద నిక్కంబు చెప్పు 

-ఆం హనుమంతు(దు లంకా ప్రభావము చెలుపుట. రిఆా- 

మనిన నంజలిమోడ్చి యాంజనేయుండు, వినయో క్తు 'లెసం నవ్విభున కిట్లనియె 
ఉడుగనిమద థార లొలుకుచునుండ, కడ ఏంగ్రొవ్వి ప ర్వతాకారంబు లగుచు 
రౌద్రంబు మోముల రంజిల్లుచుండు భ ద్రవరతావళ ప్రతతు లగ్ధలము 
సెక్కా_యుధంబులం 'బెజిగి చూడ్కులకు, నక్క_జంబై. ఘోర మై.కనువట్టు 
గొడుగుల బడగలం గొవుఠారుచుండు, మ "బక్కీ_యంబులు, గ్రాలు 
భానుబింబప్ర, భావటలంబుకరణి, మానై నమణిద పీ మహిమ వెలుంగు 
రథము చెక్కుడు దశరథ రాజతనయ, ల యుండు 
సునవీరరసవారికరడులో యనంగం దనరారి యెంతయు6 దటుచువన్ని యలు 
మెబినీనచరాడ్కు_లు మిఅుమిట్లుగొనంగ, నటలినహా హోరవంబులు చెలం 
హారిఘోటకంబుల నైనవేగమున, హరియింవ నోపిన హరిశ_క్షి గలిగి 
హరు లెంతయును మనోహరములై యుండు హరిహరాదులు . మెచ్చునట్టియగ్గలము 
విడుగులతోడం బ బ్రచ్బిననల్ల మొగులు, అడరి దానవరూప మయ్యొునో యనంగ 
నేర్చి రౌ ద్రంబుతో' నెనసి యంగంబు, గూర్చిన నల్లనికొండలో యనంగం 
గాబేని హారుడుమ్రుంగిన నాంటిగరళ, మోడై డైత్యకోటిమై యొసగనో యనంగం (2) 
బ్రశయకాలమునాడేి పావకధూవమ్క మలవడ రాజసు ఖై రొకో యనంగం 
గలిగినయట్టి రాతసులకు సంఖర్ధ, గలుగదు "దేవ రాఘవ 5 ధరాగ్దీశ 
దట్టమె యట్టళ్లం దనరి చూపట్టు, నిట్టికకోటయు నిరవై నజాతి 
కోటయుం పొడవున గొమరొందు “నినుషకోటయు నట యుక్కు_కోటయుం గంచు 

కోటయు మణి వెండికోటయుం బసీ(డికోటయు నను నేదుకోట లొప్పారుం 
గాలునివతుంబు కరణిం బొ ల్పెక్కి, మేలై నతలుపులు మెజసి యెంతయును 
అక్కోట లన్ని టియందును జూడ, మిక్కిలి దీప్తుల మిక్కుటం 'బగుచు 
నఖిలరత్నముల మేళఖై లై నవాకిన్ల్ల నఖిలావనీనాథ యరయ నాశ్రేసీ 

రమంత్రవిధుల దివ్యాంబులై న నట్టి, శరచాపచయము- లసంఖ్య శై యుండు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


a గ 


weer. _ 


DPD EE మ మ మన అనుట ము తం క 


అకడాారాలాణనా కానాల. 


దయకు “ఏన ప 


ah గారా నాలం 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


యుద్ధకాండము, 245 


నాకోటచుట్టును నఖలలో శేశ, భీకరమకరసంభృతములై వరల 
నాలుగగ డాలు నాబ్దుదిక్కులన్ను జాలంగ6 బాతాళ సమితి నొప్పారు 
దేవ యానాలుగు తెకువ్రలయందుం గానలియుండు రాకుసకోటు దజచు 
అమితశీిలాబాణయం త్ర జాలములం దమతమయంత నే నాకము. జంపు 
థాత్రిశో యింటింటం దప్పకయగ్ని ,హోత్రము లున్నవి యోంకార మెసం 
ననవుడు విని యత డతిచోద్యమంది, మనమున జింతింవ మారుతి యనియె 
సత్యంబు ధర్మంబు శౌెచంబు దయయు, నత్యంతళూన్యంబ యసురులయందు 
ననివల్కుటయు సాధ్య మానని లంక, జనవతి ముదమందం జతురుండై పలికె 
నవియెల్ల నిట్టిట్రివని యెన్న నేల, యవనీత లేశ మవావై భవమున 
వారక నేనతో వావ్యోలి వెడల, నారావణుండు నిత్యము తోడుదూచు 
వాలినమదమున వడి గయ్యమునకుం గాలు దృ వ్వుచునుండుం గమలా ప్పనంశ 
యగ్రలికయు లావు నడర వై రులకు, లగ్రబట్టగ రాదు లంక భూ*నాథ 
జలవనకృ త్రి మస్థల శై లదుర్ల,ములు నాబ్దునుండు సము ద్రంబులోన 
నవి యెల్లకాలంబు నైనను గాల, కదియంబోవంగ శేను కానంగ రాదు 
మృత్యు జివ్యాయు(యబో లె మెటుళసలతోడి, యత్యుగ్రళూలంబు లనిళంబుంబట్టి 
కడు నుగ రాతను ల్కాచి యుండుదురు, పడమటివాకిటం బవి వేలసంఖ్య 
లశుదై తేయు లాలంకాపురంబు, దత్షిణద్వార ముద్ధతిం గాతు ఆవ్రడు 
నటం దూర్పువాకిట నమరారియుండుం బటుతరచతురంగబలస మేతముగ 
నగణితళస్తసహాయు లై యుండుం దగ నొక్క_లత్‌ యుత్తరపువాకిటను 
ఇవాల రాశుసులు లక్షయు నిర్భదేను, వేలు తత్పురమధ్యవీథి నుండుదురు 
ఆలంక మిాకృప నర్క_కులేశ, యే లీలం జొచ్చితి నింత 7 కొనక 
వడింజొచ్చి యట్టళ్లు వడింగూలదన్ని, యడరి కోటలంచ్రా,కి యగడిత ల్చూడ్చి 
యచ్చెరున్రగ లంకయంతయు. గాల్చి, వచ్చి మధా శ్రీ పాదవనజము లంటి 
నడరి యక్క_డికార్య మంతయు వింటి దడయ నేటికి యబ్చి దాంటుద మింక 
దాంటినయప్పూడే దశకంఠులంక, మోాటివై చెదరు వ్రేల్మిడిలోనం గవులు 
అనవుడు రఘురాముం డర్క_జుం జూచి యినసుత యాలస్య మేటికి నింక 
'వెడలింవు కపినేన విజయలగ్నమునం గడు లెస్స మధ్యాహ్న కాలంబు మనకు 
నాయస్త మునుదక్క_ నరభోజనునక్కు నేయుపాయముగల చెందు చాలాడిని 
అని నీలుచెసం జూచి యర్కవంశజుండు, వినుమని బుద్దిగా వివరించె నపుడు 
కడునింపుదనమును కడునిర్మ లంబ్బు కడుతీవునీరును గలుగంగం జూచి 
పరివక్వఫలముల భరితంబులై న, తరువులు నజ్ఞాడ తటుచయ్యె నేని 
“నడువుము ముంగలి నడుచొరనీక్క వడిం బరికింపు మొప్పని లాంతివారి 

ధి స్నుగ్సీవుండు కపి సేనల 'వెడలించుట. జా 
ననిన నారాముని నానతియెల్ల, విని నీలుం డట్ల కావిం౫ా శీ స్రుమున 
నప్పుడు సు గ్రీవుం డఖలవానరులం దప్పకుండలం బిల్చి దండ త్తం బనిషెం 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


ory Vind Serge Asa entsust Donations 


బనిచినః వముతముసటురభసమున, సునగువాలందుండి కపినేన వెడ లె 
భూరిషశామాతేములం దల్లడిల్లి ఘోర రఠావంబుల గుహలు ఘూ 
వీఠగర్రనములు వీఠహాసములు, వీఠనావంబులు వెస నింగిముట్టం 
బెల్లున “ గోపించి వె డబొబ్బి లిడుచుం దు భుచుం బటుశ_క్లితొ చాంటువారు 
కొందలు సండినకుజములు న సమలుచు నరిగెడివారు 
రావణుతోంనాడ రాతసప్రతతి, నేవిభంబుననై.న నేమె చంవుదుము 
'కానుభూపాలక రణమున గుచు, 'రామునిముందటు రాగిల్లువారు 
కులుకుచుం గక వై చుచును, వెరవార దోశల విసరియాడుచును 
కంబు లెక్కి, ఇచ్చం గొందలు బొబ్బ లిడువారు నగుచు 
దలు వెలంగి, యప్పర మేళ్వరుం "డానంద మొంద 
నారవంబున మ్రోనె నాకాశోవీథి, నారవంబున భూమి యటునిటుపడియె 


> 


ణీ 
న 
యల 
(in 
es 
Pe 
ch 
g శ్చ 


సారవంబునం జౌల్చ నదులు వణరె, నారవంబున ము నాద్‌స్టజములు 
2 sre = 
నారవంబున భార మయ్యె ఇషునకు, నారవంబున6 న్‌ మణందె థిరంబు 


xX 


ఇటు సెన నడవంగ నెగనీనధూలళి, పటలంబు మిన్నంది 1 బహు నర్హములను 
ఆరనంబున భార మై యిల నెసగు, తోరంవునిశ్వాసథూమంబు లన 
నవ్వును ముంగలి మై నీలుతోడ, నొప్పు సైన్యంబు లత్యుగ్రతుండముగ 
నిరుదిక్కు_లందును నేపారినడుచు, తరుచరబలము కు స 
మా 'మొప్పగ మధ్యమునవచ్చు వారు ధరణీత లేశుఃడు తనయాత్త గాంగం 
దంగ సొంపోరి చక్కగ వెన్క గాచి, వడివచ్చునై. న్యంబు వాలంబుగాల 
నురగపాశంబుల నొందంగ నున్న, తరణివంశజు నవస్గ్లలు తొలంగింప 
రుడుండు భూస్థ లిం గైకొని నడచు, కరణి నొప్పార మర్క_టమహానేన 
సరి ప్రజ ౨ఘుండు శం డగధిముఖు(డు, వరువడి సందడి చాయచవే యగను 
విరళమై శ్రీ రాము పెల్లున నడువ, వరమసంతోష పసంభగితాత్తు లగుచు 
Ha 'తారుందు "గంధమాదనుడు, వవమాననూనుండు వననుం డంగదుండు 
శరభుండు నలుఃడును జాంబవంతుండు, హరుండును మై2దుండు నాదిగాంగట్టు 
వనచరపతు లెల్ల వడి నేగుబేకల జను బెంచి రఘుపతి సహ్యవర్వతముం 
గని యందు విడినె లక్ష క ణసమేతముగ, ఘనతతో నపుడు నగ్గలముగా నందు. 
జెంపారువనముల్వ బెళా ైదటాకముల, నింపారునీడల నికవై నయెడల 
విడుదులు ₹ై కెని వెలయు వలను, విడినె సుగీ గ్రునుండు విడియంగం బనువ 
మలఅునాండు నెప్పటిమాడ్కి లత్మణుండు దొరలు మహీపతి త్రోచియేగగను 
నురువీరరసమున నుష్పొంగి ఫాం, భరితస్వనంబునం బరిసాంది పే యొంది 
తనుకాంతికరడులల( దనఠారి యారి, ఘన మైనమ్రో(త నాకన మంది యంది 
నునుకొని వనశై లముల నొన్ని యొబ్చి, మనువంశచంద్రు,చే మదినుబ్చి యుబ్బి 
యాసముద్రముపె పెంపు నడంగింప నడ వె భాసురం బగుక బలసము ద ౦బు 
జై ర్యా గ లామహీధవులభ్రమధ్య, సూక్యచంద్రు లమాడ్కి_ శోఫ్‌ర్లి రంత 


ల 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 69200041 Gyaan Kosha 


| 
| 
|| 
| 
| 
| 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
యు ద్ధ 'కా'0 డను. 247 


నదులలో. జొచ్చి వానరనేన నడువు నెదురునొట్టుచు. న నుక యెసంగి యానీరు 
న న. సము సహ్య మై కపీబలసమితిత్రో ia బొడము 
చిలుగాలిచేం దరుశిఖరా (గృ సమితి, నొజవైనకొమ్మ లొండొంటితో శానీ 
యగచరావళిమిోలయ కనతో రాళ్చెం దగనట్టిచే కాదె తలపోనీ చూడ 
వనలశక్ష్మీ శ్రీ 'రామవల్లఖి భుం బాచి యనయం ణు న్పాంజలు లీశేల మాను 

నప్పువు కపవీళు లయ్యయియె శ అ, నొవ్చెడుకొలయల నురవడి ౯ జొచ్చి 
యానిక్ష లవునీవు లాకంగం గోలి, యానందమును బొంది యందందం గదినీ 
కమనీయమృదుకరక మలయుగ్నవ ముల, గమలము మ్ర్రంతుకు కమలంగం బట్టి 
కమలాకరంబులః గమలా వక్లకాలు[దు కమలారియును బోలి కమలముల్‌ నొంచుం 
గ్ర 'మొవ్చంగా దశోకంధరువదన, కమలంబులని తె లెల్చుకరణిం జెలంగి 
త్‌ొగలు వెట్టంతుము దుష్టారిసతుల తొ గలు జానకి యింక దొలగంగ వైచుం 
దొగలార యిళకమోాంచం “నొగయెబ్ట్రదనుచుం దగ లెల్ల జిదిమివైతుకు వెచ్చువెరిగి 
బికుదులై. యసురుల ప్రే న్రలు -వెళకు, కరణిం చెకకుదురు ఘునమృణాళములు 
ఇటు వినోదింపుచు న వానరులు, తేటములమోంది కుద్దతశ కి దాయి 
గిరులెక్కి_ వణములం గి ర్వీక-రియంగం చెర లతేనియలాని' వ్రేలకింపుచును 
గడునుత్సహించి క తబలా సంలు నడిచిరి వానరనాయకో 'త్రములు 

ఉం" శ్రీరాములు మహేంద్రా డ్రి చేరుట. ఖా 
ఇనవంశుః డవుడు మే హీంద్ర్రాద్రి యెక్కి, యనతిదూరంబున నంబుధిం"గనియె 
కరిమకరంబులు కరిసమాహాములు, తరగలు గుట్జపుదళేములు వెల్లు 
కమభకర్క_టములు ఘనరథావళులు, సమదజలార్భక కసమితిభటాళి 
పౌలుపార ఫణిఫణంబులు శేతనముల్సు లలి బొరమానవాలము లడిదములు 
చలదురు మోనాళి చామర ప్ర తతి, పాలుపాందు నురున్రు నొవ్చంగ ఛత్ర సమితి 
వై నఘోపంబు భేరీరవంబుు వినుతింపంగా నీరు వీరరసంబు 

మ కడింది రావణుని, నేనేల చంపంగ నిత్తునన్థాడ్కి-6 
దనరిన ర్రారస _తృస్థితిం "బేర్చి తనశెదురైె మహూోద్దతి నున్న దానిం 
గ్గని 'వెద్ద కేటగంది గాంభీర్య ధనుండు, వనధితీరముం జేర వచ్చి రాఘవుడు 
ప్రకటంబుగా క నొకమంచిచం ద ద్ర కాంతోవలస్థలిని 
జలధితీరంబునం జరియించుచున్న, బలితంవురావణపాలీనవరుని 
ననువమం బగుతన యంవగాలమునం గొని తివుచుటకునై. కూర్చున్న పగిది 
నానీనుడై యున్న యర్క-కులేళుం డాసన్ను (జైయున్న యర్క_జుం బలికె 
వచ్చితి మిమ్మహి వారిధి(జేర, నెచ్చాప్పు ఘటియింత మిడి దాంట మనకు 
నానరు య! యాతృచింతింత, మిోయగచరకోటి నెందుయబోనీక 
యింవైనయెడ నల బనువ్రు సొంపారంగాం దోడుచూడంగవలయు 
నని రాఘేశ్వరుం డర్కజుం బలుక్క నినసుతుండును నీలు నిటునేయం బనిఇె 
నీలుండు నప్పుడు నిరతంబుగాగ, వాలినగేనల వడి నిడియిం'చె 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


243 Vr Ag Sy నప్తష్నతంమ Ves దాయం 


యునికి సహూంటె పమక్రండు వార్థి న క 
ల ను చి జా. య న — ప a 
విడియు వానననన జెడ లషుసై్రూయ, నడచు వెల్లె న యాయం బుధిమైోం 


చాక యోధి, తటవనళ్లూములం దరుచరులి డయ 


కాంచంబునంచు, నొ వ్చెదులవ్ష్యణు నయ గ్‌ ఖ్‌ 


నప్పుడు రాము జే న 
సౌమి తి త్రి వింయె యీజలనిఫిశైన, నీమెయి6 దువ నిళ్ళ గయింవంగవచ్చు 
నివి యంత యింతని యెన్నంగ రా దు, తువలేవు నామనోదుకఖవారిధి 
నని రామవిభుమ శో కాంబుఢిలోన, మునుయంచుండంగ మూకుమూ పలు గలిగి 
యతనితోజివె లోక మనినచం దమున, నతొవేగమున నిను డవశా 
నినుండు స్రుకుటయును నెల్ల లోకములు సెసుపాందమతి లేని వెటియంబోలె 
ముననీజానలల ప్ర మానను రాము గనుగొన యనువుగాం గప్పుటకొజకు 
కాలివోలు నపరాశ చంగావిచేక, సలమి నిచ్చిన క్రియ కసంజ యొవ్పె 
నినవంశచంద్రుచే నిండ్రా మోము, ననిశంబు నిటువాండు ననినచంచమున 
దళమున బిగువెల్లం దప్పి యందంద, లలి దక్కు_చును గమలంబులు మొగిడె 
చౌలువుగా రాముని శీతల క్రియకు, నలిరేగి యాశాంగనలు నూడవై చు 
లలితతమా?* స్తవ రాసు లనంగం గలయంగ బలువ్రుచీకటు లగ్దలింవె 
దిననాథక:.బచేవిం 'దెచ్చిమోపించుు దనుజనాథునిమోము దమ్ములు విరియు 
నని నగియెడెమాడ్కి. నప్పు డందంద, తనువొందంగాం sen విరిసె 
న్ఫీ శ్రీ రామదేవ్రుని౩తమార్ల ణములు నారత్న ములుదక్క-_ నంబుధిం గుం 
దు నిశ ననుమాడ్కి, తార కావళివేతం దల ల మిన్ను 
యానిశీధిని రాము నంగతాపమున్క శై. నిబిడంబుగా నమరించియున్న 
సారంబు మల్లి కాళ య్యన నొప్పు, ప ప ప్రతిబించితం బైనయబి 
వికహంబుచే - రామవిభుండును నరిగా, నరిదియ్‌ విహులమాటపే మనుచు 
'జసలకుంజెవ్పెడి తెజితునంబాన్సి వెస వటిమణి చక క,వాకములనియె 

రాజనై యేను వాఠాశి యుబ్బింతు, రాజవై నీవు హా యింకింప6 
దలంచుట పాడియే ధక వర, విలనితసత్క_ శాన్వితుండగు నీఫ్రు 

నటు చేసీతేని దోషాూవం ్పఎబ్కు వటువృ త్తి నీయందుం బ,భవించు నంచు 
దూఅవచ్చినమాక : “చెం జందురుండు, మితేనకర్‌ములు మిన్ను లముట్రి 
జనకజగై రశామజ sr 'ఐక్క నను దలం దాల్పి మన్న నం జేసినట్టి 

హరువిల్లు విజిచిన యా “*షమునను, విరహీ వైతివి నీత్ర వె వెజిపున ననుచు 
వత డట్టప ననగ, నందందం జం దిళ లతిశయ మొండె 
శరనిధి నురువను చందనంబరక్థిం గర మొప్ప వీచికోగణములగల్చి 

కరములు పుచ్చి దిక్కాంతలోమీనం, బొరిపారి యారాజు పూనెనో యనంగం 
డలకొని మజియును దట్టమె పరి, వెలయంగ వెచ్చనివెన్నె లయొ3ె వ్చె 
నప్పుడు వేడుక నాచకోరములు, నొప్పుచి త్త తముల చెంపాలయంగం గదిసి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sabb Bauyan VangTrus! Donations oa 


పారింబొరిం. దమచంచువుటములు చావి, నితతంబుగాల వెన్నెల వుక్కి-లించి 
లలితోడం దమ ప్రీయులకు నిచ్చి యిచ్చి, మొలమితో నవియంది యో గోలి గోలి 
మలనీయాడుచుం బలుమలు సోలిసోలి జాలుచు వెన్నెలరసంబులం చేలి తేల 
గమివానీ యడుగులు గనతారితారి, కొముశారియింతులలసాడి యుండుటయుం 
గనుంగొని మదనమార్షణవర్ష భిన్న ,తనుం డైన రాము జాధరణీజం దలణి 
యంతకంతకు మదనాగ్ని చేం గుంది యంతకంగంబున నడలుచునుంజె 
అప్పుడు లత్ష్మణుం డన్న సంతాప, ముప్పాంగుటయిం. జూచి యొగిమాన్తుననుచు 
నిదె యబ్లి దాంటుద మిదె దాంటిపోయి, వదికిశంబులవాని వటుళ క్షి నాజి 
భంజించి మిథిలాధిపతికూ ర్థివుత్రిం గంజాస్యయగునీతం శ్రాకొనె వధివ 
వనుఛేశ నీవింక వగవ చేమిటికి, నసమానవీరుండ వారూఢకృతివి _ 
యనవుడు తమ్మునియనునయంబులకు జననాథుః డెంతయు సుతోషమందె 
ఆదట వెన్నెలయందు వానరులు, మోదంబుతోడ నిమునుల నెల్లెడల 
నారామదేనుగుణాంకంబు లింవు, లారంగం బాడుచు నాడెడుపాకు 
కూడి యాజలనిధికాలంబునందు, వేడుకతో సుబ్బి వివారించుహారు 
హరియవ తారంబు లన్ని యు గథల, వెరవుగా నింపుగా వినుచుంచువారు 
కడంగి యాయాచం ద్ర కాంతోవలముల, వడలుసొంపారంగాం బవళించువారు 
నై! ల్రొద్దుగడవి వ్రీయంబును బొదల, రయమున నంత బూర్వమున కిం వెస 
జలనిధి రాఘదేశ్షరుం చేయునపుడు, బలుశిలిముఖములం బడుదునో యనుచు 
కడు వేగ తొలగి యాకంపంబు నొంది, బడబాగ్ని యుదవయా ది ద్రాోౌోనో యనంగ 
రాముబాణాగ్ని వారాశి దహించుచో మిన్ను ముట్టి యమ్చులు వర్వె ననుచు 
'వెజచి తో "లంగిన విధమున గ్రుంక్కె నెఅనీనచుక్క_ లన్నియుం దోకుతోడ 
నిదియేల దడ నెవ వీయనిం గట్టి, వదలక చంపు రావణు శాఘఘవేం త్ర 
యని మనుమనికిం దోడై. నేవకడన్సు జనుదెంచె ననగ భాస్క_ర సదయింవెం 
గమలా ప్పకులుని రాఘవుని సజ షజయ కమలయుం దద్రాజ్యకములయు. గీ_ర్తి 
కమలయు నని మేలుకనినచందమునం గమలంబు లెల్ల నొక్క_ట మేలుకనియె 
అరి రావణుండు మంత్రులతో నాలోచించుట. రఆా- 
నప్పుడు తగినసం ఛ్యాదిక్సృత్యములు, నొప్పంగ సలిపి రాయుర్వీశు లంత 
నక్క_డ రావణు. డఖిలమంత్రులను, తేక్క_(గ రావించి తగవారి కనియె 
మం త్రికోవిదులార మర్క_టుం డౌొకయు, జంత్ర,ంబుం జూపిన చందాన వచ్చి 
లంకిణి నొంచి యీలంక శోధించి, పంకేజానన సీతం బరికించి కాంచి 
నావనంబుం బెటిీకి నాసుతుం జంపి, నావి క్రమము మోాణీ నావురిం గాల్చి 


"వెక్కు_వ నసురులం బెక్కం డ్రం జంప్కి' చిక్కియు మనచేత, జక్క_కపోయె 


నదె తెచ్చె రాముని నావానరుండు, పదిలుంరై యంబుధి ప్రాంతంబునకును 
భల్లూక బలములు ప్లవగనై నములు, వెల్లువలై వచ్చి విడిసిరి బార్లీ 
స్థిరముగా నీవ్వ్నాక్ష తెజాల్ల దెలియం జరజను "ల్బెవ్పిరి సకలంబు నాకు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166020౧12 eGangotri ౮/౭౧ Kosha 


250 Vinay శ్ర ఆరాది కమరూనటో Donations 


నినకులుం డఉమువి యింకించియైనం దచననేనం బంచి యుద్దతిం గట్టియైన 
చాంటివచ్చిన మజితవ్వుం గార్యుంబు, దాంటకనున్నె మోా ద్‌ జ్ఞత మెజనీ 
యిదికార్యమని చెప్పు డించటునూడ, నదియె. నేయుదము మేలగు తేజు గా న 
నని యణిగిన రాతసాధీకుతోడ, ననిరి మంత్రులు కడునల్పజ్ఞు లగుచు 
దివ్యులవైనను వృష్టింపశాని, దివ్యాస్త్రములు "వక్క న 
గ్ర క్కు_నవిషములు గ క్ష_ంగంబట్టి, యుక్క_డంగించితి వుర గాధిపతిని 
స "బే ్ర నఫుషుకముం 7 కొొంటి 
రుద్రునిసట్టుః గుబేరునిమదం బణయి, నరు ననన OE: 
మయుని ప్రఖ్యాతుని మద్దించి యతన్సి ప్రియసుతం బెండ్లి యు6 బేర్మితో నైతి 
వంతకు నెక్కు2ై యంతకుం గిట్టి, యంతకునకు నీవ యంతేకుః డైతి 
వారనిబలు(కై న నరముణునియాత్మ్య, నీటు గావించితి నిక్జరా రాతి 
చక్రృవ ర్పలరాజ్యచక్రృము బ్ల్రిప్పి; చక్రము ల్లొంటి రాటుసచ కృవర్తి 
శూూలాయుభుని: గటి నకారత మెజుసీ మాలకు(బొనుపవా ముక్క_ం౦టి యన 
వాసవ నన్నా కవాసులతోడ, వాసీదప్పింవవా వాసీకి నెకి 
వేండికిం బలుమాటు వేండిమిం జూపి, వేండిమిం వావనా 'వేండికోననలు 
బలియునిం గోణాధివతి దై త్యనాథు, నలిగి మర్దింపవా యధిక శ'ర్భమున 
నిలిచినచోటను నిలువంగనీక, వలుమాటు౯ దూలవా పవనునిదూత 
మనుజుం డాత(డు నీవ మనుజాశను(డవు, మనుజుండు నీచేత మనుకేల కలుగు 
నీశ్వరుంనార్చి మహాశళ్వర క్రతువు, కాళ ఏతకీ రిమై, సలివె నీనుతుండు 
సాం ద్రానుమోడిమె సఫలత నొంది, యింద్రుని భంజింప నింద్రజిత్తయ్యె 
నాయింద్రు జెజంబెట్ట నజుండు వేడుటయు, నాయజునకు విడ్వం డాయిం ద్ర జిత్తు 
ఆతండు చాలంజే యాలంబు గెలున, దై తేయకులనాథ తగదు చింతింప 
అని మంత్రులాడుచో నఢికదర్పనున, ఘనమైనలావులు గలదై, త్యవరులు 
-ఆఅం్రి రాతసాధిపులు రావణునితో 'వ్రతావము జెల్పుట. 93 

ప్రశయకాలాంతకబలు లై నవారు, సులభ శౌర్యుండు ప్రహస్తుడు నింద్రజిత్తు 
శతమాయుడును బలశాలి దుర్తుఖుండు, అతి కాయుండును మకఠాఘండు ఖడ్డ 
రోముండు వృశ్చికరోముండు సర్బృరోముండు మజతీయు విరూపాతకుండు 
అథీణబలుండు ధూద్రూమండన్వాడు, అవమతోన్న తుండు యూపాతు(డన్యా(డు 
రమణీయబలకాలి రశ్మి కేతుండు, అమితవిక్రమపూర్డుం డగ్ని వర్లుందు 
వజ దం ష్ట్రండును వజ, *తుండు, వజ్ర దేవుడు బలవంతుడై నట్టి 
సుష్తఘ్నుండగు మటీ శోణితాముండు, (ప్రా ప్తశౌర్యుండు మహాపార్మ్యం డన్వాండు 
ఒనర కుంభుండు నికుంభుండు భూర్య నె త్రుండును నగ్ని కోవనుంయును మసాగిదరుండు 
దివ్యుల గెలిచిన దేవాంతకుండు, నవ్యవి కృమశాలి యాన రాంతకుంయ 
కడునుగ్రుం డగుమువో కాయుండ న్వాందు,నడరి విద్యుజ్జివ్వ్యూం డనువాంయ మణియంం 
గంపనుండును మవోాఖఘును6 డకంవనుండు, వెంపారుచున్న య భేద్యవి క్రముండు 
నాదిగాయలుగుమవో దై త్యవరుల్కు నాదైత్యవల్లభు న గ భాగమున. 

CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 eGangotri ౮/౭౧ Kosha 


nn ననన నన రాత ననన SOL CRE _ LE 


Vinay Avasthi Sak Rhuvgg Venidryus( Donations 
ధి గ్ర 


to 
Oo 
= 


గన్నుల గోవంబు గడలుకొనంగ, మిన్నులు ముట్లంగ మాజి వల్కు_చును 

బ్ర ళయావసరమహావనననిష్హూత, కులవర్వతములనం గుంభిని యదర 

Sane జూచుచు Foe) నొండొళు మెచ్చక యుత మెబునీ 
యూర్పులు నిగుడ నత్యు గృ తమ్రగ్గు, సర్పంబులును బోలె సవభసవృ త్తి 

శూలంబు లంకించి సుకియలు బిగిచి వాలము బ్లలిపించి వరతను త్రాణ 

సబళంబు లమరించి చక్రము బ్లిప్పి, ప్రబిలంబులగు భింకెవాలము ప్ట్‌గిచి 

పట్టసం 'బెసంించి ప్రాసము బివి, గట్టివింద్లును గుణకంవము 'ల్పేనీ 

యుడుగక యొలుగు లొండొంటితో రాయ, మిడుగుకు లంటలు మిక్కు_టంబుగను 
ఒండొరువివులకేయూకంబు లొకయ, నొండొరువుకుటంబై లుగ తరాల 
భాసురమా_కికప్రకరము. 'ల్పెదర, శానిననవెహేమరజములు దొటుగ 


సందడింవుచు మవహోసంరంభ మెసంగ బృందార కారితోం బేర్చి యిట్లనిరి 
'చేవగంధర్వ డై తేయకిన్న రులు, బేవ ని౯జూడ భీతిల్లును రనిన 

నరు లెంతవారు వానరు లెంతవాకు, సురవైరి నినుం జూచి (స్తుక్కక నిలువ 
నేము నాడొశకొంత యేమజియుండ్య నామర్కటాధముం డ శ్లగెంగాక 
యింక మాముందట నీలంకం జొచ్చి, శోంకింవ కెవ్వమ చనగలవారు 

వానరు లనియొడి వార్త లేకుండం, బూని నిర్తించి యిముల మహీథవులం 
జంపి యే'తెంతుము చయ్యన మమ్ముల బంవు దానవనాథ్గ పలుకు లింకేల 
యని గర్వదు ర్వారు చైపల్కు చున్న, దనుజుల నందజుం దప్పక చూచి 
యురవడింపకుండు యోహా మానుమాను;డరన్సీ కార్యము చూత మని విభీషణుడు 
చి త్తంబులోనం జేర్చినయిం, ది యముల, నొ_త్సి యడంచిన యోగియుం బోలె 
బర గర్జించు నుత్వాత 'మేగుముల, నిరువునం బెట్టిన యింద్రునిభంగి 
ననువొంద నెప్పటియట్లకామ్పుండం, బనిచి కార్యముముట్టః బలికె వారలకుం 
'బెనుపాందంగా సామ భేదదానములం గొనరాని కార్యంబు గొనకొనెనేని 
మజీగదాదరిడంబు మూయలం బెనచ్చి నెజిప్రట మున్నె దుర్నీతి యేమిటికి 
నెనయంగ కాత్రవ్రం డేముటియుండ, మనకిక నేమణటి మనుటకం దోంచు 
నాతల ఫొకళత్రుం డతనివై విడియ, నేతెజంగున నేన నెత్తిపోంజనును 
దాన్నివై నతనికి దైవశ_క్లియును, హీనమైయున్న నీయింతయు6 దగును 
యెన్నం(డు నేమజం జెదు రెందు లేదు, మున్నె దైవంబు రాముండుగాండె మజియు 
హరువిల్లువిజణీచిన యట్టిసాహసుండు, వరమవి వేకి- దోర్చలజయాధికుండు 
మోచేత సాధ్యుండే మిహిరకు లేళుం 'జేచి మారతనివై నెన్నియాడినను 

గడ లేని యీవాక్షి కాలువకరణి, వడి దాంటిరాంజె యావాయునందనుయు 
వచ్చి యీలంకలో వలనినమూడ్కి, నచ్చెరువంది మో రందయుం జూడ 
'నేమేమిచేనెనో యెటుంగరా మోక, 'రామునివింటిళూరత్వంబు చావ 
నతం డొక్క. వానరుండా యెన్ని చూడ, నతనికి నెక్కు_డై నట్టి వానరులు 
నావానరులీ కెక్కు_డైనవానరులు, ఫావింవంగా లెక్క వరంగంగశాదు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


252 Viney Avast Sep np గడా రయకతుంం [0౧8 


మిరు రాఘనుని నెమెయి నోమవ్పువారు, వారనికొపంబు వలన నేపారి 
యొదిరిని చన్నును నెలయుళక పలుకు, టిది వివేక మె చాన వేశ్వరులార 
శామలలో నఖిరామ యానీత, రాముని చేవి నరణ్యమధ్యమున 
ఛయమున రామునిం బలుమాటు6 జీర, రయమునం దెచ్చె నీనాత నేశ్వరుండు 
- మదిలోనం దలపోయ మనకీజెకాక, యితేనికిం బేనీన యెమి యతండు 
ఖరదూపషణాదుల కడిఖండములుగ, ధరణ్మివైం గూల్చెం గదాయని మీరు 
తలంచెద రతన్నివె మ. తలంవుచు వారివై దాజిపోందగునె 
తమనేరముల వారు ధరణి వై (గూలి, యమరలోకము శేగి రది వెవ్చ నేల 
'మేటివానరు లిట న కోటలు వారిచేం గూలకమున్నె 
EE రాకమున్నె, రామునికో పాగ్ని రా(జకమున్నె 
యగు చే లంక యడ౦ంగకనున్నె, యాయసురావళి మ కమిన్నై 
సీతం బుచ్చుయు వేగ శ్రీ రాముకడకు, నీతం దెచ్చినకీడు చే చేంచేతం గుడువు 
ధర్యాళ్తుడా శామధరణీఫ్వోరుండు, ధర్మ ంబువలననే తగనుండు జయను 
అని “వక్కుభంగుల నావిఫీషణుడు, 'బసుజవీకలం బల్కీ దళకంఠుః జూచి 
తలపోయ సుఖమును ధర్మంబు జెటుప్క వలతియై పరగు దుర్వ్యుసనంబు విడువు 
సుఖము కీర్తిని జేయు సురుచిరథర్శ, మఖలనీతిజ్ఞుడ వగుచుం శాకొనుము 
చలము మానుము సుప్రసన్నుండ వగుము, కులమెల్ల రమీంచుకొనం జూచితేని 
జనకజ విడువుమూ జననాథుతోడ, మనేల వైరంబు మదిమదినుండి 
యని విన్నవించిన నతనివాక నములు విన డడ్రిన్రగ వెస గొల్వు విడిచి 
ఆధి ఏఫీషణు(డు 'రావణునియొద్దకుం బోవుట. రజా 
రావణు డంతగిప్టరంబున కరిగా, నావిభీపణు. డంత నామలునాంయు 
పృథమసంఛ్యావిధు ల్పరిపాటిం దీర్చి, రథ మెక్కి నల్లడ రాతసుల్‌ గొలువ 
రసుణీయచిత త్రతోరణరాజవీధి, కమనీయశిల్పము ల్దనుంగొంచు వచ్చి 
పటు కలు పటుబృంహితములు, టం బహుునినాదములు 
నేవాగ తాంగనాశింజితంబులును, సావాసు లడరించు చండవంకృతులు 
నూత మాగధవందిశుభ కీర్తనములు, వ్‌. టసంకులాలాపములును 
మాతంగనిశ్వాసమారుత్‌ “ద్ధూత, శేతనాంశుకప టాత కాతులోలి చెరయ 
బధిరదిగ్భాగమై బహుళోర్మజలధి, విధమున మ్రైయంగ విశ్యాసమొదవ 
రాక్షసవీటేలరతచే నమరి, నమత తృపరివృతనవసౌధ మనంగ 
డెఅపిలే కిభములు తేరులు హరులు, గిరికొన్న నగరివాకిటం జేరు డిగ్టి 
ఆజ్యపాత్రాదుల నర్చితు లగుచుం బూజ్యగుణంబుల భూసురి లు 
Sore op. న్య పుణ్య శాంతులునే నేయ; బోరిం గన్హానుచు 
అందుకు జనుదెంచి యన్నకు సద క్షి మెక్కి 
మ స. స నక్ష వీఠమును నెలమితోం గూర్చుండి యే కాంత మెటింగి 
గ న ముహనీయమంత త్రుతంత్రజ్ఞుం డనియె నాదశకంభుతోడ ' 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 eGangotri Gyaan Kosha 


rrr rrr... = sss 


Vinay Avasthi Seb Sruyen yay, Trust Donations 53 
- (| q 


అవధరింవుము దేన యసురాధినాథ, యవనిజం 'దెచ్చినయంతనుండియును 
దుర్నిమి త్తంబులు తోంచుచున్న వియు, నికయింపంగరాదు నిక్కు.వం బరయ 
హోోమగుండంబుల నున్న శ్రే, తాగ్ను, లేమియు వెలుంగ వీయీదివసముల 
నాగుండములం జొచ్చి యలమి6 జుట్టియును, సాగిలబడియుండు సర్పము ల్పెక్కు_ 
నుడుగనిమదముల నొలయుతు మదలు, కడునొప్పు నమదకయ లెల్ల నివుడు 

కడు మేనుడిల్ల మైకంబులతోడ, మెడ శెత్తుకొని స్సుక్కి మెవలకున్న వియు 
నున్న తస్థితిగల నుత్తమాశ్వములం గన్ను లనీళ్లును గాఅుచున్న వియుం 
గవణంబు నీరును గడ్డియు నుడిగ్సి జవస త్త సములు దూల సడలియున్న వియు 
వానితోశలయందు వడినగ్ని శిఖలు, మానుగా నలుగుల మంటలు వెడలు 
నరదడాల్నవై నగ్ను లట రాలుచుండుం బొరిపారియుల్మ_ము ల్ఫువి బడం దొణలొ 
జడిగొని వీరమ_స్తములవాయసము లడరుచుం బురములో నాడ౦గం దొణలగౌ 
ఖ్య్యాతిగా శిఖలతోం గడంగి కూపముల్క భాతిగా మండూకవతు లుద్భవించె 

, చేవ గేహముల భూదేవగోహముల, భావింప శిథిలాధివజ్బు_లు వుల 

ఇంద్ర ధనుస్సులు నిట రాత్రులందు, జం ద్ర ఛారికినై న జయము లేదండ్రు, 
వూని చూడంగ శుభంబులుగావు మనకు, వీని విచారించి విగృవాం బుడుగు 
మటుంగాన నిన్నిటి కసురాధినాథ, ళళమేల విను మొక్క_ శాంతి చెప్పెదను 
శ్రీరామునకు నిమ్ము నీతం గొంపోయి, నేకమిం బట్టండా నృవకుంజరుండు 

ఎందు నీతిజ్ఞాల కిదె "లెస్స కార్య, మిందటు నెబుగ్రా యిది బుడి యనుట 
దనుజేశ నీచి త్తథర్శంబు నూంది, వినుమని చెప్పంగ వెజతుకుగాక 

నాకు: బోరాదు దానవనాథ గాన, నీకుః జెవ్పితి నిట్లు నీతిమార్లంబు 

అని బుద్ధిచెప్పిన నవ్విఖీషణున్సి వినుత వాక్యంబులు వీనులంజొూరక 
నెవ్వరిదిక్కు.న నేభయం చెటు, నెవ్విధంబున నీత నేను రామునకు 
దుర్జయుం డగునాకు దురములో నెవర్కి నిర్ణరుల్తోోడైన నిలుచునే యనుచుం 

వంబు దీవింపం గొలువెల్ల విరిన్నీ వేపోయు చానవవిభుండు లోవలికి 

ముబునా(డు లేచి కృమణి రావణుండు, మలటువక సంథ్యాసమాధులు దీర్చి 
యనుజునివచనంబు లాత్త 6 జింతించి, తన వ్రృథానులు దాను దలపోయం దలంచి 
భానుమండలసమ ప్ర భగలయట్టి, మానై. నదివ్యవిమానంబు నెక్కి 
కమనీయబహారత్న క్షలితంబులగు చుం గొమకారంగాం _బైండికుంభముల్‌ మెజియ 
వెన్నె లమాలన విరచించినట్టి, యున్న తేఛ త్రంబు లొప్పారుచుండం 
గంకణయణరయుణత్కారము లె జయ, నంకించి చామర అతివలు వీవం 
చెక్కు_తూర్యంబులు వెల్లుగా మ్రోయం బెక్కం డ్రు పుభటులు వెంపారి కొల్వ 
“వందిమాగథులు కై వారంబునేయ, సందడిజడియ నై శ్వర్యంబు మిగులం 

జను చెంచి బహుమం త్రిసహితంబు గాంగ ) మనుజాళనుడు సఖామంటవంబునకు 
నర్క-వంశునిశ రాహతి 'చెగి విదవు నర్కబింబముం జొత్తు నని. తెల్పుకరణిం 
జొచ్చి సింవాసనస్థుండునై వీలువం బుచ్చె నాయకుల నప్పుడు పడ వాళ్ల 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


55 4 Vinay MOE ee 
వారును దమరథానళుల వై నెక్కి, వారణంబుల నెక్కి. వాజుల నెక్కి న్‌ 
చారుచామికరచ్భత్రంబు లొప్ప, వారక భీషణా కారంబు లొప్ప 
తమతమతూర్యనాదములతొ " వచ్చి, ర్కమమున మంటపాంగణములయందుం 
దమవాహములు దిగి తేనరుసింహాములు, కొమరార గా గెరిగుహం జొచ్చుకరణి 
నామంటపముం జొచ్చి యాదానవేంద్రు, చే మన్ననలు గాంచి చిత్తంబు లలర 
నుచితాసనంబుల నుండివడాలు, రుచితంబు లెణీ(గింవ నుత్తముం బనుచు 
దేవ నేంచెంతయు. దెలినియున్నాండు, 'చేవరతమ్ముం డుస్టపితబలుండు 
ఘునుండగు నాకుంభకస్టందచు నాంగ, విని వీల్వుం డనవుడు గ వారగ్‌ 
'చేవారి సభకు నేతెంచి కొల్వుండి, దేవ నిన్చిలునం బు్తెంచె నావుడును 
కొడుకులు కుంభనికుంభులు గొలునం గడు వేగమునం గుంభకర్షుం జే తెంచి 
మణిమయం బై దివ్య మహిమలు గలిగి, గణి కాసపమమూపహాంబు గాననాదముల 
నెంతయు నింపార నెసగినమంట, పాంతరంబునను సీంహాసనస్థలిని 
నున్నయన్నకు మ్రొక్క యొగిం గొల్వుంజొచ్చి, యున్న తాసనమున నున్న యా వేళ 
నన్న తోడనె వచ్చి యావిభీషణు(డు, క్రన్ననం గూర్చుండెం గనకవీఠళమున 
నప్పు డారావణుం డమరవల్ల భునిి యొ వ్పెల్లం కొని యుండి వ్రహస్తుం 
గనుంగొని పలికె లంకాప్రుకరంబునకుం బనుగొనం బెట్టుము బలువైనకాపు 
మతి 'నేమణజకు మెల్ల మార్దంబులందు౮ బ్రతిచివసంబులోపలను వేల్బులను 
నని దానవాధీళు డాకుంభకర్ణు, గనుంగొని వల్కె నుత్క_ంళ' దీపింప 

-అ౮ రావణుడు కుభకట్టునితో రామునిరాక యెణింగించుట, ఏతా 
ఎను కుంభకర్ణ నీవిన నిది యొకటి, జనవదంబునశేగి చయ్యన నెను 
రామునిదేవి ధరాసుత సీతం గామించి తెచ్చితిం గంజదళా శీ 
మణి మొన్న నొకహనుమంతుండ౯కోంతి, పజతెంచి నీతకుం బరిణామ మొసలి 
డేవి నీపతి రామదేనుండు వచ్చు, నావిని మదిలోన నమ్మి మోదమున 
నున్నది యాసీత యుద్దండవృ త్తి, నన్నరుండును నబి కవ్వల విడిసె 
వనములలో(గల వనచశావలిని, చెనుమాశగాః గూడ? చెట్టుకే తెంచె 
సురనాథసురలను స్తుక్షించినా(డ, హరుండున్న కైలాస మగలించినాండ 
శంభుచేం జం ద్ర హాసము గొన్న వాడ, నంభోజభవు వరం' బడిగికొన్నాండ 
దానిపై నీలావు తవిలియున్నాండ, నూనవుండే నన్ను మర్దించువాండు 
'రాము6 డెన్నండు గల్బు రణభూమి నన్ను గోమలి నెన్నండు గొనిపోను నతండు 
అనవ్రుడుం గోవీంచి యాకుంభకర్ణుం డనియె రావణుతోడ నందలు వినగ 
రాము వంచించి యారామునిజేవి, నేమణియుండంగ నె త్రి యుద్య్వ తిం 
'జెత్తురే యిటులేల ెచ్చితి కడలి చిత్తంబులో నీతి చింతింపవైతి 
ధర్మవమార్షము నీవు దలహాయవై తి, వర్మి లి కులమెల్ల నడంగంచేసితివి 
సీతం డెచ్చినయన్దై చెడియె నీలంక, 'నే తెజంగుననై న నిదియ నిశ్చయము 
ఎన్మైననేమి యా యినకులేశ్వరుని, నెట్టనశరములు నెతిగాడకుండ 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


తోరా 22 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


యు ప కాండ మను. 255 
బ్రతికివచ్చితి నీముభాగ్ణంబుకతన, నితిమేలు కీవని ని యెసన్న ంగ నేల 
పోవచ్చునా యుంకం బూనుచూగాక, 'రాశణ యింత కాక్యము చక్క బెట్‌ 
లు 
ల్న లాను 
నామిోందంబటయె వానరుల తాఘభ్రల, నేసుయుం దలంవక యిం) సుఖంఫు 


ws భుజ యెల్లలోకములకు నీవ 


రవా నా 


మని పల్కు_చుండ మపహాపాన్ను 4 
వతివంట యానీత బలు వునం బట్టి రతినల్న 


al 


యనవుడు( జి త్తంబునందు మోడించి, దనుజాధివా డాతని జూచి వలి 
గ నధ ఖా ల్వునకుం జనుచోటం బుంజిక స్థల యనునాతి 
వలునూడివడం బట్టి వడం గుడియించి బలిమి భోగించితి ౫ వైయెడిళ ల్ల 
యా మేర లెల్లను నబ్దజుం డెటింగి, నామోందం గోపించి నయమింతలే 
'యోరిఠశరాతస కడు నుచితంబువవ్చ్ప, నాశేజనము నెక వమ. 
బలిమి నెన్వ తెనైన బట్ట భోగింపం' దలకు వెప్పును నీదు. తలలప్పు డవినీ 
వారక యిలనూఅువ్రయ్య శై లె రాలు, పోరోరి యనుచు శప్టునించేని విడివె 
నదికారణంబుగా నంగనాజనుల, హృదయంబె క కదియక యేనెందుం గదియ 
నాలావుగొనక వాననులతోంగాడ్తి యీలంకవై రాము డిటవచ్చు కెల్ల 
నిద్రి ంచునీంహంబు నిరిమేలుకొల్బు, భద్ర దదంతానళ ప వ స్రతేతివిధంబు 
అన. పల్కు_టయు నవి యవ్విభీపణుంయ్‌, దనుజనాళలో డం దగవిన్న వించె 
మొనయు నిట్టూర్పు లె మ్రో(గుటగా(గ, ఘనమైనచింతయె గరళంబుగాంగం 
గోవంబు చలమును గోజలు గాంగ, నేపరియుండుకు యెరగొంటకాల 
నమరంగం జెక్కున హాత్తినచేయి, కమనీయతరఫ ణా కాఠరంబుగాల 
నిజనఖంబులు మణినికరంబు గాంగ, భుజయుగమధ్యంబు భోగంబుగాంగ 
చారుణం బైన నీతాకాలసర్చ, మేరూపముననై న నేలపోనిచ్చు 
నపకీ _ర్రియట పావమంట సుఖంబునకు, విపరీతమట యిట్టివిత మేల యుడుగు 
మని ౮ యన్న తోం బల్కి యంతటంయబోక, సునిశితమతిం బ్ర హస్తునిం జూచి పలికె 
నెజివిడుగులంోలు నృపునిబాణముల్సు గటులాని నీదువతముగాడునాంయ 
ఎఆీలొదు గాశేల యిట్రట్టువడెదు, కజకులాడెడుమాడ్కి_. గాదుమోందటను 
-ఈకుంభకర్ల్ణుండు నీనికుంభుండు, నీకుంభు:డును మణీ నీమహోదరుండు 
నీమవాపార్ము గండు నీయిం ద్ర జిత్తు, రాముని గాల్చువా రారణంబునను 
ఏవుచూవక యప్పు జెందుంబోయెదరు, ప్రావులై. మోరడ్లపడెదరు గాక 
కడంగి యింద్రుండు వచ్చి కాచిననై నం గడునడ్డపడి సుర ల్లాచిననైన 
కాలాగ్ని రుద్రుండు గాచిననై నం గాలమృత్యువు వచ్చి కాచిననైన 
రావణు జంపకా రామభూపాలుం డెవిధంబుననై న శనేల పోనిచ్చు 
'దనుజేశువై విల్లు ధరియించునవుఢు, మనచేత(బోవునే మనుకు లేళ్వరుండు 
పిడికిట నడంగునే 'వేర్చుకాలాగ్ని, వుడిసిట నడంగునే పొంగారజలధి 
వట్టంగ నలవియే పాతాళతలము, గోట్టింప నలవియే గగనభాగంబు 
అేంపంగవచ్చునే దిగ్వితానంబు, ్రు, తు ంవంగవ చ్చునే ధూర్జటివాలు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 eGangotri ౮/౭౧ Kosha 


256 Vinay త SR TB yay DEsiRgnetons 


నటచేత నడంచిన నడగునే నూర్యుం జెలుంగని మాతోడ నిట్లాడనేల 
కదడుమూాష్టు నాశకారిశామాతుకుండు, మజియండె మోయట్టి మంత్రు, లు గలుగ 
నాబుది వినునె యోనా శశవై రి మ బుద్ధిః జెడు7గాక మిక్కిలి కప్‌ లొని 
యని 'మొగమోడకయాడం బ్రహస్తుం 'డనువాడు శైకొన యున్‌ 
నురగులతోయటోరి యోడ మెన్నడునుు సుఠలతొ"  బోరాడి \స్తుక్క మెన్న డును 
యతులతో గిట్ట యలయ మెన్న (డును, రాకుసావళిచోతం ల్రాగ మెన్న డును 
నరుంజైన యారానునరనాయకునకు దురములో నేమోడుదుమె విఖీషణుండ 
యేచందమున వారి నెలుఃంగుదోకాని, నీచేత వింటిమి నేండింత వింత 
అ కు విఖిషణుసిక్‌ తనలా "వెటింగించుట. రఆా- 

దనుజులలావంత తక్కు వే యనిన జనియె న్నాగహమెత్తి జంభారిజిత్తు 
తొరమైవేర్చిన దుర్శద గ్రంధి, యానరాముతమ్ము శరాగ్ని చేంగాలం 
గారణం బటమి6ద6 గలుగుటంజేన్సీ యేరూవమున నీతి నిచ్చలో నిడక 
విను విభీషణ నీవు వెజచెదుగాక, మనయందు రాతసమహివము లూహీంవ 
పీనుండై నను నోవు నింతటిపనిక్సి మానక రామలత్ష్మణుల మర్ద్షింప 
మూూ(డులోకములు నిమ్ముల 'నేలువానిం వా(డివ జ్రముగల వాసవులట్టి 
చెజంబెట్టనా వాని సితక రింబట్టి, విలువ నాకొమ్ములు వింతయే నీకు 
ననలు గాఆించి యయ్యాంతకు నొంచిం దనుజుం దూలించి యాతటి పాశి నొడిచి 
గాలిం దూలించి యతవుని మర్దించి శూలి నోడించి నిష్టురత 9 
'యేచిన నాచేత నీనరుల్పావ,రా చెప్పె దుబ్బి వారల చెద్దచే 
కలంతునా స ప్పసాగరములు సొచ్చి, మలవుదునా య 
దా(టుదునా ధరాతలమెల్లగడవ, మోటుదునా నేలమింటితో నంటి 
వంతునా జగములు వనచరకోటి, నుంతునా బెగడొంద మున్నీ టిలోనం 
బుడమిమోచిననాగపుంగవుం బట్టి, పీడుతునా విష మెల్ల బిచ్చిలివోవ 
నొక్క_ట దుండంబు లొడిసిరా(దిగిచి, దిక్క_రీంద్రుల నీడ్చి "తెత్తునా వూని 
భూమితో నిప్పుడు భుజశ _క్టి మెబుస్కీ ప్రాముదాసా చంద్ర భానుబింబముల 
వనచరకోటుల వైతునా వట్టి, డినకరబింబంబు దిక్కులు "డవ 
నాలంబులో నాన నాట ల గోలింతునా భూతకోటులచేతం 
గప్పుదునా యంపగములచే బసు ద నిష్పుడమియు దిక్కు లిన్నియుంగనాడం 
ae గబలళించి త్రిప్పి, యడంతునా నేలతో నర్కు_నిరథము 

చేతలో చేతం బృథివియు వ నడంతునా పాడిపాడి యె రాలిపోవ 
అ తమ్ముండ డవగుక్సు నిన్ను నొండనక మన్నించితిం గాగ 
యొురుండైన నైంతునే యూరకయుండు, వెరవిడిమాటలు వేయాడ నేల 
ననవుడుం గోకించి యావిభీషణుండు గనుంగొని వలొ నుద్దాఢ వాక్యముల 
"నెవ్వనిగాం జూచి తినకు లేశ్వారునిం గొన్వలు వలో దీకొలువులోపలను 
గణుతింప నింద్రుండు గాండు నీలోద ర రణభిషణుండగు రాముండుగాని 


06౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


Dr EF మ చ నటం సక. క వ ల = ల. 


Vinay Avasthi Sag Buuvan Vani Jus! Donations vo 
గణుతింవ ననలుండు గాండు నీకోడ, రణభఖీకరుండగు రాముండుగాని 
గణుతింపం గాలుండు గాయ నీకోడ, రణమహోోగ్రుండగు రాముండుగాని 
గణుతింవ నిర్భతి గాడు నీకోడ, రణవిశారదుడగ రిముండుగాని 
గణులింప వరుణుండు గాడు నీకోడ, రణజయోన్న తుండగు రాముండుగాని 
గణుతింవ ననిలుండు గాండు నీకోడ, రణనిపుణుండగు రాముండుగాని 
గణుతింవ ధనదుండు గాండు నీకోడ, రణకౌశలుండగు రాముండు గాని 
గణులింహ బశువతి గాయ నీకోడ, రణవిచతణుండగు రాముండుగాని 
వారి కోర్చినరీతి వచ్చునే 'యోర్వ, నారామవిభునకు నాలంబులోనం 
దలముకప్పినయట్టి తల;వులు దలంచి, తల కి క్రించువడియెచు తద్దయుం గొని 
కులనాపకుండవు కొడుకవా నీవు, కరి క పగవాంయనుగాక 
పావకనిభ రామబాణఫుట్టనకు, రావణుండే యోర్చు రణములో నిలిచి 
యీ రావణుడు తనహితులతోలసాడ, నారామభూపాలు నడుగుల కరగి 
మణులతో వారణమణులతోం దురగ, మణులతో మానినీమణి నిచ్చుటొప్పు 
ననవుడు రావణుం డానిఖీషణున్సి దనరోపదృష్టులం దవ్చక చూచి 
వగవానితోనైనం బా 'చాయక కూడి, మిగిలినయేవ్రతో మైల 
“'బటువిషం బొలిెెడుపాముళొ న నైన న వృత్తిం జరియింపవచ్చుం 
దనవానివ లెనుండి దాయలం గూడి. మనువానితో(గూడి మనరాదుకాక 
వారక నీ వట్టివాడవుగాన, వైరుల నాయొద్ద వర్లించె దుబ్బి 
తమ్ముండవని చంపం దగదుకా కీవు, తమ్థుండవా వగదాయను కాక 
యనవు(డు బృహళాపాతిశయంబు, గోనకొనుట యెణింగి కుం భకసుండు 
తమ్మునిమాటరు" తగవన లేక, యెమ్లులాడెడినన్న నెట్టనరాక 
యష్షారవముతోడ నన్నకు (మొక్కా: దిగ్గున గుహకు నిద్రైంపంగం జనియెం 
జనిసపిమ్వట విభీవణు(డు రావణుని, కనయెం జి త్తంబున న శెట్టింవ 
నన్న వుగాన నీ యావదకులిక్కి యిన్నియు. జెస్పితి పాతనని నీకు 
బొసంగదు బహుముఖంబులు గాన నీక్కు నసులేళ చెప్పిన యాస 
హితవు చెప్పెడిమంత్రు "లె 'లెందును గలరు, హితవని వినుశాజు లెందు గల్లుదురు 
తగు నాకు చెప్పుట తగు నీకు వినుట, తగనీత నిచ్చుట తగు నీతి నీకు 
బలమెంతగలిగినం బరికించిచాడ, నలనెంతగలిగిన నదియేమి నేయుం 
బురుషుని వెరవునం బోనీకవేర్చి, పరికింప దైవంబు ప్రతికూలమైన 
దైవంబనానొండు దైవంబు గలదె, దైవంబు దళరథతనయుండు గాక 
యని విభీషణుడాడ నారావణుండ విని బొనుల్‌,ముడివడ వికృతాస్యుయగుచు 
మీన్నందం గోవించి మాసంబు లదరం గన్నుల మంటలు గ్రమ నిట్లనియె 
నెన్నెదు రాముని నిటు దైవమనుచ్చు, నన్న రుంజె. దైవ మయ్యెడునే నెని 
'వెడగయి తండ్రిచే వెడలంగనోటు, వడి యడవుల నం పడి మి స్రుక్కి 
విను నాకీ సరమును 'వేరువెల్లంక్కి దినియెడివానినే దేవర యండ్రు 

17 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


క 
ళ్శీ 


258 Srey YOK gH Roelen LE Donations 


న్నన నెదిరించి తనదేవిం గొనిరాలో “దైవంబయేని 


నను డాశవలదె క్ర 
లోన, బలవించి పలవించి పలుమాజు దిరిగి 


నలసి తమ్ముయ చాను నడవుల 

నచ్చి స్నుగ్రి వ్ర డన్వానరుమజుంగు చొచ్చుట డైవంబుచాప్పూలే తలం 

బలువులు నే3కా వందమానవ్రనిం జెలంగి నాతో సరి చేసి చెప్పెదను 

అనిన రావణుతోడ ననియెం గృమ్షణును దనలోన నవ్వుచుం దగవిభీషణుండు 

ఎసంగి దివ్యులం చెంప బుషుల రహీంప, నసుకుల శితీంవ నవని బాలింవ 

నాదినారాయణుం డర్క_వంశమున, నాదశిరథునకు నమర జన్టించె 

వనజాసనాదులు వర్షి ంపశేక, సనకాదులును గూడి చర్చింప లేక 

ఆమహామహ్‌మ నీకలవియే తెలియ, రాముండు మర్త్యుండె రాతుసాధీశ 

కాన రామునిం గని కంజాస్య నిమ్ము, దాన వేశ్వవ మనం దలంచేద వేని 

యలుగక యర్థ కామంబులవలనం దల పగ్గలంటైన ధర మెక్క_డిది 

నీవాల్ల వెన్నయు నీతిమార్హంబు, నీవారు నొల్లరు నీకంచు మున్న 

కాన గార్యా కార్యగతి యిట్టదనిన, జాన వేళ్వర నీకు ధర్మంబు గలదె 

వాతూలసుకుచేత వనమువెడ్డట్టు, నీత చే లంకయుం జెడంగల దింక 

వచ్చెద రగచరు ల్వారిధి దాటి, వచ్చి యీ రాశసవనితల నెల్ల 

మోడ్చినక రముల ముందలల్ట్బట్టి, యీోాడ్చెన రటువలె నీడ్వకమున్నె 

యొప్పింపు మానీత నుర్వీశ్వరునకుం చప్పక చెప్పితి దానవాధీశ 

మండెడినగ్ను లమాడ్కి_ రాఘనుని, దండిబాణంబు లుద్దండత వచ్చి 

నీజొమ్థుకొనికాండ నేర్తునె చూడ, నీరాజ్యగతిమాడ నే ర్తుగాకేను 

ప్రళయానిలము ఘనపర్వత శఖర, ములు ద్ర్యోచుపగిది రాయుడు భండనమున 

నీతల లందంద నేలపైం గూల్చ, నేన్చను వీటీంక నిర్ణరాశరాతి 

యనుడు విఫీషణు నదరంటం జూచి మునుకొని పదిమొగంబులు చేగురింపం 
అం రావణుండు విఫీషణుని దన్నుట. యా 

గటము లుప్పాంగ నొక్క_ట నూర్చు లెసగంబటుధభూమములతోడి పావకుం డనలం 

బదహతి మేడినీభాగంబు వగుల్క నదలువుబెట్టున నాకసమగల 

నద్దిరా యితనికోపావేశ మనంగ, గద్టియమించ డిగ్లన డిగ్గనురి!ి 

యడిదంబు జళిపించి యటు వ్రేయం బూని యుడిగి విభీషణు నుగ్రతం దన్నెం 

దన్నిన వ్రంబు ఆ" (కునణనాలు, నున్న తగిరివో లె నుర్వివై6 బడియెం 

బడిన వెండియు వ్రైయయాజం బ్రవాస్తుం జడ వొచ్చి వలదని యెడలించె వారు 

ఫొలువెల్ల నాతని కోపంబు. జూచి, తలకొని యెంత వింతలు పుళ్లు ననల 

ననలార్చునముల నడర గై లేయుం డనియె నికయత ప్రవాస్తుని జూచి 

వీనిదురుక్తులు వించు ప్రహస్త, వీనినమ్మైడిది యెవ్విధి నమ్మం డనుచు 

వెడలంగం ద్రోయుము వేగంబె వీని నెడచేసి మొగమోడితేని నాయాన 

యనినం బ్రహస్తుండు నవ్విభీషుణునిం గనుంగొని పలక నా గ్రహవృత్తిదోంప 

వలడిట నీవుండవలసినయెడకు, వెలువడి యరుగు మివ్వీటికిం బాసి = 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


ల — నే 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
యు ద కాండ ము. 259 
యనిన విఫీషణుం డతికోవుం డగుచు, ననలుండు 'నలుయను వాయ సంపాతి 
యనువారితో(గూడి యసునేందు ద్రులోడ, ననియె నువ్భటగ దాహస్తుండై జ నిలిచి 
మదనాతురుండవు ముల గుదురై నవాండవు క్రూర క మ్తుండవు 
మున్నె కదా నిన్ను మూస్థునిబాయ, నున్నా(డ నిది క్‌ తేయును గాదు "నాకు 
నా _రృరయకునిం గృపాంబుధి దివ్య, మూర్తి జగద్దితంబుగం బు ట్రనట్ర 
సత్యసంధుని రామజనపాల FOE; నిత్యయ శో స్స్‌ నిర్మ లాత్త్మ సున్‌ 
శరణని పోయెద శరణన నతడు కరుణతో? బ్రోచు నెశ్కాలంబునందు 
నేను పోయిననై న నిటమోంద ల మానైన నీతితో మను దానవ వేంద్ర 
యట్టునుగా దేని యగచరుల్లంకం జుట్టిన యపుడై న బొనువు నాబున్ది 
యట్టునుగాచేని యర్క_వంళజుండు, 'దట్టించునవ్చుడై నం దలప్పు నా 
నొం'జేనిరఘు కాము నుట బాణములు దండిం చునప్పు డైన దలంపు హుష్‌ 
నని పల్కి యన్నకు నపనతుం డగుచు వక కుదతేగతిం బోయి 
చెలణగిననీంహంబుశే* బడి తప్పి, మలుగనినగతోడి మదకరివో లె 
భీకరా రావసంన్ఫీతుండై వచ్చి, చేకొని విడుగడంచినయ ద్రినోలెం 
జని యటం శైలాస సవృశో మై మెనట్ట ఫఘనతరంబగు విశ్వకర్మ చేనైన 
గృహమున నుపవాన సకృళ మైన వే మేన, మహితశుశ్లాంబరమాని త యగుచు 
వెన్నెలరసమున విదళించి తివిచి, మిన్నేటినురువున మెఅుణిడ్డకరణి 
నరనీనబొమలును నరనీనశిరము, గర మొప్ప 'బెద్దయు గౌరవం బొవ్చం 
బన్ను గా ముదుకకువ్న వు, డగ 'పెన్నార బ్రద్దలు చేతుల. బట్ట 
మువినీనవి, ఫు వ్రు, లిమ్ముల నెంద తేని వదలక వేరి సావాస్సులై కొలువం 
గరుణా ప వాహనా వచోభంగి, సరళత్వమూర్తు వలనా 
బొలుపారుశమదమంబులు తటంబులుగ్క గలసరులెల్లం జొక్క_పు నుర్వుగాక 
"వెలనీన తనయొద్ది వేదఘోషములు సలలితం బగుచున్న జలఘోషములుగ 
వినుతబవాుద్విడవితతులు చెలంగం గనువట్టుజాహ్నవి గంగనానొప్పి 
బవాపురాణంబులు బహువేదములును, బవుశా 'స్రములు పెక్కు బ్ర బ హ్లరాతుసులు 
బహుుభంగిం జదువంగ బహుభ్య_క్షి వినుచు బవాగ్‌నిర రృలళుభప్ర భ్‌ చేజకిల్ల 
నుండియు రావణు నొవ్చమిం దలంచి కొండంతవగపు 'చేకానియన్న తల్లిం 
-అం కల్టియొద్దకు విభీషణుడు నచ్చుటు. రఆా- 

గాంచి దండముపెట్టి కన్నుల నీరు నించి దుఠఖతుంైై న నివ్వాజగంది 
శై కేసి నందనుం గరములనె ల్త శైకొని యెక్కు_నం గదియంగ జేర్చి ఈ 
లోపలియిండ్ల నాలోకింపరాన్ని యౌావద ల్చుళ్లైనో యుటుకాక మటీయు 
బ్రాహృణవధయుం బొప్పడియెన్లో కాక, ) ద్రహ్తా కోవించెనో పరికించి మాడ 
హరి మైనో హరుం డైనో రాముం డరుదారం గోధసమగ్రు(డై. నాడో 
యిదిరెమేమ్‌ నావు త్ర రుణితశో కింప్క నిదియేమి తె Be నా కరం 'దెల్పు 
మడి-గెద నేదివిన్న యంతకు నాక్కు నొడలిలోం ద్రాణంబు లుండవయ్యెకిని 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


260 య... 


అనిపల్కు- తల్లికి నావిఫేషణుయ మునుకొని కరములు మొగిచి యిట్లనియె 
నవథారు దేవి నీయ గృ నందనుడు రవికులాధీశ్ళరు రాకకు నేడు 

మంత్రులు చానును మంత్రకాటమున్క మంత్ర మిట్టిదియని మది జర్బనేయ 
నిన్ని విచాకంబు "లేల రామునకు నెన్ని భంగుల నీత నిచ్చుట లెన్స 

యీకున్న 'రాఘవుం డీయస్టిం గట్టి యీకులం బడపక నేల పోనిచ్చు 

నని యొ త్తి చెప్పిన నాము_క్రకంఠుం డనలుండు మండిన యాకృతి మండి 

తన్నె గద్టియతోడ ధరంబడ నన్ను దన్ని యంతటం బోక తాలిమి దక్కి. 
యడిదంబు జలళివించి యటువ్రే యంబూనం జెడక నేబ్రతికి వచ్చితి నొకభంగిం 
బోయెవ నారామభూపాలుంగానగ, బోయి యాతనికృషం బొంది యుండెదను 
-ఈవీట నాకింక నిన్వపం గలర్కు ఫౌవింవంగా నా_ప్పబంధువు లొరులు 
అనవ్రండు నతిఖీత మై మూర్చ నొంద్కి ఘనమైన శార్యంబుకతమునం దెలిసి 
కై కేసి నందనుం గనుంగొని పలికె నీకథ మున్ను నే నెజీగినదాన 

నది కల లలు నమమలు మునులు, త్రిద శేంద్రుశును బ్రహచెనవ్రయగూడి 
యమ తాబ్లికడ కేగి యచ్యుతుం గాంచి, తమవదునిడుములు తామెటింగింప 
నీరసంబున మిమ్ము 'నేచుచునున్న , గ్రూపుల రావణకుంభకర్లులను 

జంపుట్యకై యుర్వి జనియించువాండ, సాంపారవర్హించు సూర్య వంశమున 

నని దేవు. డాడిన నావార్త నాకు, వినువీంచె మాతం డి విశదంబుగాల 
విని యేను వెజచి మద్విభున కిట్లంటిి నెనయంగ నీకులర* చెవ్ష(డు నిలుపు 
నీవు త్రేకులలోన నిక్క_ంబు చెపుమ, ఆపుణ్యు. డెన్వండో యనఘ నాకనిన 
సత్యంబు ధర్మంబు శౌచంబు గలిగి, నిత్యయశోనిధి నీకడంగొట్టు 

కొడుకు 'రామునికృషం గోరి యీలంక, కడునొప్పం బాలింహగలవా(డు మోద 
ననిచెవ్పి తపమున కరిగా మితం డ్రి, యొనర న ష్టుకునగోపాంత్యమునకుం 
గాన నాతండు హరి కంజా ప్పకులుండు, మానిని యాసీత మహనీయలక్ష్మీ 

వి శ్ర్‌వసునిమాట వేటొక్కటగునె, విశ్రుత! ర్తి యేవిధములనై నం 
జనుము రాముని: గని శరణని య్రుక్కి, మనుము రాతోసకోటి మనుట చింతింపు 
ఆయావును (శ్రీయు నగుంగాక నీక్కు నాయన్న పొమ్ము శీనరనాథుకడకు 

నని యవతలుపెట్టి యర్మిలిం -బేర్మి , తనయుని దీవించి తగ వీడుకొలువ. 
నతండును తల్లికి నవనతుం డగుచు మతిలోనం బొంగుచు మంత్రులు దాను 
'రావణుతనువునం బ్రాణంబు ఖైదు, నీవిధంబునం బోవు నిక ననుమాడ్కి_ 
వేగంచె యాకాశవీధికి నెగయ, నాగుణాథ్యునిం జూచి యాలంకవారు 
తమకమవీథులం దమదులోగిళ్లర గుమురులుగాం గూడదుకొని పల్కి రపుడు 
ధర్మంబు దిగనాడి తగం దమ్ముండనక, 'వేక్ళివోం బల్క్‌ విఫీషణు విడివె 
నీ'తెజంగున నివు డీరావణుండ్కు నీతియు భ ర్షంబు నేవ్చం గోల్చోయెం 
జెడియె గా కీలంక చెప్పనే లనుచ్చు నుడుగనివగలతో నుండెడువారు 
శఈలంక యీత(డె యేలుః బొమృనుచుం బోలించి తమమనంబుల నెంచువారు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations స్త 
యుద్ధకాండము. 261 


గోరి యీతండు రాముగాడు గాకేమి యీరావణుతయు మ్రగ్రునే యనువారు 
నరనాథుం డీతని నన్మునే యచటి, కరిగిన ననివార లనుచు నుంచలోను 
-అం విఫీషణశరణాగలి, తా 

అంత విభీషణుం డా కాశవీథ్సి, సంతసంబున మం శ్రిజనులతో నెగనీ 
వచ్చుటం గనుంగొని వనచరు లెల్ల, నచ్చెరువడి ర్‌ రటు తలలెత్తి 
యొత్తినరాముచే నింద్రారి యింక్క నెత్తడు దలలువేడెత్తుం దత్కులము 
ఎ త్తినభయమువో నిటనురలార, యెత్తు డాళ్ళలతల శెళ్తుం డన్హాడ్కి_ 
నప్పుడు సు గీ నుం డగచరాధివులం దప్పక వీక్షించి తగవారి కనయె 
వనచరులార యీవచ్చు రాషనునిం గనుంగొనుం డడె వాండఖండవిక్ర ముండు 
భునమైన వర్వతాకారంబువాయ, ధనురాదిశ స్త్ర స్తముల్‌ చాల్చినవాండుో 
మిక్కలి పొడవున 'మెఅనీనవాండు, స్తుక్కక క వచ్చుచు గన్ను 
ననవుడుః గడంగి యయ్యగచరాధివులు, ఘనవర్వతములు వృషతములు చేంట్ట 
మము బంవు స్ముగ్కీవ మ బంపు దేవ, సమరంబులో జె దైత్యుం జంచెద మనల 
నావిభీషణు6 డన స నగచరులార, మీావాండ నిటు సంభ మింవంగవలదు 
'రావణుతమ్థుండ రావనే సెళ్వరుండ, భావింవ నేను నిష్వాసమానసుండ 
శరణని యారామజనపాలుంగాన్వ నరుగు'చెంచినవాండ నట లంకనుండి 
రావణుతో నేను రామభూపాలు, దేవి నిమ్మని వెక్కు తెజంగుల నంటి 
ననవుడు నామాట కతండు కోపించి తనసభలోపలం దన్నె నన్నిట్టు 
తన్ని యంతటం బోక తనవీటిలోన, నున్న జంవుదునని యోటిలకా౭డా 
నేనును వెలువడి యీ'రామచంద్రుం గానంగవచ్చితిం గానం జింతింపం 
గవటుండంగాను నిషృ్మపటమానసుండం గపవులార నాయెడం గవటంబు లేదు 
సభయుండ నగునాకు సం ప్రీతి వెలయ, నభయ మివ్చించుండీ యవనీళశుచేత 
ననవుడు స్ముగ్రీవుం న. జని విన్నవముచేనె సవినయుం డగుచు 
రావణుతో శని రాయిడి వుట్టి, దేవ వీడొక్క6 డే తెంచియున్నా6డు 

మొ త్తంబుతో 4 నభంబున నున్న వాండు, చిత్తంబు మీ దెస జేర్చినవా(దు 
అమరారితమ్థుండ ననుచున్న వాండు, విమలవాక్యంబుల 'వెలనీనవాండు 
ఆదిళ్యకులనాథ యభయమి. మనుచు మోదవాక్యంబుల "మొననీనవాండు 
మోకృపకలిమి యె మయి నున్న యదియొ, నాకు జూడగ వీని నమ్మంగరాదు 
నరనాథ కవటంబుసకుం బుట్టినిల్లు, లరయ రాతసులుగా కన్యులు + గల 
దనుజాధినాథునితమ్ముం జేమీటికిం జను దెంచు -నీనీచుం జంవంగవలయు 
ననవుడు నంతట Son, వినయసంభరితుండై. విభున కిట్లనియె 

౨3 రామునకు విభీషణుని యోగ్యళ నాంజనేయుం డెజింగించుట, ర్రిజ=- 

దనుజాధినాథుం డుద్దండకోపమునరా దను సభలోపలం దన్నె నన్హాట 
లఖలంబు నెలుగం౫ నాడె నీయనసుర, నిఖలేథ యీమాట నిజముగానోవు 
నుడుగక మెనలశై నుచితమాడుటయు, 'వెడలంద్రోచినవాని విడిచివచ్చుటయు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 eGangotri Gyaan Kosha 


262" Vinay ABILENE వరాంయాతినం020009 


గలుగనోవునుగాని కపటంబుగాదు, వలవదు శంకింవ వసుథేశ యితని 
గవటమానను లెట్టి క్రమముననున్నం గవట మింతటిలోనం గానంగవచ్చు 
నితనిమాటలలోన నేనూటమొనం గృతకమై లోంయదు కీడనరాదు 
మనుజేశ దనుజులమ ర్వజ్ఞాం డితండు, మనదెస నుండుట మానై ననీతి 
నను రావణుడు పట్టి నాయ బంధించి, యెనలేనిబాభల నేచుట జూచి 
యితడు నాశై. వెక్కుహితవులు వత్కె, నితనిచి త్తస్థితి నెలుంగుదుం గొంత 
యనినమాటలు దనయా తకు నెక్కి, వనజా ప్తసుతుం జూచి వసు ధేశుం డనియె 
నర్క_జ దీన మే లౌటం గీడౌటం దర్కించ నేటికి ధ _రృంబుత్రా,వ 
శరణని వచ్చిన శ త్రువునైనం బరికింపంగా రాచపాడి రశ్నీంప 
నొకకపోకము డేగ యుద్గతి తఅువు, వికలభావంబున వేగంచె వచి - 
శివిమాటు సొచ్చెం జొచ్చినడేగ యడుగ, శిబి తనువిచ్చి చెచ్చెర గువ్వంగావె 
నపకీ రిం బొందక నార్తం జేకొన్న, కృప, యళ్వ మేధసత్కి_ )యఫలం బిచ్చు 
నీవిభీషణుః చేల యేచినయట్టి, రావణుండైన గర్వము దక్కి. వచ్చి 
శరణన్న: గాతు నేచందంబునై న, మరియాద లెట్టివి మాకులంబునకు 
నభయ మిచ్చితివేగ నర్క_జ పోయి, సభయుని నవి ఫీషణు6 దోడి తెమ్ము 
అనవుడు సు గీ వు 'డారామకృపకుం. గ నువ్రాల్చి యటు శిరణంవంబుం జేన్సీ 
పరికింప నీవేళం బగ వానితమ్ముం డరయంగ శరణన్న నలరి రహీంవ 
నీకె కాశెదునే నృవులకు చెల్లు, కాకుత్‌ స్లతిలక నిక్క_ము ఛారత్రిలోను 
నని పల్కి సుగ్రీవం డాకాశమునకుం దననేనతో సముద్లతగతి సోనీ 
చేకొని యభయంబు శ్రీ రాము డిచ్చె, నీకు విభీషణ నిక్క_ంబు నము 
రమ్మని కపిరాజు 'రాతసరాజుు నిమ్థులం గౌంగిట 'నెనయంగం జేర్చి హై 
తోడ్కొని వచ్చి సంతోషంబు గృపయు వేడ్క_యు నొసల నవ్విభుం గానువించె 
నిండ నానందించి నృపుం జూచి యవుడు, దండ ప్రణామము బ్ఞగంజేనీ పలి 
-ఆం విభీషణుడు ర్రీరామచంద్రు, నులించుట. త 
నిత్య్టసత్య త్రాణ నిత్యకల్యాణ, నిత్యజగ త్రాణ నిత్యగీర్వాణ 
జగదన్వయాకార జగదేకవీర, జగదుదయాకార జగదబిపూర 
సర్వసంగాతీత సర్వానుభూత్త సర్వజగత్పూత సర్వసమేత్‌ 
గురులఘుక్రమరూప గురుబోధదీపు గురుమధురాలావ గురుణారుబావ 
పద్దసన్ని భ నేత్ర బహాుజీవసూ త్ర, పద్దాకలిత గా త్ర, పరమపవిత్ర 
కవిమనస్పం వేద్య కరుణాసవద్య్య, వివిధశాస్తాపాద్య వేదాంత వేద 
పరమాత్తుండవు నీవ పరమంబు నీవ, పరమవిద్యయు నీవ పరికింద నెందు 
భువనక ర్హవు నీవ భువనంబు నీవ, భువనహార్తవు నీవ భువనై కవీర 
యాగభో_క్రయు నీవ యాగంబు నీవ, యాగ సల ప్రచు డరయంగ నీవ 
చంద్రార్కులును నీవ జలధులు నీవ యింద్రాదులును నీవ యిలయును నీవ 
శ నారములు నీవ శబ్బముల్‌ నీవు శబ్దముల్‌ "భేదించు శ్రోవణముల్‌ నీ 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


యుద్ధ కాండ ము. 263 


మూండుమూ రులు నీవ మూండుమూ ర్హలకుం బోడిమి 'నవ్వలిపాడవ్రును వ్‌ 
తయరమును నీవ య్యక్షరమును నీవు తనసాక్షి వీవ యతరసాక్షి వీవం 
ర్త భుననవందిత చేవాదిదేవ, యభయ మిాచేవ నాకఖలాధినాథ 
జయజయ 'శతకోటిజలజా ప్తతేజ, జయజయ సంసారసర్ప సువర్ణ 
లలితాగమస్తోత్ర లక్ష్మీకళ త్ర, విలసద్దయాపాత్ర, విబుథారికై త్ర 
దినకరళశి నేత్ర దివ్య చారిత్ర, యనువమశుభ గాత్ర యఖలైకనూత్ర 
వేయునోరులభోగివిభు: డైన నుతులు, నేయంగనోవు నే శ్రీరామ నిన్ను 
నప్ప ద్గసంభవుండైన నీమహిమ్క యొచ్చెల్ల నుతియింవ నోవునే తెలియ 
నే నిన్ను నుతియింవ నెంతటివాండ, దాననుండను వృథాతరళ చిత్తుడను 
భూనాథ నీవావివ్టరుపో _త్రముడనవ్రు కాన నిన్ని తరులు గాన లేరు 
నరనాథ యాకర్తుని నన్ను రక్నీంవ్రు పరమదుర్దన దై త్యపతి ద్రుంచివైవు 
-మఖలళరణ్యుండ వైననీమలుంగు సుఖమని యే వచ్చి చొచ్చితిం బ్రీ తి 
I శ్రీరామచ్చద్దు:డు విశీషణు ననుగ్రహించుట. nea 

ననవుడు నతని కృషపాంబుధిలోన, మను జేళ్వరుండు క్రమ్మణ నోలలార్చి 
నము విభీషణ నాకేళవైరి, తమ్ముండవా నాక్యుః దమ్థండ వింతె 
మటువకు మింక లత్షణుకంకు నిన్ను, నజ లేనివానిగా నాత్తం శైకొెంటి 
నని భయం బుడివి దయార్ద) వాక్యములు, జననాయకుండు విభీషణు నాదరించి 
నెయ్యంబుతో డ .నాన్ఫవుం డప్పు డితన్సి చెయ్య్యూదుకొని వాన్టిం 'జేరంగం బోయి 
మాకు నిక్క_ముచెప్పు మావిభీషణు(డ, నాకారిళక్రియు నమ్మినబలము 
ననిన విఫీషణుం 'డారామచంద్రు4 గనుంగొని మ్రొక్కి. నిక్కము విన్న నించె 

-౨ం విఖీషణుండు రామునకు రావణునిబలం బెజిలించుట. రా 
దోయజదళ నేత్ర, తొల్లి నారదుడు వాయువుకడ నాగవరులావుం బొగడి' 
ఫణిరాజు ముందట బవమానులావుం బ్రణుతించి వారికి బగ నేయుటయును 
'రాసిలావ్రలకు వారలు మత్చరించ్చి భాసుర హేమాద్రి, ఫణి రాజు చుట్టి 
పట్టంగ దానిం గంపమునొంద వీత్తు, నెట్టన నేనని నియమించె గాలి 
తనస_త్త (మంతయు దగయీనిశేషుం డనిమివగిరిం జుట్టి యసవృళలిల 
- వేయుఫణంబుల వేశిఖరముల, నాయతభుజళ క్షి నంటంగం బొదివి 
చలమునంబట్టిన సప్తవాయువులు, వెలయంగ6 బవనుండు వీవంగం దొడలా 
శేషుని భేదం 'జేకూఅకున్న , భీషణగతి వీచె జేర్చి వాయువులు 
ఆగాలి నచలంబు లన్నియు విటీగా, నాగాలొ భువనంబు లన్నియు వణళలా 
నాగాలి జలియించె నర్కు_నిరథము,, నాగాలి భూత్యంబు లన్నియు నబి 
గదినీన లోకసంకట మెల్లం జూచి) యిది మహావద' వచ్చె నిత్తలీ ననుచు 
నర్థిమై బ్రవ్యిదు లచ్చటికి వచ్చి, ప్రార్థించి పవను మూన్సలో లేకపోయి 
పరమస్నాత్తికుండైన ఫణిరాజుం గదిని యురగోంద్ర నీవైన నోర్వంగవలయు 
మిామచ్చరంబుల మిహీరుండు గూ లె, మోమచ్చరంబుల మేదిని గ్రా 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 8516602012 eGangotri Gyaan Kosha 


264 Vinay Ee See stan ees Donations 


మోమచ్చరంబుల మితిమో ఆ నబ్ది, మామాట లాలించి మము మన్నించి 
గాలిని గెలిపించి కరుణ వాటించి, కేళిమై మమ్ము రథీంవవే యనిన 
సురలన్రార్థనకు ెషు:దు శాంతి బొంది, కరువలికిని వీవంగా ననువిచ్చి 
యించుకయొకఫణం బెట్టిన. జొచ్చి, మించినబలిమి సమిీరుండు . దోయం. 
జెలువేది యందోొక శిఖరంబు విజిగి, తలకొన్న గాలిచే దవ్వుగాం దూల 
గురుతరగతి నద్రికూటంబుగాలు ధరణీళ యబ్దిమధ్యంబునం బడియె 

"దేవ యానింహళ వ్వీవంబునందు, దేవేంద్రు పనుపున చేవతాశిల్సి 
కరకెౌశలమున లంకావురం బనెడు వురము నిర్మించెం దత్పురవరంబునకుం 
గోట లేడొప్పు నన్కోటగోటకును, వాటమై నానీ వాకిళ్లు గలవు 
తలువైనయట్టి కొ'త్తడములతోడ, నిజవైన ముందటి యిట్టికకోట 
పడమటిచ్వాన మేర్పడం గాచియుందు, నెడపక రాజసు లెనుబదికోటు 
దానవ్రు లు_త్తరడ్వాకంబు గాచి, 'యేనూటడెబ్బది యేడుకోట్లుండుం న్‌ 
దూర్పువాకలియందుం దొలంగ శేప్రాద్ధు దర్చించియుందురు తగనూబ్లుకోట్లు 
దషీణదాషర ముద్దతిం గాచియుందు, రహీ ణదానన్రు లలువదికోటు శక్‌ 
అరయ నాలోపలి యాటుకోటలను, నరనాథ యిరువదినాలువారీళ 
వరుస నీవెప్పిన వడునున నెపుడు, దరిగాచి యుందురు ధరణీత లేళ 
తిరమగు చున్నట్టి దిడ్డివాకిళ్ల, నురసత్తు స లుండుదు రొక్కొ_క్క_కోటి 
వురమభ్య వీథి నెప్పుడు గాచియుందు, రలువడిలతలు నార్నూ రుకోట్లు 
కుంభ కర్లునిని ద గుహం గాచియుండు, జృంభణ మొప్ప వనీం లు 
మొనసి యారావణు మొగసాలం గాచి కొనియుందు రొకలమకోటి రాకుసులు 
ఒనర నావాకిట నుండురాత సులు, వినవయ యిటువడివేలకో ఖఇ్రలమిం 
సా నింద్రజిత్తువాకిటను, బలవంతు లుందురు పదివేలకోట్టు 
(నులైన యాయతికాయాదివీర, దనుజులవాకిళ్ల 6 దరలకుండుదురు 

ఎన్ని కతో మజి యినకులాధీశ, యొన్న రాదానేన యెంతయు ఘనము 
వంటల వర్శ్మింపందర మె, యీసునం ₹₹లాన మె తినవాడు 
వనజజుం డతనికి వరమిచ్చినా(డు, దనుజులచేత గంధర్వులచేత 
నమరులచేత నయ్యములచేత, సమరంబులోపలం జావు లేకుండ 

సవురంబు లేల యేచందంబులందు, సమయింవరాదు 'రాషతీసలోకనాథు 
నతంు మోవేతన యని జచ్చుంగానిి తీతినాథ యితరులచే నస్తా 
కుంభకర్టుండు చేకొనండు చీరికిని, జంభారినె నను సమర ద 
శ J యైన? ౦బులోన 
నె_త్తినమదమున నెలుంగండే భయము, చి _త్తంబులో నింద జి తనువాయ 
హరునకుం బ్రియముగా యాగంబుండజేస్పి వరశో క బడసెను క్‌ 
నరుదుగా మాయావియి విలువటి, యరుల = | మ 

వ యె విల్లువట్టి, నాకౌశంబునందుండి గెలుచు 

నతిస్తత్త వ్రధనుండు ప్రహస్తుడన్వాండు, చతురుండు 'రావణనె నషపా 
ఖండేందుధరుచెలి కాని సామంతు, భండనంబున మాణిభ Se స్‌ 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 eGangotri ౮/౧ Kosha 


om 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
యు స్స్‌ కాండము 265 


దనుజవీరులు వుహోదరమవహా పారు స, లనువారు నతికాయుం డనువా(డు చేవ 
బలిమి కొనిన దిక్సాలురనై న, గాలుతురు రణమున గిట్టిన యవుడె 
యనిమిషకంటకు ఛై నబల్లిదులు, దను బేశునకు లవతనయులు చేవ 
జ్ఞాతులతో బంధుసమితి లెక్కి౦ప్క ఛాతకు నైనను దరముగా వధిప 
యరయ( గుబే కాదు లరిగావులన్న, విరచింపవచ్చునే విభవంబుకొలంది 
నెత్తుట మెదడున నెట్టన దనిని మత్తులై సంగకో నృత్తులై చాల 
నద కెక్కి.నట్టిమహా మై ౩ చైత్యవరులు, వదిచేలకోటులు ఫల లుండుదురు 
వారిలాన్రనండేసి వసుమకీనాథ, యా రావణుండు గెల్చి నఖలదిక్కులను 
అనవుడు రాఘవుం డతనితో ననియె, విను విభీషణ మున్ను విన్నాండ నేను 
మీాయన్న 'యెంతయు మిక్కిలిబంట్కు పాయక యాతనిబలము నట్టదయ 
వాండెంతవాండైన వచ్చి నాయెదుర, వాడిమి వాటింప వాం ల. 
వారిహర చె వ్లోదు లాదిగాంగట్లు, సుర లడ్డగించినం జూర్ల బు చేసి 
వాని జరు న్‌ న్నవళ్యంబు లంకం బూని మ నిముల దాన వేళ 
యనిన విభీషణుం డారాముం జూచి, వినయంబుతో యొషే విభున కిట్లనియె 
నీరావణుం జెంత యీలంక యెంత, శ్రీ రామ నీబాణశిఖ్రైపర్వునవుడు 
లంకకోటలు ద్రోసి లస్దలువట్టి, క్కటో నసుకుల గిట్టేనయపుడు 
Se నరనాథచంద్ర, కాలాగ్ని రుద్రునిగతిం బేప్పువాడ 
ననవుడు బతి వాని లాం, ఘమున లత్షణునకు ననియె 
నీసముద్రమునీట నినజుండు నీవు, భూసురాశీ ర్వాదవుణ్యనాదములం 

రి శ్రీరాముండు విభీషణునకు లంకాభిషేకము సేయుట. ర్రితా- 


గట్టుము వేగ లంకా రాజ్యుమునకు:, బట్టంబు వానికి బ్రతి విభీషణుని 

అని యానతిచ్చిన నతండును' నతన్సి వననిధిజలములు వనచరు చ్లేత 

నభిమేక మొనరించి యసురులకెల్లం బ్రభుడవు గమ్తని వట్టంబు గట్టి 
తలపోయ నాచంద ద్రతారార్కముగన సలిలీతంబుగో న్‌ ద్రునికీ ర్తి 
యెంత కాలము గలు నిలవిఖీషణుండ, యంత కాలంబు రాజ్యమునే. నేయు మనుచు 
నాన్చి వానరకోటీ. హర్షించి యంతం జేర్చి రాఘవుడు విఖిషణుం జూచి 
యీయనబ్లి దాంటంగ నేయుపాయంబు,. నేయుద మననవుండుం జేతులు మొగిచి 
యీవార్ధం గట్టక యిం, ద్రాదులకును, దేవ యెమెయి దా6టం దీరదుకాన 

నిది గట్టుటకునై న నినకురొధీశ, వవిలంబుగా వనం త్రూక్టింపవలయు 

నని ఇమా నట డశ గీ గను, ననుమతి శార్లూలుం డనుదూత వచ్చి 

. కపినేనకొలందియు6 గ వులమాటలను! గవులతో న. 
“అరసి క్రవ్యుణం జని యసురేశుం గాంచి, కరములు మొగిచి నిక్కము విన్న వించె 
నుత్తుంగయశులును నుత్తుంగభుజులు, నుత్తుంగసత్తు (లు నుత్తుంగమతులు 
నగురామలక్రణు లలవుమై విడిన్కీ రగచరనేనతో న తీరమున 

గణుతింపనగ్‌ నుడుగణముల నైన, గణుతింహదగు వృష్టికణములనైన 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 692000౪1 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


266 ధ్రీరంగనాథ రామాయణము 


గణుతింపనగు నవ్దీకరడులనై న, గణుతింపంగా రాదు కవి నేనసంఖ్య 

నుచిత మావేళ సామోపాయమునకుం బచరింవం బంవు నేర్చరులైనవారి 
ననవుడు కార్టూలుం డనువానిమాట్స విని శుకునకు అ డర్థిం బలిశెం 
జని నీవు వానరనై న్యంబుః జొచ్చి, యినసూనుతో 6 బ్రియం. బేర్చడం బలికి 
పగ లేమిం దెలిపి యాఖానునందనుని, మగుడించి రమ్ము సమ్మతి లెమ్ము పొమ్ము 
అనవుడు నతంచేగి యక్క_జుం గాంచి యనియె రావణు చెప్పి నంతయు: దెలియ 
వైరంబునేయ రావణుతోడ నీకు, గారణం బేమి యర్క_జ నాకం జెసుమ 
వాలి మాయన్నన వలవదు వినుండ వాలికి నీకును వై రంబు గలదు 

వాలి యాదాన వేశ్వరుపగ వాయ, చాల రావణుతోడి సంధి నీషొవ్చు 

'రావణుం డీరామునామం 'దెచ్చుటక్కు నీవిటు రాందగునే కవిరాజ 

యనిం గుబేమని గాల్పి యతనిపుప్పకము, గొనినకావణు నెటుగుట 'లెన్సగా బె 
అక్షుల హరునితో నయ్యద్రి యెత్తి, నట్టి రావణు6 డల్పుండా కపిరాజ 

దే వేంద్రుండాదిగా దివిజులనెల్ల, నావిధంబున ెల్వండా వానరేంద్ర 
కొలందిమోజీనపళోమగుండంబులందుం దలలు ఖండించి యుడ్లతగతి వ్రేల్చి 
జలరుహసంభనుం జాల మెప్పించి, వెలయంగం డ్రైలోక్యవిజయంబు గూనంజ = 
హీనమాననుతోడ నేటిసఖ్యంబు, దాన వేశ్వరుతోడం దగ్గంజేయు సంధి 
యననవుడుం గోపించి యగచరు లెల్ల , వినువీథి శెగయుచు వెస వానిం బట్టి 
'చెడిదంబుగాం చెక్కు_పిడికిళ్లం బొడిచి, కడుమోఆీ మసగి రెక్కలు 'ద్రెవ్వం గొట్టి 
ముక్కును జెవులును. మొగిం గ్రోసీవైచి, యొక్క_ట గడలీన నుదరి రాఘవుడు 
దూత నేటికి నింత దొసంగులంబెట్టం చబ్రాతిగా వీని నేవక పోవనిండు 

అనవుడు రాఘవు నాజ్ఞ కు నులికి వనచరులందటు వాని విద్చుటయు 

వినువీథి శెగసి యావినువీథినుండ్కి యినసూతితో శుకుం డేర్పడం బలి 
'రావణుతోం గవిరాజ యేమందు, నావుడుం దారాధినాభుండు గినినీ 

తానెంచ ద్రోహి యీధరణీశ్వరునకుం గాన నాద్రోహిని గని నై ననుము 
సొరిది నేలోకంబుం బొచ్చిననై నం బొరిగొందుం గాని యేపోవనీ ననుము 

పటు కార్తుకం బె యూపంబుగా నిలిపి చటులాస్త్రములు పరి _స్తరణముల్నేని 
పరంగం గెంధూళ్లను బ్రభలుగాంచేన్ని తరుచర స్రుక్స్రంవతతులు చేపట్టి 
సమరభూ వేది కాస్థలమున నిలిచి యమరులనెల్ల6 బ్రియం చెక్కుచుండం 

గర మొప్ప వీఠరాంగకములం బెల్లుబ్బి, తొ'రంగుచునున్న నెత్తురునెయ్యివోేసి 
మహీతగుణధ్యనుల్‌ మం త్రముల్లాయగ, బహుఠాతకుసశ్రే ణి పఠుకోటి7గాఃగం 
దనరిన విరహనాదంబుల వేరి, యనిమి పోవలికి నావ్వోనంబు గాంగం 

విడువని కాహళవితతులమ్రైోంత, కడునింవుగా సామగానంబుగాల 

ఘనమైన రామలక్షుణు లకోపంబు, మునుకొని నాకోవమును మండుచుండ 
ననుపమాగ్ని త్రయంబై యుండ నందుం దనదుప్రాణముల న త్తజీ నావుతులుగ 


రణమునం దనవీరరస మడంచుటయుం బణుతింపలా సోమపానంబుగోలం 
CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 6920004 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations శ 
యు న కాండ ము. 267 


బ్రకటరావసవీరవకువలలముల్క సకలభూత వ్రాత సంతృప్పు "లెసణ 
విడువక గావ వసులయా ౦బ్బు గడునొవ్చ జేయు రాఘవసోమయాబి 
యటుగాక మున్నె నీతాంగనం దెచ్చి, యిట యిచ్చి బ్ర బదుకు యిది బుషయనుచు 
అని వేర్చి ను గీ గను డాడువాక్యములు, విని శుక హు వేగంచె పోయి 
యంత నావృతోంత మారావణునకు, మంతనంబునం చెవె వ్చె మణీ రాము డిచట 
వనధితీరంబున వనదర్భళయ్య, యొనరించి తాత్పర్య 'మొస్పారుచుండ 
నమృతపయోధిలో నహిశ య్య మిద, నమలచి త్రంబున నానంచమంది 
మున్నున్న తనయాదిమూ ర్తి ర్తిచందమున, నన్న రనాయకుం డతికాతుకమున 
నవరత్న కటకమండనమండితంబు, వివిధోరె కామణి వివుల'రావంబు 
నుర్వీతనూజామృచూపథానంబు, గర్వితాహేతభిబా కాలదండంబు 
ఘాోరప్ర, ప, తాపకుంకుమచర్చితంబు, సారంగమద లేపనం వానీతంబు 
-ఇ0్ర తై రాములు డర్భశయనము సేయుట. ర్రిఆ- 

నిరతమవహాదానని wes ధరణీభరణధుర్య తాసమం బగుచుం 
బొలుపాందు దతీణభుజతాఖ దాన, తలగడ గాంేనీ ధరణీశ్వరుండు 
వవిధంబుననైన నిటుదాంటి పోవా, దోవ నాకిమ్తని తోయధి ననుచు 
రామభూవరు(డు వారక నుపవానీ, దై యై మూూదుదివసంబు లటు శయనించి 
తెలిడెందమున జలదేవత నిలిపి, వలుముటు నిష్టతోం ద్రార్థనః చేసె 
కడగానరాని నీకడిందిచి త్తంబుం బడయుటనై. యేను బడియున్న వాండ 
నీకేను మాన్యుండ నీరధి వేగ, నాకిమ్థు తోవ యానా కారి జంప 

నని వేయకొనుటయు నారాము నెదురం చ దనరారి యంతకంతకుం బొంగి పొంగి 
తోరంవుందెరలం జేతులు విచ్చి విచ్చి, బోరన నురువు తెల్పున నవ్వి నవ్వి 
ఘనమిానరుచినాలుకలు డ్రోనీక్రో కన చనుమైైంత నట్టవాసము చేసి చేని 

తుది నిరుదిక్కులతోం చెప్పీ, చెప్ప, కదినినసుళ్ల వక్ర తం జూపి చూపి 

యుదధి యారాముని నొక్కింతగొనండ, యది యష్ట్రదయెకాదె యారనీ చాడ 
జడుంజై నవా(డు దుర్జనుండై. నవ్వాడు, కడుం ్రారళీవసంగతినుండువాండు 
మలుగక తనలోన నాలు కులగోత్ర మైనం చేకొని మ్రింగువాయు 
"నెదురెంత వేండిన నెలుంగునే వెద్ద, వదరుచు నంతంత. “'వడినుబ్బుం గాక 
కదియంగవచ్చుచోం గడిందిచి త్తరబు, చెదరంగ విషమువై 6 జిలికించుంగాక 
యడంగక- తన్మప్తార్థనంబు నా ఫొనక్ష, జడధి వొంగినం జూ జానకీవిభుండు 
నిడుదకన్ను లకే వ నిష్పులురాల్క. ముడివడి బొమలు గ్రమ్ముచుం గోప మెనలో 
జలధిదిక్కును మణి సౌమి త్రిదిక్కుల బలుమాలుం ,జూచుచుం బలికె భూవిభుడు 
వీనిగర్వము గంటివే లత్ష్మణుండ, నేనెంత వేడిన నింతం న్లైఫొనక 
పొడచూపకున్నా (దు పోడచూపకున్న 0. బొడవడగింపక  పోనేల యిత్తు 
నెడపక. క్రోలియు నింకింవలేని బడ బానలంచె నాబాణానలంబు 
మానస గాక నాయ స్ర్రంబుకొలట్చి పటుతరమకరసర్పములు మోనములు 


ల 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 692000౪1 ౮/౭౧ Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


968 శ్రీరంగ నాథ రామాయణము 


గండకంబులు కూర, కర్క టంబులును, మందూకముల నీరుమానిసుల్‌ పళున్చ 
లురవడి నొండొంటి నొారయంగం బాణి, జెరలెడి తిమితిమింగిలతద్దిలములు 
దండిరాతసులును దలుచు 'నెగళ్లు, కొండలు మునదూరుకొని రూపుమాపి 
పరంగుచునున్న నాబాణాగ్ని శిఖలు నెరనీనతనలోని యెమ్లులో న 
జలముల? గవ్పీ యాజలచరకోటి, మెలగుట మాన్చించి మోందం చేలించి 
చిప్పలు గుల్లలు చిక్కంగం దన్న, నివ్పుడ ధూళిగా నింకించువాండ 

నీరితండ్రి యని వెద్దం చేనీతింగాని హరిమామ యనుచు బాలార్చితింగాని 
యిందుకుం చనువేండ నేటికి నాకుం బొందెటుంగక తేర్చి పొంగాడుజలధి 

నన్న శ క్తునిగా మనంబునం దలంచి, యిన్ని చందంబుల నేంచె సౌమిత్రి, 

తే విల్లునమ్దులుం దెగి పొంగియున్న, యీవార్ధి నాచేత నింకుటం జూడు 
వనధిలో జగములు వడిం జూజుబుత్తు ననుచు శాఘవు(డు విల్లందుమా త్ర మున 
బలభేది వణ దిగ్భాగంబు వగితి జలధులు గలరా నాశౌకరు లడగా 

థారణి [గుం భూధరములు గూలె, నీరజాసనుడును నివ్వాజగందె 

చుక్కలు డుళ్లై శేషుండు భీతిళ్లై దిక్కులు గైళ్లై నద్దివి యొడ్డగిల్లె 
నినకులాధిశ్వరుం డేపు దీవించి, వినుతులు శోఖిల్ల వి్లెక్కు పెట్టి 

సమవ_ర్తి సంవ ర్హసమయదండంబు, సమమైనవాని నుజ్జ సలమెనవానిం 
బ్రిశయకాలానలప్రభ నొప్పువాని, విలయోగ్రచం డాంశువిధ మైనవాని 
సాయకంబులు వెక్కు సంధించి పేర్చి, త యధిలోపలం దొడరి 'యేయుటయు. 
గడశం బొంగితి నన్ను6 గరుణింపు మనుచుం జెడక వారిధి యోరనీల్లెడునూడ్కి_6 
గడుమ్రైసి పర్వతాకారంబులగుచుం గడు వేగం దర లాకస మవ్చలళించె 
బలితంపురామభూపాలుని బాణములు వెక్కునాంట సముద్రు,నినోట 
క్రమెడులాలలకై నడి నురువు, లమ్మవావీచులయందు? బెల్లెసంగి 

సారిది నేలోకంబు జొత్తు నన్హాడ్కి, భరియింపరాక యెంతయుం దల్లడిళ్లె 
జలనిధియుదక మాస్వాదింపవచ్చి, మలుగకరామాస్త్రమహిమకు నులికి 
మొగుళులు మగిడి వెమ్తుచుం బోన్రభంగిం బొగ లెడం ద్రువ్వక పారిపారి నెగనె 
నొటయుచు రావు లొజలుట జూపు తెజంగున నోజలె నెంతే జంతుసమితి 
మనుకులవల్లభు మార్షణవహ్నీ, తునుకసొచ్చిన సముద్రు నిచి త్తవృ త్తి 
ఘనతరంబగు నహంకారాదులెల్లం 'బెలువేది నిలువక పేడంచాయుకరణి 

డై లేయులెల్లం బాతాళంబు విడిచి, భీతిల్లి పారి వెళ్కుదిక్కులకుం 

దన చేతి నింకక తనరినవారి ననయంబు నింకింతు నని వచ్చుచున్న 
యినకులబాణాగ్ని ఆెదురుగ్యావచ్చి, యనువుగా నాలింగనము చేసె ననగ 
నుడుగ కంతయు. వడి నొడంయనాడిలోన్సి బడబాగ్ని వారిధివై మండ జొచ్చి 
నప్పుడు లత్ష్మణుం డంతకుభంగి, నుప్పాంగి ర” ద్రసంయు క్తుంజై. యున్న 

యన్న చందము( జూచి యళుకుచు వచ్చి మున్నీ టి కెడసొచ్చి, మోడ్చుకేలమర 
మాన వేళ్వర, యిది మధథనంబు నేయ, రఠానికాలునివీరరసవారి గాదు న 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 51660201 eGangotri Gyaan Kosha 


nn తననన న పటకతనతననవ ఆ క్‌ 
ద ద క మా దాదా మ దద = 


fo 


అజా 2: --. 


Vinay ప దులా కు 969 


మాన వేశళ్ళర యిది మథనంబునేయ, 'రానిరుద్రునిరోషరసవార్షి గాదు 

ఈనీరు నిబ్బంగి నెజయింపందొడల్భౌ నూన నీదునూర్షణవహ్ని 

వెలికి నే తెంచి దిగ్వితతిలోంయనాడం గలయ లోక కం బెల్లం గాల్బునో తగదు 
సర్వజగద్ధితచరితంబుః బూని, యుర్విశ యీకోవ పసంవారెంపు 
నీకోవమునకు నీ నీరధి యెంత, లేకార్డ్ము కం బింకం దెగంగొన కధివ 

యని విల్లువట్టిన నతం డీక కోప్ప మినువేడింపంగం గను "లెలువ్రును బొంది 
వ. జత నాయంబకంబులనె, యంబుధి నింకింతు ననినచందమునం 
్రూరదృష్టాలం గనుంగొని హు "యోరిసము ద్రుండ వా నాకు 
క నింకించి నీయందుంగలుగు, వానినన్నింటిని వడి ee 

భర్జింతు నీవింక బంటవై నిలువు, దుర్భనత్వమునను దొడం కా! 


--౦ శ్రీరాములు సముద్రునిమై (బ్రహ్మా స్త మేయుట. 6ఆా- 
యిదె తొడి7ద బాణ మేనారి ననుచు నదలించి యపుడు ద్రవ ప్ర్రంబు దొడుగ 
ద్రిహ్లయు నిం ద్రుండు భ్రమ గానరైరి, బ్రవ్రోండ మెల్లను బగిలేనప్లయ్యి 
సంలు బాగిలినట్లయ్య, భువన త్రయములోనిభూతంబు లబ చెం 
గలయంగ దిశల జీశ ట్లగ్గలిం చె, వెలుగు రవిచంద్ర వివులబింబములు 
అశనులు వడియె మహా నీల మడ రె, నశరీరి యొజలె  ముథ్యాగ్ను లు నెగనె 
నుడుగక యొక మోతే యూరక మ్రోసె జడధి యప్పుడు గ్రా గాహసమితయుం డానుం 
బొంగాల్ల నెక్క_డంబోయెనో యనక దుంగ ఫేనము 'లెందు? దూలెనో యనంగం 
బటుఘోవ మెమైెయి6 బానెనో యనంగగంజటులో గ విష మెందు సమనెనో యనంగం 
'చెంవెల్ల నెక్కడ చెట్టనో యనల్కు సొంచెల్ల నెక్క_డం బొ చ్చెనో. యనంగం 
భంగంబు లేకయుం బరికించిమాడ, ఛంగంబునకుం దాన పట్టనం బరంగి 
స_త్సషంబుచెడియు నాళ సృర్యంబు గాలు స సహ చలనంబునొంది 

భ్రమణంబు లేకయు భ్రచుణంబునొంద్చి, యమిత వేగంబున నధికతదక్కి_ 
ఉహేరాముచేతి ట్ర పో త్రంబు దనకు, బీరంబువెడి వచ్చి బిందువై యుండె 
వరమున చెరుగు ర _స్టకములు కరమరుదార నొక్కటం ద్రుంచుకొజకుం 
గడలి రాఘవుం' డంపగమివాండినేయం బడబాగ్ని నిడి నీటం బదనిషుకరణిం 
జింతింప చేవ నాజీవనం చెంత, యింతియ కాకని యిబ్బంగి మజీయు 

నాసమ్ముద్రుం డిప్ప డఖలంబు చూడ, భాసురరత్నఃప్రభాయు, కుం డగుచు - 

బ ద్ర జ్వర నేడు వెనువడగలతోద, నుజ్వలదహికోటి తలా గొలువ 
గొంగాదనదు లెల్ల గడశతో నడువు మంగళబహూువుప్పమాలిక లె అయం 
దలకొని జలచరతతులోలి నడువు జలనిధి నను బెంచి సాష్టాంగ వ. 
' కరపీద్మములుమోడ్చి కడుసం భ్రమమున, నరవర్నాగ్సణేకి సన్నుతి విన్న వించె 

నేను ః మోయలుకకు నెంతటివాండ, భూనాథ నీవోదివురుషో త్త త్తముండవు 
వాయుభూజలనభోవహ్నూ లాదిగన్సు నీయాజ్ఞ లోనివి నిక్కువం బరయ 
నీయందు నున్న వానికి లెక్క. లేవు, నీయధీనంబులు నిఖలలోకములు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


79 Vinay శ్రరంగనాధ Bhuygn Vegi] ns Donalions 

తప్పు చేసితినని దండింపవలదు, చెప్పు 'మేపనిమైనం 'జేనెదం గాని 

న్‌ విన్నషమునేయ నంత నారాముం గనుంగొని యప్పుడు గం గాదినదులు 
ధరశిరములు మ్రైవ దండము ల్వెట్టి; కరములు ఫాలభాగంబునం జేర్చి 
శరణారులము రామజగదభఖిరామ, కరుణింపవే మమ్ము క కరుణాసము ద్ర 
యభయంబు వే(డెద మయ్య యిందణము, నభినవంబుగను నీ యస్ట్‌ళం గాచి 
శుభతరమంగళనూత్రము ల్నిలువు, త్రి భువనాధీశ్వర దీనముందార 
యవరాధిం గాచుట యదియె నా కృషం జూచి రథతీంచు గీ ర్వాణవంద్య 
నీమహిమల నెంచనేరవు శ్రుతులు, నేమెంతవారము యిట మిమ్ము బొగడ 
'దేవతామయుండను దేవదేవుడన్ర, కావను టబ్రోవను గర్తవు నీవ 

భూమిోశ లోకేశ ' భూరిప్ర ప, కాళ, re) వుణ్యస్వరూప 

యని యిట్లు నదు లెల్ల నభీసుతుల్‌నే నేయ, విని యప్పు డారామవిభుండు వారలను 
మన్నించి భయ మెల్ల మానుండటన్న, నన్నళనాథున కబ్ది యిట్లనియె 
సరసిబజోదర మానిజననుతచరణ, శరణాగతా_ర్హరతుకదివర్థిమూ ర్తి 

తరుచర నేన యుద్లతి నేగునపుడు, కరిమకఠాదులం గదలంగనీను 

ఉప్పొంగి కయ్యల కొ త్తి, బెల్విరిస్కి తప్పింప నన్హూరుతము జూచి మ్రైయం 
గడ లేక మిగుల నగాధ మైయుండు, సుడివొడమింప నాసొంపువాటింప 

నలరి నేతువ్రతట్టి యైనను నడువు, మలఘువి క్రమ యూరశైనను నడువు 
మనిన రాఘనవుం డమోఘాస్త్ర మస్ధీళు, పనువున మరుభూమివై6 బ్ర యోగింప 
విలసిల్లు నయ్యంపవేండిమి చేత, సాలవకందులనీరు నోషింపం చేసి 

' యామరుభూమి కుదాత్తుండై సర్వ, 'కామసమగ్రంబుగా వరంబిచ్చె 

నది మరుదేశ మై యంతనుండియును, వదలక 'మమ్హాడ్కి. వర్తించుచుండె 
వమగుడంగం జనుదెంచె మను జేశుశరము, తగనబ్ధిపూర్వవిధంబుననుంటె 

నప్పు డంభోనిధి యనియె రామునకు, నుప్పాంగునయమున నొప్పువాక్యముల 
మితం డ్రి దశరథ మేదినీశ్వరుండు, డై దై లేయ దేవయుద్ధమునం చెంపాందీ 

నన్న యోధ్యకుం గొని నరనాథపోయి, మన్నించి యప్పుడు మగుడ వీడ్కొలిపి 
ఫు త్తేరవచ్చితి భూతలాధీశ, యిత్తెజంగున మోకు నేం దక్కినాండ 

దొరకొని కట్టు సేతువు రాఘవేం ద్ర, తరుచర నేన నుద్ధతి 'నడపింవు 

-అ౮ శ్రీరాములు సు గీ గ్కీవునితో సేతువు గట్ట నాజ్ఞాపించుట. 6తా- 

మనవుడు కస డర్క_జుం జూచి, పనువునేతువుగట్టం బ్రవగపుంగవుల 
రయమున నప్పుడు రవినందనుండు, ప్రీయమునః బంచె వారిధి గట్టుం డనుచుం 
జని రంగదుండును జాంబవంతుండు, ఘనులై నయనిలజ. గజగ నాకు 
పనసుండు నలుండును పావక నేత్రుండును గంధమాదనుండును గవయుండు 
కర మొప్ప నీలుడు ఘనుడు ను శరభుండు బుషభుండు శ తబలిబలుండు 
హరిరోమవముండు నట సుమేణుండు, సొరిది గేసరియును బ్యోతిర్తుఖుండు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi ర్రి2౧10 Bhuvan Vani Trust Donations 5 
యు భ్ధ కాండ ము, 271 


దధిముఖుండును వేగదర్శియు మజీయు, నధికులు కవినై నికాధివు లేల్ల 
మ్రా(కులు గొండలు మల్లటిగొనంగ,, వీకతోం గొనివచ్చి విషధిలో వైవ 
నొకటియు వీటివై నుండక నునుంగ, వికలునై కవు లెల్ల వెజగంది వచ్చి 
పతికి. జెప్పుటయు భూపతి యాత్సలోన, నతివి సయంబంది యచ్చి కిట్లనియె 
నివియేమి కవివరు లిబ్సంగిం దెచ్చి, వదలక తరులు పర్వతములు "వైవ 
నొకటియు నీ(టివై నునికి లేదనిన, సకలాధివతికి నాజలధి యిట్లనియె 
బరమేశ వినుము లోపలి కవినోవం బొరిపారి జలచరంబులు 'మ్రింగెనవియు 
నమరంగ శత యోజనాయతం బగుచుం దిమి యనుమత్స్యంబు దిరుగు నాలోన 
మంగు నామోను దిమింగిలంబోటి, మింగు నామత్స్యంబు మిగుల దద్దిలము 
ఇటువ లె నొండొంటి నెజగొనుచుండుం జటులసత్వంబు లసంఖ్యముల్‌ దేవ 
యనవిని యట్టి మహాంబుధిం గట్ట, ననువేది చెప్పవే యన్టీశ యనుడు 
నినకులాధీశ్వుర యీనలు6 బనువు, ఘను౭డైన యీవిళ్వక రృనందనుండు 
భానుకు లేళ యుపాయజ్ఞాం డితండు దానంతయును దమతం డ్రి చే నెన్చె 

వడి వానిచేందప్ప వననిధిం బట్టువడ దది యెట్లన్న వసుధేళ వినుము 

శిశు వేళ వింఛ్యాద్రి, చేరువ నడవిం బళుకణ్వులి డనుముని వజ్జనాడుచును 

ముని యనుఖ్రాన మిమ్థులంజేయంబోవ, ముని వేల్పులనుబట్టి మోరతోపునను 
వనధిలోపల బాఅవై చె నీనలుడు చను బెంచి యమ్హుని చయ్యన నెజీలి 
ఇాలంగం గోవించి శళపుం గావింప్క బాలుండు తగండని పరంగల జింతించి 
తనసొమ్ముపోకుండం చాంచెచ్చుటకున్సు ననువుంజింతించి యాయర్శకుం జూచి 
తనతపోమహిమ నత్తాపన్తోత్తముండు, ఘనతరం బగునొక్క_కట్టడ నెనె 
నీయస్ధిలోపల 'నేతృణంబైనం బాయక వీండేమి పట్టివై చినను 

అవి దేలుగాకని యవ్వరంబియ్య, నవి యంతలోం చేల నతడు శాకొనియె 
నదిగాన దేళలెడు నేనిచే గిరులు, వదలక నేం గట్టువడియెద నివుడు 

ధరణీళ యీవారిం దగలట్టునంత, కురుభ_క్తిమై గొల్చి యుంజెద నలుని 
రప్పింపు మనవుడు. రఘుకులో త్తముండు, రప్పించి య త్యాదరంబునం జూచి 
యోవనచరరాయ మోమహాోవీర, నీవి కృమంబెల్ల నీరధి నెప్పెం 

గాన సీవివు డేబ్లిం గడశతోడుతను, బూనికం గవులచేం బొంకంబుమోటు 
దరుగిరులందలు తార తెచ్చెదరు, వెరవొప్ప నసదృళవిద్య 'యేర్చ్పడంగం 

గట్టు మంభోశాశిం గడశతో నీవు నెట్టన నీలావు నేర్చున మెజసి 
యనవుడుం గరయుగం బర్షితో మొగిచి, వినయంబుతో రామవిభునకు ననియె 
నుర్వివై నేనిట నుదయ _మొందుటక్కు నుర్వీశ కలిగెల బ్ర యోజనం చివుడు 
"దేవ యూజలధి బంధిం చెదం బనువు, మావెర వెల్లను మాతం డ్రి చేత 
ఛారణీతలనాథ తగ నేర్పినాండ, నారాయ దేవర యానతింజేని 

సానేర్చు మాయొద్ద నరనాథ చెప్పంగానేల _ పుడు సాగరము బంధించి 
చెచ్చెర 'దేవరచిత్తంబు వడస్సి 'మెచ్చించువాయ్‌ నమ్మికం బంవుమనుడు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuyan Vani Trust Donations 


972 శ్రిరంగ నాథ రామాయణ 


నలినా పకులమణి నలుని. బంవుటయు, నలునితోంగాడ వానర నేన లెల్ల 
నేలయు నింగియు నిఖలదిక్కు_లును, వాలినయూర్చు ల వ్రయ్యంజేయుచును 
ఆయతశై లనృమావళి వైచి తోయధిం గట్ట నుద్యోగించి రవుడు 
రామచం దుండను రాజు గణేశు, చామదిలోవలం దలంచి య్రుక్కు_చును 
అర యోజనంబైన యది సు గ్పీనుం డురవడిం గొనివచ్చి యుర్వరవగులం 
గలయంగ దేవతాగణములు వొగడ, నలవునం దొలి తొలి సలుచేతికిచ్చి 
దొరకొని నలుండును దోయధియందు, వెరవార నిలివె నవ్వివులశై లంబు 
తనచేయుగేతుబంభమునకు రాము, ననువమకీ_ర్తికి నావిభీపణుని 
వినుతపట్టమునకు విశద ప్రభాత, దనరారుశాసన స్తంభంబుమాడ్కి- 
నంత వానరవీరు లాశావితాన, మంతయు దారమై యద్రులుం దరులు 
నవలీలం బెలుకుచు నవిబెచ్చి నలున, కవసరోచితముగా నందియి చ్చుచును 
ఒకకొండ పైనుండి యొకకొండ వై కిం బ్రకటజనంబు లొప్పంగ దాంటుచును 
గారలుచు నొకకొన్ని గిరులెత్తి కొన్ని, గిరుల ల్రీంచలం చెల్లగిల్ల వైచుచును 
గొండలు తలనెత్సి గునిసియాడుచును, దెండని కొందర దిట్ట నవ్రుచును 
గొండ పెం గొండ యాకొండ 36 గొండ, నొండొండ డొల్లక యుండం "బేర్చుచును 
నిమ్థుల గిరులంది యిరుశేతులందు, నిమ్మపండు లమాడ్కి_ నేగరవై.చుచును 
నొకడు కొండలమోచి యురవడి నడువ, నొక డది పడంద్రోచి యుబ్బియార్చుచును 
దాటి యాకొండ లుద్దండతంబట్టి, మిటుదునా నీవు మెచ్చంగ ననుచు 
నీతరు లీగిరు లింత వేగిరమె, త్రోతునా నలునియొద్దకు బాటు నివుడు 
అని బాసలిచ్చుచు నగించుకొనుచు, వనచరు లిబ్బంగి వడిం చెచ్చి తెచ్చి 
తరువులు నగములు తగనిచ్చుచుండ, దొరకొని నలుడు నేతువ్రుగట్టదొడంగ 
ముందటిచందాన మును(గకయుండా, నందొక్క_కై న నయ్యంబుధిలోన 
నట్టిచందంబున నాకపికోటి, గను గటాకటా కస్టజీవనము 
గలిగ నాకనిమది గలాడుమాడ్కి_6, గలయ నంభో రాశి గలా నెంతయును 
నలుడు నిమెయిం బదునాబ్దు యోజనము, లలవడం దొలినాండె యన్టీ బంధించె 
నంత సూర్యుండు (గ్రుంక నానేతువునకు, నెంతయు బలుకావు లిడి వలీముఖులు, 
వచ్చి వేలముల నివానస్థలముల జొచ్చి యెంతేనియు సొంవుతో నుండ 

అరి చంద్రో దయవర్గనము, థతఆా- 
గృతకృత్యుం డగురాము కీ ర్తివుప్పములు, చతురత మై వెదచల్లినయట్లు 
కర 'మొప్పం జుక్క_లు గాన్చించె నంతం జిరకాలములనీవు శిశువ్రలమామ 
పొలుపొందుకలువల పోరానివిందు కలసీనజక్కవకవయాపుమందు 
పాలవెల్లిని ద్రచ్చి పడసినవెన్న, ఈూలియాదలసపూవు చుక్క_లనవ్వు 
నెరిచకోరములకు నెలనెలవంట, యురువేది విరవుల నుడికించుమంట 
గగనంబుతొడవు దొంగలగుం జెదిగులు, నొగినద్ధిం బొంగించు. నూరటవట్టి 
హరిహర బ్రహల యానందదృష్టి, సరనీజరిపుండై న చంద్దుండు వాడిచె 


౮౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


R-Fr ననా? 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


యుద్ధకాండము. 273 


నినుపారి కలశాంబునిధి వెల్లివిరినె ననంగ వెన్నెల వర నట నిద్ర "లేక 
యొన్నండొ నతువేము గప్టైదము, ఎన్నండొకో లంక యేము నూవెదము 
యొన్నండొకో దాన ేంద్రుండుం గాలు నెన్నండొ కో సీత యీరాముం గూడు 
నెప్పుడు. వేగునో యీసేయి యింక, నప్పుడు వచ్చితి మాత్మ లో సొలసి 

'యేల వచ్చితిమి రేయెల్ల నందుండి యోలి నేతువుం గట్టుచుండక మనము 
అనుచు నవ్వానరు లందటు నట్లు మనమున జింతొంచి మక్కువల్‌ ట్‌ 
యాసనేయి గడవి సంథ్యాదులు దీర్చి, చారుతరంబుగా సకలవానరులు 
నొండొెరు6 జీరుచు నుత్చాహ మొప్ప, నొండొరు6 గడువంగ నురవడితొడ 
బృథివీధవంబులు పృథివీజములును, బృథులసత్వంబునం చెతికి యేతెంచి 
యంబుధిలో వైవ నవుశు సు గీ వుం, డంబరవీథికి నరిగి వేగమున 

'వెర వారంగా? బట్టి వింఛ్యాద్రి, షల మర యోజనము నిడునై నది విజీచి 
యాసుచే వేణునిచేతి కందిచ్చుటయును, నాసుషేణుం డిచ్చె నలువ. 
చారాతనూజుండు దద్దుర నై శైల, మారూఢగతిం దెచ్చి యబ్ద్జిలో వై. వెచె 

మలయా ద్రిశృంగంబు మ్రా మాతుల. నలునకు నీలుం డున్నతగతి నిచ్చె 
ద్వివిదుండు మైందుండు దెచ్చి య్రాబూర్రి, గవగూడి వైచిరి గ్రావంబు "లెత్తి 
గజుండు గవాతుండు గంధమాదనుండు, భుజబలాఢ్యుండు శరభుండును గవయు 
డిల చలియింప మహేం ద్రాద్రి శిఖరములు దెచ్చి వైచిరి మున్నీ టిలోన. 
నవియెల్ల మునుంగక ,యావేళ నలుండు తల యంబుధిం గట్టం దరుచరు లిట్టు 
వ్ర కటించి తెచ్చు పర్వతములు దరులు, నొకశేల నంది పయోనిధియందు 
చ... గనుంగొని యు (గకోవమునం గనలుచుం బలిమిమైం గరువలిసుతుండు 
'చయ్యన లు నయ్యెడం గొనితేర నది రాము డెటీ(గి 
యనయంబు నిరుగల నందననుజ్ఞ, యొనరింవ నట్లని యొనరించె నలుండు 
అప్పుడు కవినేన యాప్చలమ్రోణు, యుసప్పాంగి చాళాలి యుబ్బడు మై మోత 
తరుగిరు లొండొంటిం దాశుడు మత, తరుచరు లొండొరు_ల్పగం చెప్పు మ్రో మోత 
కుదిసి భూతంబులు ఘోషించు మ్రత, వదలి దిగ్రజములు వాపోవు మై శ్రా 
కడునగ్గలంబుగా గగనంబు ముట్ట, ౫ సుడుగక వెన్తైన న యురవ్ర హూం 

బృంచార శాసురబ్బందంబు' లె ల్లి త్తి మందరగిరి యె త్తి మె త్రి మథియించునాంటి 

యమృ తాస్ధిమ్రైంత యో యనంగ నామ్రైోతే, కమలభ వాండది_క్షటమును నిండె 
నంతట మధాషహ్న మై మెన వానరులు, వ. జుచ్చుటకు వృశుంబులు చేరి 

పలు తెజంగుల మంచిఫలములు నమలి, నెలవులం జల్ల ని నీన్లీప్పం ద్రా దావి 

నీడల నొక్కింత నిలిచి కృవ్వణను, "వేడుక రెట్టింవ “పేలంబు కత 
'నాకొండ లెత్తి తే నరూనండు కొంద, టీకొండలను వేగి నెత్తి తెండనుచు 

చెనైన తరువులు వెక్కై-న గిరులు, చెక్కు. మొత్తంబుతై సవిక్కునం దెచ్చి 
యూరక నల్లునకు నొప్పీంచువార్సు వారిధిలోవల వై. "వ చెడువారు 


నట నెదు"రేగి చెల్ల ల్లందూకొ నారు, నిటందెచ్చి చేరువ న నిడియెడువారు 
CC-O. Nangjgpeshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


7 నీర థరానూయణము 
974 శ్రురంగ నాథ నా 
నలుం డందుళొనంగ వానకు లంది యొసంగం బలుతరుగికులు నిబ్బంగి మర్నాడు 
~ » se leaf ర్‌ జూ 
ఆనేతు విరవవియాలుయోజనము, ఫీసున బంధింప నిను డ_స్హమించె 


VE 
నప్పుడు సు స్రీవ్రం డాడిగాం గవులు, చెప్పి రప్పను 


పనా 
జెప్పి వల జెచ్చెక నేగి యొవ్చెడుసుఖనివ్య నుండి యారాత్రి 
గడపుటయును రడ వ లిముఖులు, వడి నందటునుగూడి వారిధి గట్ట 
నేమేమె తెశ్చెద మెల్ల్బభూజముల, నేమేమె తెచ్చెన మెల్లకొండ లను 
నని పాటీ తరువులు నృద్దులుః దెచ్చి, వనణిలోపలం బడ వై చెడివారు 
కొందచజుంతయుం గను (నోళుచుండువారు, కొందటు నీడలం గూర్పుండువారు 
కొంవలు నేతువు గొలవెట్టువారు కొంవలు నిిద్రలం గనార్కడువారు 
కొందలు అెలినీప గ్రోశెదేవాకు,. నంవలు నీ క్రయ లసులైయుండ 
నప్పుమ రవి చంద్రుంరై. తనువాసఃా, నప్పు 'డంద్రుయనించె నమృతంవువాన 
యప్పుడు చల్లగా ననిలుండు వీచె నప్పుడు సౌరభం బానంద "మొసంగె6 
దరుచకులంత నుత్సాహులై శై లృతరువు లంబుధి మహాోద్ధతిం దెచ్చి వైవ 
నారభసంబున కతిఖీతినొంది వారిధిలోన జీవంబు లన్ని యును 
ఉరలుచు నొరలుచు దికగయాలుచును, నెణీయుచు నటం దలలేె త్తి మూచుచును 
ముందటివగివి నమోసఘబాణంబు, యమ్రుందింపం వచ్చునో మమ్మెల్ల న. 
దలంచి యంతటిలోనం ద *లినఖీతిం “రిని నేతువు గట్టు an 
మటణిసంతసంబులు మపిలోనం గలిగి, వజలు నిజేచ్భల ఇ వర్తించుచుండెం 
బంధురంబుగం గవివతులు నాండబ్లిం బంధించి రెలమి సేబడి' యోజనములు 
రవి గ్రుంకె నంత మక్కటనాథు లెల్ల, నవిరళలిల సంధ్యలు వార్చిరంతం 
స! మెజణయంగం బదియోజనంబ్రు లింతియ గట్టుట యెల్లి యీజలధి 
నని మాటలాడుచు నరిగి వేలముల, ననువషమలీల నిద్రానంధ మొంది 
యుదయావసరమున నుర్వీశుం జేరి మువమునం గవి పిరాజముఖ్యులు మ, క్కి 
పని వో పరవసంబొప్పుం జని తరువులు మహాశ్లె లంబు లె శ 
యనుషమ: ఖీలమై నతికీ ఘు శ్ర్రువృత్తం గొసవచ్చి నలునకుం గొమని యొసంగ 


-ఆం్రి శ్రీరాములు చేగువ్రకు జూచి సంతోషించుట. తా 

ప్పుడు శ్రీ నీ రాము డా వెల్లం దప్పక కసుంగొను తాత్పర్య మొప్ప 
వనధీళ్షషండును వదా దర! దనుజనాయకుయును దను౭డేరి కాల్వ 
సౌమిత్రికరమువై సౌభాగ్యలీల, వామహ_స్తముం జేర్చి వడిం గట్టమింద 
సన్న పుదరహాసచం ద్రికల్‌ వాలయ, నన్నరనాయకుం డటం జూచువేళం 
దరుచశేశ్వమలెల్లంప దరువులు గిరులు, చికుదులై వడి. "బేర్చి 'వెకలించి "తెచ్చి 
నలుచేతి కొసంగ నానలు6 డవిపుచ్చి, తలకొని | కట్ట నాతటి యొక్క_యుడుత 
గొబ్బున సేతువు గొనసాగవలయు, నిబ్బఫీయులకుం దో డేనె గావింతు 
ననుచు శ్రీరాముని యడుగుందామరలు, మనమున? జేర్చి యమ్తను'జేశు నెదుర 


నచ్చపుభ_కీ "తో నల వార్చి మునింగి వచ్చి కా నిసుకలో వడిం 'పౌరలాడి 
CC- (2! Deshmukh Sy, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


న తనన Es Rete Sous tee eet 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
యు న్‌ కారాదు 975 


తడయక చనుజెంచి తనమేనియినుకే, వడిం గ 
తేలి గట్టున కేగి తికుగంగం బొరల్కి వాలినభ 
నివ్విధంబుననుండ Sor OV దవ్వులం బొడంగాంచి 

చూడు ముందజ నొకతరుమాషకం బెలమి 


రాల్చి ననథిలో మునిం 


టవి 
తు 
_క్టితో వచ్చి విదా ల్చు 


పాందుగా లవణ పొవ్లచే 
వారే ౧m 
నామో(దభ_కి యున్న తగతిం బూని తా మేను జలముల: దడిపి గట్టునకుం 
జని వేగ నిసుకవై6 జల్హాడి తిరుగం జనుదెంచి కొండలసందున నాల్పి 
నా యm 


wR 


కర 'మొవ్వుచ చున్నది కవికులాథ్‌ఘ్కు లురుశ _క్టిం దరుగిరు లొగిం చెచ్చుచ టం 
దానెంతయని మఏ దలంపక ప్రేమం బూని సహాయమై పాచలుచున్న దియుం 
ము 


గమలా ప్పవంగ, కనుంగొంటి భవచం మె కమల యున్న మును 


జ 
న్‌ 


౧ 


ల్సి యెస ం వృణంబు న నవ 'వ్యేల్చుగిరిచబోలు ననిన గాకున్నె 


కారణం బనఘ్టు ననవును మువమంవి నలివా వ్పనుతుని6 
వామి 


గనుంగొని మటి చానిం గనుంగొనువేడ్క_ం చెనయగొెను నుచున్నవె పై వమ నచ్చటిక6 
దెమ్తన్న "వేగంచె దెచ్చి సునీ గ్రువుం డమ్హహోత్తుని చేతి కంది యు మ. 

బలు చెజుంగులం జాలం బ్రస్తుతిలో చేస్తి కలి తదత్నీణ కాక రాగ మున దువ్వుటయు 
నలయుడుతకు వెన్మ్క_ నమరెం (ద్ర రేఖ చులుకనై. మం సుఖకరంబుగను 
నెంతయు సంతోష మినుమ రా నంత లక్షుణుయును నచ్చినాయకుయు 

దను జేశ్వరుండును దరుచ రాధివులు, ననయంబు సంతోష మీతిశయింపంగ 
నందందం శాకొని యలకుచునుండం జందన మందార చంపక శ్రునుక 
వున్నాగ సహ హశకార భూరుహ ప సశ లున్న చో విడిపించె నుర్వీశుం డంతే 
హనుమదంగదనీలహ se వసస న అ క సాడి 
కనుగొన నాశ్చర్యకర మై మైనయట్లి, ఘనతరంబైన యాకట్టవై నిలెచి 

బావురే! యెంత ల స్‌ నలుండు ,. రూపింపం చెద్దయు య. నెక్కి 
యరుగుదీర్చినమాడ్కి_ నలవడం దీశ్చె, దొరకొని నేత తువు దుదిచాశో ననుచుం 
దనబాహుబలమున దనవిద్యకలిమి, ఘనమైన నేతువు గె నీనలుంయు 

అది శత యోజనం బైనట్టినిడువు, వది యోజనంబుల షరవును గలిగి 
వెలనినములయసు వేలాచలముల, నొలనసి యెంతయు. జూడ నొప్పువపాంచి 
మెలగి యాడెడుగందుమోలమైరుచులు, వలిగాడుచుక్క్టలవిధముననుండ 
నిరుజెస నల్లనై యేపారు నబ్లి, కర మొప్పుచున్న యా కాళంబుగాలోం 
గలయంగ “దీవించే ఘనగేతు వవుడు, వెలసిననమే త్ర వీథిచందమునం 

దనునట్టు గాంచిన తన వేర్మిం జూచ్చి తనరార మన్నింపం దగునని రామ 

విభుం డాసముద్రుని వేదుకతోడ, నభయపట్టము-గ క్రై ననమించి మజీయు 
నప్పుడు దేవత లామింటనుండ్కి యవె ప్పౌరుషముం గన్ను లారంగః జూచి 
నిక్కంబు నిట్టిద సోచుమృదూ క్రీ జక్క_నేలగు దండసాధ్యుండు గాక శ 
యటు వేడుకొనుటయు నద్దిం శైకొనమి, నిటు నేయనేరండే యినకు లేళ్వమండ 


చేకొని యెవ్వం డీనేతువుం జూచుం చేకొని యెన్వం డీనేతువుం దలచు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 692000౪1 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


2706 శ్రీరంగ నాథ రామాయణము 


నతనికి విజయంబు నతులకీ_రియును, వితతప్రణంబులు వేవేగం గలుగు 
నెంతకాలంబేని నీనేతు వుండు, నెంత కాలం బేని నీయన్ది యుండు 
నంత కాలము రాఘవాథీశుకీ ర్తి యంతంత కక్కుచు నానంద మొసంగు 
నని మదిలోపల హర్షి ౦చుకొనుచుం దనునునం బులకలు తేటుచుగా నెగయం 
బువ్వులవానలు పారింబొరిం గురిస్కి ర వ్వేళ దేవతూర్యంబులు మ్రోయ 
నప్పుడు రఘురాముం డానంద మొంది, యొప్పునేతువుం జూచి యొనర నిట్లనియె 
నెలమితో నీనేతు వెల్లకాలంబు, నలువేర నేతువు నానొవ్వుం గాత 
ఆనుటయు రఘురామునానతి నలుని, గనుంగొని పాగడిరి కపివీరు లెల్ల 
ముదముతో నపుడు సముద్రుండు రాము, సవనంబునకు నై న్యసహితంబు గాంగం 
బొలుపార దోడొ_నిపోయి దివ్యా స్త్ర,ములును దివ్యాంబరోములు భూషణములు 
నొకవ,జ్రకవచంబు నురుభ క్షినిచ్చి, యకలంకచిత్తుడై యారాముం జూచి 
రామభూపాలక రాజవు త్రులక్కు నీముని'వేషంబు "లేల యుద్గములం 
జారువస్తములు భూషణములు నిపుడు, మిరు ధరింపుం డిమైయి నుచితంబు 
అనన్రుడు దివ్యాంబ రాభరణంబు, ననుపషమగంధమాల్య్యాదులు దాల్సి 
చారుతేజముల భాస్వరమూర్తు లగుచు, నారవిచంద్రులో యన వెలుంగుచును 
వననిధి యపుడు దీవనలతో ననుప, ననిలజనీలుకయంసంబు లెక్కి 
సకల దేవతలును సన్నుతినేయ, సకలలోకంబులు జయ వెట్టుచుండ 
సకలతరంగిణీశ్వరు వీడుకొలిపి సక శేశ్వరుం డనుజన్తుండుం దాను 
రమణీయ మెనట్టి రాకుసలక్షీ, నీమంతవీథివై 6 'జెలలగెడుమాడ్కి_ 
మునుకొని లంకాభిముఖుండునై. నడిచె, ఘనమైన నేతుమార్దంబున వేడ్క. 
దగవిభీషణుంయ గదాహస్తుం డగుచు మొగిం గవినేనకు ముందట నడిచెం 
దనమంత్రులును దాను దర్పంబు మెజస్సీ వినుతవి కృముడు సువేలాద్రినుండె 
మిగుల మొత్తంబులై మిన్నందియంది, నగచర నేనలు నడువంగం జొచ్చి 
వడింగొని నేతు శ్రేవల వచ్చువారు, విడువక శ్రోవల వెస వచ్చువారు 
వేడుకతో వినువీధిం జన్యారు, నాడకాడకు గుములై యేగువారుం 
దోయధిలోన నీదుచు వచ్చువారుం బాయలుగాలగాడ పవలుగిడువారు 
నప్పుడు నేనలయార్పులమ్రైోంత, యుప్పాంగి వారాశి యురుఘోష మడంచె 
దివియు6 బాతాళంబు దిక్కులు భువియు, నవిరళగతిచేత నల్లలనాఃడ 
గదునొప్ప నేతువుం గడచి యిబ్బంగి, విడినె రాఘవుంయ సువేలాద్రియందుం 
-౦ శ్రీరాములు సువేలా డ్రి, చేరుట. ఆ 

దడయక వనచరదళము లే తెరచు, కడుసం '్రమముం జూచి ఘనధనుర్లోష 
మడరింప బ్రవ్లోండ మవినినట్లయ్యె, నుడువీథి జుక్క_లు నురలె మైోయుచును 
బెడిదంబుగా భూమి జెగడొంది యడ, నుడుకారి వై దేహియుల్లంబు చెలం 
ఖండవరశు శిరగికంపంబుం చేస దండి రాతుసులెల్లం దల్లడపడిరి 
చారులచే రామజననాథురాక, యారావణు(డు విని యఖిలరాతీసులం 

CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


| 
| 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
యు ద్ధ కాండము. : 277 


చిలివించి నవరత్న వీఠంబునందుం గొలువుండె నసురులు గొలువం "బెక్కం డు 
అంత నావృత్తాంత మంతయు నెజింగి, చింతించి నె కేశి చిడిముడితోడ 
వంతం గుందుచు మాల్యవంతునిం బిలిచి, యెంతయుం బొగలుచు ననియె నాతనికి 
అలఘువిక్రమశీలుం డా రామవిభుంయు చలమున వానరనై నైన్యంబుతోడ 
విడినెను వేలాద్రి వినుమింక. లంక్క చెడును దవ్చదు స హశళివులు గాచినను 
బదుం డింక మనము నవ్చ జ్హీ_కంఠునిన్సి విదితంబుగా నీత విడుమని బుద 

చెప్పి వత్తము నీతి శీఘంబ యిపుడు, చెప్పిన మనబుద్గి చెవియాని వినునె 
మైనను శలిదండ్రు, చై.నట్టివారుు తనయుండు ధర్మ ౦బు దప్పి నడిచినను 

దగ బుస్థనెప్పుట నగా ధర ౦బు, లగునంచుం జెప్పాదు రనభాత్త బుధులు 
విను మున్న నాకు నావి శ్ర= వసుండు, వినివించె నంతయు Ss 

_ ననుచు చేవరహస్య మతనిేం జెప్ప, విని మాల్యవంతుండు వెజగంవ కూంతుం 
గనుగొని యది యట్ల కాకేల పోను, మనబుది వినడని మానంగశాదు 

లమ నీవును నేను నద్ద ళాస్యునక్కు నిమ్మహామం త్ర, 0బు లిన్నియు6 దెలియ 
జెప్పుదు మనము మోన్థీతిగతు లెల్ల, నిప్పుడె గదలుద మిది వేళగాన 

వలనొప్ప నావి శ్ర వసునియావలుకు, దలగ ద్రైహోదులు దవ్పింపలేరు 

SE నీవు నేర్చిననీతు లెల్ల, నొప్పుగ ననవుదే నువిద యాతుణమె 

పనీండివల్లకిమోందం బరంగం గూర్చుండి, యసముతో నచ్చరయతివలు మోయ 

ధవళాంబరంబులు తగునట్లు గట్టి ధవళచామరములు భవళమాలములు 
ధవళగంధంబులు ధవళాశుతములు, ధవళ భూషణములు తలకొన్న ప్రేమ 
నవిరళంబుగం దాల్సి యతివై ఛవమునం దవిలి దివ్యాంగ నాతతి వెటనడువ 
సుతభృత్యహిత బం ధుసోదరుల్‌ నడువ, వ్రతధర్మ గుణణారువ ర్లనుల్‌ నడువ 
శ్రుతీపార తంత్రులు సూనృతోన్న తులు: వ్ర వ తథర్మ గుణచారువ్న_ర్హనుల్‌ నడువం 
గిన్నరగంధర్వగీ ర్వాణనిద్ధ, పన్న గాసురయ క్షభామలు నువ 
వంకృతియనుమాల్యవంతునివనిత, సంకృతి యనుమాలిసతి శతుమతియు 
మానినిమైన సుమాలియింతియును, దానవాంగనలు గొందటు వెండ నడువ 
ముగ్దురుతల్లులు ముందటి వెనుక, డగ్గరి నడువంగ ధవళ చామరలు 

గరుడగంధ ర్వాది కాంతలు వీవు నరుగుచో నాట్యంబు లచ్చరల్‌ నేయ 
బంధురంబుగ మిత్రభాత లై నట్టి, బంధుజనంబులు బలిమితో నడువ 
యూపాకుం డతికాయుండొగి విరాపాతుం ఢ్లేవున ముందట నేచితో నడువ 
ముదుకకుప్పసములు ముదముతోం దొొడిగిం. ముదినీనరాతసముగ్ధలు నడువ 
సందడిజడియంగ సాహో యటంచు ముందట ఫణిహారముఖ్యులు నడువ 
భురుతరబవు వేదఘోషంబుతోడ, సరిలేని యాబ్రహసభతోడం గడిలి 
చంద్రదీధితులతో శారదాదేవి యిం, ద్రుమందిరమున శే తెంచుకరణి 
వాపు ది కా మల్లికా శ్వేత, కందలహీమశై. ల కర్వ్పూరవహాోర 
చందనగోయీర శ కదం నందమై విలసిల్లు నభినవస్ఫురణ 

CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 692000౪1 ౮/౭౧ Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Tryst Donations 
న్గీ రంగనాథ రామాయణ 


273 2 
మంచాకినీచేవి మటి దివినుండి, బృంచారకులు, చాను పృథివి ౩ శేతెంచి 
విలసిల్లువిధమున పీక్షింప నొవ్పెం గలితనవీనమై నై ౩ కశికొలువు 
నరరత్న మణిగణనలయంబు "లెలమిం గర మొప్ప ముత్యాలకంఠ హారములు 
చెటపాప్పం చనమేన విలసిఖ్ల నమరిి మెటుపుల దగుళుభ్ర 'మేఘుమో యనంగ 
దీపించు చేవీష్యతేజంబుగాగ, నే నేసారి యంతయు శాలు నడువ. 
బ్రబలనీళాంబు పటలంబుభంగి, నివిడమై రాశుసనిచయంబు నడువ 
రాజినైన న్యములు, పృథివి వీటలువాటి: బెల్లుగా నడువ 
వనజో దరునిపుత్రి, వాహినుల్‌ గొలువ, నెనయంగ నజుసభ శేతెంచె ననగ 
నమత వారిని వొంగి యఖలదిక్కులకు, విమలమై యటు వెల్లి విరినె నెనో యనంగ 
నరిడి నమేత్రంబు లన్నియు వచ్చి, గురిగాంగ నొకచోటం గూడెనో యనంగం 
నువథినుక్యోము లె ల్ల నొక్క_మై వచ్చి, పాదిగొని లంకలోం బొడమెనో యనంగ 
దిగని వెన్నెలవీవి యో యనంగ సన గొదుగులనిచయంబు మెజియ 


నీభంగి నప్పు EET శారిసభకుః, త్రాళ్గనస్ఫురణమై! బరంగ నేతేర 
విభవశుభాచార వినుతులు చెల, శుభలీలం శా గాశకేశిం జూచి రావణుడు 
ముదముతో గడియ మొగి డిగ్టి వచ్చి, ముదితకు నందంద ముకి చై. శెదండ 
వ్రమదంబుతొ నిచ్చి పల్లకి డించి, యమాశరారిః Sa యాస్టనమునకు 
వ్‌సభద్రవీ కంబు దరియల నొక్క, కనకాసనం బిడి నై కేశి యందు 
నార్చుండం దల్లులః గూ ర్షిసోదరుల, గూూర్చినళభ క్రి కతోం మగ డనంగ 
నంత రాంతరముల Sed నంత, నంతంతం గూప్పండి రర్డ వీభోముల 
నంత నాశై.ేసి యనుమతించేసి, చింశామణీభ ద్ర సింహాసనమున 
దానవేం ద్ర్రుందును తత్స) కారమున, నూనినసంకోవ. మొప్ప గూర్చుండి 
మరిక మంకు న నవరాలగ్థినంతు, నుచితాసనంబున నుండంగం బని: 
యావేళ రావణుం ‘ డమరవల్లభుని, భావంబు స్రైకొని భానిల్లుచుండె 
గకార యుతేని యంబుధికరణి, యలబలం బుడిగా నాయసుశేశుకొలువు 
ఆలోన నమరారి హస్తము ల్లొగిచి, వై లాసనిభ శేరి క శీసి కనియె 

జనయిత్రి, యిబ్నంగి జననులరోడ, నెనయంగ నాసభ శెన్నం(డు రావు " 
న. నామది సంతో పషమయ్యె, నేల విచ్చేసితి నెటింగింపు మనిన 
నప్పుడు వై కసి యమ్ఞాల్యవంతుం దప్పక కనుఃగొని తగునీతి మెజసి 
ప్రాభపస్ఫుకణాథ్యుం బ జకంగరుని, శోభనగుణశీలం జూచి యిట్లనియెం 

3 నై శేశి రావణునకు బుద్ధి సెప్పుట 9ఆా- క 
డెలియంగ మోశండి డ్రి, దివ్యరహస్య, మెలమి “శెప్పినవా ర ర లెటీణగింతు aa 
సురలు' బ్రహ్మాదులు "సాందిమై మునులు; దరగనిభీతివే దనుజారి చేరి 
తమకతమయిడుమలం దమపాటులెల్ల, డానవాంతకుతోడం జామొప్పంెప్పి 
రావణకుంభక ర్లాదిరా శసుల, నేవగనైనను "నేపడలించి 
శావవే దీనుల గరుణచే ననుచుం నగరాలు డాదిగా సురలెల 

CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta seat Gyaan Kosha 


TI: 


wR Imm CD. RES కారా రా Tm మ నూ ననిన ననన ననన 


Vinay Avasthi gab Bhuvan Vani Trust Donations 
ద కాండ ము. 279 


నభయడానము వేడ నతికృపాంభో ధి, యభయంబు లిచ్చె నయ్యామరుల కెల్ల 
నినకులంబున జనియించి రాతనుల, ననిలోనం దునిమెవ నవలీల ననుచు 
వరమిచ్చి సకలదేవతల వీతీంచి తరుచరులై మిరు ధరణి జ నించి 

యనిలోన నాకుం దోడగుం డని పలికె నని చెప్పె మోతండ్రి యారీతి నిప్పు 
డమరులు వానరుఖై. వుట్టి రెలమి, నమరకంటక నిన్ను నణంవ శ్రీహరియు 
వనజసంభవుం డిచ్చువరముం బాలించిి యినకులంబునం బుస్టై నిందజుం బొగడం 
'జెనటితాటకిం జం'పెం జిన్న నా౭జేయి, ముని యాగరతణంబును జేసీ కాచె 
పదధూళిచే జాయి పడంతిం గావించె వదలక. జనకభూవరువీటిలోన 
నరుదరుదని జనం బభఖినుతినేయ, హరువిల్లు మో వెట్టి యవలీల విజచి 
జనకభూపతి తనూజను చెండ్లియాడి, మొనచినవరశురాముని భంగపబచి 
తమతం డ్రివనుపునం దపనియై మునుల, కమితన_త్త్వంబున నభయంబు లిచ్చె 
ఫఘునువిరాధు గబంధుః గడువి క్రమమున, దునుమాడి విడువండే దోహోచలేం త్ర 
'వెజఫ్రు చెప్పుటకాదు వేయుళంగులనుు వెజవకుండితి వని వెతల నీదు స 
చెలియలిముక్కు_ను జెవులును బట్టి, బలిమిం గోనీననాండె వగ్శల్వరాదె 
ఘనఖరదూషణు ఖండించుమాట, విని యూరకుండుట వెజచుటగాదె 
మారీచు నొకకోల మడియించునాండు నూరశె యొకవంక నొరిగితి వీన్ర 
రామునిముందణ రమణిం దేలేక, యేమటుపౌటున నెలనాలం గొంచు 
వెనువెన్కం జూచుచు వెలవెల నగుచు, నెనలేనిఖీతిచే నెలమిం చాలుచును 
వచ్చితి గాక భూవరుల జయించి వచ్చితివా యోడి వచ్చితిగాక 

సచ్చరిత్రను రామచంద్రుని దేవి మ్రుచ్చిలి తెచ్చుట మొగతనంబగునె 
వాలంబునను జుట్టి వారిధి ముంచు, వాలి ద్రుంచుట నిన్ను వంచుటకాడె 
యిన్ని యెన్నం నేల యినకులేశ్ళరుడు, మున్నీరు నొకకోల మొనకుం బేచేదె 
నేడోడితే రామ నృప శేఖరునకు, నాండోడితివి గాదె నాశేశవైరి 
మాటిమాటికి టీల మనుజు లటంచు, నేంటికి నాజెద వెంతయు నేచి 
ఫఘనతపోమహిమచేం గరుణించి నీకు, వనజభవుండు మెచ్చి వరమిచ్చువేళ 

నరుల నెన్నకయున్న నాంటిత వ్చెల్లం దరమిడి నేడిదే తలకూడె నీకు 
గాలువేది యిశ నీకు గీర్వాణ వైరి చలమునం గులమెల్ల సమయింతుగాక 
యేటికిన్ని యు నెంచ నివు డొక్కకోయతి, జాంటి సముద్రం బుదృగ్రు(డై వేర్చి 
లంకలోవలం జొచ్చి లంక నోఢించి లంకిణిం బరిమార్చి లలి శంక లేక 

జూనకిం బొడలాంచి జననాథునేము మూనినభ_క్లితొ' నొనరంగం జెప్పి 
మరలిపోవుచు నీదు మధువనం బెల్లం బెరికి కావలికాండ్రం చెక్కండ్రం జంపి 
“'యతకుమూకుతో ననురాధిపతుల, నతణంబున నెంద జైనను త్రుంచి 
బలిమినట్లనయుండి పచరించి మజీయు బలుమరి లంకను భస్మ ౦బుంచేని 
యావిమానములేక యసురేశ దివికి బోవంగా సురవరుల్‌ పారి బొరి నగ 
యింతనేసియు 'మజి యిటం బట్టువడెన్సె యెంతయు 'నెదుకులే శేర్చి 'వెల్లార్చి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 692000౪1 Gyaan Kosha 


280 Vinay ey RR" 


నీవును నీవారు నెరి వెడి చూడ బోవయె యల వాయుపుత్రుండు తొ ల్త 
గురుసత్వమున నిన్ను గొనిపోయి రామ, ధరణీశుముందటం దటుకునం బెట్టి 
'తెచ్చితి. బొమన్న దేవం 'ద్రవైరి యచ్చట నీస_త్త ఏ మదియేమి నేయు 
నటుగాక యీలంక నగలించి వట్టి, తటుకున ధరణివై దాంటించెనేనిః 
జిందరవంద్నరై చెదరి పల్వగల్యు నందలు ద్రుంగరె యమరు లుప్పాంగ 
నతనికి వోడితి వసుఠాధినాథ్య యతనియేలిక గాల్వ నలవియే నీకు 

వనచరులని కదా ద్రాలుచున్నా వు, వనచరులను గల్వ వశ మె మున్వినుము 
వనచరుచేం జేటు వచ్చు. బొమ్రనుచు గోనకోని నంది దాం గోవించి నీకుం 
బాయ కిచ్చినళావసల మెల్ల నీవ, వాయువుశ్రునిచేత వాలిచేం గనవె 
ఘాలాతమవాసవబ్రప్థోవెదివిజు లీలీల దైత్యారి యిష్టంబునొండి 

నీలంకయును నిన్ను నిఖలతాతనులం గూల ద్యోయుటకునై. ఘోరరూవముల 
భూలోకమున వచ్చి వుజిరికాక, యీలాగు వనచరు లెండైన గలే 
యలఘుబలుండవై యఖలలోకములం,. జలము వెంపున ణా చను డెంచునపవుడు 
కిన్న రగంభర్వ కింపుకుషాది, వన్న గగుహ్యకపతీం ద్ర యు 
సురవరమునివర సువతులనెల్ల, చిరబిరం జెజలను చెళ్ళు వేళం 
బరమపతి వ్ర త ల్వడవడ వణశిి పరకాంతనెపమున భ స్మమై నీవు 
కులముతో బలముతోం గూలిపామనుచు, నలిగి శావంబిచ్చి రది తలకూడె 
వాలికి నెక్కు_ డవా(లినందనుండు, వాలికి నేకు_ డవా వ 
వారు ని౯ న. పధయంహాని, వారికి మ ప 

- 

సమరంబునను బలసహితంబుగాంగ, సౌమి త్రీ నినుం బట్టి సమయింవలేంజె 
మజయొక్కటియు విను మనుజాళ నేంద్ర, యరయంగ నీవింక నెలుంగనవు గాని 
రామలక్షుణు లేల రవిసూనుం డేల, కోమలి యానీత కోపానలంచై 
యరుదుగా 'ట్రష్తారుగ్రాది దేవతలు, వరదులై. యిచ్చిన వరములతోడ 

హరుం డొసంగిన చంద్ర హాసంబుతోడ, నరయు మూడరకోటి యాయునుతోడం 
ై.లాస మెత్తిన ఘనశ _క్లితోడం జలనంబు లేనట్టి సంపదతోడం 
దక్క_నిభుజబలదర్చంబుతోడ, దిక్కులు గౌలిచిన లేజంబుతోడ 
'రాతసకులముతో రావణ నిన్ను, నీష్షణంబునం బట్టి యెరియింపలేదె 
పరమపతివ్రత పతియాజ్ఞ మోట వెబిచి యూరకయుండ వే గెడుంాని 
ధర్మపతివ్రతం దగదన కీవు, కర్మపాళంబునం శా కొని "తెచ్చి 

యలీముటి చెజపట్టి యావుణ్యవతిన్సి మొటీంగిన సంకటమునం బుటు వహ్ని 
నిన్ను నీకులమును నీవారినెల్ల, నెన్ని భంగులం గాల్బ శేల పోనిచ్చు 
నసురేశ యిది యెట్టి దనినను వినుము, విడువక నీవ దిగ్విజయంబువేని 
యకలంకగతి నూని యమరుల గెల్చి, సకలలోకంబులం జరియిం చునవుడు 
వకవ ముగంబున బ్ర ప్తారివరుయి, ప్రథితోరుసుజ్ఞానపరమార్గవిదందు 
సరమస్తా తిక గు ణా స్పదకుళధ్వజుని, వరపు త్రి యగు వేదవతియును దలంష 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 
ఆయ. 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
యు న కాండము 29] 


బరమవ తవ్రత పాపాత్మ నీదు, వరగర్వమంతయు వమ్థుగాం చేసి 

సుతులతో సతులతో సోదర భృతి, హితులతో భృత్యసంహతులతో (గూడ 
నమితవి క క్రముండై. న నతనిచే నిన్ను, సమరంబులోపలం జంవింతు ననుచు 
నరిమురి[సోవించి యౌాధర్మశీల్య మరగుచు శపీయించె మజచితే తొల్లి 

యాసతి యీనీత మైన్‌ చేవ. భూసుతమయై వుక్షై భువనరతవయకుండు 
ఆదినారాయణుం మ వేదవేద్యుడు రామవిభుంజైనవాండు 

-అ6G నై కేశి రావణునకు రామునిమహిమ వెప్పుట. ర్రితా- 

అసురుల మర్దింప నమరులం గావ వసుమతి రక్షింప వచ్చె విష్ణుండు 

ఎటుల నీవును నేను నెంతటివార, మెబుంగరు బ్రహూరుద్రాది దేవతలు 
పుట్టించు. బోషించుః బొలియించు. బిదవ, నెట్టునుగాక తా నేకమైయుండు 
నతం డందజికి మేటి యాతనిరోడం, బ్రతిపోల్చం దలంచినం బావంబుగాజె. 
చెదరి లోకము లెల్లం జెడినపిమ్మటను, వదలక యుంజెడువాండువో యత(కు 
శరణన్న వేగ నా + సామజవరుసుం గరుణ లీలామతిం గాచె నీఘనుడు 

మధునై టభాదుల మహి రాతసులన్సు నధిక తేజన్ఫూ ర్తి నణంచె నీఘనుడు 
సొచ్చి సోమకుం జంపి శ్ర్రుతు లక్థితో డం దెచ్చి బ్రహ్మకు నిచ్చి దీపించె నితడు 
అమృ త్రాస్ధీ దా ద్రచ్చి యమృతంబు వడస్కీ యమరులకును నిచ్చెనరయ నీఘనుండు 
భాసురంబుగ దైత్యుం బట్టి శితీంచిి భూసతి నెత్తిన పుణ్యుం డీఘనుంయు 

కడంగి బాలుని గావం గంబాన బొడమి, తొడరి హిరణ్యాయుం దునిమె నీఘనుడు 
ధరణి మూండడుగులం దాని వేడి వెరిగి యాబలి జెర వె వెళ్లు నీఘనుయ 
రాజనంబున భృగురాముంగై. పటి, రాజుల ద్రుంచిన రణదతుం 'డితండు 

తప్పక చెవ్పితి దనుజలో కేశ, యిప్పుడు _ చింతించి 

రాముడై జనియించె రవివంశముననుు, దామసగుణమేంచి దనుజేశ నీవు 
ఏమిపావమొకాని యెటుకచొప్పడదు, కామాంధునకు ధర్మ గతు "లేల కలుగు 
గొడుకుచేనై నను గూంతుచేనై న, నడరి కీ రియకాని యపకీర్తిగాని 

వచ్చు గోత్ర మునకు వడిం వెద్దలకును, జెచ్చెర నని జను ల్బెవ్వెడి దెల్ల 

నరయ నిండలురెండు నసు'ేశ్‌ మూడ, మజేయెవ్వరికి వచ్చె మనకుంగా కివుకు 
అది యొట్టిదం చేని నంతయు వినుము, మదిం గొంత దల(పక మనకార్చణఖయు 
ఆయన పరమాత్తుం డనక కామించి, పోయి ముక్కును చెను ల్పో కార్చుకొనియెం 
బరసతి యన శా పడి పట్టి “తెచ్చి, కరకరిం గల మెల్లం గాల్చెద వీవు 
బ్రంతకంచును నింద ర నెందు6 గలదు, పం_క్లికంధ్రర యిట్టి పాపంబు లేల 
' బలనీ రకోశాజ్య పృముఖు లందటును, నెలమి విష్ణునితోడ నెదిరించెకాదె 
చక్రంబుఘాతకు సై రింపళేక, శు కృ శిష్యులు భువిం.జొచ్చిరి వెజచి 

శంక లేటికి నీవు జన్మించువెనుక, గ్ర్రుంకిన రాతసకుల మెల్ల నెగడె 

నని మనంబున నాంత యలరుచుండంగ, దను జేళ కతు దలకూడదయ్యెం 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 692000౪1 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


299 శ్రీరంగనాథ రామాయణను 


అధి: నై కేశి రావణునికి జల ప్రళయము జెల్పుటః థిఆా- 


ధర్మఘాతకుండవై తనరుదు వీవు, నిక్మలధ నైకనిపుణులు వారు 

మోాజీ తాపసులను 'మ్రింగెవ వీవు, వారు తాపసులను వడిం ద్రోతుశెవుడు 
చేర పర సీ లం జెబుతువు వీవు, పరదారరతుకు ల్పరికింప వారు 
వేదచాహ్యుండవై. విహరింతు వీవు, వేదార్థసత్క_ర్మవిపొతులు వారు 

ధర్మ మెక్కడనుండు6 దగిలి దైవంబు నిక్కలస్థితితో డ నిలుచు నక్క_డను 
ఎక్కడ దైవంబు లింపారుచుండు, నక్కడ విజయంబు లమరుచునుండు 
వరమిచ్చి వెజచిన వనజజుతోడ, నురగకంకణుతోడ .నురగులతొడ 
సురసీద్దభేచరు ల్పుముఖుఖై వచ్చి, యరిమురి నీకుగా నడ్డంబు నిలిచి 
శాచిననైనను గాకుత్‌ స్థవంశ, డేచిన నినుం జంప శేలం బోనిచ్చు 
నొప్పదొప్పదు చల మొప్పదు విడువ, తప్పక చెప్పితి దనుజలోకేశ 
వాలినవరగర్వవహ్ని లోపలను, నేల కాలెదు వడి యెంతయు నేచి 
బద్ధవైరము మాని పరికించి నాదు, బుద్ధి నిక్క లమగు బుద్ధిలో? గొనుము 
తల్లిదండ్రు లబుద్ధి దలమోచుధర్శ,వల్లభునకు: గీడు వచ్చునే తలయం 

దల్లి చెప్పినమాట తగదన., కీవు, ప్రల్లదంబుల మాని పరికించి వినుము 
అతరుండు మృతుండు నఖలరూపవుండు, పకీం ద్రవాహుయ పరమపావనుండు 
మోడు మియ్యంగయజాలు మోహనమూ ర్తి, రకుకుం డురుకీ_ర్రి రణకర్క-శుండు 
ఆదినారాయణుం డమరులం బ్రోవ, మోదంబుతో మునిముఖుర్ధిలం గావ 
భూదేవిభారంబుం బుచ్చిపోవైవ, నాదశరథునిక ట్లమరి జన్మించె 

నేరాజు జలధుల నింకింపంజాలు, నేరాజు హరువిల్లు నెలమి మోవెట్టి 
తృణలీల విజిచెను దివిజూ లుప్పాంగ, గుణకత్న ఘనఖని కోదండగంరుయు 
మనుకులాధీశుండు మాధనుం డరయ, నినవంశుదేవియా యిందిశాచేవి 
జగతీతనూజాత జగడదేకమాత, నిగమసన్ను తవూత నిగమవిఖ్యాత 
యమితగుణో వేత యైనయానీత(, బ్రమదంబుతో నీతి పాటించి బుద్ది 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
యు ద్ద కాండము 283 


సకలభూవణమణిసహితంబుగాంగ, సక లేకుం డగురామచంద్రు, 6 ,బార్షించి 
యిప్పుడె కొనిపోయి మెలమి రామునకు, నొప్పించి న్‌ ప్రాణ వె చచ 
తాినొరువరములు దవ్చించుంగాన్ని తానిచ్చువరములు వప్పేంపకేడు 
గురుధర్మ పోవణగుణు విఖీవణున్మి హరిభ_క్టితోవణు ననఘవోషణుని 
సమరవిభీషణు సత్యతోషణునిం శ్రమ మొవ్పం గనుటయుం గడు లెస్స నీకు 
నతిమృదుఫాపణు నావిభీవణుని, నో వేగ ప్రార్థించి యతని రావించి 
వరంగ లంకాఠాజ్యపట్టంబు గక, శరణని య్రైక్కు_ మాజననాయకునకు 
శరణన్న నెటువ్‌ంట చందంబున సందు గరుణకోం గాచు నాకరిగాచురీతి 
నని వెక్కు.భంగుల నథ్యాత్మవి న్‌; ఘునమతొమైనట్టి శె కేశి తనకు 
నిర ర్మ లతరవుణ్యనీతిమార్లంబు, ధర య వగలి చెప్పినను 
దలల'కెల్లను చెద్ద తలమైనయప్ట్ర, తలత్‌ కోడంసాడ నాతేల లెల్ల వంచి 
దండ ప ణామా క దగనాచరించి, నిండిన తో నిలిచి రావణుండు 
ఆసనత్సుతునిచే నట మున్ను విన్న, భఖాసుకంై నట్టి వరత _త్త మెల్ల 6 
దనకు నీన్షించుటం దనలోనం 'ెలిని మనమున 'నుకయు మగ్ను.డై యవుడు 
తలకొన్న వేడ్కతోం దలలెల్ల నెత్తి, తలదక యప్పుడు తల్లితో ననియె 
'నెలుంగుదు న. నే నెజిలిన యిట్టి, "మొజంగులుగలవె et: 
దరమిడి యీపరత శ్రష్షంబుకేె జెజుగు, శత యెలుంగవ్రు వు హృదయంబు చెదరి 
తల్లి నీవెటీంగిన ధర్మ శా స్త్రంబు, లెల్ల. నిహులములై ర తోయం 
దలి ల్లి దండ్రు లుపల్కు_ తా లెనై్నన, నుల్ల ంబులో నాటి యుండవుగాని 
యామవాత్తుండు విష్ణుం కైనరామునక్కు నీమేనితోం బోయి యే 'మ్రైక్కంజూల 
-హేయపదార్థమై యేసంగుచున్న (ట్టి, కాయంబు "'వెంచుట కష్టంబుగాటె 
నరులు క నెన్న నెంతవారు, సురలకన్నను వారు హూకలే తలంవ 
7గెలుతు నవళ్య్యంబు మ "లేకున్న, నిల రాముశరముల నీబ్లుదుం గాని 
హీనమాననునకు నే (మ్రైక్క(జాల్క, మాను మివరాట ముమ్షూటి కోయము 
చాలు నీబుద్ధులు చాలు..నీమనుత, చాలించవై లేని జనని విచ్చేయు 
గొనకొని నీపిన్న కొడుకుతో గాడి , యెనలేనిసంపద నేలు మోలంక 
ఈలోకసంపద లిన్ని న్‌కృపను నాలోలమతి నేను ననుభవించితిని 
బలిమిని గలిమిని భోయమింత లే తేక, బలిసి లంశేలితిం బదిలవమ"లేంయు 
'లెలమి నాకును నెదు శెవ్వరు లేక, విలనీల్లు 'ప్రాళవవిభవంబు "మెజని 
వ్‌ యు నగరికి వేగంబ యనిన, నచ్చుగా త్ను శాడుమాటలకుం 
"₹ై కేశి మదిలోన గడుచోద్యమంది, యాకొడుకును జూచి యనియెం గ్రమ్మణను 
వరత పోనిధి వి శ్రవసు6 ఆన వరత._త్త ౪ మవియేల పడిపోవు ననుచు 
వనిత యప్పుడు ఎ మూల్యవంతు నిం జూచి మనమెంత చెప్పిన మానునే యితడు 
అన విని యిట్లనె నమూల్యవంతుం "జనయంగ నీవివ్వు జేల చెస్పెదవు 
జడునకు. నార్యులు చాటు వాక్యములు కడు బ్ర తిం జెప్పిన గాదని వినడు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


వ 
Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


294 శ్రీరంగనాథ రామాయణము 


గానం గానండు వీండు కార్యంబు తెటిగు, మానుము నీవింక మానిని లెమ్ము 
అనవుదుం గై కేశి యట్లకాకనుచ్చు నెనయంగం జెద్ను త్రోవ యేటికి దప్పు 
చే కెటంగునం బోవదిది దై వకృత్య, మోతండ్రి మననీతి యుచిత మే యనుచు 
దాతయు( దానును దలశెడువగల, శ్రాతలు దల్లులు బాంధవుల్‌ గలంం 
జని యప్పు డాసభాసవనంబుః వాని తననగరికిం 'బోయి ధర్మ కృమంబుం 
దననిత్యకర్మంబు దప్పక యపుడు, మనమున జెలినీ సమ్ధుదమున నుండె 
నట దశ గీ వుండు నధికదర్చమునం బటుతరనిస్పాణభాంకృతుల్‌ చెలంగం 
'జేయించి రాశుసనేన రావించి, యా యోధనోద్యుక్తు లై యేపుమాజీ 
యున్న మం త్రులం జూచి యుస్రండై. పలికె గన్నులం గోవంబు కడలుకొనంగ 
శ్రీరాముం డిప్పు డీనేతువుం గట్టి, వీపండై వచ్చి సువేలాద్రి, విడినెం 
బటుగతి నామియం బగవాండు రాంగ, నిట నిద్రవోవుట యేనేర్చు మోకు 
మిమేమి చేయుదు మిము మంత్రు, లనుచు, నమ్మిన వీజిడి ననునం త్రుగాక 
కాదుపో మోరువేవావరులై న, నాదెస కీశౌందునా యివ్విథమున 
సామభేదంబుల6 జక్క_6 గాకున్న రామునితోం జేర్చి రణమునేనెదను 
అని రావణుండాడ నఖలరాతసులు, దనకిననిగ్దులం దలలెత్త లేక 
యూరకుండిరి యూకకుండ నేలనుచు, ధీరుంై యావేళ దివిజారియైన 
రావణుతోడ దర్చంబునం దనదు, చేవ దోపగ? నింద్రజిత్తుండు పలికె 
"దేవ రావణ సర్వ దేవసంఘుములు నావిధంబున గాల్బు నంతటినీకు 
నిలయేలయా లేని యీరామలక్ష్యృణులచేత నేకీడు నూల్కొ_ను నింక 
వలదు చింతింప నే ద్రాలినవా(డ, నలవు చలంబు థైరన్థిము6 గలవాండ 
నాగపాళంబుల 'నాశేశుం గట్టి యాగతి నేపనా యసురాధథినాథ , 
"కాలకేయాదిరాక్షసవీరవరులం దోలనా దానవోద్దురసంగరముల 
మనుజుల గృశులం దామసుల దుర్చలుల, దసుజేశ దశరథతనయుల నాకుం 
జంపుట వెద్దయే సమరంబులోనం జంచెద నీమది సందేహపడకు 

-*౨౨౦ రావణున కతికాయుండు నీతి సెప్పుట. ఆ 
మన విని యతికాయుం డనువా(డు పలికె దను జేశ్యోర నిలో ౮: ద: జ్ఞులు మెచ్చ 
విను దాన వేశ్వర విశదనీతిజ్ఞుం డనువెంపుతోడ నీయఖలంబు నెలుంగం 
బరులసొమ్ముల కాసవడక వ_ర్తించు నరనాథుం డిలయెల్లనాండును నేలు 
నిది నీత్‌గతి యని యిచ్చం జింతింప, ఆదురెందు లేదని యేల చూచెదవు 
ఇ్రినకులో త్తముడు నీశెగ్లేమి చేసె, దనుజేశ నీకు వాతనిదేవి యేల 
న్నీదైెనలంకయు నిన్నును జెలుస్ర నీదుష్టరాతుసు లెత్తుకొన్నారు 
గావున నీత శాఘనునకు నిచ్చి, యావిభీషణునకు నట లంక యిచ్చి 
యూనినభ_క్లితో నూరకయుండి, మానితంబుగ బుద్దిమంతుండ వగుము 
అని వెక్కుభంగుల నతికాయుం డపుడుు తనతోడం బలుకంగ దను జేశ్వరుండు 
శుకసారణులం జూచి శూరుం2ై. పలికె నొకమానవుం డ్ధి నుజక బంధించె, 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166020౧12 eGangotri Gyaan Kosha 


నాదా దా మాకాజంారా” 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
యు ద్ధ కాండ ము. 295 


ఘను డిట్టివాం. డెందుం గల డది చిత్త, మనయంబు నాము డీయబిని డా౭బు 
ననుచున్న వారు మో రానేనం జొచ్చి ఘనమతులై. యెల్ల ర్త నుము వ్‌షించి 
రండని పనిచిన రయమున వారు, దండి వానర వే వేషథారులై నచ్చి 
వనములయం దువవనములయంద్పు ననువమలీల మహా ద్రులయందు 
వర నేతువందు నవ్వార్థికవ్వలను, గురుగుహొంతరములంగో గొమురై నయెడలం 
గలయంగ విడినీన లోనా జూచి తలయూచి వెజగంది తలకి యాచరులు 
మేనులు గరుపార మెల్లన బొచ్చి, వానరనేనలో వచ్చుట జూచి 
యెటింగి విభీషణుం డేచి పట్టించి యురక - వాండ్రను రామునొద్దకుం దెచ్చి 
మనుజేశ రావణమంత్రులు | వీరు, వనచర వేష న వచ్చినవారు 
శుకసారణులు వీరు సొచ్చి యివ్వీట, సలు 7 గనుంగొని చనలగలవారు 
అనవుడు వారలు నతిభీతినొంది, మునుకొని కోతులు మోడ్చి _మొక్కుచును 
దేవ నావణుండు. వు'క్రెంచినచరుల, మోవిభీషణు మాట లిన్ని యు నిజము 
వచి యారావణుం జెలమి మానేనం జూచినమ్థనవుడుం జూడ వచ్చితిమి 
అనుటయు నన్వ్వచు ననియె రాఘవుడు, వినుడు రావణుమం త్రి విభులాటం చేసి 
మిమ్ము జంవుట దగు మిము జంపంాని, మిమ్ము జంహగవచ్చు మేలేమి నాకు 
నది చెప్ప నేల వీడంతయుం జూడు, డదిచూడు ' మిదిచూడ మనక మోరిప్పు 
డిట తెజుగొనక వీడంతయు జూడుం డటం బోయి వెసం జెప్పు డారావణునకు 
నేలావు నమ్మి నీ విట సీతం దెచ్చి, తాలానుం జూవ రమ్మను డాజిలోన | 
నెల్లి తూము 'నెల్లరాతసులం దు శ్లెడి నిన్నును దునుమాడు ననుండు 
చనుండని రావణుచారులం బనిచె, ద డారామచంద్రుండు వ్రీ తి 
వారు విభీషణువలన నవ్వీట, వారక సకలసీబు వడిం జూచి య 
రావణు గాంచి యారావణుతోడ, దేవ నీవంచినతెజలసనం బోయి 
కవీ నేనయంతయు6 గనుంగొనుచుండ, నెపమాత్ర, మున మమ్ము నీతమ్థుం 'జెతింగి 
పట్టించి కట్టించి భఛానుకులేళు, కళ్టుదిరికిం దెచ్చెం కమా నాతో 
వ. దలంచిన మానా జంపింపండయ్యు నిమ్యాకువల్లభుండు 
నీలంకయును నిన్ను నిఖలరాతసుల, నాలంబులోపల ' నడంగించుటకును 
రామభూపాలుకౌర స్థ్రముం, 'జెప్పనేల్క సౌమి త్రి యొక్క_ండే చాలు లంకేం ద్ర 
సురవైరీ నేతున్రం జూచితి మెందు, 'నెరసి వానర నేన నిండియున్న యది. 
అది ళత యోజనం బై నట్టినిడుపు, పది యోజనంబుల పరవునుగలిగి 
కవినేన నెంతయు గణుతింపరాదు, కవులాడ కాడకు ఘనగిరులందు ఇ 
విడిసిననేనయు విడియు నేనయును, విడిదలపట్లకు వెదకు నేనయును 
నుదధికి నవ్వులనుంచునే నేనయున్సు వదలక వ. వచ్చు నేనయును E 
నైయుండుటకు మాకు నాత్మలో చెజఃగు పాయనివెజిపును బ్రభేవించే దేవ 
రొొక్కొ_క్క.చోటన యున్న యా నేన, "లెక్కించి బ్ర బృహాయు లిఖముంపలేంయ 
కాన నారామునిః గని. సీత నిచ్చి, దానవనాథ = నుండు 

CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


286 శ్రీరంగనాథ రామాయణము 
మనవుడు రావణుం డామాట లెల్లు విన నింపుగాక న మెత్తి 
జీవగంధర్వు లెత్తిననైన నీక, నే విడుతునె యేల మం i 
మిము గోతులు పట్టి మెదిచిన మిరు, బమృరవోవుచుం బజ తెంచినారు ళో 
హు దోడకుండు దుర్వారు లై మిమ్ము; దలంచి కోతులు శారు me వెను 
నని థధీరుండై వల్కిా యారావణుండు, చని తనతొ” శుకసారణుల్నడువ 
మిక్కిలి పొడవైన మేడ వై నెక్కి, యక్క_పిబలముల క జూచి 
యచ్చెరువంది తాననియె వారలకు, నీచందముననున్న యీననలొ న 

వ్వండు ముంగల నేపారి నడుచు, నెన్వలటెవ్వండు వెన్క నేమటికుండు 
యొవ్వనమాట లయ్యినసూతి సెయు 


నెవడు శూరుం డిం బెవ్వండు నలంతి, 
వంనిడా నేన యేపారియుండు 


నవ(నితో రాము. డిస్టంబు పలుకు, నె J 
నెవ్షరూ-కేప్రగ లీనేనగాతు నెవ్వరు సామంతు ఫీనేనలోన క కా 
నెవ్వడు సుగ్యివ్రుం డెవ్వడు రాములాడెవ్వండు లత్ష్మణుం 'డేరూపువాయ 
చూపు జేర్చడ మీట మాచితిరేని, క పంప నేబారి గుణములు విన్న 
కనవ్రుడు సారణుం డారావణునకు, వినుపింపం దొణం గెం బ్రవీణత మెణనీ 
"దేవ పుళిందానదీతీరవ ర్తి, పావకసుతుందడై న ప్రబలు డీథాత్రి 
వీండె యీలంగెల్ల వసం బెల్లగిల్లం బోడిమి నార్ప్చులు బొబ్బలు చలం 

_అ౮ రావణునకు శుకసారణులు కవిపుంగవులం దెలుపుట. $ఆా- 
గురుతరకపినాయకులు లతగొలువం దరుచర సెనముందణి నున్న వాండు 
అలము సత్వుండు నీలుం డనువాండు "దేవు జలజా ప్తసుతునకు నైన్యపాలకుడు 
వీకతో దిక్కులు వెసం బెల్లగిల్లం దోశం దాటించుచు దురగ్దమవృ త్తి ir 
వెజగందణేయుచు వేయుపద్గములు, మజీ నూటుసంఖ్యలు మర్క_టో త్తములు | 
బలవంతులగువారు బలనీ తన్లాలువం గొలువున్న వాం డొక్కకొండయుంబో లె 
వాలినందను6 డల్లవాండె యంగదుండు, వాలికంచును బలవంతుండు వీడు 
అడరంగ నాచందనాద్రివల్లభుండు, కడుం బ్రనీద్ధుడు విశ్వకరృనందనుండు 
విను ప్లవంగంబులు చేయుగోటులును, నెనుబదిలత.లు నేపారి కొలువ 
ఘనమైన నేతువుం గడశతోం గట్టి, వనచర నేన నవ్వలికి దాటించి 
వ్రాలిననలుడుపో వాయ ద్రైత్యేంద్ర, వాలినందనున కవ్వలనున్న వాడు 
తరుచరయూ=థముల్‌ తనుం బెక్కుగొలువ, సురలోకకంటక సుతరుండ న్వాండు 
తననేనతోం గూడ తానొక్క_రుండు, మనలంక సాధింప మండుచున్నా (డు 
రజనీచరాథీశ రమణీయకాంతి, రజతాద్రిం బోలుచు రవివుత్రునెదుర 
బలముల నన్నింటిం బరిపాటిం దీర్చు, వలతి యా శ్వేతుం డన్వానరుం జూడు 
గురుబలాఢ్యులు వేయుకోటులు గొలువ, వజలు నాతడు వెగవంతుం డనాగ్టిడు 
చూడుము మనదిక్కు జూచుచున్నా (డు, చూడుము లంశేం ద్ర సు గీ వసఖుని 
దగ వింధ్య శై లసుదర్శనముఖ్య, నగ ముల కెల్లను నాథుండు వాండు 
ఫొమరారుసీంగవుగొదమయుం బోలె నమరినవాండు లంకాధీశ వినుము 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


ems 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
యుద్ధ కాండ ము. 294 

గాంభీర్య వారిధి కవిలవర్షుండు, రంభుండు ఘనశేసరంబులవాండు 
బలువిడి నూటమువ్పదిలత తెలమి, గొలువనున్నాం6 డిదిగో చూడు దేవ 
కుముదుం డన్వాండు .స “సంక్‌ కోచనాచలము, నమరంగ. బాలించు నమరారి యతండు 
పదికోట్లయగచరపతు లోలింగొలువ, మదమున మలయు నామక్క_టుం జూడు 
రమ్యశై. లమునకు రాజై నవాండు, రమో్యోరువిశ్రు, శు,తోరస్ల స్ట్పలుం డతండు 
నలువదిలతలు నాలుగు వేలు, గొలువంగ లంక తోమాల 
గుదియక నిరుగొలంకులం జూచువాండు, త్రీదళారి 'యబె చూచితే శరభుండు 
బలసి తన్నెప్పు డేయదికోట్లకపులుు గొలువ నున్నాండదే గురుస త్త గ్రధనుయు 
పారియాశ్రాచలపతి ఘోరసమర, ధీరుండు పనసుండు బేవేం ద్రవైం 
లలినొవ్వు డెబ్బదిలతమలకవులు, గొలువ నున్నాండ దె గురుల నున 
నింధురగతిం జాయ చెన్న గ్రలించ్చి యందమా శ ధనుం డనువా(డు చేవ 
యేనె చాలుదు లంక నిల గూలంద్రోయం m= నూని యిక్కడం జూచువాండు 
బలవంతులగుకపు ల్బలని తన్నెపుడు, లలినొప్ప డెబ్బడిలతులు గొలువ 
గవయు. డున్నాండ దే కనుగొను దేవ, వివిధ ప్ర,తాపసంవృతుం డైనవాయ 
కామరూవులు వీరు ఘనఘాోరసత్తు, లీమెయి 'ననిలోన నెక్కు_డౌ వారు 
తలపోయంగా డేవడైత్యులనై నం గలలోనివారు ముంగలివారు వీరు 
నడుమ నెప్పుడును నేనాసమేతముగ, నడ తెంచువారి దొనవనాథ వినుము 
ఉరుభుజు' ల్వివిధవర్షోజ్వ్వలు లద్రిచరులు నానానహ్నస్తంబులు గొలువ 
నీతోడ' నెక్క_టి నెల్‌ బోర దిపురు, నాతండు హరుండను నగచరో త్తము(డు 
నలు వెంతయును మోజు నానావిధముల, నెలుగులసంఖ్యలు నేషారి కొలువ 
నతినీల మేఘమధ్యస్థుండై. పొలుచ్చు శతమఖుం బోలి యుజ్జ్వ్వలుండైనవాండు 
న _ర్షదాతీరంబునకు ముకం చే రితో నేలెడు వృథుబాహుబలుండు 
దా ధూమ్రుడు జాంబవంతుతమ్ముందు, వాండిమిం దనయట్టివారు తన్లొలువ 
నీలశై లంబులా నెల వెల్ల దార, మై  'లీలనొవ్పిన యాకృతుల్దలిగ 
యుల్లసిల్లుచునున్న యొకళోటిసంఖ్య, భల్ణూకములు 1 బలసీయున్నా (డు 
తొల్లి చేవాసురోదురయుద్లేశేళి, నెల్లవరంబుల నింద్రుచే చేం బడని 
చ్రాలిన యాజాంబవంతుండు వా౭దె, దూలం జెన్నయ రణభూమ్రులో చనుఃడు 

క్క_లుండిడె వీనియుభయపార్శ కములు, నొక్కొ_క్క_ యోజనం బొడలిలోం బొడవు 
గలప _దసంఖ్యల కవినేన గొలువ, సలలితుం డగువాండు సన్నాథుం డతండు 
నాశారివిరుదు వానరవీితామవాండు, నాకేశుతోం బోరి యని గాల్చినాండు 
దమన, నైన గంధర్వకన్యకకు, మహనీయ మెన జ _న్షంబు దానొంది 

వైన యాద్రో ద్రోణపర్వతం "బేలుం దిరముగా 'జాంబూనదీతీరవ ర్తి రి 

ae కవు ల్వేడ్క-6 దన్దొలువ, నీయగచరుం జూడు మేచినవాండు 
నీలునితమ్థుంయు నిర్జరవైరి, చాలువాం డతం డింద్రజాలుః డన్వాయ 
కువితమర్కటు లొబుకోటులు గొలువ గవివీరం చాతం దు బ్రథనుం డన్వాండు . 
CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 692000౪1 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
రర శ్రీరంగ నాథ రామాయణము 


కరము సం పీతి గంగాతీరమునను, జరియించువాండు ఇాళ్వత బాహుబలుండు 


Uy అ pt ల 
చిరతరలీల్‌ శిశిరాది వేడ్క, నిరవొంద నెప్పుడు నేలెడువాండు 
(చ న్‌ మా గజుం డనువా(డు దేవ 


వడికోట్లనగచరు ల్బలసి తన్హాలువ, నదె చూడు 
కోటకోటులచేయు కొమరుగాజముని, పాటి గోలాంగూలబలములు గొలువ 

నదె గవాతుండను నతం డాలమునకుం ది పం ంయాడులు దీటుచున్నాండు 
ధవళవన్హాంగు లుద్దండవి కృములు, రవిసన్ని భులు ర్రణరంగ్రతిషణులు 
వివిధరూపంబుల విఖ్యాతులై న, ప్లవగసామజములు అలైన్‌ తన్హాలున 

నున్న కేసరి జూడు మొప్పారుకాంచ,నోన్న తశిఖరికి సజ నుండు టా 
బహూవర్లులె పటుభాషణధ్వనులు, మహి గదలంగ దంతదండలి వెలు 
సింగంపుగొదమల వెన్న గ్రలించి, వింగళామంబులం బెద్దయు మెజని 
చేయుకోటులకపు ల్వేడ్క_తోం గొలువ, బాయక శాముకృపోరోసం బంది 
తనస్రాణములు రామధరణీశ్వరునకు, ననయంబు. నీగోరు నతులవి క్రము(డు 
అమరారి వాంజె యత్యాయతబలుండు, సమరకర్క_శుంతైన శతబలిం జూడు 

వీండె సుమేణుండు వేకోట్లకపులు, వాండిమి6 దన్ను As ల్వంగనున్న వాయు 
పదికోట్లయగచరపతు లోలిం గొలువ, నొదవు నాతని జూడు ముల్కాముఖుండు 
ఇటం జూడుమా వీంజె బుషభుం డన్వాండు, భటముఖ్యు లతనికిం బదికోటు లధివ 
వనచరశతకోటి 'వలనొప్ప( గొలువ, దనరు నాతనిం- జూడు దానవాధీశ 
కనకాద్రిదై ర్యుం డఖండవిక్రముండు, ఘనభుజస్క_ం౦ధు(డు గంధమాదనుడు 
మునకు వేకోట్లుగా ముయేడు మొనలు, తనరం గల్లినవాండు దధిముఖిం డతండు 
విను మిరువదియొక్క_ వేయుశంఖంబ్బులును మణ్‌ రెండు వేల్నూ అుబ్బందములు 
గలయల్ల మొన దివాకరనూనుమూల, బలమావలీముఖ ప్రముఖులం జూడు 
మొలయం? గిష్కింథలో సుండెడువారుు లలి దేవగంధర్వులకుం బుట్టినారు 
కామరూపముల సంగరకాతుకము ల, భీమవికృమములం బెంపారు వారు 

అనికి సన్నద్ధులై యార్చుచున్నా రు, కనుగొను వారి రాతుసలోక నాథ 
అమృతంబు బ్రహ్మచే నమరంగం బడసి, రకమరులకంశును నధికులు వీరు 
వినుతింప మైందద్వివిదులనువార్సు విను చేవ యేకాంగవీరులు వీరు 
పదికోట్లస్తవగులు బలసి కొల్వంగ, నుదధితీరంబున నున్నారు చేవ 

వీరులు సుముఖుండు విముఖుండు ననంగ, ఘోరవిక్రములం గన్లానుము లంశేశో 
మృత్యువ్రకొడుకులు మిగిలినచేవ, మృత్య్యువుకం' లను రు 

మిగిలిన తెగువతో మితి మేర లేని యగచరుల్‌ తను భృత్యు.లై కొలువంగ 
నున్న వాం డ దెచూడు ముదథి లంఘించి, నిన్ను నీబలమును నీవారం గొనక 
చను దెంచి వనములో జానకిం గాంచి, వన మెల్లం "జతీకి నీవరసుతు. జంపి 

'లంక భస్తముంజేసి లంకిణి నొంచి, జంకెతోం గ్రమ్ణరం జన్నవాం డతండు 
ఆవాయుసూనుండు హనుమంతుం డగుట్క నీవును నెలుంగుదు నిర్ణరా రాతి 
నిను. చిత్ర మొక్కటి వీండు "బాల్యమున, నినమండలం బుదయింపంగం జూచి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 620001 ౮/౭౧ Kosha 


Vinay Avasthi Sghib Bhyvan Vapi is Donations 989 
ధి ప 


పెరిగిన యాకటి వెల్లున దానిం బరికించి ఫలబుద్షిం బట్టంగం దివిరి 

"వేగంబుతో మూయ వేలయోజనము, లాగగనంబున . క్రష్ఫుడు విస్టైగని 

యంతటనుండి పూర్వాద్రివె. బడియ, నెంతయు రయమున నీవానరుండు 

హనువు భగ్నంబయ్యె నంతనుండియును, హనుమంతు డనునామ మయ్యె నీతనిక 

వీఠలందబును బ థ్వీధరం బెల్ల, వారల యొక్కింతవడి గాల్చువారు 

ఇట్టి కవీం ద్రు లనేకులు దేవ, యొట్టని సంఖ్యగా నెన్నంగవచ్చు 

నని న వల్క_ నసుశేం ద్రుతోడ, సునిశితమతియైన శుకం డర్థిం బలికె 
అగ్రి శుకుడు En శేషముల6 'దెల్పుట. 93 


వారలకెల్ల 'జీవన మైనయట్టి, యారాము జెవ్చెద నసురేశ వినుము 
నయమైన  నీలవర్ల పభ భాతి, మెయిణాయ నెంతయు మెజనినవాండు 
కమలంబులను బోలు కన్ను లవాడు, విమలనీతిన్లితి వెలనినవాయ 
ఆజానుబాహుండు నఖిలేళ్వరుండు రాజతేజోనిధి రఘుకులో త్తముండు 
సత్యంబులోవల సానమావాండు, నిత్యధర్మంబున నెగడినవా(డు 
శస్తాస్పవిద్యావిశారదుం డఖల, శా స్త జ్ఞుం డురుకీ ర్తిసంపదవాఃడు 
తవసుననైనను దమతౌత యనక, తపియింవం చేయు వ, తాపంబువాండు 
చక్కాడు నభమైన శరజాలములన్ను వ్రక్కలుగాంజేయి వసుమతినై న 
నలిగిన నాతనియలుక వైరులకుం తలు. మృత్యువు దళకంఠ వినుము 
"తెగువ నీ వానీతం చెచ్చితిగాన, జగతీళుం డిబ్బంగిం జనుదెంచె ననికి 
వరశర ణాగతవ జ పంజరుడు, బిరుదులశెల్ల ను బిరుదై నవాండు 
శరణన్న గాచు 'నేచందంబునందుు దొరకొన్న యలుకకుం దుది లేనివాడు 
మిక్కి-లియెన నీమో:డికోవమున, నక్క-న్ను లం బెజ్జి యమరినవాండు 
మూండులోకముల నిముల నేలువాండు, వాండెపో రాముండు వనజా ప్పకులుడు 
వారక శుద్దసువర్ష వశ్హారిగుం -డారామువలవట'నటనున్న వాయ 
చలమున నీశేకుజగములనె నైన, నలుకతో నిర్జించు నతిశ_క్రివాయ 
ఆరామునకుం బాణ మై మెనట్రివాండు, ఆశామితమ్హం డుద ట్ర వి క్ర ముడు 
భావింప మమేర్చి పట్టినవాండు, జవ యాలత్తణేవునిం గో 
మలుకమై నిన్ను నుగ్రాజిలోం గలంచి చలమొప్ప లంక నిశ్శంక నేలుటకుః 
బట్టంబు న్‌. గట్టించికొని ప్రీతం (గ్రాలుచున్నాండు 
ఆవిఖీషణుం జాడు rr, , భూవరువెనుక నేవున నున్న వాడు 
ఆరాముతమ్లుని యావిభీహణుని, చేరువ నవ్వలం జేరియున్నా (డు 
మహనీయతరథర్మ రృమార్షంబువాండు, మహితనీతిస్థితి వరిగినవాండు 
మానఘనాథీనమలేనొప్పువాండు, వూని కిష్కింధ నెప్పుడు 'నేలువాండు 
చిరకపిరాజ్యాభి మే శచనెహేాతు, కర హేనుమూలి కాకలితవముండు 
గురుభుజుం డంతకఘోరవిక్రముండు, సురవైరి చూచితే స్క్యీవుం డతయ 
వీనికి గలనేన వివరింతు వినుము, చానవనాథ చిత్తంబున నిలిపే 

19 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


s Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
290 రంగనాథ రామాయణము 


wy 
సంఖ వాను 
నవి లకు గూడిన నగు బృందసంఖ్య యవి లమ గాడిన నగుం బవ్మ సంఖ్య 
యని లత సూడి మహాపపై క ముయెర్థి, న కవి లత గూడిన నగు ఖర్వగణన 
యవి లత గూడిన నను మహాఖర్వ, నవి లవ గూడిన నగు సముద్రంబు 
అవి లమ గూడ మహాసముద్రంబు, నవి లవతో మహదాఖ్యమె మలు 
నవి కోటిపో కకుసజసబలము, వివరించి చూడుము విశదంబు గాంగ 
నిది తుద మొదలని యెన్నంగ దీని, చదురుతనంబున సంఖ్య 'దేరాదు 
కావున రాముతోం గదిని పోరాడ, రావణ రాదు దుర్వార మాబలము 
అని శుకుం డెజింగింప నా రావణుండు, ఘనమైనకపినేనం గలయంగం జూచి 
తనలోన బడబాగ్ని దరికొనుచుండం దనశారు వార్టిచందంబున నపుడు 
చెజచియుః దనలోని వెజపడంగించి, వెజవనిగతిం గోవవివశుఃడై పలికె 
మంత్రి 'యేలికచిత్తమాన్చంబు దప్పి, మంత్రంబుః జెప్పునే మననెల్ల విలుగ 
నతెఅంగాలుగక యొదిరి నాయెదుర, నీ తెజంగునం బల్కు. టిఏ మాకం దగునె 
యననుడుం దలలెత్త కచ్చోటు వాస్సి చని కప్పు డాశుకసారణు లంత 
జనినపిమ్మట నా_ప్తసచివ్రులు దాను, దనుజాధినాథుః డెంతయును జింతించి 
వారి వీడొ_ల్సి దుర్వారండై. వైర, రవిద్యజ్ఞహా్యు( డనువానిం బిలిచి 
'రామునిధనువు శిరంబును బోలె, క నీమాయ నతివెగ నిర్మింపు మనిన 
నతం డదె నిర్మించి యక్థిం 'జెచ్చుటయు: నతనికి మెచ్చు ప్రి పీ యంబున నొసంగి 
సురుచికంటైన యశోకవనమున, కరిగి యావళకంఠుం వం గనియెొం 
'చెల్లగు నీవగం 'చెట్టనేమిటికిం దల్లి నన్నని వసుంధర దూరుకరణిం 
దలవంచుకొని వి విన్నదనమునం దూలి, సొలవక థాత్రిం జూచుచు నున్న దాని 
నొడలం జిత్తములం బెంపాదవు దావాగ్ని, యుడికి కొపొంగుచు వె లికురుకుచునున్న 
రాషతసువై “రోషకసథ్టార లనంగ, నతీణబాప్పు థా రావళిదాని 
పుత్రి న్‌ బెందిలే యనుచు, థాత్రి దానును బరి తావంబునొంది 
యలింగనముకేనీ నట్టిచందమున, ధూలి గి కే మేనితో నున్న దాని 
రావణ నిన్ను నీరాడ్‌సకోట్ర, నేవిధంబునం దు దుంప శేనేల పోదు 
నని వానిక్రూరధ ర్థాధిదై వంబు, గొనకన్న ౫ వడిం గూర్చున్న దాని 
నమరారులను నీరసావనీజములం దమికించి తావిటతాటంబు నేయు 
నని దరికొను విలయానిలుపగిదిం దనరు నిట్టూర్పుల దలునై వైనదానిం 
అం సీకకు శాంబరీమాయచేం గల్పితంవైన శ్రీరాములశిరోథనువులను జూపి SEs: లతా 
గని వెడందలంచిన కష్టదానవుయు, తనదిక్కుం జూడని థరణిజ కనియె ' 
వెరవుణాలని యనవివేక్‌ దానవుల, ఖరదూప.ణాదుల ఖండించె ననుచు 
జనకనందన రాముశే"ర్యంబు నమ్మి నను గణుతింవ విన్నండుం జి త్రమునను 
నసమునః గపులతో నంబుధి దా యసము౭డై. యాసువేళా డ్ర్‌ వైనుండి 
యలని నిది ది,ంవంగ నగచరనేన్య నలమి యీశాత్రి ప్రహ స్తు డ్‌న్వాడు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 eGangotri ౮/౭౧ Kosha 


| 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
యు ద్ద కం ఆము. 991 
శై 
TNO 0S వయ్య s - PN న une న ఈ < 
సాశమర్చుబంటు పూార్హంబుగా౭ కన, శాకుత న్థునురు కార్తుకంబును దలయు 
SD శామునిషకా MSN అలాల ne, z= ales ers 
As SE వనచరాధిప్రుయును వగచుచు నుండ. 
దప్పించుకొని పాజ చా విభిషణుడు, చుప్పనాతినిముక్కు_ సుకియశేం గోయు 
నాపాపమునం బాజా నవువు నీమజు(ఏ వాపోవుచును జాంబవంతుండు వౌ 
eS Or. ర arr Tron నలం. ఎర్‌ a రా మీ 
నూరకె యంగదుం చాడంగ బాజా, దారితప్పునం బోయె చారుండు భితి 
Mom Jomo పోరాడి లిం శ 
నీలుండు శరభుండు నిలిచి పోరాడి, వ్రాలి మేనులు [వ య్యి లై జగతిం 
హో వా 
ee క్‌ ళ్ళ = ఇ డక చ్‌ 
బోక నిప్పి సమోరవ్వుత్రుంశు వడియె మోయాళ్లు విజిగి రాముని బాయ లేక 
ళ్లు 3 
ఇతుe గ క సు | J న్న ర్‌ కి డె 
నెత్తులు గృక్కు_చు నేనె సుమేణుం డొత్తలంబున భూము దుదధిలోం బడియెం 
జెయ్యె త్త మ్రొక్కి ననాల్ప్చిరి దధిముఖున్సి మాయిచేం గసరి మయిడాచిపోయె 
కుమునుందు తలం చెగలొట్టినం బడియె సమగె మైందుడు వీగి చనియెను నలుయ 
Sse, TOA oS A LU AY Ce ee Hm 
వనసుం చౌజంగి చబ్బరవచ్చె ననుచు, బనస చెట్టునుం బోలి బ్రవాన్‌ తా నిలిచె 


లయ లు న మ. ప షు యాతా వాడనీ గా 
నాలంబులోపల నఖలవీరులునుు, *సాలుటయును జూచి కూడిన వీతిం 


జవ్వం జాలించి వచ్చినకవు లెల్ల, నవ్వుంగం బరుగా త్రై నలినావ్రసుతుయ 
ద - if రా ఈ అ ల 
సెతువుం జూడ వచ్చినకపు లెల్ల, ఫీతిచే నిల్లాండ్ర బిడ్డలం దలం 


ముగినె కార న్రంబని 'మొవలి పెంకులకుం దగంగొట్టం బాటీరి దైత్యులు దరువు 
గానం గంజూస్య రాఘనవునాస విడిచి, నానారులకునెల్ల నాభవై యుండు 
నాయింట చానీజనము ఖై దువేల్కు పాయక మణిమయాభరణముల్లాల్సి 
కా యట 

యచ్చరు లున్న వా రతిన నీనేవు కిచ్చెద నీమన నిమ్ము నాకిపుడు 
విరిదోంటలోం గల్పనృతుంబుఖై దు తపణి నీముడిపువ్వుదండల కిత్తు 
నమరభూధరరోహణాచలనుణుల్పు రమణి నీకిత్తు న౯ రతులం టబేలింపు 
నామిోందం గామ ధేన్వాది ధేనువుల, భామిని సీయింటి పాడి శేనిత్తుం 
గొన్ము ముప్పది రెంశుకోట్ల చేరువలు, నెమ్మి నందొకో_క్క_నికి వేయి వేయి 
[2] దానవబలవద, మా ప్పంబు నాకు, దీనంచో గెలిచితి చేవతాధిపుల 

వ = స్‌ 
నాబలం బెల్ల నీయడుగులు గొలిచి యోబాల యిటమిోాంద నుష్పాంగంగూ ఫ్ర 
ననుచు విద్యుజ్జవ్య్యూం డనువానిం బిలిచి వనజామీముందర వైవం బంచుటయు6 
దనుమధ్య యిదె రాముతలయును విల్లు నని యటు వైచి వాండరిగె నవ్వ్వుచును 
దలకొని రామభూధవుం డిప్పు డసుర, తల లెల్లం ప్రమ నుస్థతి రణస్థలిని 
దలశకు నీషతితలయు నింపారు నిల ధర్మగుణముత" నిశ ననుమాడ్క్మి_ 
దరలామీ యాతల తప్పక చూది, కర మొప్పు రాముని కన్నులు మోము 
దలకట్టుమాళి రత్న ప్ర భావళియుం బలువకుసయుం గర్మఖాతియు మోని 
తలపోనీ రామునితలయ కాం దలయ్చి బలుమూర్భ బోల్ఫడి వడియె నాథరణి 
యిది బొంకు నీవతి కేమియు గాదు, సుదతి నీ కీమాయ మూాడంగావనుచుం 
దనయురస్థ లికి నత్తన్వంగిం దివిచి, కొనియెనో కాక యాకుంభిని యనంగ 
బడి యంతం దనలోనం బడంతుక చెలిని యడ ఆెడుశో కాన్ని నలయుచుం బలిశెం 
గటకటా "కై శేయికలహంబు. బన్ని, యిటు ర్రుంగణేసితే యిత్వోకుకులము 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 692000౪1 ౮/౭౧ Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


292 శ్రీరంగనాథ రామాయణము 


నీరాఘ వేళ్వరం జగ్గేమినేనె నూరక యడవుల నుండంగం గప 
వనధి బంధించితి వచ్చి నీవింకం గొనిపోయె దనియెడి రప 
చెన్ద నమ్మితిగదా పృథ్వీ* నిన్ను నిద్దెన నాడైవ మిటునేయు బటు(గ 
నాకును నీకు బ్రాణం చొక్క టగుట, గాకుత్‌ స్థ యిటు spore 'చేయందగునె 
పతికంయె ముందజం బ్రాణముల్‌ విడుట, కతినగానై తనే నర్కకులశ 
యరుళసదుగాేమి యడరి నీకడకు, నరనాథ వు త్లెంతు నాదు ప్రాణాముల 
వసుథ నాతల్లి నావరుండవు నీవు, వసుధ కౌలిటం "జే వావియే నీకు 
జనకుచే నన్నగ్నిసాథీం జేవట్టికొనివచ్చి యిటు నేయలనాడునే నీకు 
శెజ్టాకో రామ నీవిట నూరకున్న౦ గట్టడి ప్రాణముల్‌ గ్రాగవయ్యెడిని 
గ్రాగనియప్పుడే కారణం వీవు, గ్రాగుట నిక్క_ంబు గాకుండు ననుచు 
వీవిధంబున నీత యేడ్చుచునుండ, చావారికులు వచ్చి దను జేశుం గాంచి 

చేవ కార్యంబు "లెంలేని బుట్టుటయు, నీవరమం త్రులు నిన్సభాస్థలికి 

నపగు దెమని ప్ర హస్తాదులు వచ్చి, తరమిడియున్నారు దారపట్టమున 

నని విన్నవించిన నారావణుండు, చనియె శీ స్ఫుంబున సభకు నత్తజీని 
దనుజుండు చనం నాతలయును విల్లు, విన విస్తయంబుగా వెస మాయమయ్యొ 
నారావణునిలక్షీ యంతలోవలనె, బోరన మాయమై పోవునన్నట్టు 

ఇ తె రాఘవుడు వచ్చె నెత్తివై ననుచుం ద్రిదశారి యెంతయు ధీరుంటై. కడంగి 
"ఎసలువారిచే విన్న వార్తలకు, వేగ నిస్సాణంబు వ్రేయంగం బనిచి 

శనగ ఫం గూర్చం బ్ర థానులం బనిచ్కె జనకనందన నంత సరమ వీమీంచి 
యే మూయమ్మ నీవిటు ప్రలావింపం బోల దీవార్తలు బొంకగానోవు 
వనిశే నీముందటి వై చినశిరము, దనుజునిమాయ గాం దలపోయవలదె 
వనజాతీ యసువదు ర్వాక్యంబు లెల్ల, విని యేను బోయితి వెనుకనే యరయ 
నాార్వార్హ విను రాముం డనిశెత్తెననుచు, దేవారి యెంతయుం దిరుగంగయడియె 
నను పాప నిస్సాణహననఘోషంబు, లడె వినుమా రాకసావళియు ay 
సథ సుల ప్రాత యు రథికనారథుల్క పృథులభాహణములు 'పెల్లుగా మోసి 
కటుంగాన రామున కాపదలేదు, కుటిలకుంతల నీవు గుందంగ వలదు 
అని చెప్ప నాలంక యగలనార్పుచును, వనచర నేనలు వచ్చుట జూచి 
యంతరంగమున బిట్టదరి రావణుండు, చింతించి మం త్రులం జెచ్చెరం బిలిచి 
యజె రాఘవుడు వచ్చె ననికి మోరిపుడు, విదితవి శ్రమళ_క్రి వేగంబు పోయి 
మనుజుల నిద్దణ మడియించి రండు, వనచర నేనల వధియించుండోలి 
సరుగుడు లెండన్న నాకావథఖునక్కు వరనీతిమతి మాల్యవంతుం డిట్లనియె 

0 మాల్యవంతుండు రావణునితో నీతి సెప్పుట. 0ఆా- 


నుచిత కాలంబున నొప్పగు సంధి, యుచిత కాలంబున నొప్పు వైరంబు 
గాన న యోచిత కార్యంబు నేయు, నానికి రాజ్యంబు వ_ర్తించుచుండు 
సధముతో విగ్రహ మధికుతో సంధి, బుధులమతంబునం బోనిచ్చుటొప్పు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 eGangotri ౮/౭౧ Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
యు ద్ధ కాండము. 298 


వలవదు మనకం'ళు వనజా ప్తకులు(డు, బలవంతుం డగువాండు బలవైరివై రి 
'దైవకార్యంబుగా ధరం బుట్టినాండు, దై వబలంబు నాతనియండె కలదు 

ఆరయ ధరాత్లుం డది చెప్పనేల, వారక బుషులదీవనలు గన్నా డు 

సురల బాధించి భూసుకుల మర్దించి, యురుపావబుద్దినై యుండుదు వీవె. 

"గెలువు ధర్మముదెసం గీల్కా_నుంగాని, యిలనథర్మము దెస నేల వర్షించు 
నక్క_మలజు చేత నటునాండు నరము, తక్కినవారిచేతను జావకుండం 

బడసీతిగాని యిబ్బంగి నీమీద, నడ తెంచునరుల వానరులను శాలువ 

బడయవు నీవెన్ని భంగులనైన్క జెడుట తథ్యము వీరిచేతను నీవు 

దాని కింతటికిం బ్రత్యతంబుం జూడు, నూనైన వివులసాీమములధూమములుం 
జడినె రాతసుల తేజంబులు మానె, నుడుగక మనవీట నొప్పముల్వుక్లై 

నటుగాన నాదినారోయణుం డతడు ఇటు నేయుటకుం బుక్టై నిద్ధరమిా(ద 5 
రామునితొడ విగ్రహ మొప్ప చుడుగు, రామునిబాణపరంపర ల్నెట్టు 

వలదు రాముని గన వనిత నొప్పించి కులమెల్ల రహీంచుకొనుము లంకేంద్ర 
యనన్రడు దళకంఠుం డమ్ధాల్యవంతుం గనుంగొని రోషసంకలితుండై. పలికె 
మిగులం దేజంబున మేటినై యెందు నెగడిన నాయొద్ద నీవగ వాని 

'జెవ్చెదు నిన్నేమి నేయుదు నింక, నెప్పుడు మానవయ్యెదు పందతనము 

నీత నేమిటి కిత్తు సీత నిచ్చుటకు, భీతి నాశేమిటం జేశ్చె నింతటనె 

యని మాజీ పలికిన నమ్హాల్యవంతుం డనియె నామాట నీవాత్మం కొనక 
యారామచం,దు ని నాలంబులోన, శూరత గాలువంగం జోతుముగాక 

యెందు బోయెద మని హెచ్చి కంటకము, లందందం బలుకుచు నలుక మైం బోయె 
బోయినవిమ్మట బుద్ధిలోం దలంచి, యాయసురేళ్వరుం డప్పుడు గడయి 
యలఘుబలాఢ్య్యుం బ్రహస్తునిం బనివెం దొలి తొలి బలుకావు తూర్పువాకిటికి 
దతీణంబున మహోదరమవాపారు |, లమీణబలయుతు లైయుండం బనివె 

వారక పడమటి వాకిటనుండ, సూరత నటం బంచె సుతు నిం ద్రజిత్తుః 
దనమాలుగాల ను త్తరవువాకిటికి, జనియుండుం డని పంచె సారణశుకుల 
నందటికిని ముఖ్యుండై. పురవధ్యు, మందుండంగా విరూపామయునిం బనివె 
నీవిధంబున లంక కల్లం గావీడుచు, రావణుం డంతగివురంబున కరిగా 

నంత నక్క_డ రాముః డనుజు నర్కజున్సి నంతకన్నను హితుం డగువిభీషణుని 
వాలితనూజుని వాయునందనుని, వాలిన యాజాంబవంతు సువేణు 
నాలోన రప్పించి యందజితోడ్య నాలోచనంబుననై కూర్చి పలికి 
నవగుణంబున కెల్ల నాలయం౦ వైన, దివిజారిలంక యే తెజంగొకో యింకం | 
ఊాతమా యేర్పడం జూడుడా యొకన్సి చేతం దత్కు_లమెల్లం జెడుట సిద్ధంబు 
నని పల్కి యారాముం డనుజుండుం దాను, నినసుతుం 'డాదిగా నెల్లవానరులుం 
గొలువంగ వచ్చి యెక్కుడు వేడ్క_తోడ, నలరుచు నాసువేలాచలం చెక్కి 
ట్‌ త్ర ౦బునందుం బ్రణుతికి నెక్కు_నిబ్బంగి నన్మాడ్కి* 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


994 న. 

"సువ లంకాపురం బపుడుం దనచేతం గ్‌డక సాధ్యం బగుడాని 

యంతనుండియును, దనరార లోపల దరికొన్న చిచ్చు 

మ నామణి ప ప్రభలు బోండిమిగలుగు గోవురములడానిః 
కుం బొ సక్స మిడికెను రావణ ఇన్ఫుగము. బోనీక 


జ్‌ 


వట నెం దస చెలివారు వారినవిధమున జూడ? 


వణుం బొరిగొన రామ రమ్మనుచుం న కూల 'జెలువై నదాని 
ణమంగ? సూత్ర ,మహిమతో ననున 
వవతళ వెలుంగు నద్మంబుల నాష్‌ వి చెలువాకంగానట్టు చేతులుగలిగి 


ఓ 
లే 
d 
గర 
a 
ల 
2) 
A 


“౫లుసు రేయును బాయక కూడి, మగలచే నొప్పు 5 కొమ్మలుగ లదాని 
నెసగో_నాతాము కశ్టువెరికిం గాలుం డసురేశుం డః పుం బుట్టి తేర 
ge 9) me 7 ర్రమ్వన  ూదచంబు లన, నెర నివ కరిఘుల నెలకొన్న దాని 

రి కవుణం చలి న వ నిరం a 


జీ 
గ్త్‌ 
(క 
న్‌ 
ర 
వ 


జిలుక లపలుకుల ము ల నంది 

కలకంళరవముల6 గడుం ట్ర తించేస్పి పలి కెషుశారి కాస్సారత మెణని 

పల్లవ సునచయపల్లవం Mee బల్లనంబుల రాగభరితంబు లగుచుం 

గడివోనిపూవులగంధంబువలన, నెడపక నందంద' నింవులు మాష 

జెప్పం బెక్కగుచు నేచినయట్టితరుల్క నొవ్చెడివనముల నొప్పారుడానిం 

గమల ఆందును మనకికమలంబులై న, కమలాకరంబులం గర మొప్పుదాని 

నటు చోద్యపడి చూచు నారాఘవ్రునకు?, బటుతరోద్యత్ప్రభాభాతి 'తానొనలి 

యాకాళమణి గ్రుంకె నపరాన్ధిలోనం గాకుత్‌ స్థమణి నమస్కారంబునేయ 

న సువేలా ద్రియందుండి, యారాత్రి గడలేర్చి యంత వ్రేగుటయుం 

గపులు వినోదంబుంగాం చ్‌ేయి విపినంబులం'చేల్ల వెస జొచ్చి చాచ్చ 

యందలి శరభసింవాదులనెల్ల, నందంద6 హాలును? నార్చుచుం దిరుగ 

న కోలాహలం బంతయు లంక, ముట్టి రాతసుల నెమ్లులు పగిలింప 

నసివిని రావణుం డదియేమిరనము, పొదుండని వచ్చి గోపుర మెక్కి చూచె 

నప్పుడు గోపురం బతనితోం గూడ, నొవె ప్పెం జూపరులకు నుజ్బ జ్ఞ లం బగుచు 

థవళాతవత్రము బ్దజుచుగా6 బట్టి, భవళ చామరములు దలుమిగా వీవం 

బొరిపారి మందంత పోటుల నమరు, నురమునః బతేకంబు లొనరుచుం ,గాల 

నాయతరత్న సింహాసనానీనుం డై ౩ యెంతయును బొలుపాఆ నెయ్యొడను 

నవరాచలముమిోంది యర్కు_నితో డి యుపమకు బాత్రుడై. యుజ్వ జ్ఞలుం డ డగుచు 

బనానీథ రాతసవరివృతుం డగుచు మహితాయుధ ప ప్రోభానుండలంబులను 
ముబుపులు గలనీల మేఘుంబువో లె దజచుగా మెబసే మదంబులు గురియ 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


యు న 'క"9ఊఉ ను, 295 
'నెనంగంగ నాడాన వెళ్ళుపం డప్పు డసమాను౭డ డైయుండె నాగోస్రురమున' 


అ 
మహానీయ రావణమహీావ స్క మహీతవిన మ్యుత్చ్రభామం డలంజైా న 
సు య నన ల ఈ 
గోపురం బపు ద్భృస్స్‌ చరంబై న, tere చా తమంది పలి 
అర 
రావిభీవణ గోసురంబున వచ్చి, యూవిధం2 ననున్న యత ఆవ 


జ 
వ,ళయకాలమునాంటి భానువింబముల్క వెలుణలపావపోలె ఇ 'వలులసచున్నాండు 


న్‌ 


అనుడు విఖీవణుం చాశాముతి తొడ, ననియె నయ్యనుర మాయన్న రావణుడు 
జ, న్‌ 

సురనాథుసుర లను (స్తుక్కించువా కు సురకా మినులం జిం జొనిపినవాండు 
ముల్లో శిములం దనమూ కిచే హల్ల,కల్లో లమైెపడం 'గావించినాయ వ్‌ 


లాపేప మాకు. 


ఎ qa 
అనవుడు స్ముీవుం చాకామురోడ, ననియె మోయెదుట నీయసుర గర్వించి 3 
mgt DAs a Ee wr 
రి స్నుగిన్రంకు నితో మల్ల ల్ల యుద్ధము చేయుట. ధ్రికా- 
9 నర = డా a = AES, చతు 
వైభవ మిటుమూపువాయె శ్రీశాము యీళంగినుండ నే నెట్లోత్తు ననుచుం 
గుటిలవ_క్షనుయను తా ననుచు నటు తలలె త్లిన యసునారిమోయ 


నకుటిలశ"ర్భసంపన్ను (దై అ యన్రుతు వ్రకటవివ్యాంగ సువక్టుంై వేర్చై 
మ_స్పకకోటీర మహిత శృంగముల, వ్‌ _స్తరోరస్థ్రలవిపులసానువుల 
గురుకొని వాండొక్క_కొండయైయున్న, చిరవిఈ బడ వచ్చు పిడుగు చందమున 

వెన నగ్గలముగ సువెలా ద్రినుండి, యను లేశ్వరునిమిాంది కర్క_జుం జెగనీ 

దేవారి రావణు. దృణముగాం జూచి, రావణ విను మేను రామునిబంట 

మాకు నీవైభవమా మూవెవనుచు, వీకతో మకుటముల్‌ వెన డొల్ల వ్రేనె 
వ్రేనీన నుఅుములై 'వాలుంగుచు రాల, భాసుఠకోటీరవజ్డ = క 
గాలరుద్రుడు మిన్ను గదగొని చేయ, శాలుతొరా గ్రహ రాజి చందమున 

జాలం గోవించి దశ గ్రీవుః డంత, వాలితేమ్లుని 6 బట్టి వం బడవై చె 

నంతటిలోన నయ్యుక్కతనూజుం డెంతయు రయమున నేచి పెళ్లెగని 
యసురచేతులలోన నడగంగంబట్టి, చెసలు గంవింపంగ ధృతిదూలవై చెం 
గటములు నుదురులు కంధరొంబులును, విటతాటములునేసి వీంవెల్లం జీరి 

కడ కాళ్లు దొడలతోం గదియంగయిట్టి, వడి గోవురంబులో వైచి నొక్చించి 
నిటుపోరుచో వార లిద్దలు దప్పి, వటుగతి నేలవై వైం బడగ వచ్చియును 

నానేల మోపక కారు బూనిక 'నెజపి గోవురముమోందటను 
"బెనంిరి వెనంసచోం బృభునస త త్హ్యములంగొనినవిన్నా ణ మెక్కుడుగం ద్రోయుచును 
డాన్‌ మోంాళ్లు ఘట్టనలు నేయుచును, బాసి క్ర మజ ముష్టిబలము జూవు వుచును 
బదముల గుంజెలు పగులం దన్ను చును, గదిని వసతు కారు 
గరవలయంబులం గడంగి యాదలలు, పారిపారి నెత్తురుల్‌ పాడమ వ్రే సు 
దడంబడం బెక్కువిధంబులం 'బెనలి, కడంగి యప్పటితానకములు గై గైకొనుచు 
నుబ్బునూర్చులతోడ నొకకొంత గేవు, ఉబ్బరింపక పట్టి యూరకుండుచును 
నిమెయిం బోరుచో నిద్దణీ మేనం గ మై "ెశ్లెగయు రక్త పృవూరములు 
చేసురు"టేపులం 'జెలువై నగిరుల్సు చసన నెంతేయు భాసురు న పనన 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


296 శ్రీరంగ నాథ కామాయణము 


నున్నచో రానణుం డురవడి మాయం, బన్ని వసత చంప జూచుటయును 
శతి యాకసమున శెగనీ వేగమునం గటుకు నాతుసులు వెక్క_సమంది చూడం 
గప్ప లెల్ల ముక్క నుత్క_టసం భ్రమమునం గపిరాజు వచ్చి రాఘువునకు మ్రొక్కె 
భ_క్తిమై క లసమ్మిళిత, క _క్షపంకము నిజోరస్థలం బంటం 
గవిరాజు రామును శాగేటం "జేర్చి; కృప దళుకొత్త నీక్షీంచుచు. బలికె 
వాసనవాంతకుని రావణునిం ౫ కొనక, నీసాహసమునేయ నిట నీకు జెల్లె 
న వానిం జంపెదన్‌ విభీషణుని, నావీట నిలీవెన ననుబాసకొటకు 
వానిం జంపక నీవు వచ్చుట లెస్స యేను వుల నిన్ను నిననూతి నీవు 
వాలితమ్హుండవు రావణుని నిర్టింవం జాలవే తలథంగ నై రించు కెల్ల 
నది నాకుః బాలిడి యవని నాకీ ర్తి వదలక చెల్లింవ వచ్చితి వనుడు 
"దేవ యాద్రో దోహినిం 'దెజుం గొవ్చం జూచి, 'యేవిధంబునం గోప మెను నై రింతు 
నని మకు వల్క_ నతనిమాటలకు, మనమున హార్షించి యా నిట్లనియె 
సంపత కము భాసురకృష్ణర_క్ర,ఫరి వేషమున నగు భానుమండలము 
వలన మంటలుదెగి _వ్రాలుచున్నవియు, జలదము ల్పెక్కు_ రాతసరూపములను 
జెలగుచు నెత్తురు ల్పిలుకుచున్నవియు, కలయంగ నొకట భూకంప మయ్యుడిని 
మేటిగాడ్చులను భూమిధరకోటి, గూటము స్ధరణి వై గూలుచున్న వియు 
"చెగడక దినకరాభిముఖంబు లగుచు, నిగిడి వాపోయెడి నెరి జంబుక ములు 
సాకు నిట్టు రావసకుల్నప్రళయ, కారణో త్పాతము ల్లానంగలుడియెం 
దిరముగా హాంగికా స్తీ న్స్‌క కశళుభ ప్ర కర,వరసూచకంబు శేవలనం గన్పప్టై 

మనకు జయం ల, ఒనంగూడు నిం దడయుటగా దటంచుం 
గరువలిసుతుని వై @ గర మొప్ప నెక్కి, వ జాంబవంతుం డంగదుండు 
సౌమి త్రియును క విఖీషణుండును నలుడు, భీమవి,క కృమకశా భేద్యు లై! కొలువ 
నానగస్థలి డిగ్గి యతులవిక్రముండు వానర నేనలు వడి తోడు చూప 
చాను me ధనుర్గరుడునై. నడిచెం దోన యాలక్షు ణాదులు చేరికొలువం 
దక్కిన నేన లుద్దండ వేగమునం) 'బెక్కుభంగుల దొక్క వెల్లు గాం దోంచె 
నడువ సుతం "బేర్చి నలినా ప్తకులుడు, కడుఘోర మైనరాతసకో టివేతం 
దనరినలంక యు త్తరపువాకిటను, విన విస్తయంబుగా విడినె రాఘవుడు 

-అ6 శ్రీరాముడు నానరులచే లంక ముట్టడి చేయించుట. ల 


ee Ge దెగువ నీలుండు, నవిరళభుజశ కి నమరులు పాగడం 
బరువడి కవీనేన బలనీ తన్లాలువ), వరమతి విడినె వూర్ణదా రమునను = 

గజుడు గవాటుండు గవయుండు భూరి భుజుం డై నబుషభుండు పొంకంబుతోడం 
దనతోడం గూడి రా దజీణదాగర, మున వాలి యవ్వాలిపుత్రు శుండు విడినెం 
బసతో సువేణుని బవననందనుండ్సు వెసం గనార్పుకొని బాహువిక మంబొప్ప 
చాంజెపో యూలంక వడిం గాల్చినట్టి, వాండనం బడమటివాకిట విడినె 

"మేటిగా. బెద్దనమ్రిన ముప్పదాటు, TREN తన్ను గొలువ 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 eGangotri ౮/౧ Kosha 


ననన 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


యుద్ధ కాండ ము, 


[LD 
(Io) 
~~ 


విసువక వీరుండై విశదంబుగాంగ్య వెస రాము పడమట విడినె నర్క_జుడు 
వపసగలభల్లూకబలములు గొలువ, నసమానబలయుతుం డై_ మహాబలుడు 
అంబుధు లేడొక్క మైనచందమున, జాంబవంతుండు రాముసన్ని ధి విడినె 
మను చేళుం డపుడు లక్షణవిఖీషణులం గనుంగొని వళ్కె_ నుత్క_ం౦ఈ దీవించ 
వనచరావలుల సవారత బలుల బనుపుడు మజేయునుం టైదళంబుగను 
నెక్కడ నేమియు నేమజకుండ, నొకొ రాక్కవద్ద మొక్కొ_క్క_వాకిటను 
ననవుడు నలుండును హరుడు సంపాతి యనువాఠు మనము శస్తాస్తసంతతుల 
మిగిలి రాతసకోటిమోందం చెల్లుగను, దగిలి యిక్క_డనె యుద్ధంబునే నేయుదము 
అని ఫల్క.' రాము డయ్యగచరాధిపులం గనుణొని యపు డొక్క_కట్రడ నేనీ 
స 0 దైనసందడి కయ్యంబునందు, నిందు నందును మన మెలుః గోస 
కెపేరావము లె కాని కామరూవములు, కపటరూపంబులు గాకుండుం డనుచు 
- నిటు రామునానతి నెల్ల వానరుల్క నటు లంక చుట్టు నత్యంత వేగమున 
నిశ్చాలచిత్తులె నెలకొని వూర్వ, వశ్చిమో _త్రరయామ్యభాగను ల్నిండి 
పది యోజనంబుల పరవున విడినస్కీ వదిలు లై యుండి రప్రతిమవిక్రములు 
వికృత వాలంబులు వికృతాననములు, వికృతదంప్ష్రంబులు వికృతనఖాళి 
యమరంగం దరుశై లహస్తులై వేర్చి సమరంఒబు నేయంగ సన్నద్ధ్యాలెవ 
వారియదల్పులు వారియార్పులును, వారిహుం కారరవంబులు చెలంగ 
భీమమై లంకలో బేర్చి యాద ను గలరా 

నట్టి కోలాహలం బంతయు జూచి, నెట్టన రావుసనికరంబు చెదర 

కమలా ప్త వ్వకులు6 జస్ట్ర కల్యాణరాము, దమితసత్త్యోన్నతుం డతిదయా శాలి 
రావణునొద్దికి రామబారంబు, పోవను 'నెవ్వని బుల్తెంత మనుచుం 

గవికులో త్తముందైన కంజా ప్ప్ససుతునిం గవిరాజుం బంపుట కార్యంబు గాదు 
బల్లి దుం డగుజాంబవంతుం బంపుటకు, నెల్లవిధంబుల నెలుం/గండు వాడు 
పరమవి క్రమశాలిః బవమానసుతున్ని మరలను బంపుట మర్యాద గాదు 
భుజవిక్రమంబున భూరివేగమున, భుజగ వైరికి సరిపోలునంగదుని 

నంపుట న యతివేడ్క_నె నెంచి సంవద వలయంగ సర్వజ్ఞాండైన 
మనుజేశుం డంతట మం త్ర్రు లతోడి, యనుమతిం శైకొని యంగదుం బిల్చి 
యరిగి రావణుతోడ నజునచేం గన్న, వరగర్వమున మునివరుల దేవతల 
నడంచి బాధించిన యటుగాదు నేండు, విడినె నీవై రామవిభు(డని పల్కు 
మేలావు నమ్మి నీ వెలనాగ దెచ్చి, తాలాన్ట చూ+వ రమ్మను మాజిలోన 
సందీ_ప్తరామాస్త చయఘట్టనలకుః, బంద వై యెందును బాజకు మనుము 
“అటు చాలవై. తసి నవనిజం దెచ్చి, యిటనిచ్చి బ్రతుకుట యిదిబుద్ది యనుము 
పరంగ లంకా రాజ్యపట్టంబునకును, గరుణ వభీయుం గట్టినాం డనుము 
చంవెడు రాఘ వేశ్వరుం డిదె నిన్ను జంపకమున్నె నీసకల బాంధవులం 
జూడుము లంకయుం జూడు 'మేర్చడంగల జూడుము నీకార్చుసుందరీజనుల 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


293 Ve gs Pr Donations 


Cn జర K <r 
నీవు నీబంభువుల్‌ నిరవ శేషముగం జావంగయగలవారు చచ్చిన మాయం 
ళ కాళు నం కారా 
జార 3 వ్టింబు నిష్ఫల కార్యం ంబు మనుట్త కారషంబు వను ద+5౦౪ నివింకె 
ఖా రా 8 చు 
ననుము మని ముం డానతిచ్చుటయు, మనమున హరి ౦చి మర్క_టో త్తమును 


నో రామవిభునకు (మ్రైక్క్‌ యనుశాగమున సా నమ్మపేోబలు(డు 


రి అంగవరాయబారము. రియా 

ఘున రపర్వతా కారంబుతొ “డ, ననిమిషు ల్పాగడంగ నాలంక6 న 
గడుదుష్టరాతసగహనముల్‌ గా గాల్బ, నడ రెవ విలయకాలాగ్నియుం బొ లె 
నెగసీ యాకసమున నింద్ర్రారీం జంప ద దగి గిలినమృత్యుదూత యు( బోలె నపుడు 
-దశరథాత్మ జునాజ్ఞం దలమోచికొనుచు, దశకంఘముందజం దడయక నిలువం 
గనుంగొనో యవుడు శావుసకోటియెల్ల, నినజుంచు శ్రవణ నేతెంచె ననుచు 
నాయోధఢనోద్య క్ట ప్ట్వులె సంభ మింప్క నాయసుకులనెల్ణ్ల హ _స్త్వముల్‌ సాచి 
వలవ దోహోయని 'వాకణకేనీ పలికె నంగదునితో6 బం _క్రీకంధరుండు 
లోపలికి 'నెవ్వగ న్‌ నొందక నేయ వచ్చితివి 


కొని వానపండ యీకొలువు 
న్‌్‌ ని౯ బంచినా రెవ్వండ వ్‌వు వ నింనయుంద. "వేమి'నీవేరు 
చాల నీవిటు వొచ్చి, యెవర్షరీపనియీని యేగుబెంచితివి 
వనచర చెప్పరా వచ్చినకార్య, మని శావణుం డిట్టు లదలించి పలుక 
నివి రోఢవి వశుడై వికృతాస్యుం డగుచు, వనచరవ తి యంత వాని కిట్లనియె 
నీవెవ్వగ డనిపల్క_ నెబుగవే నన్ను, రావణ యేను నారామునిబంట 
రాము? జెవ్వయ po బరశు,రామునిగాలిచిన రణవిచక్షుణు(డు 
అత డెవ్వం యం శ వీర్య, నతివీఠుం త్రిక యతులవి క్ర ముండు 
ఆతం డెవ్వం జెలుంగవా యాజలో ని నిన్ను, జతుంజేనికొనిపోయి ఇపనిడ్దవాయ ష్‌ 
ఎవ్వనితనయుండో యెొలులగచా నన్ను, నివ్వటిల్లగయిట్టి నినుం దో గ్‌ 
మొటివెట్ట వాష్టల ముంచి ముంచీడ్చి, కరుణించి విడువ(డే ఘనుండై నవాలి 
యావాలీ మజవీతే యకట యంతటన్మె యేవాలి సుకుండాట యెటుగవా యూరి 
యంగదుం డనువాండ నాహవవాలర్షి, నంగద నిను ముంతు నాతం డి వోశే 
మాతండ్రి యొలుంగక మణి నిన్ను (బట్టి, యాతతంబుగ నీట sb women 
యననుడుం గోపించి యసురేశుః డనియె, వనచరాభమ నీవు వచ్చినదూత 
చెనకి నిన్నిట శీత నేయరా దనుచు, ఘనముగా బెడిదంవుం గాలు లాజెదవు 
వలనుగా నిటమున్ను వచ్చినదూత, యలరుచు హనుమంతుం డనువాంయ ననుచు 
నొప్ప నిటవచ్చి వై 'ేహితోడం, గలవి లేనివి కొన్ని కాయిలు వల్కి 
wt క్షు లనేకం 9౦బులాడ్రి మాచేత దండన మజి పొంది పోయె 
నోరి వన డున్నా6డొ 'లేండొ, వెరవారంగా నాకు వివరించి చెప్పు 
మనన్రండు నంగదుం డనుర కిట్లనియె, ఘనులు రామునినేనం గపు లెల్లం గినిసి 
బలీతపాుం కారో గృవటుళ క్రి కి మెస్సీ చెలయగి యాహనుమంతు చెంపలుగొట్టి 
యని రావణునితోడ నరమాట టలాడ్కి పనివడి లంకకుం బనిపూని పోయి 


క 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


అలలా 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
యు న కం పయి 299 
= వ్‌ చి న 
అ రి యిం ద్రారిచే నాలంబులోన్క వడిం బట్టువడి చిక్కి వనచర నీవ్ర 
త్‌ ఫా న ర్‌ CE ళ్‌ రారా hyn = న్‌ 
ce గాల్సించుక తొ లగి వళ్చాతివి, విశతొ రాముని నీటిలోపలను 
సరికవికులములో సితే 'వరవిడి తోలిన వీటికిం వావీ 
యటం బంపకడ ౩ నాహానమంచు, ఇట రామునేనలో నిద్దణి మము 
ప <5 జ a సే 
నినజుండు వానరహానుబ కి యిటువంటి పనులు నేయించు 
నని యంగదుండువల్క_ సోకు డంత, మనమున చెగడొంది మగ్ను జై యుండె 


మలయుచుం జలము ,క సుజ శూలుకొలిపి, యలఘు:డై యంగదుం డప్పుడు వలిశె 


Pe 


చుగాక్క యీకితి గర్వింవ నేటికి నీకు 


¥ eras SIL) re, Fe) ¢ 
లౌొకవిక ముయు తిళలేకఖకరుచు, లోక కశరణ్యుందు లోనై కనుతుండు 


ow Wy 
fx ర ade ౯వ ౪ శారా పటి x 
లొకరమేకుటడును లోక శిత కుత, నౌక కటచ 9ద్ర, గ 
వ 


యనవృశుం డారాముః డఖి తాము; న డనహాయ య. నతులవి క శ్రముయ 
ఆవ్యంతరహితుండు నాచావపరమయ్క, నా దగ్ధం పరచును నగువివ్యమూా ర్తి రి 
దళరథ రామభూతలనాయకుండ, విశోదోరునక్కి_ ర్తి వివతశూరుండు 
అడరి నీచెలియ లత్యాస_కి డాయ, నడచిన నాశేరార్పణఖముక్కు_సె నెన్సలు 
వడిం బట్టి కోనిన వరఖడ్ల ఛార, వడియు 'నెత్తుముం దుడువంగం గోనీ వేసీ 
ఖరదూషణాంగర క్ల కంబులం గడ్‌గ్కి క మొప్పంచజేసీన. కాకుత్‌ స్థతిలకు 
నెలుగవా రాముని నేటికి ట్రే లె క గెదు కేమి యెంట్‌ం బోయెదవు 
మూ(డులోకంబులు ముటి గరెగ్టేమున, మాడించు నిన్ను నమనుజవలభు:ము 

చు - ౧m 
దునిమెడి నుగృత దొలలక నిలిచి యనినేయు బంటవై యంతియ చాలు 


“లంక నీవింక నేలంగ లేవు వినుమ్కు లంకకుం బతి సుమ్ము లలి నిఖీవణు.డు 


తడయక నీమీంద దయగల్లి యిపుడు, కడు వేగమున నిట్టి క్రమమున మ మంచి 
బుద్ది నీకును జెవ్పం బుక్తెంచె వసు వ్యాప వద్దురా రాతస స చేహ నిమ్ము 
మదిమవినుండి రామాధివులొ డం గదిసి “కయ్యమునకుః గాలుద దృ్రన్టాకుము 
రాతసాధమ యోరి రామునిదేవి, నీక్షీతి మొజుగి నీ విట్లు లేం దగునె 
లోకపానననీత లో శై కమాత, నీకుం బేం దగదోరి నీచ రాతకు 

నినుం జెప్ప దోవంబు నినుం జూడ రాదు, ఘనతరమగు పాపకర్తుండ వీవు 
లోకంబులకుం వల్లి లోలాతీ నీత, నీకం దన్నియ కాదె నిర్భాగ్య దనుజ 
యవి వేకమునండేసీ యపకీ ర్లివడితి, వివి కీర్తలా నీకు నెలుగ లేవై తీ 

వెడవక రఘు రాము. జె గ్రేమినెనెం గడుగర్వి యన మోందుం గానంగ లేక 
యిహవరదూరుండ వీవేవుమోణీ, విహాతమార్షం బి౭త వివరింపవైతి 
వుడుగక రామాగ్ని యొకిం గట్టుకొంటి, వుడమిలో భస్తమై పోయొడికొఅకు 
నీపాలివిధి వట్టి నీమెడం గట్టి, a లుచేనె నిన్నీరసమె త్తి త్తి 
నీవేమినేయుదు నీ వ్రాంతఫలము, గావించి యజుం డిట్లు కట్టడ నేసి 

కడంగి రాఘవునంవ కార్చిచ్చులోనం, బడి శలభంబవై వ్రాలెద వెల్లి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri ౮/౭౧ Kosha 


Vinay Avasthi Sahib Bhuvap Vani Trugt Donations 
300 శ్రీకంగనాథ రము యమ 


చాల నొప్పినయట్ట సౌఖ్యత లంక, యేలుభాగ్యంబు లే దేమందు నిన్ను. 
చెడకుము శరణని చేరు మారాము, బుడమిలో స్నీప్రాణములు గాచికొనుము 
జ్‌ ళ్‌ కా 
నీవు త్ర మి త్రాదినిఖిలరాతసులు, నేషరి రాముచే నీల్చకమున్నె నో 
కార్భ్భంబు మునువడ6 కొని బ్రతుకు "కార్య మొల్లక పోరు TEs 
చుటాల నింతుల సుతుల సోదగుల, నిక్టై యందణం జూడు మిశం జూడ లెవు 
ఫలు నీమాహంపుటింకులనెల్లం గలయ భోగింపుము కాంతులు దీర 
“జ్యవిభవంబు లెల్ల, బలుచెజంగుల నేంజె పాటించి మాడు 


— పిలా 
— ry ంా 
eyo ౧౮౪ 


హరిహర బహోదు లడ్లగించినను, దురములోపల నిన్ను. ర్రుంచు రాఘనుండు 
Jy ఉం? 5 

ఇన్నియు నేటి కాయినకు లేశ్వరుని, కున్న తమతి నీత నొప్పించి బ్ర తుకు 

మిటు రామునానతి యెటు(గం చెప్పితిని, గుట్‌లరాతస యేమి గొబ్బునం జెప్పు 
-అం రావణు డంగదునితోం దనపరా క్రమము సెప్పుట nea 

మన రోపచిత్తుండై యద్దశాననుడు, ననియె నంగదుతోడ నప్పుడు కినిసి 

రాముజెప్పెదు పరాక్రమశాలి నన్ను, రాము. 'జలుంగండా రణవిజయు(డుగ 

దివి జేంద్రుండాదిగా చేవసంఘముల, బవరంబులోవలం బఅవీనవాండ 

హరుండున్న నై లాస మగలీంచినాండ, నెరియంగం గాలుని 'నదిరించినాడ 

వరుసతో జగములు వర్ణింప నలరి, సరవి లోకము లెల్ల సాధించినాండ 

వనజాసనునిచేత వరముంగొన్నా6డ, మొనని దివ్యాయుధంబులు గలవాండ 

నిట్టిపీమ్మటను నే నీరాముమలుంగుం బట్టిన దేవతల్‌ పకపక నగర 

నయనుజుండు నాతోడ నలిగటుపోయి, జననాథుమటుగు వంచన బొచ్చెగాక 

ఏనును జొచ్చిన హీనత గాబె, వానరాభమ నాకు వసుమతిలోన 

వగపాడి దిగనాడి మానంబు విడిచి, పగవానిం గలయుట పంత మే నాకు 

పగవాండు దండెత్తి వైవచ్చినంత, మగంటిమి వెడి సంధి మణీ నేయునపుడె 

జగతి రాజులు నన్ను సరకునేయుదుర్క తగదురా సంధి యిత్తఆతి వానరుండ 

యనిన దశాస్యుని కనియె నంగదుండు, ఘనపరా క్రముతోడి కయ్యంబు వలదు 

దానవ రఘురాముతర మెబుంగకయ, ఫూనియున్నాండ విప్పుడు కావరమున 


సురల గాల్పినమాడ్కి_ శూరు రాఘనుని, దురములో నెదిరించి తొడరుట యెట్లు 


బలమేది రఘురామపార్థివ్ర నెదిరి, బలుముప్టి, విల్లెట్లు పట్టంగవచ్చు 

నొరు లాల్బినమాడ్కి_ నోర్చి శాఘశ్రని శరవృష్టి ముందఠం జరియించు కెట్లు 
కణకతో నీవె తగా లేనివిల్లు, దృణలీల విలువండే త్రి; జగంబు 'లెలులగ 
'వెజువేది రఘురామువి క్రమస్ఫురణ, మెలుగనియవివేకి వేమందు నిన్ను 
జనకనందన నిచ్చి శరణన్న "లెన్స, యని యంగదుండు వల్క_ నసురేశు డనియె 
నోరి.వానరుండ నీవోడక యివుడు, సారెకు రఘురాముశౌర్య మెన్నె దవు 
ఆరామునికృమ మాశరాముకడిమి, యాశరాముభుజశ క్రి యది యెంత పెద్ద 
చలమున దాటక జంవె నం కుని తలపోయ నాడుది దాని బక్కెంత 
జనకునివిలువిర్చి జనకతనూజ్క, ఘనతం 'జేగొన్నట్టి ఘను. డంటి వేని 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


యుద్ధకాండ ము. 801 


నావిల్లు 'నేంటిదే యవి చెప్ప నేల, కావున నది వీరకర్మ మే మజియు 

జమదగ్ని రాముని సమరమధ్యమునం గ్రమమున లెచిన సును డంటిజెనా 
యని [బ్రాహాణునిగాల్చు టది బంటుతనమె, వినోల దీమాట విక కృమస్సురణ 
నలవున ఖరదూవషణాదిరాతసులం జలమున నొక్క_ండే చంవె నం కని 

నలర వారలు వృద్ధు లది చెవ్ప నేల, తలపోసి యెంచిన ధరణీ శ్వరుండు 

"తెగువ మారీచు మర్దించె నంశేని, మృగమాత్ర మగువాని మేవయీ దొడ్డ 
ఎసఃగ వాలిని we నేనె నంశేని, వసుధలోవలం గో౭తి వా౭డెంతదొడ్డ 
జవస _త్హ ఏమున వార్షి శరముఖంబునకు-, గవగొనితె తెచ్చిన ఘను6 డంటివే వేని 
నావీరవరునకు నారాఘనునకు, నావార్థిజలమాత్ర మదియేమి బలిమి 

ఇవి బంటుతనము లే మకా హన నివియెల్ల నలు. యిల 'రాజులకును 
బూని నాముందజుః బొడనులు చేస్తీ వానర రు వర్తి ర్లించెవీను 

అని దశాస్యు(డువల్క_ ననియె నంగదుండు, అనుపమోన్న త గుణోద్యముని రాఘవుని 
సకలలో కారాధ్యు జగదభిరాము, సక లజగదితచరితు శ్రీ రాము 

నకలంకవి కృము నతివీరవర్యు, నకట దూషింపంగ నర్హ్ల Es నీకుః 

'జెలంగు నీరఘురాము శె "ర్యంబునకును, ఖలులగుక్ర, వ్యాదగణము లే సాత్నీ 
గొనకొని వాలిని గో(తంటి నందు, క నెద నిన్తుంచిన యంబుధుల్‌ సాశ్నీ 
అలఘువి క నుశాలి యెనరాఘవునిక జెలణి దూషించిన జననాథు వెంపు 
తవ్పెనో నీకేమి ధన్యత వొడ మె, నిష్పుడు రఘురాము నిట్లు దూషింవ 
నీరాజసంబును నీదుభోగంబు, దూరమా నాయును దొలంగును నీరియు6 
దనర శ్రీరాముని దలంచినంతటనె, ఘనమైనపావంబు గ్రక్కునం బాయు 
రాముపాదము సోశ జాయింతియయ్యొ, రామ రామని బోయ రాశికి నెక్కె_ 
రామనామస్తుతి రావణ నీకు, నేమిషాపముననో యెరుకచొప్పడదు 

అట్టి శ్రీరానుని యసుశేశ నీవు, నెట్టన దూషింప నీకేది గతియొ 

అని యంగదుండు వల్క_ నసురేశుం డనియె, వనచర రఘురామవసు ధేశుళ క్రి 
యెొజుంగుదు చెప్పలా నేల యాస్వామి, పర మైనతారక బ్రవాం బనంగ 
నాడవలయుమాట లాడితికాక, పోడిమి శాముతోం బుజిసయలలనె 

చలపట్టి రాముతో సమరంబునేయం గలుగునో యని కోరి క్రాలుచున్నాండ 
నిందునందును మెచ్చ నినవంశుతోడం జెంది కయ్యమునేయ శివ్రం డెణీంగాడిని 
అతనితోం బో కాడి యతనిచేం జచ్చి, ప్రతి లేనివైకుంళపదవిం గై కొందు 
నీలోకసౌఖ్యంబు లింతియ చాలు నేల చెప్పంగ నే నెలుంగు దన్నియును 
బలవంతుం డగురాముస్రాభవోన్న తులు, చెలియ చొత్తంబులో దివ్రరుచున్నాండ 
ననిచెప్పి దశకంఠుః డనియం గృమ్మణిను నవి 'చేకమువెడి తామసుం డగుచు 
ధరణీతలం బెల్లం దమ్లునిచేతం బరగంగం గోల్పోయి పడంతియుం దాను 
ననుజుండు గూడంగో నడవులంబడుచుం దనసతి 'నొకనిచేం దాం గోలుసోయి 
వచ్చిసు శ్రీ నాదివానరవరులం జొచ్చియు నటవిరాంద ఛభూరతం జూవ్య 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 86602012 692000౪1 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
302 - శ్రీరంగ నాథ రామాయణము 


జనుబెంవె రాముయ సంగరస్థలిని నను దాశ 'నేవ్చనే నరనాయకుండు 
అటుగాన రఘురాము౭ కలను బటుతర శ "ర్యసంపన్నుండు గాండు 
మనుజులు కోతులు మగంటిమిచేతం దనయొద్దం జెప్పకు తరచరాధముండ 
వనచరాధవు యోరి వాలికి నీవు, తనయుండ వైశేని దశర థాత్తే జుని. a 
గొలిచితి బంటవై కొలయీగ వైతి, చలమున నీతండ్రి జంసినాం డతందు 
అట్టి రాముని గొల్చి తధమవానరుండ, వుట్టి తింద్రజ పరు వృథా నీ నీవు 
చంపినప గవానిం జంపక రాము, పంపు సేయుచు నిట్లు బంటవై తిరిగి 
యొలమిం గొల్చెదనన్న నీరా జకాని, తలపోయ శాజులు ధరణివై లేశె 
గొనకొని పగవానిం గొలిచినవాన్సి నినుంగాని యెన్వరి నెలుంగ మెన్నండును 
నీమగంటిమికిని నీదు వెంపునకు, నీమవా రెల్లను నీయని నగశి 
కొడు కై నవివ్యటం గులవైర మెల్ల, వడితోడ నీగనివాం ఆరా 
ఈగతి బంధువై పీనమాననునిం జేరి కొల్పుట యెట్లు శేవయుశే 
నిను వాలికొడుకన న్న నెటు నమ్మవ చ్చు, వనచర యొవ్వరివాండ “వై కాక! 
విను బుద్దిసెప్పెడ వివరంబు గాణ మనుజులం గొలుతురే మనుజులు నాకు 
బగవార నీకునుం బగ వారుగాక, నొగి దౌత్య మిటు నేయుచుండుట దక్కిా 
నన్ను. గొల్పిన నిన్ను నంగద యివుడు, ననచరులకు నెల్ల వరప్రభుగాంగ 
ఘునభూపషణంబులు ఘనవాహనముల్క మన = నిప్పుడు ప ననిన 
దనుజాధిపతిం జూచి తాబాసుతుండు సునకోవమునం జాల గరిమ నిట్లనియె 
నగణితోన్న తళక్తుం 2 నరాఘువుండు, తగ లాడి దాత దైవంబు 
ఏమిగర్వము సీకు 'నెలుకచొప్పడదు, భూమోశుతో రిపు ల్పురణింపగలరె 
యరయశే కవివేకు లారామవిభున్సి నరుడంచు నెంతురు న_క్షంచరేం ద్ర 
యతడు మానవమాత్రుండా యసురేశ్‌, యతండు లో కాఠాధ్యుం డతండవ వ్ర "మేయు' 
డతండు శ్రీవిష్ణుండు నం డాడిమూ_ర్భి యితనికి సరిపోల్ప నెవ్వరు నల్‌ 
సదు! గూడి చర్చింవ వలేర్కు ననజాసనాదులు వర్ణి ౦పలేరు 
డానవాంతకుండు నై దశర థేంద్రునకుం బూని జ నించిన భూపాలుం డితండు 
నితనికోపాన్నికి సెవ్వయ నిల్చు, నికనికో డీకొని యెవ్వండు పోరు 


నితనిబాణాహతి ఆవ్వండు నోర్చు, నిగేని వ. వళశంబె యించా దులకును 
స ల Ss | 
నీవెలుంగను 'రామునిపుణన్నికృచుము, ౩ = బున నేల కాఅులాజెదవు | 
వరరాము నెజిగెదు గరములో నల్లా కకహుర్గి దురమునం గదలక నిలును 

VX రాం భ క గ దలా గదు గా ne 
కృర్శవంకము మం స 1 వావీ నీర్తెల gE పల! నక క్ర నేత్రం జచ్చి 
వవ వె 'వైకుంళపదము6 “గెకొనియి,. నిది రకు రి 


ల గ్ర స్ట్‌ శిజు “సన మట 
నితనిం గొల్చి ఎన నాకు నిహాపరోన్న తులు, నతులిగాబుగం న నములు పాగడ 
నీమ దంట లావు నీరాజసంబ్బు శామచంస్రానిఫ “ంరణరంగమందు 
బోయెడు నెబ్భంగిం బొలు వేవ్‌ సీవ్రు చేయు? జెవ్న నేల విధి నిన్ను: ఫ్రై 
కొనిపోన్ట వ్రుచున్న ఏ రుటిలఠరావసుండ్య మునువటివరగ కమ చెల్లక. 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


అలల 803 


నిన్నియు నేటి కాయినకు లేశ్వురున్న కున్న తమతి నీత్ర నొప్పించి బ్రతుకు 
ఆం రావలాయ్ర శనభటులతో నంగదునిః బట్టి కట్టుండని నియమించుట. రతా 
తో"డరిన బలవంతుతో సంధి యగుట, పుడమి రాజులకెల్ల బునియె నుము 
అనవుడు. గోవించి యారావణుండు, ఘనబావాుబలుని నంగదుీం బట్టికట్ట 
బనిచినం గొందటు బలితంపుటనుర, లనయంబు నునతు ఆయి పట్టుటయాను 
సొలవక తనళ క్రి చూవెడికొటకుం దొలంగ నొల్లక యంగదుండు వట్టువడి 
నటు పట్టువడి యత, డా కాశవీధిం బటుశో క్షి నెగని యుచ్బటనృ త్తి మెజనీ 
విద్రిచినం బదివేలవీకులు థ్యాత్హి యద్రువంగ నుగ్టునూవై శెళ్లీ రంత 
నలిగి యంతేటబోక యంగదుం డసుర, కొలువున్న యమేడ సూలం దన్ను టయు 
నది వజ్కృహతిం దుహినావనీధనము, తువింసాలువగివిం దొత్తునియ లై కూ లె 
వెండియు నంగదు విడువక పట్టం, .బొండని దైత్యులం బుచ్చె రావణుండు 
వుచ్చిన వారును బొదివి యంగదున్ని నచ్చెరువయి యుండ నాకాశమునను 
బరశువట్టసభిండివాలకూలములr, గరవాలతోమరగవల నొవ్ప్చింపం 
చిడికళ్లతోడనే వ్రేవులు' వెడల, బెడిదంబుగా నొంచి వృథివ్నివెం గూల్చి 
యరుగుచు నున్నయాయంగదుం జూచి, ఖరనూతి సుకరుండు 'కార్తుకం చెత్తి 
నిలు నిలు మంగద నీవెందుం బోవం గలవాండ వని వేర్చి కాండంబు లెదు 
నుదురు గాడంగ నేని నొవ్చించి మజీయుం బదిలీ వ్రశరముల బావను లేయ 
నలుకతోం బిడికిట 'నంగదుం డతన్సి తల వెక్కు వయ్య లై ధరంగూలం బొడిచె 
దానికి 'డైత్యులు తల్లడమంద, దాన వేళ్వరుండు చింతామగ్ను డయ్యెం 
దారాతనూజుం డ త్తటీ నేగు చెంచి, యారామచంద్రునియడుగుల శెరంగి 
యోజగదారాధ్య యో రామచంద్ర, భూజననుత రామభూపాలతిలక 
చేవ మాయానతి ధృతితోడ నేను, 'రావణునొద్దికి రయమునం బోయి 
చెప్పంగాం గల వెల్లం జెప్పిచి జను చెప్పినమాటలు చెవింబెట్టడ యె 
గట్టిగా జావుకుం గడు తెంపు చేసీ, యుట్టిగట్టుక నూలసచున్నాండు దేవ 
యినకులనాథ నీ వీదళగ్మీవు, ననిలోన మడియింపు మఖలలోశేళ 
యనుచు నావృ త్తాంతమంతయుం దెలియ, వినివీంచె నంతయు విళదంబుగాల 
జననాయకుండును సంతనంబం దె, ఘనతరంబై న యంగబస త్త(మునకు 
నట రావణునితోడ నసుకులందటును, బటుతరవాక్కులై పలికి రెంతయును 
ఇదియేమి దేవ నీవిట్టూరకునికి యదె కవీనేనతో నారాఘవుంను 
విడినినాం డీలంక వేడించి యింక గడిమి నెన్న(డు చూవషగలవాంత వీవు 
మము బంపు రామలత్మణు లవానమల్క సమరంబులో గెల్చి చను చెంతుమునుచు 
అం రావణుండు యుద్ధసన్న ద్ధుండై యు త్తరనోపురమునకు వచ్చుట. లెత 
వీనుల కరుదుగా విని దళాననుండు భానుజాదు లకును భయము వుట్టంగం 
దనవై భవము రామధరణీశునకును, ఘనముగాం జూవెదం గాకంచుం దల్వువి 
సాం ద్రప్ర తాపన్నిస్తంద్రుండై తొల్లి, యిం ద్ర నాగేంద్రథ నేంద్రుల చాలిచ్చి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


304 (గట Bn pantera Ves AnsLPoratons 
కప్పముల్‌ శైకొన్న ఘనవస్తువితేతిం చెప్పించి మేలేర్చి దీధితు ల్నిగుడం 


వెదచల్ల 
జీనాంబకంబులు చెలువాకం గట్టి, నానాదిశల వాసనలు వె 


మృగమద శ్రీ, గంధమిభితమనోజ్ఞ, మగుదివ్యచందన మర్ధితొ. * నలంది 
సరసమంజుళ పారిజాత ప, నూన, బరచితమాలి కావితతులు ముడిచి 
"పంకజ రా గాదిబహురత్న కలిత,కంకణము ది కాంగదభుజాభ రణ 
ఘనతరై, శ జేయఘంటికా నేక, వినుతహారేరబులు విపులంబులైన 
చ లాదిగా బహుభూషణములు, వదక శుద్ధిగ వన్నె ప 
కుండలంబుల మెండుకొనుమణి ప్రభలు, ముల గడలుకొనంగ6 
జండాశుమండలోజ్ఞ లము లై. వ్‌ లొండొండ వలీంగించు నురుకిరీటములు 
దశశిరంబులమించు . దహనుంచోయనంగ, దళశిరంబులలీల ధరియించి మించి 
సురవరానలయవనూసుకనాథవరుణ, మరుదర్గనాయక స్మరసంహరులను 
గండడంచి' జయించి శైకొన్న బిరుదు, గండ= వెండంబు డాకాల ధరించి 
శరశ రాసనపట్టస ప్రా పొాసచ క శక్రః పరశుతోమరబిండివాలత్రి, తిళూల 
కరవాలపాళ “సుస్గరచం ప్రవాస, పరిఘాదులగు క. grey 
లిరువదికరముల నేపార బట్టి, పరిచారు లొగి వెంట బలసీ యేతేర 
గొబ్బున ను_త్తర గోస్టరంబునకు, గబ్బునుబ్బును (గాల ఖడ్డకూలాది 
హస్తులై. యెడగల్లి యా _ప్పరాతుసులు, వి స్తరంబుగ6 బరిటేష్టి ంచి కొలువ 
స్ఫురిత భవూషణవస్త్రభూషితు లగుచు, నిపవంక మంత్రు రలు గొలువ 
దుద'లేనిరత్న పంక్తు కులు దావినట్టి, వెద వె వెద్దపనిండి కుప్పెలు మోద నొప్ప 
పవిమలంబగు నెనుబదివే ఐలసంఖ్య్ట, ధవళాతపత్ర త్రముల్‌ దనుజులు పట్ట 
నలశేషఫణములో యననన్ని వేల, సలలితవ్యజనముల్‌ సకియలు ఖానా 
దళుకువెన్నె లలచందమున నాసంఖ్య, గలచామరంబులు కాంతలిర్వంకం 
గంకణరయుణరుణత్కాారము ల్లెజయ, నంకించి చామర లందంద వీవ 
మరల గాల్చినజయస్సురణ' లెళ్లెడల, బిరుదు 'లెత్తుచు వందిబ్బందంబు వొగడ 
మంద్రమధ థర్చమతాళమాన భేదములం జం ద్రాస్య తుం మెచ్చంగం 'బాడవినుచు 
సన్ను తీమాణిక్యజాల ప్ర వభాస్క మున్న తసించసనోప పరిస్థలిని 
అపరాచలముమోా(ది 'మర్కునితోడి, యుపమకు బా త్రుడై. యొగి రావణుండు 
వలనైన తనవై భవంబెల్ల మెజిస్కి కొలువుండె ను త్రరగోవు రంబందు [ 
నాగొడుగులనీడ యాదిత్యుం గప్ప, వేగంచె చీతటి య. 
నావేళ మాయామృగాజినంబునను, దేవేంద్ర మణి కాంతి దీపించుమేని 
వావముభఖాగముమోవీ వామభుజ్యాగ్థ నీవ గపోలమూర్జితముగాం "జేర్చి 
యు గ్రాంశుబిం బసముజ్ఞ ్వలుండయిన, స సుగ్నీ వుతొడలపై సొంపు సౌందర్య 
సంపద లొలుక రాజసముగా .నొరగి, వంహేరుమహిమచేం బ్రియభ క్తుండైన 
పవనజుతొ డల వై6 బాదపద్ద దృములు, సవరణం జావ నిశ్చలభ క్ట కి నతండు 
మృదురీతి నొ త్త న సరిలి నంగదుండు, కదిసీ దతీణభుజా గం చిరుశేల 


చరింపం చాలి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 eGangotri Gyaan Kosha 


— STINE Ee ba 


ననన హూ 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
యుద్దకాండ వ 
ద్ధ ౦డ ము. . 805 


నంది యంగుళము లొయానం బటుచుండ ay ప 
నలనీలభల్లూకనాయక వ - రలు ల మ 

మ వ న. 
జానకి హృదయాంబుజాతపషట్బరణ, దీనా ర్సిహరణ కీ ర్తితకృపాభరణ 
హరనుతనామ సూర్యకులాబచ్ధిసోమ, యరిభీమ రఘురామ యని సన్ను తింపం 
గందనిపూర్ణ రా కాచం ద్రు (బోలు, మందన్ని తాననమండలంబునను 
నవిరళకరుణామృ తావూర్ల మగుచు, థవ₹ "రవింద సౌందర్యంబుం దెగడు 
తెలికన్ను(గవకాంతి చెసలెల్ల నిండ, లలితావలోకవిలానచం ది కలు 
'వెదచల్లంగాం గ రద్వితయసన్ని హిత, వదనుండు రాతసవరమరోవిదయ 
నగువిభీషణుతోడ నతిరహస్యంబు, లగుమాటలాడుచు నప్పటప్పటికి 
రమణీయలీల శ్రీరాఘ వేశ్వోరుడు, అమరదతీణముఖుండై. యున్న వాడు 
గావున గోవుశా గృమున గొల్వున్న, రావణు బొడగాంచి రఘు రాము డనియె 
నోవిభీషణ చూడు మున్న తంబై న, యావిశాలపుగోసురా గ ంబునందు 
భోగియై యెంతయు. బొగడొందువాండు, బాగొప్ప క బటినయటి 
శొరద భ్రవి భ్రనుచ్చ త్ర సంఘముల, బర౮గాడునీడ భూభాగంబుం ష్‌ 
నారూఢ వై భవాయతవృ త్తితోడ, నీరీతి నున్న వాం డితం డెవ్వండనిన 
నారాముం జూచి యిట్లని విన్నవించె, నారావణునితమ్లుం డగువిఖీషణుండు 
"దేవ రాఘవ వీండు 'దేవారియైన, రావణు. డమరవి ద్రావణుం డఖల 
దివిజులచేం గొన్న దివ్యభూపషణము, లవిరళంబుగం బూని యావులై నట్టి 
దనుజముఖ్యులు గొల్వం దనకు నిండారం బనువడంగా నెనుబది వేలసంఖ్య న 
గలగొడుగులుపట్ట ఘనచామరంబు, లలవుమై వీవంగ నాలవట్టములు 
వూనంగం దనదువెంవును రాజసమును, దానిట్టేదనుచు మోదమున మిోయెదుటః 
జూపంగం దలంచి భాసురవై భవమున, గోవురోవరినసీమం గొలువె నవాయ 
నావిని నవ్వి మానవకు లేశ్వరుండు, దేవారిగర్వంబుం దిర్చంగం దలంచి. 

-౨౮ శ్రీరాములు. రావణుని ఛ్మత్రచామరంబులు చాణములతోం చెగశేయుట. విత 
వెనుకొని లత్మ్‌ణ విల్లు. దెమ్మనుచుం, దనకుం బిమ్మటనున్న తమ్మునివేతి 
ధనువు డాచేత 'నెంతయు వేడ్క_నంది,కొని దతీ.ణాంఘ్రిియంగుష్టాన వింటి * 
శొననంబుం బూని గృక్కున నెక్కు_ వెట్టి, కనదర్గచం ద్రమార్షణ మరివోని 
ధీలశ్నీతోల్లానీ తెగనిండదీసీ యాలీల నొఅగిన యట్లనే యుండి 
యలచామరవ్యజనాతవ త్రెఘృములమింద నేనె నద్భుతవృ త్తి మెజయ 
శర మొక్క_టియుం బదిశరములై నూలు శరములై పదివేలళరములై మటీయు 
లతమొ కోటియై లశీంచి చూడ, నాతణంబున సంఖ్య లన్నియుం గడచి 
'తాలవృంతంబులు దాల్చు చేడియల్క 'మేలిచామరములు మెజయించుసతుల 
సంగీతములునేయు సరనీజముఖులం బొంగుచుం ₹ై వారములు నేయుబోంట్ల 
ధవళ "తప త్ర ముల్‌ ధరియించు దైత్య, నివహంబులను గొల్చి నిల్చినఛటులం 
గరములు ద్రుంచక గళములు డ్రైంచ్క కురములు నాటక యురుకిరీటములు 

౦48 Nanaii Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


న 66౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 
చ 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


306 . శ్రీరంగనాథ రామాయణము 


ధర డొల్లంచేయక తలలు ఖండింవ, కరుదరు దిదియని యమరు కవన 
నాల వట్టంబులు నాతపత్ర ములు, చాలనో భిల్లు SR 
క తించికొనిపోయెం గంఠమా త్రముల, జిత్రమై తనరిన స ఏగయులు 
వనము సితాతపత్రములు, దేలుచు యుల్లని దివినిండ నెగనీ 
కొలువులో? గొన్ని విక్కులయందు6 గొన్ని, కొలువులోపలి దైత్యకోటివైం గొన్ని 
లంకలో? గొన్ని యాలవగణాబ్రిం గొన్ని, లంశేశువై గొన్ని లఘులీలం బడియె 
నలవుమై నటుచేసి యాదివ్యశ రము పొలయిక రఘురాము పొది. బొచ్చె నంత 
మహి తాతప త్ర చామర తాలనృంత, రహితదండధ రాసుర శ్రే ణినడుమ 
నున్న రావణు6 డప్పు డొప్పారెం జూడ, దన్ను. గొంపోవ మల వచ్చియున్న 
దుర్వారులగు యమదూత లనడుమ, గర్వంబుచెకి న్నగతినుంషెం జాల 
'వణిలంది రఘురామువిలువిద్య పెంపు, తటిగొని తలపోసి తలలూచి యూచి | 
బట్టుకైవడి మెచ్చి పటుతరధ్వనుల, బెప్టైత్సి రఘునాముం బేక్కొని పాగథె 
నల్ల యోరఘుఠామ నయనాఖిరామ, విల్లువిద్యకు గురు వీరావతార 
కరశరలాఘవ క్షమకశానిపుణ, స్ఫురదురుచావసం తో షితకృపణ | 
భుజసారదృథముప్టి, భువనవిఖ్యాత, విజితరిప్పువ్రాత విజయస మేత 
మానవ రాజకువూరకంఠీక్క వా నవ్యుదివ్యశ స్తా స్రసంపన్న 
స్ఫారఘో రా క్షయ బాణతూణీర, వీరాగృగణ్య 'యోవిళశ్వశరణ్య 
బాపురే ! రామభూపాల లోకముల, నీపాటివిలుకాండు నేర్చునె కలుగం 
బాటించి పురములనై బడ్డహరుని యేటొప్పు నిందు నీయే టొప్పుంగాక | 
.అని యని పదినోళ్లే నందందం బొగడ, విని మంత్రు, లాదైత్యవిభున కిట్లనిరి | 
పగవాని నీరీతిం బంతంబు విడిచి, పొగతుదు నే డైత్యవుంగవ యిట్లు 
పొగడిన భయమందంబోలు నటంచు:, బగవారుం దనవారు బలుచగాం జూతు 
రదికాన రాచకార్యంబు గాదనిన, మది నవ్వి యమశారీ మంత్రుల కనియె 
విలువిద్య పెంపును విక్రమ్మకృముమ్ము కలికితనము బాహుగర్వ రాజసము 
లాదిగాగుణముల నధికుండై నట్టి, కోదండదీమోదిగురునితో రాజ 
వరునితో రామభూవరునితో నొరులు, పరికించి చూడ నేపట్టుననైన 
సాటియే యిమ్లా(డుజగములయందు, మేటిళూరులవెంపు మెచ్చంగవలడె 
' యని నీతి చెప్పుచు నచ్చోటువాస్సి దను జేశ్వరుండువోయె దనుజనాయకులు 
లెగిపడ్డగొడుగులం దెజ(గొప్పం జూచి మిగిలినభీతిమై మెల్లన జనుచు 
నటు రఘురామునియతులవి క్రమము బటుగతిం బొగడుచుం బలు తెఅంగులను 
ఆరాఘఘున్రడు కరుణాంబుధిగాన ఘోరబాణంబున గొడుగులం ద్రుంచె 
నిటువంటియేనీన నిందటీతలలు, పటుతరంబుగం చెగి పాజవే యనెరే 
ఇట నంత నారాఘ వేంద్రుండు కార్య ఘటనా ప్రయత్న సంగతచిత్తుం డగుచు 
ననుజనిభీష ణార్యమజాదులై న, తనవారియనుమతిం దగుమువాూా_ర్థమునం 
బనిచె నప్పుడు లంక బట్ట వానపలం బనిచిన వానరబలములు లంక 


తనన ద 


కల | 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


యుద్ధ కాండ ము. 807 


ఘనభీతి నిక్కడక్కడం బడనార్చి, వనజా ప్పకులు రామవల్లభుం జూచి 
"దేవ మాశౌర్యంబు 'లతెజుంగొవ్చం జూడు, మ భాణ మిత్తుము నీకు 
నని ను నవనిజంబులును, గొని వేలులకులు కోటొనకోటు 
లశ” హిణులు గుమురై కూడి వచ్చి, యాతణంబున ముట్టి రాలంకకోట = 
ముట్టిన గాల్బు క నౌననుచ్చు దట్టించి పేర్చి యుద గ లై కినిని 
బహసికాస్ట్రపాపాణ పాదపావళుల్క నహితమ: ఏరులై. క గదని 
తరమిడి యాయగ డలు వూడ్నునప్పు డురుశ_క్టిం గవివీరు లున్న విధంబు 
పాలుపార నపుడు చప్పుడు గట్టమోయ, దళముంగా నున్న చందము నివ్వటి ల్లైం 
గుముదుం డ త్తజిం బదికోటులలేడ, సమతదూరువు మొగసాలకు నరః 
చై దళంచైయుండ బలసి రాతనసులు, డై దోచి రాకుండ బలిమిం జూవ్రచును 
గొనకొని 5 యెనుబవికోటు లకేపులు , తనరో క 'బేర్చి యుష్టండత నడువ 
సఘునబాహుబలుయ వతితవ్రువాల పను, జనియుండె బలియుంగై 'శతబలి యవుడు 
పడమటిచెన కటువదికోట్లకవులు, నడువ సువేణుం డున్నతి నేగియుండె 
'రామలక్ష్మణులును రాత నేశ్వరయ, నా మర్మ్క_ కేశ్వరుం డయ్యు త్తరంవు 
వాకిటనుండిరి వనచరో తృముల, నాకోట లెక్కించి యడరి యాక్పుచును 
గజుండును గవయుండు గంధమాదనుడు, భుజబలాఢ్యుయ శరభుండును గ్రవృ త్తి 
దట్టించి కోట యంతటికిని లగ్గం బట్టింవుచుండిరి పలుమాలు దిరిగి 
కోపించి వానరకోటులు గవిసీ యోవీనంతంత నొండొరులం ద్రోయుచును 
ఇది తోరణవుగోట యిది దానికొమ్స యిది యది యని యేమిరు యెటు(గ రాకుండ 
వడిం గోటశక్కి_ యాళ పరులనై కురెక్సి వెడబొబ్బ లిడి తమవేకం బాడుచును 
ఉడుగక నిడుతోశ లొడిసె నెల్లు నేసి వడి జాట్ల లోనికి వైచి యార్చుచును 
మ్యాాకులతుదలు సమంబుగాం బట్టి వీశ లోవలియిండ్లు విలుగ వై చుచును 
గుడులునట్టళ్లును గోవురంబులును, బడందన్ని కోటవై6 బరుగు లెత్తుచును 
అట్టళ్ళతోడనే యసురవర్లములు, నెట్టనం గూలిన నిలిచి నవ్వుచును 
ఇమ్ముల రూవించి యిదె చూడుండనుచుం నొమ్థులు వియుగంగ గుండ్లు వై చుచును 
దోరణంబులును శాదువులు రాతసులు, చారుతరధ్వజచ్చ త్ర దండములు 
కొమ్మలు కోటలు గూలుటం జూచి, కృమ్మణః దిక్కులు గలయనార్ప్చుచును 
ముంచికొండలు కరమ్ములం బెట్టువట్టి, దంచనాలకునివె దంచనాలనుచు. 
గృచ్చజ నట విలుగంగ వై చుచును, మచ్చరంబునం బలుమలు నిట్లు కవులు 
వడి వైచు తమతమ వాటులనేతం గడు జిత్రముగను లం'కావురిలోనం 
గూలెడి మేడలు గ్రుంగు మేడలును, బ్రా లెడి గోడలు ద్రాలు మూవులును 
“నుఅుమైనయిండ్లును నుగ్గునూవైన, స్‌ గొమృలు చూచి తవనంతరంబు 
బానవమయకరోత్సావాంలై కవులు పూని యంతయు భీతి బుట్టించుటయును 
ఇటు గని యెలుల మే యొన్నండుననుచుం జటులతశాట్టవాసములు నేయుచును 
నార్చువానరులవై నాదైత్యళోటి, చేర్చి యెంతయును గోపించి శూలముల 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
803 శ్రీరంగ నాథ రామాయణము 


బొడిచియుం గరవాలములను చెచియును, గడు బెట్టిదంబుగా. గదల మోదియును 
జొచ్చి తన్ని యు బరశ్వవ్రుల వ్రచ్చియును, గుచ్చియగ డ్రలం నరాల ద్రోచియును 
వంచనగుండ్ల చేం దాశంచి కడిమి ముంచిన లగ్గ యిమ్ముల విడిపించి 
యలరి రాతమసులార్వ నాకవులాక్వ; నిలయు దిక్కులుం జలియించె నెంత యును 
నీగి డిక్క_రులు ఘేంకృతులొనరిం=ా, ్రాగిన యనసురలగతి నబ్లు లింనం 
గులగిరులె త్తిన గుండులమాడ్కి_, నిలమూా:చ నందంద నెత్తివైం బడియె 
నుర గాధివతివిషం బొలినెం గార ంబు, గిరులునొండొంటికియ గృిందుమోదయ్యె 
నాకారి యప్పుడు నదుచక్కి_ నున్న, భీకరనై. న్యంబుం బిలిచి యుబ్బింది 

డిమి సొంపాఠంగం గవినేన లంక, వెడలి తాంకుండని వెస బురికొలువ 
ఛేకీరవందులు భీకర కాహ, ళారవంపులును శంఖారవంబులును 

బటపహోరవంబులు బహుతూర్యరవము, పటుతేరనిస్పాణభాం కారములను 

తురగోగ్ర సేవలు తోరంబు లైను కరిబృంహితంబులు ఘన నేమిరవ 
నత్తం జెలంగు భుజాన్భాలనములుం జిత్తంబు లగలించు నింహనావములు 
నడరి యొండొండ బ్రవోండంబు నిండ, సడలి దిగ్లేవతాసమితి భీతిల్లం 

బలువిడి రాతస 'ప్రవరనై న్యములు, వలనొప్ప నాలుగువాకిళ్ల వెడలె 

నటు జాతేవ, క్రంబునందుః దక్క_ంగ6, బటుభీష ణా కృతిం ర్రిళయరుద్రు,నకు 
నున్న ముఖంబుల నుడుగక వెడలు చున్న మంటలమాడ్కి. నొక్క_ట మెజసీ 

అగ్రి వానరరాత్షనుల ద్వంద్వయుద్ధము. nea 

వెడలి వానరనేన వెసం దాంకునపుకు, తడయక ద్వంద్వయుద్ధమునకుః జొ చ్చెం 
గడిమిమైనప్పు డంగదు నింద్ర జిత్తు, గడు బెట్టిదంబుగా గదం గొని వ్రేనె 

వజ్రంబుః బట్టి పర్వతమువై నలిగి వ డ్రై వ్రేనీన క్రియ వారణ "లేక 

అంగదుండును బేర్చి యయ్యింద్ర జిత్తు, సంగరంబున గిట్టి సమళ_క్రి మెజని 
భూరిభూధరశ్ళంగమున వై చెం జేర్చి, సారధిర భర భర చయములు గూల 

వారక యేసె దుర్వారుండై మూడు; హ్రాఠాస్రములం ద్రైజంఘుండు సంపాతి 
విజయుడై యతండును వెసనశ్వకర్ల, కుజ మెత్తుకొని 'వ్రజంఘునిం బడవై వె 
వినతుని రంభుని వెసనొంవెం చెక్కు, ఘనబాణముల నతి కాయుండు చేర్చి 

నూని యయ్యిద్దలు భూరిశై.లముల, వానినేనల వాని వడి నొంచిరఫుడు 
దట్టింపుచును మహోదరుడు సుషేణు, గిట్టి యాతనిమిందం గినుకసొంపార 
నడరించె బాణంబు లయిదును మాయు, 'వెడందవతంబున వెడందఫాలమున 
వానిరథంబును చానిసారథిని, వానిరథ ముల బర్వత మొక్కకు త్తి 
నలియంగంజూవం జూర్లంబుఖై పోవ జెలగుచునార్చి సుషేణుండు వె చె 

మటీ జాంబవంతుండు మకరామమింద, బిరబిరం ద్రిప్పుచుం చెను మ్రాను ఇఇ 
నడుమనే యది ద్రుంచి నాటించె నతడు, కడుచెకు శరము లుగా కా 
యతేనిభుజంబుల నతనిఫాలమున, నతనివకుంబున నతిలాఘవమున 
నోడాంబవంతుండు నలుకమై వాని, భాజనంబుగం జేయు పర్వతం బొకటి 


నూ ర్తి మెణని 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


క 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


యుద్ధకాండ ము. 309 


వైచిన రథమును వరర థాళ్వములు, చూచెడునంతలో. జూర్లమై శరాలె 
శరములం చెక్కింట శతబలి గిట్ట, యురులాఘవమున విదు జ్ఞహ్యాండేనె 
నతనివమముం డాంక వర గ్ర భౌతి, శతబలి యొక్క_వృయముం బూని వైచె 
చెక్కండ్ర డైత్యుల వీచంబులడయి, 'సెక్కుచందంబులం "బేర్చినగజునిం 

దప్పక వి విక కృమధను(డు కోపించి, వివై పనవానరవిభునివక్షంబు 

కలంలో! గొని పాడుచుటయును వ్రేనె నె సాలవృవషమున రాతనుని నాగజుయ 
వ్రేయంగ నతేడును వెస మృతుండయ్య, నాయెడ నగచరు లార్చి మోదింప 
నస గుంభకర్ణునియ (గ,నందనుడు, ఘనుడు కుంభుడు ప్పవంగములం బెల్లడరి 

కుత్తుకలో నై కొన నాధూమ్రుం డెత్తి షన డేవున వై చో గా 
నారు చెవాంళహుకు గవాతుండు, చారుతరో రువతస్థ్సులం బే చేను 
శరముల ఎ నేయవచ్చుట నొచ్చి యతడు, మ తన సోలవృతము 

వైచిన జా వాందేడు వాండిబాణములం, బూచి యగ్దరిన నీ పాడిపాడిచేనీ 
తొమ్మిదియమ్ముల దూవిడ్డ వాని (సం గొమ్మాని గరియె & త్రికొని వై చె నత 
బుషభుని ముసలాన నేనె సతుల Jy సారణువివుల ువషీంబు 
వృతంబు గొని వైవ విల్లు నమ్థులును, నాశ్‌ణంబున వైచి యతడు మూర్ఫీల్లె 
గిరివోనిగజము నెక్కినత్రి, శికండు, శరభునితల చే నెం జని తోమకమున 
శరభుండు గోపించి సాలవ్భేతమున, హరి గిరి వ్ర నిన ట్లాత్రిముస్తకుని 

'వ్రేనీ యగ్దజమును వ్రేనెం గూలంగ, రానిరాతసునకు రాశుసుం డగుచు 
ననయంబుం బేర్పి నరాంతకుం డవుడు, పనసునివై 6 దీ వ్రబాణంబులేయం 
బనసుండు నాతనివై వృత, మెత్తి త్రై ఘనముగా వై చె నుగ్రతం జూవీ యంతం 
బరిఘంబుగొని యకంవనుయు వ్రేయుటయు, ధరణివై ము యుద్ధతేశ క కినెగనీ 
కుముదుూండు పిడికిటం గువితుం్ర పాడువ, భ్రమసి చయ్యన నకంపను(డు మూర్చిల్లె 
గిట్టి ధూన్రూతుండు శేసరిమో(ద, నెట్టన నం వెన్నీ టను ముంప 

వానిశేనలను బర్వతములు నై చి, మానక నొప్పింప మటి వాండు విత్‌” 
మండితభుజగంధమాదను గిట్టి భండనంబున మహాపార్ము పిండు వెన 
దరులను గిరులను దం నం గరము నొప్పించె నాగంధమాదనుండు 
దఅచుగా నావేగదర్శివై శుకుడు, నెజి నాట నమ్ములు నిగిడించుటయును 
వానిరథంబు దురాషరుఃడై. వేగ, వూనికమైం దొ పాడిపాడిచేనె 
నడనకంవను6 డంత నలునకు నెదుర, నదిపై. దొడ్డనగమున నతండు 
ఉరవడితో (గుద్దు లురుకునట్టుగను, చెరిగి యాతనిమాయం బెట్టుగా వ్రేనె 
తా వడి నలుమోంద, వాంటేనె నేసిన 'వెవవాలవన 
భురుతరం బగుశ క్షి గొని జంబుమాల్సి యరుదుగ నురవడి హనుమంతునేనె 
నెరిజవంబున నాంజనేయుండు గినిసి యురక రథంబువై నురికి య్యుగృతను 
గిరివరశిఖరంబు | క్రియనున్న వాని, శిరమరచే వ్రేసి శని వ్రయ్యలుగ 
శరపరంపర విఫీషసుని మిత్రఘ్ను౧ డురవడి నెత్తురు లురథనేయుటయుః 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 eGangotri ౮/౭౧ Kosha 


ey Sahib Bhuyan Vani Trust Donations 
310 క శ్రిరంగ నాథరామాయణ. 


గలుషించి యాతంయ గదవ్రే యుటయును, దలకి మూర్చిల్లె మిత్రఘ్నుం డెరతయును 
వనచరనేనల వారక పట్టి, కొని లీల మ్రింగు నికుంభుని గొట్టి 

ఘూర్జి తారణకటా ముండు నై సప్ప పర్షవృతంబున భానుజుం డడంచె 
-మొననీ యుద్దతి వజ్ర ముష్టియన్వాని, చెనుపార మైందుండు పిడికిట బొడువ 
నాలంకగోవురం బవనీస్టలమునం గకాలెనో యనం దన్నుకొని వాడు గూలె 
వినువీథి సుకలార్వ,ద్వివిధుండు శ్రైల్బమున నళనివ్రభు మొన గూలనేనెం 
గరమల్లి నీలమేఘము సూర్యుల గప్పుకరణి నందంద నుగ్యప్ర, కారమునం 

బరల దివ్యా ప్ర సంవదలనే నీలు గురుభుజుండైన నికుంభుండు గ EX 

గవ్చిన నీలుండు గదిసి నికుంభ్యు జప్పరించుచు రథచక్రంబు దెచ్చి 

రయమున వైచి సారథిం దలద్రుంపు భయమంది వాండు విభ్ధాంతుండై. పాజె 
శరపరంపకలు లత్తణుమిోాఃద6 గినుకం. గురియు విరూపాయు. గొనశ సౌమితి 
యొక్క బాణము? గొని యొగి వానినేయం దక్క_గ మూర్భచే ధరణి వై బడియె 
'రామువై సు ప్పఘ్న రశి కేతువులు నామెయి నగ్ని కోపాగ్ని కేతువులు 

కెరలి మేఘంబుల క్రియ నంపసోన గరినిరి గుణరావఘోరగ క్జనల 
నలిన్నాష్టకులుం డంత నాల్డుబాణముల, నలువ్రరతలలును నలిః ద్రుంచివై చె 

1 అఆ యుద్ధభూమివర్ణనము. తా 

సక్కడి కయ్యంబు లటు చెల్లుచుండం దక్క_క విఆిగిన తటువై నవిండ్లు 
'చెదరినకరములు చి ద్రుపలై. పడిన, గదలును దునిసీన కరవాలములును 
ముజీనిన శక్తులు ముద్దరంబులున్సు పజీసీన పరిఘలు పట్టసంబులును 

గడికండ లై నచ క్ష ప్రాసములును, బొడియైన సురియలు భూరిశూలములు 
సుద లేక పడియున్నతో మరంబులున్సు చదిసిన రథములు సామజంబులును 

గలి పెల్లుగం దన్ను కొనుఘోటకములు, వాలి మన్దజచిన రథచోదకులును 
రాలిన కోటీరరత్న ఫుంజమ్సులు, నేల మిళ్షైడి బావునిచయఖండములుం 
జచ్చినయసుకుల సనురభూభాగ, మచ్చెరు వయియుండె నప్పుడు చూడ 
మర్చితారాతి రామథీతీళ్వరుండు, దున్చాంతశరములం దుళ్ళడంచుటయు 
మలగొన్న యురుమిోన మకరోరగాది,జలచరంబులు ప్‌ నింక 
వశగతంబజై. 'రామవల్లభునెదుజం గళ మైన యంబుధి "క్రి య నుండె రణము 
అట్టివిధంబున నవనిజం దెచ్చి, నట్టి రావణునకు నళ్టుపె శిరము 

అరం నిలుచు నన్న ట్టిచందమున, నట్టలా కాళంబునం దాడెనపుడు 

నెలగబ్దు మజ్జంబు నెత్తురు తొంపి, తఅువైన వెండ్రుకతండంబు నాందు 
ఫునుకలు చిప్పలు పారిం బొఠి నున్న, ఘనములా పతుకలు కమళతుండములు 
తుమురుఖై పడిన శైదువులు విానముల్సు రమణీయతరచామరములు హంసములు 
ఫొమరారు తెల్లనిగొడుగులు నురుగు, లమరు భూపషణచూర్ల మందలియిసుక 
యొడ్డనంబు 'నెగళ్లు నురుదంతిచయము, లొడ్డి వెంపారిన యద్దతులా గిరులు 
తరుచ రాసుర దేహతతులు వృశుములు, దొరిగిన ప్రేవులు, దుష్టసర్బములు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri ౮/౭౧ Kosha 


” PnP లలల 


లాలా. 


Vinay డు “జ్ర! య! Donations 311 
ధే 5 


కొట పాణములతోడం గుంభినియందు, నొజగినరాతసు లొరలుట మోత 
కలంగొన' ఘనతువంగములు ్రాహమ్వలుు నలి దూలువడగ లున్న తినందు తెరలు 
ఇవ్విధంబున మోాజీ యేటుల నెల్ల, నవ్వుచుం బటుర క్ష నదులుబ్బి పాఆ 
నారాయం బావిష్టు( డగు గాక “యేమి. క ద్రోహి యగుంగాక యేమి 
యతిలోకకంటకుం డగులాక యేమి, యతులం జంపినపాపి నా. యేమి 
హితమతి నైయిప్పు డీజేర్చం దలయి, ప్రతిశేని రఘురాముబాణజాలముల 
ధృతింయాలం గట్ట యాచేవకంటకుని, హితమతి' నీచేహ మిటు విడిపించి 
లోంగొని వాని నాలోపల ముంచ్చి బాగొవ్చం గలుషము ల్వాపి రత్షీంచి 
అగ్రి సాయంకాలాదిరా తి వర్ణనము. nea 
ఖలుంతైన యట్టియుత్క_లుని రావణుని; బొలుపార ముక్తికి. బుత్తున౯్మాడ్కి_ 
సంగతి నొప్పారు జాహ్నవి యనంగ, సంగర స్ట మహోళ్చర్యమై యొవ్నె 
య లంకలో నాదైత్య కాంత, లుం శ్లోకపయోధిలో మునిగి 
సం చుస తరం దొద్దు గ్ర్రుంకినగాని పోడు రాఘవుడు 
గ్రుంక్తునో యినుం డింక ననుచు, నప్పటప్పటికిం బె ట్టడరుచునుండ 
నంచితకఠినపుంఖాస్తాంశుతతుల, ముంచి రేవణున తమో. బణయ 
భీమ ప్రతావసంన్ఫీకుం డైయున్న, రాముడే చాలు దుర్వారుండ నాడ్కె 
ఘనతరం బగుతనకరములు ముడిచి, వనజాప్పుం స్థనాల నునిలొ 
ఖలుండైన యద్దశకంఠునిచేటు, 'చెలువుటనై. "నికీధిని కచభరము 
విరళమై జల్లున విరినినో యనంగం బరపొంది చీశోటి ప్రబలమై పర్వె 
నప్పుడు బొబ్బలు నార్చులు వెట్టు, చప్పుడుల్‌ మల్లులు చేకచునడిదము 
లట్టహాసంబులు నడరి యొండోరుల?, దిళ్ల్లుడి 'నెలుంగులు దీవ్రవాంకృతులు 
చలనము జప్పరించుటలు, నంకించుప లుకులు నావాషనములును 
రథ నేమిరవములు రథికసారథుల, పృథులవాక్యోద్ధూతభీమనాదములు 
గుణనిస్త్వనంబులు గుంజరాగముల, ఘణిఘణిల్లని మ్రా కు సు 
కరిబ్బంహితంబులు ఘనతూర్యరవము, లే తురగో గ్రహ హషలు తోరమె వేర్చి 
పాద్దు గ్రంకిననైనం బోవక చలము, పెద్దయై న్‌. "బేర్చి ల 
సతసవీదు వైన ' యంధకారమున, నతిభ్రయంకర మైన యనినేయునవుడు 
పాడుపాడుం డన్నాట పోకు డన్మాట, విడువిడుం డన్హాట వ్రేయుం డన్హాట 
చలము డింపక చంపు చంపుం డన్మాట, తొలయక తల ద్రుంచు త్రుంచుం డన్మాట 
యిందుశాలే బేడి యేడి యన్హాట, యిందు రానిమ్లు శానిమృనుమాట 
అటమోా(ద పాంంకృతుల్‌ హయ్‌ శాలంగ, నిటువెల్లు ప ల "లెతిలి 
“పోరుచోం గాంధూళి బోరున నెగయ, చేర్చి యాచీశటి చెద్దయాటయును 
బ్రమయుటంచేసి యేర్పణుపంగ రాక, తమతమవారల తామె చంపుదురు 


కోపించి వానరకోటు లుప్పొంగి, యాపాపక రుల నసురులం గిట్టి 


రం జంపి సారథుల గీటడయి, 'పృథులరథ్యంబుల వ. లడంి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


819 Vinay A౪25 కవరు చాథతాయూ భు కో దీతిక2|0n5 


'శడనొగ లెలమి యొక్క_టం డేరులె త్తి యడతుకు నుగ్గునూవై నేల శాల 
దుమురుగా జోదుల త్రుళ్లడంగించి, సమరవారణముల చరణంబు "లెత్తి 
యిరుల గోల నమర్చి యేచి తాటించి, వరుస నల్లటు పాజవైతురు చంపి 
చిదురఖై. చెసలందుం 'జెదరుగుజ్జములు, గదసీ తోశలతోడం గడకాళ్లు నొడిన్సీ 
పట్టి చెట్టుగ చ్రిప్పి వడి నేలతోడ, నెట్టిన వ్రేసీ చెన్నై త్తురు లొలుక 
గో లెమ్ము లుకములు గుంజెలు బరులు, వాలినఘజములు వదనదం స్ట్ర లును 
బునుకలు మెవడును భువిమోందం 'జెదరం గనుంగొని కాల్వురం గడంగి చంపుదురు 
అరదాల వెట్లున నడరు ధూళియున్సు దురగఖురోద్ధూతధూళియు నెగని 
దానవానీకంబు తలఃపులోనున్న, కానమినెల్ల నొక్క_ట వెన్లివిటినె 
ననంగం జీశజ్‌ కడు నగ్గలం 'బగుచు, వినువీథినకు మెల్ల వివులమై నిండె 
నసుకులయసుక్చాల నగచరాధిపుల, యసువ్రల నొక్క_ట నవహరించుటకు 
నాయకుల నానాత్రి, నసుశేంద్రు చేత, రామునిశోః గాళ రాత్రియై తోం 
దమవేశ యగుటయు డై త్యులందందం గుముకులు గట్టి 8, కూటాచలంబు 
దమయార్చులకుం బ్రతిధ్వనులిచ్చుచుండ, సమరసన్న ద్ధ్యులె సరభసవృత్తి 
మిగిలి యారాఘవుమో(దను గదిన్సీ గగనంబు నిండ మారణము లేయుటయు 
నారామవిభుడును నగ్ని బాణమునం బేరినచీశటి వెంవెల్ల నడంచి 
తన్ను గిట్టిన మహోదరమహాపార్శ $,సన్ను తబల్నులెన సారణశుకుల 
నటువ జ్ర దంస్ట్రు మహా కాయు నేనెం బటువేగమున నాటుబాణముల్‌ దొడిగి 
యాక్యురుడైత్యులు ననిం బాజీ రపుడు, పర్విన ఫీతిమై బ్రమని దిక్కులకు 
నటనున్న రాశసు లారామవిభునిం బిటుబాణశిఖ శలభంబుళలై పడిరి 
అరదంబు సూకతుండు హరులు నంగదుని, కరము _కృగిరిశృంగకఠినపాతమున 
నవనివై6 గూలిన నాజి వర్ణించి సవనశాలకు వేగ చని యిం ద జితు 
అధ గ్‌ = 
న సాగనరతులు రాతసులుు మొగిందేరం శ్రాకొని ముఖ్య మార్లమున 
cn ర _క్షవర్లంబుళలై న, త లచుట్టు నుభయవ స్త ములు మాల్యములు 
అ వహ్నొ కిం దగ పరి_స్తరణమురుతో మరంబులు నుగ్రవస్త్రములు 
గరిళనిశరములు గావించి నలుపు, గరిగొన్న వెను మేశకంళర కమున 
An అధ me 
అ So హూోమంబునేయం బొగళలేక మండుచుం బొడవుగా నిక్కి 
మెలమితొ విజయంబు 'లెటింగింపంజాల, వలంతియై దకీణ వలమానశిఖల 
జల, అద్య స 
వం sa 'డాహుతులం ₹₹ళొనియె, నప్పుడు నిష్టతో నయి? 0 ద్రజిత్తు 
_కల్కసాంబున హోమ 'మొప్పార, భ_క్టితో నానరించి పావకువలన 


చ్చి యదృళ్యుండై వడి దివినుండి 


4! క్ట అర = ఇ 
మసల 'రామలత్షణుల్నవై ననా నసద్భశ కాండంబు లందందం చెల్లు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


—_ లా | 


ననన ననన ననన ననన. 
“TTT SP 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


యు ద్ధ కాండము, 
ఆరామలక్ష్మణు లాశకాశమునకు, భూరిశరంబులం బోవనిచ్చుటయు 
నందొకకునను నయ్యిం ద్ర జిత్తు నందు దాశమి మజి యాబై. త్యవిభుండు 
-అ౦ ఇంద్రజిత్తు మాయాయుద్ధము సేయుట. తా క 
దనుం గానరాకుండ దర్పంబు మెజన్సి వినువీథి. గడుంబెక్కువిధములం దిరిగి 


కదినీ యంతటం బోక ఘనులగుకపుల, నవలీలం దునుమాడి యందందం బేర్చి 
నలువెస నేయుచో నగచరులకును, నలినా _ప్పకులునకు నలినా_ప్పకిరణ 


నిభములై వరతెంచు నిష్టుర్మాస్తముల్కు నభమున నెందు గానలోవచ్చు గాని 


= 


313 


యరదంబు మ్రోతయు నాఘోటకముల, ఖురముల మ్రోతయు గుణము నిస్వనము 


సారథివలుకు క శాభఘాత రవము, లారథికునియార్చు లతనిమూా. ర్తియును 
నారథింబును డాని యధికధ్యజంబు, లీరూవులని కని యెటుగంగ శాక 
యావిధం .బానేన కప్పుడు దోంచ్కె నావాలి దునుమాడి యనమునం బేద్బ 
'రామునిమోాంద సుర ప్రభుం డలిగి, 'రామణీయకమపహోగ ప్ర కాండముల 
నాతనయునిః గహూల్చినాండనివేర్చి, యీ'తెటంగున జాల యేనెనో యనంగ 
నప్పు డాకపినేన యంగంబు లెల్ల, జిప్పలు చిదపలై ఎదరంగం బూచి 
జనలోకవతి తో సౌమిత్రి పలికె, వినువీథి డాలిన వీనిచే నిట్లు 


మను జేండ్ర చూచితే మక్కటో త్తములు, మనకొజశై వచ్చి మడియుచున్నారు 


గి ౦2 సంక వీనివ వం జ్‌ దళ ఆ లి, 
విస్తయంబుగ ని నవంళంబు, భస్మంబు సయుదు బ్రవ్వోస్త మేని 


యననుడు రఘురాముం డనుజతో ననియెం జనునె యొక్క_రునినై చంపం బల్వురను 


ఎలుంగవే రణధర్మ మెందు రాజులకు, వెజచి డాణినవాని వెన్నిచ్చువాని 
ముకుళితహస్తుండై 'మ్రొక్కీనవానిం జకితాత్తుండై వచ్చి శరణన్న వాని 
గదనంబులోం బూరి గజచినవానిం బిదవ నాయుధములు ప్రి దిలినవాని 
నిద్ర వోయినవాని నిర్ణింపుదగునె భ త్ర ౦బుగోరు నప్పరమపవుణ్యులకు 
నధికమాయలంబేక్చు నయ్యిం ద్ర జిత్తు, వధియింవ నో వెడు వానరో త్తములం 
గామచారులం బంపం గాలంబుగాని, సౌమిత్రి, వస్త్రసమయంబు గాదు. 
అని నలు నంగదు ననిలనందనుని, ఘనుని గవాతుని గంధమాదనుని 
భరితవి 'క్రముథాము6 బనసుం గేసరిని శరభుని బుషభుని సన్నాథు గజుని 
మటీ గవయుని నీలు మైందుని ద్వివిదు 'నజీమురిం గోపించి యసుకువై. బనివె 
నట రాఘనుండు పంప నగచరాధివులు, వటుగతి మిన్నులనై కప్పు డెగన్సీ 
తేరుశై లములు -వైవ దర్చించి క్రూర్కశరవపంరపరల రాతసరాజనుకుండు 
వారి నొవ్పించిన వార లాదైత్యు, నేతావమునం గాన శెప్పటివగిది 
వచ్చిరి రయమున వసుమతీస్థలిక్కి నచ్చెరునాంది యిరోద్రాదులు నూడ 
'విలయ మేఘశ్యామ వివులగాత్రంబ్బు నలుకం గాంజాయల నడరునే త ములు 
గలఘాోరరూపంబు గానరాకుండ, మెలంగుచుం బలిశె న మేఘనాదుండు 
నరనాథసుత్తులార నన్ను 6 గయ్యమున, నరుదు లథింప సవాస్రామునకును 
మో రెంతవారని మిన్నెల్ల నద్రువ, ఘోరంబుగా ధనుష్టణనము మ్రోయించి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


a "రికా మాయు" Donations 
లు, దశరథాత్మజులవై దోముగాం బరవీ 
మజీయును నందంద మక్క_టో త్తముల, గరులిచ్చిపోం “చెక్కు. కాండంబు లేసీ 
యట నంత బోవక యయ్యింద్ర, న జిత్తు చటులతరక్రూరన ర్పబాణముల 
నినకు లేశ్వరుల వై వ నేయంగ చారు, ఘనబాణముల న్‌ ఖండించి ee 
నిదె వచ్చె బాణంబు లించేయు దనక నదె. వచ్చె బొణంబు లం చేయు 
చేచెస బాణంబు లే తెంచుచుండు, నాదెసలందు నుద గు లె యయ 
నురగసమేతులై యుండుట మోకుః, గర మొప్పం దొల్లి యు గలదటు గాన6 
దరణివంశజులార తప్పక యిపుడు, నురగసమేతులై. డా డన్నట్లు 
బంధురంబుగ నబ్ద్బబాంధ వకులుల, బంధించె వడి నాగపాశ సంతతుల 
వారును నాబ్రపావరము మన్నించి, తారు రావీసుచేతం దద్దయు6 దూలి 
Sas, మేడినీనాథు లిమైయిం గట్టువడిరి 

నేడు రాముండుగాక నిక్క మూహింవ, నాం జతంజే పామనస్వరూ పంబు 
నటు దాప్ప్‌ భూదాన మడిగి యాబలినిి, బటుక కత ఘు తం బట్టి బంధించినట్టి 
ఫలము రామున కిట్లుప్తాప్తంబుంగాక, పాలియునే మనుజు వుట్టియుండ గను 
అని తమలో? సు ఎత్త లం గుండి, యనిమిషుల్‌ బుషులును నాశ్చర్యపడంగ 
ఖన్ను౯డైయున్న స్స్‌ వుని జూచి, సన్నుతమతి విభీషణుం డర్ణి పలికె 
నిదియేల చింతింప నెట్టివారలకు, నొదవవే యాపద లాక్కొక్కచోట 
నినకు లేశ్వరులకు నేమయ్యె నిపుడు, ఘననాగపాశముల్‌ గట్టినంతటనె 
యని పల్కి యతండు  మాయాదృష్టిం జూచ్చి, కనియె తు గగనమారమునం 
గని నీరు మంత్రించి కన్నులు దుడిచి వనజా ప్తసుతునకు వలనొప్పం జూసె 
నారవిజుండును గసవ్విఖీషణుని, చారుమవోమం ంత్ర, శక్తిచేం జేసి 
యాయింద్ర జిత్తుని నప్పుడు కాంచి, యాయతోన్న త మగునచలంబుం 'బెజికి 
యుగిసీ వ్రేయణం జూచి యింద్ర జిత్తుండు, మొగి దిరిగించె నమ్ముల వెల్లి వజవీ 
కాసా తిరిగిన నినజుని Ste గని మున్ను వెజచు లు 'మోదింప 
నప్పుడు విజయు(డై. యయ్యిం ద్ర జిత్తు, ముప్పిరిగొను ముదంబున దన్ను గొలుచు 
వారును దానును వడి లంక కరిగి యారావణునిం గాంచి యప్పు డిట్లనిరి 
చంవితిం గవులను సర్ప బాణములం గంవింపంజేనీ తిక్యకువల్లభుల 
నని వేడ్క_తోం జెప్ప నంతరంగమునం దనయునిమో(ద నెంతయు సంతసిల్లి 
రావణు డప్పుడు రయమున ద్రిజట, శావించి యనియె ధరావు త్రి నన్ను 
నల్ల దారాముని నొనగూడుకొనుట, కుల్లంబులో నమ్మి యుండుట(జేసి 
నేం డిం ద జిత్తుచే నేలకువచ్చి," పో౭డిమి"చెడిన యాభూపాలునునికి 
సీత దోద్కానిపోయి ఇచ్చెజం జూప, మోతఆీం బుష్పక మెక్కించి నీవు 
అంత 'రామునిమిో6ది యాసలు దక్కి, చింతింప కిట నన్ను. చేరును నీత 
యనవుడు రావణుననుమతిం ద్రిజట్క దనుజాంగనలు దాను ధరణీతనూఖి 
_నెనయం బుష్పకముపై. నెక్కించి వేగ, చనుబెంచి సంగరస్థలి బడియున్న 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 692000౪1 ౮/౭౧ Kosha 


Vinay Avasthigahi yan Vani Jrust Donations 
Ts జ 


_జూథి ఇందద్రజిత్తుచే నాగపాశబద్ధుతై యున్న రామలత్ష్మణులం జూచి సీఠ దుంబించుట. రఆా- 
క్షపులను రామలక్ష్మణులను జూప జపలాకీయును నట్టిచందంబుం జూచి 
కన్నీరు థావలై రమ నందంద, విన్న నై కడు దూళి విలవీంచం దొడరాం 
గటకట! రామ నీ కాష్మకవిద్య, యెటుపోయె నీయంచె యేపారియుండు 
జామవగ్నినినైన సరకుగాం గొనను, నీమెయిలాన్టన నీభువి సన... 
సకలమునీం ద్రులు సర్పముల్‌ నీకుం బ్రకటితళశయ్యలాం బలుకుదు రెందు 
నట్టినర్పంబు లే యవనీశ నిన్ను6, గట్టంగం 'శ్రాడులై. కదినెనే నేడు 
లాతణికులు నన్ను లకీంచి ససలృలతవణంబులు మేన లలితంబు లగుచు 
విలనీత రేఖారవిందంబు లం్రత లమునం గలుగుటం దరళాయతాక్ష 
పట్టాభి మేకంబు వతితోడం గల్లు" బుట్టుదు రింపారం బుత్రులు నీకు 
నైదువ యైయుండు దనుమాటలెల్ల, నాదిత్యకులనాథ యకట. బొంకయ్యె 
రోలంబకులనీలరుచిశిరోజములు, నీలమేఘముడాలు నెజివుమై జిగియు 
తొగలించుకయు లేక తోరముల్‌గాక్క మిగుల నట్రువలునై మించు వెంవొడలు 
కరములు నిటలంబు కన్నులు మోము, చరణముల్‌ రుచికలతణస మేతముగ 
వరకాంతి నునుపారి వటువ లగుచు, సరినొప్పునఖములు సంగ తాంగుళులు 
ఏచి చిత్రాకృతి నెనసి క్రి క్కి_రిన్సీ నీచాగ్రమెనది నీకచద్వయము 
ఉరుతరన్నీ గంబు లుదరపార్శ కములు, కర మొప్పుచున్నది గంభీరనాఖి 
కమనీయతరదివ్య కాంతి జెన్న గుచ్చు రమణీయ మైనది రమణ నీమేను 
సౌభాగ్యమున నీకు సరియెవ్వ రనెక్కి నాభాగ్య మిట్లయ్యె నరనాథ కంబు 
లలన లీవదియేను లతణంబులన్సు గలవార లత్యంతకల్యాణవతులు 
అనిచెప్పు నారో క్తు లవియెల్లం దస్పె, మనుజేశ నావుణ్యమహిమగా. కిదియుం 
గాందామర లభంగిం గౌంజాయ మెజన్మి యందంబులై మూడ నజచేతు లొప్పూ6 
బల్ల వారుణ కాంతిం బరంగు పాదాగ్ర్య; వల్లవంబులు సమస్పర్శంబు లగుచు 
నడుపొప్పు నెలుగొప్పు నగు మొగం బొప్పు, గడునొప్పు నివి కన్య కాలతణములు 
పరికింప నని పల్కు పలుకులు దవ్చె, నరనాథ చూచితే నానోముఫలము 
తలంవులు' దైవంబు తలకూడనీక్క వెలయంగో నిటు సంభవించెనే' నాకు 
ధరణీశ నను జనస్థానంబునందు, నురవడిః గొనిపోవు సు గ్ర, దానవునిం 
బొలింబొరి వెదకి నాపోయినజాడ, కరము గృ గతిం టెలి కపినేనం గూడి 
జలనిధి బంధించి చనుజెంచి పిదహ బొలువేది గోప్పదంబున మునింగితివె 
ఆరయ నతిఘోర మగుయావ్యాశ రము, వారుణబాణంబు వహ్ని సాయకము 
నెరయ ద్రహోస్త ౦బు నెజిం ట్ర 'యోగింపు మజచితిప నేడు మనుజలోశేళ 
వగవాండు మీిదృష్టివథములం బడిన బెగి 'నేలంబడుగాక తిరిగి పోంగలండె 
యిది దైవకృతముగా కెల్లచందముల, నెదురంగ శ క్తులె యెవరైన నిన్ను 
మేఘనాద్యుడు మాయ మెజని మిమ్థాజి, నీఘోరళరముల నిటు గష్టై నేయ 
కాలంబు కడిమి మైం గడప నెవ్యరికి, బోలునే తలపోయ భూలోకనాథ 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Leu! Donations 
316 (క న ధర్మాల 


హానాథ పోవీర హో రామచం ద్ర, ద, యే నీకు శో కంప నిట నీకు వగవ 

నీకు బ్రాణములిచ్చి నిర్మలు లుండేన, కాకుత్‌ స్థమణికి లతణునకు వగవ 
మనసు గుందంగ నాకు 'మేరుగుచునున్న, జననికి హు సతతంబు నీక 
జి త్తంబులోపల6 జింతించుచున్న, యత్త కౌసల్య కై యడ లెద నధివ 

ఎప్పుడు పదునాలుగేడులు చనునొ, న్న వచ్చునో యిటు రాము డనుచు 
నీకెజంగున నీకు నెదురులు సూచు, నీతల్లి యాసలు DEN నేడు 
హరిహరాదులనైన నదలించు నీదు, శరములగలశ కి మనెనే నేడు 
నీదివ్యళ్‌ క్షి కియు నీబాహుబలము, క మము 

నెక్క_డం బోయెనో యేమందు నింక, నక్కటా విథి నీకు నలానే నేడు 
చెలువొంద నేను నోంచినన్‌ నోములెల్ల, ఫలియించే నేమని పలవింతు విధికి 
నని ప్రాం? ననియె హం జనకజ నూరార్చి సదయచి _తృమున 
రాముని కొకకీశు రాదు నీవేల, నీమెయి శ్లోకింప నిందీవారాశీ 
యట్టదయైన యీయగచర నేన, యిమ్రేల చెద్దయై యేచి న ర్రించు.. 
నదె ] సా డేవి యగచ'రేశ్వరులు, పదిలుఖై నీవిభు బలసీయున్నా రు 
గాదుపో యీఫుష్పుకం బేల మోచ్చు మేదినీతనయ యి మేదిని బడక 
కాన రామున కొండు గాదు చింతింపు మానిని నామాట మనసులో నమ్ము 
లంశేశుం జంపి యీలంక సాధించి, పంకజానన నిన్ను భానువంశ జుండు 
నలి దోడుకొనిపోవు నమ్లు నామాట, కలంగకు నేండెల్లి కల్యాణి నీవు 
అనవుడు నీత యారు స్తకంబు, ననువు గాబోలని యా తృలో నమ 
సుందరి త్రిజట యనశోకవనంబు, నందు గృమ్మణం దెచ్చి యపనిజ నుంచె 
మనువంశతిలకుండు మది చెలివాంది, తీనకుం జేరువనున్న తమ్మునిం జూచి 
రక జూచితే నలినా ప్రతనయ, యీ అెజంగునం గుంది యిట్లున్న వాండు 
సీతం గోల్చ్పడి సీత శజమాన్చలేక, యీతనిం గ్ర టిటు సంభవించె 
సౌమిత్రిం గోల్పడి జనకజ నాక్కు నేమిటి కిటమిీంద నేల నాబ్రతుకు 
యత్నంబుచేసిన యవనిజం బోలు, పత్ని నొండొకచోటం బడయంగవచ్చుం 
గలరు కాంతలు సుతు ల్లలరు బాంధవులు గలశె గాఆందును గలశె సోదరులు 
తమ్ముం డన్నాత, మే తలపో య భక్తి నిమ్మల ననుం గొల్బు నిమ్మహాభుజుడు 
శాస సల్యకు నాసుమి శ్ర కును కా వర్తించు సద్బ తో డం 
దగ లత్ష్మణుని నికంకు దయతోడ నన్ను, మిగుల మన్నించు, సుమిత్ర నావలన 
వాత్సల్య మెప్పుడు వదల వ్‌ వత్సల యగుతల్లి వగల .బెట్టవలనెం 
బురికింక నొకండును బోయితినేని, భరతళ త్రుఘ్నులు ; ఠా జ్రాతృవల్సలులు 

ఎట చిక్కె. లక్షణుం జేల రాండనిన నట నేము చెప్పుదు నకట తమ్ములకు 
వనటమె నీవాంటి వచ్చుట జూచి మనములు గలరాడి మాకు నోతసయ 
సామి త్రితో నేల చనుడేరవనిన, 'నేమని యు. త్తరం బిత్తుం దల్లులకు 
నేమని యూరార్తు నీమోముతోడ, నేమని యటుం బోదు నీమేనితోడం 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 620001 Gyaan Kosha 
ళ్‌ 


పజల =| 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


యుద్ధకాండము. 317 


త్రో లేయశై లంబు పగిలిన నినుడు, నేలం నూలిన నీకు నిశ్చులంచైన 
స లింకిన గాలి వ _ర్పింపకున్న, ననలుండు కడుం జల్ల నైయున్న నైన 
నామాట గడువండు నాకు ని యము, య్‌ నాడం డెన్నండు నితండు 
ఇతనిచిత్తంబు నాయెడ నొక్కచంద, మితనిం బో లెడితమ్థుం డింకెంచు గలడు 
ఇతండె నాస్ర్రాణంబు లితండె నాబంధుం డితని నొ క్కెడం బుచ్చి యేనొంటినుండ' 
నిత జెందుం బోయిన నే నందుం బోదు, నితనితోడిచె లోక మాలోక మెల్ల 
జనుదెంచె నాతోడ సౌమిత్రి నాడు, చనియెద నే నేడు సౌమిత్రి వెనుక 
హితబుదిం గార్యంబు నెలుం/గక చేని తతులవిక్ర మశాలి యవి నక నెక్కెం 
దరుచరో త్తమ వాలితనయుం దోడొ గానుచు, గరేచరశే నేనతోం గిష్కీ_ంధ కరుగు 
మే లత్తణునితోడ "నేగినవీదవం బాల _స్యవతి మిము బాధింపం గలడు 
జయళాలి యగుచున్న సౌమిత్రి, లేని జయము నాకంధునిచంద్రోచయంబు 
మద్భక్తు(డై పూని మారుత పుకు, డల లవి వన్య నే నేనె 
జలనిధి లంఘించి జనకజం న్‌ కలనం బెక క్కండ్ర రాశసుల మర్దించె 
నీయంగదుండును చీసుషేణుండు, ధీయుతులై న యౌావ్వివిద మైందురును 
నీగవయుండును నీగవాతుండు, నీగజుండును ర_క్టి నెనయ నీలుండు 
'మెజయ సంపాతియు మేటికేసరియు మణీయు: దక్కిన వీరమర్క_టో త్తములు 
నాకొటనై వచ్చి నలినా ప్పతనయ, చేకొని లావులు నేసి రందలును 
ఇక్కాల మ్‌ నెబ్బంగి మమ్ముం, ద్రెక్కొన్నవిధిం దాంటం దీర దెవ్వరికి 
రణభూమి. బలువుర రాతన పతులం దృొ=లీల బొలియించి తీవ్రబా ణములం 
బగతుచే నిబ్బంగిం బడి లోచనములు, మొగియుచు భూరజంబున బ్రుంగినాండు 
వరతల్పమున నుండువాడు నేడకట, శరతల్పమున రణస్థలి నున్న వాండు 
సంకీర్లరవికులజలధి పాంగడట్చి గ్రుంాెనే లత్షోణకువలయ ప్రియుయ 
అనుచు విలావీంవ ననన ద మనముల 'సోశాద్ధిమన్న లై లెరంత 

0 ఇ ద్రజిత్తు, రెండవసారి యుద్ధం :సునకు వచ్చుట. ధా 
ననికిం గ్రచ్చజ వచ్చె నామేఘనాదుం డనుబుద్ధి దూరస్థు లై నవానరులు 
ఘనత రాంజన శె వై లకల్పుం డైయున్న్క, తను జూచి వెఅవ గదాపాణి యగుచు 
మై స్పమధ్యంజున జరియించుకవుల, దైన్యంబుం 'బావ్రచుం దగ విభీషణుడు 
ఏశెంచి రవినూను నీకీంచి వలో, నీతెజంగున మోకు నేల చింతింవం 
వ్లైకొని యిది యుద్దకాలంబు శాన్సి శోకింవ వేళయె సుగ్రీవ మనకు 
దుర ర్ల వారోరి రృిబంధురే మైనజలధి, కర్త ర్లథారుండు లేని కలముచందమున 
మనసై నైన్య మున్నది మన మింక వేగ, యానికి నుద్యోగిరచు టదియె కార్యంబు 


అన విని యంగదుం డావిఖీషణునిం గనుంగొని నీమాట కడును_త్హమంబు 


నరనాథతనయులు నాగపాశముల, నురవడిం బెనంగొని యుర్వివై నొరగి 
చాణత్సతంబుల బలువిడి వెడలు, శోణితంబుల బ్రుంగి సొరిది నున్నారు 
ఈదాళరథుల వూ లేమజకుండుం 'డాదిత్యుం డుదయాద్రి, కరు దేరమున్నె 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5916602012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


3]§ శ్రీరంగనాథ రామాయణము 


యేను రాతసకోట్‌ నెల్ల నిర్జించి జానకి చెచ్చెద జననాథుకడకు 

హనుమంతు డాదిగా నఖల వానరుల, గొని కవాటములతోం గోటలతోడం 

దోరణగ్రేణులతోం గకాడ లంకల దోరంవుంబిడికళ్లం దుమురునేనెచము 

విస్త యంబుగ బంధువితతిళతా గాడ, భస్మంబు నేయుదు పజ్జ్మీకంధరుని 

నావీ క్రమంబును నాభుజాబలము, భూవరోవలన నాసూనుభ _క్లియును 

దెల్లంబునేయుదు6 'జెగువతో నెల్లి, యెల్లభూతంబులు నీమీంపనిమ్హు 

మలయజ శయానమపాతానుభూతిం బలుమలుగన్న కోడులు 

అనవరతంబును నధికచర్చ్పమునం దనరుచున్న వి రఘూ త్రము కార్యమునకు 

రావణు న్‌ర్జి ౦చి రఘువీఠరం డలర, నీవిఫీషణు లంక నెలమి నిల్పెదను 

గా చేని న రాశుసులశేం జచ్చి, పోదును సౌమిత్రి పోయిన త్రోవ 

ననవిని సుగ్రీవుం డంగదుం జూచి, తనయ నీవింక “సశర ఛాళ్తేచ జులం 

గొనిపొమ్లు కిష్కింధకును వేగ నేను, జని యిం ద్ర జిత్తుని స సకలశాతసుల 

రావణు గ్‌ ౦చి రఘురాముబేవి, నేవిధంబుననైన నేం చెత్తు వేగ 

యని డైన్టీపాటుతో నాడుసు గీ గనుల గనుంగొని ఖన్ను లై కవులు ఛీతిల్లి 

మునుకొని శో కాబ్షిమునుంగ సుషేణుం డనువాండు వల్కెై ya జూచి 

యీనాగపాళంబు లిపుడు వాయుటక్సు వానలేశ్వరులార వలను సెౌప్పెదను 

తొల్లి దేవాసురోధ్దురసంగరమున, నెల్లదేవతలకు నివి గట్టియున్న 

"దేవత లప్పుడు దివ్యాపషధముల, చె వానిబాధ చానీరి కట్లు విడిసి 
యాయాషధము లిప్పు డమృ తాబ్ధికవలం చాయకున్నది , ోణపర్వత స్థలిని 

హనుమంతు బుచ్చు. డీ మరచ షరములు, గొనివచ్చు హ్రాం గురదంగ వలదు 

-అG్ర నారదుండు శ్రిరాములవద్దిక వచ్చుట. చ 


అనునంత సూర్యుసహ స్రసం కాళుం డననొవ్చి కృష్ణమృ గాజినంబమర 
మెలుయగులతో శుభ్ర మేఘమో యనగ, నెవయు బింగళ జటానిచయంబు వెలుగ 
బొనర నున్ననియూర్థ పవుండ్ర య ంబుంబెట్టి, తనరంగం గ వీనదండ ముల్లాల్సి 
రమణమై నొప్పు నారాయణముత్ర, మమలతం దనవీణయందొప్పి మొజయం 
దనతోడి యోగీంద్రతతి నాకసమున, నునిచి చిత్తంబున నుల్హాసమొదవం 
బరమయోగీంద్రుండు పరత త్త (వేది పరమపావనమూ ర్తి పరమవై స్లస్రుండు 
నారదుం డారామనరనాథు6 గాన, గారవంబునవచ్చి కరములు మొగిచి 
వలగొనివచ్చి యవ్వసుమతీళునకుం దలకొన్న భ . క్లితో౭ దగ విన్న వించౌ 

దేవ ని౯ బ్రహ్లాది దేవత లెల్ల నావార్థిమధ్యంబునం దొప్పం గాంచి 

రావణబా భాపరంపర ల్చెప్పం "గా విని వారిపై గరుణించి నీవు 

వారి బ్రోచుటకు రావణుని జంపుటక్కు ఛారణిం బుట్టితి దశర థేశునకు 
నటుగాన నీవిటు లలమటనొంద్య నిటు తగునయ్య మహీపాలవర 

నీనామ మాత్తే లో నిలిపినంతటనె, భూనాథ యజ్ఞానములు పొందవనిన్న 

నీకు నజ్ఞానంబు నెవమైనం గలదె, చేకొని నిను నీవ చింతింతుగాక 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri ౮/౭౧ Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
యు స్ట వాం భ దు 319 


నారాయణు:డవు వ్యూ క్షష్ఞాననిధివి, _"చారుకొన్తుభరత్న సహితవతుడవు 
అనిశంబు లక్ష్మీకి నాటవస్టైన, నృ ఘనత కాంగంబులు గలుగు దేవుడవు 

ఆది దేవుడవు a రాళ్తుండవు, మే వేద్యుండన్చు విశ్భరావు(డవు 
తలచు య్‌. )నాస్టనంబునంచు నలువాందు సచ్చిదానందరూవ్రండను 
ధరణి యంఘులు వియ_త్సలము మస్త్పకము వ వైననిటలంబు పడ్డా సనుండు 


> ల 


వ. ప డ్‌ Sues నన్నరలో wi మ మారుతము 


జెలువైనగాయ త శిఖ వ గావంబు, వెలనీన సహా. వీనులు వ. 
హనీయథర్ష్మ వ టం se బహుజయన్షితిగల బాహూుసమ్ది 

Sse న్న బ  హోండకోట్ల ఎ నికుటు తనశామువొడలు మి తావారివతులు 

ఆ? క్షనేయులు ఏ జాను లాత్తా కలోం బూట్‌ , విశ్వంబు నీకోమవితతి చింతింవ 

నిజ మాడుమా వీఇ' మెల్ల 'చేనతలు, గదిసి కిన్న రయ మే గంధర్వపతు లు 

నాదిగా వచ్చి జయంబు నీచెసకు, మేదినీశ్వర కోరి మింట నున్నారు 

ఆకలంకమకళివి నీనజ్ఞాన ముడిగి సకలరాతుసులను సమయింవ వేగ 

వారక నరుఖై నవారు సంసారృపారంబుం జేరు నుపాయంబు తేక 

బాళినాశాపాశబద్దులై రని, సీలీల నటియించు టింతియ'కాక 

నీవేల యోాసర్చ్పనికరంబుచేత, భావింవంాం గట్టువడుదు శ్రీ రాను 

నీవాదిమా ర్తివి నీమూ ర్తి దలంవు, నీవావానంలైన నీశేశువైన 

గరుడుండు వచ్చిన గరుదునిచేత, నురగపాళము లెల్ల నూడు నీశోణమె 

యని చెప్పి దీవించి యానారదుండు చనియెం గృమ్తర నుథాసాగరంబునకు 

నానారదుండు గెప్ప నారాఘవుండుు తా నాదివారి యాటం చలపోనీ మాచి 

తెలిసి ధీరుని వై నతేయునిం దలంచెం దలచిన నతండును తలంపుతోం గూడి 

యారూఢమగు నమృ తాబ్ధియుత్త త్తరవుం, దీరంబునందుండి దిగ్ధన లేచి 

యూని మెట్టినపాదయుగ మచే బయలు, గానంగ ధరణిలోవలిశే శెషుం డులుక( 

గడు పెద్దయన ఆక్క-లగాలి మిన్ను, సుడివడి దిక్కులు సారవులై తూల 

నమనా(త వెల్లున నఖిలలోకములు, న. తమ చేతనము దక్కి సుక్క 

నెజికలు వి రి చిన నెగనినధథూళి, నెఅని చీశట్లుగా నిఖిలంబు గవ్పం 

జను దెంచు హు శై_లంబు లురుల్క వననిధి వీండలివండ లై కలంగం 

బది వెలసూర్యులప్ర, పృభ లెల్లం గూర్చి, మెదిచి చేసిన క్రియ మెయి ప్రకాశింప 

మెటయు రెక్క లతోడి మేరువో యనగ, బజతెన గరుడు డంబేరమున "జేర్చి 

పటి తెంచుటయు నాగపాళంబు లెల్ల, వెజుచి యానృపత్తుల విడిచి వెల్లురినె 

న్గది యట్రిదయకాదె యనిన జింతింప, వదలు బంధంబు 'లెవ్వారల నైనం . 

దనుందానె చింతించి తనదుబంధములుు చన దోవ రానుండు చాలండే తలంవ 

నినసుతుం డాదిగా నెల్లవానరులు, విన విస్తయంబుగా వెజిగంది చూడ 

భానుకోట్రి ప్రుభాభవ్య తేజమును నానందకోరమూ?_ర్జి యమరులు పొగడ 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


390. శ్రీరంగ నాథ రామాయణము 


-రకిరీటంబు హేమాంబరంబు, గారుత్తలోజ్ఞ పరబ యకంబు 3 

రత్న కుండలములు రాజీవరాగ, నూత్న మంజీరమనోహశాంఘ్రులును 
మా_కకమాలికల్‌ మాణిక్యకవచ, స క్షమై మించు విశాలవతుంబు 

మరకత శేయూరమంజు బాహువులు నరుణవతుములు చంద్రాననాబ్దంబు 
కరుణావలోకముల్‌ కంబుకంధరము, నరుణపల్లవకోమలా గ్రహ _స్తములు 
దుందుఖిస్వనము లత్తుకణాయ మేను, మందర మేరుసమానగా త్ర ౦బు 3 
లలితోర్ల ఏపుం డ్రలలాటపట్టికయు, -నెలవులం దేశెడు చిలునవ్వు a 
వైనలేయుండును వలగొని వచ్చి, యానరపతులకు నందంద మక్కి a 
మెబుగాకుజెక్క_ల మేనులు దుడిచి, నెటీ కరంబులు మోడ్చి నిలిచ్చి యిట్లనియం 
బానె మో కీనాగపాశ బంధములు, వాసవాంతకుని రావణు ద్రుంచివై చి 
“ధరిణిజం గొని యయోధ్యకు వేగ చనుము, ధరణీశ యసురుల దండించునవుడు 
మాయలు పెద్ద యేమజక వర్తింపు, మేయుపాయంబుల నిశ మోసపోకు 

మని పృదహీణముగా నరిగి యాన్ఫవుల, వినుతించి దీవించి వెసం గాలించి - 
"మ్రొక్కి యాయమృతసము ద్ర ంబుకడక్కు గ్ర క్కున గమనిం చెం గళ్యపాత్మ జండు 
పాములక కెల్ల, చాయుటం జేసి, రామలత్షణులును రాగిల్లి రపుడు 

వనచరు లారామవల్లభునెదుర్క ననురాగరసమున నందందం దేలి 

తనరుచు సింహనాదములు చేయుచును, వినువీథి. దోశలు విసరి యాడుచును 
గురువులు వారుచు గునిని యాడుచును, నురవడి దాటుచు నుబ్బి నవ్వుచును 
ఘాటించి శైలవృతుము లెత్సి లంక, కోటలో కత్తునం గొనం దలంచుచును 
మిగిలినవారల మిక్కిలి రభస, మగలించె లంక సెల్ల గలించె నభము 

అంత సూర్యోదయ మగుటయుం జరుల్క నంతయు నరయ దశాసుగ్థండు పనిచెం 
బనిచిన నక్కోటపై నుండి వారు, గనిరి సుగ్రీ వుండు కదిసి కొల్వంను 
సవినయాండై. విభీషణుడు నేవింపం ,బవిమలమతి కపిబలము రంజిల్ల 

బోరికి నేనలం బురళొల్పుకొనుచుం జారువిశ ంఖలసమదేభయుగము = 

గతినున్న రామలక్ష్మణుల నివ్యూక్కుపతుల బంధంబులు వాసినవారి( 

గని విన్ననై వారు క్రవ్యజం బోయి, దను బేళ్వోరున కవ్విధం బెజింగింప 

విని ఖిన్నుండై కడువజంగంది యపుడు, తనమం త్రి వరులతో దశకంఠుం డనియె 6 
బన్నగపాశా ప్లిం బడియును మగుడం గన్నయారామలక్షణులచే నింకం 

జెడగల దీలంక సీద్దంబుగాగం బడయవచ్చునె నాగపాళేంబులూడ 

జయ మెక్కడిది-నాకు సమరంబులోన, రయమునం జెడుం౮ాక రాతసలక్షి 
గరుడుండు. వచ్చెనో శాక లేకున్న, నురగపాశము లేల యూడు వారరీకు 
గరుడుండు నను 7 ల్బెం గాక లేకున్న, నరు లెంతవారు వానరు లెంతవారు 
అనుచు మ_ల్టేఫర వానుకారముగ, ఘనమగునిట్టూర్చు గృమ్మ ధూమ్రూమం 

-౦ ధ్యూమ్రూ తుడు యుద్ధమునకు వచ్చుట, జా 
బనిచె నగ్ధల్వమైన బలములం గొనుచుం జను వేగ రామలక్ష్మణుల వై ననుచుం 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 eGangotri Gyaan Kosha 


ల లలనా 
క 


VERTIS 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


యుద్ధకాండ ము. 81 


“nA 


బనిచిన నాదై త్యవతికి య్రక్కు_చును, ననిశెత్తి ధూన్రూయు6 డవ్వుకు వెడలె 
వానిబలంబు వెల్వడం జొ చ్చె నవుడు, నానావిధంబుల నలుగడలందు 
వృకసింహముఖముల వెలనీనయట్టి, స్రకటితన్ఫూ రి తురంగంబు లొవ్నం 
బటపటార్భటిం జెల్‌ పగిలించునట్టి, పటుకవంబుల దిశావటలంబు లద్రున 

వడి భయంకరము దివ్యం బై నదీప్త్ర, లడర భూన్రాతునియరద మొపస్పారె 

ఇరులు శంఖముల్‌ వృథుమృదంగములు, భూరిఫోోషంబు లద్భుతముగా మ్రోయం 
దురమున కటువచ్చు ధూ మ్రూయునకున్కు బరువడిం దో౭చె నొప్పనిశకునములు 
నలినార్చి ముందు నడుచురాతసుల్సు నిలిచి యెంతేనియు నిక్నేష్టులెరి 

అయ్యును నిలువక నగ్గలంబైన, కయ ఫ్టింబుమోందను గవిని యాక్పుచును 
వచ్చుధూ న్రూతుండు వారిధివో లె, నచ్చెరువై యున్న యగచరనేన 

దాంశిన నసురులం దరుచ రేశ్వరులు, చాంకిరి మిన్నులు దాశ నార్చుచును 
దానవావలి యడిదంబుల వ్రేయ వానరావలి వ్రేనె వారి వృవముల 

దాన వేశ్వురులు కుంతంబులం బొడువ, వానరు ల్పిడికిళ్ళ వారి మోందుదురు 
దానవుల్‌ హఠులం బంతంబునం దోల్య వానరుల్‌ వానిని వ్రత్తురు గోళ్ల 

దానవో త్రములు రథంబులు వజప్క, వానరుల్‌ వానిని వ్రయ్యం దొక్కు_దురు 
జానవుల్‌ మదకరితణుల డీకొలుప్క వానరుల్‌ వాని నుర్వరం గూల్తు రలుక 
నివ్విధంబునం జేర్చి యిరువాగుం బోర, నవ్వనచరవీరు లసురులం గొట్టి 

యంత కాకృతిం గాళ్ల నలమి మదోగ్ర, దంతుల నేలవై6 దాటించి చంపి 

వాని చేకొని కడువడి వ్రేసి వ్రేసి దానవానీకంబు దర్పంబు మాపి 

గెడవి కొల్లూడిసీ పక్కారలత్‌ 6 బట్టి, పుడమి చెట్టుగ గుజ్జముల మవ్రేని చంపి 

వాని చేకొని కడువడి వ్రే, న వే, స్కి దానవానీకంబు తేనువులు చడిపి 

యసమునం గడునొగ లలమి యందంద, వెన ద్రిప్సీ యరదముల్‌ విటుగ దాటించి 
వానింజేకొని కడువడి వ్రేనీ వ్రెసీ దానవానీకంబు ధరం గూల్సి కూల్చి 
యిరియుకాల్బలముల యెమ్లులన్ని యును నురుముగాం దన్ని వీనుంగులుగాంజేని 
వాని నేర్కొని కడువడి వ్రేనీ వ్రేన్సీ దానవానీకంబు థధరమిందం గూల్చి (డాడి. 
మజీయు గ్రందుగం జొచ్చి మహితదం ప్ర్రములం గజకురాతసకోటి గఅచి యో ' 
చాంచినయట్టి శ స్తంబులు విటిచి, మోంచేతులను చారి మొగములం బొడిచి 
పడంద్రోని చేతుల బలిమిగా నదిమి, మెడలును గాళ్లును మిడుకంగం బట్టి 
మోంకాళ్లనూంది యిమ్లుల డ్రైత్యవరుల్క వీంక కో లెమ్లులు విలుగంగం బొడిచి 
కడువడి నిడుదతోశలు దవిలించి యుడుగక మెడలకు నురులు గావించి 
యతీముజిం బరవళులై గ్రుడ్డు వెలికి నుజీకి 'బెట్టుగం జావ నొగి బిగియించి 


Y "పెల్లుగాం బీనుంగువెంటలు నేయ, మల్లడిగొని ర్రెళ్లి మహిమోంద నపుడు 


ఇవి తల లివి కన్ను లివి వదనంబు, లివి చెక్కు లివి ముక్కు- లివి కంధరంబు 
లివి బాహు లివి మేను లివి బఘనంబు, లివి యూరు లివి జాను లివి చరణంబు 
లని యేరువడకుండ నసురవర్షముల, నెనడును మజ్జంబు నెత్తురు మెదడు 


CC-O. Nena Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


“neg GER నేక 20048 సర్‌ Donations 


నెరసీయుం బ్రేవులు నెమ్ములు తోలు, వుకియలతోో+? eye ae 
నప్పుడు భూమ్రూయుం -డాకపీనేనం జ్బలెలస్తలు చాంకి ఎర ర్య మెజని 
పా న్రయ్యలుగ ముద్దరముల వెసి సలలితుం డగుచు. శ్రూసంబులం బొడిచి 
పరిఘుంబులను ఖిండివాలరూలములం గర వాలముల మహో, గృతం చెంవుమూవ 
గడు నొచ్చి నెత్తురుల్‌ గ్రృక్కుచుం బడిరి, కడిమికిం బెడంబాని కవులు వెక్కంండ్రు 
కటికో(తు లుద్నగ్సత దక్కి దిక్కులం బబచిరి ధృతివెంపు దూలి 
పజచినం గోవించి పర్వతం బొకటి, యణీముజీం గొని వైచె హనువుంతుం డలిగి 
వెచిన గదగొని వారించి యప్పు, డాచావునకుః దప్పి యసుర దాంటటుటయు 
నవి చానవాధమునరదంబుమిో6దం జదరంబుగా వచ్చి చదియంగ6 బడియె 
నంతటం బోవక యనిలతనూజుం జెంతయుం గడశతో నేపుదీవించిం 

యలుకతో జముండు బ్రహాండంబు వగులం బలువుత నుగ్తాడుపగిది రోషించి 
తరుణై లపాహోణతతుల రాతుసుల, శిరముల నుశ్తాడి సింహవి క్రముయ 

అడరి వాడను దోలి యగళ్ళంగ మొకటి, తొడిబడ గాకొని ధూన్రూతుమోా(ద6 
గడగి ఆన గదం గొని యతండు, మడియు మంచును హనుమంతుమ స్తకము 
వ్రేసిన ధూ మ్రాయువీ.కయు లాన్రు నీసును శె "ర్యంబు నింతం కొనక 
హనుమంతు డు ల్‌ నరచేతనున్న, ఘనతర శై లళ్ళంగం చె_త్తి యార్చి 

యేచి యద్దానవు నేపెల్లం దూల, వైచినం దల పెక్కు ప్రయ్యలై కూలె 
తప్పడు కొండ వజ్రాహతిం గూల్పు చప్పుడు దోంచె నజ్జగముల కెల్ల 

నటు వాడు మృతుంై.న హతాషులైను కుటిలదైత్యులు గాలికొడుకున కులికి 
'భూచక్ర మగలంగం బొరిం బారి మగిడి, చూచుచు వెస లంక జొచ్చిరి పాటి 
యంత రావణుడు ధూన్రూయుండు చచ్చు, టంతరంగము నెరియంగ6 జేయుటయు. 

-ఆ౦ ఆకంపనుడు రముదమునకు వచ్చుట. ర్రితా- 

గలన దేవతలకు: గంపింపకునికి, గలిగినవాని నకంపనాహ్షయుని 

దిహ్యా స్త్రశ స్త్ర వ్రదీప్తులవాన్సి దివ్యరథోపరిస్థితి నొప్పువాని 

వడి నాజికినిం బడవాళ్ళను బనిచి వెడలించె బహుబలవితతితోం గూడ 

“మొనసి కాలాంబుదమూా ర్తియై వాడు దనరు భూపణదీ_ప్పిధామంబు లడర 
మణిదేధితుల సూర్యమండలం బగుచుం బ్రణుతి గాంచిన "పేమరథమువై నిలిచి 
యిదె వచ్చె నాజికి నితండని తెల్పు, చదురునం గతువు ల్బదలం బెల్లడరం 
గుటిల రా మసవీఠఘాోరనిస్పాణ, షటహ ఛేకీభూకిభాంకృతు 'ల్చెలల 

వితతంబుగా లంక వెడలంగం దోన, చతురంగబలములు చతుగత వెడల 

నగచర నేనయు నార్చుచుః దారా గగనంబు వగుల రాతుసనేనతోడ 
నుభయబలంబు లిట్లుగ్ర తం జీర్చి, రభసంబుతోం దాఃకి రణ మొనరింవ 

నెగనీన శెంధూలి యొల్లదిక్కులను, గగనభూభాగంబుం గ వ్చె నాలోనం 

జీశటి మిగులం బేర్చినచంద' మయ్యె, నాకపినేనల కసుర నేనలకు 
నప్పుడు తమతమయడియాలములను, దప్పక రణము కొందటు నేయువారు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


ను... 


Vinay Avasthi చ ర వన 
పలుకులసన్న లం బరులని యెజిల్సి తలవకి వ కొందలు పోరువారు 
వారు వీరనక యొవ్వరినైనం దాఢ దారుణ శ్రీ డం గొందలు పోరువారు 
తరుచరావలి వైచు తరులును గిరులు నురుబెత క్రత్యు లడరించు నుగ శస్త్రములు 
'వెరనీ నల్దెసలందుం బెల్లుగాం బరచి, పొరింబారి జలచరం నాంది 
మానె నైనధూళి తమఃపటలమున, మానితాంభోనిధిమాడ్కి_6 గావించె 
నప్పు డాయుభయనై న్భంబులనడుమ, నుప్బొంగుతనునుల నురులు ర Es 
భరణీవ రాగంబు దక్కిన దైత్యర్థ,తరుచరవతులు యుద్ధము వేడ్క శు 
నావానరులు కడు నగ్ధలం బై న, బావకౌకృతి నకంపనుండు కోవించి 
నారి సారించి యున్న తసత్త్వుం డనియె, సారథితోడ నువ్చాహంబు మిగుల 
మ్రూకులం గొండల మర్కటనేన, వీశతో రాత్షనవితతి నొవ్పించె 
నాదిక్కునకుగా రయంబున దోల్కు మా దర్చమున నీను మనరథభం బనును 
వాండును బరవిన వాడు నగ్దలిక, వాండిమిం దాంకి ప 
చెడిదంపుశరములం బెల్లేయటయును, జెడి వలీముఖులు ని 'శ్చేష్టితులయ్యు 
హనుమంతు డడరిన సతనితోం గూడి, దనుజనై న్యంబులం డాశిరి బెట్టు 
అప్పుడు మేరునగాకృతినున్న, యవ్పవనపామోంద నయ్యకంపను(డు 
వీఠరసస్ఫూ ర్తి ర్తి వెల్లువ దొట్టి, ఘోరంపుటార్చు నిగ్ధోషమై చెలంగం 
గడు బెట్టుగా తనా అ వడువున నురుశే రవర్షంబు గురియ 
నవి గణ్‌ంపక యట్టహాసంబుచేన్కి వవననందనుం డంతం క బ్రిళయ కాలాగ్ని 
రుద్రునికై వడి రూతకటాతు, రౌద్ర రసంబు is నిగుడ 
విగతభయుండునై వేళ్లే తోం గూడ, నగలించి వెజికి మవోశై'లమె త్తి 
వైచి నముచిపయి వ్య! వజ్రంబు, వై చినచందాన దార 
దానవ్రం డర్లచంద్ర వ వ్రదరమున, దాని న్రూూడె నుద్ధతేశ క్తి క్రి మెటిని 
మానితం బగుస త్త్యేమహివు దివీంపం గా “నగ్ని కణములు గన్ను లం దొరంగం 
జని వేగ వేజొకతై లంబుం బెజీకికొనివచ్చి యటణీముణిం గ్రూవండై. యార్చి 
కడు బెట్టిదముగ ర వైవ్క వడింగొని ల వాండది ద్రుంచె 
దానికి 'మారుతతనయుండు గినిన్సీ చనగంబునుబోలు వృత.౦బుం చెతికి 
యడుగులంబెట్టున నవని కంపింపు మిడుగురుగనులు గ్‌ గృముడుకన్ను లొప్ప 
మసలక తక్కినమ్రూ మూంకులు విటుగ, విసరియాడుచు చైశ్యవితతివై వెం గవిని 
రథికులం జంపి సౌరణుల గీటడయి రథరథర్థిములను ధరాస్థలిం జదివీ 
కొమ్ములు 'నెమ్ములు కుంభస్థలములు, నమ్మో(దిబో దులు నంకుశంబులును 
మురియంగ oes మొరయణగ చెట్టు, చరణము ల్వేసుబట్టి సామజప్రతతిం 


“దడంబడగా EE తరమి కొన్నింటి, ాడిపాడిగాం చేసి పుడమిమై 6 సడి 


తుమురుగా కాతులతోను గుజ్జముల, సమయించి 'కాల్వురం జదియంగ మోది 
యంత కాక్నతిం బేర్చు హనుమంతుమిాంద, నంతరంగమునం గోపావిష్టుం డగుచు' 
బాటంబుగా టైత్యవరుం డుచ్చిపాజ్క నాటించె నొకపదునాల్డుబాణములు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


324 శ్రీం గనాథ రామాయణము 


క గల యశ్వోకర్షనృవమమున, మురియలుగావించి యా 
నప్పుడు నెత్తురు లడర నశోక్క, మొప్పం బూచిన క్రియ నచ క వెళ 
హనుమంతు డొకవృమ. వమవలీలం చెటీకి తనర నకంపనుత ల వ్రయుటయును 
లోకంబులు గలంగ లోగుచుం బర్వ, తాకృతి చెట్టుగా నవనివై6 గూలి 
పారించారిం జెవెడి పునుకలతోడ, నరభోజనుండు (ప్ర్రాణంబులు విడి చె 
వాడు గూలినయంత వానరో త్తములు, వాండిమి నార్చిరి వసుధ గంహిఫ 
దనుజులు గనుకని తలలోలి వీడం జని లంకం జొచ్చిరి సరభసంబునను 
అగచశేశ్వరులును హనుమంతు కడిమి, బొగడిరి తమమనంబులు మెచ్చి మెచ్చి 
సరులచే నని నకంపనుంయు గూలుటయుం బరితాపమున విని వ జీ కంధర(డు 
మనుజుల కవులను మడియించి వేగ, చనుదెమ్హు నీబలశే "ర్య మింపార 

అరి మహాకాయుండు ఆహ్మననుకు వచ్చుట. అఆా- 
నని మహాకాయుని నప్పుడె పనిచెం బనిచిన వాయను బనింటబూన్‌ యవ్రుడు 
రమణీయతరమయూరధ్వుజం బొప్ప, నమితేమణి ప్రభ లఖిలంబు నిండ 
బనిగొని శస్త్రాస్త్రపబ్ను-లు మెజయ, ఘనపిశాచానన గార్జభవ్రతతిం 
బూనిన యరదంబు బొలుపార నెక్కి నానాస్త్రశేస్త్రసన్న ద్ధనై నములు 
నడువంగ నిస్పాణనాదంబు "లెసంగ్య నడియాలమైన తూర్యంబులు మ్రోయ 
దనరిన దయీణద్వారంబునందు, వినుతవిక్రమశాలి వెడలె 'వేగమున_ 
నప్పుడు గురిసెం చైనస్థులవాన, చొప్పడం బిడుగులు సోనలై పడియ 
గొడుగులు పడగలుం గూలెం గూలుటయు, నడరి మపహాకాయుం6 డనియెల్లం గొనక 
కడిమి వానరనేనం గదిసి తాంయటయుం బుడమి చలింప నప్పుడు వలీముఖులు 
తరుశై లవితతులు తటుచుగా మోందం గురియుచుం డాంశిరి హ్రారదానవుల 
నప్పుడు దానవు లానేనమి(ద, నుప్పాంగ వీరంబు లొలుకుచునుండం 
దడబడంగా నరదంబులు వరప్కీ కడువేగమునం గరిఘుటల డీకొల్చి 
తురగచయంబులం దోలి యుగగ్ర్రతను, దరముగా ముంచి వదాతి దోచియును 
గరవాలముల ద్రుంచి గదల నొప్పించి, సురియల నాటించి నూలాలం జించి 
పరిఘల విదళించి ప్రాసాల నొంచ్చి శరపరంపర లేసి చ రృము లై్వచి 
పట్టసంబులం ద్రుంచి పరశుల నొంచి, కిట్టి ముద్దరముల గినిసి ధట్టించి 
మిగిలిన కపులును మేటిరక్క_సుల, నగపాదపములవానల ముంచి రంత 
నారభసంబున నవనీపరాగ, మారవిమండలం బంతయుం గచ్చ 
నారజఃపటలంబునం దిరువాగుం బోరుచో నొండొరుం బొడగానరాక 
తరువులు కొండలు దరుచు మ్రోయుచున్సు దెకలంగ మింద నే తెంచుచక్కటికి 
నురవడి నేయుదు రుగ్రదానవులు, శరపరంపర లాకసంబ్తునం గప్పం 
బరంగు చ క్రంబులు పట్టసంబులును, శరములు తోమరచయము పాసములు 
వడి మ్రోయుచును మిందవచ్చు చక్క_టిక్కి విడుతురు తరుశై లవితతులు గవులు 
అంతం బోవక చెవులందును ధూళి యెంతయి నిండిన నిరువాగువారు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 6920004 ౮/౭౧ Kosha 


——_——— ననా నూయాానరాలాననాననననననననాలు నో 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


కాండ ము. 825 


మ్రైయుచక్కటికి నిమ్థుల విక్రమంబ్యు నేయు 'నేద్చలు దక్కి చేష్టలు మటచి 


* కవులు వీరనక రాతుసులు వీరనక్క చవలత్వమునం బెల్లు చంవుదు రెలమి 


నటుపోరం దనువుల నడరు రకములు, పటునదులై రజఃవటలంబు నణంవం 
దిమిరంబుం బాసీయు దీ_ప్తశౌర్యముల, నమరులు వెజగంద ననినేయు నపుడు 
'వెసదైత్యులకులాక విఆజిగి యాకపులు, కనీమనీయై కనుకని పాటుటయును 
గని యంగదు(డు పల్కెం గకివీరులార, కనుకని యిటు పాజగానేల నేను 
గలుగంగనని వారి గృమ్మజ ననికిం దలకొనంచేని యుత్సావాంబుతోడ 
అరి రాక్షనులతో వానరులు ఘాోరయుద్ధము సేయుట. అతా 

నొకమహావర్వతంబును వడి నెత్తి, యకలంకుండై రాతసావలిమాంద 

నడువ నాతనితోడ నలి నార్చి యార్చి నడచిరి వానరనాయకు లేచి 
యంగదుండును చేర్చి యసురులం గట్టి యంగంబు లవియయగ నానేననెల్ల 
వెడచేతం బడం దాయి విడికిళ్లం బొడిచి, యడరి ముంజేతుల నంగములోచి 
మోంచేతం బగులంగ మొగములం బొడిచి ఫూంచినళ స్రాస్తనులు పాడినేయం 
గఅకురాతసులు నంగదునకుంగాక్క విఆిగి వాహాకారవివశులై తూలి 
నలుగడం బాబు నున్నతశ క్లి వార్కి వలువ దోహోో యని వారణనేసీ 
ఖాన్టితిమించిన మహా కాయునిమంత్రు లాతతగతి రుధిరాశనుం డనంగ 

తూ లెడివా(డును వజ నాభుండ్కు కాలదం ముండును గాలకల్బు(డును 

మతి వపాశుండు శత మాయుండు ధూ మ్రుడలీముటేి దుర్గరుం డనువాండు గడ6గి 
యట్టహాసములతో నగచరనేనం గిట్టి నొప్పింప వీతీంచి పృథుండు 

పనసుండు మేఘపుష్పకుండు గవాతుందును బుషభుడు గజుయ శ్రోభనుండు 
శతబలి తారుండు సబలులై వారి, నతులితగతిం దాణకి యనినేయునపుడు 
రుధిరాశనుం డంత రోషంబుతోడ, నధికబాణములు గవాకువై నేయ 
'వేగంబె వర్వతవృతంబు లెత్తి యాగవాతు(డు రుధిరాశువై వైచె 

వైచిన నడుమనె వానినన్నింటి, నేచి చూర్షములుగా నేసి గవామం 

బడ వేనె మార్చచేం బడినగవాతుం బొడగని తారుం డప్పుడు కలుషించి 
ఘనమైన సాలవృతుం బెత్తి వేస్కి ననువాంద' రుధిరాయునరదంబుమింద 
నారుధిరాశనుం డమ్మహీరుహము, బోరన నడుమనె పొాడిపాడిచేనీ 
పదిబాణములం దారు బడనేసీ మించి, కదినీ చలంబునం గపినేన గొట్టి 
కడునుగ్రుండై లయకాలంబునాండు మిడుకలోకములిెల్ల 'మ్రింగు నంతకుని 
ఆకృతిం గైకొని యానేనలోన్క భీకరవృ _లీతోం జేక్చుచు నుండె 
నప్పు డొకింత గవాత.తారులున్సు బెవ్పీరి కనువిచ్చి తెలియంగం జూచి 
యంతలో గద వే)నె నడరి గవాయుం డంతకాకృతి రుధిరాశుము స్తకము 
వేసిన నసురయు వికృతాంగుం డగుచుం బాని ప్రాణములకు బడియెం ద_త్తనువ్వు 
అని వ జ్రన్గాభుం దుదగ్రుఃడై. వృథునిం గనుంగొని వెళ్లేనె ఘనసాయకములం 
బృథివీధరము వై వె పృథుం డప్పు డలిగి, ప్ర థితంబుగా నేనెం బది వ్రయ్యలుగనా 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay-Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


326 i శ్రీరంగనాథ రామాయణము 


థమువై శెంతయు రయమున నురికి 


పృధుడును రోపసంస్ఫీతుండై. వాన్సిర 
ప్ర డొల్లించి రథము చెట్టుగ నుగ్తునేని 


విల్లు ఖండములు గావించి గుజ్ఞముల, 

న్‌ వ భువశ కి వలేలం గడకాలు వట్టి 
యనయంబు గోపించి యవ్యజ్రనాభు, ఘునళ కి వల ట్టి 
వసం దిప్పి నేలతో వేసి ర్రోషమున, నసురులం బెడలంబావి యావృథుం డార్చె 
బరువడ్‌ బుహభునిడైం గాలదం ఫ్రం, డురవడి గొల్చి మహోద్దండ దంతి 
నటుమోజీ చనుణెంచు నగ్గజంబునకు, నటు నిటు6 దొలంగక యాబుషభుండు 
-వేగంబుమైం బదద్వితయ 'మొక్క-టిగ లాగించి కుంభస్థలములం దన్నుటయు 
మదకరి ఘింకృతి నూనక నిగుడ, నది యొక్క_వింటిపట్టరి గా 'వెన్క-కును క 
మజియును బుషభుండు నూనక మిీంచం దరిమి యయ్యేనుయదంతంబుం బెటిీకి 
బాగొప్ప వేసి యప్పటుకరిం జంపి, లాగును వేగంబు లావును మెనీ 
కాలదం షున గిట్టి కాలొగిం బట్టి శేళిమై ధర వేసి గీటడంించె 

2 ళ్‌ 

నసుర ను సములు హాహారవంబంద, నసమునం గవినేన యార్చె నందంద 
కాలకల్పుడు నగ్నికల్చ్పబాణముల, పాలుగావిం చె నప్పనసునిం గొట్టి 
పనసుః డయ్యురదంబు పైకి లంఘించి, మును బెట్టుగా గుజ్జములం జదెయించి 
సారథిం బడంచన్ని సత్త్వ మేపార, నారథంబెల్ల నుగ్గా రాలంగొట్టి 


పిడికిట గళసంధి చెట్టుగా? గిట్టి, పొడిచె నకాలకల్పుండు దన్నికొనలం 

బొడిచిన వాడు నప్పుడు పండ్లు డుల్లి, దొడదొడ నోట నెత్తురు గ్రక్కుకొనుచు 
మిడుకుచు (గృుడ్డులు మిడుక పాణములు, విడిచె రాతసులెల్ల విస్తయంబంద౦ 
బలియుంజై కవుల వపాశుండు గిట్ట, చలమున నస్‌ జర్జరితులం జేయ 

వానివై బాపోణవర్ష ౦బు6 గురిన్కె జానుగాం గజుం డాకసం బెల్ల నిండ 
నావపాశుడు వాని నన్నింటి నడుమ, గావించెం దునియలుగా నంపగములం 
గావించి మటియును గజు నురుమాడం, బావకాభము చేడుబాణంబు లేనె 

నేసి వెండియు గిట్టి యిరువదేనింట్క నేసి నూణింటమే నేనె. దూరంగం 

గజుండు నైదమ్లుల గడునొచ్చి వాని, నిజరథం బంతయు నెళనెళ విటుగ 
గరుడునివిధమునం గడువేగ చాతి, కరి గోవురాగ్ర ముగ్రతం ద్రోయుకరణి 
నావపాశునితల యట్టకుం బాపి పోవై చె నప్పుడు భూమి.వై6 బడల 

రోషించి యపుడు ధూ మ్రుండు దుర్దరుడు, భీషణ్నాస్త్రముల నొవ్చించి వానరులం 
దతీమినం గినుకం త్రోధన మేఘపుష్పు, లుఅుక రథంబుల కుజికి యు గ్ర తను 
గరతలంబున మ స్తకంబులు చరచి, దురమున గాడపి రద్బుతశ. క్షి మెఅనసి 

యటు నారు హతుఖై న యసుకు లందటును, బటురయంబునం జెడి పాటీరి భీతి 
నసురులు పాటుట యప్పుడు తూచి, మసలక వడి శతమాయుండు చేర్చి 
కవిసినం జే పరిఘం బమరించి, కవిసి యాతనిమింద గజుం జెదినింపం 
జల మొప్ప బుషభుండు శతబలి వనసుం డలుక గవాష నలాంగదుల్‌ గూడి 
కడంగి వృతంబులు ఘనశై లములును, మడవక యాశతమాయుని వైవ 
శరతోమర, ప్రాసచ క్రగదాద్కివరళస్త్రచయముల వర్షంబు గురిసి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 69200041 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ద్ధకౌండము, 827 


వడి శతమాయుండు వనచలేశ్వరులం చెడిదంబులా నొంచి వేర్చి వెల్లాన్చి 
వానిచే నటు నొచ్చి వానరాధిపులు మానక రోషసమ్మగ్కు లై లై కదిని 
యడరి గవామఘండు హయములం జంవెం గడిమి బంజో నంగదుండు పతాక 
పటేయలుగా6 ద్‌ కై బనసుండు రథము,నురుముగా బుషభుండు నొంచె సారథిని 
నలవొవ్వు నలుడు శస్రాస్త్రముల్‌ విజీవెం జలమునం బిడికిట శతబలిం బొడివెం 
చిడికిటిపోటునం బిమ్మటం గొనక, కదు లయుతేగ్టంబున గరుడుంనువో లెః 
బటుఖడ్డ్దమును చెద్దపరిసుయు( గొనుచుం జటులవేగంబున శతమాయుం డెగయం 
బరవశంబున వాలువడియున్న బద్ద వజీయను గొని శతబలియుతో నెగనె 
నెగనీ 'భీరుండంబు లెడ రెండుం గవిన్సీ యొగిం బోదలతెజలసన నురువడి మిగుల 
వేయుచుం దిరుగుచు వెస దప్పుకొనుచుం బాయుచు డాయుచుం బాటవం బొప్ప 
శారలుచుం చెరలుచుం గ్రీంచుమోందగు చుం బొరించొరి నాకసంబున బోరుతఆిని 
శతమాయు( డడిదంబు జళినించి వూన్ని;, శతబలివిప్రులవతం' బేయుటయును 
సరభసుండై యప్దు శతబలి దద్దు, పజిదవ్చ నొడ్డి కృపాణ గ థారం 
జలమునం దెగవనె శతమాయుతో డలు, తల క్రిందుగా వాడు ధరమో(ద బడల 
నవినె డైత్యునితల యందందం జెదర్శి యవనివమై. గిరిళ్ళంగ మవియుచందమున 
శత్రమాయుం డవుడు చచ్చినం దోడికపులు ళతబలితోడ నచ్చట నార్బుటయును 
ధరణి మిన్నును గుణధ్వని బీటు లెగయు నరద మత్యు గ్రరయంబునం బజవీ 
యంగదు నపుడు మహానాదుం డార్చి, యంగదుమేన మూండమ్ములు గుచ్చి 

+ ఆరి మహానాదుం డంగదునితోం బోరి మడియుట. 8ఆా- 


మజీయును వెసనేయు మర్క_ కేళ్వరుండు, నజలుకోవంబున వాన్నిపెః గిట్ట 
"'యోజనాయతగిరి యొకటి రథంబువై జవంబున వైవం బడకుండ మ 
నడుమనే గదవై చె నగ మెల్లం బొడిగ్య వడిం (ద్రుంపం గోపించి వాఖినందనుండు 
అతనిరభంబున "కవలీల దాంటి, చటులసత్తోోన్న తిం జూవంబు విజిచి 

పట్టి రథంబువైం బడవై చి జొమ్ము, మెట్టి లడ్డులు వడి మిలుక రోజంగను 
మేడనుల్చి త్రై, తెంచి క్రమ్ణిన నెత్తురొలుకం, బుడమివై వె చె నప్పుడు వానిశిరము 
తమ్ముడు చే నుద్దరడకోపమున, నెమ్మ్లులు సనన “నేని యార్చుచును 
మతేయును గనలుచు మహనీయరథము, మెజయుచు నలుగడ మెఅుంగులువారం 
గదలించి యమహా కాయు6 డుదష్భ్భ్తి త్రి, మదమున నింహంబు మలయుచందమున 
'గుదులు గ్రుచ్చినమాడి గాల గ్రూర బాణముల, నెవకి ఛారణిం గూలనేనె వానరుల 
నష వానికింగాక హనుమదాదులపోరునచటికిం జనిరి 

సారథిం జూచి యీచక్క_టి మనల, వారక మార్కొనువారలు లేరు 

బోరన రాముైం బోనిమ్థు రథము, నేరువువాటిల్ల నీవన్న వాండు 

కడంగ్ని యుగ్యముల పగ్గములు వదల్సి, వడి నదల్బంగను దీ వ ద్రంబునం గదల 

నా క్రూరతక్టుంగాక నగచేరుల్‌ పరువు నోకో(తులార మోకులుక నేమిటికి 
నా ద్రుంచి సీత్రం జేకొన్న, యవనీశుడై (గాని యాజి  నేనలుగం 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Tryst Donations 
528 శ్రీరంగనాథ రామా 


బకతుశాముని భంగప అచినయట్టి, నరనాయకుండు గాని నాయీడుగాండు 
అ నుక్క_డంచినయట్టి, రాజుమో(ద సెకాని రాదు నాయమ్లు 
భృతినమ్ము తుదకన్ధీం దెచ్చినయట్టి, వతితోడం గాని యే బవరంబు శేయం 
ద జగంబులందును దీపించునట్టి, రజతాద్రియె త్తిన రావణుసుతుండం 
మచం ని సంక న్‌ంద్ర జిత్తునికిం దమ్మండను, నే మపాకాయుండ నేతెంచినాడ 
ననుచు శెప్వుచు రాగ నంబుదపటల్కమున నున్న స్తూర్యుండు మొననీనమాడ్కి_6 
గన్‌ రాజతనయుం డంగదకుమారుండు, కపినేనలోనుండి కడంగి యేతెంచి 
వెనుళొని కోవంబు విలనిల్ల నవుడు, ఘునమైనకడిమితోం గలుషించి పలి? 
నోరి మహాకాయ యుడుగక రజ్జు, లీరణస్థలమున నేల ప్రే లెదవు 
మతం డి గిరియె స్తై మెజనె మఠం డ్రి, re క నిమైయిం గట్టి యొత్తె 
నీకు సాకును దగు ' నిష్టురరణము, కాకుత్‌ స్టనిధి యేల కవి విముఖుగ్ధ లేల 
పని చ్రాతు గొని మాయనడరింప నతన్ని తనువు నిండగంగ వ్చె దారుణాస్త్రములం 
గజినీ వెరడియు మహాకాయుః డంగదున్సి గదగొని వ్రేనె నుత్క_టకోవుం డగుచు 
బ్రేనిన 'మెఠయు వివశుఃడై పడియె, నాసమయంబున నడు మూర్శిల్లి 
కొతలందు పగుల నెక్కొ_ని దైత్యు లార్చి, రతంయ మూర్శిల్లిన నగచరవతులు 
కవివీ యందటు మవాకాయువై6 గవిన్సీ శిలలు భూజంబులు. జెచ్చెజ వై. 
నవీయెల్లః దనదుబాణావలిచేత, నవలీలం దునిమి గవాతునిం బదిటం 
బృథుని నైదిట నూటం బృభుసత్తు పగ జుని, ట్ర థితంబుగా శతబలి ముప్పదింట 
'నెనుబదియమ్మ్థుల బుషుభునిం గినుక బనసుని డెబ్బది పటుసాయకముల ' 
మేజిసీ క్రోథనుని నమేఘపుప్పకుని నలువదింటను నూట నదరంట నేనె 
నిటు ల నత డేపడణింప, నటు మూర్భనొందిన యంగదుం డపుడు 
"జలిన్‌ మోమున ట్ర్‌ ము దెంచుర_క్రృములంబలుమణుంగ రములబాయ( దో యుచును 
నదరుదు నప్పు డయోమయం బె న, గదయె త్తికొని మవా కాయునిరథము 
'చయికీ లంఘేంచి యుద్భృటశ_కి క్రితోడ, జయశీలుండై వానిసారథిం జంపి 
'వెస పల్లు చెల్లున విలుగంగం గొట్టి యసమున హయముల నన్నింటిం గూల్పి 
తలజ్రేసె వ్రేనీన డైత్యవుంగవుని 'తలబొమిడిక యూడి ధరణివై6 బడంగ 
Ten దబు డిగ్టి భీమగదాదండభీషణుం డగుచు 
నంగదునంగంబు నదరంట వ్రేనె , నంగదుండును 'వ్రేయ నతండు దరించి 
యంగదున్నుస్తకం బలుకతో ఏ మజీయుం బొంగి గ వేసి డానె 
నాఘాతమున నెక్తు రడరిననైన, రాఘవుబంటు శౌర్యం చింత చక 
గ్‌దం బుచ్చుకొని వ మహాశాయుని వ్రేనె నుదురు భగ్నములూాంగ నురుశ క్షి మెజని 
'యెడిరిన తనతండ్రి యీతనితం డ్రి, మాత బట్టి వేమాలుం దొల్లి 
నన్నీ టిలో ల ముంచుటం దల, మున్నంటి వగకునై ముంచెనో యన 

ననమేడి దనుజు: జాయంగదుం బట్టి, వసం జేర్చి నెత్తురు'జెల్లువ mn 
ముంచ రావణు: బట్టి మున్నబ్ధి వాలి ముంచినగతి వాని ముంచె ర్నక్తమున 


స్‌ క 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 6920004 ౮/౭౧ Kosha 


Vinay Nene gE Et Donations 390 


నిటు మహాకాయుండు నింద్రు, మన్మండును, పటుగతిం బోరుచోం బరంగుర_క్షముల 
వ. 'బెలువె వైనగిరుల చసన నెంతయు 7 ఖాన్వరు లై. లెరి 
గదయును గదయు న్నుగృంబుగాం6 దాంక్సి చిదమరువ. లగుటయుం 'జెచ్చెజ వారు 
బలుండును నిర్ణరపత్‌ీయ?ను దొల్లి, గలినీ వెనంగిననై వడిం దోంవం 

అత్రి మహాకాయుం డంగదునితో మల్ల యుద్ధము సేసి మడియుట. ధ్రితా. 

బలుఢధూళి యిద్దరిపదహతి నెగయం, దలపడి ము నేయుచోటం 
జతురత మై వనచరవీరుం డీతం డితండు రావని యొలులంగరాక 
కీలుబొమలు పోరు శ్రీాయలును దోప, వాలిసు ర్రీతలవధునున బోర 
నాదటః ల నంగదుం జూచి, యీదుష్టరాక స సు గోల మాలా 
వాలినందను(డవ్రు వాలిశ్రైవడిన్సి వఆలినవాండవ్రు వ వకసన క్‌ 
వాలి దుందుభియును వడిం బోపచోట్ట వాలి దుందుఖి నింత వ డి నిల్వనీండు 
వేవేగ చంవు నిలింపకంటకుని నీవిక్రముబున నివుణత మెజనీ 
యని జయళబ్దంబు లడరింవ నతేడు, దనుజునితల ముష్టి దాటించి బెట్టు 
పిడికిట దాంచిన చెట్టుగా విజిగి పడియు నద్జెత్యుండు బలముతటీ నేల 


బడియున్న 'రాతమసవతిజొమ్లుం చొక్క మెడనుల్చి తలం ద్రెంచి మోాందికి వైచి 
యంగదుం డార్చె నయ్యుంగ దుం జూచి యంగదు నార్చి రయ్యగచరాధిపులు 
విచ్చి దానవులును వెస నేగి బంక, జూచు వారిథిం జొచ్చియు నాబ్దు 
చెసలకు నుణీకింయు దీవతవొంగ, నసమున నుతియించి రంగదు6 గవులు 
నుతియించి నీతామనో నాభుకడ ప, గకనిదోడొంని చని య_క్తెఅంగాల్ల 
వినివింప రఘుపతి విని సంగసమున్క హనముగా నుప్పాంగి కౌంగిటం జేర్చి 
కరుణాకటాత మంగదులుూ+ంయ నునిచ్కి సరసంవుమందవోసంబున నొవ్నె 

వాత శేషులగు రాషసావవీపవ్చం గతవడ్డ యమహా కాయుని దలంచి 

విన్ననై తల వంచి వెజగంది కుంది, కన్నీరు నించి రాతకు లేశ్వరుండు 
అంతఃప్రరంబున కరిగి యారా తః చింతించుచును నిద్రం జెందకయుండి 
మటునాంటి రేవు సామంతులు నలువ, మెలటుంగారు 'నరదంబుమోందికివచ్చి 
యరిగి వెంపారిన యాళ్యారి(1) నెక్కి), పరమైన తనకోటం బరికించి గాంచి 
చూచి పాెంబులు శోధించి మింది నేచిన బలుగావు లిడం బంచి అపుడు 
ఆరావణుండు ప్రహస్తుతో ననియెం బేశెక్కి_ యెందు న భేద్య మిక్కో_ట 
యెట్టిళా త్రశలప్‌ నెన్ను డాయ్సు నట్టిదిగా దిప్పు డగచర ప్రతతి 

వచ్చి ఛేఏించి దుర్వారమై యనికి, యచ్చరువై. నది యదియునుం గాక 
శ్రీరాముభుజబల క్రీ, రైల్లో అ నారూఢతరము వ్ర హస్త కావునను 
నీవాండె యటుంగాక నేనొంజె రణము గావింప నొకుంభకర్ణుండునొండె 
తగువార మిందు ని చ్వాస_క్రి తనకు మిగిలి నాతమ్లుడు మేల్కొనండయ్యెం 
బోయెదవో యేను నోదునో యనుడు, నాయసు కేం ద్రున కతం డిట్టులనిమెం 
స! నిదె నాదు భుజబలం బెల్లు నాయమరులు మెచ్చ నరుల ద్రుంచెదను 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


330 శ్రీరంగనాథ రామాయణము 


-డాసీ భూత ప్రేత డాకినీగణము, లాసవంబున నెత్తు రాని 'మోదింప 
నటుచూడు మాజి బ్రహస్తుండు కప్పుల, నిటునేయునే యన గూటం "బేర్చెదను 
బోరికిం జనుమన్న బుద్దులు నెప్ప; నారయం బాడిగా కా ము 
దనుజేశ యొకమాట తగదన కింక, విను వినకుండు వివేకించి చూడు 
దానికి: గాదన దనుజేశ మున్ను, మానై న బుద్ధులు మంత్రులు నెప్ప 
వినవెతి విశనేన విను నీత రామ,జననాథునకు నిమ్మ సమరంబు వలదు 
ఆసక్‌ శాన బ్రహస్తుండు వీడుకొనివచ్చి ఆం దనకోలలవారిం 
బనిచి యప్పుడు నాట్లు బలములవారిం దనుగూర్చుకొని వ రంగ భానమున 
ఘనమైన కవివరాంగంబుల గాలి, తనమింద వీచునంతకు మ్రోయుచున్న 
గొవమకన జలదనిర్థో షంబుదాని, నమరంగవిహ గేంద్రు, లనంగ6 చెల్లెగసి 
తక్క_క 'ద్రుంచు నంతకుం ్రాలుచున్న, చక్కనియురగధ్వజన్ఫూ ర్తిదాని 
మణిగణకీంకిణీ మహనీయభూరి, రణనంబు6 గలిగిన రథ మప్పు డెక్క 
వెక్కు_తూరరముల గంభీకఠరావముల, దిక్కులు ఘూర్లి ల్ల దివియొడ్డ గొల్లం 
జుక్క_లు డుల్ల వసుంధరయొల్ల, వ్రక్కలువాణః బూర్వద్యాారమునను 
గాలాంతకునిం బోలి కడగి యిబ్బంగి, నాలంబు నేయ. బ్రహస్తుండు వెడలే 
నప్పు -డాదైత్యులయాప్పులు నతని యొప్పారం బేర్చిన యు గ్ర మూర్తియును 
నక్క_జం బగుటయు నావిభీపణున్సి కక్కడం జూపి రామావనీశ్వరుండు 
'తేజంబు బలమును దీ_ప్తిశౌర్యమును, రాజిల్లుచున్న యీరాతసవరుని 
"పేరేమి సాహసస్ఫీతుండై కవుల, వై రాకం జెప్పం జూపంగం జోద్యమయ్యె 
ననుడు విఫీషణుం డర్మ్క_వంశునకు, ననియె దేవా యితం డారావణునకు 
గలిగిన సై న్యసంఘములకు నెల్ల, దళవాయి యీతనిదళములలోన 
మూండవపాలిటు మూండులోకముల, వాడి వీరుడు రావణుమాతులుండు 
ఖండేందుధరువెలికానిసామంతు, భండనంబున మాణిభ ద్రుని నోచ్చెః 

దపనకు లేశ యీదైత్యునితోడం గవినాథులకు "లెస్స కయ్యంబు గలుగు 

నని చెప్పుచుండంగ నగచరు లెల్ల, దనుజుల హెదురుగా6 దరుగిరు లెత్తి 
యార్చుచు వచ్చినయసురనై న్యముల, నార్చుచు మార్కొని యనిగేయునవుడు 
ప్రళయశాలాగ్ని కి బాడబాగ్ని కిని గలుపతం దలపోయం గలుగదుగాని 
పౌడిమిగా మిన్ను భువియు నొండండ, నోడక తాకుటయును లేదుగాని 
"మొనసి యా బ్ర హ్వాండములు దమలోన, ఘనముగా దాయట గలుగదుగాని 

అ ప్రహస్తునియుద్ధము. 63 

గలిగిన నిబ్బంగిం గపిడై త్యనాథు, లులుకక పోరుట యుపమింపవచ్చుం 

భావక నిభ బాణపజ్బు-ల టైత్యు, లావనచరుల వై నార్పుచు వైవ 

నందు వెండియుం గొందజని గదా ప్రాస, సందీ_ప్పముసలో గ్రచక్రములై వం 
దరుచరబలములు దరులును గిరులు, మరల దైత్యులమింద నురువడి వ్లైవ 
ధరమిాంద డొ ల్లిడితలలును వ్రయ్యు, నురములు నురుమైన యురుకంధరములు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


యు దొండ ము, ర్మ 


దొరిగాడి ప్రవులుం దునియువాలములు, మురినీనయమ్ములు ముంచుర_క్షములు 
చెదరినమెదడు సర పదములు మిశ్లాదు బాహూుదండములు 
ముడిగి ముద్దలభంగి మురెయువీను(గులు, నల దెగనయునత అను 
ద్రె శ్లెడి కలం దిరిగెడి లుగు చెల్లుగా నెంతయు భీకరం బగుచుం 
SE సంగరస స్థలమున కలగొనంబడిన రాక్షుసులును గవులుం 
గలయగి యంతటీబోక కలుషించి మించి చల మగ్గలించి యుత్చాహంబు బెంచి 
చెడిదంబుగా దైత ప నడచి యార్చుచుం గపినాయఫో త్తములు 
ద్వివిదుండు వై చ చెం బృథ్వీధరశిఖర, మవిరళశ_క్టి నరాంతకుమోంద 
నకలంకుఃడై. కంభహనుం బడవై వె, నొకవటంబునం దారుం డుగ్ర వేగమున 
వడిం బెద్దగిరి జాంబవంతుః డుగ్గతను, నడరించి మించె మదన 
a బొరనోలనేన ఘోరంబుగా దుర్తుఖుండు సమున్నతిని 
వానరనాదుల వాటులశేత, దానవ ల్నలుగురు ధరణేం ర్రైట్తటయుం 
దన, థానులచావ్రం దప్పక చాచి యనయంబు నలిగి 'ప్రహస్తుండు కప్రుల 
క నాక బదుండ్రను నొకట నేం డు నొకట్వం బదార్వుర నొకట నూర్వురను 
రథచిత త్రగతులొప్ప రయమునం వ వృథివివై 6 గూల్పిన బేర్చి వానరులు 
ద్రుమకే లములం బ్రవాస్తునినే సన లెల్ల, జమరెనగతినుండం జంపిరి కడం 
యప్పుడు వెల్లువలయి పాఅంజొచ్చె, బొప్పట మిన్నంటి న్లోణితనదులు 
అందులోపలనుండి యసురులు6 గవ్పులుం నందంద ననినేసి రార్చుచుం జేర్చి 
యాయగ్దలిక 6 జూచి యఖలదేవతలు, వేయువిధంబుల వినుతించి రంత 
నాప్రహస్తుండు కాలాంతకాకారుం డై వ్ర తిలేక సొంపారి యావేళం 
గరములు పదములు ఖండించివైచి, యురములు నుదురులు నుచ్చిపో నేసి 
తలలును భుజములు ధరమిోా(ద6 గూల్చి, తలంగ నెమ్ములును దంతంబులు రాల్చి 
మురియలుగాం జ శ్ర ముల (ద్రుంచి త్రుంచి, .పాఠింారో నంకుశంబులం జించి చించి 
కడు ను గృమగు పరల స్ట కొట ముడివడ ఘనపాళముల౦ గట్టి కట్టి 
అలసట బరశున్రలను వచ్చి వచ్చీ, పాలుపార క్‌ గుచ్చి గ్రుచ్చి 
మునుమిడి పట్టసంబులం జిమి చిమ్మి, గొనకొన్న కడిమి శ'క్తులం తుమి కుమ్మి 
పలలంబు మెవడుం గుప్పలువేనీ చేస్తి సొలవక యంపశాసులు హ్‌ వస 
పటుభూతకోటికి బలి యిచ్చి యిచ్చి, పటపట దిక్కులు పగుల నార్చుచును 
సమరవి క్రచుకళాసంరంభ 'మెసంగ నమితుందై. మెజనీ ప్రహస్తుం డేపొందె 
నాకవినైె నైన్యంబు లడంసటం జూచి, భూకంవముగ మువాద్భుతవృ త్తి లి నడం 
చెరిగి యుద్స్శటరణాభఖీలుం డన్నీ లుం డురుతరహంకబవ్నాంకారుం డగుచు 
థీరుండై యపవుడు థా శ్రీజంబుం చెజికి యారాతనునిలేరి కవలీల దాంటి 
యరమి సారథి నొంచి 'హయములం గూల్పి, యురక యవ్విల్లు మహో గృత విఆువ 
 ముసలంబు గొని యార్చె' ముద మొప్ప నప్వ్పుడసమున రథము బ బ్రవాస్తుండు డిగ్షి 
నీలునిముందోలు నిలిచె-నెదిర్చి, సులు నెదిరించె నిర్ణింతు ననుచు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


832 శ్రీరంగ నాథరామాయణము , 


నొండెతాల్బునుదో్టిగంబులందు, గందుమోతేన వృత్రకొశికు లనంగ 
నలుక నీలునిఫాల మడిచె వీతీంచిి లల బ్రహస్తుడు ముసలంబునం బగుల 
నడంచిన నందంద నడరు నెత్తురులు, దుడిచికొంచును బ్ర స్‌ Es 
వేనె నన్నీలు(డు వృతంబుం ద్రిప్పీ, _వ్రేసిన ముసలాన చేసె సను 
“వేసిన సోలియు వృతుంబు విడిచి, యాసమయంబున నందంద౭ గదిని S 
యార్చుచు నతయ ప్రహస్తునుస్తకముం జేర్చి వ్రయ్యగ వై వ చెనుగిరియె. శ్రి 
యానీలుపేటున నాస్త్రహ స్తుండు, చనును శిరమును మెయిభూవణములు 
వరి వ తారిజం జెటుచెలం బొబొస, కుఏరి థారణిం గూలు కొండ చందమున 
Jy) య 
బడుటయు నాకపిబలమెల్ల నార్చెం, జెడిపారి లంకం జొచ్చిరి డైత్యు లపుడు 
సురుచి రామ్భుత వార్థ్‌ిసుతయును బోలె, హరియు క్తమెన నిజాంగంబు గలిగి 
చారువసంతమాసంబును బో లె, నార_క్షఫుల్లపలాశాళి గలిగి 
వరదానశీలు నివాసంబుం బోలెం గర మొప్ప నధికమార్లణకోటిం గలిగి 
దీవించు నేశేడుదీవియ సోశె, రూపింప నవఖండరూపంబు6 గలిగి 
వలచినపతియొద్ది వనితయుంబో లె, సలలిత రాగరసంబునుగలిగి 
కడిఉయై చొరరాని కానయు బోలె, గడునొప్పు పుండరీకంబులు గలిగి 
సడలనిమృడునివాసంబునుబో ల, గడంగి యాడెడు భూతగణములు గలిగి 
కదులా_ప్పరుచినొప్పు గగనంబపో లెం గ్రమనుం దచ్చినతారకంబులు గలిగి 
సరభసంచైన వేసవియును బో లె, సుకుచిరాంబరమణిస్ఫురణంబుం గలిగి ' 
కలిసినశివుండును గౌరియుబో లె, దలపోయంగా నర్జతనువులు గలిగి 
చెక్కు_చందంబులా బెంపుసొంపడరి, యక్కజంబయ్యె రణావనిస్థలము 
అంత నీలుడు రాఘవాధీశుకడక్కు నెంతయు వెసం జని యెరంగె నంఘు)లకుః 
౫ "గడొందం గవులెల్లం బొగడిరి నీలు చెగనిరాతుసులు భీతిలి పాజ్‌ చెప్ప 
విని రావణుడు శోకవివశుఃడై. మంత్రి జనులతో ననియెను జల మగ్దలించి 
'యేవీప లరిగిన నిట రాక లేక, యావానరులచేత నకి ట! 'మ్రగ్దెదరు 
'వైరులవలనిగర్వం బడంగింపు నేరూపముననైన నేనె పోయెదను 
అని కోర్చి కనలుచో నామాటలెల్ల, వినియు మందోదరి వెస మాల్యవంతు 
కరము చేపట్టి డగ్గరి దైత్యవనిత, లిరుదెసం గొలువంగ నెంతయు వేడ్క 
నతికాయు(డును దోడ నరుగు బేరంగ, ప్రతిహారులురువడి బలసి యేతేర 
నాయుధహస్తు లంతంతటం గొలువ బాయక చామర ప తతులు ప్‌ 
సకలభూషణమణిజాలంబు వెలుగ, సకలమంత్రులుతోడ చను దెంచుచుండ. 
గడునొప్పు నీల మేఘము6 జొచ్చు మెటుపు,వడువునః జొచ్చె రావణసభాస్టలము 
ఆసతి నప్పు డన్ధాసనానీనం జేసి రావణుండు విశేష ప్రి యో_కీ i 
నుచితవీఠంబున నుండరగ బనిచె నచలితమతులగు నమం తి వరుల 
యక్క నయతి కాయుమోహంబుతోడం దక్కక యునిచె సొద్దనె గర్టెమోయద 
నంత నకొ-లువెల్ల నలబలంబడుగ, నింతితో నద్దాన వేశ రుం డనియెం 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 eGangotri ౮/౧ Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ద్ధ కాండ ము, 838 


గొలువులోవల కిట్లు కువలయనే క్రీ, తేల నెన్నండ శానిదానవు నీవు 

వడనడ వడంకుచు వచ్చుట లెల్ల, గడుచోద్యమెనది కారణం 'బేమి 
శ్రి మండోదరి రావణునితో ్రీగాములవరా క్రమము -చెలుఫుట. ne 

యనిన మందోదరి యాళ్షేళుం జూచి దనుజేశ నాకురా దరవాయిగాన 

వచ్చితి నేడు నావచ్చుట కెల్ల, నిచ్చలోవలం గడు నెను నేయకుము 

అనిలోన ధూ మూ తుం డావెగాంగలుగుమనవారు దనుజేశ మడియుటకంకు 

యల జనస్థానంబునందు నాకుసుల, నలి దునుమూటజెం బద్నా లుగు వేల 

సరి ఖర త్రిశిరులం జంపినవాండు, నరుడు గాండంటి నానరనాథు రాము. 

డలిగి వెందియు దండ కారణరమందు, బలవంతులైన కబంధు నిర్తించె 

మారీచుం దునుమాడె మాయంబోనీక ఘోరా స్త్రమున వాలి గూలంగనేసె 

దేవహితార్థమై తివిరి రాఘవుడు, భూవలయంబునం బుజభ్రినవాండు 

ఆదినారాయణుం డతండు గాయేన్సి మేదిని నింతటి మిక్కిలి నరుడు 

శలుగునే మజి కఅకంకఠునిచాపు మలవొప్ప విజీవెం బ్రఖ్యాతంబుగాలం 

దమతం డ్రివనువునం దపనీయై సత్య, సమయంబుతో వనస్లలినుండ నతని 

నీతం 'జెచ్చితి వీవు శ్రీరామచంద్రు,ం జే తెణంగున నీకు న్లోమి చేసె 

రామలక్ష్మణులతో రణమొనరింప్క నీమూండుజగముల నెవ్వరు గలరు 

నలి సామభేదదానంబులు నూవుగలిగిన దండంబు గాదు పాటింవ 

దండంబుం బాటింషం దలంచెద వేని దండింపంబడుదు రె దశర థాత్మీజులు 

దేవ రాముండు పరదేవత గాన, నీవు 'మ్రైొక్కుటయెల్ల నిందగా దెందు 

శరణన్న జేకొను శరణన్న నీకు, నురుశుభం బగులాని యొక కీశు రాదు 

గుణరూవదాతీణ్యగుణగణకేలి, గణుతింవ నలవియె కాకుత్‌ స్లరాముం 

డలిగిన నిలువ రింద్రాది దేవతలు, దలంవ వయ్యెదు నీకు. దరమునా .దెందు 

వలదు వృథాగర్వవహ్ని్‌. గూలకుము, చల మొప్ప నొప్పదు సంతావముడుఃగ 

నింకనై నను నీత నిచ్చుట మేలు, లంశేశ కులమును లంకయు నిలుపు 

మహనీయ వావానమణిభూపషణాద్రినహితంబుగా నీవు జానకి నిచ్చి 

యూపాకు నతికాయు నొగి మాల్యవంత్తు, భూపాలుపాలికిం బుచ్చు సంధికిని 

మతిమంతుం డగుచున్న మనవిభీషణు(డు, హితబుద్దిం గావించు నీసంధి మనకు 

వేయునేటికి కార్తనీర్యుతో సంధి, నేయవే యతని గెల్చినభృగురాము 

"గెలిచిన రాముడు :కీ ర్తిశాముండు, తలపోయ సంధికి దగండె చర్చింప 

నని టైన్సపాటుతో నాడువాక్యములుు విని రానణు(డు కడ్డువేండి యూర్చడరం 

గలయంగ నెజ్జనికన్నులం గోవు మొలుకుచునుండ ములదోదరిం జూచి 

హీతమతివై నాకు నిన్నియుం జెప్పి, తతివ నీమాటలయం దొక్క-మైన 

మనసునం బట్టదు మగంటిమి కలిమి ఘనుండనై. మూండులోకంబులు గాలిచి 

డానవయయ్‌గ్గంధర్వ దేవాదు, ' ఖై నను వెట్టినేయంగ నున్ననన్ను6 

దుదించోయి యింకం గోంతులమర్థుసొచ్చి, ట్ర తిశెడినరునకుం 'బ్రగామిల్గుమనుచు ఇ 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 692000౪1 ౮/౭౧ Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
834 శ్రీ రంగనాధరామాయణము 
నీసభనాడి, తిది నీకుం బాడియె యిత్య్వ్యూకుకులుండు 
ఎజ్‌గి యెణింగి మున్నె గ్గనరించె మ మతి కడా కెచ్చితి నే 
జడమతి నతనితో సంధిచేసినను, గడలి ఖరాదులం గడ 'లేర్మిన 
పగయు సాము. బన్న 6బు నెట్టి, పగిది వీగంగను బొప్పుడు వ 
భఖీమబాణముల విఫీషణు నినజు, రామలక్ష్మణుల మర్క-టములం దు దుంచి 
గాలుతు నవళ్యంబు "గెలుపు "లేచేనిి చల మొప్ప దురమున గాన 
మాన వేళ్వరులో డ మతి నేయ సంధి, జానకి నీను నిశ్చయ మిట్టి హల న 
యాయింద్ర, జిత్తుం డుదా 


నిదియేమిమాటగా 


_త్పవిక్రముండు, నీయ గ్రనుతుడుండ “సశేల వెజపు 
నాశెదు నెవ్వరు రు rT, ఛీకరాకారు 'లోిద్యవి క్ర కములు 
అన విని చింతించి యవనత యగుచుం జనియె మందోదరి సభ నెడయానసి 
సీవైనయట్టి దుర్నీతి చేపట్టి, యేచందమునం దన్ను నెలుంగునే యనుచు 
రమణీయతరై మైన శావణులక్షీ క్రముమేది చనియెడి కైవడి దోయ 
నారావణుండును నప్పుడు నలో వారక తనవగ వాండ్రకు న ననియె 
జికశాలమేను నాది త్తంబులోన, దొరకొన్న యలుకకుం దుదినేయువాండ 
నాతనిపాలికే నల్లరు ద్రుండ, నాతండు నాపాలి కంధ కాసురుండు 
మునుకొని తూతిరషోన -వెలువడుచుం దనరారు నాయంపతండంబు6 జూడు 
కుబుసంబు లూడ్చిన క్రూరసర్పముల, నుషమింప ననువు లై యొజియురాఘనవునిం 
గాలంబు ప్రేలేష గి న్‌ేన నమ్మి, 'వ్రాలుగర్వంబున వచ్చియున్నా (డు 
ఉరుదివ్యశ స్త స్త్ర స్త్యయు కృంబుగాంగు నరదంబు దెండు కయ్యుంబున కనుడు 
వారు నర్కప్ర భావరరథం బప్పు డారూఢగతిం బన్ని యర్థిం చెచ్చుటయుం 
“ఇం రావణుడు దై దును వెడలుట. రితా- 


దొలంగక తనదైన దుర్శనోరథము, నెలమి నెక్కిన క్రియ నెక్కి రావణుడు 
దిక్కులమింటను దీ క్టిజాలంబు, లక్క_జం బై యొప్ప స నరదంబుమిాంద 
మెజసీనతొడనుల మోటుట్లుగొనుచు, దెజుంగొప్ప నప్పు డగ్జేవారియొసప్పె 
నారామజాణానలార్చులచేత, నారథంబును దాను నలిః గూలుక రణిం 
TT బటహ ఛరీశంఖభయద రావములు 

హ స్తిబృంహితములు నళ్వఘాోషములు, ప్ర ప స్తుతిపాఠక ప్ర వ్ర కర రావములు 
నరదాలమ్రై(తయు నార్పులరవము, ధరణ"? సైడు పదహాడనస్వనులు 
నడరి యొండొండ బ్ర వ్యిండంబు నిండి, కడుభీకరంబుఖై. కలయంగం బర్వె 
లలిసము దృ మునకు నస చందమున, నగా నిందును రాఘవాధీశుం డనలో 
మునుకొస్‌ లంకాసము ద్ర ంబులోన, ననువేది జీవంబు లజచుచందమునం 
గొనివచ్చితిమి జైక్యకోటే శ్రీ శీ రామ, కొనుమని యొప్పింపం గౌంపోవ్సకరణి 
_భీమరథంబులు వేర్చి యందంద, రామచంద్రుని మనోరథము,లై నడిచె 
“రాముశీలీిముఖరాజి మై నాటి, యీమదం బుడివెడి నింతలోవలనె 
'త్రాగుద మిమ్మదథారలన్హాడ్కి, మూలియాడెడి శిలీముఖములతోడం 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


గరములు కడు భయంకరములై రాము, కరముల శెందు చుష్క_రములుగాక 
కర ముప్పంగా సముత్కరముై 'యవుడు, కరికోట్లు వసుమతి గంపింప నడివె 
వలనెల్లం దవ్చె రావణునకు రణముువలన జులు మావలన నెక్క_డిది 
కు లరావతుః డనుమాడ్కి, వలనొప్ప హయములు ఇ వ్రాలుచు నడివె 
ధ్రాలిన రాఘ 'వేశ్వరుని బాణాగ్నిం గ్రాలుబలం బెల్లం గాలుబలంబు 
అనిన చందంబున చార్చుచు నడిచె, ఘనతరం టైనట్టి కాలుబలంబు 
కాలమేసఘుంబులకరణి నొవ్పగుచ్చు శై లంబులో' యనం జతురత మెజనీ 
ప్రళయ కాలమునాంటి భానుబింబముల, కొలంచమిోఅీన మిడి గ్ర డ్డులతోడం 
గటములు నుదురులు ఘనదం ష్ట్ర ములును,బటు శేశచయము నొప్చయ జూడ నవ్రుడు 
వ,ళయకాలునవైన భయము బుట్టించ్చు చలమును వికృత వ వేషములును మెజయం 
చెక్కాయుధంబులుం చెక్కు_మాయలును, బెక్కు లేజంబుల వెక్కువ గలిగి 
యేమేమె రాము జయించెద మాజి నేమేమె యని యస. మెక్కినవారు 
రాశుసవీరులు రాషసాధివులుు రాత నేళ్వరునితో రణబాన లిచ్చి 
వరంగంగ నాక్చుచుం బటునినాదములు, నురువడి మ్రూయుచు నురుబలోన్నతిని 
నడువంగ నప్పు డున్నతశ కి మెజన్సీ నడనడ వడి వానరులెల్ల గలయగ 
నినవంశునకుం బ్రోవ యిచ్చుట కలిగ్శి వననిధి నింకింప వడి నేగుకరణి 
నినుండ నీతనయుండు నీరాము గూడా, నని యర్కు_ గబలింప'నరిగాడుమాడ్కి_€ 
దనయురవడి సము ద్రంబులు గలం దన ప్ర తావంబునం దపనుండు మాయం 
దెగువయెల్ల ను ముఖదీ సలం దోంవ మగంటిమి జయలక్ష్మీ మజిపాంచుంచాయ 
నారవంబునం దాను నాజికి వెడ లె నారానణుం డట్టవహోసంబు చెలంగం 
'చెక్కాయుధంబులం 'బేర్చుదీధితులు, మిక్కిలి కన్నులు మిటుమిట్లు' గొలువ 
పంబి వాయునవులచేం బడగలు "బెక్కి,యంబులు మిన్నంది 'యందందం గ్రాల 
ఘనతరభీషణా కారంబుతోడ, ననయంబు నందంద నార్ప్చుచు రాము 
"బాణానలంబున బాల్పడనున్న, ప్రా పాణంబులను దృణ్మప్రాయంబు చేని 
వారణ లేకటు వచ్చుచునున్న, హా సురనీమం దప్పక చూచి 
రావణానుజుతోడ రఘురాముం డనియె, నీవచ్చుచున్న వాం డెవ్వండో వీండు 
మిక్కిలి సత్త త్తషసమేతుఃడై. కడిమి, వెక్కు_వ లింతయుం బేర్చినవాండు 
అనిన విభీషణుం జారాము. జూచ్చి దనుజనాయకుల నంది వేలు వే 
వినుము శ్రీరఘురామ వం చద్దను, దనరంగనని పారి. దగంజెప్పందొడలౌ 
వాండె సిఘరగంధవారశే ణం ద్రంబు, వాండిమి నెక్కి యు జ్ఞ్షలుం డై. డై నవా(డు 
ఉదయార్క_బింబసముజ్జ్వలాన్థమున, 'నొదవిన ఘనరోవ మొప్పినవాండు 
పొరింొారి నంకుశోంబున నియమించి, కరియని' నేయింపం గడలొడువాండు 
ఉరువడిం జనుదెంచుచున్న ట్టి వీరం డ్లురుబలాఢ్యునిగంచు యూపాతు6 డతయ 
కడునొప్పు స్థీకరఘుంటారవంబు, లడరినరథ మెక్కి యావచ్చువాండు 
పోమలం చెక్కండ్రం బంగ న్న వాడు, రార ణీళ్వర మసాోదరుం డనువాండు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 692000౪1 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
336 శ్రీరంగనాథ రామాయణము 
భరితరత్న ప్ర భాపటలంబుతోడం బరువై నయరుణంపుం తన. 
గరుడ వేగంమున ఘనమైనయట్టి, తురగంబు నెక్కి. యుద్ధురవృ త్తిత్‌ డం 
జను చెంచువాయు విశాచనాథుండు, ననికి నీతని “కెదు రగువారు లేరు 
మిక్కిలి కడిమిమై మెజసీ సీంహంబు, నెక్కి తూలముంబట్టి యే తెంచువాడు 
ఆనిమింది వేడుక నలరినవా(డు, దినకరకులనాథ త్రి శిరుః క 
పృథులఘుంటా రావన్ఫీతే మైనట్టి, రథ మెక్కి. వడి గుణారవము నేయుచును 
ఘనసర్బ్పశేతువు గలిగినవాండు, ఘననీలతనుండు రావసుండు కు 
కనకమహామణిఖచితంపు బడగం దనరారు చిత్రరథంబువై నెక్కి 
యరుగుదెంచుచు నున్న యా రాతసుండు, గురుళ_క్రియుతుండు నికుంభుయ దేవ 
యనలసన్ని భమైన యరదంబు నెక్కి, ఘనగ ర్వమున మోణీ కయ్యంబు నేయం 
గలవాడు వాండె యీకవీనేనదిక్కు, సొలవక విషదృష్టిం జూచుచున్నాండు 
శరమటువింటితో సంధించుకొనుచు, నరుబెంచువాండు నరాంతకుం డధిప 
భీషణరూపమై 'వేర్చువాక్యముల, రోష మెక్కెడి మిడి గ్రుడ్డులత్‌ోడం 
గరెవ క్ర ములఘోటకపువ క్ర ములను, హరివక్రములం వన శ్ర ముల 
నురగవ క్ర్రమ్థుల నుష్ట్రవక్రములం, గరముగ్రు లైనఠాతసు లుత్సహించి 
కొలువ భూతంబులు గొలువ ఫాలాతు, నలవాప్పువా(డు దేవాంతేకుం డధివ 
ఘనమైన ఘోషంబు గలనై డిరథము, దనరార నెక్కి యుద్దండభావమున 
నతితృజీకృతలోకుం డైగుణారావ, మతిశయిల్లంగం బుట్టినంతనుండియును 
నెన్న(డు నోటమి యెటుగని వీరుం డన్నరభోజను నాత్మసంభవుండు 
అరుణచందనము మేనలందినవాండు తిర మైన యరుణంపుదృష్టులవాండు 
సంథ్యాంబుదమువంటి చాయ లవాండు, వింఛ్యాచలమువో లె వెలనీనవాండు 
కోటానకోటుల గొడుగులచేత, మేటిణామరముల మెజసినవాండు 
అవధరింపుము దేవ యతికాయు డతడు, అవనీశ యాజిలో నధికళూరుండు 
భూరిసితచ్భత్రనులు పదివేలు చారుణామిోకరచామరావళు లు 
పరగంగ సింగంప్రబడగ తోం లు, పరవైనఘోటకప్రతతులనొప్పు 
నరదంబుమిోంది గుణారవం బెసళ, భరితళస్తాస్తసంపదం దేజరిల్లి 
యజునివరంబున నఖాల దేవతల, భుజబలస్ఫీకుండై. పోరిలో నేచి 
సురపతి పురింబట్టి సొంపారునట్టి, వరగర్వమునం జాల ట్రాలినవాఃడు 
నిచ్చట మనమిోంద నిడిన చూపడర్క వచ్చుచు నున్నా(డు వాం డిం ద్ర జిత్తు 
ఇంకం జూవెదం జూడు మినకులాధీశ, లంకాధిసాథు నుల్లసిత ప్ర తావు 
గనకరత్న ప్ర భాకలితతండముల, నొనరినచామరంబులు నుల్లసిల్ల 
సొలవక పండ్రైండునూర, బింబములు, గలయంగ దశకంబుగాం గరలించి 
చేసినపగిది విచిత్రరతె్నాంశు, భాసురకోటీరప జ్ష్కీ. నొప్పారి 
మహనీయతర మైన మణికుండలమున్స మహిమ దిక్కుల నెల్ల మట్టాడుచుండ 
రోషమపోదృష్టిరోచులు జాల్క భీషణాశారత "బేర్చినవాండు 


(| 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 6920004 Gyaan Kosha 


Vinay Avasthi రకం ద్ద ౮ఆ౫ sag Tegs Donations టం? 


హరుం డున్న కై లాస మగలించినాడు, సుఠకామినులం చేరం బొనివినవాయి 
లోకంబునెల్ల బెల్లుగం గెల్బినాంయడ, పాక శాస సను ననిం బరపినవాండు 
కలత ముదంత మాడినయురము, తో రమణీయమై తోంచినవాడు 
ముల్లోకములం దనమూ ర్తిచే హల్ల ఎక్‌ట్లోలమై వడం rt 
వాడు న. ర్షమయైనాండు, వాండుపో దేవ రావణు డనువా(డు 
అని విభీషణుం డోలి నందజుం జెప్ప, విని రాఘవుడు కడు విస్త రుం 
హరిహరి చిత్ర మాయను రేశ్వరుండ సరిలేనియట్టి తేజంబె రై 
యట్టిచందంబువాం డసుకులయందు, నిట్టి కేపోధనుం డెవ్వడు గ డు 
క (గూరకర్తుండు ry బడు కింతటికినిం బూజ్యుండు గాడే 
పరికింస నిందు పర్వతాకృతులు, నురుశ_క్టిగలిగిన యోధులు రూ 
చరితులు మజి వీనినై నైనికులెల్లం గరము భీషణులు శాతుసవీరు లనుచు 
ను గు లోచనువపినాకో గృచావంబు ని గృహ్నక్ర కృమకశానిపుణు(డై నృవుడు 
భరియంచి కడశతోంప దాను లక్షణుయే, పరల వరుస నుష్పాంగ: 
గోపించియును ధర, గుణము చేపట్టి, రిపార్థివ్రలకు నీ జెవ్వరు నాం _ 
వ. నఖలనిశాట, వీధుల వీష్షంచి వినుండని వల్కె_ | 
నగరివాకిళ్ల నున్న తితో డం బెద్ద, మొగసాలలందును మోసంబు లేక 
కడు సురశీతముగాం మం. డడరి యీలంకలో నంచటుం బ్రీ ర 
నేనును మారును నీకయ్యమునకు, మానుగాం బోయిన మజి సను 
లంకలో. జొచ్చిన లావేమి నేయు శంకింవ వలవదు చనుండన్న వారు 
చనిరి రావణుండును జటులవేగమున, ధనువును నస్త్రముల్‌ ధరియించి శేక్చె 
కార్చిచ్చు వనము లుగ్రంబుగాం గిట్రి, యేప్చునై. వడం దోవ నిమ్ములం గిట్ట 
జగతీతలము సు! దాశుకరణి, నగచరనె సైన్యంబు పూ జాకి 
యిది ధరణీభాగ మిది వియ తలము, ఇది దిశావలి యని యేర్చడకుండ 
నతినిశితా స్త్రంబు* లందంద6 బరవి, యతులబలోద గ్ర గ్రుడై దశానను(డు 
కలంచి కొందలమందంగాంజేసీ కపులం జులుకంగా నా మూార్ష్మ ంబుశేసీ 
నెమ్లులు వ మజ్జంబు నెరనీయు మెదడు, గ మి నెత్తు రు నేల గలయంగ నించి 
తనరే య న త్పుచు గుణధ్య్వని వరం "నించి 'ఘోరాజిలో నెజయంజేర్చుటయు6 
బడియొడంబానరుల్‌ భనుయు నానఘఖుల్సు మడియువానరులును. మ్రగ్లు వానరులు 
సొరలు శాస్ర సున వానరులు నరచు వానరులు హాపతేన వానరులు 
గలిగినసంగ రాంగణభూమిం జాచి, తలశిరి సురలు చి త్తంబులు చెదర 
గాలకాలానలకాలదురా[ర, శేళికరాళుం డతీణుండై యవుడు 
"వేర్చుకోపంబున భీషణుం డగుచు, నార్చుచు నున్నద శాననుం జూచి 
యత్రనికి నెదురుగా నరిగి స్స వుం డతిరయంబున నొక్కయగ మెత్తి వైచె 
నారావణ్యుండును నది మధ్యమునను, భూరిళశరంబుల బొడినేని మా 


'నొండొండ ఘనదీవ్లు లొదవ నాకసము, నిండి మండుచు నుండ నిశితాస్త్ర మినజా 


22 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay, Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
gz శీర ంగనాథ రామాయణ 


నురమాడ నేసిన నుచ్చి యామమ్ము, ధరం గాజ న తట్‌ దానవు లార్వం 

దరుచవు లెల్ల మ బాప్పథార, లురుళింప a డొౌరలుచుః గూ లె 
భుజబలాఘ్యుండు శరభుడు బుషభుంను, గజుండు గవాముండు గవయుండు నలుడు 
జోతిక్తటుం డఏ చూచి కోవమున, నాతతగతిం బర గ తావనీజముల 

నడరెంచి రతనివై నవియెల్ల నతు, నడుమనే తునిమి వానరుల నేడు స్వరను 
నొఫ్కొక్క_యమ్ముల నుర్భరమిా(ద, గ్రక్కున జచ్చినగతి నుండ నేనె J 
నాలోన హనుమంతు డాయోథపతులు, గూలుటయును జూచి కొవంబుతొ డ 
సురాధినాథునియరదంబుమిా6దె, కసమున లంఘించి యతనితో ననియె 


వేంద్రు,. డాదిగా దివిజులనెల్ల, రావణ మత్‌ యయ రాతుసకొటిం 
న 


ub ర్‌ 


wre నని త్రుశ్తైద వీవు, చెల్లదు రోరి నీ చేవడంగింత 
రం జివకాల 'ముర్వివై టైకిక్‌ యున్న నీమాంచ నాయున్న తంబె బెన 
వలకేలు నేడు రానణ యిబె స మలమి సాగావు దనయంతన వేర్చి 
యిదె నిన్ను బొరింగొని యేచి యంతకుని, సద్దనంబు కనువక సై యను నిజము 
వేర్చి పలికిన హనుమంతుమాట, విని రావణుండు 'శోధవికృతాన్యుం డగుచు 
గలితనంబును లావు .గలదేని నీవ, నలువొవ్చ నుప్పాంగి నను మున్ను బొడిచి 
al మ్థిటమిందం బేక్చిన నీదు, శూరతయును లావు జూచి యేనేచి 
డిచెద న సదు నద్దు తశ "ర్యుం డగుచుం గడ(గి మారుతి దశకంఠునిం జూచి 
అ రామచదేవుండు పనుప, నీవీటిలో మేదినీవు త్రి వెదకి 
తడయక పొడగాంచి తగ విన్నవించి వెడలి యే, బోస్‌ వి కృమస్సురణ 
నీతోంట నుగాడి నీలంకం గాల్బీ, నీతనూభవుం జంపి నిన్ను దట్టించి 
యుక్కు_న నలిచి డైత్యులు చూచుచుండం, న న చనం ౬ జన్న నాలాన్ర 
శేడు మూచెదనని నీవాండె డుబ్చి నాం జెందుం బోసిన శాశా? నీవ్ర 
అనవుడు కోపించి హనుమంభువత్న, మనువాప్ప: ౫ ఎగా ౫ సురేశ్షరుండు 
పొడిచిన స్రుక్కియుం బోనీక యతడు, విడికట ఇ బెట్టుగాం బొడివెం 
వెనుగాలి యడంచిన బిట్టు కంవీంచు, ఘనవృు ఎమేవహును పోలి కంపించె నసుర 
యంతట నొచ్చిన యసులేశుం జూచి యెంతయు నార్చి రయ్యింద్రా, ద్రాదు లెల్ల 
దనుజాధిపతియు నంతనె మూర్భ చెలిస్కీ మంట జూచి యిట్లను పటు 
గడు మెచ్చవచ్చు నీఘనముప్రిహతిన్సి గడయకతో 9 జోతలోకముం జూచివచ్చె 
'దేవారి యనుడు నద్దీరాత్తుం ' డనిమొ రావణ విను వే మోన 'ప్రాణంబుతోడ 
నున్న వాండ విదేల ముకక నాలావు, సన్ను తించెదు లజ్జ క నాకు 
సని మ నీన్ర నన్నటు విడికి్లను, గొను మొనపోటన్నం గొనుమని యతండు 
ననయంబు కోపించి యనిలనందవ ని నమవమాశ నికల్చ్బ మగుము ముష్టినార్చి 
వవంబుం బొడిచిన వడి మూర్భనొండి, యతవణంబునః చల్లే నవనివె నతడు 
నకిమురి హనుమంతు డటు కూలుటయును, నెకకీ న్‌ ' న 
హనుముంకుండును ఎ శార్ప యంతలోం డెలిస్కీ దనుజుందు సీలు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 eGangotri ౮/౭౧ Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
యు ద్ధ కాండ ము, 339 
యెటు బొయెదని విల్చి యెదురుగా నిలిచా నటు తన్ను గిట్ట వెల్లాప్పుచునున్న 
మనుజాళ నునిమిోంద మలయళ్ళంగంబు గొనివచ్చి నీలుందు కో వించి వైవ 
నడుమనె దునుమాడ నాకారి దాని నెడవని కడశతో నేడమ్లు లేసీ 
వెండియు నీలుండు విప్రులకో వమన గొండలు దరువులు గొని చైచుటయును 
వాని నన్నింటి రావణుఃగశు చూర్ల ములు, గా నిశితాన్త ప్రసంఘంబులం దునిమి 
నీలుని మేనం గొన్నెత్తువ లా త వాలికయమ్థులు వడిం ఇెక్కు_ లేసె 
నేనీన నొచ్చియు నింత ఎాకోొనక్క గానీల్లు నీలుండు కేడులాసువమున 

ఛారణి దైత్యులు దల్లడంబంద, వీరులై దానవవిభులేరి కరికి 
పొలుపొంచ నప్పు డద్భుతశ క్తి మెజనస్కీ నిలిచి చలంబున నిగిడి యుప్పాంగి 


వడింబేర్చి దానవ ధ్యజవన న కెగన్సీ పాడికేసి చాపా (గృమునకు లాగొప్ప 
నెగని చలంబున నెక్కెడపొంచి, మ వ వానసుఘునమపటములా ద్రొకా 
యురుభుజనిజవి క్ర మోన్నతి 'మెజు సుకసిద్ధసాధ్యులు చోద్యంబుపొంద 


నొకమౌాలళివైనుంకి యొక నాభి ప యొక మా ళీవెనుండి యొక మాళి యూచీ 
యొకమౌాలళివైనుండి యొక వాళి డుల్చి, యొకమాళ్ళివెనుండి యొక మాళి దన్ని 
మకుటంబులన్ని యు మట్టి మల్లాడి యకలంకుండై ie డంతటం బోక 


గ 
జ 


వారక తను. బట్ట వచ్చిన నూకు మై రావణుని జూచి యందంద నగుచు 
గొడుగులు దు ంచి గృక్కున మోా౭ద6 దోచి పాడిగాగం జామరంబులు ద్రుంచివైచి 
విలుగంగ సము ష్‌ దాటించి, కరకెరతోడ నుత్క_ంఠ' దీవింవ 

దనుజేశు నురుముస్టి దాంచి హారములు వెనచి రాదిగిచి యావృథులవతంబు 
జరచి యందంద యుత్సాహంబు మెజన్సి యురక నీగతి నాంయచుండుటం జూచి 
తరుచరనేనలు దైత్య నేనలున్కు బొరింబొరి నద్భుతంబుగం జూచుచుండ 

వెబిగంది రా రామవిభుండు లత్ష్మణుండు, మజీ రావణుం డంత మహితాగ్ని శరము 
నయ్యొడ నారితో నలుక సంధించి, యయ్యగ్ని సుతుతోడ ననియె మండుచును 
నీలాఘవము లెస్స నిన్ను మెచ్చితిని నీలాఘవమె నాకు నెడవక చూపు ' 

మిడె వచ్చె నాబాణ మినవహ్నిరుచుల్క బ్ర బదికెడు చందంబుః బరికించికొనుము 

అని యేయుటయు నీలు డగ్ని బాణమున్లో దనువెల్ల మండుచు థరణి వై, 6 బడియె 
నగ్ని పుత్రుంయ డాన నాతీ వ్రరవు, టగ్ని చేం జావక  'యవశుందై యుండె 

నంత ధనుర్ధోష మడర సౌమత్రి, యంతకు గతిం బేర్చి యజ్జైత్యుం దాక 


నగ్గుగణా రావంబు Ts, నగించి యతనితో ననియె రావణుడు 

విన్న వై యుండియు బేక్పుచు ననికి, “సక్నద్ధగతి నీస్‌ చను బెంచు టొప్పం 

బుచ్చెద నంతకుపురకి లత్షణు(డ, యిచ్చందోమున నిల మించుకతేడ వ్రు 

రనవుడు విని సనా డనియె దనుజాధముండ యీవృథాగర్వ మేల 

డాసీనవ్యాడ మాటలు నెప్ప కివుడు, చేని చూవుదుంగాక చెల నీలాఛు 
వాం క ల 

అనిన స మిత్రి 'నేడమ్ముల నేనె దనుజునియమ్ము లుద్ధతి లత్రణు త్తం 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 692000౪1 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
తర Pn ముల ము 
310 (శ్రిరంగనాథ రామాయణ 


a Rd RR య 
శారి యప్పు, డడ నెముకొప మునగ్నమె ప్‌ో 


లికంబుగాయగ, ననయంబు న్‌ 
వం చు ంచి, అ ప్రస 


గుడించె అ స 
రన 


శె జ్‌ 
విలూతగాం గొని వేగంబె అెలిసి, వెల్లుగా నా ప చేర్చి లమ్మే ణుంకు: 
(౮౫౪ 
సుశవాణ మొకట రాతసనాథువిల్లుం దునిము యం తథుం బోక  దోర్భలం చెసగ 


వోలు బు ముల వాడిమి మోణంగ నడి వత మేనె 


ర 


శండంబు నెల్లదిక్కులును, -వలుంగొంచుమంటల విలసిల్లుచాని 

నడ పదుబఏికోట్ల యశనులం బోలి, కడు 'బెట్టిదపుమ్రైోత గలిగినచాని 

నలినమి ౨త్రు,నికరణంబులకంక్క చె వెలుగొందు మంటల వేిమిచాని క 

ననిమిషు ల్వెజంగంద నవ పాళి గొనిలక్షుణుని వై వె చె గూడ పేర్చి 

'వైచినం గాలాగ్నివడువున 6 బెద్ద, యేచి నజృమునకు నక్కుత నిగిడి 
యనిమి హోవలియెల్ల క. లొనరింపషం బర తెంచు ను గతః 

వారింప నమ్ధులవాన లక్షణు(డు, ఘోరతరంబుగా6 సలు. ob 
యది న వచ్చి 1 భుజము వుభ్య మడి లక్ష్మణుని వదలక తాంక్‌న వసుధ వై గపడియె 
నరిగి వశొననుం డంక లత్షణుని, ని రువదిచేతుల నెత్తం జూచుటయు 
నాతండు నిష్ట సుని ను డగుట, నే లెటంగున వాని త్తరాదయ్యె 
నత్తి రావణం డంతరంగమున, త్రము నేను ఇైాలాస 

మె తి త్రీలోకంబు లెల్లను నెలుంగ, నిత్త తటి నాస త్త 'మెల్లను దరిగా 
నుజీయు మేరువునైన 'మందరంబయిన, 'నెజియ నత్తేగనోపు నిజశ_కివాండ 
ప్‌డింత వేట విస్మయం బనుచుం బోడిగా గరములం బూని రావణుడు 
జుత్తు లసత్ఫో్టన్న తి సందంద్‌ నెత్త , మతిలోనం గోపించి మారుతి గడ(గి 

సజ తెంచి నిర్జత పటుముప్టి నార్చి, కజికుతాతుసుని వతుస్లలిం బగులం [గను 
బొడుచుటయును మూర బొంది రావణుడు,కడుదూలి యంత మోాశాళ మో మోవం 
బడియెం బిణిందికిం బవమిడ తేక, పడినరావణుని యప్పటిభంగిం జూచి 

యార్చిరి దేవత అప్పుడు కప్పులు, జేక్చెరి కామసు ల్ఫీతిం గీడ్వడికి 

పావని యట విష్ణుభక్తుండుగాన, శావణునకు నెత్త రానిలత్షణుని 

గురుస త్ర ఏముక నెర్తికనపహోయి రాము ల ర జెర నపుడు 

'రాముతేజమునం బకాజిత మగుచ్చు సౌమిత్రి నాటిన శ_క్లియు నూజ 
యసులేళశురథమున కరిగా సౌమిత్రి, యసమానబలకాలియై మార చే 

నట రావణుందును నటు మూర్భ నిసి, చటుల బా ణాసనసన్న ద్థుడయ్యి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


యుద్ధ కాండ ము. 341 


సౌమిత్రి యటు పరిశ్రాంతినొందుటక్కు నామక్కటులు భీతి నడరి పాటుటకు 
0౦ రామరావణుల పృథమయుడ్ధము, d= 

రావణు డేచి సైరాకకు రాము, దేవుండు కోవంబు దీవింపం బేర్చి 

భీకరగుణరవన్ఫీతుందై. వేగ, నాకారి కెదురుగా నడచుటం జూచి 

యనిలతనూభ వుం డనియె రామునకు, నినకులాధీ శర యీ రావణుండు 

_అరదంబువై నుండి యాలంబునేయ వెరవగునే నీకు విభుఃడ గాల్నడవ 

నామాంద వడినెక్కి. నాకారి కెదుర, రామ విచ్చేయుట రాజధర్మంబు 

అనవుడుం గడశతో హనుమంతు నెక్కి, యనిమిషకరిమోయి యమ రేంద్రుకరణి 

నొవ్చి గుణధ్వని యొప్పారం జేన్తె నప్పుడు కోపించి యాటోస మొప్ప 

'రావణుం డొగ్రుండై. రాము నీమీంచి, పావకజ్యాలో గ్ర బాణజాలములు 

గురినీన రాఘవో జణీళశుం డలిగి, యురువాణతతు లేసీ యుకువడి వాని 

నింధ్రారి తెగ నేనె నేసిన రాముచంద్రు,. డుద్ధతి న్యచం ద్ర బాణమున 

దనుచేశుకోటండదండంబు దునిమి, సునిశిత భీక రాశుగపంచకమున 

మర్మము ల్నొవ్పించి మజీయును నొక్క_,ధనువ్రను చేకొని దశోకంధరుండు 

వపటుబాణ 'మొక్కటం బవననందనుని, నిటలస్టలం బేనె నిపుణుడై మెజనీ 

యనిలజుఫాలముగ్రాస్త్రంబు దాతల గనుంగొని కోవించి కాకుత్‌ సకులుడు 

భల్లంబు దొడిగి యూపజ్షి-కంధరుని, విల్లంతలోననె విలుగంగనేసి 

యొక్క_ట సారథి నొకట నళ్వముల, నొక్క_ట నరదంబు నొకటం బతాక 

మొక్క_ట గొడుగును నొకట వస్త్రముల గ్రక్కున నేసి మార్లములు గావించి 

మనుజనాయకుండు సమంత్ర కశ రము, దనుజునివతంబు దాక నేయుటయు 

నారాముశరమున నారావణుండు, వారక కడు నొచ్చి వడవడ వడశి 

యనికి నిశ్నేష్టితుం డగుదళకంఠుం గని యర్థచం ద్ర, మార్లణ మరివోని 

దళదిశలందును దనరిన దైతున్ట్ర దశ యడంగించుచందముం జూపుకరణిం 

ద్రిదశులు మెచ్చు నుద్దీ ప్తకోపమునం బదిమకుటంబులు వడి డొల్లనేనె 

నేసిన మదిలోన నెతయు స్త్రుక్కి, భాసురమకుట ప్ర, వం వాని 

గద్దనంజేయు నక్క_య్యంబు దక్కి, తేద్దయు నిక్చేష్ట దళకంఠుం డుండె 

నప్పుడు రాఘన్రం డనియె రావణున, కిప్పుడు కవులత్‌. నిబ్భంగిం బోరి 

కడు డన్సీనాండవు గాన నిక్‌ జంపు విడిచితి నీవింక వెగంచె చనుము 

పోలంక కనుడు నప్పుడు చిన్న వోయి, యోలిన వేండినిట్టూర్పులు నిగుడ 

మండెడికోవంబు మలంగి చింతించి, దండిగర్భము దక్కి. దళశకంధరుండు 

బల మెల్లం బొలిని దర్పము "వేర్మిదూలి, వెలవెల బాబుచు విరు, నడిచి 

"వెదవులు దడపుచు బిమ్మిటిగొనుచుం గదరినఖితి ప్రకరం డగుచుః 

జేరి యొండొరునుల చేతులు చరచి, బోరన నవుు ఫూాతంబు లార్వ 

గురువులు వారుచు గునినియాడుచును, శరలి వానకకోటి గలినేయంగం 

గణుగెల్ల నుడిగి యొక్కరుండును వేగ, వజచి యాలంకలోనలం జొ చ్చెనవుడు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvah Vani Trust Donations 


49 శ్రీరంగనాథ రామాయణము 


అటు లంకలోపలి కరిగి శావణు(దు, వపటుతరంబగు చింతపది' తల్లడిలుచుః 
బంచాననంబుచేం బడియుః జావునకు, నించుక క తప్పిన 'యేనుంగువగివి 
గరుడుని కగపడి క్రవ్యణ బ్రతికి సురిగిపోయిన దందనూకంబువో'లె 
న్ఫీతవిద్యుక్‌ ప్ర ప ోఖీలకీలముల, నాతత త బ్ర హ్యదం జాతిశయంబు 
కాకలు లడరి ప్రాణములం 'జగటార్పుచునిక్‌ చింతించి చింతించి 
యుడుగని చేకినిట్టూప్పలం చే బెల్లు వడిగాలిం బోలి యన్వలనైన సుడియ. 
దలకోన్న సీగ్గున థై ర్యంబు దూలి, కొలువులోపలి డైత్యకోటి నీతీంచి 
నాలావుకలిమి దానవవీరులార, నేలతోం గలియుట నేయపోం గలిగె 
సహజసరా కృమశాలి యొక్కరుండు మహిమిాందం బుట్టి రామయీతీశ్వమయ 
సొరిది యుద్గములందు సురసీద్ధసాధ్య గరుడగంధర్వ తామస పక్షీయయే 

కిన్న రోరగమృగకింపురుషులును, నన్ను జయింప నెన్న (డు "లేకయుండ 

నరము గాంచితి బ్రహూవలన నేనపుడు, సరకునేయను నరసమితి మోసమున 
నామోస మెల్లను నాకుం చైవచ్చె, నేమని చెప్పుదు నీదురవస్థ 

కోట మో -శమజకుండి వాకిళ్లం బాటించి యెంతయుం బలుకావు లిడుండు 
దురములోపలం బ్రహస్తుండు మొదలై న యుకువీరులందటు నొగిం బోరి పడిరి 
మటీ యింక రామలక్ష్మణుల జయింప్క నెజివీరుః డెవ్వండు నిజగతి జగతి 
బహుసంగ రాంగణపరిణతుండై న, సహజకూరుండు శామజనపాలుమో(ద 

నడువ నేర్చినయట్టి నాతమ్ముండైన, కడియి వీరుడు కుంభక నుండు గాక 

వినుతింప మజియొండు వీరుండు గలంజె యనుచు నద్దశకంఠుం డందటుః జూచి 
"నెజయంగ నిరుమూండు నెలలు నిద్రించి, మటి మేలుకొని సఫామంటపమునకు 
నలరి యేశెంచి మంత్రా లోచనంబు, పాలుపారంగాంజేనీ పోయి శ్ర వ్యజిను 
నేడు తో మ్లిదినాళ్ల శ్లనిద్రమైనున్న, వాండు శత్రు, లనెల్ల కదా సతో 

గ్ర కుంభకర్ణుని ని దృమేల్కా: Se రతా 

ఆతని 'మేల్కొల్చి యతులవి కృముని, నే తెజంగుననై న నిటకుం జెండ 
బహుగంధపుష్పము లృత్యభోజ్యములు, బహూువిథంబులం గొని బజచి మం. 
ఆత తానంతభో గాస్పదం బగుచుం బాతాళమును బోలెం బరణినదాని 
మహానీయశతకోటిమహిమచే నింద్రు; మహితాలయము పోలె మానై నదాని 
నిఖలంబునందును 'నెగడులేజమున, శిఖనివాసము పోలెం జెలువె వైనదాని 
సమధికంబై న భీషణవ్య త్తి త్తిగలిగ, యమనివాసము పోలె నమరినదాని 

వివిధ మేదోమాంసవితతి. గ్రవ్యాదు, భవనాంగణము పోలి భాసిల్లుడాని 
నిరపమతరవారుణీయు_ క్ష మగుచు, వరుణాలయము పోలే , వాలినదానిం 
దిరమైన యాసుగంధీస్పర్శనమున, మరుదాలయము పాలై మానై నదాని 
విలనీతనిధులచే 'వెలనీ కుబేరు, నెలవును బోలె వరి ర్లితమైనదాని 
నురువిభూతికి నెల్ల నునికిపట్టగుచు, హరఠునివాసము పోలె నమరినదానిం 
గలిగినపద్మ రాగ ప్ర భావళోల, నలువయున్నెడ పోలే నలరినదాని 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sab Bhuvan Vani Tes Donations 
యుద్గ్ష కా 
భృ కాండము 3483 


నఖ లదిక్కు_ల యోజనాయతం బగుచు సుఖతరం బగుగుహూం జొచ్చి యచ్చటను 
ఆవిపులపుటూర్పు లడరినం చూలి, లా వున నెటేలకుం జేరం బోయి 

కతునొపవ్ప నెంతయు గకగరికైన్క వెడలువుగల హేవువేవకమాలటు 

నంసంబుతొ 6 గోపోలాంగందుల జేర్చి, బూంపతూలెక తల వ ఇద శయనించి 


స ళ్‌ 3 క రాళ లే 
యుడుగక తలుమై న యూర్చులతొ డం జె డల్లాన యాస్థుక్మ బిందులతోడం 
గర మొప్పమోడ్చిన కన్ను లతొడం దలువై నకవురగం ందపుయోంతలోడ 
నురమున నెంతయు నుజ్జ జ్జ్వైలం బగుచ్యు నెకనీన మణివోరనికరంబునోన 


సల్లలితానందసంవదత్‌ో వ్య నెల్లప్పుడును దన్ను నెలులమి 
సరసన్నిద్రాంగనా సంభోగ శేళిం న. భానీల్లునాన 
పలుమలటు దెవిజుల భంజంచునట్టి, కలలక్షై6 గను సుం. స! 
కని యిట్టివానికి ఘననిద్ర యుంచ్చె వనరేవాసనుం డని వచం 
ఆతనిముందట న నన్న రాసులును, చ్రాతిగా మహివషనశాసహాషన 337.3 
బోనీ యంచితగంధపుష్పొక్పృనములు, 
పారిటొరి బహుదీవముల నివాళించిి కరములు మొ”) జో 
వీడుగులుమ్రోనీన వెక్కువకంబు నెడవ కార్చుచు Drs 
నురువడి శంఖంబు లూందుచు చెట్టు, మొణియంగ నిసా నో భండన ఎలును 
జెంది వ్రేయుచుం దోన నింహారవంబు, లందంద చెలంగింవ ప. 
దతతం బాతాళతలము దిక్కులన్సు నత త్రవథములు నాకంబు నిండె 
నంతటం చెలియక యాకుంభక కు, డంత త గడు నగ్గలంజై న 
నిదురవోవంగం జూచి నిఖలరాతవసుల్సు గదలును కలుపుట పలు 
చెనుపారం బట్టసభిండివాలములు, మునుమిడి యందటు ముసరి వ్ర యుచన 
బది వేలకుంతముల్‌ బరుల (్రుమ్టుచును, వదలక కొండలు వైచియుం ట్‌ 
యురము.వై నందంద నుజికి పాదములం గరము మెట్టియు ల కాన్బంగ 
తడబడ నీంహనాదములు నేయుచును, గదుచెట్టుగాంగ శంఖంబు. లూందు-_.: 
బటునాదముల గృందువటుకుంభ వాద్య, మజ హరా 
దొడరి వాయింవుడుం దోడనె మణేయు, నుడుగక పది వెలయు గ రాషమేసులు 
శ్రందుగా నిస్పాణఘనతరరావ, మందంచ చెలంగింప నారభసనమున 
నీలా ద్రియునుబోలె నిశ్చలుం డగుచునాలోనం డెలియక యతయన్నం జూచి 
కణసకాంుడి ఘనతరోష్ట్ర ముల, నురులులాయములచే నురను ,ట్రొక్కించి 
క్‌ొంకక మేనెల్ల గుదియల mn యంకించి సక స్‌ వాయింవ 
లంక గంవించి ) కోలా హూలంబయ్య, శంకించె నవ్వనతర నేన లెల్ల 

నేయునప్పుస 'నేమియుం దెలియ, కటునిద్ర వోవంగ నఖలరాతేసులు 
ee దిక్కు... ఘూరి . ఇరు, లందంద వ్రేయచు నధికదర్పమునం 
గొందలు పర్వతగుహ లెల్ల వమ్రును దందడి నీరహనాదములు నేయుచును 
గలయంగం గొందలు కర. ఎలు వెనచ్చి వెలుచ శిరోజముల్‌ వెజీక్‌ వై చియును 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 692000౪1 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


శ్రీరంగనాథ రామాయణము 

గొం: = ఘనకర్ణకుహారము ల్పొచ్చి, క్రందుగా గూబలు గజచిపట్టియును 

నటు ఇగోరమగుబాధ లడరించి మజియుం బటుగ దాముద్దర ప్రాసఖడ్డ ముల 
ముసలుబులను బెట్టు మొగము నురంబ్బు మసల కందటు పలుమణు వ్రేయవ్రేయం 
దనన్నిన, యించుక దణిగి యంతటను, మనుజాశనుం డొకమణీ యాశ్రలింష 
దలుమగాం గన్నులు దరికొనవైచి, యిణియ మ్రూూకులసందు లెల్ల బంధించి 
"తెరలు గాచిననూనె దెచ్చి కళ్టములం గరముగ్రముగ వేయిసఘుటములు వోనీ 
ముక” యాతని ముక్కు. గోళ్ళందు, ఘనమైనపారలు గనల6 'బెట్టియును 

ఏక నుష్నంబున హౌమదండముల, భీకరగతి మ్రోయ భేరుల మ్రోనీ 

విడ హయకరివితతి నురంబు, గడలి శ్రూక్కింప రాతసుండు శంకించి 
చక్క౫పో గహ స్తంబులు సాచి యొక్కింత మేల్కొని వూమని నీల్లి 
బడబాొముఖాభ మై పరఠరరాడినోరు, కడుం జూడ వికృతంబుగా నావ్రలించి 

యురవై వయ్య సాయుజ్యపదంబు, నెకయంగ రాముయ నేయ నాకిచ్చు 
నీరిత్సనిచ్ర నాకబని దాని దూరంబుగాం చెడ ట్రావ యనంగ 

గనువిచ్చి యసుషలు కంపింప మేలుకని కుంభకర్షం డగృతను గూర్చుండెం 
'బ్ర+యకాలమునాంటి భానువింబంబు చెలువంబుతో మోము జేగురింపంగం 
బటువింధ్యగుహలలోపల నుండివచ్చు, చటులానిలంబుల సరియూర్పు "లెసంగ 

బి శయ కాలాగ్ని బింబంబులం బోలి, కలయంగ నెజ్జని కన్నులు మెజియ 

డానస్ప అట్టు లాతని మేలుకొల్చి, దాన వేళ్వరునియొద్దకుం బోయి నిలిచి 

దేవ నీతన్యంం 'జెం లేనియు బాధ, గావింపంగా మేలుకనియె నంతటను 

నటు కయస్థమునకుం బొవృందుమోకాక్స్క యిటు తోడితెత్తుమో యీ తెజుంగనుడు 
రాగిల్లి తోడ్కొని రండు నావుడును, వేగంబె యాబై త్యవిభునాజ్ఞ వచ్చి 
తనక్ణదురనున్న దానవ వ్రతతిం గనుంగొని యాకుంభకర్షుం డిట్లనియె 

మోరేల నన్నిటు 'మేలుకొల్పితిరి యారావణునకుం గార §ం బేమి పుట్ల 

నవియేమి వెప్పుండీ యననుడు వారు, త్రిదశారిశోతనే తెలియంగ వినుము 

నిను దోడి తెమ్మని నిర్ణ రారాతిి పనిచె నింతియశాని పనియే"మొ తెలియ 

చనవుడు జలక మింపారంగా నాడి చనుజెంచి యెంంయుం జతురత మెజనీ 
న ములు భూషణములు దాల్చి, భూరికోటీరదీవ్లుల నొప్పుటయును 
నతిముదంబున నప్పు డాడై త్యు లెల్ల, నతని కనేకభతు కములు భోజ్యములు 
సు సూకరమహీషమాంసములు, నధికంవు మెదడును నాజభాండమును 
ముదముతోం గొనివచ్చి ముందట నిడిన, మొదల మేదోమాంసములం వీ తి నమలి 
చతర మద్యంబు రూఢిగాః గ్రోలి, యధికసంతుష్టుై యతండున్న జూచి 
యమ్రు క్కి దరు ల్లుందటు నిలువ, నక్కుంభకర్టుం డిట్లనియె వారలకు 
నస మేటిబంధులకు, వారక శరాత్త నే వరునకు శుభమె 

నడు వుట్టదు గదా యొవ్వరివలన్క నడరి మిలంకకు నళ్లు:న నిపుడు 
సిగ చెద నభ మైన నమరెంద్రునైన, వడిం గిట్టి నాకంబువలనం చాపెదను 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 eGangotri Gyaan Kosha 


FP ———— nr 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


యు ధక దక్షు! 345 


నార్చెదం గాలాగ్ని నైనం ఇంపాదవి, తేచ్చెద బగవారితీ వ వ్రదర్పములు 

అనిన యూపాముండు హా _స్హము ల్త్‌గిచ్చి కనుంగొని యాకభకర్ణుతో ననియొ 
విను నిశాచరవీర విబుధులవ లన, దముజులవలన గంధర్వులవలన 

నేభయం బెన్నండు నెలుంగని మాకు, నీఖీతిం బుట్టించి రివ్వుడు నరులు 
దివిజారి జానకి చెచ్చుట కలిగి, రవికులో త్రముంకైన రామచంద్రు, ౦డు 

కడింది వి త్ర ములైన కవులతోం గూడి, విడినీనాం డీలంక వేడించి ౦ యివ్వు 
డగచరుర షే డొక్క_ండె యతకువమూకు, "మొగినేనతోం గూడ చ. నిక్టించి 
లంక భస్మ ముచేనీ లావుమైం జనియె, నింక నెవ్వ(డు గెల్బు నిమ్మవాకస్పు 

ననిలోన వాన శాతుల.. ఘనవి క్రమఖ్యాతి గలరాముతోడ 

నురక కయ్యామునేని ) యోడకి రావణుడు, వెజప్టునం బబితెంచి వెస లంకం బొచ్చె 
నని ప న కనుగవ విస్ఫులింగంబులు చెదర 
యూపాయు నీహీంచి య ము గృకోవమున్క దీపించి యాడులు దీటుచుం బలీకె 
సమరంబులో నేంథు సకలవానరుల, నమితవి త్ర ములైన యాదాశరథుల 
మడియింది కపివీనమాంసర _కృములం దొడరి పనై దృక్సిం బొందించి 
రామలక్ష్మణుల యార_క్షముల్‌ గోల, కే కమని వత్తునే నిం ద్రారికడకు 

నటు చేసి వచ్చెదనన మహోదరుడు, నటమొ క్కి ముకుళితహన్తు(డై. పలికె 
ఘనుని దళగ్రీవుం గని నేయవలయు, పను లెల్ల విని పోయి పగవారి గెలువు 
మనవు డౌ గాకని యాహార కాంత దనయొస్టిరావసతతిం జూడ వార 
లిరవొందంగా నప్పు డిరువదియొక్క_ పురుషు ులమాంసంబుం బ్రోనుగాం బోనీ 
యెనుబదిమహిషంబు లెనమనూటజము,లును ర నాల్దువేలు 
ఘనశోశకములు మృగంబు లార్నూరు, ననువొందంగా6 దెచ్చి యవి వేలువేజం. 
జంవీ సువక్పమాంసములు గా. దెచ్చి, యింపార నాతనియెదుటం బోయుటయు6 
దనివోవం గుడిచి యుద్లతి రెండువేల, ఘనఘటంబులనిండః గలమవ్యుమాని 
పటపట దిక్కులు పగుల వేయుచునుు జటులంబు లై నమిసము ౫ దీటుచును 
జనుదెంచు నురువడి జగము గంవీంషు గనుదోయి ఘూర్హి నై”. గుహవెడ లె 
నల రాహువదనగప్వారముననుండిి, విలయ వూతం వక 
బలుగిట్టి థాత్రియు బ్ర వ్యోండతలము వెలయ దర్శించు (“వి క్రముపగిది 
నాచందమున పే విక్ళతాశారుం డగుచు, నేచినపాడవుతో లేక లోజావి 

కోట యివ్యలి కవికోటు లన్నియును,. మేటి రాతను గని మి "లినఫీతిం 
గొందటు వెజంగందం గొందబు డాగర గొంద అట్రటు వజం గొందటు వెజవం 
గొందలు మూర్చిల్లం గొందలు జలధి, యందటు వేగంగొంద' అద్టికా యనం 
గొందలు రాముదిక్కున కొదుగంగ, నందజుం గ సుంగొని ము 
సౌమిత్రి విల్లును శరము: దెమ్షనుచుు, రాముడు పలికె నారావణానుజుని 

నదె కు న. గదినీన చేవాంబు గలిగినవాండు 
ప్రళయకాలాంబుదపటలంబుపో లె బొలయు భూషణరుచిం బొలువైనవాయ 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 692000౪1 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
346 శ్రీరంగనాథ రామాయణము 


వాండిమి డెరచినవదనంబువా(డు 

కె కాలరుదు దుఃడొె లయశాలమారుతు(డా 
కాలార్కుండో మహో నా లయకా వం డె 
కెలకాలుండె లయకాల] రవుడా, "కాలరుద్రు, దునకును గాలర్యుద్రు, దు ండొ 


మూంయలోకంబు లిమ్లుల మ్రుంగునట్ట జ 
we యిట్టి, చేమెన్నయును జని చో మున్ను 
\ 


కాలుండొ న కాలానలుండొ, 


వముహా కాలాహ భాపతియొ, 


జ కుం యా శాక, వీనికులం బేమి వీ(డెవ్య6 డిందు 
వాడె ee వడి అకు వాంటెవ్వం డెటేయగింపు వాని "వేరేమి 
వీని గనుంగొని వజుచి5 కవులు, వీనిచందము. జూడ వెజగయ్యొ న ననుడు 
య కుంభకర్ణునిశా షృప్రకారము చెలుపుటి. ర్రితాా | 
చి దేవ యీ అ గొల్ల వినుము 
కరము శూరుడ డు కుంభకర్షుం డన్వాండు 
రావణుతముయ రణవీథి గిట్ట వసంఘంబుల దిక్పాలకులను 
జాలు నకల నర 4 
బలుములు దోలిన చాహుబదార్ట్యుం డలఘుకూలాయుథో' ద్ధతసత్యధనుండు | 
ద్రెహ్మోండ డమయినను బగిలిం పనోపు, బ్ర బ్రహ్మో 3దులకుం బట్టువడండు సత్వమున 
వ్‌య సుట్టేననాండె పసల త్రన అ సోడిమి చెడ ముల అ జూచ్చె 
మునుమిడి యటు భూతముల మి, మింగ మ్రింగ, విని వజ్ర కోపించి విపులవ జంబు 
వీనివై వై చిన విడు గ కనక os మగిలించి చెటేీకి 
సురపతివై ప వైవ సురసుక సుక్క, సురపతి యవ్వుడు సురలతో వచ్చి 
యంభోేజభశవ్రుః గాంచి హ_స్తము ల్హాగిచి, కంభకరందడగు ఫఘోరరాతసుడు 
పాలుపారం బ, జలం నున్నవాడు సొలవక సురల నేచుచునున్న వాండు 
గడల జరీ సీ లం గవయుచున్నా డు తొడరి లోకములెల్లం దుుంచుచున్నా యు 
అ a wy a 

ఈక్‌ను నీ క్రియ నిటమిందనున్న, వీనిని గ్రహమున విశ్వంబు పాలియు 

ననవిని య్‌ డయ్యంబుజాసను(దు, తనవోనంబున నల్క_ తేద్దయు మిగుల 
'రాశుసావ లినెల్ల రప్పించి యందు, వీమీంచె న సును దిగు 

వీమీంచి యెంతయు వెజంగంది వీచు, a బోవసం ట్ర వ్లోండ మైన 


యు 


వీనిచందము జూచి వెజుపు నాయందు, నూనెడు వీ(డింత య సడ యున్న 
వీ డాజిలోపల విదళింపకున్నె, మూండుకన్ను లవేల్బు ముట్టిననై న 
నని వీనితో నప్పు డనియె నాబ్రహ్హ చనదని మిగుల నాజ్ఞావీంప దలంచి 
యాపులస్తు ినియు_త్తమాన్వయంబునను, నీపుట్టు మెట్లను నిఖలభూతములం 
బొలియించుకొఅకు నాభువనంబు లెల్ల, నలుకంగ నిట్టి శౌర్యము చూవెదనుచు6 
జావుతో సరియైన కాపంబు నిచ్చి, నీవుడుగని యట్టి నిదురబొమ్మనుచు 
జలిపిడుగునుబో లె శాపంబు దాంక్కి నిలువ లే శరర ని ద్రితుండయ్య. 
రావణుం డప్పు డాబ్రహ్తాకు మొ యొ క్క; దేవ చూడుము కృపాదృష్టిలో వీని 
డారు పెట్టిన చెట్టుం మ త్రుంఛుదు?, SR నితం డెంతకీడై న్య 
దగుబుద్ధీశష నెప్పుట్ల తపం దగ దిటువలె శాపతపునిం జేయ 


రై విధిషణు(డు a 


నావిభీషణుమ రామాధిపుః జో 
వవనందచనుంయ విశ వసునకు స 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 6920004 ౮/౭౧ Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
యుద్ద కాండము, 347 


a 3 స ౨ 
నంతేనుండియు నితం డవ్విధంబునను, ఇ ౨తనేయక నివ. చెందు వే ల్కా-ంచు 
బవ య య ల on UU జ్‌ ss 
జన యివ్వుడు నిద చెన్య బాణ గ, పావకశిఖలం బాల్పడి సెయలేక 


సః నేయు నగరికి నరుగుచున్నా (శు 
వీడు రావణు వీడని వచ్చు, నసమున మనమింద నంతకు మున్నె 
నీనియాకృళ తం జూచి వాసం బాజకుండ, వానర నేనలో వడిం జాటం బనుష్రు 


‘i 


యవసరంబునను తా నారావణుందు, తను మేలు ెల్పంగ డై చైత్యులం బనువ 
అప కాక న జ్‌ యా 

చానును ఒన్న యున్హప్రసన్నద్దుం 

షం 


దనుజుందు. గాం చెటు వాషయం శ్ర, మున, "నరంగంచేనీన యు గరు రూవనుచు 
నిటు వాటంగాం బంచి యెల్ల వానరుల బటుఫీతియును బావి క. క్ర 
సన్న ద్ధులుగం జేయు సకలాధినాథ, మునె న్న యాశియిమ్లు మోహరింవంగ 
ననవ్చుకు నీలున కానతి యిచ్చి, జననాథుం Ee యుం ee బనిచె 
నాకుంభక ముండు నహ్పురాంగనలు, చేకొని వూవుల నేనసలు చట్లం 
జ్‌ నించువెన్నె లసవనమో యనంగ దనరారుచ చున్న యాస్థానంబుం బొ బో చ్చెం 
బరణిన ధవళా శప టలంబుం బొచ్చు, సువుచిరకరుండై న నూ సూర్యునిభంగిం 
భ్రూచ్చి యన్నకు మొ మొ ర సొంపార నతడు గు గ్రుచ్చి కొంగిటం “ర్చి కార ర దీపింహ 
గనకాసనం గ బంచుటయును, దనుజాధినాథు రితమ్ముం డంచుండి 
యన్న. నాలోకించి యసురాధినాథ, నన్ను6 చెల్పినకారణం బేమి యివుడు 
ఎవ్వండు నీయెడ నెన్షాొనకించె, 'నెవ్వనిం జంవుదు నె_త్తెఐం గనుడు 
నాకుంభకమ్లున కనియె రావణుయ, నీకుం బెల్లగుచున్న నిద్ర వెంవునను 
నేశార్యగతీయున ను నెలటులగన్రుగానం జేవాని యంతయు చ్చద వినుము 
రాముడు దశరథ రాజ నందనం, కోవించి నామోంచ కోంతులం గూడి 
వననిధి బంధించి వచ్చి యోకో , వెనుకొని బలువిడి విడినియున్నా (డు 
అనికిం జొచ్చుటయు. బ్ర మ ,దనుజుల నంవజు ,ధరమిోందం గూల్చె 
వానరవీరు “లెవ్వరుం ణు రంచుం గాన నారామలక్ష్మణుల భంజించి 
యావిఖీషణరవిజాదులం జంపి, లావునం జెడకుండ ర రకీంపు 

అధి రావణునకు కుంభకర్ణుడు నీతి నెప్పుట. ఏితా- 

మని వెద్దకృపపు పుట్ట నాదు వాక్యములు, నిని కుంభకర్ణ డృబ్ద్యుగారి కనియె 
మునునాంటే యే కాంతమున మంత్రు లెల్ల, గనుంగోన్న యాకీడెకాక చింతింప 
వారక యిది నేడు వచ్చిన క్రీడా ee నిది యేటికిం దప్పు 
మదము వెంప్టనం చేసీ మజీయెవ్వండై. నం దొది మొద లెయింగక తొడవ కార్యంబు 
వాండుగదా యెల్లవలనః జేటొందు, వాడని చెప్ప నెన్వండు నీవె కాక 
మతిగలమంత్రు, లమం శ్రానుమతులం గృత కార్యములు పరికించునే విభుండు 
ఒగిం ట్ర్రభ్యు మరత్రన సముత్క్చోహళ్‌ క్తు కు లగణితఫలదంబు లై మాస్‌ కమర 
బతి జేశశీలవిఫోగంబు లెటీంగి, చతురజన ద్ర వ్యసంప వద గలిగి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


"ఇ న శ్రీరంగనాథ రామాయణము 


కార్యంబు. మోందగు కార్భమశాహించి, కార్యవిఘ్న ప్ర ws 
ఫలసిగ్లి ఇ కొని బవుఠరాజ్యభోేగ,ముల నిత్యు(డై ఆయి మ లప యం 
బగవానిబలశ క్రి భావించి సంధి, తగుబుష్లమైం చేయం యు 
క ద నేపుమై చని నిగ్రహింపంగవలయు 
నటుశాక బలళూన్యుం డగుట చింతించి, వటుసత్తు ఏదై శో శత్రువై నెత్తవలయు 
విడిసినబలిమి వివేకించి మోంద, విడిచి మార్తుర గెల్వ వెస పూనవలయు 

వైరు లసాధ్యులై. వ్రాలుదులేని, లో "రెండుపుట్ట DO be 
నతిసత్తుషతై వైరు లజితులై నేని, హితబుద్ధిమై నాశ్రయింపంగ వలయు 
నీయాలుగుణముల నెజిగి వర్తించు, నాయవనిళ్యరుం డభివృద్ధిం బొందు 
బూని యేపురుషుం జెప్పుడు సామశేద,డానదండము లుచితము దప్పంజేయు 
నెజీయవానికీగల నీతిళాస్త్రములు, కొఅమాలియుండు నిక్కు_వ మివ్విధంబు 
పరధనపరసతీ పరచిత్తుం 'డెవ్వం డరయ నాతండు కులం వ టు 

నని కుంభకళ్ణుం డిట్లాడువాక్యములు, విని రావణుండు శోధవివళుండ్రై. పలికె 
నను నన్న యసుచు మనంబునం గొనక, కినిసీ యిబృంగి శిక్షించెదు వచ్చి 
యీవృథాజల్పంబు లింక నేమిటికి, నేవిధంబుననై న నీకార్య మేను 
గడవయదంచేసితిం గాదన కీవు, కడిమిమై నిది చక్కంగాంజేయు మింక 
ననవుడు విని యనె నాకుంభకసం, డని నేయం బోయెద నైనను నొకటి 

విను దాన వేశ్వర వేడుక నొక్క,దినమున నేని ద్ర డెలిసిననాఃడు 

చేకొని కడుంబెక్కు_ జీవుల మ్రింగి, యేకాంతమున నెమ్మి నేనున్న చోట 
ననఘుండు నారదుం డరుగ నేం గూడం జని విన్న వించితి సంయమితొడ 
నెక్క_డనుండి నీవిటుసంభ్రమమున, 'నెక్కడంబోయెద నెజీ౭గింపు నాకు 

ననవుడు కనకాద్రియందుండి రాక, విను వార్తలన్నియు బినుపీంతు నీకం 
బంకజనాభుండు ఫాలలోచనుండు, పంకజూసనుండును పాక శాసనుండు 

ననలుండు యమనై రృతాంబుధీశ్వరులు, ననిలుండు య మేశుం డగుకుబేరుండు 
నోషధీపతియును నుప్తకర్ణుండు, "శేష గ్రహంబులు సిద్ధులు మునులు 

కిన్నరగంధ ర్వగీ ర్వాణయకత్ష, పన్నగగుహ్యుక ప్ర ముఖసంఘములు 

సభగూడి మంత్ర విశారంబునేయ, శుభమతి నూహించి సురగురుం డనియెం 
శోధించి మనల6 ఇైకొనక లోకముల, బాధించుచున్నాండు పజ్షీకంధరుండు 
శుంభద్బలంబున సుడివడంచజేసి, జంభారి భంజించె సమరంబులోన 

వడి నంతకునిందో లె వరుణు నోడించె, నొడిచెం గుబేరుని నురుబలోజ్ఞ ఏలుని 
గట్టల్మ-తో నతిగర్వంబు మెజిస్కి పట్టి ధర్థాత్గులం బలువుర6 జంవె 

దినకరచం ద్రుల లేజంబు లణంచెం దనయాజ్ఞ నడువంగ. దట్టించి పనిచి 
గ్రహముల నందందం. గాజీంచె మంత్ర,మహితంబు లగుచున్న మఖములు చెటీచె 
వణలు మహో ద్యానవనములు విత్‌ నెం 'జెజవెస్టై నుత్తను స్త్రీల బెక్కం డ్ర, 
నివిలోనుగా-బాధ లిట్లు నేయుచును, భువనంబులకు భీతిం బుట్టించెం గాన 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 eGangotri ౮/౭౧ Kosha 


eee 


Vinay Avasthi 52గకజ దంగ గు ?డంయతా౭60౧9 349 


నడరి రాతసులతో నన్టశాననుండు, చెడున ఏపాయము మారు చింతింపుం డింక 
నని బృహస్పతి వల్క_ Ss విని బృహ పలికె నావిబుధులతోడ 
వర మిచ్చినాండ నే వానికి మున్ను, సురగరుడోరణగాసాకయ తువరుల 

చేనైనం జావమి నిద్దంబుగాగ, దీనిక సాజు చింతించితి వినుడు 

దడవండు మనుజుల మై త్యుండుగానం దడన సెనును వరదానకాలనమునం 
గాన రావణుని సంగరభూమియందు, మనే లో రురు మనుజలోకమున 
జనియింవం చ్రార్థింవ పం జను నాదివిష్ణు, వసజనాభుని లోకవంద్యూ ముకుందు 
ననవుడు సురమును లట్ల కావింవ, ననఘుండు హరి మదర్హ్యుం డై. వుక్రైః బుడమి 
నని చెప్పి నారదుం డరిగా డై కేశ, దినకరకులుం డాదిదేవుండు గాని 
మనుజుండు గాడు రానుతీరీశ్వరు:డు, జనకనందన నిచ్చి శరణము వేడు 
వనచరు లెల్ల దేవతలుగా చలంపు, దనుజేశ నామాట త తథ్యంబు నమ్ము 
అనినమాటలు విని యద్దళాననుండు, తనలోన నధికసం తాపాగ్నిం గది 
యొకకొంతవడి యూరకుండి న్‌ ట్రూర్చు, ప్ర పృకటంబుగాం బుచ్చి బవాుచింతతోడ 


వెజచియు వెజవని విధమున న నప్పు, శతమటతి కోపించి యనుజ జన్నుం జూచి 


-ఆఅ౦ం రావణుడు కుంభకర్డుని డిరస్క.రించుట. థతా- 


సొలవక యెపుడు విష్షుండు విష్ణుం డనుచుం బ బపిశెదు నీకింత భయ మేల వుశై 
విష్షువె యుండిన వెవను నేను, విష్ణుండు మానవ వేషుండ్రై యున్న 

వెజతునే నన్నేల వెబివించె దిట్లు, చెటచెజేనియు నీవు వెజతుగా కింక 
నారాఘవుండు విష్ణుం డగుంగాక క యేమి, యా=రామునకుం దమ్ము డై నసౌామి త్రి 
యారయ శర్వుండ యగులాక ఆమియారవినుతుం డిం ప డగులాక ల ల్‌ 
సురల యై యుండంగ సొరిది నే వెజవ, నఠవొంద వీరికి నేనేల వెజుతు 
"నెజయంగ నీవెల్ల నీతిశాస్త స్రముల్సు నెజుళసట నిష్ఫలం బిటు విచారింప 
నతివిరోధముగోన్న వదక వే నతిహీనమైత్రి, కి నానచేనెదవు 

సమరోర్వి మన మనలను సముయింప నుునుల్క నమరుల 'రోకింప నటు విచారించి 
యంచిత దేవత వుటు మాని వచ్చి, వంచన నిట మానవత్వంబునొంది 
జగదేకరత తై సరసిపోదరుడు, జగతివై రాముండై జనియించినాండు 

వై రంబుగొని మనవధకొజ కన, నానారూతో సంధి యది యేల పొసణగు 
వాలి దూలంగంబోయి వానరా శ్రితున్సి నీసమయంబున నేమని కాంతు 

బలిజన్న మునకు నీపంకజో దరు వాలుచ్చు వామనమూర్తి. బొంది తా నరిగి 
ధరణి మూండడుగులు దానంబు E యరుదారం గొని యప్పు డతని బంధించె 
నొప్పార నుపకార 'మొనరించునతని, కప్పుడె కావించెే నవకార మితండు 
వీగంగొన్న మనలను బరిమార్చ శేల, మగుడ నెక్క_డి సంధి మనకు రామునకు 
నేను నీవును గూడి యింద్రలోకంబుు, వె నెత్తి చని భుజాబలము లింపార 
నన న నిర్ణ రేం ద్రాది, విబుధులం "వోల నావిష్ణుం డెందరిగా 

నిను మేల నటీ నీతి వీశత్క, విన గ సమే నీకు వెఖవేల 3 ఫ్రుమైం 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


350 నీ శ్రీరంగనాథ రామాయణము 


భాణభయంబున( బలుమాట లేల, ప్రాణంబు తీవైన బ్ర దుకు నెమ్తదిని 
ఘనమైన యాయువు గర మర్థిం గ్‌. మునుమిడి గా చలిపతి మూడులో కముల 1 
ననుభవించితిం 'బెక్కు లగురఃజ్యసుఖము, లనువమం బగు తేజ మంతంత ఆసంగ 
సతిహీననిక్రము. డై "డె నరామునక్కు నితరులగతి నింక నే 'మ్రొక్కంజాలం 
బోరికిం జనుమన్నం "వోనోవ కీ కీవ్టు వారక యాడెదు వ క్‌ కు లెట్లు 
నిద్రవోవంగం బొమ్ము నెమ్మది నీవు, నిదృనోయెడివాని సర్జింప రరులు 
రామలక్ష్మణులను రవితనూభవుని, భీమపేక్ర కృములైన బికమీవానరుల 

నేనె చం =ెదం బేర్చి యెల్ల దేవతల, "నేనె స వెద విష్ణు నేనె చంవెదను 

నోలి నవిషష్ణుని యొద్దిళూరులను, నాలంబులోపల నదీకదర్పమున 

నెద్దెసం గవెసిన చేనెచం వెదను, బెద్దకాలము నీవు వీజీకివై [మనుము 

అన పప నండియు నద్దశాననుండు, గనుంగొని యాకుంభకర్ణుతో ననియెం 
జెలువావంగా నిటు సు లక్షి యిలకు జనించుట యేనెలుంగుదును 


అరయంగ రఘురాముః డావిష్ణుం డగుటం బరికించి యెఅు(గుదు భావంబులోన, 


వలనొప్ప దేవతల్‌ వానరు లగుచు, నిలమి(ద జన్మించు కేనెలుంగుదును 
రాముచే మరణంబు రణములో నాకు, నీ మెయి సిదెంచు శునెబుంగుదును 
నెలమిం గామంబున నే సీతం బేన్కు బలిమి6 బ్రోధంబునం బట్టి 'యేంచేనుం 
రణములోపల రఘురాముచే నీల్లి, త్ర విష్ణుని కరమ co 

దక్కక పొందంగం దలంచియే న్‌ నిక్కంబు చెచ్చితి నింశేల దావ 

నని వెక్కుభంగుల నాడు రావణున్ని గనుంగొని యాకుంభకర్లు: డిట్లనియె 
నే నీకుం గలుగంగ నేల తూలెదను, దానవనాథ మోదంబున నుండు 
పగయడంవెద నని పలికి యాస్తాన, మొగినంతయును జూచి యుచిత వాక్యముల 
నేం డిందులో లేండు నిర రృలాచారుం 'జేడి విభీషణుం డిం ద్రారి యనుడు 
మనమోా(ద రామలక్ష్యణు" లెత్తివచ్చి, రనువార్హ విన సభ నం నందటుం గూడి 
యాలోచనను నేయ నంతలో నీవు, వాలిన నిద్రవో వడి నేగుటయును 
నిష్టతో రఘురామునికిగాంగం బెద్ద, నిష్టుర మరేడు నానెరినాట నాడె 
నాడినం దన్నితి నావిఖీపణునిర గూడదు నాకని కోవంబువేరి 

దన్ని యంతటం బోక తాలిమి దక్కి, యున్న జంపుదు నని యోటలే కంటి 
ననవుడు నను బాసి యారాముకడకుం జని యిప్పుడావిభీషణుం డున్నవాండు 
అని చెప్పుటయుః గార్య మది తుదముశ్సై ననకిం బోవుట యు_క్షమని విచారించి 
యింగం బో రాదని యింద్రారియెదుట, నంకకాండును బోలె నతం డిచ్చె బాస 
కిట్టి భంజించెదం గీనాళునై నం బట్టి మర్టించెదం బద్మజునయిన 

dose a ద్రివ్పెద శె శేషునినయిన, వెజగందంేనెద 8 విహ గేంద్రునయిన 
బలువిడి మ్రల  బ్రళయాగ్ని నైనం జలమునం (గో లెద 'జెంనిధినై న 
నేపారం దోళెద సే దిహ్టునైన, రూవజంజేనెద వద్రునేనై నం 

గడి ఖండించెదం గాలునినైన మెడ నుల్చివై చెద వ అట్వర్టినునైన 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 6920004 Gyaan Kosha 


శ 


Vinay Avasthi SakigBhyvag Vapi Tiiskgonations 
థి 


వడీచెడం చేసెద వరుణునినై నం గడువు చించెద సల బరు నం 
చిడికిలిం చెద రవిబింబంబునై నం బడం ద్రోచి వచ్చెద 
నోంతులం బట్టి మ్రింగుదు ననుబల్ల, - వ 
నామర్క_టులనెల్ల నద్ర ల కనిచిి యామనుజులం 
నీవునం బలరంగ నెవ్లన నుండు రాముడు నాచేత రణములో. బడిన 
నిత యనాథయై చికు. నంతటను, నీతలంచినకోర్కె_ నీకు నీ నిద్ధించు చు 
ననిన మహోదరుం 'జావాక్యములక్కు ఘనభుజుం డగుకుంభకర్తుతో ననియె 
సత్కు_లంబున నీవు జనియించినాఃడ, వుత్క_టం బగు కార్య ముచిక మే నీకు 
దగ నయానయములు దలపోయ కిట్లు, వగతుం జంవెద నని పలుకునే ఘనుడు 
కోవంబు దీవింం ఘ్లోరసీింహంవు, చప్రున SSE డెసంగు లేజమున 


Q ష్‌ 
3 
న 
G9 
wo 


7గేవల సూనతాల్యలి గాడు రాము, డావిష్ష పుం డీతావమై నవా 
ఆవాలి నొకకోల నడచిన సూర, డావీరవరుం "గెల్వ నలవి యే నీకు 


851 


ద్రికటవిక్ర, ము కైనపగవానిమాందం నొకడ పోవుట నాకు నొడంబాటుగాదు ' 


బలముతోం జని మహాబలుం డైనరాము, గెలువు మోవని దశ గీ గ్రీనుతో ననీయె 
నేము గ్దంగ నీకు నేల చింతింపు నీమనోరథసీద్ది ను. వ్‌ 
జానకికొటకు విచార మేమిటికి, నేను సంపాతియ్‌ సేచ్వజివ్వ్యూండు 

గంభీరవి క్ర క మకలిత బావుండు, కుంభ క్గునిం ఊాడికొని పోయి" రాము 
నెలమి శాల్సీతి మేని నేయుపాయమున, వలనొప్ప నిద్దించు వై దేహి నీకు 
నటుకాక రావమనావమూంకిత బాణ ,చటులో గ్రపాతంబు నై నెరిం ంపశేక 

వడి భిన్న తనులమై వచ్చితి మేని, నడరంగ నేము నీయడుగుల “కెరంగి 
వ్రణుతో గ్ర NTE గూడ, రణభూమిలోవల రామలమ్షణుల 
వధియించి en వచ్చితి మనుచు, నధివ చెప్పిన మమ్ము నధిక మే-దమున 
నాలింగనముచేసి యర్ధి మన్నించి, పోలంగ నీవార్హ వురములో నెల్ల 

నీవు సాటించన నిజముగా నీత, భావించి యటమిీటం బతియాస విడిచి 
మతిం బూని నీమాట మటినేయుననిన, నతనిం గోవించి యయ్యామనరారిం జూచి 
యీబొంకు లగుమాటలెల్ల 'నేమిటికి నాబాహుుబలమేచి ననుం జూతుగాక 
నిశ్చాయంబుగ రాము నిర్జింతుం బోర, నిశ్చింతముననుండు నీవిటమోంద 

నని కుంభకర్షుః: డు దం దుదగ్రుగడై వలుక్క విని రావణుడు గదువే వెడ్క_ దీవీంపం 
దనకుం బునర్దన, తానిద్ద గలిగె, నని చాల మోదించి యనుజన్తుం జూచి 

చని యాజి రామలక్ష్మణుల నిర్తింతు, వని నమ్మినాండ నీయతులసత్వంబు 
శౌర్యంబునందు నీసరియైన వీరృునర్యులు "లేరు ధువం౭బివ్విథభంబు 


మునుకొని సూలంబు మొదలుగాంగలుగప్క ఘనత రాయుధములః గయ్యాంబునేయు 


మని ప్రీతిరెట్టింప నతనికి నిన్నె, ననుపమరత్న మయాభరణములు 
నారావణునితమ్హుం అహ ములు, వారక దాల్చి ప్రజ్వలితాంగుం డగుచుం 
దనరారు వసిండిక త్తళ 'మొవ్చం దొడిగి, నినుతసం థ్య్యాంబుదావృతగిరివో లె 


వానో 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 692000౪1 ౮/౭౧ Kosha 


gt ర్‌ి మ రొద్రగ సవ్భాటాముయటామాం:! Donations | 


బవాురత్న మేఖలాబద్దుండై. యొ వ్పె, నహిరాజబద్గమంథా 'ద్రిచందమున 

నొప్పి రణోత్సాహ ముప్పాంగి పొంగి, యప్పుడు చను బెంచి యసురపుంగవుండు 

త్రిజగద్భయంకరదీ ప్తమై పర్వ, నిజయసూచక భేరి వ్రేయంగం బనిచె 
_౨అి0 కుంభకర్ణుండు యుద్ధమునకు చెడలుట. రికా 

శూలికూలముకంచు సొంపారి మొనల, ర్రాలినమంట లుజ్జ్ఞ్వలము,లై నిగుడ ఎ 

నిప్పులు చెదర మూనిత[మైనపూజ, నొప్పి రత్నప్రభ నుజ్జ కలం బగుచుం 

బ్రతివీఠశోణితభంజితం బైన యతులళూలముం బట్టి యన్నకు మ్రొక్కి 

యతనిదీవనలతో నాసఫాంతరము, వితతసముద్యోగ వేగుండై వెడలె 

నీకష్టతనువులో నేమేల నిలుతు, మోకుంభకర్ల రణోర్వర దీని 

'వైతువు రమ్మని వానిస్త్రాణంబు, లాతతగతి నీడ్వు నరుగుచండమున 

నంత రాతుసకోటి యాకుంభకర్ణు నంతంతం గూడి కయ్యంబున కరిగెం 

దురగంబు లెక్క సింధురముల నెక్కి, యరదంబు లెక్క సింహంబుల నెక్కి 

కాటుకకొండ లగతిం దనరారి, మేటిదంస్ట్రంబుల -మెటుంగసలు చెదర 

్రార్యమంతయుం గూర్చి కరులిడ్డకరణ, శెర్యంబు రూపుజై చరియించుభంగి6 

గయ్యంబునేంత యే కారఇంబుగాగ, నయ్యయి లతెజుంగుల నాటో పమొప్ప( 

బరిఘపట్టసగదా ప్రాసకోదండ, కరవాలకుంతముద్దర భిండివాల 

పరశుచ, క్రాయుభపటుసాధనములు, పరలం బదాతి యుద్భటవృ త్తి నడిచె 

నీచందమునం గూడి యెల్లనై నర్ధిములుు వేచనుదేర గర్వితచిత్తుం డగుచుం 

బురశామినీతతి పుష్పవర్ష ములు గురియ రణోదో్యోగి కుంభకర్ణుండు 

చం ద్రమండ లనిభ చ్చ త్రంబు లొప్పం జం ద్రబిం బాస్యలు చామర లిడంగం 

దురగ హేషలును సింధురబృ్బంహితములు, వరరథ నేమినిస్ప్వనపరంపరలు 

పటుతరనిస్సాణభాం కారములును, పటహ ఖేరీశంఖపణవ రావములు 

ఘంటామృదంగఢ క్కారవంబులును, మింట దిక్కుల నిండి మిగుల మ్రైయలోను 

వెడలివయపుడు పృథ్వీభాగమగ లె, 'జడధులు గలలా దిశావలి వగిలె 

గగనంబు వడం దిగ్గజములు చ జగములు బెగడొంటె శైలంబు లురిలే 

దార్జన్యమున దుష్టదానవ నీవు, పర్టన్యు నేచిన ఫల మింకం గుడువు 

మని రాఘవునకుం దోడై వచ్చి "వేర్చ్య తనరార వాని నదల్చినమాడ్కిా6 

గలయంగ నప్పుడు కాల మేఘముల్సు పలుమలు బిడుగులు పరంగించి మోసెం 

దోరంబుగా నాక్చీ త్రుశ్లైడు వీడు, ఘో రావావమోణిం గువితుండై నట్టి 

ఆారాధిపతిచేతం దారూపలుటకు, నీఠరాజవరునిచే నిటం గూలుటకును 

చారు సాయులమని తగం జెప్పుకరణిం దారలు మండుచు ధరణి వై6 బడియె 

ఘోరాజిలో నతిహ్రూరు డై యసుర, దారుణా కారత దర్పముప్ఫాంగ 

తను మున్ను నొంచినదానికి ననిలుం డనయంబు రామునియానతి ప్‌ 

బడవై తునని జేర్చి ప్ర బలినమాడ్కి_, వడిగొని ప్రతికూలవాయువుల్‌, వీచె 

శాముండు చంప నీరాతసాధముండు, నామోందం బడువేళ నాకెంత ఒకువ్ర 


అవతల నను mo 


— Lip 


re... 


Vinay Avasthi sap huvan Vapi T i షష 
] gn Ga ie Donations 8538 


పుట్టునో యని భీతి బుట్టి కంపించు, నట్టిచందంబున నవని గంపించెం 
బవపాతులమని పరికింప లదు SE నీవు రాఘవేళ్వరుని 
ఖగములచేం జావం గలవనుకరణి, ఖగములు సుడివడంగాం బాణం జూ 
నివియెల్లం గొనక సాహసము రెట్టింపు సవరణ యుడుగ కుత్సాహంబు మిగుల 
జూపులచేతనే చూర్లం బొనర్హుం “నోవించి నానరకులమెల్ల ననుచు 

'మేటియై వచ్చుచో * మోతి కన్తానియెం గోటయవ్వలి కవీఫోటులనెల్లం 
గపులును నాకుంభకర్ణునిం పోని, విపరీతమారుతవిధుల మేఘముల 

కరణిం బాఅంగం గుంభకర్ణుండు లంక, యురువడి వెడల మిన్నొరలంగనా ర్చె 
నాయార్చు విని చానతాపలియెల్లం బాయనిమూర్భలం బాల్పడి రంత 

శరధి గలంగా భూస్థలి గంపమొంబె, సురలకు గడుభీతి సొచ్చెం జి.త్తముల 
నంత వానరవీరు లోతలోం 'జెలిస్సి యంత కాకృతిగల' యాకుంభకర్ష్యం 


అం వానరవీరులు కుంభకర్టునితో యుద్ధము సేయుట. రతా 


గిట్టి పాదపనులు గిరులు శృంగములు, వట్టి చెట్టుగ నెదుర్చడి ప్రై వెన్‌ యార్చి 
పొరింబొరిం బోరుచోం బోనీక కదిసి, తరుచరనే నేనై వై దానవనేన 
యురవడిం గలన నిట్లుభయ నై న్యములుం బరనసంబున దలవడియె నావేళం 
బ్రైశయకాలమునాంటి వటుసాగరములు, దలకొని యొండొంటిం దార్కొన్న కరణి 
నొడలును నెమ్ములు నూరులు బరులు పొడిపొడిగా? జేసీ పోనీక మజియుం 
దవిలి చే ప్రేవులు యూ దలలు ఫౌలములు, నవియంగంబెట్టు రథముల ద్ర, దొక్కి_౦చి 
క్రడలగలేంచిన కత్తులచేతం గడికండలుగం జేసి కట్టల్యతోడ 
నంతం బోవక భూనభోేంతరాళంబు, నంతయు గడువాడియమ్ములం గప్పి 
వడింబేర్చి రథములవార లిబ్భంగిం గడిమిం జంపిరి మహో గ్రముగ వానరుల 
వానరులును రథావళులను. గిట్టి, వూనిచి చెనుకకుం న్‌. దన్నియును 
గడునొగలలమి దిగ్గన చేలతోడ, నడచియు6 జజచి యల్లంత వై చియును 
భయదంబుగా. జోచ్చి వపదెయుగళముల, రయమునం జదియ సారథులం ద్రొక్కి-యును 
-వెళవెళ నరములు పెనచి. రాందిగిచి తల లురువడిం ద్రుంచి థాత్రి వైచేయును 
రధికులై వేర్చిన రాతుసాధిపుల్క బృథుగతిం జంపిరి వు 
నది గని రాతసు లధికరోషమున, వదలక వానరావలిం జుట్టు ముట్టి 
మదముపెంపునం బలుమటు కరిఘటల్క, వదములసన్నలం బై. చె గదియించి 
కడకాళు లాడిసీ యుత్క_ర్షు లై పట్టి, యెడపక నేలవై నెత్తి చ్రైసీయును 
మెదడును బునుకలు మేదిని సం బదములం ద్రోక్కాంచి ఘయదంబుగాంగ 
నోలిం జూర్లంబులై యుర్వి నొండొ ండ్క రాల నుగప పదరంబు లేసియును 
క్‌రుల వైనున్న తను 'లేవుమిణి, యురవడిం జంపి రత్యుగ్రతం గవులం 
గపులు నుగ్రంబుగాం గవినీ యెంతయును, గువీతువై గజములకొమ్ములం బట్టి 
కుదిచి రూపళలేంచియు. గుంభస్థలములం బ బదములం దోర 'వన్ని యును 
బలలంబు రక్తంబు బవాంళొ సీషయము, గలయం గాళ్ళీను బట్టి కడత వ్రేసియును 
25 


ceo: Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuyan Vani Trust Donations 


రీ ్రీరంగనాథరామాయణము 


నాయేనుంగులమోంద నలవుం జలంబు, వేయుభంగులం జూవీ వేగ దానవుల 
బటినవింద్లును బావానుల్తలలు, నట్టలు మరువ్రులు నవనిం గూల్చియును 
ననమునం గపులు గజారూఢు లైన యసురులం జంవీ రత్యంతేరౌౌద్రమునం 

గూడి దట్టముచేనికొని డైత్యవరులు, వా(డిమూా(క లను Uy Spee గదిని 
వలు దెటంగుల జాణపం క్తు లేసియును, నలుగుల నెలకట్టియ లను వ్రైసీయును 
సునిశిత ఖడ్డవిస్ఫురణశో భిల్ల, మొనసొచ్చి నవఖండములుగ వ్రేసియును 
ఉక్కలులైన శాహుతు లేవుమోటి, తేక్క_క చంపిరి తరుచరాధివుల 
గిరిచరవరులును గిట్టి యశ్వములం గరముల దోంకలు గాళ్లేను బట్టి 

చెసలకు వై చియు దివికి వై చియును, వసుమతి వైచియు వ్ర చ్చి వై చియును 
బదసట్టనంబులః బగులం దాంచియును, వదలక యౌామిోాందెవారి వ్రచ్చియును 
శావాుతులైన యారాతుసాధివుల, సాహసంబున నేలం జరిమికి కడిమి. 

నప్పుడు రాతసు లధికదర్పమున, నిప్పులు కన్ను ల' నివ్వటిల్లంగ 

నమ్థుల ేసియు నడరి కుంత్రములం గ్రుష్దియు సుకియలం గ్రుచ్చి రొ చియును 
శిత ఖడ్డసమితి ప్రే సీయు ముద్దరముల, వితతచూర్ల ములు గావించియు మటణింయుం 
గలయాయుధముల నుగ్గ తలు సూపియున్సు శిలలం బాదపములం. జెవరం దోచి 
కడిమిసొంపున నిట్లు "కాల్వుర6 బట్టి, 'బెడిదంబుగాంగం జంవిరి తరుచకుల [యును 
దరుచరపతులు పదాతివై6 గదిసి పారింొరి నాయుధంబులు విటీచియును 
'నెట్టనం బదకరనికరంబు లలమి,. చట్టలు వాపియుః జమరి వై చీయును 
ఇరుచేతులందును నిరువురం బట్టి, యురవడిం దాటించి యురులవై చియును 
అట్టలు కిరములు నమరంగం బట్టి దిట్టతనంబునం ద్రెంచివై చియును 

నుడుగక చంపి రత్యు గృ వేగమునం గడిమి దీపింపం బెక్కండ్ర రాక్షసుల 
నివ్విధంబునం "బేర్చి యిరువాగు బోర, నవ్వనచరులందు నసుకులయందు 

నిండిన నెత్తురు నీళ్ల భంగియును, గండలు నిండు చెంగల్వలమాడ్కి 
.నూనితాస్యములు తామరలచందమున, నానే త్రములు కుముదావలిపగిది 
తొరంపుం బ్రేశులు దూడుల తెజంగు, వేరిన మెదడును ేనంబురీతి 
మెందువెండ్రు కలు తుమైద లపోలికయు, దండిశ స్రంబులు దరగలవడువు 
చామరావళులు హంసంబుల యొప్పు, భూమిపరాగంబు పుప్పొడి క మము 
బైకొని యపుడు సంగరమహీస్థలము, భీకరంబయ్యును బెద్దయు 'నొచ్చె 
ననిమిమోరులపాలి యామృత్యు దేవి, గొనకొని వర్తించు కొలనిచందమునం 
గానంగదా యికం గాకుత్‌ స్థరాము% డూనెడు జయలక్ష్మి కునికిపట్టయ్యె 

సుర ఖేచరులు మెచ్చి సొంపారి రవుడు, దురమున నిరుపాగుం దోడరి పోళాడం 
గపికోటి నొచ్చినం గడంగి యందంద, కపినోయకులు చూచి కపట రాతసులం 
గారలి క్రోధంబున గిరిమహీజములం దరమిడి నొప్పింప దానవుల్‌ "చెదరి 

కడు వేగమునం గుంభకర్దునివెనుక, నడం పాజీరి శరణనుపల్కు_ లెస్‌ 


నాకుంభకర్ణుండు- నద్దెత్యవరులం బేకెని దిక్కులు చెదర నార్మ్సుచును 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 69200041 Gyaan Kosha 


Fs gpa” తూల! 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations ne 
యు ద్ధ కరడ నూ. శరర 
నోడ కోడకుం డస యూరడింపుచును, గాడి వెవెవచ్చు కోంతులనెల్ల6 
జూవులచేతనే చూర్హింతు ననుచు, గోపించి శూలంబు గొని వెచ్చువెరింగి 
బలితంవుం 'గవికోటిపాలింటివిధిరొ, కలుషత నేతెంచు కాలుఃడో యనంగ 
'రావణుతమ్ముండు రాశుసాధీళు, డావనచరకోటి నడంగింపం జొచ్చెం 
గణినై న యాకుంభక స్థునియందు, నెబివైనకడిమిక్‌ నిలువక కవులు 
వడి మూర్భనొంది యుర్వరం బడువారు, కడువడి నెత్తురుల్‌ గ్ర క్కె_డువారు 
వాతూలగతి దివి వడిం శ్రాకువారు, నేతువుగ్రావనే డి పాటువారు 
నగవానరులం జూచి యంగదుం డేచ్చి తగసప్పు డతిబలోదగ్సుడై. పలికె 
నేల వానరులార యిటు చెడిపాణి, నేలినపతి డించి యేపు పోకశకార్చి 
వరకవీంద్రులు మహానంళవస్థనులు, కరలి పాఅుదునె ప్రాకృతులచందమున 
రామునిముందర రణములోC౭ బడిన, రానుణీయకసున రాజ్యంబు గలుగు 
నటుగాక బ్రతికిన నతిక్షీర్తి గలుగు, నిటు మగుడుయ పాటు నేల మాకనుచు 
బుద్ధులు నెప్పుచు పురికొల్పికొనుచు, గృద్దన వగుదిం ఇం గవికోటినెల్ల 
నాకవు లంగదునతులవాక్యములు, గ్రైకొని యొప్ప నాకర్లించి మించి 
పాణంబు లిత్తుము రామున కతని, ప్రాణంబుకన్న మా ప్రాణ మేలనుచు6 
గోండలు గొనితెచ్చి కోయని యార్చి, కొండంబోలినదై త్యుం గొండల వైవ 
నూలంబు గొని కడు జూర్జంబుచేనె నాలోన రాశుసుం -డాపర్వతముల 
వదలక యంతం బోవక రౌద్ర మెసంగ, గద చేతంగొని త్రిప్పి కడలి వ్రేయుటయు? 
బదియేడుకోటు లేంబదియేడులత్సు లదనము పదివేలు నార్నూ రుకవుల 
వంకారరవముల నుగ త మెజనసిీ, కింకతో సారణతీతిమోా6ందం 'గూల్చెం 
చెలగి యంతటం బోక చేతులం గవుల, బలువిడి' కబళిం చెం బటురౌద్ర మెసల 
గరుడుండు వడి నురగంబుల ,మింగ్కుకరణి నెంతయు భయంకరవృ త్తి దోప 
వీట్రీంచి యిరువది వేనురు కపుల, నక&ణంబున మణీ యార్న్నూరుకవుల 
లశీంచి యెనిమిదిలతుల కవుల, రాత.సాధీశుండు రయమున మ్రిౌౌ. 
మ్రింగి యంతటికంచు మిక్కుటం బగుచు సంగరాంగణమునం జరియింపుచుం జె 
నరభోజనుండు వానరభో జనుండ్ర ధరణి ప్రైం దానయై దర్చించుచుండ 
ఘూర్తి ల్లుచును ముక్కు_గో శ్లందునోటం గర్లరంద్రంబులం గపీ నేన వెడలె 
షి! 
నంత నాతనిగదాహతిం బడ్డకోంతు, "లెంతయుః దమమూార్భ లెల్లను చెలిసి 
యాద్చలతోం దరు లద్రులు దెచ్చి, దర్చించి నిలిచిరి దానవు నెదురం 
గనలుచు ద్వివిదుండు గండ శైలంబు, గొని యవుడస్థురవమో వీథిం బగుల 
నడరింప నది దాంకి యంతట మిట్టి, పడియె రా త్రించరబలములు జడియ. 
నప్పుడు హనుమంతు డధికరోషమున, నిప్పులు రా లెడు నేతృంబు లొప్ప 
గిరిపాదపము లెత్తి గిటీకొన వైవ, నురువడి దైత్యుం డత్యుగ్రళూలమునం 
దుమురునేయుచును చైంద్రోచి రామజియు, నమరులు మెచ్చంగ నాంజనేయుండు' 
నసురపె వెచె మహాపర్వతంబు, నసమానబలు6 డని యందలుం బొగడ 
— — 7 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 692000౪1 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


దానిచే నాడైతే త్యుతనున్రు గంపించి, మేనెల్ల నెళ్తును మిక్కు_టం బయ్యె 

చాన నెంతయు నొచ్చి దాన sys మానక మెలుంగులు మంటలు గ్ర న 
భూతలం బగల ; నభోభాగ మద్రువు ఇ ఫీతల్లి స్య్హరన్బ్యం వంపు దలతయం 

గరముగ్య మైన్టు వ. మునవడ్‌ం బూని సముల్లానీ యగుచు 
మడపక క శక్తి కమారుండు "పేర్చి వ వం గ్రైంచగిరివిరాద వై. వె చినకరణి 3 
హస వై నెల్సి యతిరభసమున, వసచషల చెదరంగ వై చె నయ్యసుర 
నటు వైవ డాన నయ్యనిలజునుక “ము, పటపట బగుల నప్పావని యపుదు 
ఉతకోపరస మెల్ల చువియుచంచమున, దురము' భో జడియ నెత్తురులు గృక్కుచును 
శ్ర భయ కాలమునాటి పటు మేసఘరవము, బలుస్రస 5 నెంతయు. బరగ రో౭జాచును 
నం గంపింవ రాతసులు మోపింపషం సా నే సంయ గసాలెం గలలావు దూవి 
యాలంబులో న నవ్వు డనిలజుపాటు, నీలుడు గ్‌నుంొ ని చకయు కోపమున 
ఇాకొని వైచె రాశుసుళెల్ల చెదర, నాకుంభక గ మహిపర్వతమున. 

వడితోడం చై(బడ వచ్చుపర్వతము, టె క వాడు పిడికిట బొడి 
బొడిచిన నదియు నద్భ్బుతము గాం జెవర్సి యెడపక చిలుమంట లెగసీ oy 
నమరారివై నప్పు డోగ గృహవ్యగ్సు, లమితేబలోదగ్సు "లై మహాకవులు 
చలమున స పభండు స శోరభుందుం "బేర్చి కలుషత ను గంధమాదనుడు 
నగ్గవాతుండును నధికరోషంబు, లగ్గలింపంగ నప్పు డడరి పెల్లార్చి 

తరమిడి వానివై6 దరులు వై చియను, గిరులు 'వ్రైసియుం బిడికిళ్లం బొడ్బియును 
బదముల6 దన్నియు6 బటునఖ ప్ర తతి, విదళించియును బహువిథముల నొంచి 
యేచిన నన్నియు నింత గై కొనక, యేచి యద్దానశ్రం జెసంగు రౌద్ర్రమునం 
బటుతరంబుగ 'నేలం బడి  తన్నుకొనల్య మతం విడికిట శరభునిం బొడిచె 
సురువడి బుషభుని నొడిసి శాందిగిచి కరముల. గొని ముద్దగాం గబళించెం 
గుదికిలంబడి తన్నుకొని గుండె లవియం, గదిసి యన్నీలు మోంకాళ్లు దాటిం'చె 
,నసమున నిగుడు గవాయునిం గిట్టి, యసులేశుం డఅవేత నదరంటనేనెం 

గ్రమ్మిన తెగువమై గంధమాదనుని, బిమ్మిటిగొని వ్రేశ్లం బెడచేత వ్రేనె 

ర్‌మ్‌మున లు గృక్కూ క్రి స నెత్తురులు గ గ్రా డసిరి కపులు 
శూలంబు ద్రిప్పి యార్చుచు నట్టవోస ,లోలుల్లై సు 
వితతవ జ్రాభీలవృత్రా తారిభంగి, నతులదండోద్దండయ మునిచందమునం 
గడుభయంకరవ త్తే త్తి గాంగం బెల్లార్చి, ముడివడ నెమ్మైగంబున నిప్పు లురుల6 

| బ్రోయకాలమునాటి పటుకూలరుచుల, దొలుకాడునాదిర్ముద్రు దునితెజంగునను 
eRe బొమృనుమాట మిక్కిలిగాంగ, 'నిజవాన నందట “నర్దిరోషగాన 
నులు సుగ్రీః గవ డనినేయ నాకు, నిప్పుడు తతియని యిచ్చం జింతించి 
కలై ane గోవించివచ్చు, బల ఖేదిపగిది నవ ప్రతిమసాహసుడు 
పొారిబొరి సర్వాంగములు "వించి 'వేర్చి, పరుషరోషానల ప ప్రభ లుప్పతిల్లి 
కొండలేల్లను కొండయెనట్టి, కిొండనా నొకవె పెద్ద కొండ. చేపట్టి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 eGangotri ౮/౭౧ Kosha 


bath తాలం లా 


Vinay Avasthi Sul PD Busqnations 857 


కోతులు నెత్తుటం గొమరొప్పం దోంగి మూతియుం దనువ్రను ముదకయై తోంచి 
వీశీంప నమదైన వేషంబుతోడ, రాతసాధీళశువై రయమున వచ్చి 
నన్నె అుంగవె యేను సలినా ప్పసుతు(డ, సన్నుతుం డగు రామచం ద్రు నిబంట 
నీకు నాకునుగాక నిస్టురయుద్ధ, మోకవీకోటుల నేల చంవెచవు 
అని వేర్చిసు గీ వుం డాడువాక్యములు, విని కుంభకద్డుండు విపులరో షమున 
సుగ్బీవ కదు నిన్ను శూరుండ వందు, రాగ్రహింతుశె నూరు లనివెలిగాగ 
శూరత రణమునం జూవుదులగాక్క యూరక వెడమాట లొప్పునే నీకు 
నన రాషసునిమోయ నర్క_నందనుు, కినినీ త*ం' జెచ్చిన గిరియె త్తి వై చె 
వైచిన నది నానివత.౦బుం దాథ్సి చూచు నంతటిలోనం జూక్షమై రాలె 
నా బెట్టిదమునకు నాశ్చె నిర్వాగ్పు నాబల్లి దునిచేత నసుర (స్సుక్క యను 
దడయక యిత్యంతే భై ర్యంబున్‌ డం గడుభయంకరవృత్పిగాలం చెల్లార్చి 
దిగులొంది యగచనాధిపులగుండియలు, వగులంగ నిలువున (బ్రైణముల్‌ వవ 
జగతీతలము నాకసంబు డిక్కు_లును, నగల రాతునుం డట్టహాసంబుచేని 
పాుంంకారరనమున నుగ్రత మెజయం గింకిణీఘుంటి కాఘీం కారరవము 
వాసీశెక్కిన యముకవదివేలతలలం జేసి గంథాతతార్చితమూ_ర్హి నొప్పు 
శూలంబు నిష్టవాసురులకు నైనం దాలువ వ్రైల్లైనదాని నతణమె 
సుగ్రీవుమోయ వైచుటయును శూల, ముగృంవుమంటల నుజ్జ్వలం బగుచు 
నేలయు నింగియు నిఖిలదిక్కులును, జూలంగ దరికొని సాగి మండుచును 
బదివేలవిడుగులవగిది మ్రోయుచును, వదల కర్క-జుమిాంద వచ్చుటం జూచి 
ఘనవిషజ్వాలోరగ వ్రభుం గట్టి, వినతాత్మ జుంయు ద్రుంచు 'వరవుచీపీంప 
నెడసొచ్చి వానుభుంతుం డేపార నొడిసి, కడుంబెక్కు_ వ్ర య్యలుగా6 ద్ర్రుంచివైచి 
కుప్పించి దాంటి యెక్కు_(డు వేర్మి నాశ్చె, నప్పుడు వానరు లందలుం బొగడ 
శూలంబు విలుకుటం జూచి కోపించి యాలోన వేగ నయ్యసు రేశ్వరుండు 
కనలుచు వచ్చి ల౨కామలయా ద్రి, ఘనశృ్ళంగ మెత్తి యర్కజుమో(గ వైవ 
ను'గ్గమ్లుగా నది యురము6 దాంకుటయు, సుగ్రీవుం డవుడు రోజుచు నేలం బడియె 
౨౦ సుగ్రీవుడు కుంభకర్ణునిచే మూర్భనొందుట. 9తా- 
నాతడు పడుటకు నఖలరాకుసులు, చేతోగతులయందు( చెలగి యార్వంగను 
గుంభకర్ణుం డతిహ్రూరుందై. వచ్చి, కుంభినిం బడియున్న గురుస త్త్వధనునిం 
గనుంగొని తలపోయం గవిబలంబునకు, నినకు లేశ్వరునకు నీతండె లాను 
ఈతండు పడుటకే నెల్లవానరుల, భూతలంబునం బడి పాలిసినయట్ల 
సు గీ వు మాయన్న చూచులగా కనుచ్చునుగ్రుండై. కొవిపోయె నొనర అంకకును 
గాలానిలము నచ్చి కాల మేఘుమును, గూలించి గుహకును గొనిపోవుకరణి 
నట సురావళియెల్ల నకట సుగ్రీవం డిటు పట్టువడిపోవు నే యని వగవ 
నక్కు౦భకర్షునియ లవుం జలంబ్బు దక్క_క యందంద దనుజులు వాగడ 
చెనుకొని రవిసుతు విడిపింపలేక్క వనచరు లావోరవంబులు నేయ 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


._ Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


వాయణము 
558 : శ్రీరంగనాథ శామా 


కం(1)సోముండుహరియు 
భరభుండుబుప.భుందుజాంబవంతుండు, శరభుండుభూమ్రుండు([)నొ Se OR 
అ అ దరర ముండును పావకాయిదం భాం 
?రిభఏ సుతమండు శేసరి పృ ) యయ 
దడిగవిదుండు మెందుండు -వేగవంతుండు, గవయుండు శతబలి గ జుం య్‌ 
టాంకు గవాయందు, కుముదుండు బో ితికుఖుండు సుసేణుండు 
రు వేగదక్శి రంభుండు, గృథనుండు ధూమ్రుండు గంధమాదనుడు 
కాడు కో ధనతపన ప్రజంఘు, ఘాో రాతజంఘాలగోముఖవిముఖ 
3] ద ర, వ్‌ గ్గ x క వ Pe 
పనససన్నాద సంపాతంద్రజాల,) వినుత సువంష్థ్రక య 
rae TR 
వీశాదిగాంగల వీవవానరుల్కు దారుణా కారు న. అ 
థావణీధరములు తకనవులుం గొనుచు, నారాఢభుజసత్తు (లై మింటి ని 
; ల్ని అడ 
యటహాసంబుల నాప్పల డెక్క, లట్టిట్టుగాగ రము వ్ల 
త మెళున ననుచు దనుజునివై (బడ దమకించునపుడు 
యై న షు 
“జు సి వలవని కఠువలి సుతుంయు, వరనీతిమతిగాన వారి కిట్లనియె 
ద ర డూనినమూర్భశో నున్నా (డుగాని 
యామూర్భంబానీన నాత్ర లోం దెలిసి యామహాతు(డు వచ్చునటు గాన మనము 
వమ - 


< | స్త! పండు 
విదువని యసురచే విడువించుకొన్నం గడులాఘవంబునం గవికు లళ్వరుండు 


బి 
ర్‌ 

గ్త్రూ 
ర 


జటులవి క్రముఖైన సకలరాకుసులం బటుముప్టినిహతుల భగ్నంబుచేసి 
వోటకదీపుల నల రెడు నేదు,కోటలు లంకయుః నాలంగం దన్ని 
ప ళయంబు నాందించి భానుజుంగూడి్కి చలము కోపముమిోాఅిం జను దెంత మెలమి 
స యిటు హనుమంతు డాడువాకగ్థముల, మనముల నలరి యామర్క- కేశ రులు 
వినువీథి నత్యంత వేగు లై దనుజు, వెనుకొనిపోవ నావిధ మెటుంగకయ 
అటం గుంభకద్డుండు నర్కజుం గొనుచుం బటురయంబున బొచ్చె బలియు(డై లంక 
రాజమాక్షంబుల రా మేడలందు, 'రాజిల్లు నాగోవురంబులయందు 
॥ . “0 న్ను గ్రీవ్రుండు, మూర్చదేరి కుంభకర్ణుని విరూపునిగాం జేయుట. రికా . aa 

'చ్పెడిపుర'కాంత లొగిం బుష్పవృష్టి యప్పుడు కురియంగ నర్క_నందను(డు 
చెలిసీ యాపురవీథి బెరగొని చూచి, వెలవెలనై కడు వెజంగంది కుంది 
యిటు పట్లువడితినే యీదైత్యుచేత, బటుతరమూర్భచేం బడి యింతతడవు 

ల a స్ట్‌ 

అని కరములం బట్టి 'యాదైత్యువెవులు, పెనచి తమైలతోడం 'బెజికిరాం దిగిచి 
బొటములతో ముక్కుబోనీ పోం గజచి, పటుగతి మీాందికి ఛానుజుం డెగయ _ 
నిమ్థులం బోనీక నేచి రాతుసుడు, 'క్రవ్యణ నాలేని కాళ్ల గిం బట్టి 
చేలతో నేసిన నెగసి సుగ్రీవం డేలినపతికడ కేగా నయ్యెడను 
సుకలాకసంబునం జో దర్ధంబునొందం, దరుచరపతు లెల్లం దనుం జూచి (మ్రొక్క 
వారును చానున్లు వచ్చి సుగ్రీవుల డారామచంద్రునియడుగుల కెరంగ 
నాలింగనమువేనె నంత రాఘవుడు, నాలోన గప్పులెల్ల నానందమంది" 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166020౧12 692000౪1 Gyaan Kosha 


Vinay Avasthi Fea Bhuyay YengTrugt Donations 8359 
థి 


శాయసురేళ్వరుం డటు ముక్కు_(జెవులు, నోయిన నెంతయు బుద్ధిలో రోసి 
మును చెలియలి బన్నమునకు నైయాత్త, నెనసినసిగ్గులు నెగ్టొనరింవ 
నజూ_ప్తకులునితో వలవనివైర,మున మగంటిమితోడం బో రాడుచున్న 

నాకారికడకు మానము గోలుసోయి, యీకష్ట్రతనువుతో నేమని పోదుం 

బోరికి నుచితంబు పోవుట యనుచు, నారక్షవూరంబు లంచంద6 గ్రవ్మి 
తనువులనిండ సుష్దండవత్రనుంయు, సునతరరోషంబు గడలుకొనంగం 

జేశ్రరు బాయల నెలయేటు లమరం గావచ్చు నీలాద్రి కై వడిం దోవ 

నటుగాక వీ(డు యుగాంతంబునాంట్కి చటులాగ్ని యన రణస్థలికి 'నేతెంచి 
యజిముటిం గోపించి యగచరనేను దజీమి దానవు డత్యుదగ్రుండై. మెజని 
కడు నుగ్రముగం గడ కాళ్ల గిం బట్టి, వడిం ద్రివ్పి త్రిప్పి యుర్వర ప్రేని వ్రేని 
చిఅవిజం బ్రేవలు వీడికిటితోనం చెటికిరాం గొందణం బిడికిళ్లం బొడిచి 
నిబ్బరంబుగ దాచి నెవయ గుండియలు, ర్రొబ్బలు నురకంగం6 చొక్కా పాదముల 
బిడుగులంబో లెడు వెడచేతు లెత్తి, కడు న్నుగృముగ మన్ను6 గలువంగ నేసి 
తనమిాందం బ్రాక్‌న తరుచరావళుల్క విన విస యంబుగా వె నిగ్రహించి 

యగపడ్డ రాత్షసునై నను బట్టి, తిరిచి "వేగమునం గూత్తికలోన వైచు | 
యుంకారరవముల శవములునేయు పుంకారరవముల నుసురులు వెటుకు 
దివిజవిమానముల్‌ దిరుగుడువడంగం, దివిచి మర్కటులమోదికి నె_త్తివైచు 
నెగసీనకపులతో నేటుదాశంగ, నగచరావలిం బట్టి యందంద వైచు 

నెమ్మ్లులు నురుముగా నేపారం దివి, యిమ్ములం గొందణు నెడగల్ల 'వైచుం 
గొందజ నిరుశేలం గుదియంగం బట్టి, యందందం దాటించి యల్లంత వైచు 
నీవానరులం జూడు జేర్చడ ననుచు, లావున గొంది లంకలో వైచుం 
చెంపార నినుగట్టి వేర్చినకపుల, ముంపుమో యని యబ్లి మునుగంగ వైచు 
నివ్విధంబున చాన వేశ్వురుం డెలమి, నవ్వానరుల దిక్కులం బెల్ల వైచు 
మేదినియందును మిన్ను లయందు, నేదిక్కు_లందును నెడములేకుండం 
బడింజచ్చు కపులును బడిదొర్లు కపులు, బడికూంత. లిడుకపుల్త్‌ భ్రమనొందు కపులు6 
బడి తన్ను కొనుకవుల్‌ పడి రోంజుకవులు, పడియున్న కపులును బడియెడుకపులు 
నై రణస్థలియెల్ల నగచరా కోశ, మారాతనునిచేత నగ్ధలంబయ్యె 

నాకుంభ కర్ణుని యత్యు గృ భీష,ణాకృతి కాలాంతే కాకృతియైన 

నణలొం దారావతి యణలౌ నంగదుండునణం గె గవామయుం డున్నతిం దక్క గజుడు 
చలియించె బుషభుండు శంకించె నలుడు, వెలుకురె నీలుండు బెగ్టిలె బృథుండు 
'వెజంగందె శరభుండు వెజచె ధూ మ్రుండు, నురుకంపమును చొం బె నొగిం బనసుండు 
కడుభీతి నొందెను గంధమాదనుండు, నడరి చూచుమీనుండె ననిలనందనుండు 
“మాడ భయం బొందె జో ర్ధతిర్షఖుండు, జాడ చేకొనిపాణె జాంబవంతుండు 
ఉలికరి వెండియు నున్న వానరులు కలయ నంతటం గుంభకర్లుని జూచి 
ఫఘనచావబుల్వుడ్డు లక్ష్మణుడు గోవించిి చనుమర నాటించి శరము లేడింటి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


360 శ్రీరంగనాథ రామాయణము 


మటణియుం చెక్కి_౦ట లత్ష్మణ చేను చేయం గజకురాతుసుఃడు లక్ష్మణుని 7 కనక 
బలువిడిశాగ్గ నాపాదమ స్తకము, లలమి ప్ర్రాకిరి కవు లా దైత్యు మేన 

నలిగి మాసములు నుయ్యాల లూ(గుచును, కలుషతం దోంకలం గలయ( జుట్టుచును 
నజిముజీం గవినీ యమొ్యొసంధులందు, వఅలంగ లాగులు వైచి హత్తుచును 
జించణివంవటు శేనీన నసుర, డెందంబులోని కడిందికోవమున ( 
పటునత్తు (తై తన్నవెనున్న కవుల, జటులమ ల్తైభంబు జాడించుకరణి 

జలకేళిం దనినీన సమవనూకరము, వెలయ బిందులు రాల విద్రిచినభంగిం 

ట్రై కరాలు ఇ హోండత లము, డులడుల చుక్కల డుల్చుశై వడిని 
దనమి6ద6 |బ్రాశీన తరుచ రావళులం దనువు గవల్చి యద్ధరణి వై. గూల్చి 

నప్పుడు విస్తితుండై కుంభ కర్ణం, దప్పకం గనుం గొని తనకన్ను గవల 

నిప్పులు రాలంగ నిగిడి కొపమున, నప్పన్న గాఫీశునాకృతి గలిగి 

కరమొప్ప కాంచనశకార్తుకం బె_త్తి నికపమబాణతూణీరము ల్ఫిగిచి 


భీమవి కృమకళాభద్యు(డై కనలి రాముండు నడుచు సంకంభంబుం జూచి స 


పరుషూా డి పాహిణపాదపావళుల్పు ధరియించి య్యుగ్పులె తరుచరాధివులు 
నొగి స ప్పపాశాళములును "భేదిల్లు నొగిం గూర్మ మగలల నుదధులు గలం 
దిగిభంబు లడరంగ డివి తల్ల డిల్ల, నగచ రాధీశుల కతిథ్రార్య మొదవ 
నదిమి కుప్పించి మిన్న గలం బె ల్లెగన్సీ యుదితేవి క్రములు మహో గృ భీకరులు 
సురనిద్ధసాధ్యులు సారిదిం గీ_ రిం, గరిమర్థి నడువ రాశుసుః డెదు రేగా 
నాపతి ముంవట నావిఖీషణుతు కోవంబుతో గద గొని శౌర్యమునను 
గడు వేగమున గుంభకర్ణునిమ్రైోలం, బుడమి చలింప నప్పుడు వచ్చి నిలిచె 
నావిభీషణుః జూచి యనిమె నవ్వుచును, రావణుతముండ రాత్‌ నేశ్వరుండ 
విను విభీషణ నీదు విక్కమంబునకు, నను వై నతణి రపి యధివతియొద్ల 
నిన్నరనాథునిహృదయం బె పట్టు, మన్న దమ్ములపాడి యని సు క్క_వలదు వలీ 
పూని యెన్నండు నిన్ను6 బొంద వావదలు, భానువంళ్యునిక్యపం బడనితి గాక 
నారాముదయగల దటుమిోంద నీవు, సారద యోదయ శ్లాఘ్య చిత్తుడవు 
లంక సద్దుణగ ణాలంకృతి నేల, నింక నెవ్వరు గల రిట నీవె కాక 
సాహసబలమహో త్సాహంబు మిగిలి యాహవంబున వేగ మడరి నాయెదుట 
మగతనంబును బాడి మనసున దలంచి తగ నీవు నాతోడం దాకుమటం చుం 
బలికితిగాని యోపట్టున నిలువు వల దొక్క_(డై నను వలయు వంశమున 
ననిన విభీషణుం డన్నతో ననియె, దనుజకులం బెల్ల దగ్గమైపోను 
-అధి విభీషణుడు కుంభకర్దునికి సీత, చెప్పట. - 

. ee 
ననుభయంబున మనయన్న తోం చెలియ, ఘనమెన' నీతి వ కారంబు లెలం 
జెప్పితి నేను నేర్చినయంతవట్టు, చెప్పిన నాల చేకోనండయె అ 
నటు6గాన నిన్నును నన్నను బాన్సి యిటు వచ్చి శ్రీరాము నేం బొడగంటి 


6 


నీ 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5916602012 692000౪1 ౮/౭౧ Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


యుద్ధకాండ ము. 90] 


నని చెప్పుదును దనయంతరంగమున, దను వేశునవినీతి. దలపోనీ పోనీ 

కన్నీరు దొరంగంగం గడుదుఃఖమంది, యన్న జూడంగ లేక యవ్వలం దొలంగె 
నారాఘ వేశ్వరుం డనుజన్మయు క్యు, రై రణోద్యోోగుండై. హరులతోం గూడ 
ఘనర "ద్రరసమురాతమసరూవుం దాల్చి, యనికి నేతెంచెనో యనయగువానిం 
జారుకోటీరభూవణములవాని, వీరరసా వేశవేషంబువాని 

ధీరుండై. కవులను చెగజూచువానిం దోరంవు నెత్తుటం దోంగినవాని 

కనుగొని మదిలోనం గడు వెజంగంది, మనుకులో త్తముండు 'రామతీతీశ్వరుండు 
నారిశై వుట్టిన నాకోవమెల్ల, నారిచేం జూవెద నాకారి కనుచు 

నార్చుచువచ్చు నయ్యసుకుకోపాగ్ని, నా ర్చెదళరవృష్టి నని బిట్టుం గవిని 
కరియాన : నిజధర్మగతిం జెందుననెను కరణి దిక్క_రులు ఘీం కారము ల్సేయ 
నింక నీలుగంజేయు నీరామునలుక్క లంశేశు ననుమాడ్కి_ లంక ఫఘూర్షిల్ల 
నెకయంగ జగములన్ని యు జెనుడ్సడ, గురిలేనిరవముగా గుణము మ్రోయించె 
నాగుణధ్వని విని యలుకమై నెదురు గా గర్భమున గుంభకర్లుండు రా 
మానైన దర్పంవుమాట లింపార, వానితో ననియె నావనజా_ప్తకులుయు 
వఏరరాకున నీకు నెవురంగశాదు, ధీరుడవై యింకం 'దెగువ వాటించి 
యమకలు మెచ్చంగ నమరి నాయెదుట్క సమరంబు నేయంగం జక్క_ంగా నిలువు 
మటుంగాక కపటుండవై మాయంబన్ని, యెటుపోయినను నిన్ను నేల పొనిత్తుం 
గావవే యని పోయి కమలజుంగన్న 4 గావ నాబృహాలోకము నాకు నెదురె 
కావవే యని పోయి కజికంఠుంగన్న ౮ గావ నారుద్రలోకము నాకు నెదుశె 
కావవే యని వేర్చి కమలాటు(గన్న, గావ నావిస్థులోకము నాకు నెదునె 
యని వేర్చివలికిన నారామువలుకు, విని కుంభకస్టుండు వివులంబుగా 
దిగులాంది యగచరాధిపులగుండియలు, వగిలి నిల్వులతొ డ శ్రాణముల్యోవ 
జగతీతలము నాకసముదిక్కు_ లెల్ల, నగల రాషసు: డట్టవోసంబుశేనీ 
నలువొంద నారామనరనాథు. జూచ్చి వలిౌ నుద టరణప్రాఢి దీవీంవ 
'వెడంగుమూయల వన్ని వెబిచి నీచేత, మడియంగ నేనల్ల మారీచి గాను 
రయమున నీచేత రఘు రామచంద్ర, భయమునం జావ గబంధుండం గాను 
గ్రమమొప్ప నీళరఘట్రన చేత, రమణమెం గూల విరాధుండం గాను 

అనిమొన నొకకోల నవనివై6ం గూల, నినకులాధీశ్వర యే వాలిం గాను 
చేతివిల్లిచ్చి నీచే భంగ మొందం బూతాత్తుం డగుబుషిపుత్రుండం గాను 
'రావణుతమ్ముండ 'రాషనేశ్వరుండ, "దేవకంటకుండను దీ _పవిక్కృముండ 

నన్నె టుంగచె రామ నగచరకోటి, క్రాన్నె త్తురానిన,కుంభకర్షుడను 
యెటఅుంగక బ్రహ్రాయు నింద్రుండు నిన్ను “వన 'బేలవై గర్వించి పుట్టి 
యీతరుచరు నమ్మి యినకు లేశ్వరుండ, నాతో డియుద్ధంబునకు వచ్చితీవు 
ఘనమైన పరుషరాతసఫాషణములు, సనకాది యోగీం ద్రు సన్ను తుల్‌ గావు 
ఉరవడి బటితెంచు న్ను గ్ర దానవులు, పరిచారిశకామర ప్రతతులుగావు 

CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


362 శ్రీరంగనాథ రామాయణము 


చలమున నాక్చ రాశుసభటా”” త్తములు, నలిబాడు తుంబురునారదుల్‌ గారు 
వాలుచు నీమా6ద వచ్చునాగాలి, యాలవట్టంబుల యనిలంబుగాదు 
యుద్ధరంగం బమృతోదధిగాదు, యుస్టంబు మజికెలువుండుటగాదు 
ఇట్టేల వుట్టితి వియ్యాజిలోన, నట్టిసౌఖ్యంబు నీకవనీశ్‌ కలె. 
యవి చెప్పనేల నిన్ననియెడి దేమి, యిడెమాడు నాగవ యెట్టిదో రామ 
దీనంబో గాలిచితి చేవసంఘముల, దీనికి సాటియె దివ్యాయుధములు 
బలమును శౌర్యంబు బాహువిక్రమము, గలదేని ఘోరాజిగదియుము నన్ను 
.నెజయ నీయందలి నిజశ_క్లి జూచి, మణీ నిన్ను జంచెద మానవాధీళ 

—ఇగ్రి శ్రీగాముని'చేం గుంభకర్ణుండు గూలుట. గై ఎ 
యనుటయు రఘురాముం డలిగి వేగమున, ఘునశిలీముఖములు గడుంబెక్కు వేలు 
నావాలి నేసినయట్టిబాణంబు, బేవకంటకుమిందం దివిరి యేయుటయు 
జలబిందునులు గోలు చాతకం బనంగ, బలువిడి నాబాణపంబ్బు_లు గోలి 
కరముగ్రమైన ముద్దరము ద్రిప్పుచునుు బరువడి వానరపతులం దోలుచును 
'నెదురుగా6 జను దెంచు నిం ద్రారిం జూచ్చి మది "లెక్క నేయక మాన వెళ్వరుండు 
కవినీ యుద్భటగదాకలితహ స్తంబు, నవలీలం 'దెగ నేనె ననిలబాణమున 
దానిపాటునకు. గొందలు తరుచరులు, నానావిధంబుల నలు దెసం బాణ 
నదిమిణీ పాజంగ నలవిగాకున్న ౧ జిదినీ వానరులు చచ్చిరి దాని, క్రింద 
నున్న దాపలిచేత నొ కవెద్దవృవ, మన్న రభోజనుం డవలీల బెటికి 
యిం,దాదు లడరంగ నేతేర రాముం డైంద్ర బాణంబున నదియును ద్రుంప 
నాభూరితరబాహులమరు లుప్బొంగ, భూభాగమగల నద్భుతముగాం దునిసి 
వెక్కండ్రు కపులు నిర్భిన్ను లై క్రింద, నొక్కటంబడి కూల నుర్వివై బడియె : 
నిటు రెండుభుజముల నినకు లేశ్వరుండు, పటు బాణముల దుంప బల భేదిచేతం 


గడిమి వజ్రమున రెక్క_లు 'ద్రుంవంబడిన, నడ గొండయునుబో లె నలినార్చి యార్చి, 


చేతులు ముక్కును జేనులును లేక, యాతతంబున వికృతాకారుం డగుచు. ' 
నరుగుదెంచుచునున్న యాకుంభకర్లు నురవడిం గనుంగొని యుర్వీశ్వరుండు 
దురమున సీకష్టుం దుంతు 'నేననుచు, సభసంబున నర్లచం ద బాణములు 

ద్ర | 
దెగనిండ శెండు సంధించి ఖండించె, జగములు మెచ్చ దచ్చరణయుగంబు.. 
పదములు దెగియును బాహువు ల్లైగియ్యు గుదియక యత్యుగ్రకోపుడై. నడిచి 
బడ బాగ్ని చ క్రంబుపగిది నాననము, కడువికృతంబుగాం గావించుకొనుచు 
బలువిడి భాస్క_రు బక్టైడురాహ్ము నలవాటు “కొని యారాముం గదినెం 
గదినీన నాకుంభకర్షునినోటం బ్లొదిగొన్న నిష్టుర భూరి బాణములు 
ఇనకు లేశ్వరుం డేయ 'నేర్చడ నొక్క దొనకోల లొకదొన దూరినకరణి 
ఘనమైన యాయంపగమి నోరునిండ, దనుజుండు సింహనాదము నేయరాక '- 
'యేపారువికృతవు'బలుంగువాంకృతులు, చూపులజంకెలు సూవుచువచ్చె 


వచ్చిన యాడై త్యవల్ల భు మేన, నచ్చుగా దృష్టించి యెంద్ర్రాస్త మేనెం.. 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


యుద్ధ కాండ ము, 809 


బ్రిైదరమమ్మైయి రఘుపతి యేయుటయును, నవియును మధ్యందినార్కుచంవమునం 
దలపోయ నాబృహూదండంబుపగివి, వలతియై నిగుడుచుం బవనునికరణి 

'నెజయ లోకములెల్ల నిండ నొండొండ, నెజమంట లాలుకుచు నేవుకో వచ్చి 
కుంభక స్త నిటొొమ్ము గొని యుచ్చిపాట్సీ కుంభిని సాకు దిక్కులు మ్రైూయుచుండ 
నంతలో మజియును నారాఘ పంద డంతక బాణ మత్యంత వేగమున 

సంధించి యేనీన సకలవిక్కు-లును, బంధుకంబుగ మ్రైయ బ్రహ్మాండ మవియం 
బ్రికటంబుగా భూమి పటపట పగుల, సకలభూతంబులు చైతన్య మెడలం 
గలయంగ శతకోటికాలచ కములు బలువెక్క్‌ యొక్క_కు! ప తెంచుభంగి 
ప్రాలినబడ బానగ్ని వడివచ్చుకరణిం గాలకూటంబు మారణ మైనపగివి 

విచ్చలవిడి. బక వేగంబు మెటిస్కీ వచ్చి యాబాణంబు వడిం ద్రుంచి వైచెం 
బటునీలగిరిళశ్ళంగ భాతితో నున్న, కుశిలరాతనుతల ఘోరంబుగాలం 

బుడను్మువై నాదై త్యవుంగవుశెరము, పశునస్టు లంకలోవల వడిం బజియొ. 
బొడవైన గోపుకంబులును మేడలును, బొడీపాడియయి శాలి వుడమిలోం గలయం 
బదికోటు లగచరవతులోలి 'మ్రగ్గః నుచధిలో జలచరయూథముల్‌ బెవర 
నసుధ వై సగమును వనధిలో సగము, నసుుబేహముగూ లె నద్నుతం బడర 
నారవంబున స లన్ని యు గలగా, ఛారుణి వణరా దిక్తటముపబు వగిలే 
లంకాధినాథు నుల్లము న్రయ్యలయ్యె, లంకలో నెల్ల కోలాహలం బయ్యె 
జగములు మోదించె సంతోషవార్షి, నగచ రాధిప్రు లోలలాడి రందంద 
రవికులాథీశ్వారు రఘు రామచంద్రు, వివిధభంగుల సురల్‌ వినుతించి రవుడు 
ఘనుడు రాముడు కుంభకర్లుని జూచి, తనలోనం జియునవ్వు దళుకొత్తుచుండ 
దేవసంఘములకు దిక్పాలకులక్కు భావింప నెక్కు_డీ పడిన రాతనుండు ్‌ 

ఇంక. లోకములకు నెన్నండు నొండు, శంకలేదని మది సంతోషమందె 

నప్పుడు కరమర్థి నాహవలశక్షీ, నుప్పాంగి శై కొని యుజ్జ్ఞ్వలుం డయ్యెం ా 
గడు నుగ రాహువుం గబళీంచి వీదవు విడిచిన వెలుంగోందు విమలార్కు_6 డనంగం 
దదనంతరంబ యాదానవకోటి, మదిలోన నెవ్వగ మల్ల డిగొనంగ 

విన్న నై వదనము ల్వెలవెలం బాజు నున్న శావణు(గాన నురవడిం బాటీ 

దేవ నీతమ్థుండు త్రిదశాంతకుంథు; వావిరి నగచరావళినెల్లం దోలి 

దెసలు భూభాగంబు దివియు దా నగుచు, నసమసాహసబలాహవశేళి త్రాలి 
నెలకొని బుగ్గాంబునిధి మందరాద్రి, గలచియాజెకు క్రియం గవికులాంభోథి 
నిక్క_డక్క_డం చేసి యిం ద్రాదు లెల్ల, వెక్క_సపడం బోరి వివళుండై తూలి 

యంత శ్రీరాముని యధికబాణాగ్ని, నెంతయు దద్ధుండై. యిలమి,దం స్రైశ్లె 
నని కుంభకర్లు. డయ్యనిలోనంబడుట, దనుజులు చెప్ప నాదాన వేళ్వరండు 
తనపాటు నింకం దథ్యం బన్నకరణిం. గొనకొన్న బలువవూర్భం గుంభినింబడియె 

నతి కాయుం డధికశో కాయత్తుడయ్యె, ధృతిదూలి శోకించె దేవాంతకుండు 

దిక్కు దవ్నీన్‌ మాడ్కి_6 ద్రిశిరుండు వడియెగ, దక్కక యాన రాంతకుండు నడియె 
CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 6200011 ౮/౭౭గొగం5 [౧2 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


364: 'శ్రీరంగనాథ రామాయణను 


దనుజవీరులు మసాిదరమహాసౌార్ను లును మవాలోకవిలుంకితు శై ర 
౮ రావణుండు కుంభకర్డునిమరణామునకు శోకించుట. ర్రితా- 
బలుమూరృనంతటం వాసీ రావణుండు పలుమాలఅుం దమ్మునిం బలవింవం దొడంగ 
వడించేర్చు రాఘవవై రాంబురాశి, నెడవక యేనింక నేలెప్ప గడతు 
రామలతుణులను రణములోం జంవు, దేమెయి నీవని యేనున్న చోటం 
జటులరాఘవమహాశరవహ్ని శిఖల, నిటు నేలంగూలితి చేకాంగవీర 
నిద్రారతుండవు నేడిట్లు దీర్హ నిద్ర శైాకొంబు నిర్లి ద వి క్రము(డ 
కులిళథారకునై నం గూలని మెను, యిల నరునేటున నిటు గూలవలనె 
నంతకునకు నీవ యఖిలంబు నెటు(గ, నంతకుం డన నుంటి వారూఢళ క్రి 
నంతటి నీకు నీ యవనిలో నివ్వు డంతకుః డయ్యునే యకట! రాఘన్రండు 
నిద్ర మేల్క-ని నీవు నిష్టురవృ త్తి రుద్రుడవై తమ్ము రూవడం తనుచుూ 
నద్రివిద్రావణుం డాదిగా సురలు, నిద్ర, (బో రెన్నడు నెరనీనభీతి 
నీవాజి.ద్రుంగుట నిర్ణరు లింక, 'నేవిధంబున నన్ను నేల నైకొండ్రు "9 
కుల మెల్ల రథతీంచుకొజకు నాతోడం .జలమునం బలుమాటు సద్బుద్ధి చెప్ప 
వినక విభీషణు వెసందన్ని వెడల, చనుమన్న పాపంబు నైంచునె నన్ను. 
గడుకొని నీవాదిగా బుదిమంతు, లుడుగక చెప్పిన యుచితో !క్తు లెల్ల 
నెమ్లితో విననైతి నిన్ను గోల్పడితి, నమ్మినజయ లక్షి నాకేల కలుగు ం 
బలిమిమై నావలపలిమూంపుభంగిం గలహరంగంబునం గడిమి వాటించి | 
పటుబాహుబల మేది పడితి వీవాజిి నిటమోం6ద దిక్కునా కెవరు గలరు | 
అని కుంభకర్ణుని యందందం దలంచ్కి వనట నిట్టూర్పులు వడిం బుచ్చి. పుచ్చి 
పరితాప మనియెడి బడబాగ్ని గలిగి వెరిగాడిలాలయ౯ 'ఫేనంబు గలిగి 
వెడలు కన్నీ రను వెల్లువగలిగ్కి కడ లేనివగపను కరుడులు గలిగి 
ప్రకటరోదనమను రావంబు గలిగి, చకితత్వ మనియెడి చలనంబు గలిగి 
మునుకొని శోకసము ద్రు(డై. వెద్ద, వెనుంబడి'యెంతయి వికలుండై యున్న 
యారావణునిం జూచి యప్పు డొక్కింత, ధీరత వాటించి త్రిశిరుండు వలినెం | 
బదిలంబు దప్పి యిబ్బంగి శోకించా దిదియేమి దేవ నీ వితరులమాడ్కి_ 
వనజాసనునిచేత వరమును గొన్న, ఘనశ_క్లి నీయందుం గలిగియుండలను | 
అవిరళమం త్ర పూ త్మాస్త్రము ల్వ జ్ర,కవచంబు నీయందు గలిగియుండంగను 
ఉరుతరగతిగల యుజ్జ్వలరథము౦ గర మొప్ప నీకును గలిగియుండ(గను 
శోకింతురే నన్నుం జూడు మొక్కింత, నీ౫ెదు శెవ్వరు నిర్హరవై ర | 
వేవేగ యవలీల వెడలి రాఘన్చని నీవి క్రమంబున చేలనై గోగూల్పు శ 
మిట శోక ముడుగు సీవింతయ చాలు నట నేను బోయి మహాజిరంగమున | 
| 
| 


4 


నతులవి క్రృమక ళాహం కారవృ త్తి, నతిశూరుం డితండన నంతటం EE 
గరుడుండు పాములఖండించుమాడ్కి_(, దరుచరావలి నెల్ల ధరణిం గూ ళ్నెదను 
సురపతి వృత్రుని స్రుక్కించుభంగి, హరుః డంధకాసురు నణంగించుపగిది 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 692000౪1 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
యు ద్ధ శాండ ము. 365 


రాముని ద్రుంచెద రణములో నిప్పు డీమెయిం బోయెవ 'నెలమి నన్న నువు 
మనిన రావణుతొ 'డ నప్పుడు కడంగి, ఘనబాహుబలుం డతికాయుండు వలి 
యింత శోంకింపంగ నేటికి నీకుం బంతంబుతో వైత్యబలములం గూడి 
యేనుబోయెద' నంపు మిటం జిత్రముగను, గాననంబులు గాల్చు కార్చిచ్చుపగిది 
విపులబాణంబుల విళదంబుగాంగం గప్రులతో రామలక్ష్మణుల జం వెదను 
అని వల్కునవుకడు నరాంతేకు గూడ్కి యనుపమబలు:డు బేవాంతకుం డనియె 
నేమిద్దఅము(బోయి యీతణంబునన్సు రామలక్ష్మణుల మర్కటులం ద్రుంచెదము 
అనిన మాటలకు డై త్యాధీశ్వోముండు దనశోక ముడెగి మోదంబున నుండి 
తనయులతోంగూడి తద్ధయు నొచ్చె, ననిమిషగణయు కుం డగునింద్రు మాడ్కి_ 
సవ్విధంబుననుంకి యా రానణుండు, నవ్వుచు. గొడుకుల నలువురం జూచి 
రామలక్ష్మణుల మర్క_టనై న్యములను, భీమాస్త్రములం జంపి వేర్చిరం డనుచుం 
దనతమ్ము లగుమహోద రమవోపార్ము $,లను వీడువొలివె నాలము నేయుండనుచు 
మాకతంబునను నీమనుజాశనుండు, చేకొని నీతశై. శ్రీరాముం దొడశె 
నని యరిషడ్వన్షమారావణునకు మునుమున్నె రాము నిమ్మల దాశంబోను 
పగిది నాయార్వుకు బ్ర వ్యశిండభాండ, మగలంగ నాక్చుచు నని కేగునవుడు 

-అ౦ అతికాయమహోదరులు మొదలగువీరులు యుద్ధమునకు వెడలుట. 03 


భూరి శారదఘనస్సురణంబు గలిగి యైశావతేభంబు నంశంబు గలిగి 
తనరారుచున్న సుదర్శనేభంబు, నిను డ స్పశిఖరినై నెక్కినకరణ 

నెక్కి మహోదరుం జేపారి నడిచెం దక్కక నిశితాయుధంబులు వెలుగ 
బటుజవస త్త గ ప్రభావము ల్లలిగి చటులంబు లైన యళ్వంబులం బూన్ని 
యెసంగు చాపంబును నింద్రచావంబుు పసమిజీ సూర్యునిభంగి వెలుంగ 
నరదంబుమి6ద నీలాభ్రంబపోలెల దిరమైన వేడ్క_తోం ద్రి శిరండు వెడ లె 
వితతధను ర్వేదవిద్యాఢ్యుండై న, యతికాయుండును నప్పు డధిక తేజమున 
శరచాపఖ డ్ఞాదిశ స్తాస్త్రసమితిం గర మొప్పి సూర్యు ప్రకాశమై వెలు 
దనరారు కనకరథం వెక్కి వెడలె ఘనభూషణద్యుతిం గన కా ద్రి యగుచు 
సురవరఘోటకస్సురణం జెన్నొంది యురభూషణ ప్రభ నుజ్జ్వలం బైన 
యవదాతహుయమను నరాంతకుం డెక్కె(, బ్రైవిమల తేజో విభానితుం డగుచు 
శ_క్టి యుద్భటబావాశో_క్లిమెం దాల్చి, శ_క్లిపాణియుం బోలె సన్ను తికెక్కి 
దీపితగదం దాల్చి బేవాంతకుండు, రూపింప విష్ణునిరూవున నడివె 
గురుగదాపాణియై గుహ్య కేశ్వరుని, 'యరు దై నకడిమి మహాపార్ము (6 డొ వ్చెం 
గాలచక్రంబులగతి నుజ్జ్వ్యలంబ్సు లైలీలం బెక్కైన 'యరదముల్‌ వెడలె 
గొండలవడునునం గోటానకోట్లు, గండుమిటీన మదగర్వముల్‌ గలిగి 
దండిమై వెడలె నుద్దండత వా_స్త్రదండంబు లొప్ప వేదండసంఘుములు 
హేషారవిబుల నెల్లదిక్కులను, ఘోషింపంజేయుచు గుజ్జము 'ల్వెడ లె 


గాలకింకరసనూ కారంబు లమకల గాలుబలంబు లుగత నేంచి వెడలెం 
CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized Byslddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


866 శ్రీరంగనోథ రామాయణము 
జతురంగబలము లీచందంబునొంది, యతులితం బగుటయు నప్పుడు నడుమః 
బళయకాలార్కులభంగి నెంతయును, వెలుగొంది రాదైత్యవీరు లార్వురును 
అతిళుభ్రమగు శరద భ్రంబు లొప్పు, గతివార వుండరీకంబు లాప్పాంం 

' గడిమిమై గాలుతును కాబేనిం జత్తు, ముడుగ మెబ్బంగి రణోత్సాహ: మనుచు 
నడచిరి కలనికి నానావిధముల, నెడపక పంతంబు లిచ్చుచు వారు 
అప్పు డొండొరన్రలయావ్యానములను, 'జెప్పం బోద్యం బైనసీంవానాదముల' 
రథఘోషములను దురంగ హేవ లను, పృృథులదంతావళ బృంహితంబులను 
గరము గ మగుపదఘుట్టనధ్వనుల, నిరపమధ్వజకింకిణీనిస్తనములం 
బటహ ఖరీశంఖభయదనాదములం, బటుతరనిస్సాణథఛాం కారములను 
దిక్కులు ఘూంర్లి ఖ్లె దివి వెల్లగిల్లెల 'జుక్కలు డుల్లె వాసుకి యొడ్డగిల్లె 
మేరున్ర గంపించె మేదిని వణరా, భారమోర్వక దిగిభములు చలించె 
నటు దానవానీక మాకోట వెడలు, బటుభయంకరవృ త్తి భ్రవగవల్లభులు 
భూనభోంతరము లాస్ఫ్ఫోటనధ్వనులంబూని యొక్క_ట నిండ భూరిస త్త (ముల 
దలకొని గికులును దరువులు వైచ్చి చెలగించి రప్పుడు నింహనాదములం 
జలమున దైత్యులు చటులబాణములు, బలువిడి గురిసిరి ప్లవగులమింద 
నసురావళికిము న్నె యాంకవివరులు, నసురులంజంపంగ నడరి 'వెల్లార్చి 
కపులకుమున్నె రాశను లుగ్రవృత్తిం గవులః జం వెదమని కడక వాటించి 
యసమునం జలము వెంపార నొండొరుల, వసుమతివై బడ వైతురు కినిసి 
యసురులచేతిళ స్ట్రా 'స్ర్రంబు లొడిస్కి వెసం బుచ్చి వెళ్లున విలుతురు కపులు 
కపికోటిశేకివృటంబులు గిరులు, కుపితులై విలుతుకు శ్రూరచానవులు 
కపులకాళ్లనుబట్టి కదిసి రాక్షసులు, కపులతోడనె మహోగ్ర తను వప్రేయుదురు. 
అసురులక్షడ కాళ్లు నలమి వానరులు, నసుకులతోడశనే యడంతురు. బెట్టు 


అటుపోర జర్టరితాంగులై నేల, గుటిల దై త్యులుం .గవీళోటులు6 ర్రెనా [టను 
దురములోం బడియు నెత్తురులు ,గ్రక్కుచును, బొరిం బొరి మూర్భలః బొంది యంత 


దెలిసి వాథరులును దేవకాత్రవులు, కలిని కయ్యము నేయ(గా నందుం గనులు 


దానవుతో నెత్తి దానవు వెసి యేనుయతో నె త్తి యేనుంగునేని 
తురగంబుతో నెత్తి తురగంబునేస్తి యరదంబుంగొని కం నడరంటనేని . 
కరి నెత్తుకొని తురంగముం బడ వైచి, తురగంబు నె త్తి. దైత్యుని డొల్లనేసి, 
యురుత_త్డ ్వఢీరులై యు గృతనార్చి, తరుచరవీరులు దర్చంబు మెజని 
పొరింబొరి నిబ్బంగిం బొరప్రుచ్చుటయును, సురరివుల్లొందలు ్రుక్కుటం జూచి 
రయమునః గోవంబు రంజిల్ల దైత్య,చయమును వానరసమితివై గదెసి 
వ్రదరంబు "లేని చ కృంబులనేసి గదల నొప్పించి ఖడ్డంబుల ద్రుంచి 
భిండివాలంబులం బీచంబు లణంచ్కి ఖండించి సురియల' గండలు' బరులు 
కుంతేళూలంబుల గ్రుచ్చివానరుల, నింత లింతలుశోనీ యెసంగి యాఠర్చుటయు 

-నంతటం బోవక యగచరు లారి, యంతంత కడరి దై త్యావళిం బట్టి 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5916602012 692000౪1 ౮/౭౧ Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
యుద్ధ కాండ ము. 367 


ee బర్వత ప్ర కరముల, నురవడిణె త్తి యత్యుగ్రత వై. వం 
బడియెడి దైత్యులు హౌలుజై డైత్యులును, నుడుగక యందంద నొరలు దై త్యులును 
గలయంగ నెత్తురు గ్‌ గ్రక్కుదై త్యులును, పాలుఢరి నేలవై బౌరలు ఇ దైత్యులును 
అందంద నట్టలై యాడుచె త దైత్యులును మ్ర మంది ప ప్రత్యర్థుల ఇ మజచు దైత్యులును 
నెక్కినరౌతుల. నిటునటుం బడంగ లెక క టియర్‌ కరాళించుగుజ్ఞములు 

పక్కెర లూడంగం బఅచుగుజ్ఞములు, దిక్కులు సుజివడం దిరుగు గసజ్ఞ్రములు 

కీ లెడలిన క్రి య 7డయు గుజ్ఞములు కూలి కాళ్లను 'దన్నుకొనెడు గుజ్జములు 
వికలంబుతే పోవ విచ్చుగుట్ణములు, నొకరూవు నేళ్చడ కుండుగుజ్ఞములు 
కరములు దునినినం న్‌ 'వెరవారం గొమ్ములు విజోగినకదలు 

మరలి లంకకు పెన మగిడెడికతులు, తిర మేఏ దిర్దిరం దిరిగాడుకరులు 

కొండ కై వడి వడి: గూ లెడికరులు, ఖండ? చతుండంబు లై కలలగెడికపలు " 
రథికసారథిరథ్యరహితరథములు, ప్ర ప థితంబుగా భువి బడురథంబులును 
వారగంక్లును బడ్డ పరరళ బులు. నారగం దల క్రిందు లగురథంబులును 

కీశ్లెల్లం దప్పి మ్రేగ్రినరథంబులును, శౌ శిల్లః లెక పొందనిరథంబులును 
శర LE os లంత దబుచగుటయుం జూచి 
సుర ఖేచరాదికస్తోమంబు చో ద్య, తరమని యాత్ర లోం దద్దయు మెచ్చ 

నప్పుడు కినిసి నరాంతకుం డార్సు, లొవ్చ నిజాస్యంబు టు బజువ్సీ 
యసురుల నోడకుం డనుచు వానరుల, నసమున6 గిట్రి 'బెట్టగలించి తాం 
నెలకొని యొక్కొ_క్క నిమిషంబులోన, నిలగాళ్చే నేదు నూజేనీ వానరుల 
సురవతి శౌర్యంబు సొంపారుచుండ, గిరుల వ్రైయుచును నేగిన 'తవవోళెం 
దరుచరకోటులు6 దజచుగాం బడుట, నిరవోొంద వాయ హు త్రోవ యొవ్నె 


- నేవానరుండై. న నేయి కోవమున, భావంబులోం దన్ను. బరిమార్చంవపేందు 


నంతరంగము. జొచ్చి చ నంతకుమున్ను తా నతని నుక్కణంచు 
నేకవియైనం దన్నె దురంగం దలంచి, భీకరుండై. గిరిం చెరుకంగం జూచు 
నంతకుమున్ను తా నధిక కరౌద్ర, మున, నంతేంత డగ్గరి యతని రూవణంచు 
నేబలీముఖుండై న నేప గ్రలించి * తా బెట్టుగాంగం బాదపమె త్తం దలంచు 
నంతకంతకు హెాచ్చి యతిభీషణముగ్‌, నంతకుమున్నె 'తా నతని గీటణంచు 
నంతటం బోవక హయమువై6 బఅవీ, యంతంత వెనుగుంపు లైనవానరుల 
'వ్రేవులు ద్రొబ్బలు వెల్లుగా నుకుము, గో. వివిధములైన నరుల 'ద్రోకిాంచు 
గుండెలు వగులంగ గో లెమ్హలగల, నొండొండం దాంకించి యురగిరలనాల్చు 


నలుకతోం బ బ్రశయశాలానలుపగిదిం దలకొని యొంమ్‌ను చానయై నిండి 


వానరవరనై న్యవనములు విబుగ, మాన క్నగృతం బవమానుండై. మోద 
వానిశౌర్యంబును వానిళ_క్రియును, వానరు లెల్ల నోర్వంగ లేక య యవుడు 
వికల్నులె యుండిరి విస్మీతు లగుచు, సకలబేవతీలును జలియించి రపుడు. 
పటుఖీతియౌందిన ప్ల స్త వగ నైన్యముల, నటు వేర్చుచున్న ' నరాంతకుః జూచి 


eee ene Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri ee Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
368 శ్రీరంగనాథరామాయణము 


ఆరి అంగదనరాంతకుల ద్వంద్వ యుద్ధము, ఈ 

యనయంబు కోపించి యంబుదషటల,మున నున్న నూర్యుండు "మొననీనమాడ్కి_6 
గవీరాజతనయుం డంగదకుమూరుండు, కవినేనలోనుండి కడం, నేతెంచి 

"యోరి నరాంతక యుగ్రతం గపుల, నీకసంబునం జేర్చి యేల చం చెదవు 

ఇంత చేసీనను నీవిటు చ వై లె యంతళారుండ వైన నని దాశు నన్ను 
“ననవుడు నవ్వి నరాంతకుం 'డనియె, వనచర నీవెంత వాడను నాకు 
నం నదటడంచితిని, నిఖిలదేవతల మన్నింవ శేయితిని 

అట్టినాతోడ నీవా యెదిరెదను, పట్టి చట్టలుచీరి పావై చెదను 

సూ జూతుగా కన్న నగుచు పనలు దనుజదళ శ్రీవుదర్చంబు మాన్ని 
వూనిన ఖవనూతిం బొరిగొని పిదప, నేనేగునపుడు నీవేలులోవే నన్ను 

ననుడు దానవు; కాలాహిచందమున, మునుకొని యార్పులు మ్రైయంగవచ్చి 
ఘనతరవిస్సులింగంబులు చెదర, ననయంబు తనళశ క్రి నంగదువై వ 
గరుడునివక్రంబు గదినినంతటనె, పరచిన కాలసర్పంబునుబో లె 

నది వృ జ్రనిభ మైన యతనివత.౦బు, గదనీనయంత నే ఖండంబు లయ్యె 
వజాయుధంబున వరనై ల మణంచు, వ జ్రైచందంబున వాలినందనుండు 

అజచేతనే వాని కక. _స్తకను, లవ నిర్భరవృ త్తి నేనె 
జెచ్చెజ వేయంగC జేట్పడి నోరు, విచ్చుచు నాలుక వెడలంబెట్టుచును 

వెరవిడి కాళ్లును వెసం దన్ని కొనుచు ధరమి(ద6 బడి చచ్చెిం ౯ దత్తురంగంబు 
అటుతురంగమువడ్డ నన్న రాంతకుండు, చటుల కాలానలజ్యలి తాస్యు( డగుచు 
గాడయుమంచును బిడికిట మ_స్తకంబుం బొడిచి యంగదు మూర ృంబొందించుటయును 
అంతనె శెలిసీ నరాంతక నీకు, నింతశ_కియుం గలదే యని 'వేర్చి 

"పెరిగిన పిడుగాన పిడికిట వాని, వరశై లనిభ మైన వతంబుం బొడిచెం 

బొడిచిన నెత్తురుల్‌ పారి బొరి దొరంగం బొడిపాడియై ధరం బునుకలు నెదరం 
గడుఘోరమైన సంగరభూమిలోనం బడి నరాంతకుం డంతం బ్రాణము ల్నిడిచె 
నార్చిరి దేవత లామింటనుండిి యార్చిరి వానరు లవనీతలమున 
దనుజాధినాథునితనయునిషాటు, గని మహోదరు డుగ్రకరిం బురికొల్చె 
ననుజుండు వడుటకు నడలుచు వాలి, తనయు నేచుటకు నుద్దండకోపంబు 
ముప్పిరిగొనలో నిమ్థులం బరిఘుంబుం ద్రిప్పుచుః బజుతెంచె దేవాంతకుండు 
రవిమండలముబోలు రథ ముగ్ర భంగి, స నవని గంపింప నుద్దతిదోలుకొనుచు 
ద్రిశిరముల్‌ త్రేతాగ్ని తె లెజుగన వెలుగ, ద్రిశిరుండు గవిసె నుద్దీ ప్రకోపము 

నప్పు డంగదుండు శాఖాయుతం బగుచ్చు నొవ్ప్చెడు నొకవృతు 'మురవడిం ా 
యడరంగ నార్చి బేవాంతకు వైవ, నడుమనె త్రిశిరుండు నలగ నేనె 

నేసిన మందికి నెగసి యంగదుండు, గాసిల్లి ₹ై.లవృతుంబులు మిగుల 

నడరింప నపుడు దేవాంతక త్రి శిరు, లెడబడ(గా ద్రుంచి యెంతయు మించి 


సరగించి రతనివై 6 బటుతోమరంబు, లరుడారంగాం జేరి యతుక్ణిదగ తను 
0౮-0౦. Nanaji మం Library, BJP, Jammu. Digitized By Siddhanta శే ంస్రో్రీం[1 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


రై యుద్ధకాండ ము. s6y 


నంతటం బోవక యాప్పుచు మజియు, వింతగా బొదువుచు వేగంబు మెజునీ 
యావాలిసుతుమింద నధికరోషమున, దేవాంతకుడు వె వె దీపించి పరు 
దరమిడి నింహనాదంబు నేయుచును, చెరలక శరవృష్టి 'త్రిశిపండు గురినె స 
నురుదంతి గొలివె మహోోదరుం చేయి, వరగంచె నతన్నివె6 బటుతోమరములు 
ఎననీ మువ్వురు దదమయేవు చమూవుటయు, ఘనరోవ. మొదవ నంగదుంయ కోవీంచె 
దంభోళి క్రియ మహాోదరునియేనుంగు, కుంభస్టలము: జాతం గుధరళ్ళంగంబు 
గారలి వ్రేనిననది ఘీంకార మెసయ, నొరలి గుడ్లులు- వెలి కురికి చచ్చుటయు 
జయలత్ష రాఘవేళశ్వురుం బొందంగోరి, ప్రీయమునం న్లైనేయం బెట్టియం దెరంిచె 
ననంగ నాకరితల యటు వన్నీ యొచ్పె, ననువమం బైన ముత్యంబులు నెదర 
నంతటం బోక 'దేవాంతకు వ్రేసె దంతినంత మగల్చి తారాసుతుండు 

అటు వ్రైటుపడి వాతహతిం జలెయిుంచు, పటుసాలనృతుంబు వగిదిం దూగాడి 
నెత్తురు గ్రక్కియు నెజసాహసమునం జిత్త మొక్కింత గారాజేని యయ్యసుక 
పరీఘంబు గొని చ్రేసెం బర్వతతటము, కరణి నొప్పారు నంగదునురస్థృలము 
నంగదుండును దాన నవన్నివె మ గ, యంగముతోడ శైర్యము చిక్క బట్టి 
' కోవీంచి బేవాంతకునిమాంద నడువ, దీపితాస్త్రంబులం ద్రిగీరండు. మూయ 
నావాలితనయుని నాత్మ వ్రైకొనక్క లావున ఫా లస్థలము నాట వేనె 

నంత నీలుండును ననిలనందను(డు, వంతంబుతోం దోడువడి రంగదునక 

నందు నీలుండును మహాశైల మె త్తి, యందంద. ద్రిశరువై నాప్పచు వైవ 

=అధ్రి హానుమంతుండు మొదలగువారలు లి? రాదిరాతసవీరులం జంప్రుట. ర్రిఆా- 

నశొనిదందంబగు న 'శ్రంబుం దొడిగిి త్రిశిరుండు న్టోరిం చెగ నేనె నడుమ 

థీరత వాటించి బేవాంతకుండు వారియై యొప్పిన పరిఘం ద్రప్పుచును 

బలియుండై. చను బేరం బవమానసూనుం డలుకతో రాతసు నౌదలం జూచి 
'బెడిదంబుగా వెసం బిడికిటం బొడిచెం బొడిచిన నప్పుడు పారంబొరిం బండ్లు 
డుల్లంగ నోరు బెట్టుగం డెర్చుకొనుచుు ద్రైశ్లౌ దైత్యుయ గుఢ్గు దిగ వై చుచును 
దేవత లార్చిరి దివినుండి యపుడు, దేవాంతకునిపాటు తెటుఃగొప్పం జూచి 
త్రిశిరుండు కోపించి తీవ్రత నెనె నళని వేగాస్త్రంబు లన్నీ లునూందం 

దగ వెండియును మహోదరుం డుగ్ర వెగృముగునొక్క_ కరినెక్సి యార్చుచు వచ్చీ 
కులగిరి వై వాన గురియుచందమున, నలున్రు దీపింపంగ నతనివై నేనె 

నానీలుడును వానియ త్ర సంతతులం దానెంతయును ఖిన్నతనుండునై నొచ్చి 
యటు మూర్భనొందియు నంత నె తెలిసి వటుగతితోడ నభంబున శెగసీ 
తరువులతో*డ నుద్ధతి మిందికె త్తి, ధర్షణీభరమ్లు మహోదరునివై వై చె 

చెచిన దానిచే వారణయు కూ జ చచ్చాం దలవ్ర,న్సి యమ్మహోదరుడు 
థరమిాంద నమృహాోదరుండు గరాలుటయుం దిర మైన కడిమితోం ద్రిశిరండు పేర్చి 
సరిగొందునని సెక్కు_శరములు నేనె నరవాయిగొనక యాహనుమోంతుమిాయం 
స విజీచ్చి తెచ్చి యారావణి త్రిశరువై 'వైవె 


0౮-0౦. Nanaiji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
370 శ్రీరంగనాథ రామాయణము 


- TT re Ma గ షష = Cs వష Dae: జ్‌ 
నా నిటు వ్‌ పుముురై. 'ఠరాల నేనె ర్‌ం లు వెాజంగంవ6 Sm సెర్చి 
హనుమంతుంవంను వానియనవంబుమిోంది, కనువారగా దాంట్‌ యత్యు గ్ర ముగను 


'సింగంబు గజములు జెల రేల ' వ్రచ్చుభంగి రథ్య్యంబులం బటుగతిం జంవె 


నాత్రి+పండును ననిలజుమోఃచ, నాతతంబుగ శ కి యడరించుటయును 
బలుమంట లెగ మంగ బట తెంచుడాన్సి బలువిడిం బట్ట యవ్బావని ద్రూంప 
శ_క్టి దుంచిన నిజఠో క్టి వాటించ్చి శ కి జహగ్గయుం బోలు చటులానీం గొనుచు 


వే 
5 సప ర్క వచ్చి యాహనువుంతువతంబు చాక 


నచ్చెకునై న రయంబు 
జా 


నబిశేత, వే సె నర క నుబిశ్రులన తంబు 
= AY, | RE యం గ్‌ ధా) 
నయడిదంబు వైచి, కుటిలరాతనుంకు గృక్కున మూర్ళన్‌ ౦దె 


జిచంబుం బుచు 
బొడిచె 


ఏనం దనకటంబులు పాంగ దర్చ్పముప్పొంగ 


bus) 


య మ ~ =] క 
పును_స్పకమ్సు నెపునం దంచు సరం దు చందమున 


cy 


శకెగనేనె నాజై తు చ్చ తె దై 

దిశలు భూభఖాగంబు దివియు ఘూోషింపం ద్రైశికండు భూస్ణలిం డ్రె శ్లైం ద్రైళ్తటయుం 
బటురొ దృ మున మ a స టె అంబు బొమలును నెరి ముడివడంగ 
నలరు నెక్పేట ఏం దోంగి యాశా కిక 
నురుమణి ప ప్రభల To మె మ్‌; 
డా ర్బంబుల న నరుణగంథమున, నుఠుతర 
యువయార్క_జాసమానోజ జలం బగుచు నొదభ్రు గడాదండ మ్యుస్తుండై 'తాల్చి 
తనకోపశిఖ మండ దర్చముప్పాంగ, హనుమంతుమిా(ద రయంబున నడువ 
నెడసా చ్చి యొక్క మహీధరం 'బెత్తి యెడపక వైళ్యువై బుపభుండు వై చె 
నడరి యంతటిలోన నవ్యహీధరము, దొడివడ గదం గొని తుమురుగా వే నెం 
లు గవ త్రి సవుముండై బుషభుం బటుస త్త మున మవోపార్ము [రకు వైచె 
దానిచే దుం వాళి నటు డూనిన మూర్భచే నొక్క్‌ంత డెలినీ 


తవ కర్మంబు, దగ బుచ్చుకొని తుంచు చె వంబుకరణి 


యాలోన వేగ మవొపార్షు స పతొమ్లు, వ్రాలినవిడికిట వ్రయ్యం దాటించెం 
డాటించుటయు re విడిపే, మేటిస త్త ్టముదూలి మేదిని బడియె 
మ వాదండంబు నాబుషభుండు, వేగంచకొని యార్చి ప్రై వేనీన చైత్యు 
ట్రై" వజ్రంబు వ్రైటునం గొండ్కతో సరియై తల మ గూలె 
నటు మహన త, మవోపార్ముుం డవస ౬ బటు? భయంకరవృ త్తి త్రీ బడుటయు. జూచి 
కరువలీచేం దూలు కారాకు లన నంగం దిరిగి దైత్యులు నలుచెసలకుం జనిరి 
ten వార లవని _వెంబడుటం జూచిన రోషవిస్ఫురణశో భిల్ల 

“క లోకము లెల్ల మ్రింగెద ననుచు, గడంగిన శ్రియ నతికాయుండు నేర్చి 
ల్‌ మసాల వెలుగుచు మిగుల, నా 'బైనట్టి యరదంబు నెక్కి 


నం - 


థె cc-0. 12౧2 Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 
f 


pr 


నాలాల కా 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
యు న హొలి ట్‌ మూ 371 


తనరార నీంహనావము చెలంగించి, తనవేరు నె నెప్పి యుద్దండ3' వంకే 

నిస్థం రిరారావంబు నిగడ merger ఫంబు- “అలడయలింపం గవయుచంవమున 

గవపినేన్నవె మప స్స ౦బుగాం గవియం, గు నిళాటునాకాళంబు. జూచి 

వటురౌొద్ర లీల నిష్టకుంభకర్లుం, eS వచ్చెనో యని యెంతయు పబెదరి 

కొందటు మూార్శిల్లం గొందటు వెలువం గొందటు వగు చేకొని మూచుచుండం 

గొందటు వాపోవం గొంచలు గలణగం గొందటలు రామ చేకొనుమని యు 6 
బర్వినఖీతి మెం బఅ లం చుకప్రుల, స డోడ కోడకుం డనుచుం 

గలయ లోక ము లెల్ల గప్పి గ్‌ర్డిల్లు వ్ర వ,ళయావసర మేఘవపటలంబపో లె 

"బెజిదంబుగాం బేర్చి పృ i శులజేగమున, ; నడ తెంరుకున్న అ నవనాథతనయు 

నగ్ధలికయు లావు నధిక కా ద్రంబు, నగ్తత్‌యును ద్ర వ్యులందె వీషీంచి 


గ స్‌ 
“డారామ్మ జననాథుం డావిఖవషణుం జూచి వలిెెం 


కం ఇజఃగంది యు 
బిశుగు మ్రోనినమూాడ్కి_ బెడదంపుమైో తె, నడరి వచ్చుచునున్న యరదంబుమూాయథయ 
మ వనుతొడ వ. 49, ays చాప 'మొప్పారం 


వరచివ్యక స్త య. ేడ, నరుదైన దైనయకట్ట్రి సింహధ్వుజం బొవ్చ 
నలువొంద నార్చుచు నలుగురు సార్శథులు త్‌ తోల నొక వెయితురగము ట్పూన్న్చి 
మూండుకన్నులుగల మూూర్తియుటో లె, వేడిమి . వెదచల్లుకొనుచుం 


గవులం దోలుచును నిక్కడనె చూచుచును, విపరీతగతి వచ్చు వీ వీం 'డెవ్వండనిన 
అం వఫీషణుండు శ్రీరాముల కతి కాయున్ని ప్రభవముం చెలుపుట, ఆ 


దేవ యీదైత్యుండు దేవారిసుతుండు, రావణుకంశును గణగరిష్టుండు 
చతురంగములయందు సమరంబునేయ, నతినివుణుండు వీం డవనీళ్లతిలక 
యరుడైన చేదశా స్తాదివిద్గలను, బరిణతుం జెంతయు. బరత త్త నేవి 
లంక యీావీరుని లాన్రునః జేసి శంక లే ఆపుడు నిశ్చలవృ త్తి నుండు 
ననిమిషు లలెగిన ననిం జావకుండ, వనజాసనునిశోత వరము గొన్నా (డు 
దివ్యాయుధంబుల దివ్యశస్త్రముల, దివ్యమం త్ర ంబుల దీవించు వాడు 
మీటి యిం్రాద్యనిమిషులను నూటుుమాటులు గెలిచిన మగయిమివాయ 
వాసవువ జంబు వరుణుపాశంబ్బు నాసమన ర్తి మహో ల దండంబు 

ధనవతిగదయు నీతనిశ స స్తసమిత్కి ననిశేంబు "సుం బ్రలీహతము శై, “లె యుండు 
మనుజాళనుండు ఛాన్యమాలినియంచె, గనినవుత్రుం డతికాయుండు వీయ 
ఈచదానవునిచేత So మేదినీనాయక మెదుగక my 

సమరంబులో వీని: జంపుట లెస్స యమిత్తవిక్ర మేళిినని చప్పుచుండ 
“వాడంత బటుగుణథ్యని దిక్కుల్న్మద్రువ, ee వచ్చుటం జూచి 
ఖండనోద్యగ్ర,ండు గవయుండు నట చ. కుముదుండు 
మారుతాత్త జుండును మైందుండు నలుండు, శరభుండు నీలుండు శతబలి గజుందు 
నాదిగాం గలుగు మహాకవివరులు; మేదినీజంబులు, మేదినీ ధ్రముల్లు 


[109 
గ్య 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


రట శ్రీరంగనాథ రామాయణము 


వడి నెక్తుకొనిపోయి వానికి నెమరు నమువంగ నటుమూచి నవ్వి దానవుయ 


కలహవిక్రమక ళాకఠినస త్త (ములు, గలుగవు తొలలసండు కవులార మీరు 
త్రీజగంబులును 'మెచ్చం దివిరి వారాశ్సి నిజళ రాగ్ర్రంబున నిల్బినమూరుం 

డతం డెవ్వం డిటు చూపం డతనివై6 గాని, యతులితం బైన నాయస్త్రంబు విడువ 
దురమున నింద్ర జిత్తుయు గట్టినట్టి, యురగపాశంబుల నూడ్చుకొన్నట్టి 

యత డెవ్వం జిటు చూపుం డతనివై గాని యతులితం బైన నాయ స్త్రంబు విడువ 
మూండులోకంబులు మునుమిడి గాలిచి, వాంజిమి మగంటిమి వ్రాలినళూరు 
నలఘుబలోదీళ్లు నాకుంఛకళ్టుం దలం డ్రై వ్వనేసి యున్ధతిం బేర్చియున్న 

యత డెన్వం డిటుమూపుం డతనివైంగాని, యతులితంజఖైన నాయ స్త్రంబు విడువ 
దేవదానవయడుదివిజాలకాజ, భావింవ నెక్కు_జై పరంగినయట్ట్రి 

రావణు నోశ్చెన రణములో'* ననుచు, నీవిథంబున లంక శే తెంచుకళూరుం 

డతం 'డెవ్వం డిటుచూవుం డతన్నివె (గాని, యతులితంైనన నాయసస్త్రంబు "విడువ 
నని 'పక్కుగర్వంబు లాడుచునున్న, దనుజాధినాథునితనయునిం గిజ్జి 

కడింది కోవమున వృతంబులు గిరులు, నుడుగక కనినాయకో త్తములై (వ 

నవి యంతవట్టును నతి కాయుం. డెడ నె, యవిరళ మార్లణాహలత్‌ః ద్రుంచివైచి 
గురుత ర్మాస్త్రంబులం గుముదునిమూంటం గరము, గ శరపంచకంబున ద్వివిదు 
నరుడార మైందు నై దమ్ము 'లేడింట, శరభునిం చొమ్మిదిసాయకంబులను 

ఘనతరబా ణాష్ట్రకంబున గజునిం గినిని .బెట్టుగ నాలుగింట గవాతు 

గవయుని నెనిమిది ఘనసాయకములం దవిలి జ్యోతిర్తుఖుం దశమార్షణములం 
బలుకాండముల 'శతబలిం బచేనింట, “నెలమితో నీలుని నిరువ దేనింటం 
చెడిదంబుంగా నేయ? బృథివివై నొరగి, కడుమూర్భనొంది రాకవీవరు లెల్ల 
దివిజులు వెజింగంది దివినుండి చూడం దవిలీ వెండియును నుద్దండకోవమున 
మృగముల దోలెడి మృగపతిమాడ్కి_, నగచవావలళిం దోలె నతికాయుం డఫుడు 
తోలియుం దన్ను నెదుర్కొనుకపుల, నేలను గూల్పుచు నిగిడి రామునకు 
బగతోడి భక్షి నప్పర మేళువలనం దగ ము. క్తి గలుగు నింతట నని తలంచి 
నిగిడి యారాఘవునికి నతికాయుం డగలని తెగువమై ననియె నవ్వుచును 

రామ యీిసమరధ రాస్థలిలోన నీమగంటిమి చూవు నిక్కంబు నాకు 
నెంతటివాడవో యొన్నండు నిన్ను, నింతటివాండని యెలుంగ రెవ్వరును 
మాతం డ్రికతమున మానినివై తి, మాతం డ్రికతమున మహి రాజవై తి 

వమౌరేం ద్ర యమవరుణాది దేవతలు గుమిలోన నొకండను గావు నిన్నెదుఠ 
గడముట్టూరుండై. కదిసీనవాని, గడిమిమై నెదురంగం గవియుదుగాక 
యేను నీమగతనం బెటు(గనే ముందు, మానాభిమానము ల్‌ 'నీకుం గలవె 
గణుతింప నన్నా అుంగవ్రుగాక నీవు గుణహీనుండవు సత్త్వగుణ 'మెరొముగలదు 
వజాతింగలవాండ వేమి 'చెవ్పెడిది రాజకులాచార రతుండవే నీవు 
అనఘమానసమానస్తాటనుబ్దూరు, ననుం చేరి పోరాడ నాయీడు గావు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta 692000౪1 ౮/౭౧ Kosha 


 ———— 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


యుద్ధ కాండ ము, 873 


గొనకొని వేదా ద్రీగుహలలోనుండు, ననుం జేరి పోశాడ నాయీడు గావు 
సన కాదిముని యోగిసదనముల్పొరుము, నను జేరి పోఠాడ నాయీడు గావు 
కాహాయవస్త్రనంకేలిత్యులై విగత,దోసులై. భవరోగదూరులై సోయి 
కూరలు గాయలు కూళ్లుగాం గుడిచి నీరసాహారులై. నిష్భల డన్సి 
ఘోరాటవులలోన గుమ్మరుచున్న, వారిలోపలం బోయి వర్తింవు మీను 
కలహవిక్రమళ క్రి కడపట లేదు, తలపోనీ యెఅుంగుదు తగిలి నీలావు 
నొగి నొంటివాండ వై యుండెడి నీకు, జగతిలో నీకవినై న్యంబు గలి” 
దిక్కెవ్వరును లేక తిరిగాడి నీకు, దిక్కయ్యు నిప్పుడు దినక రాత్త జుయ 
ఎక్క_డ గురుండని యెటుగని నీకు, నక్క_డ గురుండు విశ్వామిత్రుంయయ్యె 
నొకచేశమును లేక యుండెడు నీకు, నకలంక మగునయోఛ్యా దేశ మొ వ్నె 
నివి నీకు చెడ్డగా నిచ్చలో నుబ్బి, తివురకు నీవింక ధృతి వెంపుం దూలి 
చలియించి మోనమై సోోలవారిధులు సొలవక వొచ్చినం జొత్తుగాశేమి 
శలవు నీమోందిడె తప్పదు నాకుల్త బలుకు వేటికి నిన్ను బశ్షైద వెదకి 
తలగ్రుచ్చి కూర్మమై ధరణిలోపలిక్కి సొలవక వచ్చిన జొత్తు గాశేమి 
తలపు నీమోందిడె తప్పదు నాకుం బలుకు లేటికి నిన్ను బ్ట్రెద వెదకి 
యలిగి వరాహంబ వై రసాతలము, సొలవక చొచ్చినం బొత్తు గాశేమి 
తలంవు నీమోందిడె తప్పదు నాకుం బలుకు "లేటకి నిన్ను6 బళ్లైద వెదకి 
చిలమున వికృత వేషమున నెందై న సొలవక చొచ్చినం జొత్తు గాశేమి 
'తల(వు నీమోాందిదె తప్పదు నాకుం బలుకు లేటికి నిన్ను. బద వెదకి 
కడుగుజ్ఞ వై నీవు 'కార్చణ్యవృ త్తిం బొడ వేవి పోయినం బోదుగా కేమి 
తలపు నీమో6దిదె తప్పదు నాకుం బలుకు లేటికి నిన్ను బశ్టైద వెదకి 
ఛారణీసుర్‌ వేషథారి కుశారి, వై రాజసంహోరి వగుద్దు గాశేమి 
తలంపు నీమీందిదె త్ప్పదు నాకుం బలుకు లేటికి నిన్ను6 బశ్లైద వెదకి 
అశ్చెరువగునరుణాంబుధిలోనం జెచ్చెజ నిన్ను, మోచియు6 'దేలియాుడం 
బరికింం నల వటపత్రంబు గాదు కరము భీషణము నాకంకప త్రంబు 
దురమున నను నీకు: దొడరంగరాదు, వరగర్వమున నెందు చ్రాలినవా(డ 
ననివేల్చీ పలికెడు నయ్యతీ కాయు, ఘనగర్భమునకు లత్ష్మణుండు గోవించి 
అర్ర లక్షణాతికాయులద్వంద్వయుద్ధము. He 
యోరి నిశాట నేనుండ శాఘవుని,తో రణం బొనరింవం దొరకొన నేల 
నా'దెసం జక్కనై నడ తెమ్ము నిన్ను, నాదుబాణముల భగ్న ంబుచేనెదను 
అని దాగన్రనిగుండె లవియ నంచంద, ఘనగుణధ్వని శని కదినిన వాడు 
“నారభసంఖున కాశ్చర్యమందిి హ్రార్మాస్త మొక్క_టిం గొని యార్చి పట్టి' 
నిలు నిలు లత్మణ నీవుం బాలుండనవు, వలదంత నీకంశు 'వ్రాలినవాండ 
నావరశళరఘుట్టనంబు సహింపు నీవసుంధర యొండె హిమగిరి యొండె 
రావణుం డెెత్తిన రజతాద్రి యొండె, జేవతలున్న థా త్రీ ధరం బొండె 


06-0౦. 112౧2 Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 66208041 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
374 శ్రీరంగనాథ రామాయణము 


నంజకహరువిల్లు నడచి గర్భమున, రంజిల్లు మాయన్న రాఘనుం డొంజె 
గాక నన్నని మొనం గదియ శక్యం చె, నీకు నాముందట నిలువంగం దరమె 
యీవరబాణంబు నిట నిన్ను6 గట్టి, ్రౌవెకు నీచుర_క్షంబు సౌమిత్రి 
యని దురహంకృతి నాడిన నతడు. దనుజుండ నీకు వృథాగర్వ మేల 
పోర నీలావు చూవుదుగాక నీక్కు నీరిత్తమాట లింకేల నాయెదుట 
నీవును శస్త్రాస్తనిచయంబుతోడ , నీవిధంబున రథ మెక్కి యుదర్భ్భృశత్తి 
మానక బ్‌ బోటు పగ బూనియున్నా(డ విప్పుడు నిళాచరుండ 
యనవుడు కోపించి యతనివై నేనె దనశేతిబాణ ముద్ధతి వాండు దొడలి 
యెసీ యార్చిన దితి నింధ్రా,దెసురులుు, న మిన నాళ్చర్యవ పడగ 
వదలక రాఘ 'వేళ్వరుననుజుందు, నది సం బాణావాతిం ద్రుంచి 
చెలువాన బ్రహ షన వాంత యింక, వలదని తా భువి వై చరణం 
జటులా స్త ముక సంధించి వాని, ము నాంట నిష్టణుండై యేనె 
“నేసిన రు రుద్రునియే! ఎన వడ(కుు భాసురాసురప్పు న ప్రాసాద మనంగం 
జలియించి నాతోడ సమకంబునేయం గలిగా వీడిన యతికాయుండు చే 
కడిమిమై నరదంబుం గడియ దోలించి, తడయక Tie 
జల మొక్క_టియె తక్క చంపవే నన్ను, చెలువున నొక్కనిశితబొణమేనె 
మూండంబకంబులమూ ర్హి గాచినను, బోడిమిం దక్కింతుం బొమ్తన్న కరణిం 
జటుల వేగంబున సంధించి మజియుం బటుతరంబగు మూయభబాణంబు బేనె 
ననయంబు చెరుకుదు నై దుప్రాణములు, ననుమాడ్కి_ వెండియు నైదమ్ము లేనా 
"నేడువాద్దులు సొచ్చి కను తోడనే నినుంబట్టి శ్రుంతు 3 నన్న ట్టి 
కరణి నెంతయు భుజాగర్వంబు మోజీ, యిరవొంద సంధించి "్షషేడమ్మలేన 
నవి బేస్‌ లత్షుణుం డంతలోపలనె, వివిధఖండములు గావించి వెల్లార్చి 
యతిశాయుమై నె నాగ్నాయబాణ, మతయు నూథేనె సౌరాస్త్రంబుం దొడిగి 
యాశెండుశరములు నడరి యొండొంటితో రణం బొనరించి తుమురులై రాశె 
చేకొని దనుజుం డై షికబాణ మేన, గాకుత్‌ స్థతిలకుం "డాకంపంబునొంద 

నడి యైంద్ర నషా వ ద్రుంచెనడరి లత్ష్యణుండు, అది గని డైత్యుండు యామ్యా స్త మే 
"నది ద్రుంచె నతడు వాయవ్యా స్త్ర 5 ముసి, యదిగాక వెక్కమ్లు లసుర వై నమ్‌ 
నవి ప మైమకు వటుండాంి వితిగి భువిమోాంచ నొటగినం  పేగక్ష లత్ష్రణుయ 
"వెండియుం 'బెక్కేయ విలుగుటం జూచి, కాండంబు లే మొఖో కాడను వీని 
నని యని చింతించి యలయుచున్న ౦త, నెన లేనియామర రృ మెణీంగింతు ననుచు 
నప్పు డాతనితోడ ననిలుండు వచ్చి, చెప్పె లక్షణ బ పాశ వీడు వడనె 
వరముగాం గోరి ఆన వచనము శరము శెన్నియు వీని జాలవు నాట 
బలుదునియలుగాల రి హస్త బ్‌ 'మేన్సి పాలియింవు మనవు డుప్పాంగి లత్రణుండు 
అది సమంత్ర, కముగా నో నొర్చురు దొడిగ్సి త్రిదళాంసుతుమిాందం దెగ (గొనియే?ె 
నేసిన బ్రవండ మెల్లను బగుల్క వాసన్రం రోడదర దేవతలు .గంపింప 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


బా 


అననన నయన యన యయ య... 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


యుద్ధకాండము. 375 


ధరణి వడంక ది క్షటము లల్లాడ, శరభులు ఘూర్లి ల్ల శైలము లడశం 
దరణిచం ద్రులగతి వాం బుక లురులంగ ర్న వుంభో జలం బగుచుం 
బ్రశయ కౌపమునా.ి పావకుభంగి, నెలకొని లోకముల్‌ నిండి మండుచును 
యోనుదండమునుబో శే ననిలవేగమున గ గ,మమొప్ప నింతేయుం గడురభసమున 
నమెయి బృవ్లోన్త్ర మమదేరదై వ్రైత్యుం డమ్ములు నిగుడింవ నవియు. శా కొనక 
వచ్చుటయును న్‌ _క్రి వైచె వైచుటయుం ెచ్చెజ నాశ_క్టిం జేకొన కదియు 
లావున రాల నరాలు కున వైచ్చె నావిధంబును 'గొన కది మాజి రాం 

గద 
వ 


వ. గదయును దోచి, యది వరయ జూచి యడిదాన 
రాం బరక్వాయుధం స బత్తి వదలక ప్రైయ దీ వ్రంబున నదియు. 
డచి యేతేకంగం గడణి కటారిం బొడిచిన న వా మ రాంగ 


క. మొలనున్న వంకిని బొడిచెల జలమున నది మాజీ చటుల వేగమునం 


నా 
గి 


నన్‌ 
దాలు 


9 ఆరతి కాయు(డు లత్తుణునిచేం జచ్చుట. థా 
బోవ శేతెంచినం బొడివెం బిడికిటనుు చేవతల్‌ దలలూవ దివిరి యాశరము 
మండితకోటీరమండలితోడం గుండలంబులతోడం గా ల్పెః దచ్చిరము 
నటువ జ్ర హతి రోహణాది ద్రిళశృ్ళంగంబు, చటులతం గూలిన చా చాడ్చునం బడ్డ 
నతికాయుతలం జూచి యతీధీతిం బొంది హత శేషులైన డై త్యాధములో పబిచి 
లంకం బొచ్చుటయు గాలంకుల కప్పులు నంకించి రెంతయు నా రాయముతమ్ముం 
డరుదెంచి, శీ రామునడుగుల కేకల గరము సంతోషించి కొంగిటం చేర్చి 
వినుతించు నాక వివీరులతోడ, ననయంబు హర్షించె నవనీళుం డంత 
నాదైత్యనాథుండు న 'జాదిగాగలవైత డ్రైత్యు లార్వురు వడుట 
మిని మూర్భ పాల్పడి వేగంచి శెలిని ఘునముగాం గన్నీరు గృ గృమ నందంద 
నతిదుకిఖమునుబొంది యడలుచునున్న , పతికడ శేతెంచి వలె మయువుత్రి, 
యసులేశ లోకంబు లన్ని టిలోన, నసమానసత్తు్వుండ వైన నీకిట్లు 
పాడియె శోకింపం బంటవై నీవు, నాంజేల శెచ్చితి నరనాథుబేవి 
నొప్పింపనేర వై కవిత కాలమున దచ్చె నారామునిం దలవడ్ల డ్హ్హెళ్యు 
లరు జెంతు రనుమాట లవియుం బోవిడువు, సురనై. రి యాజిలోం జూవు నీకడిమి 
యనుమాట లాలించి యాత్మం జింతించి, వనిత నంతగివ్రరవరమున కనిచె 
నిలిచినవగలతో నిట్టూర్పుం బుచ్చి, తనమం త్రి వరులత్‌ దళకంఠుం డనియెం 
గటకటా! తమ్ములు గాదిలిసుతులు, నిటు నేలం గూలి రింశేమనం గలము చు 
విబుధుల కై నను విడివింవరాని, ప్రబలంబులగు: నాగపాశెబంధథధములం6 
బానీరి మాయపో బలిమినో మనుజు, లాసశేనీనం జెల్ల దది నాకు జయము 
ఆరాముతమ్లుని నాజిలో గాలుచు, వీరుని నెవ్షని “వెదకి యుంగాన 
భయ మెన్న (దును లేక పరంగు, నీలంక్క భయమును బొండె నాబలియులవలన 


' నా రామవిళునివఠా క్రమంబునకు మేర యెయ్యెది యిఃటమిోంద నీలంక 


యతనిచే్య జెడకుండ నరనీ యేమజక్ష; ప్రతిదినంబును గావం బంపుండీ యనుచు 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri ౮/౭౧ Kosha 


Vi thj Sahib Bhuyan Vani Trust Donations 
876 "ed 
నంతగిస్టకంబున కరిగి యొక్క_రుడ, యంతరంగంబున నడలుచునుండె 
నప్పుడు చనుచెంచి యా మేసునాదు, డప్పం._క్షికంఠున కనియె నింపార 
నే నీకుం గలుగంగ నిటు వగవేల, చానవాథీశ్వర తగదు చింతింపం 
బటుతేరంబైన నాబ సంహాతికి, నెటు సహీంపగయజాలు నీశ్వరుండైన 
నటు మూసు రాముని నాతనితమ్ముం జటులాంబకముల జక్టరితులం చేనీ 
యసువ్రులు ఒజికి యయ్యిగచరావళుల, వసుమతినై గూల్చి వచ్చెద గడిమి 
విబుధకంటక సెంకు వినుము నా ప తిన, విబుధలోశేశుండు విషుండు యముడు 

(| Ep లా 

శిఖ్రయును రుద్రుడు నీతకరార్కులును, నఖిలసాధ్యులు బలి యజ్ఞ వాటమున 
నేది విజృంభించునెడం ద్రివిక్రమునిం జూచినగతి నన్ను 6 జూతురుగాక 


-ఆం్రి ఇంద్ర చిత్తు "ఇండవమాబు యుద్ధమునకు వెడలుట. రితా- 


యని వీడుకొని ఏవ మగురథం చెక్కి, దనుజేం 'బ్రశనయుం జెంతయు సొంవుమిఅి 


నషువంగ నప్పుకు నానాముఖములం గడు వేగమున నుర్వి గదలగాం గదలి 


గమలలోచనములు గ్రాల నందందు, ద్రైమదాజనము వామరంబులు వీవ 
బహుభూపణప్రభావటలంబు వెలు, సహజవై భవమహోోజ్జ లుం డిం ద్ర జిత్తు 
చనుడెంచి రణమహీస్థలమున నిలిచి ఘనభుజుం డత్యంతకాతూహలమున 
ర_క్షవస్త్రంబుల ర_క్షమాల్యముల, ర_క్షగంధంబుల రాజితుం డగుచు 
వరమంత్రముల హుతవవాుం బ్రతిష్టించి శరములు తోమరేచయములు వరుస 
బరిధులుంగా చేసి పలుస్తు క్సు )వములు, కరమర్థి లోహముల్‌ గా సంఘటించి 
తనలోని నిష్టయుడా త్తమై యొప్ప, దను జేంద్రతనయు6 డధర్వణో_క్షృముగం 
దగ నెయ్యి లాజలు దాడిసమిధలు, నొగి వేడ్క వేల్చుచు హోమాంత వేళం 
గడింది కృష్ణ చ్బాగకంఠ ర_క్స్షంబు, నడ రెడువహ్నిం బూర్లావాతి వేల్వ 
ననలుండు పాడసనూవి హవ్యాముల్‌ గొనియె, ననలునికరుణ బ్రహ్మ స్త్రంబు రథము 
యై 
ధనువును గవచంబుం దద్దయుంబ్రీతింగొని యౌార్పుటయును దిక్కులు వెలగిల 
దాననుం డక్కే_ందు తార కాసమితతో నభం బగులంగ దుఠాంతుం డగుచు 
రథరథ్య కేతుసారథులతో నెగన్ని 'వ్రథిత వేగమున నంబరవీథీ డాని 
యగణితబలసత్తు ఏడ యొప్పంబలికె దగియెడుబుది గాం దన నేనతోడం 
దరలక నిలిచి యుద్లము నేయుచుండుం డురక యేనిచె దివినుండి ఘోరముగా 
రణ మొనరించి యారామలత్ష్మణుల్క గణుతింప కెంత వేగమె చంపువాండ 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 692000౪1 ౮/౭౧ Kosha 


rc 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


యుద్ధ కాండ ము, 877 


ననిన నుత్సాహవాక్యము విని “వేర్చి; దనుజులు నేనావితెనంబుతోడం 
దరుచర నేనలు దరియంగం జొచ్చి, బరవసంబునం 'చెక్కుభంగులం బోర 
నాదివినుండి దివ్యాస్త్రంబు లేయ, నాదానవునిదెస కగచరు లెగనీ 

- యగములు వైవంగ' నవి ద్రుంచి గుండె లగలించి వెక్కండ్ర నననివై గూల్చి 
వేగంచె యొక్కొ_క్క_విషమబాణమున, నేగురం దొమ్మండ్ర నెడ్డుర నేనె 
మజీయును గడిమిమై మర్క_ కేశ్వరులు, నెజునీన గిరిధరణీజంబు లెత్తి 
యాయిం ద్రజిత్తువె నడరింప నతండు, సాయకంబుల వానిం జతురుండై త్రుంచి 
పదియు నెన్మిది లీవ్రబాణంబు' లేన్కె మదమెల్లం జెడ గంధమాదనుం గడిమ 
దీవింప నలుం దొమ్మిదిట రూపుమావె నేపార మైందుని నేడింట నొంచెం 
గదిని పంచకమున గజుని నొవ్ప్చించెం బదియింట భల్లూకవతిం గూలనేనె 
నూటను హనుమంతు నొప్పించి మించె, మూంట గవాటుని మొగి గాడనేనెం 
బవియింట హరిరోముస్రాణముల్‌ గొనియె, నదటణంగ గరంబు నాజీంట నేనెం 
దగిలి యాజీట వేగదర్శి భంజించెం దెగి సుషేణుని నెన్మిదెంట నొప్పించె 
ననయంబు పదిట సూర్యప్రభు నొంచెం బనసునియంగంబుం బదుమూంట నేనె 
ఘనతర బాణాష్టకంబునం గుముదు, నెనసీ నీలుని ముప్పడదింటను ముంచె 
మసలక మజీ వెక్కుమాన్తణంబులను, రనీకతదూలం దాశాతనూభవుని 
నునిశితంచై న యాశుగముల నూట, దినపనందినుని నైదిట నిం ద్రజాలు 
గిరిభేది రెంటను గాడవి యాబుషభు, నిరువదిశరముల నిలః ,డ్రైళ్ళ నేనెం 
గేసరి వదునాలుగిట దధిముఖుని, భాసురంబుగ బాణవంచకంబునను 
సుముఖునిం గ్రథనుని సొరిది నాజీంట్క విముఖు నేడింటను ద్వివిదు నాటీంట 
శరభు నేడింటను శతబలిం బదిట, సరి నెన్మిదిట హరు సన్నాదు మూంట 
నరుదుగాం దక్కిన యఖలయూథవుల, వరదివ్యశస్తా త్ర వర్ష బు గురినీ 
కడుభిన్న గా త్రు లంగాం జేసి నేల్క బడనైచి మజి గత ప్రాణులం జేనీ 
కొందటి నములు గొని గాడనేస్కీ కొందటు గద లెత్తుకొని బిట్టు వేసీ 
కొంద. కూలముల్‌ గొని గాడనేన్కీ కొందు శక్షులు. గొని నిగుడించి 
దనుజేం ద్రతేనయుం డెంతయుం బ్ర తిలేక్క తనరు బ్రృవ్లోస్త్రమం శ్ర ప్రభావమున 
నందణు నీ క్రియ నందందం పేర్చి, యెందును బోనీక యయ్యిం ద్ర జిత్తుం 
దున్న వానర నేనయును జంపీవైచి, యున్నతజయమున న్నుగ్రండై యాన్చెం 
గవికోటి నొచ్చినం గడి సౌమిత్రి, కుపితుండై యన్నం గన్లొని విన్న వించె 
ఆవ బ్రవ్మోస్ర్రంబు దీవింపంజేస్తి రావణసహిత మో రాషుసకోటి 
నంతయు జంవెద నానతి యిమ్మ్రు చింతింపనేటికి జెచ్చెఆ ననుడు 
“వీనిమాయ లం చేసి వీనిరూవంబు, గాననియప్పుడు గడంగి లోకములు 
భస్మంబునేయుచు బ్రవో స్త్ర మరుగు, విస్త యంబగు బలావిర్భావ "మొప్ప 
గావున వీనికై కడ6ంగి లోకముల, నీవేల కాల్చెదు నిష్థురవృ త్తి 
నీఠరాతసుంయడు బ్రహ యిచ్చినవరము, కారణంబునం జేసి కషికోటిం జంవె 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri ౮/౭౧ Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
378 శ్రీరంగ నాధరామాయణము 


ననయంబు మనమింక నాబ్రహావరము,' మనమున నొకకొంత మన్నింపవలయు 
నని పల్క_ నింద్ర జత్తారఘుకులుల, ఘనబాణములనేసెం గదలక నిలిచి 

ధి ఇంద్రజిత్తు ర్రహ్లో స్త్రముచే రాముడు మొదలగువారల మూర్భనొందించి మరలుట. ధ్రితా- 
గర్వితుండగు దశకంభనందను(డు, పర్విన.నీలాభ్రపటలంబుగాంగ 
నడరించు 'కార్తుకజ్యానినాదంబు, లుడుగక వెస 'మ్రూ/యునుఅుములు గాంగ 
వడిం బూన్సి డై తుడు వైచుచు నున్న, చెడిదంపుళ కులు వీడుగులుగాంగ 
నగణితేదివ్య శ స్రావ యందు, మిగిలినదీస్తులు 'మెలుంగులుగాలోం 
బొరింబొరిం బుంఖానుపుంఖంబు లగుచు, నముదెంచు నమ్ములు నతివృషస్టి గాగ 
గరుల నొప్పిన నెలకట్టియ లెల్ల, దలుచుగా నాడు చాతకములుగాంగ 
కనక రత్న ప్ర భాకలితంబు లగుచుం దనరుచావం బింద్రధనువునుగాంగ 
నసుకులయందును నగచకులందు, వెసం గృమ్లు నెత్తురు వెళ్లువగాల 
బింబహారములకుం(2)బానీనమా క్షి, కంబులు నెరి వడగండ్లును గాంగ 
నురులినమకుటమహోోేజ్ఞ పలదుణుల్కు వరయంగ నింద్రగోపంబులుగాంగ 
లాలితాయత కాహశారవంబులును, వ్రాలిన శేకారవంబులుగాలగ 
సమధికవటహోే, గృసన్నా హరవము, రమణీయమండళూకరావంబుగాంగ 
నసమున రఘుపతి హలికుఃడై చేర్చ, నసులేశు విపులదేహ కే త్రమునను 
అడరి లోకము లెల్ల నలరంగ ముష్టి విడువక యమ్ములు 'వెతంబెట్టుకూఅకు 
వచ్చిన తొోలుకరివానకాలంబు, నచ్చుగా నొప్పార నాసమయంబు 
గానం దా యింకం గడ(గి రాఘనుండు, మానిక బాహుసమ గతం బూని 


కలనికి నద్దళకంఠునిం దెచ్చి, తలకోత కోనీ యుద్దండత నునుచు 


ననిన చందంబున నతివిచిత్రముగ, నెనయంగ డెబ్బది రెండు వెల్లువ ల 

వనచరులను నృపవరుల జయించి, ఘనత ర జ్యానాదకలితుండై. మగిడి 

యాలంబు చాలించి యాయిం ద్ర జిత్తుం డాలంకలోనికి నరిగా నవ్వుచును 

మను జేశుదురవస్థ మది విచారించి కనుంగూనంజూలక కన్నులు మొగిచి 

కొని తోొలలినమాడ్కి_. గుం నర్కుండు, వనచరాననపద్మ వనములు "మొగుడ 

గపికోటిచే లంక కాలుచో భూమ్మ మువమింవ నీగతి నుండు నన్న ట్లు 

కడునస్తలముగ లోకం బెల్ల నిండి తడయ శెంతయు నంధతమసంబు వర్వె 

నప్పుడు తొడిగి ద్రహ్లోస్త మం త్రంబ్బు లొప్పం జపింపంగ నొకటియుం గాక 

నున్న విభీషణుం డుర్వరం గూల్సి యున్న సు గీ వాది యోధుల జూచి 

వనచరులార గీ ర్వాణారిసుతుయడు,. వనరుహగరు నివరమునంచేసీ 5 

పన్ని కైరా బ్రవోప్తళ_ కి మన్నింపదగునని మనమున దలంచీ " 

వంచించి యారామవసుమతీనాథుం డించుక సైంచినాం డింతయే యనుండు 
లే << 

ee హావరమునంజేసి యాయిం ద్ర జిత్తుదివ్యాస్త సంతతులం 

3 సు వ్‌ ననియెె భావింపు మిప్పుడు భండనభూమి + 

నిటం బడ్డవా నెవ్వరు గలరు, వటుబాణహతులయు్య బ్రతికినవావ 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta 692000౪1 ౮/౭౧ Kosha 


నా న tn Dn లా 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
యు ద్ధ కాండ ము, 379 


అని యిద్దటును గూడి యంధశావమునం గొనకొని మంజెకి కొఅన్రులు బట్ట 

కొని కలనెల్లను వ ననయంబు నాసంగ రావనిలోన 

నందంద నుదుగక యాడునట్టలును, క్ర కృందుగా మాంసము ల వ్రజచుభూతములు 

మ "వేతాళములును, 'తేడరెనుర _క్షంబు ల 

కండలు గబలళించు కంక కగ్ళ ధ్రములు, నొండొండ నెలుగిచ్చు నురుస్ఫ గాలములు 

గాడని ర_క్రములు గ వం. నుడుగక యందంద నొరలు కోంతులును 

గుదిచి కాళ్లను దన్నుక సుబ ములు కదినీనదంతము వ్లలప్ర్షవంగములు 

లావరిపడి న నల భావింవరాని రు వానరులు 

ne దోంగినయగచరులు, కేళలిమైధూలళి ట్రై, బుంగినవనచరులు 

వదుగుర నే నబండ్రం బ్ర బదర మొక్క_టను, స గుచ్చిన కి కయ గతూలినకపులు 
అంతంత దుత్తుము (కై రై ' లముల్సు నింతింత లైన మహీరహములును 

ఖండ౦బు లై న శాతసులక్‌ స్త్రములు, దండిగా దునక లై. ధరనున్న గదలు 

నిండిన సామజనికరముల్‌ సమర్కమండలిం బడియున్న 9 'వెజ౮గంది 

కనుంగొని ఖన్ను లై కడుదుఃఖ మడరి, యనిరి విఫీషణహనుమంతు లవుడు 

వలయు కార్యము జాంబవంతుని నడుగు )ఎనలయు కార్యంబు లవల నాతః జెలులస 

నతండున్న యెడ నింక నరయుద మరన్మి యతండు వెప్పినర్రోవ న నరుగుద మనుచుం 

గలనెల్ల వెవకుచుం గనుంగొని రవుడు, బలితంపుళరశయ్య. బడియున్న వానిం 

గని జర డగ్గటి దైత్యనాథుం డనియెం బెద్దయు నార్హు(డై వగనొంద 

ద్రితికియున్నా(డవే nen వాయి we మమైలు:గుదై యనిన 

దానన్రుశరహాతి దర్పంబు దక్కి, హీనసర్వంబున బు మేశుం 'డేనియె 
స్వరవిశేషంబు విచారించి బుద్ది, పరికించి నీవని పలొకెదంగాని 

కలయ నములు కండ్ల గాడుటంటేన్సీ చలితదృష్టిని విభీషణ గానరాదు 

చెవులకు శూ యు నాకు పవనూనసూనుండు బ్రతికియున్నాండె 
యననుడు వెజుంగంది యాజాంబవంతు, కనియె విఖీషణు6 డతిసం? బ్రమమునం 

గడు వెజుం గయ్యెడు ఘనుం డైనరాము, నడుగక లత్ష్మణు నదుగక యినజు 

నడుగక యంగదు నడుగక యతని నడుగుట యేళలం వగు బుతురాజ 

యనిన విఫీషణా హనుమంతు డొకండు, తనువుతో నుండిన దరుచను లెల్ల 
బ్రతుకుదు శ్రాత(డు. బ్ర తుకంజేనియును, బ్రతికియుండిననై న ద్రైతుకరు కర్రలు | 
Ss విని Sy బంది వాయు హ్‌ దనవేరుః "జెప్పి మ్‌ యు కై 
యు క్కిన. నెటి(గ యిమ్ముల బుక్‌ రాజు, తక్క_క యాత్మ మంబ 
తన్వు బునర్హాతుంగాం దలపోసీ యనియె, ననిలనందనుతోడ నర్గి దీపింపం 

దలపోయ బాయునందన నీవ్రుదక్కం గలుగునే యొక్క_ డీకపులకు దిక్కు 
అదిగాక యివ్వు డీయంబుథిం దాంట్కి వదలక యాహిమవంతంబు గడచి 
మను బుషభపర్వతమ్సు నామేరువును రజతా చ్రియుః గడచి 
శ్వేకాచలము దాటి శీఘ శ్రుంబు మెజన్సి యాతతమగులవణాంబుధిం నడచి 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 692000౪1 ౮/౭౧ Kosha 


కం Vinay Oo BE Donations 


యరిగి శాకద్వేప మవ్వలి కేగి తరంగల నొప్పు సుథావార్థి దాంటి 
ద గశెల ుమదమున దె లిం 

చంద్రశెలదోణనై లమధ్యము; ; సాంద్ర దీధితుల నుజ్జ్వలత వహించి 
తిరమైన యాయాపషథీశై ల మొక్క, కర మొవ్వు సంజీవకరణి విశల్య 
కరణియు సంఛానకరణి సౌనర్ష్ర్యకరణియు నానాళ్టు గలవొషధములు 

అవి తెచ్చి యీవానరావళినెల్లం బవనతనూభవ బ,తుకంగం జేసి 

క ష్‌ WU 
రాగంబు నొందింపు రామలక్ష్మణుల, "వగంబె యనవుడు విని వాయుజుండు 


-అధం్ర తంజ'సేయుం డొషధైలను చెచ్చి రాములశణాదుల మూర్చ చేలించుట. de 


య 
అతని వీడ్కొ_ని సువేలాచలం చెక్కి, చతురుండై. వదములు సమముగా మెట్టి 
లలిత శేషాళవాలము మోడి" స నెలకొని భుజములు నిక్కించి పొంగి య్‌ 
రామునిం దలంచుచు రయమున నెగయ, నావుహనీయా ది యవనివైం (సృం 
డెసలు గంపించె దిర్టిరథా త్రి దిరిగా నసమానమెన్తి 'యారభసమున న 

నతం డట్టు లెగసీ యయ్యా కాళవీథ్కి నతభీషణంజై న యంబుధి డాంటి 

హరిచ కృమునుబోలె నరుగుచు నడున్కా తరమిడి పెక్కు_చోద్యములు గన్లొనుచు 
సాం ద్ర శేనామృత జలనిధి దాడి, చంద్ర శై లద్రోణ తై లమధ్యమున క 
కరమైన యాయాషప్సీకై ల మెక్కి, యరయుచు వచ్చుచో నాయాషధములు 


» 
'కామరూపులుగాన గవిఢేోఖరునకు, నేమియు బొడచూపనీవయొ్యొం దమ్ము 
ననిలనందనుండును నవి గానకుండి, తనలోన నందందం దలపోని చూచి" 
యుతవినయంబున నాపర్వతంబు, నతులగుణో దాత్తుం రై వడం దొడంాం 
ree భు య మర. వ్య = 
= లగును బర్జనర్హిగికింయు?, 7. లాసగీరియును కొన *ను 


నికరుల్‌ 'నెజీడాంచియున్న, యాయాప.,ధము 'లెవ్వి యవి నాకుం జూపు 
ఘవునకుం గూర్యము పుట్టియున్న, "'దేరూపముననై న నిచ్చుట లెస్స 
న్జిం యట్టవహాసంబుచేసి యనిలనందనుతోడ ననియె గర్వమునఈ 


(జ్‌ 


గారె 


9 
యనిన J 

చెలుచ నీవిటువచ్చి వెక్కు_లాడెదవు, తలశక యీాయాపషధములు నన్నడుగ 
నీవెంతవాండవు నిన్ను దెమ్ధనంగ, నేవిధంబున రాముం డెంతటివాడు 
చకొనిసురలు డాంచినయాపషధములు, నీకు నిచ్చుటకంకె నేగమి గలచె 

యని గర్వమాడిన ననిలనందనుండు, కినుకతో ననియె నిరితోడం బేర్చి 
'ఈఊనిన్ను వలెనని యిటు వేడుశొనిన, దాని విచారింప. దగదొకో నీకు 
నగలించి నాభుజాయతళ్ళ క్షి నిన్ను, నగమ మూలోన్తూలనంబుగాం బెటికి 
యిదె కొనిపోయెద నెలుగని రాము హృదయంబులో నప్పు డెటిగాదుగాక 


ననిలన డు ప నాలను, ఘనముగా మండు చక ముతోడి విష్ణు 
క కాతసవీనము క్ర శరవాతి నొచ్చి మూరల సున్న కవులు" 
ప వదుహాొవధవాతవుళర్ర వేం స | 
: శత చెం దేరి కరము సంప్రీతితోం గడలి యార్చుచును 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166020౧12 692000౪1 ౮/౭౧ Kosha 


/ 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
యుద్ధ కౌండోము. 381 


అనిమొన బడిన చె కంపం గిట్ట, వనధిలోం బాఅంగ వైచిరి చెలగి 
పహానువుంతుండును సువేలా ది వం చనుజెంచి యాకవీనెన నై న్యంబునడువు 
మహనీయ మైనట్ట మందులకొ కా ) మిహిర ప్ర తాప్పుండై మెల్లన డించి 
రకంగ తం స స్తుక్కక వ్ర యోగింవ 
ధీయు_క్టి నట మూర్భ దెలినిరి వారు, నుండ త్ర ఏంబువలన 
ననిమొనం దునక లె లై నట్టి చేహములు, ఘనమైన సంఛానకరణిచేం గదినె 
శోరవుంజమురుశ స్త్ర చయము విళశ్యల, కరణే నవుడూడి గండులు వూడె 
సౌవర్లకరణిచే సకొలాంగకములు, సౌవక్ష కాంతి నుజ జ్ఞ్వైలములై మించ 
గలయంగ సంజీవకరణిచే ((బ్రెణ ల వచ్చి చెల ల్‌నచు మునుపటికం కొం 
గడునొవ్చి నెంతయు. గవివీవ లెల్లం గడశతో నిద ద్ర మేల్క-నినచందమున 
నప్పుడు కవివీరు లనిలనందనుని, నొప్పార నర్టించి కుత్సాహ మొదవ 
నని మొనం జచ్చిన యసురులం గపులు, వనధి నంతకుమున్నె వైచుటంటేని 
కదనంబులోని గరాతసుం డొకంజె డైన, బ్ర తుకుటే లదయ్యెం బరమాషధముల 
నంత సు గీ వాదు లై నవానరులు, సరత సూర్యచంద్ర, లభంగిం 
గరమొప్పు రామలక్ష్మణులకు యక, యరుదార నుతియించి రనిలనందనుని 
నప్పుడు యొకె_దా నాంజనేయునకు, నుష్పాంగ విబుథాళి యుర్వీళుః డనియె 
మనకు వాసవునాజ్ఞ నాన్ని ౧ంషవలయు, ననయంబు గావున నమరులు మెచ్చ 
నీయోవధీశైల మెప్పటి టిచో ట్క వాయుతనూభవ వైచి రమ్మనుడు 
మారుతాత్త జుం డసమానవేగమున, సారాఘవు(డు మెచ్చ స నగ్టిరిచం ద్దు, 
నెనయ నెప్పటిచోట నిరవొంద నునిచి, చనుదెంచె రయమున సంగరస్థలికి 
అంత న సం బయ్యె రాఘనవున్సి చింతతోడ నె కూడి చీకటి హాణి 
నప్పుడు సు గీ శ్రీశ. డారామచంద్రు, నొప్పారం గనుంగొని యుల్లాస మెసంగ 
వసుధేశ పానీ రావణుబలంజ క నసమసాహాసబలాహవేోలళి వ్రాలి 
గుదులు గ్రుచ్చిన క్రియం గుంభకర్డుండు, మొదలైన రాతసముఖ్యులందలును 
అదిగానం దనవర్ణ్ల మంతయు గడలి త్రీద శారికయ్యంబు 'తెజంగొల్లం డింక 
లంకం గాల్బంగ గోలాంగాలబలము, వంకజహీతవంళ పనుపు మోరాత్రి 
ననుమాట విని కపులందటుం గాడ్స్‌ యినమండలము గు చుంకు "బప్పుడో యనుచు, 
ఇ 'ఎగరుబు లంకం గాల్బుట, 9౮ 
దమకింప్రుచుండంగ6 దరణి (స్తం టయుం దమమును 'పెద్దమై దట్టమై పర్వ 
అప్పుడు కవివీరు లధికరోషమున, నుప్పాంగి ధీఠులై. యుగ సే న్‌ు 
గునియుచు నార్చుచు గొరవులు పట్టి,కొని జవంబులని మ్‌ గుప్పించి దాంటి 
వడి లంక ముట్టియు వాకిళ్లు వారు, కడుభ యంబునం బాటుగా లంకం జొచ్చి 
యౌారావణునిఫురి యడలి కాల్చుటకు, నారామవిభునికోపాగ్ని 'యేమిటికి 
నీయనలము వాల బే యని వేర్చి, పాయక లంకం గాల్బంగం జొచ్చుటయు 
అనలుండు దరికొని యందందం బర్వి, వినువీథిం దాం దిగ్వివరంబు నిండె - 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Ayasthi Sahib Bhuvan Vani Trust Donations 
852 నీ రంగనాథ రామాయణము 


చో UU 

నాయగ్ని బడబాగ్ని మై ధూమపటలి త'యమై మిన్న న ల 

విస్తయంబుగ మణివితతులు చెదర, కష్తంగా గాలెం భాసాదతేతులు 

పొడిపొడిగా గాలి పొడ వెల్ల నడలి, వుడని గంవింప గోపురములు గూలె 
గన మంట లుగృంభుగా నెగయ, నక్క-జంబుగం గాలి యట్టళ్లు రాలే 

మహానీ ఏ బులును, బహురత్న మయగృహపం క్షు కలు గాలే 

నిండిననామ్ముల్గు నిండినట్లుండ, భండారగృహములు భస్మంబులయ్య్య 

వెలలిడగా రాని వివిశాంబరములు, దల జెనై్మ_న గంధ దృవ దృవ్యములును 

ల వయంబులును, మహనీయమరకత మౌా_్రి య 

అగరు కుంకుమ మలయజ ఖునసార్య మృగమచాద ములైన 5 మేలినస్తు 

దరగని బసావిధ థాన్య రాసులున క్కు వుజియును గల్లిన my 

కడునొప్పు కకితురంగముల హక్కె_రల్కు నెడనెడం Cog నిడినట్టిజోళ్లు 

దొరల ననేకవ'స్తువులు బై త్యులకం గరకరిచి త్తము న్త్రందంగ6 గాల 

దడయక వైండికత్తళములు ఫూన్సి వడి నాయుధములు దుర్వారులై సూని 

కేపులం_ జం వెదమని గడంగినవారిం గపులవై6 బజ తెంచి కదినిన వారిం 

బొలంతులతో సుఖంబుల న నున్న వారిం దొలంగంగనేరక తూలెడువారిం 

బోలింషం గడుని ద్ర బోయెడివారి, బాలురగొని భీతి బాతెడువారి 

నాలుగుదెసలకు నలి నేగువారిం జాల రోదనములు సల్పెడువారి 

నార్చ్పంగ సురుమందిరా గ్రంబు లెక్కి, నేర్చున మణి దిగ నేరనివారి 

విడువక ధనముల Ie బట్ట £3, కడుసం భ్రమంబునం గదిసీనవారి 

'ద్రోవలు గానక ధూమంబుశోత, = వలింపుచుం బడి యడ లెడు వారి 

న నివ్వజంగంది గుమురులుగ ట్టి, చాడ వాడ లయందు వద శెడివారి 

నప్పుడు వూ+డ6 గాలాగ్ని చందమున, గ. మంటలు నెరయు నప్పురము 

గాలుచు నందంద6 గడురభసమున, గాలిచేం జెడిరి పెక్కండ్రు, నవ్వేళ 

లలనలమణి మేఖలారవంబులును, గలయం జెన్నొందు Es 

బొలుపారు రత్న నూపురరవంబులును, చెలడౌడునా విపంచీకవంబులును 

సురుచిరమధురవచోరవంబులును, నరుబె డైననృ్ఫ త్తగీ తారవంబులును 

గరమింపుం గులుకు శేకారవంబులును, చరియింపుచుండు హంసలరవంబులును 

,సొంపారు వంజరశుకరవంబులును, ఇంపారు శంతయు నేలతోం గలినీ 

సలలితం చై నట్టి చంద్రికకంళై. తెలుపునుబొందిన దీధితులొగలిగి 

వ్రణుతింప నొచ్చిన పద్మ రాగాద్కిమణులశే నొవ్పీన మహిమలు బలసి 

శో లెడిరవములం గవ్పెడీ పొగల, వ్రీలి పెళ్లెగనెడి విస్ఫులింగముల 

'నాలంకలోపలి హర ర్య్యంబు లెల్ల , చాల ల్‌ సమనె నన్నియును 

గాన సుఖం బెల్ల Oo నీజైర, మానినీజను లభిమానంబు దూలి 

చండతరంబై న శబ్దరబుతోడ, మండుచు నుండెడి మంటల? గూలి 

'నెజవైన త రోరణనీకరంబు లొచ్చె, మెజుంగులతో నొప్పు మేఘంబు లనంగ 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


‘Vinay Avasthi Sahib Rhuvgg Vani rygt Donations వం 
ధ్‌ 3 క్‌ స్ట 


నీనువారిగుంజెలు వీనులు బగుల, ననయంబు వెటుగా నాలంకలోన 
తరమిడి యందంద డైన్యంబు మోాత్మి వవవధూరోదనంబులు వినన చ్చెం 
గాలి కాలక తవుక ట్టులు ద వు నీలెగి వి విడివడ నేకనికరులు 
హయములు గ్రందుగా నాపురంబందు, రయమున ముందణి రాముబాణాగ్ని 
తలకొని జలచరతతులు సమర ,ములను ఘోషించు సముద్ర ంబువో లెం 
జానెఢువారినిం బజలెంచువా వారిం గూరినవగలతోం గుం చెడువారి 
నొదిగాడివారిని నొకకొంత గాలి, విదిలించికొంచును "వడ లెడివారి 
లంస్రించువారి విలాపించువారి, సంఘుంబులై నీరు చ ల్లెడివారిం 
బట్ట యామంటలో బడ, దోచి తం, 'నెట్టన నార్తువ నెరయంగం గవులు 
9 


తు లంక విక లతనంవ ల వటుతవళోదండపాణ్‌మొ కదినీ 


త్రివుుము oj ద్రిణయనుల డలిగి, విపులపినాకంబు వీశ మోయించు 

కకత నిర్వ క్ర విక్ర మాలీ రాము, డురుతేర wa మొనకించుటయును 

న వడం పొక్క లురిలె వసుమతి గంవించె వార్షులు గలరా 

డెసదవ్పిరినశోశు ల్లీవిజాద్రి యొకన్శౌ దెసల సందులు వ్రీలె దికరుల్‌ బెదశె 

నసమాయుం వ నడా భూత, విసరంబు ఘూర్చి ల్లె విధి తల్లడిళ్లె 

రయమున ర. రాళంబు మ్రోనె భయమంది రెంతయుం బౌలస్త్యు లెల్లం 

గోదండరవము రట గ భటనింహ, నావందు వీరవానరులయాప్పులును 

దిక్కు లొక్క_ట నిండె దివిజారిపుకము, దిక్కుగోపించుచుం దీ వ్ర వేగమునం 

శై లాసశిఖరంబుకరణిం 'జెన్నూందు, నాలంకగోపురం చైదుబా అ 

వడి నూటుతునియశలై వసుమతిమో(దం, బడ నేసి మ వై సు బహుసాయకముల 
నె గేహములవై “నేనె సౌభముల్క నేనెం బేరులమోంయ నేనె నేయుటయు 

నారాశునులు పోరు కాయత్తవడంగ, నార్నాత్రి వర్తించే నతిఘోరలీల 

అప్పుడు స్కుగ్రీవుం డఖ లవానరులం దప్పక చూచి యుద్యు.2. పలికె 

లాను నొప్పారంగ లంకవాకింద్హం గావలియుండు రాతుసుం డెన్వండై న 

వెడలిన జంపుండు వెజంచితి నేని కడుదవ్వు నై రింపం గవివీరులార 

అనవుడు కవివీరు లందలు వేర్చి కనలుచుం గుజములు ఘనశై లములును 

చారుభీషణరణో తృాపహా లై పూని వారక యక్‌ కో_టవాకిండ్లనుండి (| 

దర్శించి యార్చినం దకుచరావళుల, యార్పులు సై రెంవ కసురవల్లభుడు 


టి 


-అ౦ కుంభనికుంభాదులు యున్హమునకు వచ్చుట. ర్రితా- 
కుంభక్లునికొడుకుల ననికనిచెం గుంభనికుంభుల ఘోరవిక్రముల, 
బనిచి వెండియును గంపనుని బ్రజంఘు, ననికిం దోడుగ శోణి తాము యూపాక్షు 
నారాతసులును గజాశ్ళరథంటు, లారనసీ యున్షతి నడరి తోనడువం 
బరిఘపట్టసగ డా, ప్రాసాదిళూల, కర వాలకుంతముద్దర భిండి వాల 
శరథ రాసనము లుజ జ్జ Joyo దాల్చీ, గురుశ క్తి క్రి sim నడువ 
జారువతా శాదిచయములు గ్రాలు భూరిభూహణకీ _ప్లీపుంజము 'ల్వేలుంగ 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


rt శ్రీరంగనాథ రామాయణము 


కకక మైనట్టితూర పింబులు మ్రైయం గుధరంబు లడల దిక్కులు వ నార్చి 
వమఘవడి6 గల్పాంతపవనసంఘములు తరమిడి కాలాంబువంబుల6ం దాం 

నితీయించు ఇెజగున వీజెల్లం గాల్పి, యతిముతి విహరించు నగచరావళుల 
సురవడిం దాం మహో గుల కదిసి తెరలెంచి నొంచి యుదీర్లవిక్రముల 
వాకిండయందు దుర్వారులై యున్న, యాకవీనేనల నందంద6 దోల 

నాలంక వెడలిన యగచరనేన, లోలి వీగుటం జూచి యోడకుం డనుచు 
నురుబాహుస త్త ్వసమ్మగులై వేర్చి.(0 హరిరోమశేసరు లాదిగాం గల్లు 
వానరు లా త్యవక్షంబుత్‌డ, మానక రోషసమగ్రు, లై కదిసి ప్‌ 
తరులును గెకులును దలుచు.గా వై వ, కరవాలముద్దరగదలళకూలముల6 
బరిసఘుపట్టసభిండి వాలచ, క్రాది, నరశస్త్రముల నొంచి ద్రాలిన నంత 

వాను నఖంబుల వతస్థృలంబు, జీరియు6 గన్లనాసిక లోలి ద్రైవ్వం 

గడిమిమై పండ్లును గఅచియుం దలల్సు పిడిక్‌ళ్లు బొడిచియు "బేర్కొన నపుడు 
నొకవానరుండు వచ్చి యొక దైత్యుం బొడువ, నొకదానవు(డు వాని నుద్ధతిం బొడుచు 
నొకఠరాతసుండువచ్చి యొకకనీం జంపు నొకకపి యాసైత్యు నురవడిం జంపు 
వొకకపి జనుదెంచి యొక దైత్యుం బట్ట, నొక దైత్యుం 'జాకపి నుగ, తం బట్టు 
కొకటై'త్యుం డొకకపి యుద్ధమి మనిన, నొకకపి వానితొ. యుద్గంబు నేయు 

నెడపక యేడ్డుర 'నెనమండ్ర నొక్కవిడికిటం గవులేచి పెల్లడంగింప 

కందంద6 గూలుదు రసురులు గపుల్తు నందటు నుగ్ర,లై యార్చుచు నవుడు 
;రువా(గుః బోరంగ నింతింతయైన, తరుమహీధరముల తరుచ రాంగములం 
రిహయదనుజని కాయకాయముల్క వరశ స్త్రముల రణోర్వరఘోరమయ్యెం 
గడిమిమై నప్పు డంగదునితోం జేర్చి, కడంగి కంపనుండు నగ్గద యెత్తి వై చె 
కంగదుండును నొచ్చి యంతలోం టెలిస్తి తుంగశై.లమున దైత్యుని వేయుటయును 
ఆకంపనుండు చూర్హ మె నేలం గలినె నాకపినాయకు: డార్చి మోదింవ 

తడు చచ్చినశోణితితుండు గినిస్కి గతిదప్ప నరద మంగదువిరాణుం బజవీ 
మత్‌గాస్త్రములేయ నడరి యంగదుడు, రాకుసుడున్న యారథమున్తై కుజికి 
విల్లు ద్రుంచుటయును వెస నొడ్డ నమ్ము, నుల్ల సితానీయు నుగృతం గొనుచు 
నాకాశమునకు నయ్యసుర పోవుటయు” నాకవీవీరుండు నతనితో నెగసి 
మారాతసునిచేతియడిదంబుం బుచ్చి, యారాతుసుని వ్రేయ నతండు, మూర్చిన్లై - 
నంతేకుండై రాకుసావలి దునుమ, నంతలోననె శోణితాతుండు తెలిసి" 

గదం బుచ్చికొనుచు నంగదు గూడంబాఅం గదినె నప్పుడు: తోడుగా బ్రజంఘుండు: 
యూపాకు(డది చూచి యొశిశాంగం జాచి, యేవున ద్వివిదుండు నేచి మైందుండు 
నాయంగమనకుం దోడై. కూడికొనిరి ఆయార్వురకు ఘోరమయ్యెు రణంబు 
అప్పుడు వానరు లగములు గురియం జప్పరింపుచును బ్రజంఘుండు ద్రుంచె 
మజీయు నామ్రువ్వురు మర్క_కేశ్వోరులు, దటుచుగా గిరులును దరులును నెత్తి 


గరిరథాళ్వముల వై6 గడు బెట్టు వ్రేయ, నరుదుగా నడుమ యూపాతుండు ద్రుంభె, 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi SahisRn parsers Tagstggyations లెరిర 


బిన్‌ విస్త యంబుగా డ్వివిదమై మెందూలును 'బెనంగొని ని వృతుము 'ల్పెణ్‌కి వ చుటయు 


నవియన్ని యును శోణితాతుందు నడుమ, గవిని త గచగొని యీనెం 
గలకలథధ్వని యొప్పం గరవాల మెత్తి, జళిపించుకొనుచుం బ జంఘుండు గదియ 


wy 
మానైన యొకనల్ల మస్టిమా నెళ్తి, వానినై నడరించి వారక మజ్‌యుం 


బిడికిట వత్‌ంబు బెట్టుగా బొడువ, నడివంబు వైచి యయ్యసుర కోపించి 
విడుగున కెనైైన పీకి కిటం బొడిణం బొడిచిన చస'్హూార ల బొంవెయు. చెలిని 
సమధికముప్టిం బ్రజంఘు మైందుండు, పను పొడిచిన ధరణివై6 ౧౯ లెం 
బృథివివై నిటు దనపినతంద్రి పకట, ప్రథికంబుగాం జూచి రథ మటు డి 


యడిదంబు దాల్చి యూ-పాష్రండు నమువు విడువనియలుకతో : కనిదుండు చాఃకే 
వరముప్టి యమరించి నతంబుం బొడిచి, గుష సజు (కై. డై వట్టుకొనుటయు నపుడు 


అతనితమ్ము(డు నోణ వాయుంషు వచ్చి, వితతబలంబొప్ప టా 
బిడికిట నొప్పించి వెనుమూర్భం బుచ్చి, విచెపంచుకొని పోయె వేగ యూపాయు 
దెలిసి మెందునితొ "డ శనం తా సొలనక యూషపాత్న శోణతాతులను 
అటు దాశి వారితో ననినేయునపుడు, చటులత ద్వివిదుం 'జాళ్ళ్చక్యంబు గాంగ 
నలమి కృమ్మిన శోణితాథునిం బట్టి, యిలవైచి _పామె రూ వేర్చుడకుండ 

నడరి మైందుండు యూపామునిం గిట్టు బెదవంబుగాం దనవిడికటం బొడిచి . 
చలమున ధథీరుండై చంవెను 'బేర్చి నలియ నెమ్ములు మేను నతినలిగాంగ 
నిలమిోాందం గపులచే నిక్టిచంచమున, నలువుముు బడుటయు నానాముఖముల 
నేపరి రాతసు "లెల్లను బాట, గోచి యవ్వుడు కుంభుండు వారి 


| 


౦ న. న em 


సురచాప మన(జాలి శ శోభిల్లుదా ప్త పరం en నిల్ల 
"తెగంగొని వేయగ ద్వివిదుండు భిన్న, నగము్ముకి వడిం గజి నతిఘోరలీ 
ముందట ననుఃగుదమ్తునిసాటు6 జూచి, యంవంవ పుందుండు నసమ న 
గుంభునిివై నొక కొండ వైచుటయుం గుంభుం టైదమ్ములం గుఫరంబు: ద్రుంచి 
మటీయు నొక్కమ్లున మైందుని నేయ, నొరిగ మర చరం అరం విరాంద 
ధరమిాంద నీగతించన మేనమామ, లికవ్రకుం గహాలిన నేచి యంగదు 
కుంభునివై వై న సవ? కుంభుః జడము ముల గుధరంబు! | ద్రుంచి 
నెరబాణములు మూట నిటలంబునేసి మట్‌ వ క శనముల మర కృంటులేయ 
"నెిరియుచు6 గుంభువై నెగని an తటలె శెశ్తి వైచెన తపప వును ద్రుంచి 
యాకుంభుం డంగదు నందంద మటీయి, భీకరబాణసంపీ డితు జేయ 

నతడు మూర్చిల్లిన నారాముకడకు్కు నతివేగమున వానరావలి పాతి 
యంతయు చెప్పిన నధివతి జాంబృవంతుః "డాదెగణగల.వనచరో _తృములం 
బనిచిన వారుసు బాదవశిలల, దనుజుల నొంచుచుః చటువుం గుంభుండు 

వారి నక 'చ్రవశాండముల్క వారక నొప్పించి వారి వారించె 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


Vinay Ayasthi Sahib Bhuvan Van} Trust Donations 
596 శ్రీరంగనాథ రామాయణ 


నప్పుడు సు గీ వుం 'డాకపీవరుల్క నప్పరుసునబడ్డ యంగ దు6 జూచి 

క్రోపంబు ముడివడం గుంభునిం జూచి, యేషారణగాజోొచ్చి యెన్నం బ్వెక్కై-న 

ఘనశై లములు నళ్వకళ్షవృమనులు, వనచకులార్వంగ వైచి వెల్లా ర్చె 

నవియన్ని యును గుంభుం డంతలోం ద్రుంచి: రవిజునిం చెక్కు మాన్షణముల సంప 

సుక కాతనివిల్లు స్మున్‌వుం డొడిస్సి యక్క-జంబుగం ద్రుంచి యటు పాజవై చె 

వంతంబుం దోనిమినం దటీమి వైవచ్చు, దంతిచంచంబున6 దణీమి కుంభుండు 

కడురోషమున మండి కడంగి స్కు్సీవుం బడవైతు నని పాణీ వట్టుకొన్నప్పు 

డినజుండు కుంభుండు నిభములు ఆండు, వెనగిననైవడి వెనంగి రుద్లతిని 

గరలాఘవములొప్ప ఘనశ_క్లి మెస్సి చరణఘుట్టనల భూస్థలము ట్ర్‌ క్క_దలం 

బొగలచందమున నూర్పులు గృమ్రుచుండ, మిగిలినతాశుల మిన్నె ల్లం బగుల 

అప్పుడు సు గీ వుం డాకుంభు బట్టి, త్రిప్పి యంబుధి. వై చె 'దేవతలాన్వ 

వనుజుం డావారిధితలము ఘోరంబు, దనఠారం బడియె మందర శైల మనలో6 

బడియు నాదనుజుండు ఖానుజుం జేర, గడశతోడుత మహో గృత నేగుబెంచి 

'బెడిదంబుగా తొమ్లుం బిడికిటం బొడున, నెడ వ్రచ్చి యడియు నాయెమ్లులు చాక 

గడించి వ జము దాక గనకాద్రి, వెడల్పు మిడుగుభులో యన మిడుగురు లెగనె 

దానికి గోపించి తరణినందనుండు, దానవాధము నురస్థృ్రలమారం జూచి 

_ యచ్చెరువుగ ముష్టి. నమరించి పొడువం జచ్చె నద్భుత బహుసత్వుండు దూలి 
వాండంత కాంతపావకుండును బోలె, 'వేండిమి చెడి పడ్డ 'వెజుచి రాశుసులు 

పజచిరి దివియు భూభాగంబు వగుల, నెజి దప్పి యెంతయు నీధి గలంగ 

నప్పుడు దమయన్న యవనిం గరూలుటయ్య, నిప్పులు చెద రెడు 'నెరిచూడ్కు_ లడరం 

గొలందికిమోజీన కోపంబుతోడ, నలి నికుంభుండు సింహనాదంబునేసీ 

కనకరత్న ప్రభాకలితమై తనకి, యనయంబు గంధపుష్పార్చితం బైన 

పరిఘం ద్రిషుటయును 'బ్రివ్లోండ మెల్ల, నురిలెడుగ తినుండె నుగ భావమున 

నాశ లన్ని యు దీరినట్లయ్యె వాయ్యుపాశంబులును ద్రైస్సి పలువిధంబయ్యె 

హనుమంతు: డప్పు డుద్లతి దైత్యుః చా(క్కి యినతనూభనునకు నెడసొచ్చి వేర్చి 

ఘా రాజి బరిఘ నికుంభుండు ద్రిప్పి, మాకులివతు మున్మత్తుండై. వ్ర నె 

వే, సిన నతు గృవిస్సులింగముబు, భాసమానంబ్బులై పర్వుచునుండ 

నురములో చెయు వెట్టిదో యన నపుడు, కరమరుదుగ పరిఘము తుమురయ్యె 

చాలినపరిఘంబు వాటున నతండు, గాలిచేం దూలు వృతంబునుబో లెం 

దూలియు_ థైర్భంబుతోడ నికుంభు, వాలినవీడికట వతంబు వొడిచెం 

బొడచిన నాదై త్యపుంగవునుళము, కడు వ్రన్సీ నెత్తురు గమ దెంచుటయు 

నతడు మవోనిలాహాతి మహీజంబు, గతిం గంప మొందియుం గ మట బెలిసీ 

హనుమంతు. బట్టి యుద్దతి మిాందికెత్తి, దనుజులార్వంగ వియర్తేల మెల్ల నద్యువః 

గడువేగమున వైవం గపకుంజరుండు, విడిపించుకొని రణోర్విస్థలి జన నో 

కడగి నికుంభు నుగ్రత బిట్టు నొడిచి, వడిం బడ వైచి యవ్వసుమతివిాంద 


Ke. _CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 
eda 


Vinay Avasthi Sab BhuvgR \gnigrugt Donations 337 
థి సహ 


విసరి యమ్ములు పారవైేనీ జొమెక్కి దెసల్యద్రువంగం చలం ద్రుంచి కెల్ల చ్చె 
నారభనంబున నవనియు మిన్ను, వాఠిభులును దిశావలయంబు మాని 
హత శేష రాతును లాలంకలోని, కతిరయంబునం జని యా రావణునకు 
గుంభనికుంభాదిగురుస త్త (థనుల్సు కుంఖినిమాంద నారురు డైత్యవరులు 
కూలుట చెప్పిన గోవించి యసుర, వాలిన ఖరు(డనువానినందనుని 
మక రాక్ష బిలిచి సమగ నైన్యములం ద్రైకటంబుగా6 గూర్చి పరంగంగ నీవు 
రామలక్ష్మణుల మర్క_టములం జంపి, రా మగంటిమినని రావణుం డాడ 

అగ్రి మకరాషుడు "యుద్ధమునకు వచ్చుట. శిత 
విని మహోత్సావా(డై వేగంబ వాండు, దనతండ్రిపగం దీర్చం దనకబ్బె ననుచు 
ముదమంది తన రెండుమూం6ప్పు అుహ్బాంగల్వ ద్రిచశారి కప్పుడు ధీరుండై మొక్కి. 
వీడొ_ని రథమెక్కి. వెడలి కయ్యంబు వేడ్క తోం దనయొద్ది వీరుల కనియె 
మిరు సమగ్రత మెజనీ యుగ తను బోరండు కవులతోం బొరిబొరి నేను 
రామలక్ష్మణుల మర్క_టుల న్నావెన, భీమశరాగ్ను ల భిన్నులం జేసీ 
'యేంచెద నననుడు నెలమి డానవులు, (లా నడవంగ. దుశ్ళకునములు 
గలిగాం చె క్కవియెల్లం గనియు నయ్యసుర, తలంకక తూర్యనాదంబులు నెల 
నలినార్చి కవినె వానరనేనమిోద, నిలయు నాకాళంబు నిట్టట్టుం బడంగం 
దజీమి వానరులును దరులును గిరులు దణచుగా వైచిరి దైత్యులమిాంద' 
దానవ్రులును గదాదండకోదండ, మానితఖగ్ఞాదిమహితశ స్త్రముల 
వాని నన్నింటిని వడిం ద్రుంచి వైచి, వానరకోటిం దీవ్రతనొంచి యార్చి 
రాసమయమ్మున నవ్యకరాతుం డానర్వకవులవై నతివేగ రథము 
వజుప్రుచు6-గదినీ ముప్పదిట నూటీంట, నబువదింటను మటి యరువ బేనింట 
నిరువదింటను వెస నిరువదాజీంటం బరంగ నాణటీంటను బండ్రైంట 'రెంటం 
బదిటం బచేనింటం బదునెన్మిదింటం బదుమూట నాల్లింటం బదునాలుగింటం 
'జగంగొని మూయ నైదింట నేడింట, నగలించి తొమ్మిది యమ్ములనేనె 
నవి సహింపంగ లేక యఖిలవానరుల్సు భువి తల్లడిల్ల నప్పుడు పాటుటయును 
ఏమిభయం బిట నేనుండ ననుచు, రాముడు విలుంగొని రాతసు ల్చెదరం 
జతురంగబలములం జంపుటం జూచి, యతికోపమున మక రాతుండు వేర్చి 
యరదంబు వజవీంచి యారాము జాసి ఖరసూతి నేను రాఘవ మున్ను నీవు 


. పెరిగి మాతం డిం జంవీనందానం జి త్త, 'మెరియుచునుండె నాకింత కాలంబు 


నాకు నీతోడి రణం బబ్బుటయును, జేకొని- చింతింతుం జేహడె నేయ 
తరలకు నీను మాకంద్రిసూయనకు నెరయంగం బోరాడ నిన్షంటి నేను 
దుర మొనరింపు నాతొ వింటనైన్క గరవాలముననై న గదనైన ననుడు 
వానితో రాఘవేశ్షరుశు కోపించి దానవాధమ యిీావృథాగర్వ మేల 
భానీల్లు నాబావాుబలము సొంపారంగా, సమకంబున ఖండింతు నిన్ను 
ననుడు రాముని మకరాతుండు గిట్టి ఘనమైన నిశి శాంజకంబుఎ చేని 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


ట్‌ 


క్‌ Vina Ss Sah yan ni AE Donations 
393 స్ట శరినః gi 


నేసిన నవి నాముం జెడం ,ద్రుంచివై చె నాసమయంబున నవనియు మిన్ను 
నిండ నాయిన్టజ నిష్టరచాష వండమపహాో గొణధ(నులు వెల్లడ శె 

సుర ఖేచరాదులు చోద ద్యంబునొంద, నరుచా౭ నేయు రామా స్త్రంబు లెల్ల 
నతివేగమున మకరామండు ద్రుంచి, యతనివై బాణంబు లదరించుటయును 
నవి రాఘువ్రయ త్రం యమ్మక రాటు, వినిథనిస్థుర శో ' రావృతుం చేయ నతు 
నవియల్లం గడంగి యత్యంతరె ేషమున, వివిధఖండములు గావించి వెల్లా ర్చెం 


నోప్రంచీ కాకుత్‌ స్థ స్థకులుడు పజకున కా పంపు వెస నొక్క_శరమునం ద్రు, ద్రుంచి 


సారథి నె సాయికంబులను, నారథంబునః మి యన్ని బాణముల 
న మొనరింహ' వికథుడై యవుకు మకాయుం డొక్క సమగ్ర శూలంబు 
వ విన సవ వేగ వచ్చుట విభుః చూచి వూండమ్హులః జూర్లంబు చేసె 

యా వ 

ఆనిమిషు కారాము నగ్టించి కప్పము, దసుణుంసు కిని యాన రాత జాని 


విడికిటం బొడునంగ జి బై ఎం న నసపమన వకూ రామనరనాయకుండు 


అనలా స్త మున పరు గాడనేయ, ననిమొన నమ్మక రాఈుండు గూ లెం 
న్‌ me 
ప్రస రుణ ప్రభా భాను సై యంత, ద్రిథమాపట్రెవై దోంచెం బద్మ బాంధవుండు 


శపుకాతు.సు లాలంక కకిగి యతయ చచ్చుటం జెప్ప నారావణుందు 
కోపంబు చింతయు6 గూడి చిత్తమున, నేసార ననియె నయ్యిం ద్ర జిత్తునకు 
రణమునం గపులను శామలత్తణుల, కణమా త మున జంవంగాం జాలువాండ 
నీవె కాకింక నాకెన్వస గలరు, నీవిట నీవాహ్‌నిన మేతమునం 
జని యందజను జంపి చను దెమ్టు తొల్లి యనిమిషకోటుల ననిం ద్రుంచుకరణి 
రణమున గాల్సి 'సంకంభంబుకోడం బ్రణుతింప నేశెమ్లు ప్రమద స్యా 
ననవుడు నిం ద్ర జితా 5*వణునక్కు వినయంబుతో మెక్‌ వ్‌ష్కోని కెదలె 
బాయువగముల యళసంబులం బూని, యామితం బై నట్టి యరదంబు నెక్కి 
శరద భ్రసంవృత శై లంబుకరణ్కి గురుభుజుండై. చెనిగొడుగులనీడ 
రమణీ యకంకణరణితము శణియ, రోమణు లీ లీములం జామరమ్థులు వ్‌ 
నొలనీ మోమున సంగఠో 'త్సాహలీల, దళుకొత్త నే తెంచి తేల్లికి మ్రొక్కి 
జనని దీవింపంగం జని తనవత్ని, దనయుల వీడా, గాని తమ్ములచావుం 
దలపోనీ కోపాగ్ని దరికొనం "బేర్చి యలఘువక్చంబున నయ్యింద్ర ద,జిత్తు 
మానక రోషసమ గృతతోడ, దాననకోటులు వను శేవింవ 

ఘనకామరూ వులు ష దనమం తి ్రీవపలు, తనుంగొల్వ సు _త్రరద్వారంబునండు 
నద్రులగతిం చేరు లజువదికోట్లు, భ ద్రగజంబులు పదుమూండుకోట్లు 
కొరశెడు నాశేసి కొమ్ములు కులు, వకలంగం గోటినిర రవృత్తి త్తినడువం 
దురగంబు లరయంగం దుద నూలుకోటు లుకుుతరహేషంబు నొప ప్పుచు నడువ 
"భేకుండములం బోలి వెంప్రవహింపు భూరి చేగంబునం బొలుపారునట్టి 
చిలుకవన్నియలతో జెలంగుగుజ్జములు, కొలందుతై నాలుగుకోటులు నడువ 
వలుద నిస్సాణాదివాద్యముల్‌ మ్రైయం, గలనికి వెడలి లంశకాపురినుండి 


be _ ౮-౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


అకా! 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


యుద్ధ కాండ ము. 889 


తనచుట్టు ద్రైశ్యు లసంఖ్యులు గొలువ, (1) ఘునతరభీవణా కారంబుతోడ 
వానరవీరదుర్వావనాదముల్క మానైన రణమహీమభ్యంబుం జొచ్చి 
(gs హోమము? జేసి కృత్తి యనుశ క్షీం బుట్టించుకొని 
మాయాయుద్దను. చేయుట. } వా 
యరదంబు డిగి ధీరుడై కాచియుండం దిరిగి రాజై త్యులం చెజంగొప్ప నిలిపి 
గురుతర వేది త్రికోణమై' వెద్ద, వవపాంది దతీణ వ్రవణమై యున్న 
భూరిశ్ళ శానాగ్ని పాలుపారం దెచ్చి, ధీరుైై వెదిలో దీవింవంచేనీ 
ర_క్తవస్త్రంబులు ర కృమాల్యములు, ర_క్ర్షచందన మనుర క్షుడై తాల్చి 
దండంబు నువవీతతతియు మౌాంజియును, నిండుమనంబుతో నెరయంగ బూని 
యలవడ నచట ఖట్వాంగ ధ్షజంబు, నిలిపి కపాలంబు నిష్టతో నెక్కి 
పరంగంగం గం కాళవరిధిం గావించి, తికముగా దత్నీణదిశ 'స్రుక్న్చ్రైవంబు 
లినుపపా త్ర లనుంచి యేర్పడం గృష్ట, తను6కైన వానివక్షమును మాంసమును 
పొరింబొరి నవి నిండం బోనీ మానంబు, ధరియించి .యప్పు డధర్వణ కృమము 
దప్పకయుండ మంత్రము లుచ్చరించిి చొవ్చడ నినువ స్రుక్న్రువములు వట్టి 
కమియం బావకు(డును గడునొవ్వు తాటి, సమిధలు తిలలును సర్ష పంబులును 
హాీిమంబు నేయంగ నురుతరం బగుచు, నామసోధూమ మజాండంబు గవ్నె 
నాయగ్నిలోనుండి యప్పుడు వేగ, యాయతం బై నట్టి యరదంబు వెలుంగ 
రయమున న్నుగృకరాళశేశములు, భయదరూపంబు కపాలపా 'త్రయును 
దళతళమను కోజదవడలు మెజయ, మలగ కార్చుచు నస్థిమాలిక లలర 
నెజమంట లొలికెడు నే త్రంబు లొవ్ప, నుజక హాసములోడ నొకక్ళ త్తి వెడలి 
పంవుము పంపు మేపనిశైన నన్ను, సొంపారం జేనద సురవైరి యనుడు 
నాకృ త్తి నడిగి యిం, ద్రారి శస్త్రములు నాకృ్తిం కొని యాకాళమునకు 
నరదంబుతొ డనె యరిగి వానరులం, దిరిగి యేయిటకు నదృళ్యుం రై యుండె 
అంతట నారావణాత్త జునేను యంతయు. గృవ్ష్వణ్‌ యరిగా లంకకును 
అట నిం ద్ర జిత్తును నాకవినేనం బటుశిలీముఖివరంవరల నొవ్చింవ 
వలియ దా౭కెడిశిలావర్ష ంబుచేతం, బలుదెసం జెడిపాలు 'వతులో యనంగ 
ఛిన్న భిన్నాంగులై చెదరిరి కొంద, అున్నతగతి దప్పి యుండిరి కొంద 
అసంగంగం జేవురు శేులులతోడి, వసుమతీధరములు వడిం గూలుకరణిం 
బడిరి ర_క్టంబులనై 6 బయిం దొరంగం గుడుసుగా మతి యొకకొందలు కప్పులు 
అప్పు "'డాయమ్థులయంధథ కారంబుం గప్పి యెవ్వరికినిం గానరాకుండ 
నంత వానరవీరు లంతరిక&మున, నంతర్జితుండగు నయిం ద్ర జిత్తుం 
బొడగానంజూలక భూనభోంతరము, 'వడి నిండ బటి తెంచు వాండిబాణముల 
నడుములుం దెగువారు నలియైనవారు, కడికండశై 'నేలం గ లనీనవారు 
కడిమిమై నాజికిం ₹ై కొన్న తరులు, విడిచి యమ్ములు గాడ వెసం జచ్చువారు 
నడునె_త్తిబడు ఘోరనారాచసమిత్సి వుడమితోం గీలింవం బొడనులు నెదర 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


న Sahib Bhuvan Vani Trust Donations 
890 చే ఢ్రిరంగనాథ కామాయణను 


నిబున్సు చచ్చినవాప నిఖలాంగకముల బలుబాణములు గాడంబడి పారల్యారు 
నూతంగశనముల మాటుకొన్నార్సు చేతుల గిరులె_శ్తి చేష్టించువారు 

క మక టి S$ + క చా శుడువారు 

దృష్టికీ: చోంపక తిరిగి విన్వీథి దృష్టించి యాడులు దీ కెడువారు 

నఖలాశుగ ప్ర వాహములు వైందొరంగ, ముఖసరోజములకు మురియ రాకుండ 
బొందిమో:దికి నె_త్రి భూరినేతువ్చుల, చందంబుగాం బ్రకోష్టము లొడ్డువారు 
ప్రేవులు పోవలై, పృథివివై బడంగ్క నావులింతలత్‌ో 'డ నధికనిద్ర లను 
గనుమాయువారును గడిమి రామునకు, నని ప్రాణ మోగంటిమని పల్కువారు 
చిచ్చణపిడుగుల చెలునునం జదర, వచ్చుకోలలం గల వడినొడ్డు వారు 
సాలంపపాదునుల వాలఘాతములం దూలించువారు నెత్తుటం దోంగ వారు 
భో రాంబకంబులం గొనియు థైర ఫ్రంబుః లారంగ నిక్చేలు లై యుంచువారు 


ante 


న్లయ్యుం డితండని తొడరంగ నేయ, దుర్గ భంబని బ్రహ్మ దూషించువారు 


స్స 
బ్రహ యిచ్చినశ_క్రిం బవిలుండై వీడు, ద్ర హ్యోండమునం గానబడకున్న వాడు 
బ్రహావకం చెంత బ్రహోండ మెంత, హ్హ యెంతటి వా(డు పార్టి వేం ద్రునకుం 
దలపోయ ననిలోన ధరణీళుం డేటి, కలుగండో యనువారు నైయుండ మజియు 
నుద్దండకోదండ మొకచోట మొజయ, నుద్రామళరజాల మొకచోట నిగుడ 
నొక పోట దనుజెప్పు నొకచోట నార్చు, నొకచోట నదలించు నొకచోట నవ్వు 
సొకచోట పహాుంకార మొనరించునట్లు, సకలభీకరలీలం జరియింప నలిగి 
యుసభుడాం డాంజనేయుండు నంగదుండు, శరభుండు బుషభుండు జాంబవంతుండు 
గజుకు గవాటుండు గంధమాదనుండు, విజయుండు నీలుండు వెస సువేణుండు 
వనసుండు మొదలుగా బటుపరా క్రముల్సు వనచరులందలు వడిం దరుల్లిరులు 
నిగిడి యాకసమెల్ల నిండ(వై చుటయు, మొగి వచ్చుశరముల మురియ లై చెదరి 
జడియ శరానిల చటులవేగమున, నుడుగని మ్రైతతో నురవడి వచ్చి 

యాశై లములు దరు లప్పుడు దునిసి యాశకలములవై నందందం దొరంగ 
నాశంబులైరి వానరులు వెక్క_ండ్రు, ఆశాకరీం ద్రంబు లవని కంవీంప 

"మెజనీన కడిరిమై మేఘనాదుండు, నెజయంగ నిగుడించు నిబిడబాణములం 
గొందలు తునియలై కూలిరి భీతి నొంది కొందలు పాటీ రొదిగి దిక్కులకు: 
బ్రైదరపరంపర ల్పజిపుచు నిట్టు, పదికోటు లగచరపతుల రూపడంచి 

'వెండియు నెదిరిన వీరవానరుల, ఖండించి యతిచండ కాండసంతతుల 
నతులవిక్రముండైన హనుమంతు వాల్సిసుతు శతబలి గవాకుని నీలు నలుని 
బంధురబలు౯డై,న పనసునిం గుముదు, గంధమాదను బుక్షకపియూథపతుల 
మతేయుం గొందటు నుగ్రమాన్టణావళుల, నటిమురి నిశ్నేష్టు లై యుండ నేసి 
యాదితేయులగుండె లవియ న మేఘృనాదుండు పటునీంహనాదంబు నేయ 
మనముల భీతిల్లి మానము బ్టూలి, వనచరు బ్దన వెన్న వచ్చి వొచ్చుటయ్గు 

సౌమి త్రియును రామచంద్రుని జూచ్చి భూమిశ యీమాయపొందున వీండు 


న్‌ 


Pe 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


క | 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
యు ద్ద రాం టో ము 391 

వినునిరి నత్యంతవిభవంబుతో డం దనుం గానరాకుండ దర్చించినాండు 
గర్వించి యిబ్బంగిం గవి వీఠబలము, సవ్వంబు సమయింవ సమకట్టినాడు 
మన మింతలో వీని మడియింపవలయు, ననవుడు శ్రీ రాము డనుజుతో ననియె 
విను బ్రహ్హావరమున వినువీథి వీడు, దనరూవు చవక దాగియున్నా (డు 
మనమెంత యలిగిన మనకు లోంబడందు, వినుము లక్షణ నేడు వీం డసాధ్యుండు 
ఆస్త్రంబు 'లేమియు నతనివెం గొలుపు నస్త్రము ల్చెడిపోవు నని పల్కుచుండ 
నాసమయుంబున ననిలుండు వచ్చి, భాసురమృదువచో ఫణితి నిట్లనియె 
విను వీనిమాయకు వెను భూనాథ, దనర నాగ్నో యమం త్రము జపియించి 
నీవ్రు బాణం బేయ నెరిం దవ్పి కృత్తె తి, 'చేవారిం బాసి యద నృక్యేమై పోవు 


4౨0 శ్రీశాముం డాగ్నేయ్యా స్త స్తముచే నింద్ర జిత్తునిమాయ =రల్బుకు. ఈ 


నని యర్షిదీపింవ ననిలుండు పలుక, జననాథుం చాహవసంర ంభ 'మెసంగ 
మానితరబగు నగ్ని మం శ్రవూతంబు, గానమ్ము సంధించి కశశరొ నేయం 
గృత్తి యత్యచ్భుత క్రియ ఏ నిం ద్రజిత్తు, నత్తజి నెడయబానీ యరిగా నెందేని 
ఆయిం ద జిత్తును నవని శకెంచి, యాయెడం గార్హుకజ్యూనావ మడరం 
గడణగిన నంత నక్క_వీకులో త్తంస్కు లడరిన యామూర్భ లందండ తెలిసీ 

డిం గూడికొని వచ్చి వానిపై గవిని కడిదియా శై లశృంగమును వాయుజుంయయ. 
గండశై లముల నంగదుండు మైందుండు, దండిమై ఘనవ వర్వతమును గజుండు 
జయమూలమైన వృతమును శ నీలుండు రయమున నళ్వోకన్ల ంబున నలుండు 
అవనీధరంబును నర్క_నందను(డు, నవిరళ శాఖని నటం బనసుండు 
కదిసీ యుగ్రలబైన గద విభీవణు(డు, గదరుచు సాలవృతుమును సంపాతి 
భూజమవాసే. లముల వలీముఖులు, నాజాంబవత్న్రముఖాదివీరలును 
నలినార్చి మూండు బాణముల లక్ష్యణుండు, కలయంగ నూరంబకముల 'రాఘనవుండు 
వాన్నివై నడరింవ వాం డంతవట్టు, నానాంబకములం జూర్ల ములు గావించి 
యనలో గృఘోరంబు ఖై. నబాణముల, వనచరనేనల వడిర "బెల్లువణవీ 
కరలాఫువం బొప్ప గంధమాదనునిం బరుష్మోగ్య కరముల బదు నెన్మిదింట 

నేడింట మైందుని నేడింట ద్వివిదు, నేడింట సుమకు ద గుముదు 
వడిం దొమ్మిదింట నవ్వాలినందనునిం గడిమి నన్నియ సాయకమ్థుల నలుని 
- నైదింట నీలు'గవాకు నేడింట, నాదిత్యనందను నలువచదేనింట 

బనసుని' నిరువది పటుసాయకముల్క నెనయంగో దధిముఖి నేక బాణమున 
నెసఃగ లత్ష్మణు డెబ్బ బేనంబకముల, నస్ఫుఖేళశు నలువది వరసాయకముల 
*సాయక త్రయమున శతబలి నూటు, సాయకంబుల విఫీసణుని నొప్పించి 
న దక్కినబుత మర్కటవరులం గొటి ప్రాణములతోడం గూల నేయుటయు 
నప్పుడు హన్టుముంతు6 డచలళ్ళంగంబు, నుప్ప్బాంగి యంగదుం డురుగండశిలయు 
పనసవిభీషణు ల్పలుగద ల్బలిమి, దనర సంపాతి యిత్తాలతాలమును 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri ౮/౭౧ Kosha 


= Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
392 శ్రిరంగసాథ రామాయణము 


నలుయ సా రాళ్వకన్షముల నంవంద్క నలిన్నాష్తతనయుం డున్న త్మిగ్రావములను 


సౌమిత్రి మాయగ్స సాయకంబులను, ఖభూమిీశుం డురుశరంబులు నూలు వలువ 
శరభుండు బుషభుండు జాంబవంతుండు, నురుభుజుం డగుగవయుండు సుషేణుండు 
'నెస గవాఘుండును ద్వివిద మైందులును, నసమానవిక్రము లయినవానరులు 


తక్కినవారును దరుశై లతతుల, నక్కజంబుగం జేర్చి యందంద వైవ 


- వానిం దొత్తునియలై వడిం గూలనేసి భానునందను నొక్కు భయదభ'ల్లమున 


వతుంబు నొప్పింప వడం 'వెన్హాల్కి వృయంబు చలియించువిధ ముండె నతడు 
ఆలోన బువభ గవాత్‌ సుమేణ, వాలినందన జాంబవంతులు కుముద 
మాకరుతసుత గంధమాదన నలులుు వీశాదిగాగల వీఠవానరుల 
వివళశులగాః చేసి వివిధ బాణముల, నవనీశువై నేసి య స్త లాఘవము 
విలసిల్ల లత్ష్యణు విలు డ్రైవ్వనేస్కీ యలుక విభీషణు నదరంట నేసి 
విలయకాలాంబువవిధమునం జెలల్సి పలుమాలు గర్పించి వలి నెంతయును 
చూచికె కఘుకామ స్కుగీ వముఖ్యు, లేచందమునం గూలి శేనల్లి నపుడు 
నరనాథతనయ నిన్న మ్థినయట్టి, బికుదు వానరజాతి వీచంబు లడం౫ె 
ననుచు వెండియుం బేర్చి యన్ని కాచరుండు, ఘనవాణతతుల నక్క_వి నేనమిీంద 
నడరించె ఘనభూధరాభ దేహముల, నెడ లేకయుండ ననేకమారణము 
లటు లేసి శెలిసితి నని యార్చికొనుచుం బటుగతి లంకలోపవలి శేగ యంత 
తనసంగవ స డ దళశకంఠరుతోడ, వినుతంబుగాం జెప్ప విని యతం డుబ్బి 
తనయ రమ్థనుచు నందను. గాంగిలించికొని నాకు నీయట్టికొడుకు గబ్రంగం 
బగ వారిచే నాజిం బడినబాంభవ్రుల, పగనీగం గాంచితిం వానె నావగప్పు 
కడింది వీకుయి కుంభకద్ణుండు మడిసె,' నడలొ మహాబలుం డగు ప్రహస్తుండు 
మృతిబొం దెం ద్రి శిరుండు మేటివీరుండు, హతుండయ్యె నతికాయుం డాలంబులోన 
నొగి మహాపార్శ ర మహోదరు ల్వడిరి, తెగిరి నరాంతక దేవాంతకులును 
గుంభకల్లునిసుతు ల్లోరవి కృములు, కుంభుండు వడియె నికుంభుండు సమనె 
మకరాయుః డనిలోన మడినె తోడోన, సకలనిశాచరనై. న్యంబు వాలినె 
లంక గాల్చెను నొకయలంతియా కోడి, ఇంకయేటికి మాట లివియెలం దలంచి 
రయమునఈ జని నీవు రామలక్ష్మణుల, భయదసాయకపరంపర లేనీ వ 
రణవయుండవు నీను రణములోం దొల్లి, తృణలీల "గెలిచితి 'దేవేంద్రుం గడిమి 
నీవేచి నడచిన నిఖలలోకములు, భావించినప్పుడె ఛస్యమైపోవు 

-౨౦ ఇంద్రజిత్తు వోమమునునేసి శ 'స్ర్రసమేళముగా రథమును బడయుట. అతు 
నరు లెంత వారు వానరు లెంత చారు, పరికింవ నీకోని పల్కి_ వీడొలువ 
నెలమితొ డన పురోహతునిం దోడ్క_నుచుం బొలుపారంగా రణభూమి శేతెంచి 
చెన్నాంద హోమంబు నేయంగం బూని యున్నంతం బరిచారు లొగి వేగమునను 


ys ని జ 
బకంగంగ నరసి కపాలప త్రీకల్కు సొరిది నుక్కుననయిన 'స్తుక్సు )వంబులును 


శస్త్ర, ంబులును డాటిసమిధలు ర_క్టవ స్త్ర గంఛాదులు వరుసం 'దెచ్చుటయు 


పైలా 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


యుద్ధకాండ ము, 893 


రక్షాంబరంబులు ర_క్టమాల్యములు, ర_క్షగంధంబును రయ మొప్ప నతయ 
ధరియించి మారణతంత్రమార్షమునం బరువడిం దోమర,ప్రాసఖడ్డములు 
సరిపరిధులు వెట్టి స ప్రాణకృష్ణ, వారిణంబు మెడ యన్టీ యది వుచ్చుకొనుచు 
న_క్రంచరాధీశునందనుం జెలమి, యుక్త క్రమంబున హూోమంబునేయం 

దనరిన ధూమప్రదతీణశిఖల, ననలుండు వెలుంగుచు నాహుతు ల్లానియె 
జయనిమిత్తంబులు చాలం. గన్షానుచ్చు జయశీలుం డానిశాచరవీరుం డలరి 
నియతి హోమము దీర్చి నిరుపమంటె న, హయచతుష్తయముతో నతిఘోరలీల 
నురుతర బాణాసకోజ్జ్వలం బగుచు, సుకుచిరాలంకార శోభితం బగుచు 
సరినొప్పు. నీంహార్థచం ద్రచిహ్న ములం బరంగుచు వైడూర్య భాసుకంబయిన 
పడగచే నమరుచు బ్రవ్లోస్త్రరత్కు నడరుచు నని నదృశ్యం బయియుండు 

నట్టి యారథ మెక్కి. యనికి 'నేగుచున్సు గట్టల్క_ం బళ్కె_ రాతసులెల్ల వినగ 
మిథ్యాతవస్వుల మిాజీ సంగ్రామ, రథ్యం గూలుతు నేడు రామలక్ష్మణుల 
పగదీర్చి మాతండడ్రిం బజ్హ్మకంధరున్సి విగతశోకునిం జేసీ విజయ మేనిత్తు 
భానునందనముఖప్త వగవల్లభుల, నే నేడు సమయింతు నిమిషమా త్ర మున 
మజీయు దక్కినయట్రి మర్క_టో త్తముల్క, నెజయంగం జంవుదు నేం డాజిలోనం 
డెగువతో ననుచు నదృళ్యుండై యచట, నొగి రాతసుల నేయుచున్న రాఘన్రలం 
బొడగని భీకర ్రుకుటియై విల్లు, వడి నెక్కు_ వెట్టి దుర్వార వేగమునం 

బ్రెళయ కాలమునా(డు బలువృష్టి. గురియు, జలదంబువిధమున శ రవృష్టి గురినె 
గగనంబు నిండ నాఘనులు రాఘవులు నొగి నేని రలుకమై నుగ్ర బాణములు 
అమరారి యవి ద్రుంచి యమ్ములసోనం దిమిరంబు వరగించె దిక్కులం దవడ 
వృథుచండకోదండ భీకరభ్షనియు, రథ నేమిరవమును రథతురంగముల 
గొరిజలమ్రో(తయు గుణమునిస్వనము, నరుదార 'జనియించు నతనిరూవంబు 
వినం గానంబడకుండ -విస్తయంబంది, ఘనవీథిం బరికింవం ల్‌మ్రుజ నతండు ' 
ఆఖిలాంబకంబుల నాదాళరథుల, నిఖలావయవములు నిండ నేయుటయు 
నాఖరకరకులుం 'డారాఘ్ట వేంద్రుం డాఖరనూదనుం డపుడు హోవీంచి 
వాంజేయు మార్లణావళు లెందు వచ్చు, వాండి భల్లములందు వడినేసి యేసి 
యాబాణజాలంబు లందంద తునుమ, నాబాహుబలకాలి యగునింద్ర జిత్తు 
బహుముఖంబుల6 బేరుం బజవుచు నేనె బహుశరంబుల నంతం 'బాక్టివసుతులు 
కవియం బూచిన కింశుకంబులతోడి, సమత నొవ్పిరి శళరతతయుతాంగముల 
కరముగ్ర మెనట్టి కాలమేసుంబు, కరణి నొప్పిన తనఘనశరీరంబు 
తెలియకుండంగ యామ్యదిక్కు_ననుండి, పలికె నయిన్టింద్రారి పార్టి వేళ్వరుల 
ఎక్క_డయణబోయెద శెందు జాలౌదరు, చిక్కితి రిట మిమ్ము6 జేరి కావంగ 
దిక్కెవ్వ రిలమో6ద దివిజు లటన్న 6, జుక్క_వాల్నా వంక జూడ నోడుదురు 
బక్క_క్రోో(తుల నమ్మి బవరమ్మునకును, మొక్క_లమ్మున వచ్చి మోసపోయితిరి 
సటుతరం[చైన నాబాణాగ్నిశిఖలం 'చెడవెటం బ్రేలక 'త్రిదిలిపోంగ లె 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


‘394 శ్రీరంగనాథ రామాయణము 


2 - 
నాశ క్షి గాన లెరెతి 


యావినీషణునివాక్షములె నిక్కు_వము,గా విని 
. - య యోధ్యలోం గలవారినెల్లం 


రచె మిముం దెగటార్చి యేచి యీప్రార్రె, కదలి 
బరిమార్చి మించి యాభరతశ త్రుఘ్ను, విరువ్చరం జంపి నే నకెంతు ననిన 
గడు చెబుగందిరి కవులు నాక వులు, నడరు కోపంబున నాయింద్ర, జిత్తు 
పడమటం దనవేరు పంతంబులాడుం దడయకుదీచిన ధనువు మ్రైయించు 
ధీమలై యటం దూక్చుదిక్కుననుండి, ఘోరంపవుశరవృష్టి గురియించు మజీయు 
దయీణంబున శేగి ధరణి గృక్కదల, నక్షీణశక్రీచే నడరి వెల్లార్చు 

నిబ్బంగిం దిరుగు చనేకమార్చముల, నబ్భానుసూన్వాదు లరుదంది చూడ 
శరముల వింటితో సంధించుకొనుచుం బరువడి వాంజేయు బాణజాలములు 
జనపతుల్రుంతును చటులాంఒకముల, ననిమిషు 'లప్పు డ త్యాళ్చర్యమంద 
అప్పుడు శతసంఖ్య లతనిచేం గపులు, కుప్పలు కుష్పలై. కూలుట మాచి 
సౌమిత్రి, కోపించి జనపతి కనియె, భూమిళ వీనిచేం బొలినిరి కవులు 

ృదియేమి దేవ నీ విట్టూరకున్కి, యిదె చూడుమోి భువి నెల్లదిక్కులను 

బడి పొర్లుచున్నారు భల్లూకవతులు, మడినీ రనేకులు మర్క- శ్రేశ్వరులు 

జగదీశ నిను నమ్మి సకలవానరులు, మిగిలినభ క్రితో మేకొనివచ్చి 

తగిలి యీయింద్రారిదారుణా స్త్రముల, నొగిలి నీనామమే నొడువుచున్నారు 
పగవాండు చేరి నీబల మెల్లం ద్రుంపం దగదింకం చెగకున్న 6 ్రైలోక్యనాథ 
వగదగనల్లు నీచబాణజాలములు, గగనంబు దిక్కులు గలయంగ నిండి 
నిండినభ_క్రితో నిజదివ్యతనువు, లొండొంట ధరియించి యున్నవి వానిం 
వైళొమ్లు రివుం జంపు కమలాప్తవంశ నీకెద్నురె పోర నేర్తురే రిఫులు 

ఇంత శాంతము దగునే నృపులకును, జింతింప వేల విచిత్రంబుగాల6 

బరంగిన నీబావుబలపరా క్రమము, తరుణార్క-సమలేజ తలపోయవకట! 
యీనిశాచరకోటి నీయిం ద్ర జిత్తు, నేన చంపెద దేవ నీమహత్వమున 
నిటమి6ద బ్రపహ్లోస్త్రమే ప్రయోగించి, కుటిలరాతుసకోటికుల మెల్ల నడంతు 
అనవుడు రఘురాముం డనుజుని కనియ్కె వినుము లక్ష్మణ యొకవీనికై వూని 
చనునె పల్నురం జంప సంగ్రామమునకుం జనుబేని వారల సమయింప నగునె 
యనిమిష బ్రహ్యరుద్రాదులచేత, ననిం జూవ౦ డితండని యబ్బజుం డిడిన 

వరము వెల్లింపంగ వలసియీ వీని, నిరవొందం గాచితి నిశ నుండెనేని 

వీని జంపగయూలు వీరవానరుల, నేను బంచినవాశె హింనీంతు రితని 
నటుగాక తక్కిన నమేఘనాదు™ డట నింద్రలోకంబునందు "డాంగినను _ 

నట బహలోకంబునందు "డాలనన్సు నట రుద్రలోకంబునందు. 'డాంగినను 
ధరణి దూరిన రసాతలము. బొచ్చినను, శరధిలో మునింగిన జముండు గాచినను 
దనతాత యగుథాత తనవెన్క బెట్టు, కొనిన నేం బోనీను ఘోరాజిం ద్రుంతు 
నని పల్క_ రఘురామునలుక వాంజెజీంగి యనినేయనొల్లక యాలంకం భొచ్చి 
భోరనిశాచరకోటితో. బోయి, యారావణునితోడ ననె నింద్రబిత్తు 


0౮-౦0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 692000౪1 ౮/౭౧ Kosha 


Vinay Avasthi Qahib Bhuyan Vagi Tryst Donations 
y ర ద్ద “కింక దపీ, 395 


కట్టల్క-6 గవులను గయ్యంబునందు, నెట్టన నేసితి నేలవైం గూల 

మనుజుల నిద్దలు మానముల్హాంటి, ననవుషు రావణుం డతనిం గోవించి 

యిదియేమిపోక యా యిదియేమిరాక, యివియీమి నేతంగా నెన్ని చెన్చెవవ్రు 

ఒక వలీయును జంప కూరక వచ్చి ప్రకటించె దందటు వడిరని నీవ 

నీవేచి నడంచిన నిఖలలోకములు, ఇ భాపంవ నప్పుడే భస్మ మైపోవు 

నదిగాన నివి యొక్కయథిక మటంచుం దుదిం దలంప కము సంతోషంబుగాక 

మగంటిమి రామలమ్రేణుల వానరుల జెగటార్చికాని నాదెన శేగుదేకు 

మనవుడు నౌంగాక యని యిం ద్రజిత్తు, దనుజేంద్రు, వీడ్కొని తనమదిలోన 

నతికాయకుంభకర్ణాది జై తే తయ, పకుశెల్ల మడినీ ర ంగి న్నుగ్తాజి 

గాన నారామలక్షీణుల నేతి, నైనను గౌల్బెద నని నిశ్చయించి 

నీత చందముగాంగం జెలువొంద నొక్క, నాతినిం దనమాయ నాశేశవైరి 
ర ఇంద్రజిత్తు మాయానీకను ఇచ్చి కలం దనుఃగుట. రియా 

యటం జేని దీ తి మాయానీతం గొనుచుం బటుబలసహితుండై వడమట వెడలె 

వానికింగాక యావానరు లెల్ల, నానాముఖంబుల నలికి పాలుటయు 

హనుమంతు డవుశు మహాశై. లశృంగ, మనువార గాం బట్టి యసుర మార్కొ_నంగ 

నరుదార నడచుచో నల యిం ద్రజిత్తు, నరదంబుమోంచ మాయానీతం జూవె 

వెక్క_సంబుగ er A నిక్కిన నాహారనిద్రలు దొరంగి 

కడశేని వగయొంది గతింగానంబడక, వెడలు నిట్టూర్పుల వెలవెల చాటి 

కడు గృశంబగు మేను కమలవ త్ర ముల, నొడుచులోచనముల నొలుకుబాప్పముల 

జడగట్టి నీమంతసరణిం జిక్కొ_దవి, యడగొని మలినంబు లగుశిరోజములు 

రధణికజోలి ప్రతనుత రాంగముల్కు గరము విన్ననిమోము గరవల్లవంబు 

గదినీన చెక్కు_నై గాలిచేం జాల, గద లెడు లతవో లిం గంవించుచున్న 

యామహీసుతః జూచి యక్ష కట వీండింక, నేమినేయునొ రామహృదయవల్ల భను 

నీదీనదశ నాకు నీకీంవవలసె వః దైవమా యని హనుమంతుం డడరి 

భాోరవానరవీరకోటితో నడువ, దారుణాకృతిం చేర్చి తేనమిా(ద' ననికి 

నడచుచో నవ్యాయునందను గాంచి, కడుం 2 దశళకంఠనందనుండు 

బది 'యేలవచ్నెం దానీనేనతోడ, ఇదె చూడరా నీత యీనీతకొజకు 


. నలజడి వడియెద రటుగాన దీని, దలద్రైవ్వ నేనెదం దవిలి యేననుచుం 


గలలి శార్దూ లంబుకడ నున్న వారిణి, తలువ్రున నయనాంబుపూరంబు లొలుక 
వహారామ తాను యనునా_ర్తరవము, లారంగంబేయు మాయానీత నొడిసి 
తలవెం 'డ్రుకలువట్టి దట్టించి యిడ్య, నలంగి యాణె డైత్యుతో ననియె వాయుజుండు 
తగునె 'మోశాత్త క “జనుజుండవె వైన, నగుదుంగా శేము నీవావిశ్ర వసుని 

మనుమఃడ విబ్నంగి మనకు లేళ్వోరుని, వనితముందలం బట్టి వారక తిగువ 

ననవుడుం గరవాల మంకించి యనుక, దనరు మూయానీత తల ద్రైవ్షనేసైం 
జనుమింక రామలత్ష్యణులకుం జెప్పు మన ఖిన్నుంజై యుండె ననిలనందనుండు 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 692000౪1 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
396 శ్రీరంగనాథ రామాయ ణము 


వసు థాతలంబున సె 'నెస్తుకొ ల్క, నసిథానం డెగింసున్న యానీతం తపి 
హనుమంతుతో ననె నాయింవ జిత్తు, వనచరో త్తమ రాముననిత నీనత 
ఘనతరంబై న = రుద దునిమితి న్‌ వోదో్యోగంబు లింకం 
జిక్కెం బొమ్మంచు విజృంభించి వ పలికి , దిక్కుంికన్న ము: ల్లిశ లును బగుల 
సంహారఫ నఘన స్త స్తనితమో యనంగ, నేయు జత్తము ల్లలంగి 
యప్పుడు రణములో నాయింద్ర, జిత్తుం దవ్పక కనుగొని తనరనఖీతో 

వనచరు ఉపలార్వంగ ౫ వాక నోడు, కనుంగొని పలికె నోకకివీతలాళ 
సమరవి క మములు చాలించి పాణ, సమయము వినరొకొ సమర ధర్మ ౦బు 
దలంవ gy 6 దలవంపుగాంగం గలనం బాటుటకంచు కష్టంబు గలదె 


నడంచెద నె నేమున్ను ననుణహాడి మీరు, కడిమి వాటింతుసు నం చుం బలుక 


నందటు తరువులు న అ నంచంద' కయికొని హానుమంతుః గూడి 
రయమున నాప్పుచు రాశుసగేన్నపషయి వైచి కంక అ ముకుయు 
చలమున నొకమహాశై ల మంకించి, యలుకతొ వైవంగ నాని చను! 
సారథిరకథ మాల జన తోల నదియు నాము is స చు ౦గంబడియె 
వ్‌! 'పెండియు నగచర_ల్రరులుు, శై కై లళ్ళంగములు ర. వై వైవం 
నేన విటిగిన దశకంఠసుతు(డు, కనుంగొని కోవించి కవియూథ పఠే లం 

a ప్రాసఖడ్షముల జ జటులవేగంబున సమయించె నవుడు 
మారుతాత్త Sa మదిలోన? గినిస్స్కి ఘోరవి క్రమక ళాకుళ లుంై. వేర్చి 
కడిమిచేం గవియు రాక్‌సుల రూవడంచి, వడి శిలాతరుఘోరవర్ష ముల్‌ గురిని 
యానిశాచరనేన నవలీలః దోలి వానరావలిం జూచి mone 
వనచరపతులార వసు ధేశుబేవి, దనుజాధముండు జంపేం దప్పెం గార్యంబు 
సమర మేటికి నింక జనకజవా_ర్హ, కమలా ప్పకులున కొక్క_ట నెటిగింప 

నరుగుద మటమింద నారాము6 డెద్ది, వెరవాన తిచ్చు నావిధము , చేయుదము 
మరంద లును సంఛ్రమింపకయుందుం,' డీ డీరాతసుండు శ్రాుం "'డేమణవలదు 
అనియటు మగిడిన హనుమంతు జూచి తగమది నప్పు  డేద్దశకంకసుతుందు 
_ఈమవాబలుం డేగా నిటమీందం దనకు, హోమవిఘ్ను మునేయ నోప శెవ్వరును 

ర ఇంద్రజిత్తు నికుంభిళయాగము సేయుట. ర్రితా- 

అని నికుంభిళశేగి యచట నిశాటుం జెనసిన నిష్టతో 'నేప్రదీవింపం 

గల్లు నెత్తురు పౌలు ఘనకచ సములు, బల్లుల బిళ్హ్రులం బలుసర్పములను 
గారుకోళ్ల ను మంచిగంధంబు తేనె, నారికేళంబుల నల్లనికోళ్ల 

WEES మతి సొరిది శేశములం గాకులం చెల్లని గాక క్షభంబులను 
గాజెనుపోతుల ఘన మేషములనుు నాలు నాలుగు శెండు నలువదికరులం 
గొండగొళ్హైలు "వేయ కోటుల లకు, మండూకములం గోటి మాణికర్థములను 
ముత్యంపుంజిప్పలు మూండర్చుదములం గాత్యాయనీదేవికడ నిష్ట నిలిషి, 
మనమున నిగమనమం త్రవూతేముగ, ననలుని రుధిరమాంసాదులం దనివి 


న్‌ 


ము. CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 516602౧012 692000౪1 Gyaan Kosha 


ననన ననన 


tm pr 


REIN GY PTs ననన నన 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
కాం 


పశోమంబునేయుచు నుండె నయ్యెడను, రాముండు వడమటివభసమంత యును 
విని జాంబవంతుని వేగంబ విలిచి, వినవచ్చెం బడమట వివులభఘోవంబు 
హనుమంతునకు నెట్టి యనియైన యవియొ, సఘునమైన యట్టి యాకలకలం బవరయః 
జనుము రయంబున ' ైన్యంబుకోడ, న ననిన బు మెళ్వరుం “దతికీ ఘు యువ త్తి త్తి 
బలువిడి భల్లూకబలములు దన్ను6, గొలిచి యప్పుడు నూలుకు... రాగ. 
వడిగొని పక్చొమదాగరంబు దెసకు, నశుచుచోం గనియె నన్నడుమ వాయుజుని 
వాయుజుండును జాంబవంతునితోడ, నాయింద్ర, జిత్తునేం తంతయిుం జెప్పి 
యోచవా_్హ రామున సెజిగించి వత్తు నేవచ్చునందాశ నేనున్న యెడను ' 

గాచి యానాకిటం గదలకయుండు, మేచిన వగవాని నేమజణవలదు 

ఆని పంచి వచ్చుచో ననతిచాకమున, హనుమంతు: బొడగని యారాఘువుంప్తు 


ఇతనిముఖస్థితి "నే వుుకో కార్య, గత దోంచుచున్నదె కినుంగొన నివునుం 
ఫ్రదియె తెటింగని యిచ్చం జింతింహ్క గదిసి వాయుజుయ రాఘున్రనకు యక 
దేన యేమెల్లను దెంపుమై డాన,వావలి లితోడం గయ్య మైొనరింవ 
మాముందటనె కెచ్చి మది శంక లేక, భూమిజ తలం er దొరినిం ద్ర జిత్తు 
ఆవాకిటికిని బుమోధీళుం బెట్టి, యీోవా ర్త చెప్పంగ నెను వచ్చితిని 
అనువా_ర్హ చెవులలో నడరకమున్నె, ఘునవాతనిహతి వృతంబునుబో లె 
నతులశో కాగ్నియు నడరి దహింప, ధృతిదూలి రవికుళలాధివుయ మూర్శిల్లి 
యవనిమై Ss నతిభీతినొంది, ప్లవగవల్ల భు లెల్లం బటుశోకునై రి 
వైకొని యవుడు లత్షణు6 డన్నత్‌ డల పైక్‌రాయెగిచి సం శ్ర మచిక్తుం డగుచు 
నక్క_టా! రామ నీయక్టియు త్తమున, కళళు వుళైనే య్ట్రచోటం 
దలపోయంగా మేలు ధర్మంబునందుం గలవనుమాఏ నిక్కము గాకపోచ్ము 
నదియె నిక్క_ంలైన నకట! నీయట్టి, సదయచిత్తున కేల సంతాప మొదశు 
నీచేత రావణునికిం జావు లేక, యీచందముననుండ నేట్‌కివచ్చు 

జానకి శేల యీచాను నీవ్లించుం గాన ధర్మముకంకె ఘనమధర్మంబు 
త్యాజ్యంబు గాదని తలపోయకట్టి, శాజ్యంసు విడిచి యరణ్యంబులందుం 
దిరుగ వచ్చితిమటుం దిరిగెడు మనకు, బుకుహాక్షములు స ని వాందునే యధివ 
అవనీశ నిర్లను లగువావగేయు, వివధయత్నంబులు "వెన నిదాఘముల 

నడ రెడు సెలయేరు లడలినభంగిం జెడిపోవునని బుధు ల్చెప్పంగ విన 

ధనము లార్జి ంచిన ధర్మ కామాచు, లనుపమస్థితి తోడ నథివ నిస్థించు 

ఎసంగంగ నంబు శెవ్వాని కొొదవు, వసుభ్ల “వానికి నెల్ల వారు చుట్టములు 
అక్థంబుగలవాండె యరయంగం బుకుషుం డర్భంబుగోలవాండె యధీకుండు జగతి 
అర్జేంచె విద్యయు నర్లంచె నేర్పు, నక్గంచే కీ ర్షియు నర్భంచె వెంవు 

అర్థం బలమును నర్గంచె కులము, 'సర్థంబ బలగంబు "నర్థంె గుణము 
అస్థంచె నీలంబు నర్ధంబె ప్రాణ, మర్గం పుణ్యంబు నర్థ నరర భూని 

అర్థేంచె రూపును నర్ణంె సరి, యర్థించె ఖార్టితియు నర్భ నరం భూతి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
§93 శ్రీరంగనాథ రామాయణము 


ఆర్థంచె గతియును నర్గంచె మతియు, నంబ యెటుకయు నక్టంబె సుఖము 
అకంబు కావున నఖల కామ్యములు, నర్భ నర్హసంప న్నున కర చేతివరయ : 
అధికులు వేద వేదాంగపారగులు, లు దూన్వంబులం బూతాతతముల 
నర్గంబుగలవాని నమరం బూజింత్పు, రర్భి మోయోర్ట్నులె యడవులనుండు 
మునిపుంగనులు కందమూలంబు లిచ్చి, ధనవంతులగువారి దర్శింతు రెలమి6 
చాయక మంగళ పాఠ కానీక, గాయకకులములు కలవారిం బొగడు 
ఉన్నతకుచములు నురునితంబములు, నన్ను వనడుములు నలసయానములు 
బింబోషములు చం ద బింబానననులు, నంబుజలలితంబు లగులోచనములు 
రోలంబకులనీలరుచిర ధమ్మిల్ల; ల లీలాలకంబులు లేశసిగ్డులును 
ఒయ్యున నవ్వుట నోరచూప్ర పులున్సు డియ్య మాటలు re 
నెలయించు నేర్పులు నెలజవ్వనములు, గలకాంత లర్థంబు గ అవృద్దునైన 
మనమారం గొలుతురు మహితభో గచ్చ, ధనహీను నొల్లరు దర్చకునైన 
శేమియే నరకంబు -లేమియే రు ద్ర,భూమియు లేమియే భూరిశోకంబు 
లేమియే రోగంబు లేమియే మ్యతియు, శేమియే పాపంబు లేమియే జరయు 
శేమియే కష్టంబు లేమియే కరువు, లేమియే జైన్యంబు లేమియే వగపు 
శేమియే సకల మాలిన్యంబు దలంప, లేమియీ సర్వంబు "లేమి గావునను 

- అచ్చెరువుగ రాజ్య మంతయు విడిచి, వచ్చినప్పుడ కాదె వచ్చె నాపదలు 
జానకీమరణంబు సై రింహజూల, మానవలో కేశ మార్లణావళుల 
విసువాకాసురబలాన్వితముగా లంక, మసలక నింక భస్మ ౦బు చేసెదను 
అని లత్ష్యణుండు పల్క_ నావిభీషణు(డు, దనమది నూహించి ధరణీశు కనియె 
నాయింద్ర జిత్తుమాయయెశాని సీత, శేయపాయంబును నిటుంగాదు వినుము 

అధ విఫీషణుం డిం ద్ర జిత్తునిమాయ ్రీరాములతోం 'జెప్పుట. €ఆతా- 

ఖలుందైన యాపజ్మీ-కంఠుండు దలంచ్చుతలఃవు నే నెలుణయుదు యత్రైలోక్యనాథ 
జానశీ నెప్పింపు జనపతి కనుచు, నేనెన్ని చెప్పిన పితవుగాం గొనండు 
జినేనందన నేల చంపించు నతడు మనుజేశ యిది వాని మాయగావలయు 
అఆట్రిడియిన నోయవనీశవర్య, నెట్టనం బొలియవే నిఖలలోకములు 
ఇది బాంకు చింతింపనేల మాసీతం బదిలంబుగాం జూచి పప్రతివ్నార్త దెత్తు 
నని రాముననుమతి నవ్విభీషణుండు, దనరూపమంతయు డాంచి వేగమున 
సలిరూపుం బైకొని యసుశేశువనము, తలశకం జొచ్చి నీతను గాంచి మరలి 
వచ్చి యాశామభూవరునకు మ్రొక్కి, యచ్చపుభ_క్లితో నంతయు జెప్ప 
విని విభీషణ యిట్టివిధ మేల చేసె ననిలోన నిం ద్రజిత్తని రాముం డ్‌డ్తుగ 
దనుజుం -డాసుగహోమ తాత్పర్య బుద్ది, జనుటకునై యిట్టి చందంబుచే 
హనుమంతుండాదిగా నగచరకోటి, మనములు గ గలవి యిమ్షాడ్కి6 వన 

. తేవవగోమవిఘ్ను ౦బు తగంబేయువార్య లనయంబు లేరింక నని నికుంభిళకు. 
వ. వాం డచట వళోమంబు, హిసమ్నాప్తముగాంగం బటునిష్ళ నేడు 


రంగం. [12౧2 Deshmukh Library, BJP, Jammu. Digitized By 5916602012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 3 
యు ఈం జ థూ 399 


సల. మింతయు: జక్క_కుండ, మనుయు _క్టి నవథానమతిం జేనెనేని 
'చేవదానవు లై న దృష్టించి నిలిచి, యావీరనరు నెన్వ రని గాల ల్వలేరు 
అటుగాన నీలోన నసుక వ్రైలిమికిం బటుగతి విఘ్న మాపాదింపవలయుం 


జనియెచ నేనిచె నైన్యంబుతొోడ, మనుజేశ వంపు దోడు మాకు 


సౌమిత్రి య యవీ(కం న. తై వె 6 బడ నేనీ పాలియింవం గలడు 
నేంెం ద్రజిత్తును నీతమ్థుం డొదుచ్చు వాండు నికుంభిభావనములోపలను 


PF 


a 
దపము కొన్నా య దళకంఠ 


బ్రహ మెవ్పించి యాపర మేష్టినలన, బ హూశిరంబను బాణంబు విల 
కవచంబు ఖడ్డంబు కవవొన ల్మ్‌ఐ యు, సవికళమం త్ర, వూత్యాస్త్రము ల్వడని 
జ్‌ ర్‌ 
కామగాళ్య్వాంచును గమనీయేశతు, ఖఇమంబు వ మాక కేస్పీత వు 
[] 


సగురథం 'బాయగ్నియందు Ss దగనారథం చెక్కి ధను వంజెనేని 


అక్‌ a 
నుతుయు, తపము నిండక మున్న దండింపకున్న 


సావాసవారాతి నాలంబులోన, బేవాసురాదులు దృష్టింవలేమ 

వానికి నిమ్మల వరమిచ్చునప్పూ డానీరజాననుం డతని వీక్షించి 

నీవు నికుంఛిళ నెజయ హోమంబు, గావించితేని నేగతి నజేయు;డవ్ర 
కావించు హోవుంబు గడమగు నేని, రావణనుత నీవు రణములోవలను 
బగతుచేం జ త్తని వల్కినవాఃడు జగదీశ యటుగాన సమరయత్నంబు 
నేయించి నే(డిం డ్రజిత్తుం జంపింవు, మాయావి యగువీండు మడినీనం జాలు 
నమరకంటకు(డగు, నద్టశాననుండ్పు సమరంబులో మున్నె చచ్చినవాండు 

అని వల్క_ రఘురాముః డప్పుం డనుజక్షుం గసుంగొని యనఘాత్మ ఘను డింద్రజిత్తు 
ఘనతిరోహితతిగ్య కరుభంగి నింగి ఘనమాయం దనగతి గానరాకుండం 
జరియించు నవ్వీరు శ క్రాదిసుకులు దురమునం గడిమిమైం దొడరంగ లేరు 
హోమవమధ్యంబున నుస్ర రాతసుని, సౌమిత్రి, నీవేగి సమయింవు వేగ 

పటుత ర న నో నాడి చటులవి క్ర ము(డైన జాంబవంతుండు 
వానుమంతుండును దోడు నరుగు బెంవెదరు, “ఘునతరవీజయవి ర్త కృమధురంథరు(డు 
ఇమ్మంత్రి, వరులతో నివ్విఖీమణుండు, నెమ్మి నయ్య్యాగంబు నీక జూవెడిని 

అని వల్కీ_ రఘుశాము6 డనుజాతునకును, స వజ్రకవచమ్లు 
ఘనతరఖడ్డంబు కవ వొనల్వీల్డుం చెనుపొంద౭గా నిచ్చి ర వీతితో a 
వరభూష షణంబులు వరుసగా నిచ్చి,. యరుదైనవే నిట్ణనుచు దీవిం 

అనిశంబు జయము శ్రీవారి యొనంగనార్చు, ప మ డిచ్చు నజుండు 
నీకాయువు ఘటించు వ. గాకొని దిశలంచుం నాతమురు నిన్ను 
అనిలుండు ననలుండు నఖిరతణంబు, దనరం జేయుదోరు ముందజవెన్క_ నీకు 
అనవ్రుడు లత్ష్యణుం డప్పు డుప్పాంగి థను నందుకొని తన్ను త్రాణంబుః ద్‌ 


కవవొనలరియించి ఖడంబు దాల్సి, వివిధభూషణముల వినయం షొగంచ 

GE ఎ? ర్ల 

నాఠాము గనులొనీ యతిభక్షి. మక్కి, తీరజాక్యంబుల: వెఅంగోప్పం బక 
నలి“నాకరములోన నల్‌ మళాళములుు కలంగొనయుడువలి నతి రాకడ 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay egy Sahib Bhuvan Vani Trust Donations 


400 న్తీ శ్రీనంగనాథ రామాయణము 


నాతెల్లగరులబాణము లింద్ర జత, -వేతూరి చని నేందు వెస లంక వడును 
Sx. 


విసులతూలసో సోమవిధమున ల్‌ నృపవీర వికెఖాగ్ని నీలుహో సెదను 
అని యఖథోచితభంగి నారామచంద్రు, మనమార వీడ్కొని మహిత తేజమున 
-ఆ౦్ర లత్మణుండు యుద్ధమునకు 'వెడలుట, రికా 

గరుడుని నెక్కిన కమలాతంవగివెం గరువలిసుతు నెక్కి మై మిగిలి 
పంచి గోలాంగకాల బలములు గొల, జాంజనదాడులు చనుదేరం గదలి 
బలువిడి నటకు ముపవ్పవ యోజనములు గలనికుంభిళ శేగి ఘనతరంబుగను 
నురుముదేభంబులు ns నరిషి రథంబులు నలరు ము 
తనరి 


. Ya 
3 ఈూయంబుథికరణి 


ష్‌ “పై 
గాని రై. క్యు న్‌ రాయ ee ణములః 


we మోానేనం వొలిలొలి వివపు హాలాహలాభీల మైనళ రాలి 

దొరకొన్న హోమంబు తువెముట్న్ల ట్రకుండు దరి తాత్తుం డగువానిం ద్రుంపుము వేగ 

ఆనవుడు సౌమిత్రి త్రి యత్యుదగ్రతను, గనుంగొనలం దగ్నికణములు రయం 

వంతల 'బాణపబ్కు-లు వజ నలఘుబలోదగ్రులై. వెల్లు రేగి 

తరుచరాఢిపులును దరులును గిరులు, పా౭ి6 బొరి వైచి వొకవ్వదు సొ వు మిగిలి 

ఆసురులు నత్యు గ్రుతలై. వనచరుల, వెసం బరిసుంబుల విసరివై చియును 

గదలచే మోందచియు6 గరఠవాలములను, విడళించియును బహువిధముల గడంగి 

మజీయును దక్కిన మహి కా తే శే స్ర్రముల్క నురక నొ నొప్పించిరీ యు గృత నిట్టు 

మాక్చడ నసుకుల మర్కశేశ పరుల, యార్చుల నాలంక యట్టిట్టుబడంగ 

అంతం బోవక రాతసావలిం దత్‌, యెంతయుం గడ(క ననేకళస్త్రములం 

గపుల నొప్పింపంగం గప్పులును గవిస్కి కువితులై రాతసకోటి నొవ్చింప 

విజీగి రాతసుళెల్ల వెసని నించ్ర జిత్తు మటు(గున కరిగిరి మత మెల్లం దక్కి- 

ఆలోన నొక్కొక్క యాసతొబట్టి, యాలోలకీల మహావహ్ని కసుర 
పరంగంగ నిన్నూ టవడియాహుతులకు, దొరకొని యొక నూటతో మిది 'వేల్చి 

కడమ యాపహాతులు నాకై వడి (బట్టి విడువక నిష్టతో న! వ్రేల్చుచునుండి 

యురుతరసత్తు (లె, యు గతం జేర్చి, ధరణి గంపింప న తేసేచరవరులు 

బలువడి నే తెంచి ఎనార్వోటియును, గలుషతం జిత్తంబు గలంగినం చేతి. 

యాపహాుతి యటు వైచి య షయం ట్ర కికు, నాహవోన్షుఘిండు మహారోషమె త్తి 

కన్నుల నిప్పులు, గృవ్దంగ భీషృణోన్నతి రథ మెక్కి యుగ్ర కారకము 

ధరియించి మించి యం నేగుడదెంచి తరచర నేనలం న. నొప్పింప 

దను జేశుతమ్ముండు దనర సౌమిత్రి, గొనిపోయి వనమతి రూపై చొచ్చి 

సమధికంబగు నీలజలదంబపో లెం గొమరారుచున్న న్యగ్రోధ ధథంబు mn క్రిందం 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi SanisEnuygn Tani Grust 2భూూ[009 401 


దొడలి యాయిం ద్రజిత్తుండు నేయంజేయం గడమ చిక్కినహాోమక వ్మైంబు జాని 
సౌమిత్రి చూచితే సమరంబుకొఅకు, హోమ మిక్క_డ డై త్యుం శ్నుగ్గతం చేసి 
బలిభూతముల కిచ్చి పావకువలనం గలళక్రిసహితులం గడంగి జయించుం 
దొల్లియు నిటుచేసి దుర దవృ త్తి, బల్లిదుండై యని బర్జన్యు గెలిచె 

నివ్వుడు నిదె చూడు మాహాోమవహ్న్‌, నొప్పార వెడలుచు నున్నది రథము 
.అరణనేత్రంబుల నరుణకేశముల, నరుణవస్త్రంబుల నరుణమాల్యముల 
'జడిగొన్న నల్లని సారథితోడం గడు నెజ్జ నగుతురంగంబులతోడ 

వాండు క్రమ్థజ వచ్చి వరహోమశళ కి వేండిమి నెంతయు వెడలించి మించి 
యీరథం చెక్కిన నింద్రాదులైన, నారావణాత్శజు నని నోర్వరాదు 

కాన నింతటిలోనం గడంగి సౌమిత్రి, వానిని బటుళరవ్రాతంబుచేతం 
బొలియింపు మనుడును బొంగి లత్షుణుడుు తలలక కార్తుకఢ్టని చెలంగంవం 
గరవాలహాస్తు.డై కవచంబుం దొడిగి యరుదార శిఖ వర్ల మగురథం చెక్కి. 
తనరూవు చూవిన దళకంఠసుతునిం గనుంగొని సౌమి త్రీ కడునల్క_6 బల్కెైె 
మాయలం బనియేమి మగవాండవేని, నాయెదుటికివచ్చి ననుం జూతుగాక 
నిక్క-ంవులావున నీవు గయ్యుమునం జక్క నిల్వుము నిన్ను జము గూడయుత్తుం 
.గవటంబుం వైళొన్నం వై కొనకున్నం గవటరాతున నిన్నుం గడతేర్తు వేగ 
నెజినీన కడిమితో నిలువు నాయెదురం గజకుశావతనస యనుకడ నిం ద్రజిత్తు 
భీలక రాళసంన్ఫీతుండై వలి 'బాలుండ వై యిట్టి పంతంబు లేల 

లక్ష్మణ నిన్ను నాలంబున వ్‌ర లక్ష్మీకి 'బెడంబావి లావెడలించి 

యసువుల నాదు బాణావలి చెతికి వసుమతివై6 గూల్సి వారక వచ్చి 
కాకుల గృద్దలం గండలం దనువ, భీకరాకారతం చెంపారువాండ 

ఉరక నాకట్టిన యురగపాళముల్క మబచి'తె లత్ష్మణ మది నింతలోనె 

అని లత్ష్మణునిం బల్క్‌ యట విభీషణుని, గనుంగొని యింధ్రారి కడు నల్క_6 బలినేం 
చినతం డ్రివంట నీవు డ్రియమార నేను దనయుండ నాశెగ్గు దలంవంగం దగునె 
దుర్శతివై. కుల దోహంబు నేయ, ధర్మఘాతుక నీకుం దగవేల కలుగు 

ఎడ రై నబంధుల నెట్టి నీచుండున్సు విడిచి శొత్రులం బోయి వేండునే శరణు 
తగవు దప్పిననైనం దనవారిం బాస్సి పగవారి నేవించి బతుకు శే బ్రతుకు 
ఆనిశాచరనాథుం డధిక లేజుండు నీనిష్టురో కర్తలు నీతిగా వినునె 

అన్న కోపించిన నటయింటిమకాల, నున్న నేమగు నుండకున్న నేమగును 
నీలావుబలిమినే యొల్ల దేవతల్క నాలంబులో గాల్చె నాదశాననుండు 
హితుండ వై మర్మము హిత మెటీంగించి, యతనిచేతని చెడుమన విభీషణుడు 
సనావ్వర్తనము "మేఘనాద యీవెజుంగు, దీవృథాజల్బ్పంబు లేల యియెగెడను 
ఆతం డ్రి కొడునై.న యవనీతిమతిక్కి నీతియు ధర్మంబు నీకేల కలుగు 

పాస చేపట్టిన భుజగంబువగిదిి వెసం గ్రూరుం డగుబంధు విడువంగా వలయు 
పాపాత్తుం డగునట్టి ప _జ్కాకంధరుండు, నాపలుకులు విన్న నాండింత లగునె 

26 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


ads Vinay SHORES 60 క Donations 
పనేచనంబులకును బరశాంతే లకును, బరితాపముల బొందు పాపకర్షులకుం 
చగవేల మేళేల ధ పంటు , జగదేకహిత మైన చరితంబు "లేల 


ము గర్యంబు, నగ్ను లై కాల్పక యవి యేల పోవు 
నమె, కలిగి వర్పింతురు కడు గ్రూవ్వి మోరు 
న్రత్మలైన p యనం దు లం బట్ట చంపుదురు 
శావున నావశకంళఠునితోడ, నీవును లంకయు యా నులు 
మాన కిచ్చకమాదు మ వ సు గూడ, నేనలు రాజుచేం జెడుట సిద్ధంబు 

తి స హు టకాలపాశ్ళబద్దుండ వై లేమి పల్కినం బల్కు 
మిటఓమోఃచ నీమాయ లెక్కను వినును వటము క్రిందికి పహోమవాంఛం బోశఠాదు 
చనశాదు లంకకు మిత్రిం దొడరి, చనవచ్చు నిక వేగ జమువురి కనంగ 
బ్రథమా ది త్రం ఛానునివగిదిం బృథుగాత్రు ప హనుమంతుం చెంపార నెక్కి 
యమరిన లత్మ్మణు నావి ఫీషణుని, సమరార్థులగు నగచరుల వీకీంచి 
వీకులై నాబ జాణవృష్టికి మిరు, నైరించెదరుగాక సమరోర్వి నెండు 
ఉడుగక నావింట నొదవు బాణాగ్ని, యడరి మిమ్మిందలణ నావూతిగొనుచుం 
గరవాలపట్టిసఘనఖిండివాల, శరజాలముల మిమ్ము క్‌ రు ననుచు 
రోదనీకుహారంబు మ్రైయంగ సింహృనాదంబు శేయురు నానాళుగముల 
"వెన నేయుచును బావని క కృమస్ఫూ ర్తి ర్తి నెసగు నాముందణ నెవ్వండు నిలుచు 
అనవుడు లత్ష్మణుం డానైతస్థతోడ, దనుజాధముండ యీవృథాగర్వ మేల 
చేరక యడం మ్రుచ్చిలి పోటువొడుచు, శురణంబునం బాడి యేమగతనము 


సూ 


aC 


-=ఆ౦్ర ఇంద్ర జిల్ల త్మణులద్వంద్వయుద్ధము. ce 

సీమాయలన్ని యు నిరసించి నిల్వు, నామా+క్షణములం బ్రాణముల హరింతు 
అనవుడుం గోపించి యతం డేసె నతని ఘనశకాలసర్చ ప్ర కాండ కాండముల 

అవి లక్ష్మణుని గాడి యవ్వల వె వెడలి, యవనీస్థలము గాడె నద్బుతళ క్రి 
మణియును వాడు లత్మ్యణ దేవుమోా6దం గరులాడ గాం చెక్కు శౌండంబు లేయ 
వడివచ్చి తాంకి యవ్వల గ్రుచ్చిపాజె, వెడలు రౌద్రరసంబు వెల్ళియపో లెం 
గడుంబెల్లు నెత్తు రంగంబుల వెడల, నడరంగ న్యు లార్చుచునుండ , 

జంఆల 'సట్టవోసములు చే చేయుచును, లంశేం దృతనయుం డాలత్షుణు6 చేరి 
నరనాథసుత నేయు నన్నా జిం గదిసి బిరుదపైో యిటు విజృంభించిన నిన్ను6 
దొలుతం గ త్తళముం దొత్తునియలునేసి, తల త్రుంచి వైచెద దారుణాస్త్రముల 
-వనువేది పడియున్న ప్రీ వీయసపోదరుని, నమక రాముడు నేడవశ్యమును 
అని పల్క_ లక్షుణుం కేన్ని శాచ్‌రునిం గనుంగొని యీవృథా గర్వ మేమిటికి 
పలుకులం బనియేమి బవరంబులోనం దొలంగక నాతోడ దొడరుదుగాక 
'మాటలాడక వహ్నిమడియించు మాక్కి, మాటలాడక నిన్ను మడియింతు నిపుడు 
పనిశేనిపంతము ల్పలుకంగనేల, యనుచు నుగ్రాస్త్రంబు లరివోసి తిగిచి - 
ఘనతరభీషణా కారుండై. చేర్చి కనుగవం గాంజాయ గడలుకొనంగ 


ఓ 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


క ———— ద లా. 


Vinay Avasthi మ... జృకముంం0౧౭[0౧53 403 


నమరంగం గోవించి యర్క_దీధితులు, గమియంగ దిక్కుల గలయంగం బర్వి 
విలయాగ్ని కీలల విస్ఫులవింగముల్సు కనుగొన జెరలెను ఘనతరళ క్తి 
కలయమ్లు సంధించి కేజకురక్క_సుని యలమఘువతు స్థల మటగాడ నేయ 

చాన డ్రైత్యుండు రక్తము గ Or మూర్చ, మ్‌ యంతనె 'తెల్న్వినొ ంది వెల్లార్చి 
వాండిమి-మిగులం దివ వ్రంబున నేనె మూంయబవాణముల 'రామునిత మ్థునుతము 
అవ్వుజు థీర్నులై య కొరౌొద్రముల, నిష్పులు గన్నుల నివ్వటిల్లంగం 

జెలగు నయ్యిద్దజ నీంహనాదములు, బలువిడిం బజ తెంచు బాణఘుట్రనలు 
వ. నొక్క_ట నెసంగ్య ననయ మృత్యువునట్టహాసంబువో తే 
'సలనినలాన్చుల విక 'క్రముబులను, బపొరకస్త్రతః జలముల భూరిరాత్రముల 
నిశెంబు ల. చంద్రార్కూలం బోళఠ చను చతుగ్చం తదంతులవో లె 
గొవమరారు సింగంవుంగొదమలంబో లె, ) గ్రమమొప్ప శంబర కాములలో లె 
నమరం ద్రినేర్కాంథకాసుకుల్ళోశె, రమణ. గుమార తారకులునుబో లె 

నేపారు వృత్రా Wr రూవింప లయ కాలకుద్రు లంబో ల 

బాయని జయకాంత బలియ్యురై 'సోర, నాయిద్దటును నొప్పీ రవ్వుడు చూడ 
కోవించి కోదండగుణఘోష మెసంగం జాపరథధ్వజసహితంబు గాగ 
నామేసునాదుని నంపవర్ష నమన, నామ త్రి ముంచిన నై రింవ కతంయ 
వ్రతిసాయకము లేయ బలువిడి ద్రుంచి, వితతంబుగా బాణవృష్టిం గవ్చుటయు' 
ఆయిం ద్ర జితుం డప్పు డలవెల్లం బొలిన్సి యాయస్త్రములకు మాజైనయ స్త్రములు 
నెరినేయనేరక నిట్టూప్ప పుచ్చి, తరిగొని చూడ న_త్తటి' విభీషణుడు 

సామి త్రం గనుంగొని జననాథతనయ, నీమార్షణంబుల నిర్విజ్లుం డగుచు 
దళకంఠుసుతుం డున్న దళం జూడు మింక , దకరథాత్త జ రణస్థలి వీని గాలు 
మనవ్రుడు నుగృంబులైన బాణములు, గొని యంగకములల “ గ్రుచ్చిపోనేయ 
న రము  మూర్భనొంది వే వే తెలిసి యకట కుండ వాసవాదుల ల్పి 
పరికింప డై వంబు ప్రతికూలమైన, నరునకు నిటు నేడు సాకోడవలనె 

ననిలోన ణు లందటు( బొలిన్సీ రినవంశజులచేత నింక నేటి బ్రతుకు 
అనుచుం గోషమున నయ్యుమరకంటకుండు, జననాథసుతుం జూచి చలమరగ్దలించి 
నరనాథ నందన నావి క్రమంబుం బరికించి నీవింక బంటవై నిలువు 

మనుచు నేడమ్ముల సకేని నొప్పించి, హనుమంతు. బడు నదరంట నేనీ 

వెస విభీషణు మాద విశిఖములాటు, మసలక నిగుడించి మణి విజృంభిం చెం 
గాకుత్‌ స్టతిలకుం -డాకడిమి శై కొనక, నాశేంద్రరిపుం జూచి నవ్వుచు బలిజ 
నధికుండ ప పంతంబు లాడే కరుకు సు పంతంబు లాడియు నోడు 
ననుచితస్థితి శూరు లగువారు డాయ, రనిలోన వంచించు టది యొక్క గాలువె 
కుటిలయుడ్ధనము నేయం గ్రూ రాత్మ నీకు, బటుగతి నిహుమును బరము లేదనుచు 
దినకరకరజాలతీ వ్రార్చు లడరం గనకవుంఖంబులు గలుగు బాణములు 

వానివై నిగుడించి వడి బోదుం ద్రెంచ్చి మేనుచ్చి చనం నమైయి మరువవుడు 


త 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


A404 Vinay గ శ్రర తకం హాభాతాయణయహూయుిం?41009 


కాలో గ్రసర్చంబు కంచుకం బనంగ, నాలోకనాఖీలమై నేల బడియె 

వాయు నం. నొక్క-వజ్రా! జాంగిం. దొడిగి వాఃడిబాణంబుల వడినేయ నపుడు 
పరువడి నొ నొండొనబాణఘార్‌ముల, నురువడి వెలువడు నురుశోణితముల 

ఛై రికనిర్ల రకలితంబులై న, భూరిభూధరముల పొలువుం ఇ కొనుచు 

గరవేగశర వేగగతులు తు, గర మొప్ప భవః గారాకురాలి 
నూచినకింశుక భూ జంబులొప్పు, నాచందమున నొప్పి ర ప్రఘాతేముల 

నమరగంధ ర్వాదు లచ్చెరువంది, సమరంబు చూడ నందు 

కలభ వేష్టితమత్త తగజలీల మం త్రీ, కలికుండై ఖీకరగతి విఖీషణుండు 

విలుగుణ? *ధ్యనిచేని వివులరోపమున, వెలుగుమంటలతోోడి విశిఖంబు లేయం 
చిశుగులు చఅచిన వృథులభూజముల్క వడువున రామ్‌. సు ల్వసుధ వై వెం బడిరి 
అనలుండు మొదలుగా నతనివుం,తులును, ; ఘనకూలపట్టినఖడ్డ భూతముల 

నెగడి రాతసకోటి నేలవైం గలిపి, రగచరావలిం జూచి “యవ్వఖీషణుయ 

ఇంక నీతనిం జంపుం డిందటుం బొదివి, లం చం ద్రుబలమన్న లావన్న .నితయడె 

అని నీతం డిల్లీన నాదశానను(డు, దన నేనతోం గూడం దానీల్లినాండు 

మును సున్‌ వజ్రముప్రి6 బ్ర జంఘుండనువాని స్తుష్తఘ్ను6 డనువాని మజీయు6 
గుంభనికుంభుల ఘాణరవి క్‌ క్కములం గుంభక కుని మహొగ్రుని న నతికాయు 
వికటు మహాపాద్మ్య వెలయ ధూ మ్రాయు, "పకరారు రక్తాము మణి శోణితాతు 
యూపాముం ద్రిశిరు మహోదరు నగ్ని ,కోవుని 'చేవాంతకున నరాంతకుని 
యాల కంపను మణటియు, బరుషవి క్ర ములైన పగతురం జంపి 
యాహవసాగరం బవలీల దాంటి, బహు “బరలితి రింక. 
సౌమిత్రి కని మోకు సమయంబు-దాంటుం డా మెయి నిం ద్రజి.త్తను గోప్పుదంబు 
కొడుకు జంప నాకుంగూడదు వీంయు వెడునుపాయము మోకుం జెప్పెద వినుము 
హింస గావించిన నెదిరిచేం 'బంచ్చి హింస, నేయించిన నివిశెండు సరియె 

ఇది రాముకా'రా ర మిదిలోకహి తము, నదికాన పాతకం చైనం గానిండు 

సౌమి త్రిచే నేడు చంపింతు, వీని నేమాయలును గొల్వ విటమిోంద ననంగ 
జాంబవంతు(డు బుకుసంఘంబుతోడ, నంబరం బగలంగ నార్చి రాక్షసుల 
పాలు "బగతుర నవలీలం బాల్పడి సొచ్చి 

నొప్పింహ గపులచే నొగిలి రాతసులు నిప్పులు నెదరంగ నెరి దారు ఘోర 
పరశుముద్దరశూల పట్టిస ప్రాస పరిఘశ రాసనపాణు లై 'చెరయం 

బొరి సుళాసుకులకుం హోల్‌ నయ్యుచ్చు చరనిశాచరులకు సంగ్రామమయ్యె 
హనుమంతుం డాసమయంబున నలిగి, ఘనులక్షణుని డించి కాలునిపగిది . 
నొక్కొ_క్క_ వాటున నొక్కొ_క్క_మాటు, వెక్ళండ 'డ్మదె త్యులం బృథివివైం గూల్చి 
క్ష్‌! ఫై లశ్ళంగంబుల సాలవృతుముల, లీలమైం జంపి బెల్లిదుడునై. పేర్చె 
సరభసంబున విభీషణుం డంత నలుక, నురుతరజ్యాఘోష మేునరించి మించి 
తనమం 'త్రులును దాను దద్దయుం గడిమ్సి దనుజులం 'బెక్కండ్ర, దరమిడి చంపి 


0౮-0౦. Nanaji న... Library, BJP, Jammu. Digitized By 5916602012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


యుద్ధకాండ ము, 40 


కరమొప్పం గనకవుంఖ ప్రదరములు, నొరంగించె నింద్ర జిత్తుని మేను గాడ 
తరమిడి వాండు నుద్యగ్రుండై. కినిసి యరిది శరంబు యంగ నవి వచ్చి 

పారి విభీషణునురంబున నుచ్చి పాజ్కి ధరం గాడె ధరణియుం నల డపడియె 
దురము విఖీషణుతో నింద జిత్తు, కరము గ ముగ నిట్లు కావించుచుండం 
గనుంగొని యవుడు లత్ష్మణుండు కోవించి, హనుమంతు నెక్కి ఈవ్రాస్రసంతతుల 
వడి మాజి రాతసవరనివై నేయ, గదు నొచ్చియును భయంకరముగా నవుశు 
మగుడ వాః డుజ్జ కలమార్లణప జ్ర, మిగులంగ లత్షణుమోయం బెల్లేనె 

అడరి యయ్యిద్దలు నతికోవు లగుచుం గడిందిబాణంబు లు గృకనేయ నవుడు 
ఆయంపతండంబు లడరి యొండొరుల, కాయంబు లండంవ కజైన నపుడు 
అంబుఛారలతోోడి యంబుదంబులను, నంభుదంబులతో డి యర_చంద్రులను 
బోలి రామార్లణంబులు వచ్చుచున్న, యాలోని వేగ చేమని చావ్చవచ్చు 
తొడిగినళశరములు తో "డిగినయట్లు, విడువరొకో యనువికమున నుండె 

ఆరెండు తెజంగల యమ్లులు గగన మారంగం గప్పిన నడ ౩:6 జేకట్లు 
వీరరసావేశవివశత 'నెలుంగ, 3 రి యొండొరుల మహాజికంగమున 

ఆయవసరమున నచ్చెరువడర, వాయువు రణభూమి వ _కుపదరున్ట 

అనలుండు 'వెలుగొందండయ్యె దిక్పతులు, ననిమిషగంధక్యయ యక్‌ రులు 
చకితాత్తులె వచ్చి శరణంబు సొచ్చి, సకల చేవతలు లత్ష్మణు బ్రశంనించి 
యాలక్ష్మణునకు జయం బగునటుల్క-చాల దీవన "లిచ్చి సక్షుదంబునను 
నతిలోకకంటకుం డైనయాదైత్యు, మృతుని గాంజేయు సామిత్రి, నీవనుచుం 
బలుకుచునుండ నాఖానుకులుండు, వెలుచ నార్చుచు గుశాభీలశావంబు 
చెలంగంగ నాయిం ద్ర జిత్తును గిట్ట, బలుకాండములు మిందం బరంగించుటయును 
ఆరాశుసుడు వేగ యవి త్రుంచి వైచి ఘోరనారాచము ల్లురిసి వెల్లాచ్చె 
మదిలోన గోవీంచి మజీయు లత్మణు(డు, గదినీ యీశాఖామృగంబు లార్వంగను 
జలమున నొకయర్లచం ద్ర బాణమున, బలియు.2ై. వానిణాపము ద్ర్రుంచివై చి 
పడగ యేఢింటను బడ నేసి యొకటం దడయక సారథితల దెవ్వ నని 
పదియింట వతంబు వగులంగనేసీ యదరంటనేనె రథ్యముల నాల్లింట 
ఆరావణునిసుతుం డప్పుడు తానె, సారథి రథియునై. సౌమిత్రిం గిట్ట 
నెట్టననేయుడు నిగుడుకోపమున, నట్టహానమునేయ నాలత్త్రణుండు 
నరదంబుః గడప్పుచు ననినేయు దై త్యు, నరుదార వీక్షించి యదరంట నేనె 
ఆనాండియమ్లుల నధికంబు నొచ్చి, రావణునుతు:డు మూర్చాగతుం డగుచు 
నంతన తెలివాంది యాత్మలోం బెద్ద, చింతించి యిదియేమి చి శ్రమో నరుడు 
నన్ను నొవ్చించె నెన్నండు నిట్టి డెలుగ, మున్న నేకాహవంబులం బోరునవుడు 
కాల 'మెవ్వరికినిం గడవరా దనుచు, వాలిన యుప్టనిశ్వాసంబు లడరం 

జావంబు తివియంగ శరము సంధింపు నోవక పరిపంథి నొనరంగం జూడ 
"నేగకయుండిన నిఖిల దేవతలు నారాముతమ్హుని నగ్టించి రవుడు 

CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 69200011 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


406 శ్రీ ంగనాథ రామాయణము 


వెలవెల సగువాని విన్న నిమోము, కలయంగ6 గనుంగొని కవివీరులార్వ 

వీరులు గృథనుం వసం బ్రమాథియును, మేకుసన్ని భు డగు మేఘనిస్వను(డు 
శరభుంచు బుషభుండు శైలము లై ఏచ్చి రరుదార నిం ద్రారియరదంబు విటుగ 
నటువైన శేతురథ్యంబులతోడ, విటతాటమై కూలి విపులకోపమున 
నసువనాయకసుతుం డంత బిట్టార్చి, వెస విభీషణు రామవిభుననుజన్లు 

నుదమును వతంబు నోనాటనేసె, వదలక మూంజేనీ వా(డిబాణముల 

నేసి గుణధ్వని యెసకంబుగాయగం చేసి చెలంగించె సీంహనాదంబు 

అప్పుదు కోపించి యధికరౌద్రమున, నిప్పులు కన్నుల నివ్వటిల్లంగ 
రావణుతనయునురం బుచ్చిపాణుః, గా విభీషణుం 'జేనెం గాండంబులయిదు 

ఆతయ గోవించి యాగ్నోయబాణ, మాతం డ్రిపయి నేయ నది రాగం జూచి 
వామతానస్త్రం బేనె వడి లక్షుణుండు, నారెండు నటం బోరి యవనివైం బడియె 
ఉరగాస్త్ర, మాదైత్యుం డ్యూపుండై యేయ,గరుడా స్త్రమునం ద్రుంచె గళము సౌమిత్రి, 
తగ గుబేరాస్త్ర ముద్ధతినాతం డేయ, నగణితంబుగం ద్ర్రుంచె యామ్య బాణమున 
నతండు వెండియును వాయబవ్యా స్త మేయ, నతం డదియును ద్రుంచె నైంగద్రాస్త మేసి 
దానవ్రం డపుడు గంధర్వాస్త్ర మేయ, దాని లక్ష్మణుడు రౌద్రంబునం ద్రుంచె 
చలమున నిటు వారు సమరంబునేయం, , బ్ర శయ కాలమునాంటిఛంగియై తోయ 
సౌమి త్రిరణపరిశ్రాంతి మాన్సుటకు నామంద వాయువు లల్లన వీచె 


అంత లక్షణు(డు నాయంతకుపగిది, నంతకంతకు నుగు౯డై యింద జిత్తు 
- లా wu 


/ రి లక్ష్మణునిచే నిం ద్ర జిత్తు చచ్చుట. ఏతా 
నటు చూచి శార్షుకజ్యానినాదంబు, పటుళ _క్రితో దిశాభాగంబు వగులం 
'జెలగించి మెయి పెంచి సింహనాదంబు, నెలంగించి దే వెంద్రు,చేం గొన్న యటి 
యారూఢిమోట నింద్రాస్త్రంబు దొడిగి, యారామవిభుండు ధర్థాత్గుం డా నేని 
'జేవి యాసీత పతి వ్రతయేన్సి దేవతాకరుణ నాదెసం గ్రెనేని 
నిం ద్రాదులకునెల్ల హితమగునేని, నిం ద్రజిత్తునితల యిమ్మహోశరము 
'త్రెంచుం గావుతమని దృష్టిసంధించి, మించి యేయుటయును మిన్నెల్ల నిండి 
పృథుదీక్థృ నిన్హాతభీషణం బగుచుం బ్రథనవి కాసనస్రారంభ మగుచు 
బవారత్న పుంఖశో భాయితం బగుచు విహగోం ట్ర్‌ సమజనావి ర్భావ మగుచు 
నహిముఖానలక ణా త్యాలోల మగుచునహిమాంశుబింబ ప్ర ఛాభీల మగుచు 
మండుచు రుచులతో మహియు నాకసము, నిండుచు నత్యు గ్రని గ్రహోదగ 
గతులమైం బజచి రాతసలోకనాథు,సుతుం గిట్టి యందంద షట్‌ మిన్న దం 
దనరిన నమృహోద్దం-డాస్త్ర మరన్ని యనుపనుమణికుండలాంచితం బై న 
అలితారుణేత ణా లంకృతంబై ను తల బొమిడికముతో ధరం గూల ద్రోనెం 
గలుషభావమున లంకానిథానంబు, చలమున ను ౮ (డై. సాధింప గోరి 
బలియిచ్చుకొఅకునై పటులులాయంబు, దలద్రుంచి వై చువిధం బచ్చుపడగ 


ననిలోనం బడియున్న యాయింద జితు, గనుంగొని జయ 
CC-O. Nanaji Deshmukh Library, Bp rin Digitized By మలక కాని ధిక్షల్లు, Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
యు ద్ధ కాండము 407 


గలయంగ .నవుడు. శంఖంబు న: విలు నభధ్యన్తనని వెస లత్మణుండు 
నలి నప్పు డురునింహనాదంబు నేనెం జెలువొంద నప్పర స్త్రీ లలాస్యములు 

వీనుల సొలయించె విశు శ్రుతశ్రుతుల, మానైన గంధర్వమధురగానములు 

అంత విభీషణుం డంతంత "చ్చు, సంతోషమునం గ్రుచ్చి సౌమిత్రి నెత్తి 
యాలింగనమునేనె నాలంబులోన, నాలోన వనచరు లందంద చెలగి 

రంతలో పహాతశేషు లగునిశాచరులు, నెంతయు భీతిల్లి యేవెల్లం బానీ 
వనచరుల్‌ దోలంగ వడి ధృతుల్ణూల(, దనరారువదవాతి ధరణి గంపింపం 
గలంొని చీకట్లు కన్నులం గవియం దలలు వీడలగ నాయుధంబులు వైచి 
చెందినభథయమునం జెడి పాటీ లంకం గొందలు చాచ్చిరి కుధరశ్ళంగనులు 
కొంద అెక్కిరి వార్షిం గొందలు విరి, కొందటు దూరిరి గుహనికుంజములు 
అనలుండు తీ వార్చ లండరంగ వలింలగ్గా దినకరుం డుజ్జలదీ వ్వ విం జెన్నాందె 
జలము లెందును నతిస్వచ్చ్భంబు లయ్యొం గలయదిక్కుల కప్పు కావిరివిటిసె 
గగన ప్రసన్న త గలిగా నిష్కంప్క, మగుచు భూతలమొ= వ్పె నప్పు డంతయును 
బవనసూనుండు శతబలియును నలుఃడు, జవశాలి పనసుండు శరభుండు బుషభుం 
డతులవి క్ర మళీలుం జావాలిసుతుండు, నుతబలుం 'డగుసు వేణుం డక్క_జాండు 
న్‌్‌ గవయుండు గంధమాదనుండు, విజయు లై నట్టి యాద్వివిద మైందులును 
దక్కినవానరో త్తములు నే తెంచి, మొక్కి కీర్తించిరి ముదికాత్తు' లగుచు 
అప్పుడు లత్మణు నఖలదేవతలు, నొప్పార నుతియించి యొగి 'బుష్పవృష్టిం 
గురిసీక' వానరకోటి వెల్లా ర్చెలం బరిమళయుతముగ6 బవనుండు వీచె 
ఆలక్షృణుండు విష్ణునంశంబుగాన, నాలంబులోవల నతనిచేం దెగిన 

కపట రావమసుండును గాయంబు విడిచి యప రాబ్ధిం గ్రుంకిన యర్కుండువో లె 
విష్ణుసాయుజ్యంబు వెలయంగ నందా, నుషాంకేకులకీ ర్తు లొగి దిశల్ని ండ 
సౌమిత్రి యట జయ_స్హంభంబు నిల్చి, 'రామునియొద్దకు స రయమునం జనియె 
సర్వవాసరవిభీషణ వాయుజులును, బరి యెంతయు దన్ను బలిసి 'యేతేర 
వచ్చి రామునిపాదవనరుహంబులకు, నచ్చుగా నెరణలిన నప్పు డుప్బొంగి 

యలరి కౌంగిటంజేర్చి యానందబాప్ప,ములతోడం దొడల్నవై ముద మొప్ప నునిచి 
పారి నంగముల వీరపులకలనంగ నరగరుల్చొర గాడినట్టి బాణముల 
మునుకొను నాదుకిఖమున మేఘనాదుం డనిలోనం గూలిన యాసంతసమున 
నతిరయంబున మూర్చ యంతలోపలనెె ధృతిదూలుకొనం దోన తెలివి యుంగలిగి 
యా యోధనంబున నలవుమె నింత; నేయునే యీతం డజేయు(డై నేడు 
బహాందివ్యశ స్తా స్త బలునిం ద్ర జిత్తు, నహిత భయంకర్ము ననిలోనం జంవె 

నటుగాన నాచేత నని జచ్చు నింక, బటు శౌర్యధనుండైన ప పజ కంథరుఃడు 
ఆతనివిభవంబు నాతేనిబలైమి, యాతనిసుతునితో నంట నేడు పాలినె 
నిఖిలశస్త్రంబుల నిపుణు.ైై మెఅస్సి యఖలరాతుసులకు నాథార మైన 
కొడుకుహోవున శెల్లకోర్కు_లు విడిచి, కడిమిమై నాతోడం గయ్యంబునేయ 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
408: శ్రీరంగ నాథ రామాయణము" 


సరాషయుధోజ్ఞ లసన్న ద్ధ దుం డగుచు, గర్వించి ల వచ్చెనేని 
చతుకంగబల్నదైత్యసం ంఘంబుతోడ, వితతాహవతీ ణి విశిఖజాలముల 

బలువిడి దునుమాడి బలిభూతములకు, నలవడం గావింతు నద్దశాననుని 

అని సువేణునిం జూచి యారాము: డనియెం, ' దనరు నోషధ కై లతటవనంబునను 
నుకుతర ప్రభలతో నొప్పువిశల్య,కరణి వే తెచ్చి "లత్షణవిభీషణుల 

వానరావలి ళరవ్రణ వేదనలను, వానరో త్తమ పాపవలయు నీవనిన 

ఆతండు నల్పెజం గటు నేయ వారు, వీతష్షతాంగు లై వెస నుల్లనీలిరి 
ఇనసూనుపనువున నెల్లవానరులు, మనమారం శైనేనీ మహిత లేజమునం 

జం ద్ర దివాకరసదృశులా రామ,చం ద్ర సౌమిత్రు ల సరిం గొల్వ నవుడు 
"రామలత్ష్యణులుసు రవితనూజుండు, యామినీచరవరుం డగువిలీషణుండు 
అతుల డనిలనూనుండు సువేణుందు, యయ జాంబవంతుండు 
నీలుండు మొవలుగా నిఖలంయూథపవులు, వె వౌలస్త్యులకు నెల్లం బట్టుగొ మైన 
యావీరవతునిచా వధికసమ్మవము, గావింప సంఫూన్ల కాముఖశై. రిటను 

అంత నారాకుసు లట లంక కరిగి యెంతయు కోవంబు లెసంగ నవ్వేళ 

రావణు వము గాంచి, చేవ నీవుత్రు, తుండు బేవేం దృవై. రి 
తనబాహుబలమున6 దజీమి వానరుల, దవా వెక్కండ్ర దురములోపలను 
దినిజు లచ్చెగువంద దివ్యా స్త్ర కోటి, నవిరళంబుగం బేర్చి యంతటం బోక 
బలువిడి లత్ష్మణు ప్రాణము బ్రలంగం బలుసాయకంబులం బ్రైఢుండై యేనీ 
ఘన ముండు డుదగ్రవ్మి 'క్రముండు, సౌమిత్రిచే చెం జచ్చె సమగమధ్యమున 

౨౩ రావణు డింద త్రయ శోకించుట. 9ఆా- 

ననవుడు రావణుం డధికశోకమున. మునింగి వెద్దయుం బ్రొద్దు మూర్చిల్లి "తెలిసి 
పో వంశవర్లన వో మహావీర, హా వీరరణధుర్య వో శూరవర్య 

ఆశతమన్యుని నవలీల గెలుచు, నాశౌర్య మెవ వ్వం డుదగ్రుడై యడంచె 
బలనూదనాదిపిక్సతులు 'ఖేచరుల్కు పలుమాటు న్తీవన్త న్నం ఛాలుచుండుదుకు 
నీయుగ్న శక్తికి నిలిచి నిన్నెదీర, యా యోధనంబున నడయానే నరుడు 
చటులికోపంబునం జండకోదండ,పటుబాణపాణి జె వై బవరంబులోన 

నిలిచిన జముండై న నీకోడునట్టి, బలిమి యెక్కడ క దేయం బరికింప నేయ 
వక్రమై దై వంబు వలను గాకున్న, శ క్రారి నీకంకె జము డెక్కు_డయ్య 

అక. జంబుగ మందరాచలంబైన, వ వ్రశలు నేయు నీవాడివాణములు 
రణములోవల మున్ను రామలత్షణులం దృణలీల చాలెచితి తివిరి పల్హాటు 
ఆమహత్వము దూలి వో పుత్ర సేవ, సౌమిత్రిచే నిటు సమసితే యకేట! 
అమరులు మునులును నమరార నీవు, సమరోర్వం బడుటకు సంతనీం వెదరు 
"సంవ+రఘనఫ ఘన_స్తనిత మెనట్టి, నింహనాదము నీను చేసిన బెదరు 

నిఖలలోకంబుల నీవజేయు(డవు, నిఖలనిర్ణరులకు hr ర్మ దక్కి. 

యల్బునిగలిం గూలి తకట! యా ట్ర హా కల్పన దవ్పినం  గానేరవై. తి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


| 


/ 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


యుద్ధ కాండము. 409 


సచరాచరములై న జగము లీలేడు, సుచిరవి క్రమ వీరళూన్య మైనదియు 

నందన సు. నమన నన్ను, బృందారకులు నవ్వం "'చెడంచాయం దగునె 
'వెవులార 'రాతస్మస్త్రైవిలావములు, వివిధభంగులు .నేండు విన నాకు వలనె 
నీయావరాజ్యంబు నీదులంకయును, నీయిష్టబంధుల నీతల్లి నన్ను. 

దనయ నీవత్ను లం దనయుల డించి, చనః జాలితే యెందు 'జనితి వీవకట! 
నాండంతకుని గౌల్బినాండ  వాలమున్క, 'నేంజెట్టువోయితి వీవు తత్పురికి 
పరలోకకృత్యము లృ _క్రితోం దనయుం డరయం దండ్రి కిం జేయునవియెల్లం బోయి 
యే నీకుం 'జేయంగ నిటు నేడు వలన్సె నేనింక నేవుందు నేమి నేయుదును 
రామలత్ష్యణులును రవితనూజుండు, యామినీచరపాలుం డగువిభీషణుండు 
భీమవిక్ర క్‌ ¥" ములీలం "చెంపాందుకవులు, నామర్మ ములు దూర రాద 

అట్టి నాహృదయశోల్యంబు లోవుత్ర, నెట్టన చెబుకక 'నేండెందుం జనితి 
నాపాలిజయమ మయ్యు నా లేజమయు్య్థ, నాఫుణ్యఫలమయ్యు నాభాగ్యమయ్యు 
నావెంపుగతియయ్యు నాకీ రీయయ్యు, నేపార నోవుత్ర యెంచినవెల్ల . 

నీవ మయైయుండుదు నీయట్టికొడుకు, చావం జూచితి నింక జన, మేమిటికి 

ఈకష్ట శో కాద్ది యెడ తెగకు, నాకు నెయ్యది తెప్ప నలినా ప్త పలేజ 

నినుగొని రాముని నిర్జింతుం బోర నని నమ్మియుండితి నదియును దీ 

ఆశలన్ని యుం దీరె నకట! ఇేనింక, నీశోకదవవహ్ని 'నెరియంగంూల 

ననియని శోకించి యందంద పగిలి మనను 'డిందకయు. గృమ్మణ మూర్భనొంది 
యున్న దశ గృీవు ను గృప్ర భావు, నున్న తాత్తులు మంత్రు లాయ్యనం దెలుప 
బలురోషశ[ము లన్‌ కనా సములు, పలుమటు వు బరవసంబొప్ప 
నేచిన కిన్క_మై నేడిక్కు. చూచె జూచినదిక్కున స్తుక్కి రాతసులు 
ఘనభీతిం బఐవ రావసలోకవిభుండు, కనదు గ్ర దంతసంఘట్రనరవము 
లతిభయంకరవృ త్తి త్తి నప్పుడు దిశల, బ్రతిరవర' బొనరింపం .బదిముఖంబులను 
గనుగవలను నగ్ని కణములు దొరుగలో దనమం త్రి వరుల నందం జూచి పపీశె 
విడువనితపమున వేధ మెప్పించి, పడసితి శస్తాస్త్రవం క్తులు వెక్కు 

ఎన్న (డు నపజయం బెటు(గ యుద్దముల, నేన్నండు నేశోక 'మెఅుంగం జి త్తమున . 
నిరుపమస్థితినొప్పు నీలాభ్ర మనంగం బర మేష్టి మెప్పించి పడసినబోడు 
గైకొని" రథ మెక్కి. కదలెతినేని, నాకనాయకు(డై న నను గాల్వ(గలండా 
నలినసంభవు చేత నా౭ేను గొన్న, విలునమ్ములును మిరు వేగంబ కేండు 
వాండిమి మిాఆంగ వడిం గిట్టి కలన, నేదు నే గెల్తు నానృవులను గవుల 

నని వేర్చి ప ప్రళయకాలాగ్నియుం బోలె, హు ద సల మాసం. యుండి 
, దివ్య వాద్యములతో దిక్కులు మెజయ, నవ్య బాహాన్భాలనంబు నేయుచును 
అనియె నిట్లు గుడై యధికరోషంబు, వెనగొన మజీయును 'బేర్చి యిట్లనియె 
ర్‌ నాతల అ చేడు నాసుతుల, నేడు నాబంధుల నేడు నాహం 

౦వెను నీత నై “చను బెంచి కడిమి, 'వెంపార 'రాముం డ భేద్యుండై పేర్చి 
CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


410 శ్రీరంగనాథరామాయణము 


యాయింద్ర జిత్తు మూయానీతం జంవెె నాయుపాయంబు నిరర్ధకంబయ్యె 
ఆం రావణుండు సీకను చెగవేయం బోవుట. రికా 

నేనింక నిజముగా నిప్పుడ పోయి, జూనకిం చెగటార్చి చలము సాధింతు 
నని హా_స్తమునం జం ద్ర హాసంబు పూని, తనరినవదహాతి ధరణి గంపింపం 
హన వృద్ద రాతసమం త్రివరులు, దనరంగ నూహించి తమలోన ననిరి 
దశర థాత్మ జుల నీదశకంధరుండు, నిశిత బాణంబుల నిర్జింప లేంజె 
నైళొన కరడు కడిమిమై సకల, లోకపాలుర నాజిలో మున్ను గెలిచె 
నోలి మరుత్తుల న్నుగ్రాహవమున్య, దోలేను నలువలం దొమ్హం డ్ర గెలిచె 
"నెనమండ్రు, వసువుల నేపడంగించె, ఘనతతోం దొమ్మిదిగ్ర, పాయల నడంెం 
"దెగువం పన్నిద్ద రాదిత్యుల నొంచెం బగగాళ్చె రు ద్రులః బదునొక్క_రుండ్ర డ' 
య గంధర్వ్యయమశాతసుల, నురగుల ల నుగ్ర దానవుల 

భీతి పొందించె నారనీ చూడ, నితనికి నరులన నెంతటిపోరు 
అ సతిం జంప దగవుగా-దనుచు, సమవర్సిబో లె నాసమయంబునందు 
లోకభయంకరాలోకుండై. తివిరి నాశేంద్రవైరి జానకిం జంప గదినె 
అప్పు డప్పాపాత్తు నత్యు గ్ర దృష్టి, కప్పుణ్యవతి స్రుక్కి యనదచందమున 
నొందినభీతితో నుగ గృహంబు, ముందట నిల్చిన మే మోదంబు దక్కి 
పడియున్న రోహిణి పగిది నాసీత, పతితుండా రావణుభావంబుం జూచి 
యీదురాత్తునిచేత నిటుం జావవలనెె హా దైవమా! యని యతిబాధ పొంది 
దురమున నిం దృజిత్తుడు చచ్చుబటీ(గి, సురవై రి చంపవచ్చుచునున్న వాడా 
"కాక యాశామలత్ష్తణుల జయించి, చేకొని ననుం జంపం జేరుచున్నాండొ 
వీనిచే చావ నావిధే ఇరంబెట్ట, నేనేమి నేయుదు నిలమి6ద నింక 
నక్కటా! మైవంబ యతిపుణ్యధనులం "చెక్కుసంకటములం బెట్టిలే తెచ్చి 
రామాభిరాముల రామలక్ష్మణుల, నామాంద పగనంచు న స 
పలవించి పలవించి భావమధ్యమున, నెలకొన రఘురామునిజమూ ర్తి నిలిపి 
పరవశయ తూలిపడి మూర్భవోయె, ధరణిమై6 బడియున్న ధరణిజం జూచి 
ధరణిజ బెసనల్లు దళకంఠుం జూచి కరము శోకించి రాతుసులెల్లం గలయ 
పోవోనినాదంబు లందంద చెలంగ, నోహో దురంత మాయు గృకృత్యంబు, 
అనుచుండున _త్తజి నమరారిం జేరి ఘనుడు సుపార్ము ఏండు ఘననీతిధనుండు 
'వెజవక తననీతివిభవంబు మెఅయం చెజుంగొప్ప నతని బోధించుచుం బలికె 
'థాత వులస్త్యుండు తండ్రి ధ రైక, నీతిజ్ఞు డురుయశోనిధి విశ్రవసుండు 
నీను వేదాగమనిధివి నీచము భావింప షు రా వుండ వయి?' 
భగదు'త్తమస్క్రీలం దవిలి వధింప్క, నగణితం బగుదోషు మటులాన వలదు 
ఈకోపమంతయు నెల్లి యుద్ధమున, పై గా కొని రామలత్షణుల వై వైం జూపు 
మని సెప్పి యాచంద్రవాసంబు వుచ్చికొని సుపార్ళు గండు దోద్కొనివచ్చె మగుడ 
అంత నాదళకంఠుం డధికరోషమునం జింతించి విన్న నై చి.త్తంబునందు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


యుద్ధ కాండము, 411 


మఅపువుట్టని పుత్రమరణాతురమున, మయలుంగుచు నాస్థానమంటపంబునకు6 
జను బెంచి కొలువుండి చటులవేగమున, తనమం త్రి బాంధవతతుల రవ్చించి 
కొందలమందూచు( గొడుకుచందంబు, మది నుగ్గడించుచు మానతనుండె 

-అధ ఇంద్ర జిత్తుభార్య సులోచన శోకించుట. థతా- 
అంతగిప్రరంబున నతివలు గూడి, చింతింపంగా విని శేషునివుత్రి 
మైనసులోచన యాత్తేశుచావు, విని చాల వగచుచు వివశతనొంది 
పాలుపాంద గాం 'చెద్దప్రాద్దుకుం 'జెలులు తెలుసా నొకకొంత తెలివాంది కుంది 
నానావిధంబుల నాథునిం గూర్చి, యాననం బదరం బ లావింష దొడంగె 
పో ,పాణనాయక హా జీవిలేశ, హో ప్రాణనాథ నీవాజిలో నెదిరి 
యేపార నిన్ను జయించెనే నరుడు, చూపోవజూలకం జులకంగాం జూచి 
పావపు బృహ యీపట్ల నిద్దణీని, చూవంగం దగునె దాత్పర్యంబు లేక 
యెప్పు డెక్క_డిశైన నేగుచోం బిలిచి, చెప్పిపోదువు నన్ను నేమ నుప్పాంగ 
నాకుం చెప్పిన నీకు నాథ యీచావు, చేకూరునే శత్రు, చేత నీలాగు 
మాతండ్రి, నన్ను 'ప్రేమనుమోణ నీకు ధ్రీతిశెట్టింపగం బెండ్లి గావించు 
తణీ నీవు జయకాంత, దలణితివేనిి సరవి కార్యంబులు సతితోడం చెల్పి 
ఆరిగిన నజహరాదుల కజేయుండను, నరు లనంగా నెంత నాశేశవైరి 
యనుచు శిరోరత్న మపుడు నాచేతి, కొనరంగ నిచ్చి నాకొకబున్ది దెల్పె 
తనయ నీపతి శత్రుతతిమాందం బోవ, మానుగా తలపయి మణినివాళించి 
పంవీనం బగంచీర్చుం బగతులనెల్ల , నింవుగాం 'జెస్పిన నీమామమాట 
మజచి యిప్పుడు నీవు మజి వైరిదివ్య, శరవహ్నిచే రణస్థలిని వ్రాలితివి 
అని తన్నప్రాణంబు లా ల్షేళునకును, మునుకొని మదిదారం బోసి యాతణమె 
తనయుల? జూచి యాతరలాయతాథీ, ఘనమైన శోకసాగరమున మునిం 
భీతిల నేల వీభీషణుండుండ, నాతండు మన్నించు నధిక 'లేజమున 
వర్ధిష్ణులై తనూభవులార మిరు, వర్గిల్లుం డెప్పుడు వరగుణోన్న తిని 
నాకింక నుండుట న్యాయంబు గాదు, 'ప్రాకటంబుగం బోదు ప్రాశోశుకడకు 
నని ముదమందుచు నన్నిట రోసి మనమున గలవాంఛ మమత "లెట్టింప 
నలయుచు సొలయుచు ననురుసు రనుచు, లలి దూలి యజపవుప్పు లతిక చందమున 
జని దళ కంఠునాగ్థానంబుం "జేరి తనకన్ను లను 'చాష్పుతతులును వొరులగ 
మదిరాక్నీ యేడ్చుచు మమత రెట్టింపు నొదుగుచు మామతోో నొయ్యన బలి 
పతివియోగంబై.న సతియు నాతణమె, పతినంటి యేగుట పరమధర్మంబు 
అటుగానం బతినంటి నరుగంగవలయుం బటుబుద్ధితోడ నాపతిక శేబరము 
'కెప్పింవు మిప్పుడు తీప్రంబుగాను, పంపు (ఏ) మిప్పుడు భటవర్ష బాంధవుల 
ననిన నాతండు నాత్మ నల్లం జింతించి, మనుజాశనుండు నామగువ కిట్లనియె 
విన్న నై భూహవవిముఖమధ్యమున, పన్ను గాణడియున్నపడంతి నీవిభుని 
నేను బోయడిగిన నిత్తులే వార్కు కాన నావేతను కాదు మృగాతీ 
CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5916602012 692000౪1 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


412 శ్రీరంగ నాథ రామాయణము 


నీమన సటుమోద నేనేమి చెప్ప, భామ నీవెలులోని పనియీమి కలదు 
చెప్పితి నాకుః దోంచినవిధం బనిన, నప్పద్మ లోచన నతని కిట్లనియె. 
-ఇలాసనగము వేగమె శేలనె త్తి ఫాలాయునకు నతిభయముం బుట్టించి 
కడశ మె మూండులోకములను గౌల్పి, కడిమిగల్లిన మవహాఘను(డవు నీవు 
సుననాభుౌల్సిన న్రరారున కివుడు, నవ లెంతవారు వానరు లెంతవారు 

నరులలో హీనవానపలలోం బడిన, గుకుస _త్హ శాలి నీకొడుకు దేహంబు 

'తేలేను నేనని ధీరత్వ మెడలి, యీలీలననం గాలహేతువో యనుచుం 

గర మొప్పంగా 'చాహ్యాక క్శంబులకును, తరుణులు పతిరహితేం బైన నగ్ని 
సరవితోం జన ధర్మసకణియుం గాన, వెటివక నే విన్న వించిననూట 

నెన్టుగాం గొన కానతిచ్చి నన్ననుపు; చిగ్దున చని పతిం 'దెచ్చుకోవలయు 

ననిన నాదశకంఠుం డతివ వీడ్కొలుపు మానినియును తశమామకు మక్కి 
-మెలువైన దొలుకరిమెటువుచంచమున, కలెత నా తనమేనికాంతిజాలములు 
తలకొని భూనభోంతర మెల్ల నిండ, జలకుహనేత్రి నిశ్చలబుద్ధిచేత 

వినువీథి రా గవీవీరు లందటును, మనమున నాళ్చర్యమగ్ను లై. చూడ 

నంతం గొందటు గొప్ప యాశ్చర్యమునను వింత రెప్పలు విచ్చి వేవేగ చూడ 
వెజగొందుచున్న యీవెలందులుమేటి, సురవురినుండి యీసుదతిలలామ 

"దేవత లంవీన జయలత్షీరామ(1), బేశ్రనికడ శేగుందెంచెనో కాక 

తనయుండు మృతుండైన దశకంఢరుండు, మనమున రోషంబు మజీయింత లేక 
. కక్క_సంబుడిగి వేగమె సీత రథము, నెక్కించి మగుడ నంవించెనో గాక 

కాక వేతొక డేవకాంతయు నిందు, రా౭గారణంబేమి రయమున ననుచు 

అంగద సు గ్వీవు లాంజనేయుండు, సంగరస్థలినున్న తరుచరాధిపులు 

“వరవొప్ప శ్రిరామవిభుఃడు లత్షణుండు, దొరకొని చోద్యమందుచు నుండిరపుడు 
పరమపావనుండైన పవమానసుతుందు, వెరవున నాకాళవీథి నే తెంచు 
భామినీమణిం జూచి పరంగ రామునకు తామసింపక వేగం దగ విన్నవించె 
-ఈమానవతి మది నెంచంగా దేవ, ఖామకా దిది ధరాపుత్ర్తియు కాదు (2) 
వమూనుగాం బతి లేని మగువయేశాని, డానికి నదిగొ 'వత్యమంబు గలదు 
అప్పడ(తుకయున్న యరదంబువిాందం గప్పినథూళి రాఘవ విలోకింపు 

_అగి సులోచన శ్రీరాముల నుతించుట, ్రఆ- 

మని చూచుచుండ నయ్యబ్దాతీ వేగ, చనుదెంచి యరదంబు చయ్యన డిగ్డి 
పుత్తడిబొమ్మయో పొసగంగ మొదల, క్రొ త్తగుముశ్తౌమో కొదమరాయంచొ 
యనంగ సన్న పునడు మసీయాడుచుండం గనుగవలను 'బాప్పకణములు దొరుంగ 
నందందం దూలుచు నసురుసు రనుచు, మందయానంబున మగువ రాఘనునిం 
గదినీ సాగిలి నమస్కా_రంబుగేస్కి ముదిత హ_స్తంబులు ముకుళించి నుదుట 
రవికులాంబుధిసోమ రామాఖిరామ్క ప్రవిమలగుణథామ పరరాజభీమ ' 
జలదసన్ని భ గాత్ర, సారసనేత్ర, విలసితచారిత్ర వితతపనిశ్ర, 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 6920001 Gyaan Kosha 


Vinay Avasthi Sater &usBonations 4183 


కలశాబ్దిగంఫీర కనశకా ద్రి దైర్య, లలెతో_క్తిమాధుర్భ లావణ్యధుర్య 

జననాథ నీపాదసంనేనకతన, యొనయు నాపావంబు లెల్లను బానె 

నని విన్నవించుచు నరనాథునెదుట, వినయంబుతో నున్న వెలది నీషీంచి 

మాన వేంద్రునియనుమతిమిందం 'జేరి భానుతనూజు. డావడలి కిట్లనియె 
నెలనా గ నీ వెన్వ రిచటికి నివుడు, వెలయంగ వచ్చిన విధమేమి నేడు 

'వెలంది నీవే నేమి విభుండు నీె₹ెవండు పాలుపాంద నెవ్షనిపు తివి నీవు 

చెప్పు మేర్చడ నీదుచందంబటన్న (1); నప్పు డప్పడంతి తాన శ్రు వులొలుక 
భానుజ విను భోగివతి నాదుతండ్రి, యేను సులోచన యిదియ నావేరు 

నాకు నాథుండు మేసఘునాదుం డావుణ్య, స్రాకటబవహుభేగ భాగ్య కీలుండు 
నధికబాహాటోవుం డధిక తేజుండు, కదనభీకరుడు వాసవభంజనుందు(2) 
కడిచకూరుండు దశకంఠనందను(డు, కడ మందోదరీగర్భసంభపుడు 
. అని చెప్పీ శ్రీరాము నతివ వీత్షీంచి మనమున నతిశోకమగ్నయై పలికె 
నిట్టికూరుని రాఘవేంద్ర రణ్యోరిం బట్టి చంవీతి కృపావరులయ్యు మోర 

"లెట్లు చంవితిరయ్య యినకులాధీళ్ళ పట్టునే యిటువంటి భూరివిక్రముండు 
పతివి యోగాగ్నీ చేం బడంతులు మదిని వరితాప (ఫ మొంద రె వలు తెజంగులను . 
ఎఅులువే సర్వజ్ఞ యేం బతిం బాన్సీ ధరణి టైధవ్యంబు దాల్బంగంగలనె 
శరణారిరమక సదయాంతరంగ, పరివూర్ల హృదయ శోభనకృపాపాంగ 

మరుగు వొచ్చితికాన మన్నించునట్టి, బిరుదు నీబిరుదు రూపింవ నావిభుని 

మరల భాణములిచ్చి మన్నించు నాకు, వురుషభితము వెట్టి భువి నన్ను నిలుపు 
మనుచు? బ్రార్థించిన నవనీశ్వరుండు, భునదయాపరమూా_ర్హి గాన నయి్య్యింతి 
పురుషుని ద తికింప బుగ్గి నూహించుు శుజింగి మారుతియును మజి విన్న వించె 
నిదియేమి రాఘవ యెలటు(గరే' మీరు వదలక యా బ్రహ్తావరము తప్పీంప 
నీతియే మీరు మానినికినిం జెప్పి, ఛాతేను మన్నింప దగును భూనాథ 

యని మారుతాత్త జుం డాడువాక్యములు, అన విని దలపోసి యవు డిట్టులనియె 
జలజాతీ' యింకొక్క_ జన్మంబునందు, కలనెదు భువి పెద్ద కాలంబుదాశ 
చెక్కు_సంపదలచేం బెంవుసొంపార, యక్కజంబుగ భోగ మనుభవంబొంది 
యామింద వైకుంఠమందు నిర్వురును, కామితార్జోన్న తి కాంతురుగాక 

యనిన సంతోషించి యతిదయాపరుని, వినయపూర్వకముగా వినుతింపదొడంా 
సదయాంతరంగ శోభనకృపాపాంగ (1), సదమలగుణధీర సాధుసాంగత్య 

వరం నావతికళేబరము తెప్పించు, పురమున కతివేగం బోవంగవలయు 

ననవుడు ను గీ వు డవు డిట్టులనియె, వనజలోచన పతివ్రత వాదువేని 
నీదువురుషునితోడ నీచంద మెల్ల, తగంబల్కు-(ఫెమిప్పుడు తేడయక ననివం 

గడు వేగమునం బోయి కదనరంగమును, దడయక చొచ్చి యాతరలాయత్తాథీ 
పడియున్న తేల: జూచి వలు తెజంగులను, అడలుచు పతింజేర నరిగియు దుఃఖ 
జలధిలో ముని౭గి మూర్చుయుం బొంజి తెలిసీ పలువిధంబులం బడి 'ప్రాగేశుమోయ 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


414 Vinay Avi SHO ఈాయంయణకటం౧21009 


నెలుగాత్తి హోయని యేడ్చి ఛై ర్యంబు, నిలిపి సుస్థిరమున నిలిచి యాలేమ 
పలికె సత్య వ్ర భాభానీత యగుచు, వలనొప్పు నామనొో వాక్కాయక ర్య 
ములయందుః బతిళ_క్రి -మొననితి నేని, సలలితభర సంచారంబునందు, 
పతియె దైవంబని భావంబులోన, సతతంబు వ్రతముగా సలుపుదు నేని 
చెలంగి నావిభునకు జీవంబు వచ్చి, యలమి నాతో మాటలాడుంగా కనుచు 
అని తమయాత్మ మర్యాదలు కొంత, యనినం గన్విచ్చి దళాస్యనందనుండు 
నెలత చంపీనవాండు నీతండ్రి గాయ తలపోయ నొరులకు తరమె ననెల్వ 
నిలిచి యుద్గమునేయ నిమిషమం దైన్య, బలుచింతవడ నీకు పనిలేదు వినుము 
తనదు బుణాసుబంధము గూడియున్న , నెననీయుందురు నరు లింతులంగూడి 

_ వలయ యోగవియోగముల్బ హ్హ, వెలయంగం గల్పించె వెలది జీవులకు 
ఇటుగాన మణీ కాల్హాతునుగాన, కుటిలకుంతల యిట్లు కూలితి ధరణిం 
జనుమని కన్నులు చయ్యన మూయ, గని మదిలో? జింత గడలుకొనంగ 
నప్పుడు బహుదుగఖయై కొంత నేవు, అప్పాలంతందుండ కతివేగ వచ్చి 
శ్రీ రామువిభునకుః జేతులుమొగిచి, యారామ వినుతించె నతిమోదమునను 
నప్పుడు రఘురాము6 డంగదుం బిలిచి యిప్పడంతుకపతి నిప్పింపు మనిన 
తరమిడి యారామధరణీశునాజ్ఞ, తలనిడి యాయింతి పతికశేబరము 
నిచ్చిన .యయురమువై నిడి రాఘవునకు నచ్చపుభ_క్లితో నతివ వీడ్కొలుప 
నతివేగమున పురి కప్పుడే పోయి, యతివ మందిరమున కప్పుడు పోక 
వామాతీ పతక శేబర ముంచందగిన భూమిని నిల్చి కాప్రండంగాండేసి 
యంతగిప్టరంబున కటుచేర నరిగి, చింతించి తనమదిం జింతించి మజీయుం 
దనపుత్రులను ప్రేమ తగం చేరదీసి కనుగవలను బాప్పకణములు దొరుంగ 
శిరము మూర్కొ-ని ప్రేమం జెక్కిలి నొక్కి, కరమర్థితోం దన కౌలిటండేర్చి 
సుతులార మోముద్దు చూడంగ నాకు, హితవుమిజంగ దైవ మియ్యక పోయె 
మహిమిా:దనుండ ధర్మముగాదు తనక్కు సహగమనంబు నిళ్ల యముగా గూ ర్తు 
నిక్కడ నుండుట యిది బుద్ధికాదు, తక్కక పాండు పాతాళంబునకును 
స్థిరబుద్ధి మా రాది శేషునియింట, వెజవకుండుం డటంచు వేగంబె పంపి ' 
కడు వెగమున ,దళకంఠుసన్ని ధిక్కి గడగడ వడంకుచుం గములాకీ పోయి 
విన్న నై వదనారవిందంబు వాంచ్చి కన్నీరు విడిచి గద్దదకంఠ యగుచుం 
గరములు మొగిచి యగ్ధపుభ_క్రితోడం బురపురం బొక్కుచు పాలంతి మామకును 
బొయినవృ క్రాంతమును విన్న వించి కాయము దెచ్చిన క్రమ 'మెలీంగించి 
రానుచంద్రు నిడయారసము లక్షీణుని, డ్రేమాతిశయము విభీషణుకూరి 
గవికుంజరులవరా క్రమము నామహిము, విపరీతమని చెప్ప విని రావణుండు 
విన్ననై మోమున వేడుక లేక, తిన్న నిస్వరమునం దెలిసి కెలియకను 
యాయింతి తెగువయు నాయింతి తెలివి, నాయింతిసమబుద్ది కామహామహిమ 
కాయింతి పతిభక్తి కాయింతి వేగం గాయము దెచ్చిన క్రమశళ_క్లియు_కి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi వ... కంమయం౧౭[0౧3 41 


శేమనంజాలక యేయు_త్తరంబు, కోమలి, కియ్యకం గొతుకుచునున్న 
కని సులోచన దైనకారణంబునకు మనమున జింతించి మటియేల యింక 
నాకానతీవయ్య నాశేశనైరి యేకచ్విత్స్తంబున నేగాద నింక 
ననగ వ్యాకులచిత్తుం డై రావణుండు తనదుకోడలిమోము తప్పక చూచి 
యాయింతి తెగువయు నాయింతి తెలివి, పాయక యింక నిల్వంబట్ట రా దనుచు 
నేమి చెప్పుదు నీకు నిందీవరాతీ, నీమదివూనిక నీతెఅం గాదియొ 
ger గ జుం జంవి భీతులచేత, భయదుఃఖవార్షిలోం బడియున్న వాడ 
నాేమి తోచదు నాతి యీమోంద, నీకుం దోణచినజొడ నీవేగు మనిన 
ఆర్పి సుభోచన సహగమనము సేయుట. 0ఆా- 
తరలామీ. er సంతసమంది మదిని కర మొప్పం దనకు భాగ్యము గ లైననుచు" 
గృహమున శేగి కోకిలవాణి తనదు, సహావాసులాొ వెక్కు_సతులు గొల్వంగ 
దళకంభువానతిం దగు బాంధవులన్సు దళదిళ ల్నిండ నృుదంగనిస్పాణ 
వటహ భేరీశంఖవటు కాహళాది, చటులనాదములు విచ్చలవిడి మ్రోయ 
సతతనిశ్చలకృత స్నా నమయై యవుడు, నతివేగమునను గార్యార్థయె యచట 
నీరివట్టుయుట్టంబుం 'జెలువొంద6 గట్టి, సరసత రత్నభూపషణములు! బెట్టి 
వువ్వులదండలు పొలుపొంద వేనీ యవ్వారిగాం జుట్టి యాణిము_క్తెముల 
నూచకం బొనరించి సుందరి నొసలం, 'ట్రాచుర్యగంధ లేపనము గావించి 
తిర మొవ్చంగా నింద్రజిత్తు దేహంబు, కర మొప్పంగా నలంకారం బొనర్చి 
మంచివస్త్రంబులు మహీతభూషణము, లంచితళ్ళం గార మలవడం చేని 
వరవిమాసంబుకు. వరుం దెచ్చి పెట్టి, వర వాద్యతూర్య రావంబులు చెలం 
చే (దృ్కతాగ్ను లును గోంచుం దిరముగా 3 దైత్య లాతతంబుగ వెంట నరుగుదేరంగ 
వెసుకొని వేదోే_క్టవిధివూర్షకముగ, మొనని యు త్తరభాగమునం జితి "వేర్చి 
యాగతలై న ముక్కెదుల కవుడ బాగ్రైనపసిండి నూర్చములు దానముల 
నిచ్చి వశ్త్రంబు లనేకంబు లొసల్కి యచ్చవుభ క్ష క్లితో నాచితివాందం 
బరంగం బ్రవెశించి ప్రా 'శేళు.నురము, కరమర్థితో 6 దనకాంగిటం జేర్చి 
వాన్‌ సంధింప రు, వనిగొనీ పతి సమర్పణము7గా? చేసీ 
సకల దేవతలును సన్నుతుల్చేయం, బ్రకటంబుగాం దనపతితో *డంగూూడి 
డేవవిమానంబు తెజుగొప్ప నెక్కి, దేవతాకోటిలోం దేజరిల్లుచును 
గడు వేడ్క_ం బుణ్యలోకంబునం జేరి, పడంతియుంజెను దనపతితోడంనాడి 
యంతట రావణుం డధికరోషమున, నంతయు మూలబలాళి రప్పించి 
చలమును బలమును సమరనై ఫుణియుం గలనై నికులోనెల్లం గలయ నీషీంచి 
కవులను రామలక్ష్మణుల మోారేంగి నెపమార నిర్జించి నెల బగందీర్చి ' 
రండు పండ నవ్రడు రభసంబుతోడ, నొందొరు గడచుచు నుద్దండవృ త్తి a 
సామజఘాోటకస్యందనసుభట, సామ గితో యుద్ధసన్నద్ధు లగుచు 
వజ్రసమా నేశవరసాధనములు, వజ్రాంగులాదిగా వలయువర్మ, ములు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


ల 


iz Vinay Av@sthi Hag = గీ 0౧౭౪0౧5 
416. న య. 


కరమరుదయి భయంకరలిల దనర, ధరియించి మించి యుదగ్కులి వేర్చీ 
కరిఘటాఘీంకార ఘుంటికా నేక, తుఠగో గ్ర హేషిత దుందుభిశంఖ 
పటహథమామికా పణవాదివాద్య్య్ర, పషటురభ సధ్వజప పటాత్కాార 
రథ నేమిశింజినీరానసంకులము, మథితార్షవధ్వనిమాడ్కి. ఘూర్షిల్లం 
బలుధూ లిజల రాశిపట్టుగ య్యంపు, గలను నేయ నేగుకరణిం చెల్లెగయ 
బింకము ల్లం కెన ల్పృథుతరఘోర, పుుంకారములును లు 
నంకించునేలుయులు నార్చులు చెలంగ, నంకిత మణికుండలా నేక వో 
కంకణకోటీర కాంతులు నిగుడ, లంశేశునై సైనికు ల్లంక 'వెల్వడిరి 
భూకంప మెస(గ నార్చులు మిన్ను ముట్ట, ఛీక రగతొనేచి వెడబొబ్బ లిడుచు 
ఘనసత్త ఏమునం జేర్చి క వికులాంభోధి, గనుంగొని చెగడొందంగా నుత్సహించి 
కడశతో నపుడు లంకావార్లి వెడలు, ౭ బడబాగ్ని కోటు లభంగి శోభిల్లి 
కాటుకకొండ లగతిం దనశారు, మేటిదె వైత్యులం జూచి మిగిలినకడ యశ 
నప్పుడు కపివీరు లార్పులు నిగుడ, నుప్పొంగి చెలగుచు నుడువదం బవియం 
గ్రుంకి దిగ్ధజములు కుదికిలం బడంగ, నింగికి లంఘించి నేలకు దాంటి 
బ బ్రహ్మాండ మగలంగ బాహువుల్సరచిి బ్ర బ వ్యోదిదివిజులు పరికించి చూడం 
౨౮ త. గ్రా 
గొండలు తరువులు గోటానకోట్లు గండ శై లంబులు కడువడిం బెటీకి 
కొనివచ్చి 'ఆ*ంిరి క్రూరులై యంత, ననిలోన రఘురాముహ_స్తవై చిత్రిం 
గనులొనువేడుకం గమలబాంధవుండు, చను దెంచెననం బూర్వశై లా గ్ర మెక్కె 
వననిధి వననిధి వడిం దాశునట్లు, దనుజబలంబును దరుచరబలము 
నొండొంటిం దలపడి యుగ్రత మెజయ్య మెండుగా గపినేన మిగులంగం జూచ్చి. 


యరదముల్వటిపుచు హరులం దోలుచున్సు గరులు డీకొలుపుచు6 గవిసి రాతసులు ' 


మునుమిడి నొప్పింప 'మొక్కలంబునను, వనచరు బ్జరులెత్తి వైవంగ నవుడు 
వాటుల వ్రైటుల వడి నిందు నందుం బ్లోటులం గాటులం బారి నందు నిందు 
గరవాలముల భయంకర వాలములను, గరగండముల గదాఘనదండములను 
బరశులం బరిఘలం బట్టసంబులన్సు గిరులను దరులను గిరిశ్ళోంగములను 

దరుచరు లై (వంగ దనుజులువైవ, ధరణివె, శోణిత థారలు దొరుంగ 

' వనచరుల్లూండలు వాలయం త్రన ములం గొని మింద వైవ నాకొండలనడుము 
దుత్తుము.ై నేల దొరుగం జక క్రంబు లె త్తి వేసియు గద 'లె.త్తిమోా(దియును 
సరిపోరి రౌండ్‌ కారు ల్పలమునగ। గొట్టి, సుర క రహ తంబండి చూడంగ నవుడు 
కరులను హరులను ఘనరథంబులను, సరిందోలి కపుల రాతసులు నొప్పింప 

వనచ రేశ్యరుండును వాలినందనుండు, ననిలజుండును నీలుం డాదిగాంగలుగు 
నగచర వ్రముఖులు నధికవేగమున, నగపాదవముల వానలు వెసం గురియం 
బరియసైో పడియెడు బవురథంబులును గరము గృగతి గూలు కరిసమాహాములు 
నణీనుతేం 7డయు వాహనములు నేల, కొజగుో దానవులు నైయుండంగం గినిసి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


_ Vinay Avasthi Sahib Bayyan Vani వో! Donations 417 
Rae) | 


రథరథ్య వేగంబు రథికు అగ్రింప రథములు వజవీ సారథులు బిట్టార్వ 


రథములు తమమనోరథములకరణిం బృథివీతలం బెల్లం చెల్లుగో నద్రువం 
గవిసిన కడనొగ ల్మరములం బట్టి యవలీల దివికె త్తి యవనివై వైచి 
తుకగముల్టోలినం దొలంక కవులు, తురగంబుతో నెత్తి తురగంబు. వ్రేసి 
కరుల డీకొలిపినం గరులవై6 గవిని కరిం గరిం దాటించి గములకు నుజికి 
డాశాల నొక్క_ని డాకేల నొకన్ని నాశేల నొక్కని నాకాల నొకని 

నదిమి నొంచియు నదరంట వ్రేసియున్సు గుదియించి వై చియుం గూల దన్నియును 
చెక్కు_విధంబుల చేర్చి రాత.నుల్క నిక్క_డక్కడ నేయునెడం చెచ్చు పెరిగి 
తురగరింఖాదులభూళి గవ్వ్చుటయుం దరుచరాధిపులును డానవాధిపులు 
నరుడైన యానిబిడాంధ కారమునం గరవాలరోచులం గలకలం బెసంగ 

వీరు వారును బోర వెడలినర_క్ష్రృథారామరీచులు దణిచుగా? గవిసీ 
బలురేణువను తమగివటలంబు నడప, జలమరి కయ్యంబు సందడియైనం 
గుంజరరథకూల ఘోటకమకర, పుంజధ్వజా నేకభూరుహసుభట 

కర కాండకల్లోల ఖడ్డపారీన, కరికరోరగ ఖేటకచ్చ్భపనికర 

వికలభూపణరత్న విసరవికీర్ణ, శకటనై కత శేశజాలశై వాల 

జనిత చామర శేనచయర _క్రనదులు, వనచరు బ్దనుజులు వడి దాంటి డాంటే 
తాంకుదు రాలోనం దరుచరు ల్రినిస్సీ వీశగో "లెమ్ములు విలుగ నొక్కియును 
మోంకాళ్ల మోంచేత ముష్టి నందంద, తా(కించి వడందీనీ తలలు ద్రొకియును 
బొట్టలు చీల్చియుం బోనీకపట్టి, చట్టలు వాపియుం జదియ వ్రే నీయును 
గజుచియు విజచియు6 గడ కాళ్లువట్రి, జిఅజిం ద్రివ్సీయుం జిదిమివై చియును 
బలువిడి దలలొగిం బట్టి వెండ్రుకలు, వెళ వెళ 'మనం 'బెల్బం బెటీకివై చియును 
నిరచేతులందును నిరువురంబట్టి, పౌరి బొరి దాటించి పొళ్లునేయుచును 

నెరసీ రంధ్రంబుల నెత్తురు "ల్వెడల, నురవడిం బడంద్రో చి యురములు సరచి 
నఖరదంతంబుల నాసికాకర్ణ, ముఖపాలపట్రిక ల్లుసరి "తెంచియును [రను 
నొవ్పించియును గపు ల్నూ ట్లు రొళ్కొకని, నుప్పాంగ యొక్కొకం డొనర నూర్వు 
బట్టి చంపియుః జలపట్టి దానవుల, నట్టిట్టు వోనీక యవనివై౬ గూల్చి 
చిందరవందర నేయంగు నవ్వు డందణ వెసం జూచి యధికరో షమున 

భరణి గంపింప ది. క్షటములు వగుల్క శరధులు గల ముజ్జగములు 'బెగడ, 
దారుణాకారులై తద్దయుం "బేర్చి, 'భీరిమ్భుదంగగంఖీక వాద్య ములు 

చెలంగించి యక్క_వినేననై 6 గవిని బలసూదనాదిదిక్సతులు భితిల్ల 
వికృతమస్తకములు వికృత హస్తములు, వికృత ప్రకోస్థము ల్వికృతోప్పములును 
వికృతనఖంబులు వికృతముఖములు వికృత గా త్రములును వికృత నేత్రములు 
వికృత వాసములును వికృత నాసములు, వికృత వయ్నుములును వికృత కయ్‌ ములు 
వికృత కర్ణ ములును వికృత వర్షములు, వికృత పాదములును వికృతేనాదములు 
గలనై నికులు లయశకాలాభ్రప_జ్స్మ్‌, బలువిడి విడివడి వజ లెంచుకరణి, 


27 
CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


రు 


i= రా ఎ అ యు నీయు నీరీతిం గ 
వే సియుం క mer 3 నేసియుం గోనీయు నీర 


పుల 
న్‌ స గ 29 n= = 
సంవ నెంతయు నొచ్చి భీతిల్లి, యవ్వుడు తరుగు లవన్నపై పై 


వ్‌ రాచ జ్త్‌ి 
నే ము. నివకులెశ్ళ(్‌ జల యిననూనుల ఆల 
మనేల నం బు మనశేల చలము, నినకు అళస్ట్ర_6 ఆల యిన 
యదపలోం గాయ పండాకులు నమలి 
నా 
ప 


మ్‌ లా 
వడెవి ౧ జై రర్భంబులు "విడిచి రాతసులు, విశువక చలమున వెనువెంట దబుమ 
oy చి 


5 
| కా వ్‌ జై. బాశరాలసుతనీలబాలినందను€ 
నెతువ్చుఏిక్కు_ వై. శ డాడి సాలునపుడుూ, బాతూాల ఆనిలవాలనంచనులు 


లో 
నే 
భే తండ Dov “=n D9) 
గని గేతువ్రును డాంటి న నెంచుం జనకుండ మరలింవం జను జెంచి ఖతి 
॥ లై 
Wt. ET tf యే రా 
వనచరు లబ్లనపన్క నచ్చి యుం గనులణొని రాము డక్కి_పవరు ల్చెలంగ 
“కాద్‌ 


0 'శ్రీరాముంయ మూలబలనుమై మోహనాస్పము వేయుట. 'రిఆా- 
దసుజులమనములు తేల్లడంబంన్క, ధను వందుకొని గుణథ్వని సిఐ డాని 
కరలాఘవము మ. మెఅయ్య శరములు గురయ నిశాచరు 'ల్బెగడి 
"తెరువ్రులు గాన “ఫేకుగుడువడుచుం జెరలియు మరలియుం. దీ వ్రకో పమున 
భరణీశు గాన మ డేయు శరముల తలుచున వ గమన 
రవికులతిలకుండు రభసంబుతొొడ, వివిధభంగులః దనవిలువిద్యు మెజని 
యేసినశరము లనేకంబు లగుచుం గానీ నేయుచుం దాశయగా థై.త్యవరులు 
నడుమున దెగియు నెన్న డిమికిం దొడరు, ss వశుములు [వ ద్రస్సియును 
వదనముల్యాాడి భావంబులు 'సెదర్కి పదములు దునియలై బాహువు ల్వితేగ 
గళములు దునిసియుం గరములు చెగియుం, దల లం దనుత్రాణము బాకి 
శరములు మెయినుచ్చి చనంగ నెత్తుపులు, దొరుంగ నంగములం దుక్తునియశై తై  రప్పుడం 
శెడయు రాజీసులు ఎెగ్టి లెడు కాకక పుడమిపై మూర్చును బొందురావసులు 
నొగులు రాతసులును సోకులు డెబిచి, దిగులొందురాతుసు నీరత సడ 
వారణంబులవారు వాజులవారుం చేరులవారునై తిరుగుడువడుచు 
నదె రాఘవుండేనె నదె రాముంజేస్సె నదె డానె నిదె పానె నదె యిచె యనుచు 
వీమీంపరానట్టి వేగంబు మెజస్సీ రాతసబలములు రయమునం బజబె 
నంతం బోవక ఠాఘవావసీనాథుం డెంతయు ఘనరోష మెసంగ వెండియును 
సు సంధించి వజవం దమ్ముం దా మెటుంగక దసుజులు బ్రనసి 
ఉఊానవుం డీతయ తరుచరుం డితయ, స తెలియక దనుజుండు పు 
గనితాశునప్పుడం గాంధర్యళరమ్ము ఘునమహత్వమున రాతసులకుం జూడ [గుచు 
నొక్కొ_క్క_నిక రాము: ఏ లగా గాకా డగుచునొక్కొక్కనికి రాము లొగింబదుండ్ర, డ 
నొకొ-క్క-నికి రాము లాగ నూర్మ రగుచ్చు నొక్కొ_క్క_నికి రాములొగి చేవ్రరగుచు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri ౮/౭౧ Kosha 


Vinay Avasthi SewsKersreroTtssBonslons 419 


నొక్లొక్కనికి రాము లొగి లత యగుచు, నొక క్షైక్క_నికి రాములొగిం గోటి యగుచు 
శతకోటి యర్సువ సంఖ్యలు గడచి, యతులితం జ! నట్టి au 


మటీ సర1మును న త నవుడు, గంతా ప్ర ప్‌ క్‌ య నల్క_తోడ 


= 
డినెయునప్పుడు వారక గుడుస్సు పడియున్న రఘురాము వసీం ఎ మాచి 
మరసమాఫేలచ క్రి యు గృతనుు, నముచినై వై చిన mre 


no 
ES 


ణజాలంబుల గిరికొన్న భాను పరి చేషచక ర్స్‌ మో పరికింవ ననుచు 
దమమనంబుల నెంచి ఇ దైత్యు లయ్యుంప న. ల మెబుంగులు గనులగొని పజణవ 
నమరారినేనలో నప్పు డొ క నిమిషంబులోవల 'నెక్తుమునాన 
లాన వాజులు వదునాలుగు వేలు నేను౪సలో పమనెనిమడివేలు 
లత తేరులు శెందులమేలవీర, శాతసవీఘులు రణభూమిం గడయ 

( 


శేరములరంబుశతై. చావంబు నేమి కరణిరై గుణరనక 


లాం ర్లు 
కిరణస్సులింగము క ల్లికికొన్న నాము కరణాపహచ క బు కాలచ క్రంబు 
గతి నుల్హసిల్ల ంగం గనులొని సెలుచ, హత శేషా లేయు లతిఫీతిం బొంది 


కడుఘూోరమైన సంగరభూమి విడిచి వడి లంక జొచ్చిరి ననచరులార్వం 
గాలాంతమునం గాలకంథరుం డలుకం గోలి సల్పిననాంటి క్రియ నుండె రణము 
వలనయినట్ట రావణుమూాలబలము6, జలమున రఘుపతి SIH 
పది వేలుకటులు నిర్వదిపె వేలుహరులు, పదిపదులరదము ల్పద్మంబుబలము 
నాలంబులోవల నతిదారుణముగం గూలిన నొకయట్ట గునియుచు నాడు 
నట్టలు కోటాడ నారాము వింటం గట్టిన యొకస్టుంట mee మొరయు 
నోరయ సఘుంటలు నాద మూర కీరేదు, "మొరసె నవ్విభుచాపమున నరజాము 
భానింవరాకుండం బడియేడుగడియ, లావీనవరుని బాణాసనవిద్య 
కిన్న రగంధర్వ ఖేచరయతు, పన్న గానురవరు ల్పగణుతించి రెలమి 

ఆరావుచం ద్రుండు నప్పు డింపలర, కూూరపుంగవుడగు సునీ లును గనియె 
జగచేకళయపమిసమైాహనాస్త్ర, మొగిం బ్ర యోగింపను des 
నేనొండె విషథరుం డీశ్వరుం డొంజెం గాని నేర్పరులొరు ల్లారు లోకముల 
కౌళికుం డిచ్చిన కనదన్త్రమహిను, గాశిశాదులవైనం గననళక్యంబు 
అనిన విభఖీషణుం జారాముం జూచి, వనినయసం భ్ర మములు వెలయ నిట్లనియె 
"దేవ యీబలములు దేవేం ద్రుజాది, దేవతలకునై న చెరల వెన్న (డును 
బౌలసు స్తుష్థనకు మూలబల న. నేల, పాలయ్యు నిశం గాలుం బం _కికంధరుండు 
తలకొని నీపెంనుం దలంవవు గాక్క తలంగిన నెదురింప దర మె యెవ్వరికి 

వం! రాస స్త్రీలు రావణుని నిందించుట. చి 

అని విభీషణు6 డాడునట్టి వాక్యములు, విని యప్పు జారామవిళుం డాత్తే నలె 
అంత నక్క_డ డానవాంగన బెల్ల నంతంతం బెనుమూశ లై లంఫలొనం 
జోరింబారి శోకాగ్నిం బొగులుచు. బలికి రరయ జగన్నింద్యు ౯ నుగుచర శ్రంబు 


(ప్రాయిడిమోనును బలితరోమంబు లై.యున్న శిరము ; నభ్యాయతోో దరు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vigay Avasthi Sahib Bhuvan Vani. Trust Donations 
జ Boras 


వికృత వేషంబును వికృత యావనము, గృకచో గ్రద౦ప్ట్రలు గలుగుళూర్చణఖ 
సకలగుణోజ్ఞ లు సత్యసంపన్ను) సుకుమారువరులేజుసుముఖి నారోముం 
గందర్చసురుచి రా కారుం గామించె, నందనిపంటికి నలుచావందగునె 
యీలంకలోంగల యెల్ల రాతసులు, కాలగోచరులైన కారణంబునను 
భానువంశోజునకుః బం _క్షికంఠునకు నానిశాచరి నేనె నధికవైరంబు 

త్రగన్ర చింతింపక చానిమాటలకుం బగగొనివచ్చి యీపం_క్లికంధరుడు 
తనచాన్రనకె కాదు ధరణీశు దేవిం గొనివచ్చె రాశుసకుల మెల్లం జెటుప 

నింతట సించెనే సీత దనకు, నింత తెంపునకుం దా నితం డేల దొడంగె 
మారీచు సాకకోల మడియించే దండ, కారణ్యమునం జంవెం గనలి విరాధు 

ఎది యెణీంగియు రాము నెలుల లేడయయ్యె, మదిలోన గర్వించి మనరావణుండు 
అనలసమానంబు లగుసాయకముల, జననాయకు(డు జనస్థానంబునందుం 
బదునాల్లువేవురం బరిమార్చి రోష, మొదవంగ నేచి యత్యుగ్ర బాణముల 
ద్రీశిరు దూషణు ఖరు దృణలీలం జంవె దళకంఠళుం డదియును దలపోయండయ్యె 
రుధిరాళనుని నత్నిక్రూరవికృముని, నధికయోజనబావాు గాక బంధ కుని 
్రాంచవనంబునం గడ తేర్చి పుచ్చి, రంచితవిక్ర్యము లగుదాశరథులు 
ఇట్టిరాతసులచా వెటీగియుం దొడ శె, నట్టిరాముని గాల్వ నలవియే తనకు 
జగదిశుండగు రామచంద్రుతోం బోర, మగంటిమి గలుగునె మనరావణునకు 
నవలీల వాలి నొక్క_మ్మునః గూల్చి, రవిజుం గిష్కింధకు రాజు గావిరచె 
నథికపరా[క్రము నాకుంభకర్ణు, వధియించె నొక్క_ండె వసు ధేశ్వరుండు 
కరిసహ్మస్రంబు లగ్గలములౌ పెక్కు, తురగలకులు రథస్తోమకోటులును 

గణనకు మిక్కిలి గలకాలుబలము, నణుమ్మాత్రముగం జంవె నాజిరంగమున 
నట్టిపరా క్రమం బదియెల్ల 6 గన్నియె, నిట్టివాండని రాము నెటుల లేడయ్యె 
ఆమేటి నతికాయు నయి్యింద్ర జిత్తు, సౌమిత్రి యొక్క_(డ సమయించె నాజి 
ఇంకనైనను రాము నిట శర ణనండు, లంక నింటింట .విలాపముల్యు్ల్రై 
తమబంధు లీల్లిరి తమమగ శ్రైగిర, తమసుతు ల్భృతులైరి తమసహోదరులు 
హతుశైరి రణభూమి నని యెల్లవారు, నతినోకమును బొంది యడలుచున్నారు 
దుర్మతియును నీతిదారుండు గ్రూర,కర్తుండునై నాండు కపటరూపమున 

సీత నీఫురికిం బెచ్చిననాంటనుండి, తో తెంచుచున్న వి దుర్ని మి త్తములు 

దశోకంఠుం డింక నీదశరథసుతుని, విశిఖ్లాగ్నిం గూలుట వేగంబ యుండు 
సక్క.టా ! నీతిజ్ఞాం డగువిఖీపణుండు, వెక్కుభంగులం జెవ్పెం బ్రియమున బుద్ధి 
నతండు చెప్పినబుద్దు లన్ని యు'నా(డు, హితవులుగా విన్న నీలంక నెడునె 
కలై లపతము బ్లులిశఘాతమున, నలుకమైం దునుమాడు నావురందరుండొ 
మధు౩ైటభాదుల మర్దించునట్టి, యధికుం డావిష్ణుండే యదయు. డంతకుఃడొ 
ప్రశీయకాలమునా(టి ఫౌలలోచను(డొ,యిల రాముడై పుట్టి యిటు చంపదొడంగ 
దళ్‌ రథతనయుండు దర్పంబు మెజుస్కి దశకంఠు ననిలోనం .ద్రగం జంపునపుడు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


యుద్ధకాండ ము. 421 


ఘనులగుసురలై న గంధర్వులై న మునుఖలై న వీనికి మునువరం బిచ్చు 
వనజసంభవు(డు శ ర్యాణీళుడయిన, వినుడు రాతుసులై న విడివింవలేరు 
వరమిచ్చునప్పు -జావనజసంభనుండు, నరులచేం జాకుండ సాండీడుగానం 
బరికిందంగా సర్వబంధులతోడ, ధరణీళుచేం జచ్చు దశకంభరుండు 

ఇది నిజమెట్లన్న నిం ద్రాదిసురల్క మది దయ లేక పల్తాటు నొవ్చింప 
నీరావణునిచేత నెంతయు నొచ్చి, నీరజాసనుం గాంచి నిఖల దేవతలు 
నభయంబు వేండిన నాచతుర్ను ఖుండు, శుభతరస్థితివారిం జూచి యిట్లనియె 
"నేబాధలను జెంద విటవిాంద మోకు, మోబుదివ' ర్రించు మోరుండుం జెలమి 
నని వారు దాను మహో దేన్చకడకుం జని ప్రస్తుతింపం బ్రనన్నుండై. శివుడు 
కమలాసనాదులం గరుణ నీక్షీంచి యమరరమోర్లమై యఖలరాషసుల 
సమరంబులోవలం జంఫీించుళకొజకు, నమర నిందిగవుట్టు నాసతీమణి కం 
బతియయి ప్రజల నాఫదలొందకుండ్క సతతంబు గావ దుర్గనుల రశాశుసులం 
జంపంగ విష్ణుండు జన్మించుం బుడమి, నింపారనని యానతిచ్చె రాముండె 
యరయంగ నావిష్షుం డామహీజాత, పరికింప నిందిర భావంబులోనం 
దలపోయ శిన్రమాట దప్పదుగాన, మలంగనిశోకంబు మనకుం బాటిళ్ల 
మనకు దిక్కెవ్వరు మనరావణుండు, మననేర౭ డికమి(ద మరుగంగనేల 
మనకందణకు దిక్కు మనవిభీషణు(డు, చని రామచంద్రుని శరణంబుసొచ్చె 
నని వెక్కు_భంగుల ననురకామినుల్కు పనువుచుండ(గ విని పం_క్షికంధరుంయు 
చింతాసమాకులచిత్తుం డై యవుడు, వంతలో నొక్కింతవడి యూరకుండి 
చండ కాలవ్యాళసమలీల దోప, నిండుకోవంబున నిట్టూద్పువుచ్చి 

యనవుడులు దీటుచు నందంద కన్ను, గవల నిప్పులు రాలంగా నుగ్రుం డగుచు 
నురవడిం గనలి యుద్దోన్గత్తు మత్తు, సొరిది విరూపాముం జూచి మూరెలమి 
దందడినింహనాదములు తూర్యముల్సు నందంద మెజయంగ ననికి నే తెండు 
అని పల్క_ భయమున నానికొచరులు, విని యూరకున్న నవ్విధము వీక్షించి 
యాలంబునకు వేగ యత్నంబునేయుం 'జేల యిత్సాహంబు లిటు మానియుండ 
ననిన వారరిగి వుణ్యాహకర్మంబ్సు లొనరించి సన్నాహ మొప్ప నే తెంచి 
యారామ నేంద్రున కవనతులైన, నారాతనులం జూచి యతం డల్క_(బల్కె. 
నానాంటి కిబ్బంగి నాబలం బెల్ల, హీనమయ్యొను భృత్యు లెల్లం జచ్చుటయు 
నమరేం ద్రవిక్రముండై నయాఖరుండు నమితబలోదగ్రుం డగునిం ద్ర జిత్తు 
నాకుంభుండును నూరు డగునికుంభుండు, నాకుంభ కర్టుండు నాప్రహస్తుండు 
భీమవి క్రృమవిజృంభితుం డతికాయుం డావమువో కాయుిండు నామపశోదరుండు 
నాసురాంతకూడును' నానరాంతకుండు భాసురయశులకంపను(డు గంపనుడు 
నాశాధిపతినై న ననినోర్బువారుు నాకునై పొలిసిరి నాగర్వ మడలా 
నటుగాన శొత్రుల నందజః దునిమి పటువరా 'కృమమునం బగనీగువాండ 
మజీనళరములు. మిన్ను లు ముట్టి, యేటులు జలధులు నెల్లుగరాకుండ 


06-0౦. [12౧2౫ Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


499 శ్రీరంగనాథ రామాయణము 


నఖిలంబుం గప్పుచు నచ్చెరువార, నిఖలవానరులను నేడు నిర్జింతు 
చేపున నల్క_ నేనేయుభాణమ్ము లావుంఖముగం గాడి యగచరాస్యములు 
నాళములలిగిన నవపంకజముల6్న బోలంగ నేండాబిభూమిం ఇ నతు 
గలు (నూజులు మాసహోదరులుం టెగిరింక నెవ్వరు దిక్కుమా కనుచు 
లంకాపుర స్త్రీలు లలిం దూలి సోలి యింక నీశో కాబ్లి నిట న 
మార్తురం బొలియించి మణి పురజనులు యాలర్షి వావుదు శోక మడంచెద౮ల్లాక 
గ బ్ర తిపతునికర నై న్యముల, వాయడివాణంబుల వడిం ద్రుంచివైచి 
కర మొప్ప "ఫరవకంకగ్భధ్రములుం చారి విశాచ్యవ్రేతభూతజాలములుం 
దనివోవ మొంసర క్తంబులం దృష్టి, యొనరింతు ననుచు యుద్ధోన్మత్తు మత్తు 
నశ్షీణబలు:డగు నవ్విరూపాయు, నీమీంచి రణమున కిప్పుడ వేగ 
యనుపమంబగునట్టి యరదంబు చేర బనువుడు నేడు నాపటుసాయకములు 
ఘునుఖై న రామలక్షుణు లస్త్రాణములు, గొని వారిరుధిరము ల్లో )ల౯ గోశెడిని 
శతసంఖ్య లొక్కొాక్కసాయకంబునను, మృతిబొందం గవికోట్లమీోంయ నేసెదను 
"అనికి బలాధ్యృయు లగువారిం జూచి, కొనిరండు నేనలం గూర్చుక వేగ 

౨౦ రావణుడు రెండవసారి యుద్ధమునకు వెడలుట. రికా 
యని వారు వీలిపింప నఖలరాకుసులు, వినువీథి యద్రువంగ వీశనార్పుచును 
గరవాలచక్ర్రభీకరభిండివాల, వరశుకూల ప్రా సపట్టసగదలు 
ముసలంబులును గాథముద్దరంబులును, నెసఢాడుశ కు లనేకవిచి త 
వివిధాయుధంబులు వెలుగ నేతెంచి రవిరళో త్వాహంబు లడరంగ నంత 
దనుజులు నానాస్త్రతతులతోం గూడ, దినకర ప్రభగల తేరు తెచ్చుటయు 
రమణీయర త్నాంశురాజివిరాజ్కితములై న క్షర్ణావతంసంబు లమరం 
బదికంఠముల రత్నపదకముల్లా?లం బదిముఖంబుల వింత పంతము బ్దనర 
మహనీయశేయూరమణికంక ణాది, బవాుభూపషణాంకిత బాహుదండముల 
శరశ రాసనఖడ్లచ క్రాసిపరశు, పరిఘాదిసాధనవ్ర, కరంబు మెజియ 
దివిజారి చెజింబెన్లై దినకరు నొకని, దివి నొక్కదినమణి దిరుగుచున్నాండు 
తలయం దక్కి-నభానుదశకమో యనం, దలకొని కోటీరదశకంబు వెలుగ 
నంత నాదశకంఠుం డారథం చెక్కి, దంతిరథాశ్వపదాతులు నడవం 
బటుతరనిస్సాణభాం కారవీర, భఛటసింహనాదాది బవునినాదముల 
విలయకాలాభీలవేళ ఫఘూర్జిల్లు, జలరాశితో లంక సరివోలుచుండ 
నవిరళవందిజనావలివినుత, రవముతోడుత ను త్తరదాగర మపుడు 
బలువడి వెలువడి పౌల స్త స్టైముఖ్యుం డలుక యుద్దోన్నత్తు నావిరూ పాకు 
"మత్తుని వీమీంచి మహి వ్రయ్యవార, నొ త్తిలి యార్చుచు నోలి నాలంక 
వెడలంగ రవిదీ ప్పి వెలవెలబాణ, నడరి దిక్కుల నిండె నంధకారంబు 
ధరణి గంపించె రథంబులు విజి, దురగంబు లాతీగా నెత్తుకువాన గురినెం 
గడురీడు శకునము ల్లానంగంబడిన, గడిమి డింపక దశకంభరుం డడ" 
CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
Sg» rues jer! 423 


లంశేశు నానాబలంబులం జూచి పంకజగర్పునిభాండంబు వగులం 
నిగుడు నార్చులతోడ నిఖలవానరులు, నొగి వీకతోం చాతి రు గ్ర దానవుల 
గలుషించి యాలోనం గపినేన గిట్టి, బలములు నెరయంగం క. లెజయం 
గఅకురాతసులు నుగ్తముగ నేయుదుకు, నెజకులు దూరంగ నిశిత బొణముల 
ముసలతోమరళ కి కి ముద్దరచక్ర, విసరము ల్ర్వైతురు వీశం చెన్లేచి 
యంకళక్తుకళూలా న. . Ss రంకించి వ్రేయుదు రాభీలగదల 
నడిదము బ్లలిపించి యలుకనంగముల, కడిఖండములం జేసీ కడిమిం జూపుదురు 
కవులును గువితులై కడిమివాటించి, వివులశై లంబుల వృటేజాలములం 
బదదంతనఖవాలపాళహ_స్త్వముల, నదయులై యారాతసావలినెల్ల 
శిరములు నరములు చేతులు మూతు, లురములు బాహుసు లోష్టకంఠ ములు 
దె, ంచియు నొంచియు. దీ చవె చై.ఖరుల్ణ జించియు వంచియు. జిదిమిము నదిమి 
తోకమిడి నిబంగి దనుజుల సౌంవం దరుచశానలిం జూచి దనుజేశుం డంత 
దారుణాకృతవత్సదంతాశషకర్ల , నారాచభ ల్లాది నాన్నాస్త్ర వితతి 
నగచరరుధిరంబు నవనివై 6 దొరుంగ నిగుడించి యొక్కొ_క్క_నిశితబాణమునం 
గవిపంచకంబును గవిస్నప్పకంబు? గపినవకంబును గదనరంగమునం 
గుదులు గు గుచ్చిన కి యః గూలనేసియును, నదలక తపచరు ల లైష్షచుశై. లములు 
ఘనతరుల్మకష లము ల్లానేసీ మజీయుం గనలి యేనమ్లుల గంధమాదనునిం 
బదు నెన్మి దీంటను బనసుని మజీయుం బదియింట Sse బడియింట నలుని 
ద్వివిదు నాజీంటను వినుతు 'నేడింటల బవననందను నిరువదిట గవాతు 
నైజైదులను మైందు నైదింటం గుముదు నైదింట గోముఖు నై దింట బుషభు 
చేడిట శరభుం “సెబేడింట గజిని నేడమ్ములను బృభథు నెడింట హరుని 
దరిమి యొక్కు_మడి దారుని గ థునిం కరి కనులు పాయు కాతీతినంగదునిం 
దక్కినవనచరతతో నిలం న. "చెక్కు బాణంబులం 'బీర్చి యు (గృతను 
వెసనేనె మగంటిమి వీశతో మెజయ, నసురేశు మునుమున నరదందకప్రులు 
నడుములు నిశిత'బాణంబుల విణీగి, వడువారు నిలలేక పడి తూలువారు 
నురములు వ్రయ్యలై. యొగిం గూలువార్కు చరణము ల్లునియ లై సరిమ్ర,గ్గువారు 
చేతులు దెగువారు శిరములు పగిలి భూతలంబునం బడి హాల్‌ 
గళము లూరులును జంసఘులు దె ద్రైవ్వ నొచ్చి, పలుమాటు మూటబ్లుచుం బడి యొడివారు 
నంగంబు లివియవి యని యేరుపడక, సంగరాంగణమునం జచ్చినవారు 
బాణముల్లాడినం బజిచుచు నడుమ”, (బ్రాణములో్టయి యుర్వరయడువారు 
నయ్యుండ్‌ నప్పు డయ్యను రేశుం జూచి, కరన రణమున నై రింవలేక 
వానరు ల్పాణీరి వసుభ గంవింప్క దాన వేంద్రుండును దవిలి వెనె న్వెంట 
బలువిడి నేతేరం బాబనేమిటికి, నిలు దున వల్కీ_ నిలువక పాలు 
'ేనలం గావ సుమేణుని నునిచి, ఖభెనునూనుండు వృతపాణియై నడచె 
తకుశిలాహస్తులై తరుచరపతులు, నిరుగాలంకుల వెన్క_ నేవ్ఫవీవీంచి 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


424 శ్రీరంగనాథ రామాయణము 


“ దుమ నాతే(డు సీింహనాదంబుచేస్తి తొడరి శాలాగ్నిరు ద్రునివిధంబునను 
వృతతాడనముల "వసం జంపి చంపి, వృతశిలాఘోరవృష్టి, నందంద 
రాతసబలమువై రయమునం గురియ, రాష్షసవరులు శిరంబులు పగిలి 
కులిశ్‌" గ్రహతిభగ్నకూటంబులైన, కులశై లములభంగిం గూలిరి మజీయు 
రవినందనుండు శోధరక్రాముం డగుచు, నవనిధ రాభీలహస్తుండై. నడవ 

ఇధి స్మ, వునిచే విరూపాయు(డు -మొదలగురాతసవీరులు చచ్చుట. రికా 


నంత విరూపాతుం డధికరోషమునం బంతంబు మెటయంగం బర్లుం "దేరువటుపీ 
విలు గుణధ్వని నేసి విపులనిర్హైత, తులితంబులగు వాండితూవుల నేయ 

నవి లెక్క సేయక యరదంబువై కి, రవిజుండు లంఘించి రథసూతహరులం 
బృథివీధరంబునం బృథుశ _క్రితోడం బృథివిమైం బడ నేయ. బృథివికి నుజేకి 
విరథుుడయ్యును డై త్యవీరుండు వివిధ,శరము లేయుచుః బాదచారియై నిలువ 
నమరారిపనుపున నఖిలాయుధములు, సమకూర్చి మావతు ల్బమదసామజము 
చెచ్చిన వెస నెక్కి దీకొని కపుల, విచ్చలవిడి నేసి విక్రమం 'బెసల 
నుగ్రదానవులార్వ నుగ్ర బాణముల, నుగ్రాంశుతనయ్యువై నురవడి నేస 
నక్క_జంబుగ విరాపాతుండు మణటియుం బెక్కాయుధంబులం బెక్కు_ బాణముల 
వసమర నేయంగ వసుధ గంపింప్క వెసం బాటు తనవారి వెజవకుం డనుచు 
నలుకతో సు గ్రీవుం డతని నిర్ణింప్క దలపోయం గ్రథనుండ న్దరుచరో_త్తముండు 
విపులవృకుమున' దద్ది సరదంబుశిరమ్వు గువీతుండై. యేయంగం గుంభంబు పగిలి 
గలుచుగా శోణిత థారలు దొరుంగం బిజిదికి నొకవింటి 'పెట్టొనరించి 

యది 'మ్రోర్ట నేల యయ్యసుకయు దాటి, కదురుచు 'ఖేటకఖడ్డముల్‌ గొనుచు 
మర్క_టపతి దాగో మార్కొ_ని వాని నర్కసూనుండు వై చె నతులశై లమున 
నక్కొ_ండం టెగవ్రేనె నడరి దానవుడు, రక్క-సుం బిడికిట రవిజాండు వొడిచె 
నాలోనం గరవాల మంకించి యసుర, వాలితమ్లుని వ్రే నె వడిచెడ కపుడు 
విడికిజిపోటునం 'చెలుచదానవుండు, నడిదంబు 'వ్రైదున నర్క_నందను(డు 
నొాక్కశులుడి యంత నొక్కట దెలిసి 'యొక్క_లాగున బోరి రొగి నుక్కు_మిగిలి 
యప్పుడు సు గ్పీనః డబచేత 'వ్రేయం దప్పించుకొని హేతిదనుజుండు చేస 
గరవాలనిహతి కగ్గతిదప్ప నుటికి, కరా తిజడిసిపోం గపిరాజ్యువ్రనె 
మగంటిమితో నంత. మల్లయుద్దమున, మిగిలినవెరవుల మెజసి పోరుచును 
దినవల్లభులభంగిం డేజరిల్లుచును, గనలుకాలాగ్ను లకరణి మండుచును 

బలిజిడా జాలమాడ్కి_ బావుగర్వ్టముల, వెలయుచు నిరువురు విజయంబు గోర 
నక్క_జం బగుశ_క్లి నజుచేత నినజు, మొక్క_లంబున వాండు మూర్చిల్ల ట్రేసీ 
శరవాలహస్తుండై. కపులవై. బాటు దరణిజుం డాలోనం' దనమూర గృ దెలిసి: 
వజకెంచి నిర్హాతపాత మైనట్టి, యజుశేత నావిరూపాకమువతంబు . 
. నెజలావుతో నేయ, నెత్తురుగ్రక్కి; యుజులుచు ధర గూలె నుగ్రదానవ్రండు 
తరుచరు ల్ఫెలలిరి దానవు ల్లలంి, తిరుగుడువడి రంత దీనాస్యు లగుచుం 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
యుద 


కాండము. 425 


స్రుకా యుద్ధోన్మత్తుం జూచి రావణుడు, తక్క_నికడక యెంతయుం దో బలిశెం 
గంబు యాను గీ వ్రకడిమీ మీాయన్న౦ గంజు విరూపాయు6 గలనరంగమునం 
బడి రనేకాసురభటులును చెక్కు, మడినెం గుంజరములు మడినె నళ్వములు 
.విటీగా రథంబులు విరినె మూథయలును నుజక నొవ్చించుచు నున్నారు కజ్చులు 
సమయంబు నీకిది సమరంబునేయ, సమరాంగణంబున సమయింపు రివుల 

నన విని యనిం గూలి యఖలేశు(డైన, మనుజేశుం గలయంగ మది నిశ్చయించి 
తరుచరానీకంబు దరియంగం జొచ్చి, శరగదాఖ క్రాదిససలాయుధముల 

నడరి విరూపాయననుజుడయ కవులం గడిమిమై నొవ్చింప గని భానుసుతుడు 
నగ మెత్తి వైచిన నడుమనె దాన్ని దెగనేనె దనుజుం డాదినక రాత్త్మ జుడు 

తనర సాలము వై వె దాని దానవుండు, దునియలుగా మూండు తూవ్రులనేనె 
లశ్నీంచి బాణజూలము' లేయుచుండ్క, రాకుసు లదరంగ రథమువై కుజికి 
భానునూను(డు వాని పరిఘాయుధమున, వానికేతువువిల్లు వడి ద్రుంచివై చి 
రథసూతుం చెగవ్రేయ రయమున వాయు, పృథుగడాపాణియై వృషివిక దాటి 
యిరున్రరు పోరాడే రిల చలియింవం బరిఘగదాభీలబావువు ల్లెజయం 
గంధీరవంబుల కరణి గర్జిలుచుం గంఠముల్య్టోదనము బ్రరము లలు 
చరణము ల్న ఖములు జానుజంఘములు, నురములు వెన్నులు నూరులు వ్రెట్ల 
బరులును బిరుదు జబ్బలు మధ్యములును, శిరములు6 జెవులును 'జెక్కులోష్టములు 
వరుసతో నవు డురవడిం దాంకి తాథక్కి వెరవులు చిత్రము 'ల్వెసం గల్గుచుండ 
సరిగాగ నత్యంత సాహసలీల, నిరువురు వోరి ర నేకమార్షముల 

నాలోనం బరిఘగచాభీలహతుల, వాలుదు రొక్క_ట వ్రాలి యాలోనం 
గడిమిమై నొండెారుకం'చుముగ్దైలినీ వడినార్తు రెంతయు వసుధ గంపింప 
దానవుం డుగుగదాదండంబు = సు న చ్చెరువంద౦ ద్రివ్పీ 
ఛానుజుం బడవై చెం బడి. లేచి వచ్చి, వనజాప్త్పసుతుం జే నెం శయ ద్రిప్పి 
దనుజాంగనిహతిదత్పరిఘంబు దునియం గనలుచు దనుజుండు గరవాలమునను 
వనచరపతి వైవ వడిం దత్కృపాణ, మినజుండు గొని దీవ్లు 'లెసణ్‌ నంకింది 
వికలమై ధర ర డొల్లవ్రే నె నె దై తేయు, మకరకుండలదీ _ప్రమయమ స్తకయబు 
కనుంగొని విరిగి సలు "రావణున్ని వెనుకకు. లంకకు వెస బాజి రపుడు 
బలగర్వ 'మెసంగ సుపావ్న్మర్షం డంగదుని, బలునేనవై6 గిట్ట వటుసాయకముల 
వానరశిరములు వడిం గూలనేస్కీ తోన హ_స్టంబులు ద్రంచెం గొందటిను 
గొందజణ బాహున్రల్‌ ఘోరబభాణముల, నందంద తునుమాడె నంత వానరులు 
నానిశాచరునకు నని బాజః జూచ్చి వానిలేటికి దాటి వాలినందనుడు 
పసయేరుపడ వానిపరిఘాయుధంబు, వెసం బుచ్చుకొని నేల వివశుఃడై తూల 
వడినేనె నాజాంబవంతుండు నొక్కు వెడందపాషాణంబు వీకతో నెత్తి 
యరుదార నంకించి యరదంబు విటుగ, వారులు సూతుండు జావ నలుకతో వ్రేనె 
దనుజుం జాలోం బేరి దశసాయకములం గనలుచు నంగదుఘనభుజం బేసి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


426 శ్రీరంగనాథ రామాయణము 


యంబక త యమున నధికరోషమున్క జాంబవంతునినేసి చలనంబు నొంద 
చేని గవాతుని నిషుపంచకమున, నాసమయంబున నంగదుం డలిగి 
ed కళ 
వజ సన్ని ఛముస్టి. వడిం గిట్టి పొడువు వజ్ర న మం 2 
వసుధ గూలిన కియ వాం 'డాజిం గూల నెసగ చేవతలార్చి ఇచి మిన్న ద్బు 


UU 0 
నంత రాతసబలం బతిఫీతిం బాటు, నంతయు జూచి దశాననుం డనియెం 


చా న క 
బరువవి క్రముండు సుపార్ము గండు వుడినె, నురుబాహుబలుండు యుద్దోన తుం ఉల 


ననింగూ'లే నావిరూపామయండు మజియు ఘనమైనరాతసు బ్రడలేరి రింక 
బలసమన్వితు లై న పారివసుతుల, బలువిడి గెలిచి నాబంధులవలన | 
నెలకొన్న శొకాగ్ని నెరియు నీలంకలథ గలవారివగ వెల్లం గడంకతో 6 దీర్తు 
నవిళవ్షత్రధ ర్మైకమూలంబుు నవజ యోన్న తలత్యణ ప్ర కాండంబు 
భానునందనముఖప్ల వగ కాఖంబు మానవపతికీర్లి మంజరికంబు 

అరి రావణుండు రామలత్ష్మణుల్నపైం గదియుట. తా 
వ్రకటనీతానామఫలభాసురంబు, సకలామరా శ్రితచ్భాయంబునై న _ 
శామదు మం బేను రయమారం బెటిీకి, నామనోదుగిఖంబునకు మందుచేనీ 
యెసలోద జగములో నేనంచు నప్పు, డసురేశుః డధికరోహెయత్తుం డగుచు 
సారథి కనియె నీచతురత మెజుస్కీ తేరు రాఘవులవై6.ద్మీవ్రతం బఅవు 
వారిం జంవెద నేడు వారాజిం బడిన, తానేగుదురు విచ్చి తవచరు ల్చెదరి 
యనవిని వాండట్ల యరదంబు వజవె ఘననేమిరవము లుత్కటముగాం జెలంగ 
సాయ కాసనధనుళశ్హ్యానినాదంబు, 'య్రైయంగ నిస్సాణములు బోరుకలుగ 
వందిమాగధ సూతవరనుతు ల్మించ, నందంద నిజనేన యార్చు లుప్పాంగం 
దరుచరనేన వై దారుణాస్త్రంబుు లరుదార నిగుడించె నద్ధళాననుండు 
అజనిరి తంబులా నాబాణతేతుల, భుజబలంబులు దూలి భూరిసత్తు (లును 
నేల గూళిరి సెల్లు నిఖలప్లవంగు, లాలోన రఘురాము6 డనుజుండుం దాను 
గోదండపాణులై కోపించి నిలిచి, రాదశాననుండును నలుక మార్కొనలో 
నుడువీథి యవియంగ నుదధులు గలలం గడు కేర్చి దిక్కుంభికర్ల ముల్వగుల 
నడరు 'రామునిధనుశ్హ్యాఘోాషమునకుం గడుమానసంబులు గలంగి రాశుసులు 
గుపితదళ గీ వకోదండము క్రృతపనో గ్రృసాయకధ్య్వనికి వానరులు 


ఛయమంది ధరణి వై6 బడిరి యుక్కడలయ్సి రయమార నాలోన రామలత్తణులు . 


రవిసుథాంశఛులభంగి రాగిలి కధియ, దివిజారి రాహు ప్రదీస్తుడై కవినె 

నంత నాలక్షుణుం డతిరీ వ్రవిశిఖ, సంతతులేనె దశ గ్రీ వుమోంద ॥ 
నడుమన తెగనేసి నాశేళ వై ర,*కడింది బాణముల నుత్క_టముగా మజీయు 
నొక్కొక్కశరమేయ ను(గ్రుండై వాని నొక్కొ_క్క_శరమున నొగి దంచివె చి 
మూంటదేసీశరము లిమ్ముల వడినేయ్య మూయమూండముల వులు = 
పదియమ్ము లేసిన బదియింట వాన్ని, జిదురువలై ధరం వేదరిపోనేనె 

నూజేసీ యేసిన నూతనగతుల, నూలఅునూజమ్ముల నుగ్గుగావించి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 692000౪1 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


యుద్ధ కాండ ము, 427 


సౌమిత్రి నటు రణస్థలిం జిక్కునటిచి, రామచం దునితోడ రణముశేయుటకు 
దనుజాధినాథుః డుద్ధతి నేగుబేరం గనుంగోని సమవ్వర్షిం గని పాబుకరణిం 
గనుకనిం జెవరి మర్క_టు లనించాజం గని కన్నుగవం గెంవుగడల రాఘువుడు 
విల్లంది దివిజులు వినుతింప ధరణిం దల్లడవడం దారో దాన వేళశ్వరుని 
నుఖములం గోవంబు ముడివడ నతండు, నఖలలో కాతిభయంకరంబుగను 
రాముని? దాగౌ నాశామరావణులు, ఫీమాట్ట వాసము 'ల్చెరయించి మించి 
సైన్యద్వయంబున సరినాప్ప లెసగ, నన్యోన్య కార్లు కజ్యానినాదములు 
పరువడి దళదిళాభాగంబులందు, మొటయయ( బరస్పరము_క్రబాణంబు 
లొండొంటితోల డాయ నుగృంవుకవము, మండుమంటలు నభోమండలి నిండ 
సరినొప్పి యిరువురు శరలాసఘువములం గరలాఘువంబులకరణి నొండొరులు 
మెచ్చుచు నొండొరు మోటు వెచిత్రి ) క చ్చెరువడుచును ననినేయునవుడు 
మోణీశువై నొక్క ఘోరతమి స్త్ర స బడదు నిగుడించెం బం_క్రికంధరుండు 
ఆ కాండ మడరిన నఖలవానరులు, పోచీశటిగప్పి ని 'శ్చేష్టితులైరి 
అప్పుడు గన్నుల నలుకలొంజూయ, లొప్పార రఘురాము. డుగ బాణములు 
పదిపదు లేసీనం బటుభల్లసమితిం ద్రిదళారి వానినిం 'దెగ నేనీ మజీయు 
నిశిత బాణము లేయ నృపం డర్ధచం ద్ర,విశఖంబు లడంగించి. వేగంబ త్రుంచి 
యసురేశునిఖలావయవములు దూర, నసదృశంబగు ననేకాస్త్రము ల్వజవె 
రాద్రబా ణం బంతే రావణుం చేయ, రౌద్ర బాణంబున ర = 
అవిరేండు ననోోన్యహతములై పడ, నవనీశ దనుజేళు లాలోనం గినుక 
దివిరి యొండొరులేయు తీవ్ర'బాణములు, దివినిండ6 గవ్పినం, దిమిరంబుగ వె వ్పె 
రణములో నప్పుడు రయమున మగు, గుణరానములచేత ఘూర్షిల్లుచున్న 
యురుచావసాగరయుగమున నెగయు, శరవీచు లొగిం బరస్పరఘట్టనముల 
విరియంగ బై తేయవిభుఃడు కోవించి నరనాథు నుర మేనె నారాచసమితి 
నదియుంజె నీలోత్పలావలికరణిం గదిని రాముండు చండ కాండము ల్లొడిగి 
కవచంబు నించి వశము గాడనేనె, దివిజారి యప్పు డెంలతే నొచ్చి మజీయు 
నహిశిలీముఖముల నడరింహః దోన, యహినూంశుకులనాథుః డవి చె డ్రైవ్షనేసె 
నాసమయంబున నమౌరేం ద్రవైరి యాసురసాయకం బడరింవం వష 
ముఖముల శాద్దూలముఖములు నుష్ట్ర, ముఖములు సూకరముఖములు నురగ 
ముఖములు కరవై ముఖములు దంత్కి ముఖములు ఘనగ్భ ధ్ర ముఖములు దనరు 
ఘనశిలిముఖము లై కడుంబెక్కు నిగుడ గని వానిం దునుకలుగాంజేసి మజీయు 
జననాథు. డాగ్నయసాయకం బేయం గనుగొనిగాందు నుల్కాముఖాస్త్రములు 
మహిత విద్యున్తుఖమార్హణంబులునుు, గ్ర హముఖంబులుగట్లు ఘనసాయకములు 
మిహిరముఖంబుల మెజయు బాణములు దహనముఖంబు లై తనరుళస్త్రములు 
నగుచు నచ్చెరువుగా నడరంగ వాని దగ నేనీ యప్పుడు ైత్యవల్లభుండు 
మయునివేం బడనిన మాయాళరంబ్యు రయనున సంధించి రాముపై నేనె 
CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha - 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


423 శ్రీరంగనాథ రామాయణము 


ye 


శకిన డాన ననేకంబు లగుచుం 'ట్రాసరి గోమరగడాపరిఘంబు Bele 
me ma ఘునకారుక మున, సంధించి నిగుడించె జనలోకవిభుందు 
ఎత్యతులితంబు లై. లె నచక్క క్ల ంబ్బు లాదివ్య బా ణంబునం దనేకములు 
వ్‌ భయమంద జుంటి రుచుల, నిగిడి యాకస మెల్ల నిండం బెల్లడరి 
య్యామార్షణంబున నడరినపరిసు తి తోమరాదులనెల్ల 6 దునియలునేయ 
దశకంఠ డంత నద్దరణీశుమోంద, నిశితనారాచను ల్ని గిడించె నలుక? 
బరలించె నృపుడును బ్ర తిసాయకములు, పారించొరిం బుంఖానుపుంఖంబు గాల 
జగరశదను జేశ శర ంంలు, గగనథాగం బెల్లం గ్పె నాలోన 
'నెడంబొచ్చి లత్షణుం 'జేకుబాణములం బడగయు విల్లొక్క_పటుసాయక మున 
సారథిశిర మొక్క_శరమునః ద్రు దుంచి, యారావణునివత్స మైదింట నేనె 
నీలధ రాధరనిభతువంగములం నని మారని విభీషణుడు 
విరథుఃడై డై లేయవిభు: డంతలోన, ధరశికి లంఘించి తరు రుచరు ల్భైదర 
ద్రూపజిదళక విస్ఫురి తాస్యుం డగుచు, భీకర కి విఫీషణు వై వెవ 
నడుమనె మూయ బాణంబుల దాన్ని మిడుగురు ల్మంటలు మింట బెల్లెగయ 
ధరణివై( బడ నేనె. దరచరులార్వ, భరణీశుననుజాండు దశకంఠుం డంత 
కడంనల్లి మయునిచేం గన్న యాళ_క్ర్రి వడి విభీషణుమో(ద వైవ నంకింప 
శరణాగత ్రాణసద్ధర్మ పరులు, శరణాగతులవావు నైతునే యనుచు 
దను'కేశుతమనిః ద్‌నవె న్క దిగిచ్చికొని రాముతమ్థుండు క్రూర బాణములు 
అగ్ర రావణునిశ క్లిచే లత్మణు(డు మూర్చిల్లుట. అజా- 
ఫర "౦౫ నప్పుడు పం_క్లికంభరు(డు, బిరుదవై నచ్చి విభీషణు వెనుక 
నిడుకొంటి లక్షణ యీళ_క్రిహతికిం గడిమిమై నో ర్తువు గాకంచుం బలికి 
ప్రళయ కాలాదిత్యపరి వేషఘోర, వలయమై  దీవింప వడిం ద్రిప్పి వైచె 
నది “ంకిణీఘంటి కానేకరవము, లొదవంగ 'మ్రోయుచు నుదధులు గలంగ 
వడిం గులాచలములు వడకాడ దిశలు, బెడశ దివాకరబింబంబు గదలం 
చిధుగులు దొరంగంగం బృథివి గంపింప్క నుడుపథం బవియంగ నుడుపవం_క్రి చెదర 
మిడుగురు లెగయంగ మింటం చెన న్మంట,' లడరంగ శా 'శేషజి హో కార మగుచు 
రయమున6 బజ తెంచి రాము డారోక, ఛయదసాధనముచేం 6 శ్రాణభయంబు 
సమకొనకుంజెడు సౌమి త్రి కనలు, నమరులు మింట నావోక్ష “కతు ల్సేయ 
నెడనెడం బయినేయు నిషుపం క్రి క్షి జడిన్సి వడిమోాజంగా వచ్చి వతుంబునందు 
భీకరఘనశ_క్లి వెల్లుగాగాడ, రాకుమారుడు దూలి రణభూమి తాళం 
గాలావసానంబు గదియం బెంవేద్తి కూలుమహా మేరుకుధరంబుపగిది 
ధలణివైంబడియున్న తమ్మునిం జూచి, దరికొన్నశో కాగ్ని దనచి త్త మెరియం 
గనూగవభావ్బము ల్లన్‌ వై వె నిగుడ, దను జేశుప నాను. ₹ై కొనక 
గుతరవతుంబు 'వెల్లుగాం గూడి, పృథివి గవాడినయట్టి భీకరశ క్రిం 
bee వానరవతు లెల్ల గూడి, వెలుకజాలకయున్న 6 చెటికిపోవై చి 


cc-0. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi SinibighiFrano/ aii కుకు Donations 429 


యర్క_జానిలసుతులావి గాగలుగు మర్క_ కేళులం జూచి మనుచేశుం డనియె 

శౌర్యంబు సలివెడి సమయంబుగాని, కార్యంబు లడంచు శోకవ్రువేళ గాదు 

ఘనులార! మిరు లత్ష్మణు6 గాచికొను(డు, వినుడు నావప్‌ెెడు వీర ప్రతిజ్ఞ 

వెనుకకు రాజ్యుంబు విడుచుట బంధుజనులం బాయుట వనస్థలులం గ్రోమ్వపట 

బాణబాణాసనపాణినై యుండి, |పాణంబు దానైన పత్ని గోల్పడుట 

కడింది మాయావిఠాతసులతో ననికిం దొడరుట మొదలై న దుఃఖంబు లెల్ల 

ఘో రాజిలోం బావుకొనువాడ నేను, దారుణకర్లు నీదళకంళుం దనిని 

సమరోర్వి నీతనిం జం వెడిళొఅకు, నమితవి కృము(డైన యావాలి గూల్చి 

కవినేనైై దినకరతనూభ'వుని, గపిరాజ్యపట్టంబు గట్టితిం బ్రీతిం 

జండతర, గ్రాహసంకులం బగుచు, నొండొండ మిన్నందు నూర్పులుగలిగి 

కడ లేనియావార్థి గట్ట గట్టించి, కడచి వచ్చితి మహాకవి నేనతోడ 

వచ్చి లంకావురవరము వే(డించి, యిచ్చట సౌమిత్రి నిటు గోలువడితి 

నాదశాననుం జేచి యాలంబులోన, నాదృష్థ్టిమార్లంబునకు వచ్చెనేని 

దృష్టివిషంబులం దీ వృసర్పంబు, దుష్ట జంతువు గాల్పు తెజుగు చూ వెదను 

ద్రి దికిపోనీ నింక బజ్హీకంధరునిం (బ్రదరపరంపరపాలుచేసెదను 

గిరులెక్కి_. నేడెల్ల గిరిచారావలులు, సొరిది యారణశేళి చూతురుగాక 

లోకపాలురు నెల్లలోకులు నే(డు, నాశార్తుకహ్రాఢి నలువారం జూచి 

రణములోపల నేను రఘురాముం డగుట్క ప్రణుతేవిక్ర మలీలం బరికింవనిండు 

సురకంటకుండు డాలి సురలోకమునకు, నరిగిన నబ్ధిమధ్యనునం గ్పుంకినను 

ధరణిం దూలిన రసాతలముం జొచ్చినను, బొరివుత్తుం గాశేల పోనిత్తుం దన్ను 

భువి నర్కకులమునం బుట్టితినేని, రవిలేజుడగు దళరథుతనూజుండ 

నైతినే రాముండ నైతినే నింక, దైలేయపతి రణస్థలి నిల్చెనేని 

'నేవిధంబుననైన నివుడె నిర్జింతు, రావణుం డయెడి రాముం డయ్యెడిని 

నిల శామ'రావణు లిరున్సరయునిక్కి గలుగంగ నేర దీకదనరంగమున 

ననుచు నారాచంబు.లందందం దిరిగి, దను జేశువైనేయ దశకంథ రుండు 

ప తిశిలిముఖపరంవరలు 'వైబఅప, నిత లేత రాశుగా నేకసంఘములు 

మండుమంటలు నభోమండలి నిండ, నొండొంటితోం దాంకు నుగ్యంప్రురవము 

గురుతరకోదండగుణనినాదములు, బెరనె నొక్కొ_ట లోక భీకరగతులు 

అంత జర్జరితాంగుండై రామువిశిఖ, సంతాన వేగంబు సై రింవలేక 

గజవైరిః గనిపాటు గజముచందమున, రజనీచ రేం ధ్రుండు రణభూమి విడిచి 

కచభారములు వీడం గమనీయరత్న, ఖచితభూషణములు గనుకన్సిం జెదర 
అం రావణుడు విభీషణాదులమాట దలంచి చింతించుట. తా- 


ఘునపాదహతి నేల కంపింపం బాజీ వనచరు లార్భంగ వడి లంకం జొచ్చి 
కొలువుళకూటంబున గూర్చుండి యస దలపోని తనకు ముందర విఖీషణుండు 
చెప్పినబుద్ధులు చి  త్రంబులోన, నప్పుడు తలంచుచు నాఠరాముంజేయు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi 92010 Bhuvan Vani Trust Donations 


వ సుభు నకు షు కం గుంభకరుండు 
-నీటులు దలంచయచు నెల్టందు సుభుట్కకొటులు నొనియాడం గుంభకక్టు = 
౧m గ క? న వ 

నా గ్ర ను ముచువూటం దలంయయచు మిగుల6 జి త్రమున 
నతికాయుయను ఘనుం డగునిం ద్ర జము మృలుం టందలం ప 

చ. లన సవ భావము బొంది యాలోనం దెలిసి 

వినన 4 ంథ కారంబువలన, నవ౭ భవ Ee 
తెంచి, యంతరంగమునం జింతా శ్రాంలుం డగుచు 


ంతేక్లివ్రరంబున కంత నే 
SE) 


ర రా రు చు 
en వా "ఇ విను రాముజగ బెకవిక మకె మము 
వనసతి రావించి తల వాంచి పలికె విను రాముజగ దకఎై, 


C 


నేమని చెప్పుదు సచె నాకు నెదుర, రామసపహ్యస్రము బ్రమణి ల్‌ ంచెడిని 
క్క_డం జూచిన వీలంకొలోన, నక్క_డ రగు ము డైయున్న వాండు 
ఇంక జయోపాయ మేమియు "లేదు, శంకరుచరణము వ a 
ది పురంబు శేదేవుదివ్యోగ బాణ, నిష్పలాగ్ని నీజయ్యొ విస్మయం టెసంగ 
నిందుఖండంబున "నేవేన్సమకుట, మంద మై విలసిల్లు నభినవస్సుర ణం 
జే 


తగవేది గావించి దర్సాంకురంబు, లొగిః జేర్చి తనకుంగా నుగ్రడానవుల 
నన్ని దిక్కులనుండ నమరించి వ్రేల్వ, నున్నంత నెజి౧ి మందోదరి వచ్చి 
కనుంగొని యోపజ్లీకంథర నీకుం జనునె దీనునిభంగి శౌర్యంబు విడువ 
ఉజక నీవలిగిన నుదధులు మ్రోయ, వెజచు సమిీరుండు వీవంగ నళుకు 
వినువీథి నర్కుండు వెలుంగ శంకించ్చు ననలుండు తీవ్రార్చు లడరింవ నోడు 
జగములు నీసన్న6 జలియించు "నేల మగంటిమి ఇెడి.విప్రమతము వైకొంటి 
నేండింత కార్యంబు నీకు లేకున్న, నాండేల శెచ్చితి నరనాథు దేవి 
మారీచుమాటలు మదిలోన నాడు, 'నేరముల్లాం గొంటి నీతిగావంటి 

నీతి విచారించి సీచేటు నైవ, కాతతధ ర్తాత్తుం డగువిఖీపణుండు 

తొడరి పలాుసు దోషాచ రేంద్ర, వెడుర్టావ లేటికి నిత నీవైని 

విడుచుట గడు మేలు విడుమంచు నీకు, విడువక చెప్పండా వినవైతిగాక 
మాతామవాం డైనమాల్యవంతుండు, నీతి దాం జెప్ప నీసుగాకొం'బ 
తప్పక మోతల్లి తగవు చింతించి, చెప్పినబుధ్దులు చవియొస్ది వింశు 
జననాథుతో "నేల శాత్రవం బనినం గనలవే మతి కుంభకర్ణుమూటలను 
వలదని చెప్పినవారి వాక్యములు, తలగూడెనే నేడు దనుజలోశేశ 
భుజవిక్రమం బెల్లం బోవంగ విడిచి నిజముగా నునివృ త్తి నేడు శాకొంటి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahig-Bhyyansvan) Tzust. Donations 431 
@ 


కం రామ్కచంచు ని నని జగజ్జనులు నిన్నగ ర 


నిక్కు నషదచంవము లేల యని తూలం బల్క_ 
వుచ్చి నెలత నీమాటలు నిజమగు సెన 
తీ = 


నె విజవు హోమంబు గావించి అరల 
న్‌ గ బావ్చంబు లందంద 
స నాడాను యార వార! ములు 


'నెజ్జక నంత జననాథుః డిచట 


జ 
ఎలు సడలి పడి యున్న "నేషాహివతిం బోలియున 


యను త మ జూాచియాలరోన ధరకి, బొనువని మతితోడ శోకింవంచొడలా 


లో 


nyt pe ఆక్‌ ge ళా క 
చ్చి ర్వ ణనిమూర్చరు ౩ రాముడు ౩ కంచుటు, Pm 
[మ 
|~ గె 


పటం సామి త్రి యిలమింన నుండ, నెబ్బంగిం బ్రాణంబు చేను నిల్చుచును 

అల రణం బొనరింప లావెట్లు గలుగు, బలుముప్టి. వి ల్లెట్లు పట్టంగ వచ్చుం 

జ గన్నులబా వృ్పము ది మంగ నెట్టు ) పన్ని సై బజ తెంచు వివంథిం జూతు 

నాకన్ను లెనోటనే 'నాసహూోదరుఃడు, నాకరా ర్మెబంధథుండు నా స్రాణాసఖుడు 

నాకు బ్రాణము లిచ్చి నను డించిపోయె, నాకు సీస్ధయ్యెడి నాశౌర్యమునకు 

నాకేల రణ మింక నాేల జయము, నాకేల శాజ(ంబు నాశేల నీత 

నాకేల శె శౌర్యం ౦బు నాకేల బ్రతుకు నా నాకు నీతోడిద నాకంబుగాక 

జయనాలివై మున్ను శరభ శార్దూల, భయదాటనులలోనం బాటించి తెచ్చి 

యరుజై న తుచ త త్యాంవళులడు దుం బరునికై. వడిం గాడువజుచితే నన్ను 

ఉన్న తోన్న తబుద్ధి నోరంత బొద్దు, నన్ను6 గాచుటకుం గ 
నిద్రవో వెన్న డు నేండిట్లు దే పము. నీకు నీతియే తండ్రి 

క నిబ్భంగిం బనవుచుం బిలువ, నెలుా.త్తీ యూయన వేమి ం అక్తణుండ 

ఇంక నెవ్వరు గల "లేనెందుం జొత్తు, నింక బాలయితిగా యీశోకవహ్ని 

శుభలతుణో వేతసురుచిరా కాటం, డభిరామబలుయు నాకతిఛ్నక్టిపరుండు 

మ్రీయసహోోదరుయ చు గంభీరుండు సమర, Pa Te నాహ్రాణనఖుఃడు లమ్మీణుయు 

ల్గ్‌సేయ నాతోం గాన కేలతెంపెనివ్పు, డి + నశ సే నేనింద ద్ర వురికిం 

గలరిందు నెందును గలరు బూ ల నిల saps శెక్కడం గలరు 

యత్నంబుచేనిన నవనిజః బోలు, పత్ని నొండొక- కొవోటం బడయం జొప్పడును 

ఇట్టి సద్దుణశీలుం ఉట్టి దయాళుః, డెట్టి మవాోబలుం డిశ నెందు గలడు 

తమ్మందన్నాత్ర మే లేలపోయభ క iy నమ్దుల న నిమహాభుజుండు 

ఇతంజె సోపోరుషం బితంజ నాకాంత మితండె నాశీశ్చియు “సేత గాం ర్తి 

యితండె నాశెర్యంబు నితంజె నాణై ర్య, మితంజె నానయమును నితంజె నాజయము 

భావింప నాపాలిభాగ్యంబు నితండె పావనంబగు మ నితండా 

యని వెక్కు.భంగుల నడలుచునుండ, విని సువేణుండు రామవిభు జూచి వలా 

ఇవీయేమి దేవ నీకింత శోకింపు హృదయంబుం గుంద్రిక్లీప్ల కిచె మూడు మితని 


CC-O. Nanaji న. Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


432 ఇత్ర లకనాథ కళ మూంయయానుంం। Donations 


యొడల బాణములు లేకున్న నాననము, కడునొవ్పి యుండునే కళలు బేరుచును' 
గన్ను లిందీవర కమనీయ కాంతిం జెన్నొంది యుండునే చెలువంబు మిగిలి 
అందంబు లై యున్న వజణచేతు 'లెలమిం గాంచామర లభంగిం గాంజాయ మెటనె 
నని పకి రఘురామునడలువారించి హనుమంతుం గను(గొని యతనితో ననియె 
మును జాంబవంతుండు ముదముతోం డెల్ప, వినినాండ నౌవమధవిధ మెల్లం చెలియ 
బొలుచు మహో ద్రోణభూధ రేంద్ర దమునం జెలువొందు దశీణశిఖరంబునందు 
బరికింవ ధీఫ్లులం we విశల్యకరణియు సౌవన్షకరణియు మజియు 

సం థానకరణేయు సంజీవకరణ, బంధురతరశుభ ప్ర ఖ్‌ నొప్పుచుండు 
నాలుగ'షధములు నవి డెమ్లు వేగ, మాల లకణుని ప్రాణ మె త్తంగవలయు 
లవణసము ద్ర ంబు లంఘించి పోయి, యవకుశద్వేపషము లవియును గడచి 

నడి నేగి దుష్టాక్షవము నాక్రమించి, తడయక పోయి చంద్ర, ద్రోణగిరులం 
కు ల్బలువడి దోల్లి, యంబుధి మథియించి యమ్యేతంబు వడని 
యందు దాంచుటం జేసీ యమృతంబువలన, నందు జన్మించె నానౌవథ లతలు 
అందు దేవేంద్ర నియనుమతంబునను, మందరంబులంపోలు మహనీయతనులు 
గంధర్వు ల లాగ వానిం గాచియుండుదుర్కు గంధర్వులకు నీకుం గలుగుం గయ్యంబు 
'తెరువున రాజసు ల్లిరుగుచుండుదుర్కు వరుస మాయానవులైే వారి నేమజక 

దో ణాద్రి కవలీలతో నేగి యితని, ప్రాణ మెత్తుము రఘుపతి సంతనీంవ 
గకూాడుంకలు నిరువది వేలు, పరికీరప నిన్నూ టపది యోజనములు 
బాయునందన నీవ్రు వాయు వేగమునం బోయి రమ్మిటం బ్రొద్దు పొడువకమున్నె 
భానుండు వొడిచినం బ్రభం దూలి శ _శ్రీహీనంబులై లై బోవు నీయాషధములు 
అటమోా(ద' రక్షకా నాయ వెత్తుటకు, ఘటియిల్ల నేర దు గాన నీలోన . 

వానరో త్తమ నిను వడిం బోయిరమ్ము, వానిలమీణములు వలయు నీకెలు 
వారితఫలంబులు నరుణపుష్పములు నరుదారం దెల్లనియాకులు నమరు 
జననాథనుత విఖీషణు జాంబవంతు, నిననూను నంగదు నెలమి వీడ్కొ్ననుము 
అని సుషేణుడు వల్క_ నౌలగాకయన్న , యనిలనందను జూచి యవనీశు డనియె 
బడియున్న లక్షణు, ప్రాణంబు "లెత్తి పడయము త్రిభువన ప్రఖ్యాతకీ ర్తి రి 

అనుజులు మును మును రరయ నాకివ్వు, డనిలనందన నలువ రి నీతోడ 

నన విని నీబంటు హనునుంతుం డుండ, నినకులో త్తమ నీకు నేల చింతింవ 
నీయాజ్ఞం దలమోచి నృవసింహ వేగ, మాయేడుదీన్చల కవలనుండినను 

నినుం డుదయా ది 'ద్రి, శేతేరకమున్న, కొనివత్తు నాషమథకుధర మే ననుచు 

నడుగుల శెరంగినో హనుమంతు నెత్తి నడుగు (గ్రుచ్చి యాలింగనమునేసి విభుండు 
ఇరిద్రుండు నీశిర మినుండు నీముఖము, చంద్రందు నీమది శ కీ నీవిలుందు 
రు నీవెన్ను హరుడు నీవాల్క మన ణల నీయంఘ్రు ల లజుండు నీబుది 
'వరుణుండు నీశ్‌ క్టి బాణి నీవాణి, గరుడేతనుఃడు నీఘనపోహుయుగము a 
కుంజరానను(డు నీకుకీ రతీంతు, రంజనాసుత వేగ యరిగి రమ్మనిన 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 692000౪1 ౮/౧ Kosha 


వాలాను 2 


న. 


Vinay Avasthi Sain Km ene 433 


అగ్రి హనుమంతుడు నంజీవకరణికొఅకు దో,ణా ది కిం బోవుట. తా 
సరవి నర్క_జ విభీషణ బుకురాజ,. పురుహూత పాత్ర లప్పుడు వీడుకొల్ప 
మేదిని వడి వ్రయ్య మెట్టిననగము, పాదంబు లూందిన బలువడిం లంగ 
మెయిగాలి యవ్వీరు మిన్నేలు గలంగ, రయమున లంకావురంబుగోవురము 
'వెసంగకాలం గుప్పించి వినువీథి గస, లనితవిద్యున్ని భలాంగూలలతయు 
నుగ్ర బాహార్షశయుగళంబు నెత్తి, యుగ్రాంశువటుమండలోద గృ లీల 
వవనంబు గడుసముజ్జ సలితమె 'వెలుంగం బదకోర్ల సంకోళభంగిం జెన్నగుచు 
బహువర్భతంబులు బహు దేశములును, బహునదీనదములు బవువనంబులును 
వురములు సాగరంబులు గనుంగొనుచు, నరుడారం దుహినాద్రి నవలీలం గడచి 
దెనలు ఘూర్షిల్లంగ దిగ్భాగమగల, ననవాయళూరుం డై వహానువుంతుం డరిగా 
వేవ్రలవా రట్రివిధ మెల్లం జెవ్చంగా విని విఘ్నంబుగాం జేయం దలంచి 

థి కాలశేమివృ త్తాంకను. de 

యొంటిమై రావణుం డొగిం గాలనేమి, యింటిక్‌ నడురేయి నేగు దెంచుటయు 
భ_క్టితోడుత నర్ధ స్థిపాద్యాదు లిచ్చి, నక్షంచ రేంద్రున కాతం డిట్లనియె 
నీమధ్యరా త్రి మోరిటకు విచ్చేయు, కమి కారణ మానతిందు నాకనిన 
నని నేడు నాశ_క్టిహతి మృతుండై న, యనుజునికై రాము డటుం దన్ను6 బనుప 
సంజీవకరణి చే సౌమిత్రిం బడయ, నంజనాసుతుం డిప్పు డరుగుచున్నా (డు 
చని వేగ హనుమంతు జంపు కాబేని, వినుభాను గనునంత విఘ్న ంబు నేయు 
కలదు దేహాసురకల్పితంబైన, నలినాకరము ద్రోణనగసమిపమున 
మదముతో నొకమవహామకరియందుండు, నది దేవతల మ్రింగు నగచరుం డెంతే 
ఆసరోవరమున కనిలజుం డరుగ, మోసవుచ్చుము వేగముగ నేగుమనిన 
మనమున నట నీతినార్లంబు డెలియ, దనుజేశుతో నాజెం దగం గాలనేమి 
మాయామృ గాకృతి మారీచుః డరిగి మాయమైపోండె యామతము పోనిమ్ము 
ఘారాజిం గూలిరి కుంభక ర్లాది, వీరదానవు లెల్ల విను మింకనైన 
మనుజేశునకు నీత మరలంగ నిచ్చి, దనుజేశ లంక నీతమ్ముని కిచ్చి 
యరిగి మృడావాస మైనకైలాస్క ధరణీతలంబున తపనీవై యుండు 
శాదేని బిరుదుమైం గదనరంగమున, 'మేదినీపతిచేత మృతింబొంది మింద 
నొనరంగ విష్ణుసాయుజ్యంబునొందు, మనిపల్మ_6 గన్నుల నలుక "770 వెసంగ 
నాయెడ 'వెసం జంద్రవాసంబు సెటికి, వ్ర యం దలంచె నావిధ మాతం డెటి(గి 
యిదె చనుచున్నా(డ నేనంచు నచటు, గదలి మనో వేగగతి లాను మెజసి 
చని చూతవున్నా గచంపకక్రముక, పనసచందనజంబు పొటలీవకుళ 
కదలి కాఖర్జూరకర్నూరతేరులు, మొదలుగాగల భూజముల సొంపు మిగిలి 
బవుశిషళషగణ వేదపఠళనంబు చెలగ, మహనీయమణిదీవమాలిక 'ల్వెలు 
చాసురమంజరీఫలవోమభధూము, భూసరీకృతలకా ద్రు ల 6 జెన్ను మిగిలి 
కలకంఠశుకనీ లకంఠశారికల, కలహంసకలరవకలకలం 'బెనంగ 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


434 Vinay BSR HRS Donations 


హుకదానమం త్ర స్వరోదీన్ల మైన, కృత కా శ్రమము | ద్రోణగిరిసమిాషమున 
నిక్మించి మునినో లె నియతితొం గవట్క నిర్మలాకృతిం డాల్చి నే త్రముల్‌ మూసి 
సన్నవు మెలుంగున జవమాలవూస, లెన్నుట మంత్ర, మై యెవరికి దోయ 
నావనంబుననుండ నాకాళవీథిం బోనుచో మారుతవు త్రు,6 వీమీంచి 
యిది యొక్క మునివనం బింత యొప్పగునె, యిది నాండు లెదెప్పు చెందు వచ్చితినా 
యెక్క_డి దుగ్గావ్లి యెక్క_డి మేకు వెక్క_డి మునివనం బిది లోన దెం 
'దెరువిమ్థునీంద్రు, చే 'దెలియంగ నడిగి యరిె్శెదచం గాకంచు నవని *ేతెంచి 
వనపక్వఫలములు వాంఛం బుట్టించి, మునిశాపభయమున ముట్టనోడుచును 
మునింజేరం జను వెంచి మ్రొక్కి శేల్తాగిచి, మునినాథ దుగ్గసమ్ము ద్ర ంబుకడకు 
మను చేశకులశిఖామణియైన రాము జననాథుపనువునం జనుచున్న వాడ 
హనుమంతుం డనువాండ నధికమౌా తృప, జనియించె నిచ్చోట జలములు గలవె 
చెప్పవే యనవుడుం జిఅునవ్వు నవ్వి, డప్పివో మాకమండలున్రతోయములు 
ద్రావు మోసలములు దనియంగ నమల్సు నీవింక రాతిరి నిద్రింపు మిచట 
నగచరో త్తమ యతితానాగతంబ్సు లగు మేక లెలుగుదు నంతనంగమున 
రాము వంచించి యారామునిదేవి, భూమిజం జెజగొనిపోయె రావణు(దు 
అవనీశుయను వాలి నవలిలం జంపి లవణాంబునిధిం గట్టి లంకవై విడినీ 
యనిలోనం గుంభక ర్హాదిరాకుసులః, దునుమాడి యిం ద్ర జిత్తును ద్రుంచివై చెం 
బుత్ర శోకంబునం బుట్టినయలుక, రాత్రి ౦చ లేంద్రుండు రణభూమిలోన 
మయునిచేం బడనీన మహనీయశో కి, రయమునం గొని సుమి త్రావ్వుత్రు వై. 
బడిన యాసౌమి త్రి ప్రాణములడయ, వడి నెషధములకు వచ్చితి వీవు 
వినుము నీవిప్పుడు వేయోజనంబు, లనిలనందన వచ్చి తనిలవేగమున 
నన్ను నధ ర్థాత్తులకుం గానరాదు, నిన్ను న్నుత్తమునింగా నిశ్చయించితిని 
జగ దేకహితముగా జనియించెగాన, జగదీళువని మాకు సమక్కూర్చవలయు 
దివౌ్టాషధంబులు దీవించునట్టి, దివ్యమం త్రము లుపదేశింతు నీకు 
గంజాప్తునుదయంబు గని శ్వ క్లిమిగుల, సంజీవనీముఖ్యసకలౌషధములు 
గలను మావనమునం గనుంగొని యందు, వలనీనయవి గొంచు వడి లంకకరుగు 
కను రెప్ప వెళ్ళైడుకంకె 'వేగమునం జనియెదు నామం శ్రసామక్థ్యమునను 
అనవుడు6 గవటసంయమిం జూచి పవన్కతనయుండు వల్కె_ నోతాబసాధీశ 
అక్కడ లత్ష్మ్మణుం డబ్బంగి నుండ, నిక్క_డ నుచితమే యిటు నాకు నిలువ 
ఫలములు నా కేల వతపంచకోర్కి, ఫలముగా సౌమితి. బడయకమున్న 
నిద్ర వోవుట నాకు నీతియె దీస్సని ద్ర శైకొని రామనృత్పేతముం డుండ 
జలము లల్బంబులు చాలవు లే దె నలినాక రంబైన నదియెన ననుయ 
ఉన్నది చేరువ నొకదివ్యసరస్సీ కన్నులు మూని యాకమలాకరనున 
నమృతా సమానంటు లగునిరలోద్యకములు ద్రావిన దివ్య కాయుండ వాదు 
దృగ్జోచరములగు దివ్యొాషధముల్పు దిగ్గనం జనుమంచుం చెరువు నూవుటకుం 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 692000౪1 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
యు గ్గ కాండ ము. 485 


గవటసంయమెనెమ్యగణము నంవుటుయుం గవివీకం డేశతెంచి కనియె- నక్కొ_లను 
కంనమండ *కమాథ వీవకుళ, శాకోటకుటజకచందనసాల 
నిహసనాకోన్న 9బకదంబ్క తావిం+ న క 


కంద 


re ane కతన లహాంసగతు న 
ఉసురు యద నమ మ వ. వటలకాతండవ వ తతులదాని 
నుకొని తము బిల్సి విరహులమిోంచం బనిదిన గాలి నిర్భరనృ త్తిగ్‌ త్తిగొన్న 

వరహ తతు లీకున్న 6, గువితుండై రతిరాజు కొల్రులం బెళ్లై 

నం బక్యబంధంబుతై వా(డి మిగుల, 'మొననీన వై రవముకుళో గ్రశిఖల 
మూగి చలింవని "మొకరితుమైవల, బాగొప్ప నొప్పుల బలినీనదాని 
a మకరంవములకుం, చెపి మాపక తము 'ద్రివ్వుచునున్న 
కమల గహాంతరకమలకుం బ్రతి తి సమరీతి వ ns 4 
నలింబాడుగా has లనంగ్క మెలవున నంవంవ మృదురీతి మ్రోయు 
చుభువానంసమ లా కరతతుల, బధిరాబ్బప్రుటసమిాపము లొవ్వుదానిం 
గామునుగ్రాత యుచేం గ్రవణం బడయం గామించి నీర మాకందబృందంబు 
లలరునగ్ను లలోన నాష్యపకోమములు, చెలువొంచ నందంద చేయుచందమునం 
జిలుకలు చంచులం జించినం దొతుంగు, ఫలకసథారలు వర్షా గ వీధి 
దొలంగక యురిలి చెందొవలలో. దొరుగు, పాలువెంతయును జూడంబొసలరాడుదాని 
ఫలరసుబులువచ్చి ెంబయిం దొరుంగ్య, నొలనీ చెండొవలలో నుండ రాకున్న 6 
దొలయ నుజ్జ ఏ లహోమభూమంబు లనంగ, నలులాకసంబున నమరెడు దాని 
నాకంజపత్రంబు లనుపశ్లేరముల, శ్రీకరాశుతములు చెలునొప్ప నునిచి 
కొలనప్పుడును త్రుశ్లం గువలయవలయ, దళవిలోచనములం దనశాక శదురు 
చూచు తెజంగున శోభిల్లుదానిం జూచి డగ్గఅవచ్చి సుఖశేలిం బేలి 

యడరు సమ్మదమున నానందమంది, కడు విస్త యంబంది కన్నుల మూసీ 
యక్కొ_లనికి డిగ్గి హనుమంతు డంత, నెళ్కొన్నతృష్ణతో నీళ్లు ద్రావంగను 
బొలుపార సంసారభూరివా రాశి, మలంగుచు వృర్సించు మాయావధూటి 
విషయరసంబులు వేడ్క_తోం (గోలు, తృషితునిం గబళించు తెజంగు దీవింప 
నురవడి నందుండి యొకమవామకరి, హరినాథుపాదంబు లలమి వట్టుటయుం 
దగిలినయంము, లుద్దతశళ_క్షిం దిగిచి తిగువంజూాలక చాల థీరుండై నిలిచి 

యిది యేటిదో యని యేర్చడం జూచ్చి మది వాయుసూనుండు మకరిగా, నెజింగి 
యంతకంతకు మది నలుక రెట్టింపు నంతలో నతినిస్ట్రరాకారుం డగుచు 

చేవేగ రఘురాము విజయవల్లభుల, కావాలమై వ్రాలు నావాల మెత్తి 
రాగరసోడ్రేక రావణా యోగ,భో గసంచిత పావములు డుల్చువగిది 

చాల మంకించి దుర్వారుండై. విజయ, లోలుండై మకరివండులు డుల్ల వ్రైనె 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


1436 శ్రీరంగనాథ రామాయణము 


అధి హనుమంతుని మకరి య్రైంగుట. లిక 
సంతతమునికృత శావరో గమున, కంత మియాపధమని మ్రింగుకరణి 
నరిమురి మకరి మహారోవ మెత్తి, మెజసీ యాహనుమంతు మ్రింగంజొ చ్చుటయు 
సక్కటా శాముశార్యము నిల్వంబడియె, నిక్క_డ దీనిచే నికి చందమున 
డెగిపోదునో యింకం వెజగేద్‌ యనుచుం దగ విచారించి యుద్ధతి వాయుసుతుంయ 
కడుపులోవలం జొచ్చి కశతేర్తు ననుచు, నొడినీ మ్రింగుచునున్న నూరకయుండి 
పదిలుండై. యంధకూపముబోని మకర్కియుదరంబుం బొచ్చె నాయురుబాహుబలుయు 
అంత నామకరియు నాహోరబుద్ధి సంతో షమునబోయె జలమధ్యనునకు 
ఆవీరవరం డంత్త నలుకతొ దాన్ని ప్రేవులు నరములు 'వెనచి త్రెంచుచును 
నడరినకడణశతో" నమ్మహామకరి, కదడుపులోవల విషకబళంబపో లె 
నరుగక తిరుగుచు ననలంబుభంగ్కి జురవుచ్చం దొడంగిన' స్రుక్కి యవమ్మకరి 
'దేహంబులోపలి ధృతివీణ డించి దాహంబు వెంపున ధరియింవర్లాక 
వరవట్లు 'విశ్చైడు వదనగహ్యరము, తెటీచి నిల్చుటయు న ల్తెరువున వచ్చి 
క్రూరనక్ష గ్రాహఘోర ప్రవాహ వార్శివెం బడుటయు వాయునందనుండు 
పెనచి త్రేంచిన దానిప్రేవులు ముద్ద, గొనివచ్చి చెచ్చెటః గుత్తుకం దురిమె 
ఆలోన మకరియు నాహార మరుగం బోలదు పొమ్మని బుద్ధిం జింతించి 
పరవశ యగుటయు6 బవననందనుండు, దరింజేర్చి మకరి నుద్ధతి వ్రచ్చి వెడలి 
కోరి చూడంగ నొవ్నె ఘా రాంధ కార,దారుణనిర్తు క్ర తరుణార్కు_పగిదిం 
ద్రిశయారుణోద గ బడ బాగ్ని శిఖలు, కలయం బర్విననాంటి ఘనప యోరాశి 
కరణి నమ్హకరిర_క్షములతో 6 'బెరన్సీ యరుణమై కడునొచ్చె నప్పు డాసరనీ 
యంత నామకరియు నమరియై యమరి, యంతరితమున నుద్యద్విమానమున 
జలదంబులోపలం జపలతమాన్సి మెలంచు తిర మైన 'మఅుప్రచందమున 
-అ౦ ధాన్యమాలి కనళాప్మప్ర కారము హనుమంతునితోం జెల్పుట. శ్రా 
నిలిచి మారుతిచేత నిజళాపము_క్ర్రి గలిగిన నలరి యక్క_వీముఖ్యుం జూచి 
"యోకపికుంజర యోవానరేం ద్ర, నీకతంబున శాపనిర్హ క్రి గంటి 
నేనింకం బోయెద నింద్రలోకమున, శేను నీఫొకచా ర యెణింగింవవలయు 
నని మున్ను హనుమంతు నక్కొలనికినిం బనిచిన కపటదాపనిం జూపి పలికె 
వానరో త్తమ మునివరుండు గాం డరయ, వీని నమృకుమయ్య వీడు 'రాతసు.డు 
తన్ను 
గ 1 వ (౧ నాచలం బూని నికాజంవీంవం బు త్రెంచినాడు 
c ధ్యుండు నీకు వీని నమ్మగుము, వీడా ప్పం డిటమింద వేవేగ చంపి 
పొమ్ము నీవాషధంబులకు ద్రోణాద్రి, కిముల నటంబోవ నిదె నీకు దోవ 
అన నిని హనుమంతు డాగ్‌ రమంది, వనిత గనుంగొని వలనొప్ప? పలికె 
_మదిరాషీ మును నీవె మకరివై యుండి, త్రీదళ భామిని వై నతెజంగేమి యనిన 
వినవయ్య పావని వీరా గ్రగణ్య, కనా ద్రిసమ ధైర్య గాంభీర్యధుర్య 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 692000౪1 Gyaan Kosha 


== 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations J 
యు ద్ధ కాండ ము. 47; 


ఛాన్యమాలిని యనం దనరు గంధర్వ,కన్యక నాజన న్మకథ 'యేర్పరింతు 

నఖలలో కారాఢ్డు ధ్యుం డగుసదాశివు(డు, సుఖగోస్ది ( రజతాద్రి, శోభిల్లుచుండ 
నరుదార నే పాడి యాడి మెప్పించి, హరుచేత 'నసమాన మగువిమానంబు 
వడనీ యికొ_లనిలోవల జల క్రీద, లెడపక కావింప నేగు చెంచుటయు 
శాండిలున్థి6 డనుముని చనుడెంచి నన్ను, నిండిన ప్రే మందు నెలకొన జూచి 
యాలోనం దనలోన నానందేశేలి, నాలోకనాలోలుం డయి తేలి తేలి 
కొనకొని తూకొన్న కోర్కుల వ్రాలి, మననీజజ్వరమున మానంబు దూలి 
యేను బుణ్యాత్తుండ నేతపోధనుండ, నేనేడ యెలనాంగ యేడ పొమ్మనక 
యూని నన్హామించుచున్న కన్నెణీంగ్సి యేనేడ యీవేడ యీదృష్టి. యే యేల 
నీవు తవన్న్వీవి నీవు వుణ్యుండను, భావింవ నిది తహఃఫలవిఘ్న కారి 

యనవిని మునినాథుం డతికాము6 డగుచు, ననుం జూచి మదిలోని యాసవోవిడ్రిచి 
యిది తహాఫలసార మెలనాంగ నాకు, నిది వుణ్యఫలసార 'మెలనాలో నాకు 
నివి మోతసాధన మెలనాంగ నాకు, నిది స్వర్షసోపాన మెలనాంగ నాకు 
ననిన రజస్వల యటుంగాన నేడు, మునినాథ నను మీరు ముట్టంగా రాదు 
ఇమ్హాండుదివసంబు లేను మియింట, నెమ్మితో వనీయించి నిజశొది: బొంద 
మణీ పొందుమని గంధమాదనంబునకు, నేజి జగ మునియింట నిష్ట్రతోనుండ 
దిక్కు.లు సాధించి తివిరి రావణుండు, నక్కొ_౦డ సబలుండై మా తి విడినీ 
యావర్వ తా గృంబునం దేనుబాడ, నాపాట విని దళాననుం జేసచెంచ 
తనసొంపు దన వెంవు దనప్ర, తావంబు, తనవేరు నెజింగించి తగ బుజ్జగించి 
వనిత నీరూవయావనవిలాసముల్సు మునుమిడిం దుదముట్ట ముట్టచే నన్ను 


'ననినం బరాథీన నంటంగా రాదు, ననుముట్టం దగదన్న నరభోజనుండు 


అరయ రజస్వల లయిన కామినులు్సు పరభామినులు సువ్వె భామ నామెచ్చు 
వనిత నక గాణీంపవలదు రమనుచ్చ్కు నను త్తి 'యోక్తులం దేల్చి నాతో రమింప 
నతి కాయుం డుదయించె నంతే నావు త్తు నతివేగమున దానవాగ్రణి కిచ్చి 

దివస త్ర యంబును దీటీనవిదవ, వ్ర విమలతను శుద్ది. బాటించి యేను ' 
మునిగణాధీశ్వురు ముందటి నియం గనుంగొని నాయున్న గతి వివేకించి 
నాయింటిలోనుండి నను డా(గురించి, పోయి నీ వెన్వరిం బొందితి వీ తి 

నింతి నీయావన మెవ్వండు గొనియె చింతింవ కిశ్లేల చేనితివీవు 
పరమపరిజ్ఞానభావమార్లమున, నరసి చూచిన నది యట్టిద కాదె 

పరహిత మేయూరు పడంతు లేయూరు, గురుశీల మేయూరు గొంతు లేయూరు 
జలజాతు లేయూరు సత్య మేయూరు, కలకంఠు లౌయూారు కరుణ లేయూరు 
వనజాతు 'లేయూరు వరుస లేయూరు, ననంబోడు లేయూరు నచ్చి శేయూరు 
తరలాతు లేయూరు తగను 'లేయూరు, పరికింం సతులకు బాస లేయూరు 

అని తీరం గోపించి యమ్హునీశ్వరుండు, ఘనశావమిచ్చె సత్కరుణం బోవిడిచి 
'యీసరోవరమున నీవిలాసంబు గానీగాంలబడ నీవు గ్రాహివైయుండు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


438 Vinay “fo MERE ie cDonalons 


మెండేని బహుపుణ్యహీనుండై. నిన్ను, బొందినవాయయను బుత్రమి త్రాది 
బలములతోం గూడ భస్మమై పోవ, గలం డింక నీపాతకంబున ననుచు 
శాప మిచ్చుటయును జలనంబు నొంది, యాపవుణ్యనిధిమ్రల పా ల్రాగిచి 
'యోమునివల్ల భ యోమునిచం ద్ద, "'యోమునిసింహమ యోముని శ్ర హు 
. యీశాపజలరాశీ యేతెవ్పంగడతు, నీశావదావాగ్ని 'యేనీటనా ర్హం 
గరుణింపవే దయాకర నన్ను ననుచు నురుభీతినొందుచు నున్న వీక్షించి 
తిర మైనసుజ్ఞానదృష్టి నూహించి, పరమకృపామూ_ర్టిపరుం డిట్టు వలినెం 
గామిని యొకకొంత కాలంబు చనంగ "రాము కా ర్యార్ధ్యమె 'రానున్నవాండు 
హనుమంతు: డిచటికి నతనిచే నీకు, ఘనశాపనిక్ష క్రి గలుగుం బొమృనుచుం 
“ఆం మునివేషధారి యగుకాలనేమిని హనుమంతుడు చంపుట. 9ఆా- 
బోయె గంగాతీరమునకు ననూని, పోయె శాపం జేను బోయెద నింక 
నని చెప్పి దీవించి యాసరోజూథ్సీ యనిలజు వీడ్కొని యరిగా నద్దివికి 
ఎడపనికడంకతో నిటం గాలనేమి, కడ వచ్చి నిలిచె నాకవికులో తృముయ 
అప్పు డప్పాపాత్తుం డచలసమాధిం దప్పక యున్న చందమున గూర్చుండు 
యొడలివూరంబుతో నురమెల్ల విచ్చి, నడుము నిక్కించి మానన మొప్ప వంచి 
కపటచింతావృ త్రి గన్నులు మూన్సి, జపమాలవరుసం బూసలు తొసి శ్రొని 
నిక్కంపుజపముగా నెరి నోరు గదల్క నక్క-లి గనువిచ్చి హనుమంతు జూచి 
యీయున్న మడువేల యీతడ వేల, పోయినవని యెంత ప్రాద్ద్జెంతవోయె 
నొలనీ నీమదిలోన నుపదేశవాంఛ, గలదేని గురువూజ గలదె యేమైన 
మాకిప్పు డనవుడు మారుతౌత్తజు(డు, నీకిదె గురువూజ నెమ్మిం గొమృనుచుం 
'బ్రథననిష్టురుండు నిర రవ్భ త్తి వాని, బృథు బాహుమధ్యంబుం బిడికిటం బొడిచె 
నాషమణంబున డైత్యుం డారూప ముడిగి, పక్నీరు రణవీథిం బావనిం గదినెం 
గదియుటయును బట్టి కడిమి దీపింప్క, జదీపి రెక్కలు రెండు సరి ద్రుంచివై చె 
నారూప ముడిగి మాయాశ క్రి మెజుస్సి థీరసింహాకృతిం దివిరి లంఘించి 
గర్జించి దంప్ట్రల గడున్నుగ్రుం డగుచు, తర్జించె రణవీథి దర్పించా నసుక 
అలయక హనుమంతుం డక్కాాలనేమి, తలబిట్టువగుల నుద్దతళ క్షి బొడిచెం 
బొడిచిన నారూపు పోనిచ్చి యసుర, కడంగి స్కుగ్కీవుండై కదియ నేతెంచి 
యిదియేమి మారుతి యిచట "నేమిటిక్కి పదపద లక్షుణు ప్రాణము ల్వచ్చిం 
దొలలక నీవింక చ్రోణాద్రి కరుగ్య వల 'చాషధంబులు వలదింక మనకు 
ననవుడు హనుమంతుం డతని సుగ్రీవం డని చూచి తెలిసి కాండని నిశ్చయించి 
యలిగి శాతసునుర మదరంట“వ్రేయ, నిలం గూలి మూర్శిల్లి యింతలోం చెలిని 
యతండును ళతళ్ళంగుండై. హనుమంతు, నతిశాతనఖముల నడరి నొవ్పింప 
ముష్ట్రీఘట్టనముల మొగి బాదహతుల్క నష్టసత్తు కని జేసి నలిం జిక్కు_వటిచి 
యమితస త్త § శ్రీ డ నవలీలం దిగిచి, కవులనాళము చెంచు గంధసీంధురము 
సరుసున రాతస్మవ్రవరమస్తకము, తెరలిచి వెస నుల్ఫి _త్రైంచిపోవయిచి 


౮౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 6920001 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ద కాండ ము. 439 


ధి 


నలి నేచి వెన నీంహనాదంబు వేని తొలయగక మారుతి దోణా త్రి కరిగా 

నరిగ యాగిరిమో(ద నౌషధ లతలు, పరికించి పరికించి రను 
బహాందివ్యులతి కావిభాభాసమాన్య మహిమయు నిర్మ లమణిగణప్ర భల 
దీవవృతుంబుల దీవులు పర్వి, దీపించు నక్కొ_ండ ద్రీమ్మరి మాచ్‌" 

హిత పుప్పగంథంబు లివె లత లనుచు నతండు దగ్గరం బోవ నవి డాగిపోయె 
నంత నాహనుమంతు. డంతరంగమునం జింతించి సంతావచిత్తుడై వలిశె 
నోపర్వతాధీళ 'యోయద్రిరాజ, యోవుణ్యవతళ్సల యోగిరిచంద్ర 

యనఘుం డారఘురాము( డౌషధంబునకుం బనిచిన వచ్చితి బనివూని యేను 
నిన్ని లోకములకు హిత వై నపనిక్కి నన్నేల వంచింవ నగరాజ నీకు 

నడరి నీయందున్న యాషధలతలు, పొడనూపు వేవేగ పోంబనిగలదు 
శ్రముల నిది లోకహిత కార్య మగుట, మిమ్ము "వేండెాద మిరు మోవ్రభావముల 
దీవింపుండీ యూవథీలతలార, చూవు(డీ నాకు న 

నని వల్క వంచన నపుడు 'లేజములు, పానువడం దనకవి వాడ సూవకున్న 
నగకులో త్తమ నీకు నాగాక చూచ్చి తగుం బ్రియం బొనరింపం దగదూరకుండ 
నని తన్ను  బార్టించి యడుగుచునున్న, తనకు నౌషధము లాధరణీధరంబు 


థ్‌ 
చూపకుండుటయును జూచి యెొంలేని, కోపించి వానరకులవ జ్రపాణి 


యేనెంత వేడిన నేల నీమనసు, నానదు నాయెడ నగకులాధముండ 

తలకొని జాలకు దయగల్లునన్న(, గలుగునే గుణకూన్యకరఠినమూ ర్తులకు 

నని యు గృకోపాగ్ను లంగరోమములం, గనదగ్నికీలలై. క్రమ్మః బై గ్రమ్మి 
రాముతో నెదిరిన రావణాచలము, నీమెయిం చెపయగుదు నిలనని మాడే 
దశ యోజనముల విస్తారంబు పంచ ,దశ యోజనోన్న తత్వంబును గలుగు 
నాభీలతరశై ల క చెటికె భూభాగమగల నభోభాగమ్మధ్రు ధుువ 

నవు డాగిరి సురేంద్రు, ననుమతి( గాచు తపనలేజులు త్ర త్ర యోవోకోటిసంఖ్య 
గలచిత్ర నేనాదిగంధర్షపతులు, బలశౌర్యములు మీట బావనిం జూచి 
యిది ప గణవాస మిది మేరుతుల్య, మిది జగజ్జీవనం బిది నీకు వలదు 

నీకిది దక్క_దు నెరి డించి పొమ్ము, పోకున్నం బ్రాణము ల్పోకుండ వనుండుం 
గదనో' గ సమవ_ర్తి కవివీరుం డచ్చి, వదలనికడిమిమై వారి నీకీంచి 
బంధురంబగు on టు బంధించి బంధించి బలువిడిం ది వి ద్రివ్పీ 
యలుకమెం గొందణు నచ్ధిలో వై. వైచె, నలుకమైం గొందటు నడరి = 
నలుకమైం గొందటు నదరంట వ్రేనె నలుక మైం గొందణ నవనివై 6 గూల్చి 
నామవ+వీరునుద్లతిళ క్ల కిం జూల మ. స్రూక్కి శేల్‌ మొగిచి 
యోకవికుంజర యోవానశేంద్ర, యోకొండం గొని యేగు మెలమితోనీవు 
అని వాయునందను నర్ణి దీవింద్లో వినుతించి గంధర్వవీరులు దొలల 
నధికసత(రబున ననిలనుదనుండు, కుధరంబు బిశ్షైత్తుకొని మింటి కెగసి 

కడు వేగమున భయంకరవృ త్తి దోంప, నఢరి జెతారాతియై సొంపుమిగిలి 


CC:-0O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


440 శ్రీరంగనాథ రామాయణము 


భూచర ఖేచరాద్భుత వేగు డగుచు, నాచందమున బోవ నామధ్య రా త్రి 
బామితమితు,డెా ఛరతుస్వప్న మున, రామసౌమిత్రులు రణమధ్యమునను 
దలనూనియలతోడ దనువులు డనీ, బలహీనులై క్రున్సీ పంకమధ్య్యమునం 

బడి పలవించుచు పలురోదనంబు లుడుగక కావించుచున్న బిట్టులికి 

భరతుండు మేల్క_ని పాపంవు(గలకుం బరితవీంచుచు వెలుపలికి నేతెంచి 

కలలోన 'రామలక్ష్మణులున్న 'లతెజుంగు, తలపోనీ తలపోనీ తలశుచు నుండం 
దొడంగి డానికిందోడు దుర్ని మి త్రములు, కడంగి చెక్కులు దోయగా ఖీతిబొంది 
యిదియేమి పాపమో యిదియేమి 'తెజుంగొ, యిది యింక నిటమి[ద నేమిగాలగలదొ 
రాదుసౌమి త్రు లరణ్యమధ్యమున, నేమైరొ జానకి యే మైనయదియొ 

యెన్నంగం బదునాలుగోండ్లును నిండు,చున్న వి వినగరా దొక వ్యార్తమైన 
నాసతల్గధనులకు నాయుదారులకు, నాసదాచారుల కాకృ తార్టులకు 

'నేకీడుం గాకుండ నేను సాసుకృత్క, పాకమిచ్చితి నని భరతుండు వలికి 

భావించి వేదతత్సరుల భూసుకుల, వేవేగ రావించి వేదే క్తయు క్రి 

సకలదానంబుల సకలధర్మ ముల్క సకలహూోమంబుల శాంతి చేయించె 
నాలోన్నహనుమండుం డాకాళవీథి నాలోలబాలార్కు_౯డై వచ్చి వచ్చి 
బలినిననిష్టతో భరతేశుఃడున్న, పొలుచు నంది గ్రామపురిం జేర వచ్చి 
ఘనజటాభారవల్క_లములతోడ, ఘనఘనశా్యాముం డై కమలా ప్పకులుడు 

. భరతుం డారఘురాముభంగిం దోంయటయుం గరమద్భుతం బంది కవీముఖ్యుం డపుడు 
సౌమిత్రి, మృతుండైన జానకి డించి, రాము డొక్క_రుం డిటు రాంబోలు ననుచు 
నడుగుదునో యంచు నడుగంబొమృనుచుం గడశతోం దలపోనీ కవికులో _తృముండు 
శరణాగత త్రాణచరి తార్థచరితుం డరయంగ రఘురాముం డభి రామబలుండు 
తనసూనృతము డించి తమ్ముని డించి తనకులసతి డించి తనవేరు డించి 
యంగదసుగ్రీవు లాదిగాం బ్లవగ, పుంగవకోటులం బోరిలో డించి 

"మొనని రావణు. బ్రాణములతోడ డించ్హి తన మేను 'దెచ్చునే దళరథాత జుండు 
మానవసామాన్యమతేం జేసి కాము, నేనేల చూచితి నీవిన్నమూవు 

ఒలని రామునించోలు నొకతపోధనుండు, కలిగినాం డింతియ కాబోలు ననుచు 
నతివేగమున లంక కరిగాడు, త్రోవ, నతులబలోదాత్తుండై పోవంోవ 

కలగన్న భరతుం డా కాశంబుం జూచ్చి యలఘుంరై చనుచున్న హనుమంతు గాంచి 
యిటం దోంవ నేలొకో యీదుర్ల9హంబు, నటు బాణముల దీనిం బడ నేయవలయు 
నని శరచాపంబు లాటోవమొప్ప, ఘనసత్తుం డప్పుడు శై. కొన్నం జూచి 

'కాకుత్‌ ; స్థతిలకుః డాకర్ణించుకొలంది, నాకాశముననుండి యశరీరి. పలికె 
నీతనిదిక్కున హితబుది నేయు, మితయ మోబంధుం డీవబ్బపలదు 
అని యొప్పంబలికిన యశరీరివల్కు, విని శరచావము ల్విడిచె నవ్విభుంయ 
అంక నావానుమంతుం డంభోధిం గ దియ్మ నంతలో రాత్వస్సు జ 

CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


యుద్ధకాండము 44] 


3 హనుమంతునితో మాల్యవంతుండు పోయుట. తా 
ఉదితేబలోద స్తు లుగృవి వ్ర క్రచులు, పదివేలు కోటులు బలిసి తన్లాలువ 
నలల రణజఘుస్ఫారణ, వావిరి నమ్హాల్య వంతును వచ్చి 
చదల నెదుర్చడి జలధిమధ్యమునం బొదివి యాహనుమంగుం బోనీక కదినె 
గదినీన నక్కొండ ఘనబాహాుశ _క్షీం బదిలంబుగాంబట్లి పళననందను(డు 
దాశిన భుజబలదర్పము ్లై ee వీకతో మ. గవినీ 
పరశుతోమకచ క శృవట్టన ప్రాస, కర వాలళూలముద్దరభిండి నాల 
తతుల నొప్పింప స న సుజాత సే బెచ్చు చెరిగి, యతులవిక్ర మదం డవి లెక్క_గొనక 
యమరు లచ్చెరువంద ననిలనందనుండు, న మస 
గడతతో నొడినీ రాకుసవీరవరుల, వడిం జుట్టి పట్టి యవ్వనధిలో వై 3 
భంజించెం గొందటుం బదతాడనముల, భంజిం+ె చెం 'సాందటి ph 
భంజించెం గొందటం బటువాలహకుల, భంజించెం గొంవటుం బరుపో గ దృష్టి. 
గొందజం బడందోే9నెం గొందట చ్రైన గొంది గారింః గొంది నొంచె 
నంతరో షోయత్తుండై నత్తాల్యవరకుం, డంత కాకారుండై హనుమంతుమో(ద 
నెనయ బాణములు నూజేనె నేయుటయు, ఘనవాలమున వాని ఖండించివై చి 
యలుక విల్లోడినీ యల్లటుం బాఅవై చి, బలుతోకచేం గాన బంధించి యెత్తి 
వడి వె వై చుబయు మాల్యవంతుయ ౩ మగిడ్కి పొడిచె నవ్లూమరపుత్రు నహాఅహున 
నది లెక్క సేయక యతం డున్నం జూచి యదరులు చదరంగ నతు గ్రళ క న్స్‌ 
నురము నొప్పించిన నురుశోణితంబు, లురువడిం దొరుగంగ నొక్కింత నిలిచి 
యలుకతోం గవివీరుం డసమున వాని తలంధాచి చని వియ త్తలమున నిలిచె 
దలకొని దివిజలు తలలూది పాగడం దల దన్నుటయు వానితల చిట్టువగిలి 
యోలిః గీలాలంబు లొలుకలో దారి, యాలోన మూర్శిల్సి యంతలోం చెలిని 
కదనరంగమున నిగ్ధదగదా నీకుం దుదియంచు గదయల్క.తో బిట్టువైచి 
తడయక యది లొశుతట్‌ మంట 'లెగయ, వడి జూచి యక్మాల్యవంతుం డిట్లనియె 


నోరి వానరుండ యీయుదధిలో నద్ర, బోరనం బడవైచి పో నిన్ను జంప 


మొననేనీ తొల్లి సము ద్ర మధ్యమున, పే విన తాత్త జుని నెక్కి విష్ణుండు వచ్చి 
నాతోడ యుడు నలించేని చేసి, భీతుంైై వ నమూ వేవపోండె 

లోకంబు 'లెటుంగ ముల్లోక మోకడిమి, నీకోర్వరాదురా నెరి.నాదుకిన్న 
అనవుడు హనుమంతు. డన్గూల్యవంతుం గనుంొని వలికె నుత్క_టకోపుం డగుచు 
యుద్ధమధ్య్యమున మహాోద్ధతి మెజని, వృద్ధరాకున నీవు 'వెజివక నన్ను. 

గదియ నెవ్వండవని కదియు నవ్వీరు, మద్‌ ఫాషలకు సలి మాల్యవంతుండు 
ఘనచంద్రవోన్మోగ్ర ఖడ్ల్డ మంకించి హనుమంతువత ముద్దతిశ _క్లీ వైవ 

నది వ బ్రనిళ్‌ షః “డగునాంజ నేయు, నిడితంబుగాం దాడి వెస చెల్లు విణీగా 
ననిలజులే ఊాఖడ్డవహాతి కింత నచ్చి, కినిని నిశాచరః గిట్టి బిట్టలిగి 
భూతభయంకరాద్భుతవాలమెత్తి త్తి యాతని మెడం జుట్టి యలుకతోం బట్టి 

CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Se en eGangotri SE Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


442 శ్రీరంగనాథ రామాయణము 


చెలి యాకసమునం జిరజిరం ద్రిమ్న యలఘువి క్ర మశీలుం డబ్జిలో వైశె 
వె చిన బడి మాల్యవంతుం డార్రోవ -వేచని పాతాళవివరంబు( బొచ్చె 
హతశేషరామసు లన్ని డిక్కు_లకు, ధృతి చూలి పబచిరి దివిజ లుప్పాంగ6 
నొండంత ాలుపుతోం నొండతో నమర, మండలి వొగడ ధీమండనుం గరం 
బర్వతదీ విం బ్ర భాతవి బ్రాంతి, పర్విన ఫీతిమై భానువంశజు(డు 

గ్ర శ్రీరాముడు లత్రుణునిః జూచి పరిశపించుట. ఏతా 


సమకలశ్షీరతిశ మ ని దనొందు, క మమునం జెలువుండై. రణశయ్యనున్న 
భనం యు నోచనైతి (? 

తమ్మునిం గనుంగొని తమ్ముండా నీవు, తమ్ముండ వై. యుండు టది నైతి (1) 

నిలజేవ్రలకునెల్ల 'నిజె వేగం బొద్దు, పొలువేది నాషాలి ప్రాద్ద స్తమించె 

నజిముఆి నడవిలో నాలిం గోల్పడితి, నెజయ నేండాజిలో నిన్నుం గోల్చడితి 

నెడ నాకు నైన దుహ్కీ_ ర్తివంకంబు, గడప దిక్కౌవ్వరు గలరు సౌమిత్రి 

మానపయోనిధి మహనీయశీలు, నానోచికన్న యున్న తవుణ్యశీలు 

నేను నీచే నమ్మి యిచ్చిన నకట్క కానలోం గొనిపోయి కడ తేక్చితన్న, 

'యేనేమినేయుదు నిటమింద నన్న, నేను సుమిత్రతో నేమననేర్తుం 

దుదిం బోయి భరతశత్రుఘ్నులు నన్ను, గదియ నేతెంచి లత్ష్యణుం డేడియనిన 

నేమని చెప్పుదు నేమని పోదు, నానుఖంబునను దైన్యము దోంవ నింకం 

చేనికి జింతింవ దేనికి వగవ, నేను జింతించెద నిను దీర చింత 

బలుంజైనరావణు గతులకుంచేసి, తలపోసి మదిరోసి తమయన్న6 బాసి 

హిత భృత్యవృ త్తిమె నీవిఖీషణుండు, చతురుండై నను వచ్చి శరణంబుం జొ చ్చె6 

జొచ్చినం బ్రతి రథో రాజ్య మెల్ల, నిచ్చితి నీకని యేనూజడించి 

పట్టంబు గట్టితిం బ్రృతినతో*ం బలికి నెట్టన నిండింప 'నేద్ప 'లేదయ్యె 

నిది వేగుచునువచ్చె నింక లత్ష్యణుండు, బృదుకండు నాకింకం | భ్రాణముల్వలదు 

దురితదూరుని వీనితోడిదె లోక, మరనిమూాచిన నింక నడలోర్వ రాదు 

శరణన్న వారి నెచ్చట వీడరాదు, ధరణివై ఈ త్రి యధర్మ మూహింపం 

చారులోనై నను దమ్హా శ్రయించు, వారల రథతీంపవలయు రాజులకు 

నీవిభీషణుం గొంచు నీవేగి పుణ్య, భావుండై నట్టి మాభరతుతోడుతను 

నరయ నిక్క-డి కార్య మంతయు. జెప్పి, పరంగంగ లంకకుం ద్రితిగాగ నతేని 

వెలయు నయోధ్యకు విజయలగ్న మున, ఫలసిద్ధి సొంపారం బట్టంబుగ ట్టు 

మని యేను శెప్పితి నని యొప్పం జెప్పి, రొనరంగ నందుండి యుచితంబుతోడ 

వాన లేళ్వర నీవు వాలినందనుండు, నేనలం గొంచుం గిష్కింధకు నరుగు 

మన దైన్యపాటుతో నాడ భీతీల్లి, వనచరాధీశుండు వలనొప్పం గదిసి 

పరీకించిచూడం బ్రభాతంబు గాదు, నరనాథ యిప్పుడు నాలవజాము 

సొచ్చె నింతియ వాయుసూనుండు నిపుడ్క వచ్చు సంతావింప వలదంచుం 'దేన్చ 

చేర్చిన నంతయు 'దేలక మజీయుం "బేర్చినశో కాగ్ని వెల్లున మిగులం 

బొరిబొరి భూమివై6 బొరలుచు వగలం బురవురం బొక్కుచు భూవరతనయుం 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 69200041 ౮/౧ Kosha 


| 
| 
| 
| 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


యుద్ధకాండ ము. 418 


డన్న నేజనకాజ్ఞ నడవి శేతేర, నిన్ను6 బోమ్మనకున్న నీను నావెనుక 

జను దెంచి యిడుమలం జాలంగంబడగం, గనుంగొని మనమున గరము నోకింతు 

నేడు నీవారువేత నీలాఫు దూలి, సోడిమి చెడి యిట్లు భూమివై నుండ 

నేనెట్లు బ్రదుకుదు నేమని వగతు, నేనిను డించి యొ శ్లుగుదుం బురికి 

నీత నాశేటికి జీవ మేమిటికి, నీతరుచరనేన లేటికి నాక్షు 

నోతండ్రి, నాకింక నుర్వి యేమిటికి నాతండ్రి, శ్రీయ నన్ను నరయుచుంచుదున్రు 

నావిధి నిను నేడు నాకారిచేత, నీవిధి నిటునేనె నీరసంచె త్తి 

దేశదేశముల సతీజనంబులను, దేశ బేశములందుం దివిరి బాంధవ్రుల 

నరనీ 'కానంగవచ్చు నట్టి దేశముల బరంగు తమ్ముని 'నెందుం బడయంగవచ్చు 

నని యచేతనుం డగు ననుజ్యువె వ్రాలి కనుంగొని దిక్కులు కడ్చుథైర్య మెడలి 

యన్న రో నీవ్ర నన్నన్నని విలువ, నెన్న (డు వినంగట్టు నింక వీనులకు 

నీత సుమిత్ర గాం జిత్తానం జూతు, చూతు నన్షశరథ మో ణీళుంగాంగ 

నెప్పుడు నాతోడ నెడయాయకుండు, దిప్పుడు పాడియీ యెడణబాయ నన్ను 

నాతతవిషమఘాో రారణ్య భూమిం, బ్రీతి నయోధ్య గాం 'బెంవునం జూతు 

వూవుపాన్నున ని ద్రబొందించు మేను, నీవెట్లు నేర్చితి నేడు తానేలం 

బడియు ని 'ద్రించెదు పరిణామ మొందు, వుడమ్మివై నందన పొలుపొంద' నీవు 

పదునాలుగేండ్లును బాయక నిద్ర, వచిలంబుగా డించి పన్ను గానడవి 

నరన్సీ నన్రశీంచి యాజిమధఢ్యమున, నరుల జంపకపోవ నగునయ్య ని ప్ర 

నిద్ర నీవిట్లున్న నిజమయ్య దీర్ణ్కనిద్ర మీాయన్న కు నృవనందనుండ 

మాయన్న శెప్పుడు మిక్కిలి భ క్లి నేయుదు నేంచేల చింతింవ వకట! 

యున్న వంతయు దూలి యుండెడుమాట, లిన్ని యు6 బొంవిరి నేల వళ్కె_దవు 

రావణకోటుల రణములోం నూల్సి, భూవిభునందను భూనుతం గూర్రు 

నని నాకు వీనుల కసలారం బలుకు కునికికిం గత మేమి 'యోవుణ్యమూూా ర్హి 

యిప్పుడు మేల్క-ని యేల శ్రీరామ, తప్పంబల్క_౧గ నీకు దగునయ్య యనుచు 

నొవ్పెడిమాటల నూజడం జేర్చి, తప్పక కనువిచ్చి తనుం జూడు మనుచు 

రాసుతు ఆంగేలు రమణమెం దిగిచిి భాసుకంబుగ గండపాలికం చేర్చి 

ననుం బేర్చవే యని నరనాథుం డవుడు, మనమున బెలియక మహిమిోందంబడియెం 

బడియున్న యారఘువతి మూర్చ జెలిపి, యడలు వారించి రాయగచరాధిపులు 

అంత ప్రభామండలాభీలుం డగుచు, నంతలో హానుమంతుం డరుగు చెంచుటయుం 

దేజంబుపెంవున దృష్టింపరాక, తేపోదివాకరదీను(డై యున్న ( 

గవు లెల్లం గలలగి యుత్క_టభీతి, బొంది వివులతరశ్ర్రాంతి వివశులై తూల. 

నాలోన గమలాస్తుండని చూచి విభుండు, కాలకాలోద్నగ్గ గతి నిండనుండం 

గపికులాధీశులం గలయ నీకీంచి, కవులార సూర్యునిం గంటిరే మింట 

"జేఫొని బవువుణ్య శీలంబులందుు, మాకులంబునాల్ల మహి గ_ర్హయెన ; 

యంధ కారారాతి యకట! యీపద్ద,బంధుండు నేడు నావగవాని గూడి క 
CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


444 శ్రీరంగనాథ రామాయణము 
యుదయించుచున్న వాం డ్నుగత మిగిలి, యిడె వడి సౌమిత్రి యిబ్బంగినుండ 
నీసూర(మండలం బిలమో(ద6 గూల, నేసెద నంచు న 
బ హాండకోటుల భంగింహ బొంగి బ్రహోచు లదరంగం బ్రెళయ కాలంబు 
మ జయ నవ(దువు దీపింవ 

నాడు గృవృ త్తి: నినాకి విల్లంది, వాండిమి 'మెజు స | 
నాపూర్షభుజనై పుణాటోవకోపుం డాపినాకయుం దానె అ వు 
విల్లంది భుజబలవిన్ఫూ ర్తి మెటియం బెల్లు కోపించి సంభృత పెగం6 తమ్మూ 
జటులరాద్రా,స్త్రంబు సంధింపం దివురు, పటువృ త్తి: గనుంగొని భయవృ త్రి గలయలి 
యసమానసత్తు తో నతికోపుతోడ, వసుభేశులో జాంబవంతు? డిట్లనియె 
నగణితశ' క్రిమై నలుక దీవింప్క జగతీశ నీవిటు శరము పుచ్చుటయు 
ధృతిదూలి నలుకడ 'దేవగంధర్వ, పతు లెల్ల భీతులై. పాటుచున్నారు. 
బ్రిదియేమి రఘురామ యిచ్చలో నీవు, పదిలుండ వై చూచి భావింప లేవు 
వెలుగొందు బహుదీపవృతుదీధితులు, దొలుకాడు నుజ్జి పలద్ర్యోణాచలంబు 
గొనివచ్చుచున్నా (డు గురుస త్త ఏధనుడు, అనిలసూనుండు గాని యర్కుడు గాండు 
భానుప్ర, ఛాభాసీపవనసూనునకు, భూనాథ యెదురుగా బుచ్చు వానరుల 
ననుటయు శ్రీ రామునానతి వడస్స, హనుమంతునకు నెదు రరిగిరి కపులు 
ఆకాశముననుండి హనుమంతుం డంత, నా కొండం గౌనివచ్చి యవన్నివై నునిచి 
జననాథుం డగు రామచంద్రున కర్ణి, వినతుండై. కరములు వెరవాప్ప మొగిచి 
యుర్వీశ 'నేబోయి యొగి నౌషధములు, పర్వతంబునం చెక్కు_భంగుల వెదకి 
పనివడిం గానక పర్వతంచెల్లం గొని 'యేను వచ్చితి. గువలయాధీశ 

యడరి మీాయానతి నటం బోవునవుడు, నెడపనికడశతో నిటవచ్చునపుడు 

కండగి విఘ్నము లనేకములయె్య నడుమం దడయుట దప్పుగాం దలపోయవలదు 
నగశ్రడు రాముం డా హనుమంతుం జూచి ఘనతరసంతోపకలితుండై పలికె 

నీశేటి తప్పులు నీచేత బ్రదికెం గాకుత్‌ సకులలీల గారవోన్న తులు 
సురుచిరశ_క్రిమై సురలకునైన, నరుడైనపనిశేసీ తని ప్రీ తినొందె 

“అరి సుషేణుడు సంజీవకరణిచే లక్ష్మణుని మూర్భండేర్చుట, de 


నాసమయంబున నర్క_తనూజుం డాసుషేణునింజూచి యర్గిదీపింప 

నిక్కొ_౦డ( దడయక యీవు వానరులు, నెక్కి మహొషధు లెర్పడం దెచ్చి 
భావించి లక్షుణు ప్రా ణముల్భడయు, వేవేగ యననుడు విని సుషేణుండు 
పనివూని యప్పుడు బరవసంబొప్ప, వనచరసహితుండై వడిం గొండ నెక్కి 
యమశేంద్రు( డిక్క_డ నర్ధితోం దొల్లి, యమృతపానముచేనె నమరులు దాను 
నిచట విష్ణుండు జగద్దితబుద్దిపూన్‌, యచలుండై. తనచ క్రహతిం దుంచివయిచె 
నురురావుుమ '_స్తకంబ్యుగ్రుండై. యనుచు దరుచరవరులకుం దవిలి చూపుచును 
నొగిః బర్ల్యతమున 'మహూోషధు ఖ్రైచ్చి, తగం ట్ర యోగింప నంతన దానిళ _క్రిం 
దగిలి నాటినబాణతతులోలి వెడలి, మగిజెం బ్రాణములు లక్షణకుమూరునకు 
నప్పుడు వానరు లందటు గొలువ, నెప్పటి వేరి తో నినవంళుకడకుం 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 692000౪1 ౮/౧ Kosha 


ల. అ 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
యు 


ద్ద కౌండ ము, 415 


జను బేరం గొయగిట సౌమిత్రిం జేర్చి, కనుగవ హక్షాశ్రుక కణములు దొరుగ 
నాసమిీరజుం జూచి యణులవుణ్యాత్త, జాతో రోము నిచ్చితి నాకుం 
గాకుత్‌ స్ష కులమిత్ర్రు గమనీయ గా త్తు నీకతంబున గంటి నేడు లక్ష్మణుని 
బడిన నాతమ్ముని హ ప్రాణంబు లెత్తి, వనిత నివ్రుడు నాస్రాణముల్మ గుడం 
బ్రాణంబులనే త బరికింవ నితండ, ర్రాగాబంధుండను వరమబంధుండన్రు 
తరుచరో త్తమ: నీవ తలంవ నీచేయు, వునషార్థ "మొరులకుం బోలునే చేయ 
నువకారమునకుం ్రత్యువకార మెలమిం గవివీర నేయుట గడును _త్తమంబు 
నీకుం బ్రృత్యువకృతి నేనేరం జేయ, నీకావదలు లేవు నిఖలలోకముల 
నని పల్కె_ రఘురాముం డంత సువేణుం గనుంగొని కొనియాడి కౌలిటం 'జేర్చ 
ముదితాత్తుం డగుచు నిముల సుషేణుండు, నుదధి పొంగిన, క్రియ నుబ్బి యారాము 
ననుమలి రణములో నటం బడియున్న, వనచరో _తృముల జీవము లెల్ల 6 బడనె 
నంత వానరవీరు లంతరంగమును సంతోష మెసంగ నాశ్రైలంబుం గదినీ 
సక కలరత్నోజ్ఞ వలసానుశ్ళంగముల, నకలంకరుచిం gy  నాసొంప్రు చూచి 
యవనీశుననుముతి నగ్టిరి యెక్కి, వివిభస్థలంబుల 'వేడుకం దిరిగి 
పరిపక్ళ్భీఫలములం బరీతృ క్రి వీనొంది, "వరయ తేనియలాని విన్నీ రుం గోలి 
యవరోహణమువేసి రందటు నంతం బవనునందను జూచి వలో a 
ఎప్పటిచోటనే యేర్చడం చెట్టు, మిప్పర్యతాధివు నింక నీవనుచు 
రాముడు వంవ సనం. 'మెజన్సీ యానుహాశై.లంబు ననిలనందనుండు 
అలఘు(డై కొనిపోవ నాకాళవీథ్సి జలధిమధ్యమున రాశోసులు వీక్షించి 
పజచి యి_త్సెజంగెల్లం బరువడిం దనకు, నెటీంగింవ నేర్పడ నెజింగి కోవీంచి 
లంకాధివతి జయాలంకారధనుల, శంకుకర్ల సూ లజంఘులతోడ 
నట మవోనాదుని నట మవోవ యు నటం జతుర్య కు కుని నట మేఘజిత్తు 
నట హా స్తీకర్లు మహావీరజై త్రు త్రం 4 గటువాక్యశాలి స నుల్కానుఖుం జూచి 
యలవుసొంవును మోర లడ్డు దాంక్కి బలియు నాహనుమంతుం బట్టి తెండొంజె 
కొనిపోవుచున్న యక్కుధరంబు వుచ్చి, వనధిలోపలం బాబవై చి రండాండె 
-ఈ రెండు తెజుగుల నేర్పడ నొకటి, ధీరులై చేసి యే'తెంచినం జూలు: 
నచ్చుగా నతనికి నర్మి లి వెలయ, నిచ్చమై సగరాజ్య మిచ్చెద నివుడె 
నావిని విపుల దూ స న్రముల్కతో వారు వెడలి బంధురన త్త (ధనులు 
దానవామర'వేస థారుఖై కినుక్క లూని రణోదగ్ర్రు లుగ వికృములు 
యరికానితోమర కూలకోదండ, పరళుకుంతాదిక ప ప్ర ముఫళన్షో స్తనములు 
ధరియించి మించినదర్పంబు మెజనస్సి మకర లగుచుం 
గనుకని గర్జించు కాల మేఘములు, పొనువడ సూర్యునిం బొదున్స్రచందమునం 
బొదివి యీివానుమంతుం బోనీక కదిస్కీ మదమునం 'బేర్చి దుర ర్మదులు చిట్టార్తి 
'చేవాసురుల మమ్ము దృష్టింపకోరి, పోవు చున్నా (డవు భుజళ క్ర స్టో మెజనీ 
యూకొండంగొనుచు నీవెటంబోయె దనిన్మ నాకవీవీరుం జాయనురులం జూచి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 6920001 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
446 శ్రీరంగనాథ రామాయణము 


విలయ కాలాచలవిస్ఫులింగ ములు, తోలుకాడ నుజ్జ ్వలదుర్జయాభీల 
కాలచక్ర కారఘనవ జ్రకఠిన, వాలచక్రముం ద్రి ప్పి వడి, వ్రైయం దొడల 
నప్పు డారాతను లడరి యెంతయును, నొప్పింప వాయుజుం డుగ్రకోపమున 
భంజించెం గొందజం బటువాలనిహత్కి భంజిం చెం గొందణం బరుపో గృద్భష్టి. 
భంజిం చెం గొందజః బద తాడనముల, భంజించెం గొందటిు భయదనాదముల 
ఘనసత్తు సం జిబ్భంగిం గయ్యంబుశోన్కీ వినుతవి క్రమమున విజయంబునొంది 
తోయజాపవుండు వేర్చి తుష్పలదూలం దోయదంబులదూలం దోచుచందమున 
రాకుసవీరుల రణవీథి నొడిచి, నకు త్రవీథి నున్నతశ కీ మెజసి 
పోవుచునుండ నాభుజళ క్రి జూచ్చి దేవగంధర్వులు దివినుండి యపుడు 
పారియొరి నతనివై6 బూవులవాన, గురియుచు నుండిరి కొలంది కస్దలను 
అంతలో హనుమంతు డతివేగుం డగుచు నంతరికంబున నరిగి యక్కొండ 
మున్నున్న చోటనే ముదమొప్పం బెట్టి, క్రన్నన రఘురాముకడకు నే లెంచి 
వినతుఃడై. తనపోవువృత్తాంత మెల్ల, వినిపింప శ్రీ రామవిభుఃడు హర్షించి 
యావాయునందను నాలింగనంబు, కావింపం .గనుంగొని కపివీరులెల్ల 
వచ్చి లంకావురవర మెల్ల గలంగం 'జెచ్చెజుం జేసిరి సింహనాదములు 
భూరిదశాననుపుణ్యచిహ్న ములు, బోరన నొండెడ పోవుచందమునం 
దటిగి యాకసమునం దార లొండొండ, యరిగిపోవంగం జొచ్చె నటవేగం బ్రొద్దు 
దారుణస్ఫుటరోష దై త్యగ శ్వాంధ, కారంబుతో నంధకారంబు విణీసె 
నలి మాజి వానరాననసరోజాత,ములతో సరోజాతములు వికసించెం 
దమపెంపు లొగిందూలి దనుజాస్య శై ర్యవములతో భువిం గ్రైరవమ్ములు మొగిడె 
భానువం కాధీశ బహుళ ప్రతాప భానుతో భానుండు ప్రాద్రీశం దోంచె 
జూనకీవిభుం డంత సౌమిత్రిం జూచి యూనినసంతోష ముల్లంబు నిండ 
సదమలగుణముల సౌమిత్రి నీవు, బ్రెదికితి నాపాలి' భాగ్య 'మెట్టిదియొ 
యనియని కొనియాడునతులవాక్యములుు, విని లత్తణుండు రామవిభునకు మొ క్కీ- 
"దేవ ప్ర్య్ఫోతుండవె దేవ దీనుండవె, దేవ నిరనుండవే చేవ యల్పుండవె 
యీభంగి యానతి యీనేల నాకుం 'శ్రాభవంబునం 'బెంపుం బరికింం మజుచి 
మును దండ కారణ్యమునులకు సాధ్యుజనుల కిచ్చిన ప్రతిజ్ఞలు విచారించి 
యిచ్చలో మిము నమ్మి యీవిభీషణుండు, వచ్చిన నిచ్చినవరముం జింతించి 
యినుం డ_స్టశిఖరికి నేగకమున్న, యని రావణునిం జంపు మఖలలో కేశ 
యనవుడు రఘురాముం డౌంగాక యనుచు ఘనరణవి కనుక మశ కి మెటనె 
నంత నావృత్తైంత మంతయు న్ఫెజీంగ, యెంతయుం జింతెంచి షుచ్చలోం గలలీ 
93 శృుక్ర్రనియొద్ద రావణుడు శోకించుట, తా 
నిక్రమక్రమళ్‌ క విడిచి రావణుడు, శుక్వుసన్ని ధి కేగి స్రుక్కుచు మ్రొక్కి 
చుట్టాల భృత్యుల సుతుల సోదరుల, నెట్టన రఘురామునిశిత బాణాన్ని 
దరికొని శాలిచి దగ్భలం జేసి పరగి యమోఘమై ప్రళయాగ్ని పగిది 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ద్ధ్దకౌండము 447 


నున్నది మాన్చరా కున్నది పోర, నని య 
స ఈ నన్నియుం దెగః నన్ని నె 
నేను | బాణములతో నెబ్బంగి న నానతి ప. స 
నలఘుసరగరవీథి నరుల సోథింపల గలయుపాయ ష్‌ గ్‌ ఉను 
అ me ధింహ్క గలయుపాయంబును గలుగ నేమిటికి 
విఘ యోోాన్ర్ర హ 0 
స వ్రు టు గావించువుణ్యం బె కలిగినం జాలు 
( ర ౦బు లగుచ్చు, హోమాగ్ని ముఖముననుండి నీకడకు 
న i ప నుగ, ఖడ్డములు, శొరచావకవచము ల్బను దెంచు6 గడంగి 
వ లుగా సరల సాధింవు, మవి నీకు జయనీదు లనుచు నాతని! 
మ్‌. ae నువదేశ మిచ్చి, హోమమం త్రము లెల్ల నొగి నేర్చరించి 
మః గానిపోయి రావణుడు క మిన కడశతోం గడునుగు,6 డ 
బురవవ,రతకు భూరిసతు(లన వప. MoE 
వ్ర సలలను, బరికించి చతురంగబలములం బనిచి 
యవథానతత్పరుండయి నెగ లంక గవకులు వేయించి కలయ శోధించి 
వ వ వాం డనుమహావీరు, నంత కా కారు నుభత నూరు బిలిచి 
వు నీబలమును నెలకొని నగరు, గాన్ట మేమజకుము [దలకు మనుచుం 
బనిచి యను షానపదళుద్ధిబొంది, చని మృత్యువక్రంబుం జనం బొచు 
చాతాలగుహం జొచ్చి “వ ఎ 
శ c ్పు వదిలుండై నిలిచి, యాతళహకోమగ్య త్య ము లకుందగిన 
ర_క్షవన్హ్రంబులు ర_కృమాల్యములు, రక్షచందన మనుర కుండ తాల్చి 
అరి గ 
-అథి రావణుందు పా తాళవనోమము వేయుట. de 
బంధురదటీణ ప్ర వణవేదికకు, గంధపుష్పావత బ్రరమొవ్ప నిచ్చి 
అద్య జ్యో 2 
యామహావేదిలో నగ్ని సంధించి, హోమవుం శ్రములెల్ల నొగి నుచ్చరించి 
మ నాహోవువేదిలోం గలయ్య, బరికించి నిశిత్నా స్త్ర పరిధులు జేర్చి 
క వ చూ 
gs ల్లాతనితముఖ్యసమిధ, లావృ త్తి ఇ కొని యంతట మణియు 
జసర్ష పములు నొనర దూర్వములు, లాజలు దగ గుగ్రిలంబును నగరు 
నేయిదేనియగల్లు నెత్తురు. చెరుంగ్స, సాయసాన్న ములు దర్భలు ప వాళములు 
oY [మ / నో 
తగరులు మలు గ్రద్దలు వరాహములు, నొగి నీవిమొదలుగ నొవ్చ వ్రేల్చుచును 
నాళ్ల ర్య క రమైన యామహావేది, నిశ ఎలకా థఛ్యాననిరతుం డైయుండె 
బలువిడి రావణు పాపంబు'లెల్లం గలనీ వెళ్లెగనిన చెవడిం దోవ 
న యపష్పు డత్యు గృ,ధూమంబు లురుతరస్తోమంబు లగుచుం 
అ యం ను. me 
బటు రనిర్హత పవనసంఘాత, చటులంబుళశై. నిక్కి. చదల? బర్వుటయు 
వెజచిరి దివిజులు వెబిచిరి మునులు, వెజచిరి దిక్సతు 'ల్వెఅచిరి కోపులు 
ఆమవోధూవమంబు లప్పుడు చూచి, రాముతో ననియు నారావణానుజుండు 
నెలకొని యనిమొన నిను దాంకి గెలువు నిలువ నేరక్లపోయి నేడు రావణుడు 
కపటక ర్రారంభగంభీరవృ త్రి, విపులజయార్థియై 'వేల్చుచున్నాండు 
అవధరించితె పొగ లాకసంబుననుు నిశ్రడుచు నున్నవి నిండి యొండొండ 
పళోమంబ్బు నిర్విఘ్న యోగమైై యితండు, కామించు తెఆలునం గడముశళైనేని 
రావణు లోకవిద్రావణుం బోర: దేవాసురుల మైనం దెగి గౌల్వరాదు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 6920001 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Tryst Donations 


443 శ్రీరంగనాథ రామాయణ 


పోమవిఘ్నము నేయవలయు, -చేచేగ వానవవీరులం బనుపు 

డగుగాక యనుచుం బనిచినం బనిపూని బలువిడిం గడంగి 
గంరుబలాథ్య్యుయ గవాయుందు దారుండు, శరభుడు కృధనుండు a నలుడు 
గవయుండు మైందుండు గంఢమాదను[డు, వవమానసూనుండు పనసుం డంగదుండు 
కుముదుండు జో్యతిర్జుముందు నోముఖుండు, క్రమమున విరా గపివరులు 
పదికోటు లుద్భటప్ర, భనవిక్రములు, విదిత ప్రతావులు పస్తు 
గగనమారమున లంకకు నేగు బెంచి, యగణితాహంకారులై పవెచ్చువెరిలి 

0౧ 

పచఘట్టనముల భూభాగంబు వగులం జదియ దిగ్గజములు గదను గృక్కదల 
నార్పులు బొబ్బలు నడరం జల్లడరి, దర్చిత నిర్భర క్రాహ సాహసులు 
నలి దాంకి శావణునగరు గావున్న, బలియుర చెక్కండ్రం బట్టి చెండాడి 
హ్రరులై దౌవారికులం జంపివైచి, భూరిస_త్తన్మములం దల్పులు వీడందన్ని 
నగరుద్దవిడిం జొచ్చి నగరూపథరులు, నగచరుల్వడి దశానను రోయువారు 
పృథురథ శాలలు బికుదులై వొచ్చి, రథములు విటుగ నుర్వర చేయువారు | 
గజశాల లొగిం జొచ్చి ఘనముష్టిహతుల, గజమ_స్తకములు వ్ర కలు నేయువారు 
హయశాలలాగి జొచ్చి పహయశరీరములు, ఛయదో గ్రనఖములఈ బడ వ్రచ్చువారు 
సొరిది శాలలనున్న జోడుప్క్కెైరలు, దరమిడి చింతించి దరలాడువారు 
చలమొప్ప నాయుధ శాలలం జొచ్చి, కలయళ స్తాస్త్రము లండించువారు 
చేచి బండారపు టిండ్లలోం జొచ్చి, రాచి యర్గములు చూరలు చల్లువారు 
నురుస త్త్వగతులొప్ప నుప్పాంగి పొంగి వరుస తోరణములు వడింద్రెంచువారు 
పసిండిగోపురములు భర్మహర్శ్యరములు, 'వెసనుర్విం గూల బల్విడిం ద్రోయువారు 
కట్టల్క-6 గొందజః గని జగద్రోహిం బట్టి తేండని పట్ట బాధించువారు 
వనితలు సుతులును వాపోవ(గన్న్య, జనను లడ్డము చొర సదనము ల్భొచ్చి 
నెట్టన వెలి శీడ్చి నెరసి రామసుల, దట్టించి తలలూడం దాటించువారు 

. వానీమై నిబ్బంగి. వనచరుల్టూడి, గాసివెట్టుచు నుండంగా భీతినొంది 
దీనద కాతురస్సీతి దూలపోయి, దానవువీడు విధ్వస్తమై కలంగి 
హరివీడితా నేకవాయహేషితములు, కరిఘటా నేకభీకరబృంపితములు 
వృ బాలాంగనావిలవిలాపములు, సిద్ధవి క్రమక వీసింహనాదములు 
గలయం బరిగ్టిన లంక కల్పాంత కాల,ములం బేర్చు బడ బాగ్నిముఖముఖార్చులకు 
నులికి వాపోవు వయోధిచందమునం గొలటి కగ్గలముగా ఘూంర్షిల్లం దొడంగె 
అంత సూరో్యోదయమయ్యొ రావణుని, నంతటం బరికించి యత దున్న చోటు 
"కానక చింతించి కడుసంభ్రమముస, వానరు “ల్వెదకంగ వారి నీమీంచి [ 
చతురతమై విఖీషణుపత్ని సరమృపతిహితం బాత్మలో భావించి యవుడు 
వడి నంగదునకు రావణుం దున్న చోటు, చిడిముడిపాటుతో. జేసన్నం జూపె 
దూపుటయాను జూచి సుభటదంభోళి, కోపించి యప్పు డగ్ద్గుహవాతనున్న 
కిల నుగ్గుంగాం దన్ని 'చెచ్చెజం జొచ్చి, యలఘువి క్రమకభా యత లి వ్రాలి 

1 5 

CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Fan 


"కావున 
మనవుడు రఘునాము!6 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ద్ధ్దకాండము. 449 


పాలుపాంద భుజసత్వమునం జెంపుమోాణీ, కలల రాతను లెల్ల గడుఖీతిబొందం 
జని హోమనియతి నిళ్ళాలులై నవాని, ఘనము గ్‌ 
ఎలుంటనవాన్సి ఘనమం తతం త సంగతుయై నవాని 
రావణు నమరవి సమక ల 
దావణు6 గాంచి రావణు. బొడగంటి రండు రండనిన 
ననిలతనూభన్రం డాదిగాగలుగు, వనచరాధివ్ర లెల్ల వడిం గాడముటి 
అద్య అ, స ః 
యగ్దంహారత్నకు లైనరాతసుల, నుగ్గునూచముచేన్సీ నుతళ క్రి నత. 
'యొక్కయడ్రై ట్‌ న నున్నయద్దనుజు నక్క_డం బొడగని యలుక దీవింవం 
దోడెవ్వరును లక తుది నొంటివడియెం దోడు వేలుతమని దొరకొని కవులు 
ర సమిధలు బహుకలళములు 
న్స్‌ జంబు పష J స్తకంబులు స 
యు (టజం వ షప చునకు మస్తకంబులు ఘృతమధుపాత్రతతులు 
6 బుచ్చి హా మాగ్నిలో వైచి నెజనీ యార్చిరి దెత్యనికరంబు బెదర 
నప్పుడు పాపాతునంగంబులందు, నివఇలు న స్‌ 
త్తే ౦ద్బు నిప్పులు సల్లుచు నెజమంట లొదన్ర 
గుండంబులో మండుకొజనులు వుచ్చి, యొండొండ వ్రేయుచు నుండిరి కప్పలు 
చేతిస్తుక్రు ఎవములు చెననీ రాందిగిచ్చి వాతూలసుతుంయు రావణు వెరి డాబ 
ని లెటంగునం. గప్ప లేచి కాజింవం జి త్తంబులో నిష్ట చెదరంగనీక 
కనియక కదలక (క తునిస్టనుండెం గొనకొని నిద్రించుకొండచందమున 
-అ౦ అంగదుండు మందోదరిని రావణువద్దికి సీడ్చుకొని వచ్చుట, ఇకా 
సంగరక్రమక ళాసంగుం డభంగుం డంగదుం డంగద నంచితాంగదుండు 
(త 
అంతగిస్టరంబున కరిగి యా,దైత్యు, కాంతానివాసంబు కరమర్షిం జొచ్చి 
పరికింవ రోహిణిం 'బానీనచంద్రుల దరుణవల్లనళో య్యాం దగం జేర్చుకరణిం 
మం. గరపల్లవమునం బొందించి వగలవేం బొగ లెడిదాని 
భూ రాహవంబునం గుంభకర్హాద్కి వీరులు వెక్కండ్రు విషమవి క్ర ములు 
3 (౮ 
దక్కి. రందటు విభుం డొక్క_ండ చిక్క, నెక్క_టిరఘురాము నితం డేమిగాలుచు 
నని యని రావణునపజయంబునకు దనబంధువులు దాను దలయాడుడాని 
చిత్తంబులో నింద్రజిత్తుచావునకు, నొ త్తీలి యేడ్చుచు నున్న ట్లిదాని 
రమణీయమణిమందిరమునం గొల్వున్న, రమణి. మందోదరి రాజాస్యం గదినీ 
యొలనీనగతి రాహు వాడినీ పట్టుటకుం జలదిందుమండలీచం ది కవోళెం 
ది 
గిచినం "బెడమరదిరుగు వేగమున, మృగనేత్ర మొగమున మెఅుంగులు నెదర 
'నెలుంగమితోం గూడ హృదయంబు గలంగు, తెజంగున నలివేణిం దిగిచి వుటయు, 
గమ్మసౌరభములు గలుగుసంపుల్ల,ధ మిల్లమల్లీ కాదామంబు లనంగ ల 
“ొడంగాడి రావణుకీ ర్రిప్రుష్పుముల్సు గడివోయ భువిఠాలు శైవడిం దోడు 


"TI 
నేషము త్రియములు చెలువంబు వాన, గానిలి వసుధివై గనుకనిం జెదర 


వల నేది చెడిన రావణు రాజ్యవదవి, చెలున్రన నెరి దవ్పి నీమంతవీథిం 
గృతకంపుదై. త్య లక్షీ పదాబ్దమున, గ్రితచంచరీకము 'ల్పెదరుచందమున 
నాలోలలోలముఖాంభో జనీల, నీలాలకేంబులు నెరి దప్పి చెదర 
నురుమంగళంబులై యొ'్పెడినాత్మ, వరభూషణములు 'రావణులక్ష్మీ చెవుల" 


29 
CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


450 Vinay isn ర Bhuyan Vani TES Donations 


నుండని కియ వడి నొండొండ కన ,మండనంటులు మహిమండలి రాల 
దనుజేశునపకీ ర్తిథారలో య సు గనుగవం గాటుక కకన్నీరు దొరుల 

నొగి దైత్యపతికి మహోల్కలు డుబ్లుపగిదె భూషణమణి ప్రకరముల్లుల్ల 
వరభర్శనిక్మ లావరణంబు కలగ, నిరవేఏ రావణు నిహపరోన్న తులు 
కా గున జనుగట్టు దొలంగి, చలియింప నున్న త_స్త సనక లశథములు 
కొమరేది సుర వైరిగుణవల్లి నులియు, శ్ర మమున నెంతయుం గాందీలగె నులియు 
నిక్మలుం డగురామనృవతిచే చేం దెగిన, కర ర్లాపేంధనులు రాతసలోకపతికి 

మ నీ క్రియనను వదువున నీవి వచలుచు మేఖలావల్లియు వీడ | 
బ్రమదరాతేసరాజ్యపదసంధి గ్ర విమలవన్లానలి వీడుచందమున | 
నుదిత రావంబులై యొండొంటి le సడనం ys రము లూడివడి మౌ యుచుండ 
చెబచి వాకసాజాదకలి శోకింపం వన నరవ ము. 

నీవసంబునం బట్టి యీడిచి తెచ్చా, వారక రాయ్‌ సెళ్వరుని 'ముందచేకి 

నంత మందోదరి యాల్షేళుం జూచి, యంతరంగమున శోకాగ్నులు నిగుడ 

నిం ద్ర చాల్పినస త్త త్త "'మెక్కడం వోకు జం ద్రవోసమువాండి సమనెనే నేడు 
ఫాలలోచనుతోడం బ్రైమథులత్‌ కక. గై వా త్రిన గర్వ 'మెందణంగె 
మూండులోకంబులు మునుమిడి 7ాలెచి, "నేయేల తూ లెదు సడల విడిచి | 
యింద్ర జిత్తుండు నన్ను నిటం బాజువైచి, యిం ద్రలోకంబున శేగకయున్న 

నన్నిట్లు చూచునే నాకొడుకున్న నీన్నీ చదుక్షళో లేను బొందుదునె 

సిన లజ్ఞయు లేని చెనఃటిరో నన్ను బగించుచున్నారు పగతు శ లిబ్భంగి 

నీహోమమేటికి నిష్టుయేమి టికి, నావుతు ల్నిన్ను. బూర్షాహాతిం 'దేనెం 

బటుబుద్ది వై రాముబాణాగ్ని6 బడుము, కుటిల కీయలకింకం గొలదింగా. దుడుగు 

మన విని దశకంఠుం డలుక దీపింపం దనచేతియాహుతు ల్లరణివై వైచి | 
యురుతరం ను పాం బురవభూతోరణరేబులు . నోనిబొములు | 
ముడివడ 'సమవర్సిమూ _ర్తియై చ కడశమై నత్వ్యు గ ఖడ్డ మంకించి 
యతులరళ్నాంగదు నంగదు, వ్రేసి వితతవిక్రముం డింతి విడిపించి పుచ్చె 
వీడిన నెటీవేణి నెన్నున జార, వాడినమోముతో వగల దూలుచును 
నంతేగీవురంబున కరి” దై లేయు, కాంత చింతించుచుం గడుం జిన్ని నోయె 
నవ్వుడు హనుమంతు డత్యు గ్రుముష్టిం దప్పక దశకంఠుతల బిట్టు వాడిచె 
నావాలిసూనుండు నంతలోం చెలిని, (వున వేనెవిక మకేలివాని 
తోరంవునెత్తుటం దో యెంతయును, గ్రారంగై. చేగరుకొండచందమున 
నతిఘోరకోపాట్టవోసంబు 'లెస్యగ, నతులసత్తాో్వోదాత్తుం డై దశానను(డు 
అంగదుం దగ శ్రే సె ననిలనందనుని, భంగించె నిశితాశిం బటుళ క్రి మెజనసీ 
నలి es నలుని నొవ్పించ్కా నలువున గజునొంచె నంకుళనిహతి 
మొగి నీలు ధట్టించె ముసలఘాతమునం దగుళక్రి శతబలిదర్పంబు మాపై 
బనితుల్భముడ్లర ప్రదరంబు పుచ్చి, ద్వివిదుని మైందుని వ్రేనె ప్రే we | 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
యు గ్గ కాండము. 451 


వానరవరులు దుర్వాస లై తమదు, కేల జొచ్చి రశ్చారువు గాం బజచి 
యనిలసూను(డు శాఘవారధీశుకడకుం, ఎని మెక్కి హస్తాంబుజంబులు మొగిచి 
రామాననీశ్వుర రాజు నేశ్వరున్సి హోమంబుం జెజిచితి "మొప్ప. వచ్చితిమి 
అనవుడు విని రాము డంతరంగమున, ననయంబు హర్షించె నట దైత్యపతియు: 
గడువేగమున బోయి ఘనశోకవహొ , నుడుకుచు నున్న మందోదరిం జూచి 
యతివ నీమనమున నక్క_ట దైవృకృతమున కింత శోకింవ నేమిటికి 
ననిమొన నేయు రామావనీనాథుం దునిమెద నటుగాక దురములో నత. 
నను సమయించిన నలినాయతాత్సీ జనకనందనం జంపి సాహసంబొప్ప 
వేవేగ యగ్ని ప్రవేశంబు నేయు, నీవనుటయు నింతి నిజనాథుం జూచి 

-౨ర్రి నుందోదరి శ్రీరాములమాహాత్మ బ్రము రావణునికి చెల్పుట. తా 3 
యోదశొనన నీకు యుద్గమధ్య మున, రాదు జయింపం రఘురామచేను 
నీవొక్క_(డవ యేల నెజనీ రాఘనుని, దేవాసుకులనై నం దీఅదు “గెలువ 
నీముది రాజుగా నిర్ల యింపకుము, రామచంద్రుండు వురాణవూరుషుండు 
ఆమేటి తన. మత్సా గ్రవతారమున, సోముకు నిర్జించి శ్రుతు లుదరించె 
ఘనమంధ శై లంబు గమళమై యతడు, దనవీవుం గుదురుగా ధరియుంచెం దొల్లి 
రాము(డు మున్ను హిరణ్యాముం జంపి భూమి వరాహమై పాగడొందస శై 
నతడు నృసింహుండై యలుకమైం దొల్లి, పతితుదై త్యునిం జంపి ప్రన్లోదుః నె 
నలిగి యాతండు వామనావతారమున్క బలి నర్థిమై 'వేండి బంధింవెం దొల్లి 
జమదగ్ని రాముడై జన్మించి యతడు, విమల శౌర్యునిం గా _ర్తవీర్యుని ద్రుం -] 
వీకను జేళొన్న విశ్వమంతయును, నాకశ్యవ బ్రహ కర్థితో నిచ్చె 
సన్నుతగతి విరోచనుం జంపి వైచె మున్ను మాయారూపముఖుని నిర్జిం చ 
జలధిమధ్యంబునం జరణఘాతమున్క బలువిడి రాతసవతుల రూవడంయె 


లవణాసురునిం జంవె లలి బార్షి హతుల, జవమూర నీరామచంద్రుండు “ముదల 


ష్‌ 
'నధికుండై. యాతండ యాదికాలమున, మధుశైౌ టభాదుల మర్దించె నతండు 
తనస త్త (మంతయు దలకోని వచ్చి, నినుం జంవ నిప్పుడు నిష్మమైం బూని 
దిశలం దేజంబులు దీవీింప చేసీ దళర థేశ్వారునకుం దనయుం డై. పుష్ట 
నామవామహీమ లత్యద్భు తక్రియలు, నేమని చెప్పుదు నేను వ్యాక్రుచ్చి 
యలఘువి క మకళాయతేశ 'క్టి మెజన్సి బలియుడై యీతండు బాల్యంబునందుం 
గౌశిక ప్ర ముఖదిక్పతు లెల్లం బొగడం గాశికుం డొనరించు శ్రతువు రకీంచె 
శతసహ్న స్త్రాయుతసంఖ్యలు గడవ, నతనిచేం బడనె చివ్యాస్త్రళనముల 
జనకుండు మొదలుగా జగ మెల్ల బొగడ, ఘనళ _క్రి విలిచె శంకరుశరా (యు 
దైవయోగంబునః దనకుః బట్టమున, దేవిగా బూని వై దేహి శా కొనియె 
సోమించి నిజబలస్సురణంబు చూపి రాము డాభొర్చవరాము భంగించెం = 
దనతం డ్రివనువునం దసమొప్పం బూని, మునివృ్తి వనవాసమునకు నేతెంచె 


0౮6-౦0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


452 శ్రీరంగ నాథ రామాయణము 


a 


సన్ను తళ _క్లిమైం జంవె విరాధుం బన్ను గాం 'బేర్చి శూర్పణఖ కికీంచె 
నడుగుల నాదండ కారణ్యభూమి, గడు బుణ్యభూమి గా6 గావించినాండు 
ఖరదూవణాఏరాక్షసవీరవరల, ధరం గూల్చె మలి చతుక్టళసహస్త్రముల 
మారీచుం దునుమూజె మాయంబోనీక, ఘోరరూవుం గబంధుం గూలంగ నేనె 
నీగండు గుణ మెల్ల నిలివి దట్టించి లాగొప్ప నిన్ను వాలనున బంధించి 
చతురబ్లిజలముల: జలమున ముంచి, యతులస త్త క్రీడ నడరి కాణించి 
విడిచిన యావాలి వెస నొక్క_కోలం బడనేనె సుగ్రీవుం బట్టంబు గి 
నలవుమై* దనదు'బాణాగ్ని కీలలను, జలనిధి నింకించె జగములు మెచ్చ! 
గలనిలోపలం గుంభకమ్లు ఖండించెం జలమున నఖలరాతుసన మేతముగ 1 
సమరంబులోవలం జంవె లత్షణుండు, నమర నయ్యాతికాయు నయ్యిం ద్ర జిల్తు 
నలుగం డెన్నండును రామావనీనాథుం డలిగిన నిలువ రింద్రాదులు నెదుట 
మదిమది నుండ నామనుచేళుదేవిం ద్రిదశారి వంచన బేనీకుం జనునె 
నీవెలుంగ వె రామునిత్యసత్యములు, నీవెటుంగవె రామన్ఫపుమహ _తృర్మములు 
'రాముస త్త్వస్థితి రావణ నీకు, నేమిపాపముననో యెఅుంగ6 జొప్పడదు 
నీవింక రఘురాము నిష్థర బాణ, పావకజ్వాలల భస్మమై పడక 

జనకనందనతోడ సకలరాజ్యంబు, నెనయ రాఘవునకు నిమ్ము వేవేగ 

మరలి తపోవృ త్తి మనమరణ్యములం జరియింత మింతియ చాలు భోగములు 
నీవు దీజీన నాకు నీతోడం గగూడం బావకుముఖమున బడి కాలరాదు 
మున్ను మాతండియు ముదిమియుం జాను, నన్ను6 బొందకయుండ నాకిచ్చె వర 
వరభోగ మేనొల్ల వలవ దీత్రొవ, తరముగా దింక దు_స్తరము తద్వరము [ము 
సరమకునొండె నాజనకజకొండె వరవుడనై యేను వర్తింపవలనె 

ననవుడు దశకంఠుః డాకలకంఠిం గనుంగొని పలికె నుత్క_టరోషుం డగుచు 
నింతేల చింతింవ నెలనాంగ నీకు, నింతకు వచ్చితినే యేను నేండు 

చుట్టాల భృత్యుల సుతుల సోదరుల, నెట్టనం జంపించి నేండింక నాకు 
"దేవదానవభ యోద్వ తిం బోనాడి, యీవట్టి ప్రాణంబు లేల రతీంప 
దురమున నింద్రజిత్తునివంటికొడుకుం బరులచేం జంవించి బదుక 'నేమిటికి 
గరుడోర గామరగంధర్వవరులం బొరింగొంటిం జెజీచితిం బుణ్య గేహినులం 
దపసులం జంవీతిం దరుణి యేనింకం దవసినై పోయినం దపసులు నగ 

కావు నీమాటలు కార్యంబు తెజంగు, భావింపనేరను పద్దాయ తాకీ 
వనెల్లభంగుల నింక రాఘనులం బోనీను జంపుదొ భూమిజ నీను 
ఆరూఢబలుండనై యటుంగాక యేను, శ్రీరాముళశరములచేం జత్తునేని 
నాళవాసులు మెచ్చ నాళోరుచున్న, వైకుంఠ మెదురుగా వచ్చు నిచ్చటికి 
లలన నీవేటికి లంక యేమిటికిం దలకొన్న ము_క్లిసత్సథముం గ్రై కొందు 
ఎలనాంగ నీవింక నేను "లేకున్నం గలవుణ్యలకుణకళ లెల్లం బొలిసి 
కమలబంధుండు లేని కమలినిబో లె కొమ”రేది శశిశేని కుముదినిటో లె 


౮౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhyvan Vani Trust Donations జ 
ద్ద కాం 5 458 


చేరాజులేనట్టి రేయునుబో లె, శారిక లేని పంజరమునుబో లె 
ఎనయం గోయిలలేని యెలమావివో లె, దినమణి లేని యాదినమునుబో లె 
రి రావణుండు మూడవసారి యుద్ధమునకు వెడలుట. యా 
ఉండుము నీవన్న నొండాడ వెజచి, యుండె జి యుదరి లజ్జించి 
యంత దశ గీ గను డాహవోద్యోగ, సంతోవపోషితోత్సాహుండై జ 
యావిత్యులవర బ్ర బృ,వ్లోండ భాండంబు, ఖేవిల్లం బటురణ భేరి వేయించి 
కలహవిక క్రమకళ శల్చుల్దై తివిరి బలములం బన్నింపం బడవాళ్లం బనిచి 
ఉతతయాం టంట. జ్టై ఏల ప్రభల బదికిరీటంబులు పదిలమై యొవ్చ 
వినుతరత్న వ ప్ర భావిద్యోతీమాన ఘనకుండ లంబులం గర్హంబు లడర 
నాయతభుజశాఖ లన్నియు రత్న, శేయూరకంకణాంకిత ములై తనర 
నినవొంద డాకాల నిం ద్రాదిభయద, వివదభీషణ గండ వెంబజేర మొప్ప 
గరము లన్నిటను భీకరచం ద్రహోస్క శరళ రాసనగదాచ క్రాదు లమరం 
'బటురో పదృష్టిప్ర భావా 'లెందుం జటులంబులై పర్వం జను బెంచి యపుడు 
స్ఫుటబంధబీంధుర పోడశచ క్క, ఘటితకోటిద్వయఘంటి కాబద్ధ 
భయదోగసంఫుల్ల భల్లూకవర, హయసహా, స్తోద గ మగురథం బెక్కి_ 
శాకుత్‌ స్థుఫరములం గడతేరి మింద, వె నై కుంరొరథ 'చేక్కు_వడువు దీవింప 
నెలకొని రథకళానిధి కాలశేతుం డలఘుబలోదారుం డాలేరుం గడవ 
దీవించు విన్నెలలేటలై మోంద, నేపారుగొడుగు లనేకంబు లొవ ప్ప 
మండిశమార్రాండమండలచం ద్ర, మండ లకబళనేన నృదసముదో్యోగ 
రాహుత్రయమపోలె రహి మిన్ను ముట్టి, సాహసరాహుము స్తకము ప వ్ర శ్ర స్ట 
బిరుదథ్గజంబు లాభీలమై మూండు, దరలంగం బటపటథ్యనులతో వెడలె 
"భేరీమృదం గాది భీమగంభీర, భూరిభాంకృతుల నంభోధు లుప్పాంగ 
ఉప్పాంగుకడలకు నుర్వి గంవింప్క నప్పుడు కరులును హరులు6 'దేరులును 
బలసముదృటమవాోభ టకదంబములు, బలువిడి వెడ లె దిగ్బాగంబు నిండం 
బ్రైళయ కాలమునాటి ఛానులభంగిం 'దలకొని వెడలి 'రుద్యగ్సులె ఖడ్డ 
రోముండు నగ్ని వర్గుడు గయ్యమునకుం దామేగం బదహతి ధరణి వెల్లడ రె 
నప్పు డంభోనిధు లన్నియు గలగా, నప్పుడు లోకంబు లన్నియు చెదర 
నప్పుడు దిగ్గంతు లన్నియు వ్రాలె నప్పుడు కులగిరు లన్నియు వడంకె 
నెడపనికడశతో నిబృంగి వెడల, నుడువీథి సురలు దా రొంకొండ నిండి 
న సూచ్చి దేవారి యిటు (గ్రింద దేవదేవారి 
యూాధులనై జేర్చి యుద్వ్భృత్తినెత్తి, (కో ధించి మింటి' 'వేర్కొనిపోన్రవాండు 
ఈరీతి యీభాతి యోరణోదోోగ, మిరోవ మోావేష 'మెన్నండు "లేదు 
నేడు లక్ష ణసమన్వితుని రాఘనవునిం బోడిమితోం చాతి 'పోరాడకున్న్న 
యని రత్న మయవిమానారూథు లగుచు, ననిమిషులనిమిషు లై చూచుచుండ 
రాశి వానరబలారణ్యంబుం గాల్బం గా సొంపుతోవచ్చు కార్చిచ్చుపగిది 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


454 Vay YaBB RH Donations 


నడశెంచె నసురగేనాసహ స మును, బొడగని కవివీఠవుంగవు లెల్ల 

నంగచం జెలరేంి యట్టహాసమును, పాంగ నుప్పాంగి యాప్పలు నింగిముట్టం 
చర మైనతరులు నుద్దత మైనగిరులు, గిరిశ్ళంగములం గొని గిరిసమాకృతుల 

దరమిడి బరువడి దనుజనై నికులు, దురమును నిమవాంగుం దొడరి రొండొంటి 
న&ీణబలము లేపారంగం చాకు, దయీణో త్తరసముద్రములచందమున 

నప్పుడు దానవు లానేనమూీ6ద, ముక్షి ?గొనురోషములు మండుచుండ 

నాప్పలు జంకెలు నతులహుంకృతు: ., సెట్పలు కడశలు నిండ నొండొండం 
గటమదోత్క_టదంతి ఘటల ఉక, పటుజవాళ్యంబుల బలువిడిం దోలి 
యలవొప్ప నరదంబు లజీముఆిం ఒబిని, నలుగడం గాల్వుర నలిం గవియించి 

కర వాలముసలముద్దరభిండివాల్య పరశుతోమరళర ప్రాసఖడ్డములం 

గనుకని వై చియు గాడంబొడిచియు9 దునిమియు మెజమియుం దూల నేనీయును 
వ్రచ్చియు మోదియు వసుధం గూస్చయున్సు గ్రుచ్చియుం గపులం బేర్కొ-ని విద ళింవ 
మొనసీ వానరవీరనుఖ్యులు గడిమిం గినినీ యుద, టరణ క్రీడ మెం గదినీ 

యుతి సమిీపమందున్న శై లములు, తలువైన గిరళ్ళంగతతులు వృతములు 
శిలలును వడివ్రైసీ చెలరేగి మజీయుం దలమిజి గజ్జవుదళనుల కుటీకి 
యుదిత్‌* గ్ర సత్త షంబు లొప్పం గుప్పించి, కుదియక రౌతులం గూలం దన్ని యును 
గర ముగ్రులై కరిఘటలవై6 గవిస్కి సొరిది తైలము లెత్తి జోదులు వెలుచం 
గుంభమధ్యంబులం ర్రుంగ నేనుంగులం గుంభిని నొక్కటం గూల నేయుదురు 
రథములతోడ సారథులరథ్యముల, రథుల నొక్క_ట నెత్తి రణమధ్యవీథిం 
చెలుకుర నందంద పృథివి గంపింప్క నలవున నటువై, నీ నలనియంజేయుదురు 
థరణీధరంబులం దరుకదంబముల్క నురవడిం గాల్వుర నురక మోందుదురు 
కఅతుకు పండ్లను గరతేలా గ ముల, జఅతురు పదముల జదియం బ్రాముదురు 
'వ్రత్తు రుజ్జ ్టలనఖావలుల వాలముల, మొత్తుదు రలతురు ముష్టి ఘట్టనల 
పనసనీలాంగద ప్రముఖులు మరియు, వనచరపతులు దు ర్వారు లై యెగన్సి 
తనియనికడిమి నుద్దండ దానవుల్క “మొనలవై నాకసంబుననుండి నిండి 

భూరిథా రాధరంబులు లయ వేళ, ఘోరనిర్లాతము లురియుచందమున 

గురుశై లపాషాణకోటు లందంద, కురియ సుద టరణమోణి 'నెల్లెడలం 

గూలు నేనుంగులు కుంభమధ్యముల, వ్రాలు మానవుతులు వైవ్రాలుచందములు 
విలుగువిండ్లును గూలు వీరరాశుసులు, నొజగు నళ్వనులువై నురులు శావుతులు 
చదియు రథంబులు సమయు సారథులుం జిదియు వీనుంగులు వెదరు మాంసములు 
పడు కిరీటంబులు పగులు మస్తోము, లడరు నెత్తురులు 'బెల్లవియు గాత ములు 

తీ "లుకాడు ప్రేవులు దునియి ఖడ్తములుం గలిగి యప్పుడు రణాంగణ మొవ్చెంజూడ 
బహుభ్లోగవర్దన్యభాగ్యంబపో లె, మహితా భ్ర మాతంగమదనీ క్ల మగుచు 
నతిరా 'ద్రరు ద్రవిహారంబపో లె హాతగజాసురపిశాచానంద మగుచు 


నకీణ రామకటాశంబుపో లె, డ్రోషణవాష్టవిభీషణం బగుచ్చు 


(్ర 


CC-O. Nanaji Deen Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 
wy: క్‌ 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
యు ద్‌ కాం డ ము, ర 455 


See NOs, బలకూన్యవి థ్వ_స్తబహుధర్మ మగుచు 

గతత్‌ షసంఫుల్లకమలినిపోశె, శి శ్రి తశిలీముఖప్రండకేశొను మగుచుం 

జారశుభే దారోసదన ౦బపోలె నా _రృకఘనమాన్ల ణాకీక్ష మగుచు 

స్థీరవుణ్యామాలనసదీభ ర్హపోళె, హరిన త్ల త్ర ఏనిర థితా ఫ్‌ మగుచు 

ననఘు కృమాగమయాగంబపో లె, ననిమిషలోక చింతాభీష్ట మగుచు 
నొవ్చెడరణములో నుగ్ర భావమును కుప్పతిల్లుచు సుర రాగం జూచుచుండం 

దొడగి నెత్తుట వొప్పదో.౫ లోగలయం బడియున్న వే ప్రేవులు వవడంవు(బొదలు 

రథములు యానపాత్ర ము లూకివడిన, రథచ క్ర త. గార త్యముల మొ త్రములు 
"మొగి గి నున్న కోనములు మొసళులు గలయం క నము దీర్ల ఏ సర్పములు 

థధరథరళ్ళు లస్థిసనురాహ్మ మాయతశై లంబు లతులదం ష ప్త ము 

త్‌మిళి వదలను దీర్ల ఘోటకపు, గములు సముల్లోకకల్లో లతతులు 

వివిధాశ్వలాలలు వలో! నువ్వులందు, ధవళాతవత్ర సంతత లు హంసములు 

బవహాుకిరేట స ప్రభల్బడ బాగ్ని శిఖలు, మహిమియల జెదరినమాంసము లృణులు 


ద్రీతనికాచర శే "జే మత్‌ బేతాళ, భూ తాట్టహాసము ల్ఫూరిఘోషములు 

చౌద్రుండు రొసుకామచం చుం డవ్విభని, సాంద వ రార క లగుచు 

నడ నెకుర క్తాభి యబ్లితోం 'నోరని, యుడునీథితో శానీ యుప్ఫాంగుచుండె 
నప్పుడు వ డసురేశుమోంద,, నుప్బాంగి కవియ నుదో్యోగంబు సూచి 
యచలాచలా కారం డతిబలోన్న తుండు, రుచిరఖడ్డుశు ఖడ్డరోముండు గినిని 

అరై ఖడ్డరోముండు "మొదలగురాతసులు వానరపీరులతో యుద్ధము సేయుట. ల 

యం దెందుం గడంగెద-వంబేల నీకు, నిందు రమ్మనిలజ 'యీనున్న వాండ 
ననవుడుం గుప్పించి యతన్నివె కుటిక్సి తనురోమశితఖడ్డ ధారల మునింగి 
యొకభంగి నిగిడి: మహో న్రు(డై. కడంగ్సి ప్రకటసత్తొ ఏన్న తిం బవమానసుతుండు 
కులశై ల మనంబోలు కాండ = వెరుచ నార్చుచు వచ్చి పృథివి గంవింవ 
వానిపై నురువడి వై చె వైచుటయు, దాని వాండురురోమథారాభివాతిని 

గం: డ్రించి ప్ల ప్లవగుల ఖండించుకొనుచు, దండి నవృవమానతనయు. దాశుటయుం 
బావని మలియును బర్వతం బొకట్సి వేవేగ దాననవీరువై వైవం 

గులిశథా రావాతిం గరాలువర్వతము, పాలుపునం సూలె న నప్పుడు రక్క_సుండు 
సర్బరోముండు తీవ్రసర్పాంగుం డగుచు దర్పించి కడంకతోం దాంి యంగదుని 

నోమసర్పసంతతుల నొవ్పింప, ఘనమెనకడిమి కంగదుఃడు గోవించి 

గ్ర ద్రన లయ కాల కాలుండై మండి; అ ర్య్యయ ను సకం బఅచేత వె సె 
ee Seas దద్దయుం బగిలి ఘనర_క్షథార లొక్క_టం గ స్రథ్లుచుండ 
రోషాన్న్న లొలుకుచు రోమసర్పముల, భీషణాకారుంజై. వే వేరి యిద్దనుజుం 
డంగదునంగంబు నంగద చే ట్రేయ, నంగదుం డధికరోషాయత్తుం డగుచు 
నసుకశిరోమధ్య మతిఘోరముప్టిం బస చెడ దాటించి పడవైచి త్రొక్కి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 516602౧012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
456 శ్రీరంగ నాథ రామాయణము 


తలం దద్రుంచివైచి యుద్దతిశ_క్లి వాన్సి బలువిడి నిక్ణత, ప్రాణు6 గావించె 
భీషణరణకశళా భీలు నన్నీ లు, రోషించి వృశ్చికరోముండు దా 
ఘనవిషజ్యాల లొక్క_టం బిక్కటిల్లం దనురోమవృశ్చికతతుల నందంద 
యేచి నొప్పింప సహింపక నీలు, డాచేత దానవుం 'డాత్మ వై కొనక 
విరభుఖై రావసవీఠులు వర్వ, నురుసాలతరువున నురువడి మ్రేనె 

వే సీన దనుజుః 'డావృతుంబు"ద్రుంచె, గానిల్లి విషరోమకంటక్నాగృముల 
దుంచిన కనుగొని తోరంవుగడిమి, కంచితజయరీలుం డానీలుం డలిగి 
vagy: ్ల = 
ఘోర బావాళ కిం గుళలుండై. చేర్చి, భూరిశాఖల నొప్పు భూజంబు వెజికి 
కొనివచ్చి వాని వలో వీథి వ్రేనీ, యనిమిషు లుప్బొంగ హతజీవుం జేనె 
ఛగ్నారివీరుం డభగ్న ప్ర తాపుం డగ్నీవర్లుం డనునతం 'డాగ్రహించి | 
వడి మహాటవుల దురాషరతం బేర్చి, కడలి యు గత నేర్చు కార్చిచ్చుకరణి 
నగణితస్స్ఫుటవహ్ను లంగంబులందు, నిగిడించి కోతుల నీలునేయుచును 
బ్రిళయాగ్ని యునుబోలి వజ తెంచుచుండ, నలుక మై వీమీంచి యవనీశ్వరుండు 
బలిముఖప్ర, ముఖుల పరిభవ క్రమము, తిలకించి కరుణావి భేయుండు గానం 
దలంపున నొర్వ కద్దనుజును గ్రతకుం దలయూంచి దళకంథుతమ్మున కనియె 
నోవిఖీషణ నాకు నూహింపం దెలియ, దీవచ్చుచున్న వాం జెవ్వండో చూడ 
నారావణుండు పంప ననినేయంోరి, ధీరుంళై యనలుం డేతెంచుచున్నా (డె 
వీండొకరాతసవీరుండో కాక, వీండెవ్వం డేర్ప(డ వినుకింపు నాకు 

ననవుడు డేవ వీ6 డగ్ని వర్లుండు, దన మేనిమంటలు దరికొల్పి వీండు 
పర్వతంబులనై న భన్మీకరించు, గర్వదుర్వారుం డఖండవి క్రముండు 

అనిన నచ్చెరువంది యర్క_వంశజు(డు, ఘనమైన వానియు గ్రృతం జూచి యలిగి 
వాసవనుతుం డంత వరుణాస్త్ర మేస్కె నేసిన నది మింట నెడమోక నిండి 
కప్పారు మేఘంబు గవ్పి యార్భటము, లుప్పాంగ జడివాన లుడుగక కురిసి 
యలవేంజిమంటల నార్చి పెల్లార్చి, ఖలునగ్ని వర్జు నొక్క_ట నేల గూల్చె 
నాలంబులో నప్పు డగ్ని వర్టుండు, గాలుటయును జూచి ర్రూరు6డై: వేర్చి 
కోపంబువేర్మి సతుల నివ్పులురులం జూవ్రుల లయ కాలసూర్యుండై మండి 
'రాముం గనుంగొని రాత నేశ్వరుయ, రామ నన్నె అుంగవే రణమధ్యవీథిం 

_ శ్ర్రూరనిష్టురవ జఘోరదుర్వార, ఛా రావిదారితోదతకులాచలుచు 

దే వేంద్రు డుద్వ్భృత్తి దేవసంఘుములతో వచ్చి యేదరినం ద్రుంతునే నాజి 
నిన్నేలం ఇాకొందు నీచకావేయ, సన్నాహమే నన్ను సాధింప నహహ 
పదిలుండై మగపాడి పాటింతుంాక్త తుదిముట్ట నన్ను నెదుర్కొందు గాక 
ర్పచి ₹ స్తాస్రవబ్కూల నొంతుగాక్క యేచి నీలాను నాకెజిింతుగాక 
యననవుడు రఘు రాము6 డద్దురాత్త కుని, వెనంటినూ+టలు విని చిునవ్వు నవ్వి 
గంధనీంధురము ఘీంకార మాలించ్చి సింధురాంతకమ త్తసింహంబపోలె 
నూరకుండుటయు మహో గ్రుండై కినిస్కీ యౌారాముతమ్ముం డయ్యసురారి దాంకి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 eGangotri ౮/౧ Kosha 


Viney Avasthi uD జ్జ మ 457 
ఘోరనారాచము బ్రురియం దద్బాణ,థారలు ద్రుంచి యాతని తెక్క_గొనక 
యెంతయుం దోచి వెల్లేచి లం "రే ద్రుం డంత కా కారుంై యజీమి చై దణీమి 
భాన్మువ్తై నడచు స్ఫర్భానుచందమున, భానువంశాదీశుె నప్పు డడరి 
చారుణస్ఫుటవ జ థా రానుశారి, నారాచతతుల నన్న రనాథుః గవ్పెం 
గప్పిన నప్పు డాకాకుత్‌ స్థుం డలిగి, నిప్పులురా లెడు నిళ్షుఠా స్త ముల 
ఠి 6 
న్యుసుండై. 'యేయంగ యుద్ధమధ్యమున, ని గ్రహింవగయా వ్చె నెజనీ రావణుడు 
రి డేజేం దృుండు శ్రీరామునకు రథంబుం బంపుట. తా 
ఆసమయంబున ననియె మాతలికి, వాసనుం జారామవలభుం జూ 
చి 

దేవహితార్లమై తివిరి రాఘవుడు, పోవక దనుజుతో న 

రమ (డు, క దనుజుతొం బా రుచున్నా (డు 
వాండె 'వదాతియై వనుధనున్నా డు, వాడు రభస 
ఎందు లోకోన్న తుం డితండె ము అ ass 
అ న్న్న ] గః ల్క ఉంది యక్కు_మతికి దిగువనున్నాండు 
పెవవల్లవముల విహరించుసౌఖ్య, వేది కర్క_శరణవీథి నున్నా(డు 
కమలామనోరథగతుల నున్న తుల, నెమకెడుసుఖ నేల నిలుచున్న వాయు 
ఇనకులాధిపునకు నీదివ్యరథము, గొనివామ్హు వేవేగ కుంభిని కనుడు 
ననిలమనో వేగ మగుతురంగములం గనక దం డాబద్ధఘన కేతనముల 
ముదా నీయ రురికో పరక ను మహితమై 'బాలార్కమహిమ దీపీంపం 
దనరారురథము మకన్‌ మృహ్‌స్ట[ గొనివచ్చి వేడ్క_తోం గుంభిని నిలివి 
యౌారాముముందట హస్తము ల్థొగిచి యారూఢబలళాలి మై విన్నవించె 
చేవ రాఘవ ధరాధీళ సమస్త, దేవతా రాధ్య వండితభ' క్షసాధ 
శరచావకవచాదిసన్నా హరథము, వురుపూతుం డిదె నీకుం బు తెంచినాండు 
కాకుత్‌. స్థ నీవింకం ౫ "శికువనువుం' శ్రాకొని యీవ డ్రాకవచంబు వ్లూని ) 
యీదివ్యరథ మెక్కి యాయాయుధథముల, నీదుర, దాంధుని నెవిరి సాధింపు 
మేను సారథిగా నింద్రుండు సకల, దానవావలి గాల్చె ధరణీశ తొల్లి 
ననవుడు విని రాము డవ్విభీషణున్సి యనుమతితోం గూడ నారథంబునకు 
వలగొనివచ్చి యుజ్జ (లతను వ్రభలు పాలయంగ 'నీశేడుభువనంబు లలరం 
జదల నొక్కటంబర్వ జయజయధ్వనులు పొదివి శాఖామృగంబులు మిన్ను ముట్ల 
సురవడిం గమలాన్తు డుదయాద్రి నెక్కు,కరణి నారథ మెక్కెం గమలా ప్తకులుకు 
నప్పుడు నభ మెల్ల నల్లాడుచుండి, యువ్పతిల్లుచునుండె నొండొండ నిండి 
oui gg శ్‌ చయసమానములు, గరుడోర గామరగణవిమానములు 
సరిమాచుసురలు 'ఖోచరులు గిన్న రులు, వరమసమ్హదమును భయము నుష్పాంగ 
నీపర్వతద్వంద్వ మోయబ్లియుగళ, మిపావకద్వయ్మ మిానభోయుగము 
గదినెపోం బోరాడం గదినెబో పోర, నిది సమానస్క_ంధ. మెట్లాకో యనుచుం 
గంవీంప జగము లాకంవింవ నిట్లు, కంవింవ నిరువాంగు కంవీంవం గడల 
రణజ'యోద్యగ్ర్పులె "'రామఠావణుల్తు రణజయవ్యుగ్రులె రామశావణులు 
గదినినదృష్టి. నిర్ధాతపాతములం జదినీన మెఅుంగులు చదల్యవైై6 జెదర 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


458 గశ్రీరంగనాథ రామాయణ 
లలా. నేనలలెంట సీంహనాదములు, గలరా నాకావిలోకంబు లన్ని యును 
నామేటివిలుకాలు లనోగన్యవిజయ, కాములై రణచిత్రగతు లొప్పుమెజయ 
దినకరానలకల్పదీర్ష నిరత, ఘనశాతశరసముత్క_రపరంపర లం 

గరములు గళములు కకుము ల్భుజము, లురములు నిటలంబు లూరులు బరులు 
నేసి నొప్పించుచు నిరువురు గదిసి _త్రాసుల్రై .దొరసి విత్రాసులై 'బెరనీ 
యంపకయ్యుము నేయునప్పు డొండొరుల, సొంపు చెంపును దెంవు మాడ నచ్చెరువు 
ఫలితవిక్రమసమ్మప్రారంభు లగుచుం, దొలంగక చేతుల దొనలయమ్థులకుం 

జూచిరి తివిచిరి సంధించిశేయం బూచి నేసిరి పోయెం బొమ్మని తెలియ 

రాకుండా నప్పు డారామకావణుల, భీకరకరశ రాభీల వేగములు 

గణనలు క మములు గడచి యందంద, రణచండకోదండరవిమండ లములం 
గ్రేంఖచ్భరాంశులః "జేర్చి పుంఖాను,పుంఖంబు లగుటయు6 బొంకుగావించి 
చాణబాణాసన, పౌధులకీణ, తూణీవ లేయుచోం దొడణగి యొండొరులం 
బ్రతినేసి యొకటికిం బదియింటి వెనుక, నుతేశ_క్లి దానికి నూజింటి వెనుక 

"వనుకొని దానికి వేయింటివనుకం బనిగొని దానికి బది వేలు వెనుక 

నుడుగక దానికి నొాకలమ వెనుక, మడువక దానికి మజికోటి వెనుక 

నేసినశరము మున్నే సినశరము, రానీ యొక్క_ట దాతు, రామరావణుల 

నరినప్పు డమరారి నారి సానించి తలకొని బేవగంధర్వ బాణములు 

పరువడి నేయంగం బబు లెంచుచునికిం బరికించి చూచి యప్పరనూస్త్ర వేది 

తడయక "దేవగంధర్వ బాణముల, వడినేసీ పొడినేనె వసుభేశుం డంత 

నలుకమై రావణు౦ డారాముమో(ద, బలువిడి రాతసబాణ మేయుటయు 

మిడి గ్రుడ్లు నిడుదలై మెజయుకోఅలునుు సుడిగొన్న కణకుజుంజురువెండ్రు,కలును 
నసదృశోన్న తిమించునట్టికాయములుు పొసగ దాననరూపములతోడ నిగుడం 
గనుంగొని రఘుకులాగృణి యల్క_ మదిని దనరంగ వెప్ణువాస్త్రముం . బ్ర యోగించి 
తరణిదీధితి నంధతమసంబు నడయు,కరణి రాష్షసబాణ గౌరవం బడం3 

నంత రావణు డురగ్యాస్త్రంబు వింట్క నెంతయు సంధించి యేనె నేయుటయు 
నామవాబాణమునందు బాణములు, భీమసక్పంబులై "పేర్చి యందంద 

పదియు నిర్వదియును బండ్రైండు రెండు, వదుమూండు మూండును బదునేను నేను 
తలలతో దలలవై6 దళతళరుచులు, గలమవామణు లతో? గడశమెం జేర్చి 
గరుడ వాహనుండని కాకుత్‌ స్థుమిా(ద, బరవసంబునవచ్చు. పాపదండనంం 
జదలనత్యుజ్ద వ్రలజ్వాల లెల్లెడల, 'వెదచల్లుచును వచ్చువిధము వీమీంచి 

కాకుత్‌ స్థకులభ_ర్హ గార్గుడాస్త్రరబు, గైకొని సంధించి కకతనేయుటయుం 
గడుకొని గారుడాకార బాణములు, వడినండుం బ్రభవించి వసుధ గంపింవ 
వరపకుసభఘాతే వాతవిధూత, ధరణీధరంబులై తడయక నిగిడి 

నడుమన త్రుంచె నన్నాగబాణముల, నుడువీథి సుకలుండి యుష్ప్చాంగి యార్వ 
వెండియు నాదైత్యవిభునివై నగ్ని, కాండంబు నిగిడించెం గాకుత్‌ స్థుం డలిగి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 692000౪1 ౮/౧ Kosha 


త 


Vinay Avasthi Sabb నీ సంగా A 
a న క్‌ 


అది భూమవిస్ఫులిం గా క్రాంతదిశము, నది సికాదగ్ధనుర"ధీశవనము (గ్ర 
నగుచు నేతెంచు సుఠారాతి యుగ, మగువారణాన్త్ర, ముద్ధతినేయుటయును 
ఘనసమరాహంబు నాకసమెల్లం గప్పి, పౌనర శంపాజాలములీ వానగురినీ 
యనలసాయకము వెంవడచి గర్డిల్లం గనుంగొని రాము డా కాండంబుమోంయ 
వాయన్యుళర మేనీ వారంచె దనుజుం డాయెద దంతిముఖాస్త్రంబు వజవ 
దానం బెక్కుగు దంతితతి గళదృపాళ, దానజం బాలిత థా శ్రియై కదియ 
శ్రీరాముండును నారనింవా స్త్ర మేన్కె బోరున దద్భ్బాణమున నీంహచయము 
దారుణతరసటా తారితసకల, నీరదనివవామై నిజఘోరనాద 

చలితదిగ్ది ్టరదమై చటులత నిగిడి, కులిశో గ నఖములం గుంభముల్వ చ్చి 


-అ౮ రానణు(దు శ్రీరాముల శూలము వేయుట, ఆతా 


హ_న్తీసంతతిం ద్రుంచె నయెడ సలు, పస్తుతిచేని రాపార్టివో_త్హముని 
గలుషించి యప్పుడు కల్పాంతవహ్ని, తులితమై మంటలు దొలకాడుచుండ 
నాలోన లోకభయంకరాశకార, నూలంబు గొని రాము జూచి రావణుడు 
వసుమతి కంపింవ వారిధు బ్రలంగ్క దెసల నెళల్లెడలం ట్రతిధ్వను ల్చెలంగ 
బిట్టుల్కి_ భూతము ల్బెదరం గట్టల్కు, దట్టించి నీంహనాదముచేనీ వలిగా 

పన్ని రా రామ యీవటుకూలవహ్ని, నిన్ను నీతమ్ముని నీలు గావించి 

పోర నిన్నెదిరించి పోరాడి చన్న, వారినారులబాప్పవారి వారింతు 
జూడుము నీవంచు శూల మంకించి, యోడక రాముమై నుంకించి వైచె 
దానిపై రాము డుద్యగ్క,ండై కినిని వానలు కల్పాంతేవహ్ని నై గురియు 
వురువూతుపగిది నద్భుతేశిత్నాస్త్రములు, గురియంగ నది దాన. గుదియక వాని 
నుజక నీటుగ చేన్సీ య్యుగ్ర వేగమునం బటి తెంచుగతిం జూచి భానువంశోజుండ్తు 
'దేవేంద్రుం డర్థిం బు త్రెంచినశ_క్టి వావిరిం శ్రాకొని వైచె వైచుటయు 

నది నిర్ణళద్దంటి కారావ మగుచు, నది విస్ఫురత్పావ కారంభ మగుచు 

నది యత్షసుర ఖేచరానంద మగుచు, నది రాతసాలోకనాఖీల మగుచు 

వజలు మనో వేగవాయువేగమునం బబ తెంచుళూలంబు ఛస్మంబుచేనె 

నవ్పుడు రావణుం డలుక చిత్తమున, మువ్చిరిగొనంగం 'గార్షుకదళ కంబు 
ధరియించి పేర్చి యుద్మ్శగు,డై యార్చి, శరవృష్టి మురచిన జననాథసుతుండు 
తా నేకకళోదండధరుండయ్యుం దునిమె, ' వానియిన్త్రము లెల్ల వారనికడిమి 
మదము మత్సరమును మానంబు చలము, గదురం గన్ను లనిప్పుకలు నివ్వటిల్ల 
'రావణు6 డెంతయు రఘురాముమో(ద్క వావిరి నములవానలు గురిన్సి 
కుదియనికోపంబు కొలందికి మిగుల బవీయింట నూోతలిం బదియింట హరుల 
విక లసత్తు సలంజేనీ విషమాస్త్ర 'మొకటం ట్ర కటంబుగాం ద్రుంచ బటు కేతనంబు 
వివులచింతాభరవివశళులై తూలి కవులు నాకవులు నొక్క_ట విన్న నై. 
భువనము లృంకించె బుధుడు వేధించె జవమున రోహి ణీశకటంబునందుం 
బటుతర తేజంబు భయదంబుగాగ, నట విశాఖకు వచ్చె నంగారకుండు 


ర్న 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


460 య. 
చటులో (గృతరభంగి జలధు లుప్ప్బొంగ, నటదూర్శి మాలిక ల్నభమంది పొరలే 
నెగయునో శ్వానలనిష్టురః శిఖలు, పాగలచందముగాంగం బొగయంగం వొడలా 
ఈ గాంశువింబంబు నొరయుచు వచ్చి, యుగ గ్రుదీవ్తులలో. మహోల్క_లు డుల్లె 
నవిరళతర లేజ మటు మ్రూనుపడంగ, కవాతు నడు మందరళ్మి యె తా 


oe 


తాం ప కగస్తురు లాదిళ్యహృదయ ముపడేగించుట. రికా 
నలినప్పు డేచి వామనం లెం దలంకంగ నందంద దశకంఠళుంజేయు 

శర వేగగతిం జూచి జనలోకనాథుం డరువంది చింతింవ నట యగసు స్తుుండు 
చను దెంచి మ Se నీక్షించి, విను మహాభుజబలవీర రామ 
వితతంబుగా నాజివిజయంబుచేయు, నతిగోప్యమగు చున్న యట్టిమం త్రంబు 
నెలమితో హృదయ, మలర ననుష్టింపు “నువనీశ తిలక 
యిమ్మహాజపము నిప్పుడు నీవు, సమ్మదం బడరంగ శ, క్ర గాల్చెదన్రు 
ది es య నివి దాకిఖమడంశు, గప సర్నామంగళ మోత తుభూతంబు 
వెలయ సురాసుకవినతుంతై. పాల్చు, జలజాప్తు. బూజింపం జను నీకు నధివ 
యీలోకలోచనుం డెల్ల లోకముల, జాలరశ్యూలు నిండ జరియించుచుండు 
బ్రషాయు విష్ణుండు ఫాలలోచనుయ, బ్రహ్హకల్పాదిని ఛానుండై నాండు 
మది సర్వదేవ తామయునింగా నెటీంగి, కదనంబునప్పు డీకమలబాంధ వుని 
నెవ్ష(డు కీ ర్తించు నింవుసొంపార, నవ్వీరునకుం గట్టు నాహవజయము 
అనుచు నమ్హునివరుం డా శ్రనుంబునక్కు బుతు నాసౌరజప మాచరించి | 
యప్పు డత్యున్న తులై. రాఘవేంద్రు, 6 డుప్బొంగి రావణోదో్యోగంబుం జూచి | 
ఘా రావలోకనాన్న లు కన భూరిధూ మ్రూయతభ్య్రుకుటి నిక్కించి 
-వెరిణి రావణుర థాభఖీలఘోటముల్క నురుత ఠా స్రంబుల సురుక నొప్పించి 
గరశర శ్ర యము శావణులలాటమున, సరిం గ్రుచ్చి యురుర కృసంసి కుంజేనె 
నప్పుడు we _రృసిక్తాంగుండై చూడ, నొచ్చె లం యం Gr వాత దు 
శరవసంతాగవసమయస్తుఫుల్ల, తరణారుణానో కతరువ్రచందమునం 
గుపీతుండై. యంత రహ్‌ గో భర రాము, విపులవతుంబేసె వేయిబాణముల 
నధమప్రయు_క్షంబు ఖై. సురద్రోహ్కవిధి కోసరింపక విషశ_క్టి మెజని 
నిర్మ ల క్తి నల చెడని ధర్మ ౦బు విడిచి యుద్లతశ క్రి నిగిడి 
చను బెంచి రాఘ వేశ్వరుని నొప్పింపం జన నధోగతిగాక సద్దతి గలడా 
యనినచందంబున నద్ద కానసుని, ఘనబాణములు వచ్చి కాకుక్‌ స సు గాడి 
జగదద్నుతంబు గాం జని భూమి దూరి, తగులక నిగిడి పాతాళంబుం బొచ్చె 
నురుతరక్షుతముల నుజిక పెల్లుబ్బి, తొరుంగు నెత్తుట దొప్పదోంగ రాఘవుడు 
ప్రశయకాలాభీలపావకజ్వాలు నై. నిట్టుండునన నిండ మండి 
మండుచిచ్చజకంటిమంటలు మింట, నొండొండపర్వు కాలోగ్రండో యనంగం 
జండ తేజమునం (బ్ర చండమాన్తాండ తం 
మానితళశరపరంపరలోలి వజపి, మానగర్వముతొంటి మదమును నుడిపి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 692000౪1 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
యు ద్ధ కాండ ము. 461 


యనినేయం గాలునే యాడకయుండం దనువెల్ల జక్షరితంబుగాం జేయ? 
బర్విడి రఘురాముబాణవేగమున, నిర్విళ్లుండై యురీడె నిల్చి రావణుంయ 
దశరథనసుతుండు వ,తావభొాస్క_రుండుు దళకంఠుం జూచి యువ గ్రుడై పలికె 
నేలరా రావణ యిట్లు నిరి జ్ఞుశీలుడవై. యుండ జేష్ట్రలు మజుచి 
'యోడ నెన్నండునని యుగ్రాహవముల, నాడుదు బీరంబు లవి యెందుం బోయెం 
'బెరింగి మాయన్నం గుబేరతు గాజించి, వరునిచందమునం బుస్పకము: దెచ్చుటయు 
మణి యరణ్యములందు మము 'డాంగురించి, చెజుంగొని లంకకు నీతం దెచ్చుటయు 
నివి వీరకృత్యంబులే దళగ్శీన, యివి పౌరుషములని యిందు గర్వింతు 

వడిం బురాకృతదోషవళుండ వై చిక్కు,పడి నేడు నాదృష్టివథమునం బడితి 
వడితిగాకింక నీప్రా ణముల్తానక, విడుతునే నిన్నేల విడుతునే లంక 

హరిహర బ్రహ్లాదు లడ్డ మైశేని, బొరిగొందు. బోనీనుం బోర సాధింతు 

రానణ నేడు నీరక్తమాంసముల్సు నేవింంంజేయుదుం జెలలి భూతములః 
గప్పచిత్తుడ వతి కామాతురు(డవు, దుష్ట్రబుద్ధివి సుర, ద్రోహివిగాన 

బదిలమై నిలువక పాణీలేనియును, బొదివి ని౯ా జంపుట పుణ్యంబు నాకు 
నాసన్న మృత్యుండ వైననీతోడ, నీసుమాటలు వల్క నింక నేమిటికి 

నీవి క్రమంబును నీభుజాబలము, నీవై భవంబును నేడు చావెదను 

గలన నీతమ్ముని ఖరుండనువానిం బొలియించు బబు వే భువనభీకరుని 

నింక నొక్క_టి నీకు నెజింగింతు వినుము, శంకింప వలవదు జనకజ నిచ్చి 
శొరణను కాచెద సమరంబు నేయ, నురుజయం బిఏ నీకు నోటమిగాదు 
ఆయువు వరళ_క్షి నధికంబు వడనీ, మాయావిధంబులు మతింబెక్కు 'లెణీంగి 
సమరో గృ శస్తా స్రసామ గి, గలిగి, యమ రేంద్రుం డాదిగా నఖిలదిక్పతుల 
మూండులోకంబుల ముసు గెల్బియున్న, వాండివీరుని నిన్ను వధియింతు ననిన 
మర్కటయూథవు ల్తడి సంతనిల్లి రర్క_తనూభవుం డావిభీషణు(డు 

భూవర జయమును బొందు నీవనంగ, రావణు వీటీంచి రఘు రాము డనియె 
నింక నొక్క_టి నీకు నెణీ(గింతు వినుమః, శంకింప వలవదు జనకజ నిన్చి 
శరణను కావెద సమరంబు నేయ, నురుజయం బివి నీకు నోటమిగాదు 
యనుచున్న రఘురామునత్యు గృభాష, లనలార్చులై తన్ను నడరి కాల్చుటయు 
నలుకమై నులుకుచు నద్దశాననుండు, బలియుండు జూనకీపతిం జూచి వలిశె 
దురమునం గొందజు దుష్టరాతసులం 'బెరింగి జంవీతినని వే ర్చెదు కడంగి 
నన్నెఅుంగవు నీవు నాలావుకొలంది, మున్నెఆుంగవు నేను మునుమిడిం దొల్లి 
యతిలోకకృతు లైన యవమగంధర్వ్రవతుల దేవతల దిక్పతులం బెక్కండ్ర 


'బలువిడిం గాణీంచి భంగించి నొంచి, చెలగి వర్పింతు విశృంఖలవృ త్తి 


సమబలప్రాఢి విచారింప శేను, సమరంబులో నిన్ను సరకునేయుదునె 
నిన్ను నీతమ్ముని 'నేండాజిం జంప్కీ కన్నులపండువు గాం జూచి కాని 
యూీోలంకం జొరనింక నేనంచు మించి, 'కాలాగ్నికల్పుండై. గడంగి రావణుడు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


క Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
462 శ్రీ రంగనాథ రామాయణము 


వ. నాకసమును మండ రాఘవుని బవాదివ్యశ స్తా స్తవం కులం బొదివెః 
దివినం గోవీంచి భూపాలుం జేనెం బొదిగొని ప్రతిబాణములు సహ్నస్తములు 

అప్పును రఘురాము6 డధిక సంతోప, ముప్పాంగ శెట్టించి యురువరా "క్రమము 

చెనజియా తాటక జీటీననాయడు, ముని యిచ్చు దివ్యాస్తముల మదిః వం 

దలంవులోనన వచ్చి తమమూ ర్తులొప్ప, విలసితజయలింగ విస్ఫులింగ ముల 

నమర దివ్యా స్త్రంబు లవి వెలుంగుటయ, సముచితే స్థితి వాని సంధించి మించి 

కొండపై బిడుగులు గురియుచందమునం జండత సవ్యాపసవ్యంబు "లేనీ 

తనియక మజీయు నుద్ధతళ క్రి మిాఆు ఘన బాణవృష్టులం గప్పి నొప్పించి 

-అ౦ రావణుండు మూర్చిల్టుట. ఆ 

కడంకమైం బోరాడంగాం బొడనూడ, నశుమోక దశకంఠు నలి జిక్కునటీచె 

.నారాముశరహతి నవశు(డై దనుజుం డారభమధ్యంబునందు ్రాలుటయుం 

గనుంగొని ఛీతుండై కాల కేకుందం, గొనిపోయె నరదంబు స వెడల 

.సురలప్పు డెంతయు జూచి యార్వంగ(4 దరుచరయూథము ట్దగ నుత్చహింవ 

నొలనినలావు మై నొకకొంతవడిక్కి బలశాలి రాతసపతి మూర్చ దేరి 

ప వృథనవిక్ర 'క్రమసమస్రారంభుం డగుచు, రథమువవై నిలిచి సారథిం జూచి పలికె 

ట్‌ నాటు నప నురుకీ ర్తి ద్రెవ్వం దేరింత యెడదవ్యు దెత్తురే యనిన 

నోడినవాండవై యుండ నీపగతుర గనాడినవాండనై కొనిరాక గాదు 

రథిసంకటంబు సారథిం గన్న చోట, రథము మరల్బుట రణధర్మ మెందు 

నటుగానం డెచ్చితి ననవుడు వాని, వటువి వేకమునకు కరం మెచ్చి 

పరవుసమ్మదమునం బసదనం బిచ్చి, సురవైరీ యప్పుడు నూతు వీక్షించి 

రాము6  కున్నాండదె రణమధ్యవీథి, రామునిరథమువై రథముం బోనిమ్ము 

నావుడు నరద మన్నరనాథుం గదియ, ద్రోవనక్కాలశకేతుండు బిట్టు వటివె | 

దళకంఠునరద ముద్గతి రాంగం జూచి, దకొరభసుతుడు మాతలి హా వలినె 

నదె రావణునిరథ మరుదెంచుచున్న, దదె మనరథమును నటం బోవనిము 

దృష్టి. చలింపక తీవ వ్రబాణముల, దృష్టించి 'వెాజవక తిరుగుడువడక కే 

వదలక కుదియక నవస బగ్ధముల్సు పదిలంబుగాం బట్ట వఅవు రథ్య్గముల 

మాతలి హయములమనసు నీవె వెలుంగు, చాతతరథ చేగ మలతివిచి త ముగ 

సారథ్య మొనరింపు సకలంబు నీవు, నేరనియది లేదు నీకేల ఇవ్వ 

మస నవసవ్యు మగుత్రోోవ నాతీం డనిమిషా రాతిపై నరదంబు, వజప 

లోకకంటకుండు త్రిలోక ఖకరుతు, భూకంపముగ మహాద్భ్బుతశితా స స్త్రములు 

రథముపై గప్పి సారథిం జిక్కు_వణిచి, రథవాహముల నొంచి రాద ంబు మించి 

కాండ మొక్క-_ట విల్లు ఖండించి వెక్కు,కాండంబు చేసి రాఘవుని “నౌప్పించె 

నొవ్చింప నొచ్చి మనోవీథి నలుక, మువ్చీరిగొన నుగ్ర మూ ర్తిమై కడలి 

దేపెం ద్ర 6 డర్భిం బు క్తెంచినవిల్లు, వావిరి రామభూవరుం చెక్కు వెట్టి 

"అనీన లా నిననాదనలం బజీయలై బ ర్రైవోండభాండంబు వగుల 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 692000౪1 ౮/౧ Kosha 


' 
| 
| 
| 


Vinay Avasthi Sahib dag van Vani, Trust Donations 
యుద్ధ "కోండ ము 468 


డానసగ రాష్ట్రల, భానుభాసన సుకములై వరు న చ్రములు 
శతేములు వేలు లతలు కోట్లు మజియ్యు శతకోటు లకు ృచసంఖ్యలు గడవ 
వాసన వ వ్రముఖగీ ర్వాణు లుప్బాంగ, నీసున ని నింధ్రారి నెనె నేయుటయు. 

గ కు౮బావకర్తుంతు గష్టుండ డస్థిమయ, వెడమాయముల ప్రోగు వీనిలో నునికి 
ధర్మ వ్ర యు మెం దని వకు ధర్మ ౦బు గాదని తలహాసి ర్‌ 
పోఫ్రహాలిక నుచ్చిపోనుచు నుండు, నాన కాడి రాముబాణములు 
ఎడ లేచు రావణుం డిలగనాలు నింక, నగలకుం డిటమిోంద నని ముదం బొదవ 
ధరణికి సురలకు ధరణినంచనకుం బొరింబొరి నెజిలింవం బోను చందమున 
నొకక కాన్ని ధరణికి నొకకొన్ని దివికి నొకకొన్ని లంకకు నురవడిం బోవు 
సానకో గ్రంబులై వరువడి నిగిడి, రావణు గొనిశాడు రాముబాణములు 
నెజిసి రతా నిబిడంబు లగుచు, నజీముటణి జడిగొన్న యంవవానలకుం 
కలక మురలక దివిజారి దివిర్కి ధరణీళు నురుశరోత్క_రముల నొంవె 
ఘనబాణని క్రమ క్రమబాహాు. లగుచుం బెనంగి రిబ్బంగి న భేద్యవి క్రములు 
సమసత సమ వస; సమబాణవిభవ, సమసమశరారంభ చతురు లై కదినీ 
బలముల 'నేర్చుల బాహుగర్వములం దులదూగి యిద్దలు దురములోవలను 
'నెజనీనకినుకలు నిండ నొండొండ, వెజవిడి పోరాడు గరా లన 
నేడహోరా త్రంబు లెడ తెగకుండు రూఢి బోరాడి రారూఢి వి క్కములు 
అ త్రణి శ నెత్తురు వర్షించె నిల్చి ల. 

ఘునర థాళ్వములతోశల నివ్వు లురి లె , నిసపచిచ్భాయ లనేక కంబాల 
నిలువవు చచ్చెదు నేడు నీవనుచుంబలిక రావణు జూచి బలనీ భూతములు 
గాలిచెదు రాఘవత్సీతివ నీననుచుం వలనొప్ప నాకాళవాణి భాషించె 
తనవైన దుర్నిమి త్త త్రము లటు నూచ్చి యనిమిషూరాతియు నాన పోవిడిచి 
ధృతి వెంపు దీవింవ దివిరి కాకుత్‌ స్థ, నతిశాతశరముల నడరి నొప్పించి 
కరవాలములు మవహాగదలు చక కృములు, పరిసఘులు శక్తులు ద్రాసము లై. లై §చె 
వైచిన వానివై వజ్రసన్ని భము, లై ల చండకాలానలాకృతులై న 

సాం ద్రార్ధచంద్రాస్త స్తచయ మేనీ రామ ,చంద్రుండు నడుమన చక్కు. గావించె 
Tt నత్వ్యుద గ తను, ఘోరనారాచము బ్రురియించె మజీయు 
జలమున రాఘవేశ్వరుండును వాన్ని నలినర్ధచంద్ర బా బాణము లేని త్రుంచె 
నారీతి నిరువురు ననోోన్యసమర, ధీరులై జయకాంతం జెగి పోరుచుండ 
సమరంబులో నద్రిచరనిళాచరులు, వహ. ములు గొనుచు 


'రణవిచతమణు లై న er రణశేళిం గనుణగొవి రణేలి మజుచి 


వరువడిం జిత్రరూప పంబులో యనంగ నరుదంది చూచిరి యద్దశానను(డు 
తనచావు నిక్కంబు తానెణీంగియును, గినిసీ రాముడు దనౌాలు వెలేంగియును 
నంతయు. గడంకతో నిరువురుః జలము, లంతకంతకు నెక్కు_డై పోరుతతినీ 
గనలి కాలానలకల్పుండై రోప్యమునం గన్నుగవల నిష్పుక లుష్పతిలంగ 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


శి Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
464 శ్రిరంగనాథ తామాయణము 


నిండ్రారిరథ కేతు విలం గూల్చె రామృచంద్రుండు నిశితార్టచంద్ర, యును 
నారావణుండును నధికరోషమున, ఘోరబాణముల నెక్కొని రథాళ్వముల 
మాతలినేనె నామార్షణనిహతు, లాత తాంబుజనాళ హతులచందమున 
నారాఘువెంద్రుని నాతురంగముల, సారథి నొప్చింపం జాలకయుండ 
వోసంబులును నట్టవోాసము 'ల్చెలంగ, వాసీగం గవులు రావణుని మార్కొనినం 
దరుచరనేనవై6 దనమాయ మెజసి, సువకంటకుచు మహాశళుగవృష్టి. గురినెం 
గురిసినం దద్చాణకోటులచేతం దరుచమల్దడిని రత్తజి రామవిభుఃడు 
సారథి రథరథ్యసహితుంగా జ త్యు, భూరిమారన్లణములః బొదివి నొప్పించె 
దళరథసుతునివై దశకంధరుండు, విశిఖజాలంబుల వృష్టిగా నపుడు 
కురిసిన గనుంగొని ఘోరబాణముల, నరుచుగా సంధించి యమరులు వొగడ 
నతని నాకాశంబు నవనీతలంబు నతిరయంబున రాము: డమ్ములం గ వ్చెం 
బగ లెల్ల నమ్ములపందిరినీడ, నొగి రాత్రి శరదీ పి నుడుగక యుండి 
తనరుమహేం ద్ర మందరమహీ భరము, లొనరుథై ర్యంబుల నొప్పుచందమున 
నలి దిరంజై. నిల్చి నభముతో నభము, జలధితో జలధియు సరిం బోరుకరణి 
రామరావణులసం, గామంబుతోడ, 'రామరావణులసం, గామం బె పోలు 
ననుటకు: దగి మహోద గృకోవనులు, దనరార నిరువురు; దమకించి పోర 
జలదగర్థితధనుర్హ్యాఘాోషములను, గలహనిస్టుర బాణఘట్టనధ్వనుల 
జితవర్మ సమరో గ్రనింహనాదములం జతురర థాళ్వ హేషావిరావముల 
నుదధులు ఘూర్జి!ల్లై నుల్క_లు డుల్లెం ద్రిదళు లుష్పాంగిరి దిక్కు_లల్లాడె 
బెగడె భూతంబులు పృథివి గంపించె, దిగిభంబు లూటాజెం దిరిగా లోకములు 
నగములు వడంకెం బన్నగభ_ర్త దలంయ్కె నగణితప్రాఢి నిట్లరిమి పోరాడం 
గడకలు విడిచి యు గృతేలుడ్డి కొంత, తడ విద్దబును బాహుదర్పము ల్పడలి 
ఘనబాణసంఛానగతు లుజ్జగించిి కనుంగూనుచుండిరి కలయ నొండొరులం 
'దెమలీ వై వయిన ఫ్రూత్కృతులు నార్చ్బులును జెమటలవజఅదలు చిలుతవాుంకృతులు 
నలయికలును ఘటికాగర్గానం దేరి మలుగనిచలములు. మజీయుం జే రేవ 
నత్యు గ్రనిగ్రవావ్యగ్రుఖై. కదిన్సీ రత్యంత కాల కాలాకృతినప్పు 

0 శ్రీరాములు 'రావణునికరళిరంబులం చెగ చేయుట. 0ఆా- 
డలవుగై ర్యంబును నలుక దీపింపం (బ్రశేయనాలమునాంటి ఫాలాముపగిది 
ఘన శాతకర్క_రి క్రృకచభల్లంబు, నినవంశవల్లభుం జెనంగ సంధించి 
యరుదరు దనం ద్రుంచె నద్దకాననున్సి శిరములు పదియును చేతు లిర్వదియు 
త్రుంచుట బొంకొకో త్రుంచితీ ననుచుం ద్రుంచిన రాముం డద్భుతమంది చూడం 
గరవాలములను ముద్దరభిండివాల, శర చాపేయారచయములం దనరు 
కరము ఖిర్భదియును భునకీరీటముల, శిరములు పదియును 'జెచ్చెర మొలవె 
"మొలచినం గోవీంచి మొగి ద్రుంచె మజీయుం: దలలు చేతులు వేరి, దశరఖాత జుండు 


తలలుష్ట వడిం ద్రుంచుతణిః గ్రింద మొలచ్చు తలలకిరీటము _ల్హద్బాణతతులు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


— న en 


‘Vinay Avasthi రదర శ &usDonations 465 


తాకి మ్రైయుట చెవి దాశకమున్న, ఆాంకునత్తలలయువ గ హానములు 
తరమిడిం ద్రైవిన తలలోలి మొలవం బర మేష్టిచేం దొల్లి వడయుచో వరము 
గలకరంబులతోడం గనుకని మొలవ, బలియుంైజై యితడు వడనెనో యనంగ 
దలలొగ్‌ 'మొలతేరం దడపకుత్తుకల, నలిం గాడి రాముబాణము లుంజెనోలి 
"మొగి ద్రైంచుతలలు నమ్ములతోోన మోాంది, శకెగయంద్రోచుచు వెన నెగయున_త్తలలు 
దొంతులకుత్తుక ల్హ్రంచున స్త్ర ములు, నెంతయు రమ్యమై యెొసగౌం జూవరకు 
ఫలితసౌరభరామబాణోత్పలములం గలిపి రావణశిరగకమలనంతతులు 
రమణమై రక్ష థభారానూూ త్రతతులం గృమమొప్ప నెత్తులుగట్టి వేల్ప్చులకుం 
బొలుపాంద నాకాళవుష్పలావికుడు సొలవక పలుమలుం జాస్ర్రచందమున 
దసుజాధివతి గొంతదడవు మూాడ్కు_లకు, నినకులా ధీశ్భరుం 'డేయుచో మజీయు 
ద్రెవ్వి రా లెడు నెడం ద్రైవ్వనితలలు, గువ్వనివేవలై. కొమరొవ్చ నప్పు 
డనిమిపావలియెల్ల నచ్చెపవంద్కి కనుగొన నద్దళకంధరుం శమ 
లలి శిరోమాలి కాలంకృతుండై న, ప్రళీయావసరఘాోేర శై రవువగిది 
నావేళ రఘురాముం 'డాగ్ర హవ్యు గ్రృభావుండై. రణబలవైైఢి దీవింవ 
లశీంచి దృథఢముష్టిలాసఘువగతుల, దతుడై రావణుతలలు బాహువులు 
'తెంచుం (గృమణు మొల తెంచు వెండియునుు, చెంచు గ్రువ్వజ "మొల తెంచు నిబ్బంగిం 
గరములు శిరములు కాకుత్‌ స్థతిలక్కుళరవరంవరలచే జటులవేగమునం 
చెగుటలు మొలుచుట శ్రైలియరాకుండెె నగచ రావలికి నయ్యనిమిషోవలికి 
నాలోన రఘు రామునమ్ముల ద్రెన్సీః రాలుచునున్న యాశరావణుతలలు 
ఆవులింపవు నొవ్వ వలసముబ్దాన్రు, లాన్రుదూలను నిజబోల్లాసము 'ల్పెడను 
గాజువారవు మిడుకవు రెప్ప వేయ, వోజం దవ్చవు వైరనుడుగ వెంతయును 
బగయొండె బొమముడిపాటొం డె నిండునగవాండె నార్పొండె నలుకమూపాండె 
పలుకొండె మెచ్చాండె జైవడి పోరు, నలవాండె ధృతియొండె హంకృతియొండె 
గలుగనితల లేదు ఘనరణభూమి, తలమునం బడియున్న తలలలో నొకటి . 
తలలందు సమములై తలకొనుచుండ, మొలతెంచు తలలందు మొగి నుర్వినగూలు 
దానవాధీశ్వరు తలలు బాహువులు భూనభోంతరము లద్భుతముగా నిండె 
నిండుటం గనుంగొని నిండం గోవించి, వెండియు 'రామభూవిభుం జేయుచుంజెం 
డ్రెంచినశిరమును ద్రెన్వినకరముం ద్ర్రుంచినశిరమును దునింగినకరము 
బలువడిం బుట్టిన బావుదండముల, నలమి యప్పుడు వట్టి యద్దశాననుండు 
గణుతింవరాని వేగము లాను మెజన్సి రణరోపదృష్టిమె రామువై నై చె 
నటిముణి దళశకంఠుం డందంద వైవం బట తెంచుశిరఘులు 'చాహుదండములు 
గువలయహితవృ త్తి కుళలుండై కళల, నవిరళాకృతి జగదానందుం డగుచుం 
గమనీయ వానర గ్ర వామధ్యవీధి, రమణుంతై యొ'వ్పెడు రఘు రామచంద్రు 
గని చంధ్ధు,6 డనుబుద్ధిం గమలషండములు, ఘన రాహుకోటులం గడశతోం గూడి 
యడరి యన్యోన్యసహాయము ల్వడన్కి వడిం జేర్చి వచ్చునై వడిం దాశుచుండె 
30 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


466 Vinay ్రీకయపణాభతానూయానతరుం౭[0౧3 


ఇికములుం గరములు చెలగి యేతెంచు, వరుసలు పంక్తులు వర్ణింప నొప్పు 


మవిజయలశీవివావమున, నారణదేవత లర్లి శోభిల్ల 6 
హా థి ర 


దరిగినతేలలు నుష్టామబావావులుం గురినెడిసరములు ఘూ క కాకాది 

ఖగములు జగము లాకంపింపం బేర్చి గగనమండల మెల్లం గ లగొననిండ 

“సమతకం బై జముకొొలువుహాటమున్య, గరముగ్రృముగ 'మేలుకట్లనం బరంగి 

యుఫ్‌ దప పుటి రాత్రి యిది సంధ్య యనుట, త్రిచళుల కైనను 'ఊలియ రాకుండె 

౭౦ రావణుసికరశిరంబులు మరల మొలుచుటై శ్రీ రాములు చింతించుట. ితూ- 

వగల? *సనబాణదీపులును, వ్ర థనంబులోం బట్టపగలయి తోయి 

నప్పు ౫. పఘురెము. డాదై త్యుంగెలుచ్చు చాప్పింత యైనను జొప్పడకునికి 
నుంగొోని శరసంధిగతులుం బాలించి, తనలోనం బలుమణఖు దలపోయం దొడరగా 

బక శనములు త్రైంచి వేసరీతి, దొరకొని కరములు త్రుంచి వేసకితి 

నెసళు మర్మము లెల్ల నేసి వేసర్తితి, విసువక పలుమాటు వేసి వేసరితి 

నెబ్బంగిం జెనగటార డీదుష్టచిత్తు, డెబ్బంగి దెగటా గు నిద్దురాత్త కుని 

ననియని తలపోసి యలయుటం జూచి, జననాథుతో విఖీషణుం డర్గిం బలి 

వనజాతడాతుని వరమునం చేసీ, యినకులాధీ శర యోాతనినాభి స 

సమృత మున్న ది కుండ లాకృతిం గలిగి, యమృతత్వమూలమై యది చంవనీదు 

డానవుతలలు సుష్టండ బాహువులు మానక నీవెన్ని మాటు లేసీనను 

"మొల తెంచుచుండు నున్తూలముల్దావు, తలంకండు దీన నద్దనుజవ 


ల భుండు 


తణటీమి ఇబడ్వాయి నీను తలలు బావువులు, నలుకుచునా, (డవు నరనాథ కడంగి 
త్య a) Ae న్‌ తో తా ర కా అవ న 
తుఏయేదె వడి సీను), చదురొవ్చ నా గ్నీయశర మేయు మింక 
నానాభిమాలమూలామృశం బిగురు దాన దానవళతి చాన లోదారు 
వ్‌ షల ఆసు ఆ జరు. , 

sD దెగి మణి చేతులు శ్రీదశారిత లలు 
దురములోపల నూటతి పోగల కర లరుదుగా మొలకోంచు నంతటం బొలియు 
వ ల గృజుం డతని, వినయనయజ్ఞానవిశ్వాసభ స్ట 
Dag బలువుటు మెచ్చి, దేవత లుప్పాంగ దివిజారి గ్రుంగం 
గుంగనిథర్శంబు కొనలుసాగంగం గాగిననదు లెల్లం గలశ బేరంగం 
'దెరనిచ్చిత్తంబు జేరి రాఘవుడు, ఘోరంబుగా ధనుర్దుణము మ్రైయించి 
కన అెడె దీస్పని ర్లాతమ్యు.రియు, నసలా స్త్రమరివోస్సి యలవాప్ప నేసి 
యారావణువినాఖియం దున్నయమృత, మారూఢశరవహ్ని "కాహుుతిచేనీ 
మణీ నూటల మ్మిదిమాటులు ద్రుంచి, తజికొని రావణుతలలు బావువులు 

పవరా స్త్ర ౩న నృపకులాధిపు(డు, పరికింం మటి నూటవదియవసారి 
వ నొగిం గరద్వయమ్ము దక్క_ంగం దక్కినతలలు 'జాహునులు 

= D> రి 

'జగనేనె నేసిన నల చెలంి, రగచరవరులార్చి రందంద "పేర్చి 
తలలోలిం చెగి కృక్షథారలు 'ఛాత్రి నొలుకంగ దివి కుబ్బ నొప్పి రావణుండు 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 692000౪1 ౮/౧ Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations a 
యు ద కాండము, 4067 


లేక హవిర్భాగలో లకీలములు, వెకొని మండెకి ప్రళయాగ్ని పగిదిం 
దనువ్రున ఘనర క్షథారలు నిండ, దనుజేశుతనువునై నెం దలయొవ్పెం జూడ పై 
నమణారణచ్చాయ లడరు నసా ఏం బరరాడి భానుబింబంబుచందమున 
నప్పుడు రావణుం డావిఖీమణునిం వ దప్పక చూచి యుద గుడ యలిగి 
యెవ్వరు నెటుగని యిట్టి నామర ర్మ, మివ్వసుధీశున ఇజిషంవ వీడు 
వీని చుంచెద నంచు వి పులోగ్ర కక నూని వైచుటయు నభోవీథినుండి 
యటీముజి నిగిడి కాలాగ్ని చందమున, నెజమంటలుమియుచు నే తెంచుచుండ 
నారామవల్ల భుం డచలుండై ఘోర, నారాచముల దాని నదుమనే త్రుంచె 
జవగొని రఘు రాముశోరవృష్టి వర్విి యుడుగకుండుటయు నందుల రాకున్న 
నలనేవె రాట్‌ నేశ్వతోవవహిం న్నా పాలుపరం బెడయాపి పోవు చందమున 
బోయె రావణు దేసామున నున్న తేజ మాయనసశమున నద్వుతం బగుచు 
తలలుచేతులుటె ద్రైన్వి దళకంపండొక్క, తలయుం 'చేదోయునై దర్శించి యవ్రుడు 
వీరరసంబను వెల్లి చందమున, దోరమై తొగు నెత్తుటం దొవ్పం దోంగి 
తడంబడ నెత్తుటం దడినీ రణోర్విం బవయన తలులా న్‌ బాహుదండములు 
వాని చంచులంజించు వరవక్షీరణము, బూని యొక్క_టం జూచి భూనాథుం జూచి 
చజగొని తనదైన సట లెల్లం 'చెలుక్క చెట విడివకి మ్రోయు నింగంబుభంగి 


నేపారు తనథోటజ 'లెల్లనుం బెలుకం గోపించి వైంబడు ఘో రాహికరణి 


మోసంబు లూంచిన మిగుల గోవీంచి శానీంవంగడ(గిన జమునిచందమున 
మెబనీ లోకము లెల్ల మ్రింగాడిరీతి, నుజక కోపించి మహోగ్ర తొంటి 
యన్ని చేతులలోల యాస త్ర (మెల్ల, నున్న చేతుల రెంట నుగ్రవ మై తోవ 
నాసురవరు. డట్టహాసంబుచేని,  ప్రైసతోమరళూలవరళుఖద్ద ముల 
శరముల సురియల శ కుల గదల, నురువడి వ్రైనీయు నురక వై చియును 
బొడిచియు నడచియుం "బోనీక రాము, నుడుగక నొవ్పించి oes 
దేవత ల్పయమందం దెగి మువారణము, గావించుచుండె నక గాజ మైనకడిమిం 
గడకయు లావును గర్భంబు మిగుల, నడరి ధీరతం బోరు నమశఠారిం జూంచి 
మాతలి భీతుడై మజి రాము ననియె, నీతడ వేటికి నినకులావీళో 
తలలు బాహువులు నిద్దనుజాధిపతికి మొలచునో ర్స్‌ మ్మ 'మొలవక, కమున్నె 
యొడవక ద్రహ్హోస్త్ర మేసీ కా బడ నై తుకాక పే దోర్భలక క్ల కి మెటసీ 
యనవుడు పే పన మ BE, వినుతేవిక కృమభుజావిభవ నిరురుయడు 
విడితమా శొస్త్రాస్రవేదిగావునను, నిది వేళ బ్రవోన్త మెత్తంగ ననుచు 
భూ దేవదేవ శేపోఢ్ధనువే వేద, వైదికకర్షప, పన కనే దలంచి 

నప తొవంబును దర్పంబు మెజన్సీ కను మ్రూయించుచు భరణి గంపింవం 
గౌశికకృత మైన క్ర క తువేళం దనకు, గాశికుం వచ్చనం వైకొన్న యట్టి 
యతయిబ్రవోస్త స్త పో మప్పుడు దలంచి దతత వెదమం త తృములతోం బుచ్చి 


.. 


. తిరముగా నరివోని తెగ నిండం దిగిచ్చి పరయ బ ద్రతౌగ్థలీథపాదుడై నిలిచి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 6920001 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhyvan Vani Trust Donations 
468 or 


శై ఈ మి ది 3 = భయ యువ 
"దేవేంద్రుండావెగా దనిజా లుషప్పాంగ, జవారియురమునై దృ సంధించి 


) a సును లగ బున వసుగత్న తతులు 
వసువులు శెలశకుల వనజాతమిి త్ర వసున్రు లగృంబున వసుంత్న్న 


డగ గ య ళా ౬ నళ వ 

వీయుయముందచణ మసాపృథులమాకుకము, గల నుజ్జ ఏలదివ్యక శ లెల్లకడల 
వష జ ALES 
సహజంబులై వేర్చి సంత తామోస్కుమహిత మె చవవ్యమాన మై సకల 


శాఖామ గాభీష్టసఫలమై చతుర, లేఖావలోకనాలిథ మె నిగిడి న 
నిలువక విలయాభ్రనిర్ధాషఘాషృములు పర్వ మలు "బెవర 
జయజయథధ్వనులతొ 6 జదలు గృక్కదల్క రయమున రావణ రస్థలి గాడి 

ఆరి రావణుడు బ్రహాస్తముచే మడియుట. రిఆా- 
యయ్యింద్రయమవరుణాదులశోత, వ్రయ్యనివర్శము ల్య )చ్చి రావణుని 
ప్రాణముల్లొని యుచ్చి పాలీ యావివ్య, బాణంబు వస మహాభాగంబు గాడి 
నీకూ(తుం జెజంబెట్టి నీచభావమునం ఇైకొనం వలంచిన ఖలుని ప్రాణములు 
శ₹ైకొంటి నేనని కదినీ భూస్టలికిం ట్రాకటంబుగంజెప్పం బబిచెనో యనంగ 
మహీ గాడి పజితెంచి మగిడి రాఘవుని, మహితతూణీరమున్మదవృ త్తి జొచ్చి 
నలి బ్రహమనుమని నాటిచంవుటకుం గలిగినదోషంబు గడ లేర్చుకొనంగ 
నేచందమున నెందు నితరంబులేమి, చూచి రాఘువుమర్వు సొచ్చినో యనంగ 
రాఘవాస్త్రాత తర కాంబుథార, లోసుంబు లై పర్య నొరయుచు వచ్చి 
కులిళథారాహతిం గుంఖిని గాలు కులశై లమును బో లెం గూ'లె రావణుడు 
ఆదైత్యభూరిదేహాతిపాతమున, భూదేవి యప్పు డద్భుతముగాం (గుం76 
గ్రుంగా శై లంబులు గ్రుంగె దిక్కరులు, గ్రుంగా భుజంగంబు గ్రుంగెం గూర్మంబు 
తలంశిరి స్పప్పపోతాళవల్లభులు, దల(కిరి హత శేషదనుజపుంగవులు 
గిరిచరులార్చిరి కీర్తించి రమర, వరులు కిన్నరులు దిగ్భరులు , ఖభేచరులు 
ఆరఘురామువై నప్పర స్రీలు, బోరనం గురిసిరి ఫుష్పవర్ష ములు 
దివ్యుదుందుభులును దివ్య కాహళుల్సు, దివ్యశంఖంబులు దివినిండ మ్రోనె 
శీతలపరిమళాశ్లి స్త వాయునులు, వీ తెంచె దిక్కులు విమలంబు లయ 
సురముని'ఖేచరశోకంబు డించి, పరికించి సకలభూభారంబు డించి 
యభిమతజయశీలుండై 'వేర్చి 'రామృవిభుం డంతం దన చేతిని ల్లెక్కుడించి 
యానందమయచిత్తు, డగుచు నవ్విల్లు జానకీవిభుండు లక్షుణు చేతికిచ్చి 
సకలవానరులును సకల ఖేచరులు, సకలదిక్పతులును సకలభూవరులు 
సకలభూతంబులు సకలదేవతలు, సకలలోకంబులు సన్నుతి నేయ 
ననిమొన గ రాాంధు నంధకాసుకునిం దునుమాడి నిలసీలు ధూర్జటివో లె 


| 
| 
| 
|| 
! 


౧m 


రాము(డు లోకాభి రాములై. విజయ, థాముండై. నవసుధథాథాముంణజై యొవ్పె 
నంత విభ్గీషణుం డధికశోకమున, సంతావమందుచు సమరమధ్యమున 
నలఘుండై పడియున్న య గృ జుం జాచి పలుములు నెలూగెత్తి పలవింపందొడంలో 
నావావోద గ్ర సురోసురభయద, బావులు 'పకులపాలయ్యె నేడు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
యు ద్ధ బారి టో ద్వ 4069 


సురుచిరమృదుతల్పసుభగ దేహంబు, పరుషసంగరభూూమిం బడియెనే నేడు 
అహి తాంధ కారబాలార్క_బింబములు, మహీ గూశెనే నేడు మతికిరీటములు 
వినయవి క్రమనయవిఖ్యాతులందు, నినుం బోల శెవ్షరు నీయంతవాండు 
కడపట నరయంగం గష్టుండు ఖలు(డు, బెడిదుండు వీండనం బృథవి నేర్చడితి 
తప్పుట తప్పుని తలపోయవై తి, చెప్పినమాటలు వెనిం 'బెట్టవైతి 

వెమెయి నయనూర్ష మెటు(గ లేవైతి, నిమ్మన్న జానకి నీనేరవైతి 
మంతేనంబున రాము మర్తు నగా నీవు, చింతింవవలదన్న 6 జేకొనవై తి 
నీమానగర్వంబు నిన్నింతచేనె నేమని శోకింతు నేనింక నీకు 

వలదు రామునితోడి వై రంబు విడువు, చలమొప్పదని నీకు జాటనే తొల్లి 
నిరువమునయనిధీ నీయట్టినుకృతి, వరనతిం దల్లింగా భావింపవలదడె 

జగతిలో తగను విచారింవవైతి, తగిలి నామాటలు తలకూడె నేయ 

అని యని శోకించు నన్న నేరములు మనమున జింతించు మజీయు శోకించు 


అరి మందోదరి మొదలగు రావణుని భార్యలు శోకించుట. తా 


నంత మందోదరి యాదిగా దనుజ, కాంతలు గూడి లంకావురి వెడలి 
యడుగులశెంజాయ లవన్నివె నొలుకం దడయడి మేఖలా దామము ల్పడల 
నటికౌను లనీయాడ నలసయానములు, మెజయలోయలతల మెయిదీగా లులియ 
హారము చ్లైగి రాల నశ్రువూరములు, తోరంబుఖై యొల్క_ దొలంగం బయ్యెదలు 
వీడినవేణులు వెన్ను లనొరయ, వాడినమోములు వరవట్లు గట్ట 

మొకములు దలలును మొగి మోందికొనుచుం ద్రైకటరోదనములు బహూవిలాషములు 
గుదియంగ రోదనీకుహరంబు నిండ గదిరెడినో కాగ్ని6 గాలుచు వచ్చి 
విజీగినరథములు వికలభావముల, బణీయ లై యున్న కపాలకుంభములు 
తునిసీనచేతులు తునియ లై పడిన, తనువులు నురుమెన దంతిదంతములు 

చివినినత లలు విచ్చిన్నంబు ఖై న, గదలును బొడియైన .ఘనకంకణములు 
'తెగినగుండియలును దృఢమస్తకములు, పగిలినగళములు భగ్న శస్త్రములు 
ప్రేవులపో)వులు విశితఖండములు, జీవము ల్విడిచియు6 జెలువాందుకవులు 
హయములు చిద్రువలు న ద్రిళ్ళంగములు, వయింబయింబడిన కబంథబ్బంచములు 
నిలువక పాజడి నెత్తురుశేన్లు, కలిసి మెండుగ బాలు కరటితుండములు 

నడ్డంబు నిడువునై. యృద్రుల క్రింద, గ్రుడ్డులు వెలికుర్కీ. కూలినభటులు 

చేకొని శవములం జిట్టుముట్టాడు, 'కాకఘూ కా నేకకంక గృధ్ర ములు 
రామశరశుతర_క్షపానములు, సోమపానములని సోల్టుభూతములు 

"రాముని గీకురించి రాత నేళ్వరుండు, భూమిజం దెచ్చుట పాగడుభూతములు 
శిరములు పదియును జేతులిర్వదియు, నరుదార నొకరి త్త యట్టం బొందించి 

డై లేయక్రులనాథ తగదు రామునకు, నీతనిమ్హని బుద్ధి చెప్పుభూతములు 
కోోతిబొందులు సొచ్చి కోంతులై వచ్చి, ఛ్రాంతైన కరటికబంధముల్‌ దెచ్చి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


470 Vinay ‘Ee Rhee Ma aE het Donalions 


నడింబేర్చి ఘనర _క్షవార్థిలో ముంచి, గడకంతో నేతువుం గ ూలములు 
నారాయణుడ కు a మరు, మారు శాశుసులని ల 

పనివడి కరటిక బంధము ్రైచ్చి, ఘనత. బేవులు శేషుగాం చేన్‌ చుట్టి 

9 రక్తా కాబ్ధిలోం గొనితెచ్చి వై వెచి, ధీరత మించి మర్గించుభూ* a 
మారాముబాణనిర ర థితమాంసముల, కీరాదె నీనాక సరు యిచ్చెదనవు 
సొలవక మేశనంజాళ్లే కు ననుచు నలినింద్రు దెస జూచి నవ్వు భూతములు 
మదిం చేవగలిగి కుమార తారకులు, హ్‌. సంగ రాంగణముం జూచితిమి 
అదయులై విషకంధ ఠాంధ కాసురుల్తు గదినీనసంగ రాంగణము6 జూచితిమి 
త్రిద ేంద్రవృత్రులు బెగువమై మెజస్కి కదినినసంగ రాంగణముం జూతిచిమి 


స్ట్‌ 


-ఈమాంసఖండంబు లీకబంధంబు, లీమహార క్షంబు లీవింతచవ్రులు 

పాడగాన మేమని పొంగి యొండెండునడరుచుం దొడరుచు నాడుభూత ములు 
రవికులాధివుండైన రామువి కృమము, తివ్రటమైం గడలి క్రీ ర్లించుభూతములు 
-ఈరామవి శ్రమం బేటివిక్ర, వు, ఫఘూో రాహవంబులు కోటులు సలిపి 

వరమా" ర మ ప్రవాహము ల్వబిప్కి పరితృప్టి గావించు ప  జ్కీకంధరుని 
ననిమొనం చెగటాళ్చి నాచవు లెంక, మనేెందు గలవని మరుగుభూతములు 
ఉరురథధ్వజదండ యుగ ళము ల్సి లిపి పారింబొరిం బ్రేవులు పాందొంద ముడిచి 
పరమసమ్మదమునం బ్రమదలుం దారు సరసడోలాశే శిల సలువుభూతములు 

ఎమ్ములు * నమ్ములు 'నెడలుగం లోసి యి మైనచోటుల నెడగబ్ల నిలిచి 

: ప్రియా మొప్ప | బ్రియులును బ్రియలను గ గూడి, త్రీ యర _క్రపానసంభృతశే కలి దేలి 
చేలునొప్ప సుకు నీతతోంగూడి, చ దివించుభూతములు 
కలిగి భయంక రా కార మైయున్న , కలహరంగముం జొచ్చి కడుచోద్యమంది 
పనవుచు 'నేడ్చుచుం బతిం 'బీకుకొనుచుం జను బెంచి యందు రాకసవధూ జనము 
తునిసి నెత్తుటం దొప్పదోంగినకేల్పు తనుపారు కసలయతల్పంబుగాంగ 
నకలంకతరములై యడరి వైంబర్వు, మకుటర త్నా రుణమండల ప్రభలు 

తనుం 'బెక్కుగప్పినం దద్దయు నొప్పు, ఘన థాతువస్త్ర, నికాయంబుగాయ 
ననివడం బర్వి సర్యాంగంబులందుం దలకొన్న మెబ్‌తు చందనచర్చ గాంగ 
జతురసంఘట్టనజా తాస్థిరజము, ప్ర తిలేని వుష్పవరాగంబుగాంగం 
బాలసములాలదండయు ల్విరిి, స వాలి తూంగాడెడు ధ్వజములం గ్రాలు 
య లు వేమటుం చైవీచు వీవనల్దాః 

నంతంతం జుట్టును నవన్నివై నున్న దంతావలళోరుముక్తాపలావళులు 

వరుసతో బడిసిపో వైచిన జెదర్సి కరమొప్ప మల్లి కాకళికలుగాల 

నరుదుగాం బర్విన యారామచంద్రు, శరచంద్రి ద్రికలచేత సంతాపమంది 
వీరలక్షీఘనవిరవాగ్ని6 లాగి 'థారణిం బడియున్న దశకంధఠుం గనిరి 

కని ట్లో కాబ్ధికరడులం దేలి దను చేశువై వై6 బడి దానవాంగనలు 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 692000౪1 ౮/౭౧ Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


యుద్ధకాండ ము. 471 


-ఆర్రి మంవోవరీవిలాపము. ర్రిజా- 
పనున మందోదరి వతిమియ చాలి తన లెదుశో కావి: దరియింన లేక 
కలని బావ్పంబులు కన్ను లదొరుం/గం బలుమాలు నుం త్తే పలవింహదొడగా 
వో రాక్షునేశ్వర హా వీరవర్య, హారణాలంశార హా నాథ యనుచు 
నలత బలువగ లడలు దీవీంంం బలువూలఅుం బలవించి పతిం జూచి వలో 
లంకెశ్‌ నేడు నీలంక లోపలికి, శొంకింవ కీనరశి జాలముల్నొ చ్చె 
నెడరయ్యె నివుడని యిం ద్రాదిడివిజు, లుడువీధి నంచటు నుబ్బుచున్నా రు 
అమశాధివతి గాల్బ్చి యనలుని "గొబ్బి సమవర్షినాజిలో సాధించి మజియుం 
బాశహ స్తుని "గల్బ వవవూను గెలిచి, యోశానుసఖు గౌల్సి యీశాను గాలిచి 
నీలాశ్రలావుగా నిఖలలోకముల, వాలుదు చెందు దురా(తుండ నీవు 
నీకిట్టదుక్షళ నేంచేల కలిగా, నీకంశు బలియురు నక్చిశే కలుగు 
థారశనుతనిమ్ము తగదు రాఘన్రండు, నారాయణుఃతుగాని ననయ గాండతండు 
అని నికు జెవ్పితి నకట! నావలుకు, వినవెతి నీవిధి విన 
దప మాచరించుచో దశకంఠ దొల్లి, వివుతై కనిష్టతో వివరంబుగాంగ 
నీవిం డ్రైయంబుల నెజీ నిగ హించి, తావై రమున' నిప్పు డవి యేమటీంచి 
యనుకూలళత్రులె యాయింద్రియములు, జనకజ6 'దెప్పించి సమరంబులోన 
.నినవంశుచే నిన్ను నిట్లు చంపించె నని నీకు హితులెవ్వ రసుఠాధినాథ 
సురలకు నెబ్బంగిం బోరరానిలంక, నురవడి హనుమంతు. rece వొచ్చెః 
గలంగక జలరాశి కట్ట వానరుల, కలవియే సురలు నీరంటి నేనవుడె 
తరమిడి నాజనస్థానంబునందు, ఖరదూషణాదిరాతుసులం బెక్కండ్ర, 
బలుువిడి నొక్క_ండె పటుబావుశ క్రి నలిరేంగి చంవిననా(టనుండియును 
దల(కుదు రాముని దలంచి నికాజూచి, తలకుట యొల్లను దలకూడె నేడు 
ధర్మతత్పర యరుంధతికం శు నిత్య,నిర్మ లమతి రోహీణీ దేవికంశె 
భూరిగుణోజ్ఞ ఏల భూదేవికంచు నైరణగల వుణ్యసాధ్వి జానకిని 
దెగిం దెచ్చినప్పుడే 'దేవికోపాగ్నిల బొగిలినాండవు గచె భువనంబు 'లెలుంగ6 
చాన యెవ్యండే కర్శంబుజేనె నాకర్మఫలము వాం డందకపోండు 
అతినీతిపరుంతైన యావిభీషణున్క కతులసౌఖ్యము గై ననఘాత్తుం డగుట 
వపున లోకంబులెల్ల  గాతించ్చు పావికి దురవస్థ పాటిళ్లై నేడు 
కలరు నీతాదేవికంచు సౌభాగ్య,కలితలు వెక్కండ్రు కామిన్లు ల్నీ కు 
గామాంధ కారంబు కన్నుల గప్పి, నీమపం చెలియంగ నేరవుగాక 
కులరూవదాకీణ్యగుణగణాశేళిక దలంవ. వై దేహి,నాతరముగా చెందు 
నాకంశు నెక్కు_డో నాతోడ సరియొ, నీకానమికిం జెప్పి నేరగాశేను 
మృత్యు వాక్కొ_క్క_ నిమి త్తంబువలన, సత్యంబు గలుగుట సకలజీవ్రలకు 
నెడనై. నభ్ళుత్యువు నిటం జేరందెచ్చు, వడునునం చెచ్చితి వై దేహి నీవ 
భాగ్యంబుడలనీత వతితోడంగూడి, యోగ స్థ్రంబు లగుసుఖం బొనరం ఛెంపాంచె 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


472 శ్రీరంగనాథ రామాయణము 


నాథ ఇ భాగ్యము లే లేని ననుం జూడు దుఃఖ, పావోధిలోపలం బడి మునింగాడను 

పాలుపాక నీనోడం బుష్పకం చెక్కి, లలితంబులైన లీలావిహారములు 

సలిపితి మంవన్య౭ లంబునందుల గల ఖాతగిరియందుం గనకా ద్రియందు 

నాతతనండ కోని ఇర్జినంటునందుం త్తి తిమె మటియును చెక్కు జేశముల 

నక్క_టూ! ఈ ల గ్ర; మ ఘు నన్నయ డ్రా చెక్కొన్న విధి కడలే శ్చెనే నేడు 

మయుయు న నాతండ్రి ౫ నాముగండు = ॥వ్రియపవు తుజ ఊాహవ ప్రీయుడింద్ర, జిత్తుం 

డని గవర్షముననుండి యనిలోన రామ్కజన నాథుచే నీవు చచ్చు శేనెటుగ 

వీదుగడ గయ డి పృధివిపిం గూల్సు వడునునం జూర్ల మె వసుధ వై6 బడితి 

వ్యయ భనకు న్‌్‌ మృత్యు వై యుండి , మృత్యువపాలైశి మేదిని గూలి 

వై రులసషుఐను మధ్యే ముత్తు Dn గె "నేండాఫలంబు 

| బలవించు నసు Hr, గనుయాొని వర్ణి ంచు6 గన్నీ రునించుం 
పంయికుం వొరుగుకన్నీ టం, గడుగు నాననభూలి కడుంజిన్న వోవు 

కీలించి తేలు వెం 'గలిఖోం దారు వాలుడెందము గంద వగచు నాత్తేళు 

తలయె శ్‌ =. ౨:0 ధరియించి చూచు, తలయూంచు వలచేయి ధరణిం బొరల్పు 

పోయెం బామ్మను రామభూపాలుం డింత, నేయునే నేనేమి నేయుదు నింక 

నని యలమటంబొందు సవన్నివై6 బోరలుం దనదిక్కు లేమికి దద్దయు వగచు 

అం నిఖిషణుండు మందోదరిని చూచి దుణణంచుట. తా 

తుఏిలేనిశో కాగ్నిం దొడరి యిబ్బంగి, వదలక కాలెడి వదినెను జూచి 

యడుగులవైంబడి యాత్మ లోంబెద్ద, యడ లిన్మ డింపంగ ననె విభీషణుడు 

వడితోడం చే బేర్చీ వుల పడంతుక రఘురాముబాణాగ్ని నిగ 

వజ తెంచి కాఘవప్ర, ళయమారుతము, సరస రావణపారిజాతంబు గూల్చి 

గమి విచ్చిపాటి నా నైరి సమదరావణసామజంబును జంవె 

నతులితనికితరామామాఘబా కె శతకోటి రావణశై లంబు దునిమె 

బలువిడి రాఘవ ప్రళయచాహాగ్ని, నని దశాననకాననము నీబుశచే?ె 

బడంతుక రాఘవాపరప యోరాశిం గడంగి రావణదివాకరుం డ స్తమించె 

ఖరక రాద *ఘరఠాఘ్టువనీల మేసు, శరవృష్టి రావణసప్తార్చి నాన్చి 


ఆగి రాముడు విళీషణు నోదార్చి రావణునకుం చే ్రేశకృళ్య సంబులం చేయించుట, 9ఆా- 
నని వెక్కుభంగుల నడలుచునున్న, ఘనవిభీషణు. జూచి కాకుత్‌ స్ప స్థుం డనియె 
నీవనితలయేడ్చు లింక వారింవు, మోనును శోకింప కీటమిీంద నుదుగు 
పరిగొని శూరులు బవరంబులోనం బరులచేం జత్తురు పరులం జంపుదురు 
జయ మిద్దజేకి లేదు సమరంబులోన, జయవరాజయము లస లితముల్లావు 
సకలసుపక్యోల సాధించె నితడు, సకలగంధర్వుల సాధించె సీతం 
'సకలదిక్సాలుర సాధించె నితడు, సకలభూపాలుర సాధింవె నితండు 
వకాంగవీపం డహీనసాహసుందు, లో వైకజితుడు తి త్రిలోకఖీకరుండు 
మీోాయన్న రణమున మిక్కిలి కడిమిం జేయాపవం చలము జూచిలికాదె నీవు 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha , 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


యుద్ధ కాండము. 473 


-ఈచందమున నిల్సి యెొవ్వండు పోరు, నీచందము నెదిర్చి యెవ్యండు చచ్చు 
నీలావు నీణావు 'నెన్వరు వడయంజాలుదు రక్కటా! జయ మేమినేయు 
ననఘు మాయన్న కృతాద్ధండు వగవం బనిలేదు ైర్యంబు పాటించి వినుము 
కడంకతో నగ్ని సంస్కా_రాదివిధులు, తడయక చేయు మోదనుజాధిపతికి 
ననవుడు భీతుండై యావిభీషణుండు, ఘనభ_క్రియు_క్రిమెం గరములు మొగిచి 
యెక్కడి సంస్కార మోాతండు నాకు, నెక్కడి తోయిట్టు వితండు నావగత 
నీదేవిం దెచ్చిన నీచుండు కష్టుం డీదుప్టచిత్తున కెక్క_డి విధులు 
పరవధూజనుల సంస్పర్శంబు నేయు. పురుషు లధోగతిం బోయి కూలుదురు 
అట్టివారల ముట్ట నర్హంబు గాదు, గట్టిగా గనుంగొనం గాదటుంగాన 
నీపావక రుని నే ముట్టుటకును, నోవ వైదికవిధి కుచితుండు గాడు 
అనుటయు నమ్రాట లంతేరంగమునం, బొనివి విఖీషణుం జూచి రాఘవుడు 
అనఘ నీవెప్పిన యంతకుం గలడు, దనుజూధివతి నింకం దగదు దూషింవం 
గడశతో సమరగం గాప్రవాహమునం గడిగికొన్నాం డొగిం గలకల్మషములు 
అచ్చుగా నావను లన్నియు నయ్యెం జచ్చినవిముటం జనదు వైరంబు 
పరువడి నితనికిం.బరలోకవిధులు, కరమర్దిం జేయుము కడంకతో నీవు 
అనవుడు నౌంగాక యని విభీషణుడు, “తనబుది' వైదికధర్మంబుం బూని 
యచటికి నగ్ని త్రయంబుం దెప్పించి, యచలమానసుం డప్పు డగ జన్గునకుం 
గర మొప్ప నగ్నిసంస్కా. రాదులై న, పరలోకవిధు లెల్ల భ_క్షితోల చేసీ 
చను బెంచి యా రామచంద్రునంస్రులకు వినతుండై. యున్న యవ్విమలాత్తుం జూచి 
వ్రీయఖామణంబులం బెద్ద మన్నించి దయవెంపు మిగుల నాతని నూజడించి 
ధరణీళుం డప్పుడు తమ్ముని జూచి, నిరుపమ కారుణ్యనియతుండై. వలి 

అర్ర విఫీషణుని లంకాపట్టాభి షేకము. Me™ 
నీవింక లంకలోనికిం బోయి పుణ్య భావు విభీషణుం బట్టంబుః గట్టి 
రమ్ము పొమృనవుడు రాఘవానుజుయు, నెమ్మితో లంకలోనికిం బోయి యవుడు 
తడయక తరుచరో త్తములను బనిచ్చి కడంక సముద్రోదకములం చెప్పించి 
వారిపుగోహీతవరుల రప్పించి, వారిసజ్జనమం త్రి వరుల రప్పించి 
భూరిమంగళతూర్ష్యములు మ్రోయ నతని నారూఢనియతితో నభిషి కుం జేసీ 
సంచితమంగ ళా ఇారము ల్లెజయ, నంచితనీంవోసనానీనుం చేసి 
కర'మొప్ప నతని లంకా రాజ్యమునకు, బరమసమ్తదమునం బట్టంబుంగ ట్టి 
యెందాడక రవిచంద్రు 'లెందాక ధరణి, యెందాశ కులగిరు లెంచాత నభము 
'నెందాశ జలనిధు లెందాంక దిశలు, నెందాశ రాఘీవాధీశుకీ రనము 
లారూఢముగం చెల్లు నందాశ నేలు మోరాజ్యుమని యప్పు డెలమి దీవించి 
వరల రత రాజ్యభరణ మెవ్వరికిం బరికించి నడవుట పరమదుర్ల భము 
దీని నేమటక వ. ర్తింవుము నిత్య, మెనధర్మము నేయుమని యొప్పం బలిశె 
నంత విభీషణుం డథ్మీణరాజ్య, సంతోషమునుబొంది చతురమాననుఃజ 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


Vinay Avgsthi 92010 Bhuvan Vani _Trust Donations 
474 శా సనమ 


తడయక మంగళ ద్రవ్యముల్మంచి, తొడను లంబరములు దూ ర్య్వాతతములు 
గొని లక్ష్మణుని గొల్చి కొొమరొప్ప వచ్చి, 'జననాథునకు నిచ్చి సద్భృ కీ యైనా 
నలవ్రుమై రఘురాముం డవియెల్లం బుచ్చి, యెలమిత మాతలి కిచ్చి వీడ్కలివె 
మాతలి రథ మెక్కి మహనీయమహిమ, నాతతరథ వేగు(డై పోయె దివికిం 
దదనంతేరంబ యద్గరణివల్లభుఃడు, మదిలో విచారించి మారుతిం జూచి 
జనకపు త్రి కి మనజయము నేమంబు, వినువింవు లంకకు వేగ పామృనుడు 
చని హనుమంతుండు సంతోష మొదవ, ఘనవేగనున లంకం గడశతొ జొచ్చి 
యారామువిజయంబు నాత్మ జింతించు నారాముసతి ననో కా రామవీథిం 
గని మ్రొక్కి. వచ్చితి: గల్యాణి యనుచు, వినతుండై పలికెను. వినయంబుతోడ 
సంతోష మెంతయు జానకి నీవు, చింతించుపగివినే నిద్షించె నీకు 
'దేవి నీపతి రామదేవుండు వచ్చి, రావణు లోకవిద్రావణుం జంపి 
తొడరి యనేకుల దుష్ట రాకుసుల్క బొడిచేనీ సమర మద్భుతముగా6 జేసీ 
తమ్ముడు సౌమిత్రి తనుంగొల్వం బరమ్మ సమ్మదంబున రామచంద్రః డున్నాండు 
అని చెప్పి యాదేవి యడలార్పం దొల్లి, పనివచ్చియాడిన బాసలు దలంచి 
జలజాశీ నీపతి జలధి బంధించు, లలన నీనాథుండు లంకనై విడియు 
రమణి నీరమణుండు రావణు ద్రుంచుం గమలాతీ నీభర్తం శాకొను నిన్ను 
నని విన్నవించితి నర్ధినాం డిచట, వనిత నాప్రతినలు వచ్చె నన్నియును 
' పనివినియెద నింకం బతిపాలి శేను, బను లానతిమ్షన్న 6 బవనజుం జూచి | 
రావణుమరణంబు రఘుఠరాముజయము, భావించి భావించి వడంతి హరించి 
తెగి నీ ప్రతాపంబు దీపింప రామృజగతీళ్వరుండు వచ్చి సాధించెం గాక 
= ఘనదై త్యగ ర్య్వాంధ కార మిలంకం జనంజూచ్చి పరులకు సాధింషందర మె 
నీథైర్య గాంభీర్య నిరవద్య శౌర్య, మాధుర్యపర్యాయమహిమ లేమందు 
నేమని వర్ణింతు నేను సీచరిత, మేమని పొగడుదు నేను నీకడిమి ॥ 
నూత్న భూపషణజగన్ను తవస్త్ర హేమ, రత్నసంపదలతో రాజ్యమిచ్చినను 
బరంగ నీచేనీినపారుషంబునకుం బరికింప సరిగావు పవమానతనయ 
సంతోష మందితిం జాల నీవలన, నంతరంగంబున నని నీత వలుక 
హనుమంతు డత్యంతహర్షంబు తనదు మనమునం బెనంగొన మగువ కిట్లనియె 
నన్ను మోరిటు కరుణాదృష్టి6 జూచి మన్నించి యాడిన మాటయె చాలు 
భావింప దేవేంద్రపదమునకంశు, నేవస్తువులకం™ు నిధి ఘనం బరయ 
ననిపల్మ_ మజీయును నమ్మహీవు త్రీ, హనుమంతు గనుంగొని యతని కిటనియె 
బలమును కౌర్యంబు బాహున్ని క్రమము నలఘు తేజంబును నంచితశ్షమయు 
శ్ర్రతము మాధుర్యంబు సుస్థిర తంబు, సతతంబు నిశ్చలస్వామిభ_క్రియును 
వినయంబు మొదలైన విశ్రుతగుణము, ననుపమస్థితి నొప్పు ననఘ నీకనినం 
గడుభీకర్యాకృతు వ్రితగ్‌ యళ్ధేవి, కడనున్న రాతసాంగనల నీహీంచి 
యాపాపకర్షునియాజ్ఞ వాటించి, యీపాసమతులు నీకు నేయుదురు 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 692000౪1 ౮/౭౧ Kosha 


| 
| 


Vinay Mensa ger Nett Donations Ar 


ఘనముష్టినిహతులం గడ తేక్చిపుత్తు, SI i హనుమంతు జూచి 
'యేనీనవాండుండ నిషువేమినే నేయు దానీనధం చెంచుం దగదు చింతింవం 
దొల్లి నేం జేసిన దుష్కర్మ ఫలము, లెల్లను గంటి వీలేమి నేయుదుతు 
అనసుచారి త్ర పాపాత్తులం దైన, » దయాబుస్టం గలిగియుండుదురు 
గాన న్‌ా జంప్క వానరో త్తమ నీకు వలదన్న నలరి 
నిర్శలగుణరత్న నిధివి నీవరయ, [ రృపత్ని విగాంగం దగుదు గామునకు 
భూనాథుకడ కింకం బొమ్మని నాకు, అ యిమ్మన్న నే బువి వలినా 
భావంబు తానని పట్టితిం బ్రాణ, మే వానరో త్తమ యతశాలత్వో 
తన్ను జూడక యం దడవోర్వంజూల, నున్న రూవని తెల్పు ముర్వీశునకును 
బొమ్మని వీవింవ భూమినందనకు, నెమ్మితో మ్రైొక్కుచు నివుణమానను(డు 
చను బెంచి యానామజగతీశ్వరునకు, * వినతుల పావని వెస విన్నవించె 
నేమంబు చేవ నీజయము, చేవితోం జెప్పిన జు హర్ష ంచె 
మ 'దేనరం జూడవలయు, నని విన్నపము నేయుమని పంచె నన్ను 
అ శ్రీరాములు విఫీషణునితో సీతను జెమ్మనుట. రతా 
ననిన నించుకతడ వాత జింతించి, జననాథు6 డావిఖీషణు6 జేరంిలిచి 
జనకజ మంగళసాన్నంబునేయం, బనిచి దివా ౦బరాభరణనూల్యములు 
'వెలయం నై నేయించి వేడ్క నిక్క_డికి, బొలంతుకం దో _డెము పామ్మన్న నతండు 
నా నేగి సరమాదుభై న, యంతశివుర స్త్రీ స్తిల కంతయుం జెప్పి 
జనకజం దెండన్న సం ప్రీతి వారు, చని సు మ్రొక్కి సద్భ_క కితోడ 
"దేవి నీషవతి రామచేవుండు వీలిచి, యావిభీషణుతోడ్‌ స నానతియిచ్చి 
వు_త్తెంచుటయు మమ్ముం బుత్తెంచె నీవు, చిత్సంబులోవలం 'జెలువువాటించి 
యభిమతమంగళాయతుం డైనరామ, విభుండున్న చోటికి వేంచేయవలయు 
నీవేష మేటికి నెలనాంగ నీకు, నీవు పల్యాణివి నీశేపవాతీ. 
యని వుంగళస్నా న మరిం చేయించి, తనులతాతన్వికిం దడియొత్తులా తి 
దివ్యాంబరంబుల దివ్య మూల్యముల, దివ్య భూపషణముల జీవి ౩ డన 
యసనూనమహిమతోో నసుర కామినులు, పనిండిపల్లకీయందుం వ నుంచి 
ల ఉలవ | జూచి తోరంపుభ కి కీ గడునొప్పు మిగుల రాతుసకు లేశ్వోరుడు 
వ్ర కట'రాజ్యమునకు ఫాలపట్టమున్సు నకలంకనియతికి హ _స్తవేత్రమును 
యాం యత్యంత ధన్యతం బొంది, వరమామర క్తుండై ఇద) కడంగి 
ముందర రాతసముఖ్యులు నడవ్క సందడి జడియుచుం మా. వచ్చి 
యనతిదూరంబున నగ్జేవి నునిచ్చి చను దెంచి యావిఖీషణుయు శ 'రామునకుం 
జెచ్చెజ వినతుండ. చేతులు మొగిచి, శెచ్చితి విచ్చేనె దేవి నావుడును 
అతివార్ష రోష టై కై న్యాయత్తుం డగుచు మతినింత చింతించి మనుజవల్లభ్యుడు 
విలిచి శీమ్తనుడు- విభీషణుం డరిగి, యొలనీనకడశతో నుచితసంవేవి 
ఫావనవీఖో నవ్పరమపావను(డు, "దేవిజానకిం దోడి తెచ్చుచోం గదిని 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


ల 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


476 శ్రీరంగనాథ రామాయణము 


ఘనవేత్ర హస్తుఃడై కపుల శాకసులం గనుంగొని సంవడి గృ గంద (వ్రేయటయు 


వాసో బవ్వు డాలించి, రాముడు రాషసరాజు నీకీంచి 
యోహోవిఫీషణ యుచిత మే నీకు, నూహింవ నేటికి నుగ గృకృతరిములు 
వింతవా ెవ్వరు వీరిలో మనకు, నింత నొప్పింతురే యిబ్యంగిం గడంగి 
వలవదు వారింప నచ్చి యందును, గలసి చూతుకుగాక కలదె యించెన్తు 
కాల దేశాంతర క్ర, క మమునం జెనని యిలు వొక్కడ మటు నాక్‌ 
యెననీనకోటలు స నిండ్లును 'చెనలు, వనితల జెందు నానరణనుల్దాను 
వషసనంబులందు ఏాహాంజురంహో నెసగు కయ్యములందు నిషస్టలయందు 
తలకొనిచెల్లు నుత్సవములయందు, వలవదావరణము ల్యారిజామలకు 
నేనిందు సున్నాశనే నిది రణభూమి గాన న్హోమియు. గాదు రానిమ్హు 
అనిన విభీషణుం డారాఘువ్లుంకు పనిచిన తెటంసనం బజ్తామీం జెచ్చె 

నప్పుడు కల్యాణి కవనీతనూజ, కుప్పాంగుసంతొ వ ముల్లంబు నిండ 

చెలికి నేతెంచిన విధమున జెమటం గలయం దనూలతం గ్ర మి డైవార 

- రాకాసుథాకర ఆ పగలు ఏ చెలి 
చిరవిరవోగ్ను లం జెచ్చెననార్చి, పరమానురాగసంభ రితాత్మ యగుచు 
“నేచినకోర్కుల నెలమిదీపింపం జూ వెం జూడంగ నాగం జూచి రాఘనవుని 
నవనతవదనయై యృశ్రువూరములు, ధవళవిలోచనోత్పలములం దొరుగ 
భయమును బ్రియమును వై పాటు సిద్దు, పయిబడుచుండ నప్పడంతుకయుండె 
నప్పుడు ఫుల డాత్మ త లోం గోపు ముప్పొంగ దప్పక యుగ్మ స దూలకు 
మానంబు ప్రాణంబు మహితశృత్తులకు, మానాభిర కణ మతిచింతటే | 
మానిని ను నామహితవర్తనక్కు నే నిన్ను దెచ్చితి నింతియెకాని 
యింతి నీచెస నాకు నింతకు మిగుల, నంతరంగంబున నాస క్రి "లేదు 
శకాకుత్‌ స్ప స్థకులజులు "గాంఖీక్యధనులు, లోకర మణకళాలోలతత్పరులు 
తాతా వచ్చి జన్మించి, భూరివృత్తో'న్నతిం బో కా ర్చెనండ్రు, 
పగ వానియింటిలోపల నున స్ననిన్ను6 దగిలి వరించుట ధర్మ ంబుగాదు * 

ఆలి గోల్పడిపోయి యక్క_టా! మగుడు, చబేలేం డితండను తిట్టువాటునకు 
వెబచి లెచ్చితింగాని వెలది నిన్నొల్ల, నొలుూ వైనచోటుల నుండు పొమ్తనిన 
జననాథువరుషఖాహోసాయకములు, గొనికాడ న నొప్పింప సవలయనేత్ర 
యప్పటిసంతోపష మంతయు మజచ్చి, చెప్ప నోరాడక చే చేష్టలు దక్కి 
'తాపంబుం బొంది యుత్తలమంది కుంది, కోపించి వగచి డద్దత్తిక వెట్టి 
జలజా _ప్పకులు రామచంద్రుని నింజా చ్చి యెలనాల యేడ్చుచు నిట్లని బలికి 
జేవ గాచి త్తంబుః దెలియదే నీకు, నీవు సర్వజ్ఞ మనీషివి గావె 

నను దెచ్చి | నావీన్న నాయనుండియును, చెనిచి రతీంచి గాంభీర్యంబు నించి 
యీనీచభఖాషల నేల నొప్పించెం దేనేల నీవేల యీమాటశేల 
భూడేవికడుపునః బుట్టితి జనకుం డాదట నను 'బెంచె నంతటిమాంద 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166020౧12 692000౪1 ౮/౭౧ Kosha 


Vinay Avasth §ghib Bhgvan Vapi సుక Donations 477 
థి 


నృవశిరోమణివై న నీబేవినైతి, చవలవధూవృ త్తి నైంచునే నాకు 
మగవారు నమ్మని మగువలనాడు, తేగవుల నాజెదు తగులు వోవిడిచి 
నమృనివాండవు నాయ నన్న రయం, బొమ్మని హనుమంతు బుచ్చినయవుజె 


- చెప్పి పు _త్రెంచినం జెనంట్మిప్రాణముల, నప్పుడె విడువనె యడియాన లుడిగి 


యని లక్ష్మణుని? జూచి యనఘు మాయన్న్ర్యయనుమాన ముడిగి నన్నాడుచున్నా (శు 
తగునె యో క్రియ నాడం దరము నాతరము, తగనిమాటలు నీకుం దగదవం దగడె 
కలవుణ్యగుణములం గడచన్న పోడు నొలనీ నీయెటుంగని యుచితంబులేదు 
నావ_రనము( జూడు నాయందుం గలడె, భావింవం గల్మ షభావమింతైె న 

అగ్రి సీత యగ్నిచొచ్చుట. రితా- 
శంకింప వలదు విచారంబుచేన్సీ యింక మోనిశ్చయ మిట్రిదయేని 
యిక్కడ సొదంబేర్చుం డిందలు చూడ, స్రుక్కక యనలంబు సొచ్చెదం జొచ్చి 
పావకుముఖమునం బతికింకం బరమృపావనుఠాలనై బ్రవ్లోదినురల 
మెచ్చించి మి మ్మైల్ల మెచ్చించి భూమిం జొ చ్చెద ననవుడు న్కుక్కి లత్మణుడు 
'రాముం గనుంగొని రాముకన్నె అింగి భూమిజ కస్పు డద్భుతము గాం దెచ్చి 
సొద వేర్ప్చటయు మహీసుత నీత ్రీత్కి సొదం జూచి ప్రణమిల్లి సొదచుట్టుం దిరిగి 
యభినుతు లింపొంద నగ్ని బేవ్రనకు, నభిముఖమొ నిల్చి హ_స్టముల్‌ మొగిచి 
ధర్మ దేవతలార ధర్మంబకలార్క నిర్మలమతులాక నియ తాత్తులార 
జగదధిపతులార చ౭ ద్రార్కులార, నిగమసాధకులార నిగమంబులార 


'సంచితోన్న తులార సర్వజ్ఞాలార, పంచభూతములార వరహితులార 


నరవరులార కిన్నరవరులార్క సురవరులార భూసురవరులార 

కరుణాఢ్యులార దిక్పతులార విమత్క హరులార పావసంహరులార యేను 
ఘనమనో వాక్కాయకర్మంబులందుం బనిగొన రామభూభర్తకుం దవ్చం 
దప్పిన నీయగ్ని ధరియింపలేక్క యిప్పుడు నీణౌదు నిందటు చూడ 

నని యొప్బ్ప( బలుకుచు నమ్మహీను త్రి, తనచి త్తముననున్న తొత్సర్య మొప్పం 
గనుంగొని బ ప్లాండకటకంబు నిండి యనువమాకారంబులై. వేర్చివేర్చి 
యొండొండశిఖల మహోదగ మగుచు, మండెడునగ్ని లో మానిని చాచ్చె 
నావంతయును గంద దావూనుఃబోడి, పావకనరసీలోం బదిలమె నిలిచి 
కేరచరణానసకమలంబులొప్ప, వరకుచద్వయచక్ర,వాకంబులొప్ప 
నవబావహువల్లి మృ ణాళంబులొవ్చం బృవిమల్ల తిన అతరంగంబులొవ్బ 
మహితలోలన్నే త్ర నుక్చ స్టంపులొప్పు సపాజలోమావలళి శై వాల మొవ్చం 
గమలిని తెఅంగునం గర మొప్పుచున్న , కవఖాము గనుంనొని కవులు శాతసులు 
శోకింపం చొడంగిరి సురనిద్ధసాధ్య, లోకంబు తెల్ల నాక్రోశింపం దొడలా 
నామర్వుత్తనయుండు నర్కనందనుండ సౌమి త్రియును విభీషణు6 డంగదుండు 
దరుచరయూథవు బ్లానవాథధిపులు, సరమాదు లై న రావుసవధూజన్లులు 
నధికశోకంబున నడలుచునుండి, రధిపతి నిక్విజ్ణు(డై యుండె నంత 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avgsthi Sahib Bhuvan Vani Trugt Donations 
478 రంగనాథ రామాయణ 


హరండు, వాగ్యర(డును నఖిలదిక్పతులు, గరుడగంధర్వులు ఖచరవల్లభులు 
వరవిమానస్స్యులె వచ్చిరందటును, బరంగం బ్రైతే వైప సవరం డైనరాము 
వీమీంచి వేదాంత వేద్యూండ .వఖిలృసామీవి కర్తవు సంవిదాకృతివి 
నిర్వాణపరండవు నిత్యపూక్షండవు, సర్వసం వేదివి జగ దేకనిధివి 
యజీణవుణ్యుండ వవ్య_క్రపరుండ, వమరత్రయమూర్తి వాద్యంతపతివి 
భువనంబు లబ్ధులు భూతను ల్నదులు, సవనంబు లద్రులు జంతునంతతులు 
తరువులు అెకువులు తంత్రము ల్విధులు, సులు నతు త్రము ల్ము గతులు శాస్త్రములు 
గనుణొన వేలు లతలు కోట్లు గణన, ననుపమళతకోటు లరనీ యెవ్వరును 
గడగాన రొఖ్కాక కమలజాండమునం బడి యట్టి బ్రవాండ వదలు గలనీ 
నీకుతీ, నున్న వానికి లెక్క_ లేదు, నీకడం గానంగ నేర్తురే యొరులు 
భవదీయమాయా ప్రభావంబు జలెయ, భవదీయులకుంగాక వరులకు వళమె 
యొకని, జంపితి గాల్పి తొకండు నిశ్రాలచె నొకడు సాధ్యుయ నీకు నొకం జెక్కుడ 
స్తుతినిందలవి నిన్ను సోశ విన్నండున్సు నతిమహత్తా్వన్నతు లట్టివి నీకు [నుచు 
దానభావంబునః దక్క_ నొండొకట, నీసంవిదాకృతి నిత్యదుర్ణ టము 
నరనాథ నీవాదినారాయణుండ, వరయ నజ్ఞానకి యయా దిలత్తి 
లోశై కరకణలోలత నీవు, కాకుత్‌ స్థుం డనంగం బ్రఖ్యాతుండ వైతి 
నిన్నేల మజచితి నిష్టురవహ్ని, నున్న జానకి జూచుచుండుట తగదు 
పిలిపించి ౨కొమ్ము ప్రీతి మన్నింపు, వలవ దువేథీంప వనజాక్షి నింక 

-ఆం్ర అగ్నిడేవుడు సీతను శ్రీరాముల కొప్పగించుట, రఆా- 
నని వెక్కుభంగుల నఖలదేవతలు, గనుంగొని పలుకుచోం గడంగి పావకుడు 
వనిత చెమర్చదు వాడదు మోము, తనువల్లి గందదు తలం దింతయును 
బొలంతి ధరించిన పుష్పమాలికల్పు నలంగవు తొలంగన్రు నాతిమెవూ6ంత 
యనుచు దైత్యులు కవు లందంద నిక్కీ, కనుంగొంచు నుబ్బుచుం గనదశులగుచు 
జగదీళుం డీవుణ్యసతి నింక పలుకం దగదంచు సీతెంపు తగదంచునుండం 
గోమలిం దగ నెత్తుకొనివచ్చి ప్రీతి, రాముసన్ని ధి నిల్చి రాముతో ననియె 
నీవె డైవంబును నీవె ప్రాణంబు, నీవె చుట్టంబును నీవె సర్వంబు 
గానుండు నొండొకగతిం జిత్తవృ త్తి, గాన దీకల్యాణి కడుముద్దరాలు 
రావణువనుపున రాషసస్త్రీలు, 'వెనురు వేవేల విధముల వచ్చి ది 
తటిమి నొప్పింతురు దారుణ కృియల్క వెబిపింతు రలంతురు వెడ్తువెటుదురు 
ఇన్నియు6 జేయంగ నెంతయు సాధి, తన్నింత మణువదు వ నా 
నీయందె చిత్తంబు నిలిపి సర్వరీబు, నీయ ధీనముచేసి నిల్చి నీయింతి 
3 కొము నెమ్మి నీకమలాతీ నింక ౧కొనకుండుట గాదు భర ౦బు 
అని పావకుడు వల్క_నారామవిభుడు, దనమది నొక్కింత తడేవ్ర చింతించి 
యాదిదేవుండు ద్రివ్హోదులు పనలు నాదేవసభలోన నప్పు డిట్లనియె 
నీయింతి జెస బాప మింతయు లేదు నాయెడం దప్ప దున్న తచిత్తురాలు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
యుద్ధ కాండము. 479 


వెబివును భ_క్లియు విమలకీలంబు, నెలుకయు థై! ర్యంబు నీయింతియందుం 
గల దెలుంగుదునట్టు గాక a! గనక, మెలంతుక గవియ రామియు నెబుంగుదును 
అధిగతబహుదోషుం డగుదళ గీ గ్వీనుం డధికబలోన త త్తుడై కొనిపోయి 
తనవినో దారామతకమధ్య సీమ నునిచిన జానకి నరక తెచ్చా. 
నిలమో(ద రఘురాము డిట్టి కాముకుడు, గలంజె దుష్క్‌ ర్తికిం గలంగంేమియును 
ఆన్‌'లోకమునం బుట్టు సు జనకజ నిబ్బంగి శాసింవవల నెం 
గలళంక లన్నియు గ్‌డలేళ నింక, మెలంతుకం శైపొం టి మామాట నిం! 
నని పకటన న ద్దేవినుండం బనిచి రాఘన్రండు చూవలు చమూడనొవ్నె 
నుండి రోహిణి దేవియుం దాను, నవిరళ వభనొప్పు నమృ తాంళుభంగి 
బ్పడయ్యఖల లలో కా రాధ్యచరణుం దొప్ప మహాోల్లాస ముల్లంబు నిండ 
్రీమవా బేవ్చం డా శ్రితకల్పతరువు, "రాము. గనుంగొని "రా గిల్లి పలి 
'నెవ్వం కుదోోగించు నింత టిపనికి 'నెన్వండు సాధించు నీజనద్దితము 
లోకకంటకు:దు gor *కభ్సీకరుండు నాకాదిలోక వ వ్రణామసాధకుడు 
రావణలోక వి ద్రాపణబలుయ, 'రావణుమర్జింప ; చ చెవ్వరికిని 
నితోం బగంగొని వీనివై విడిన్సీ వీని నిప్పోధి. జంసి వీనిం గాల్పించి 
బలవి క్రమ క్రమ ప్రౌఢిమ మెఅయం గలరె లోకమున నెక్కడనై న మగలు 
| Sr జంపి ప్‌ శేనసు సివులనా నీరేడుభువనము లిటమోా(ద బ్రైదిా 
| మితం డ్రిదశరథ మేదినీనాథుం 'జేలెంచె దివినుండి యీోయొప్పు మూడ 
నదె విమోనారూఢుండై యున్న వాండు తి త్రిదళగణా ధీళదీస్తుడై వాండె 
ను డగుసత్యనిధికిం తనన San "సేయంబొమ్ము 
అనవుకు రే ఘురాముం డభిరామళీలుం డనుజన్మయు క్తుండై యవనీశోనకు 
| నిండిన స్రేమంబు నెలకొన నవుడు, దండవ వ్ర ణామేములొ వ 
జి _త్తసవ్లాహమునం 'జేనిండం నూర్చీ, యెత్తి శౌలటం జేర్చి యినకంశండనియెం 
BR మని లాకర్లించి నిన్ను, లోకరతణకళాలోలుం గానలకం 
బుచ్చితిం దగవింత పోలింపనై తీ, నిచ్చలో శుభకర్శ మెలబుగ లేనై తి 
నిన్ను బట్టముగట్టి నీవు రాజ్యంబు, కన్ను లపందువుగాం 'చేయుచుండం 
జూచి లోకంబులు సుఖియించుచునికి, చూచువుణ్యము నాకం జొప్పడదయ్యెం 
బు త్ర ర బోయిననాకు, సు త్రామలోకంబు చార బూటగలదె 
మెప్పుడు నంతరంగమున, కరస స. లై మండుచుండు 
క నాఅదాచిచ్చు, శమియించా నేడు నీసన్ని ధియేని 
కమలా ప్పసమలేజ కమలాభిరామ, కమలా ప్పవంశి యయ రకీ రు లొప్ప 
నీవ యోధ్యకుం బోయి నిఖిలథర్మ ములు, భావించి మదించెట్టి వ పట్టంబు6 బూని 
రాముండ లోశాఖిరాముండ సుతుల,తో మహీ యేలుము తుదముట్ట ననుచు 
సౌమిత్రి గను(గొని సౌమిత్రి, నీవు, రామునివెనుక నరణ్యభూములకుం 
జనుజెంచి యు_త్తమసావాస శ్ర యల్క ననఘుంజై వరించి తతులవుణ్యుండను 


| 
| 


తనను ననా ననన ననన లన CO 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


480. Vinay oR Donations 


మెలకువ నిటమోంచ మోయన్న వునస్సు నలగకుండలో నీను నడవుమో యనుచుం 

దనకర్తి య్రుక్కి యాదం వాంచిజసున్న, జనకనంవనం జూచి జననాథుం డనియెం 
గ ee 5 

బరమపాతి వ్ర, త్యపదశూద్ధి సిక్కు సరియెవ్వ రు త్పమసాడ్వివి సీవు ప 

నిను రాము డాడిననిష్టురో కులకు, గినియకు నొవ్వకు యందు ; 

ఘనకీ_ర్రియుతుల రాఘవుంచోలుసుతులం గనుము వుణ్యము లెల్లం ఇైకొని మనుము 

అని మువ్వురను మెప్పు లలర దీవించి, తనలోన మోదించె దశర థేశ్వరుండు 

చంద్ర శీతలు ామజననాథ చంద్రు] నిం ద్రాది దేవత లెల్ల వీతీంచి 

మనుజుండవై నీవు మాకుఃగా వచ్చి, జనియించి రావతసతమయము గావించి 

యాఖభంగి దుగిఖంబు నిన్ని యు నోర్చి, భూఖానమంతయుః బుచ్చిపోవై చి 

మమ్మిట రహీంచి మాజీవనములు, నెమ్మిత్‌* మాక్‌చ్చి నిలకడ లొసంి 

పుచ్చుచున్నాండవు వుణ్యాత్తవరము, లిచ్చెద మడుగు మభీష్టంబు లేమి 

యనవుడు రాము డాయవమకలం జూచి, తనలోన చిఅునవ్వు దళుకొ త్తం బలిశె 

నింపాందు మొకృప నెల్ల కామ్య ములు, సంవూన్హములు మాకు జగములయందుం 

దమతవమభూములం దదుముందిరముల్పు దమబంధుజకులను దనుతనూజులను 

దమకళ శ్రాడులం డగనొవ్బ విడిచి సమరంబులోపల సకలవానరులు 

తెగి తముం డాపక తినిరి నాకొజకుం బగరతోం బోరాడి ప్రాణము ల్విడిచి 

యున్నారు కపిపిరు లున్న తాత కులు, నన్ను మన్నించుట నాకిండు వీరి 

ననవుడు విని దివుర్ణి నౌంగాక యనుచు వనచర ప్రాణము ల్వచ్చుంగా కనిరి 

అని మహా దేవుండు నబ్బసంభవుండు, ననఘులై యింధ్రాదు ఖై నదిక్సతులు 

మునులును సురలు నిమ్ముల నుతించుచును, జన దశరథు(ఃడును జనియె నద్దినికి 

ననిలోనం డెగిపడ్డ యగచరు లవుడు, ఘననిద్ర మేల్కసు నై వడిం దోంవ 

నమరులవరశ కి నద్భుతం 'బెసంగ, సమూోర్వ నందలు సస్తాణు లగుచుం 

జను దెంచి యా రామచంద్రుని వెడం గనుంగొని హర్షించి కలయ _మ్రైక్కుటయుం 

దనరార నందణ దయతోడ౦ జూచి జనలోకనాథుండు సంతోష మొంబె 

నంత విధీషణుం జారాముతోడ, నెంతయు భ_క్లితో నేర్పడం బలి? 

దేవ రాఘవ ధరాధీశ' నీవింక, వేవేగ లంకకు వేంచేసి యచట 

నవిరళమతితోడ నభిశేక మిప్పు, డవధరింపంగ వేళ యనిన రాఘవుడు 

భరితశిరోజటాఖారవల్క_లుండు, భరతు డక్కడ. దపోభరముననుండ 

నతనిం జూడక మాకు ననుచితం బిచటం జతురభోగ క్రమసముచిత క్రియలు 

అనుటయు నుచితజ్ఞుం డగువిభీషణుడు, ఘనభ_క్లియు. క్లిమైం గడంకదీవింపం 

గనకపాత్రంబుల గంథాష్‌తములు, ఘనరత్న భూషణకనకాంబరములు 

ప్రుణ్యనాదములతోో బుణ్యలతోడం బుణ్యచిహ్న ములతోం బుణ్యథామినులం 

బనిచి తెప్పించి నిర్భరభాగ్యభను(డు, వినయాభిరతి వినువీథి నందంద 

సురదుందుభులు మ్రోయ సురలు నుతింప, సరసాక్షుతముల నేసలు నిండం జల్లి 

రామలక్ష్మణులకు 'రాజీవ'నేత్ర, భూమినందనకు నప్పుడు గట్టనివ్చె 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 516602౧012 692000౪1 ౮/౭౧ Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


యుద్ధ కౌండ ము. 451 


నంత రాముడు నిళ్చలానందు. డగుచు, నెంతయు. బ్ర, యవృంది యింపాంద౦. బలి₹ం 

గడుంబెద్ద కార్యము ల్లలన్రు మాకింకం , దడయుటగా ద యోధ్యకుం బోవవలయు 

ననుటయు రాముని నావిభీషణు(డు, కనుంగొని భ _క్రితోం గరములు మొగిచి 

భీషణరణకేళిం బేర్చి రావణుండు, రోషించి మును కుబేరుని "గెల్చి కొన్న 

వుష్పకం బున్నది వురుహూతలోక, వుష్పక క్రమమవొద్భుత వేగ మరయ 

నెలమి నావుష్పుక మెక్కి. సమ్మదము, వెలయ నయోధ్యకు వేంచేయవలయు 

నన విని రఘురాము డనుమతించుటయుం జని మహాసంభ్రమసం ప్రీ తులావ్చ 

) నరిది వై భవముల నమరువుష్పకీముం గరమక్థిం దెచ్చె రామసకు'లేశ్ళరుడు 

రావణులోకవి ద్రావణుశ క్రి భావించి యెంతయు భయమును బొంది 

| యజీముజీం గదలువ ననిలుండు గదియ, వెఐచునో, దీపము 'ల్వెటుచునో కదల 

| నవరత్న దీవంబు లచలరూవషముల్క నొనరు మండానిలంబుల నొప్పుదాని 
ఘనవిమానోదరకలితప్రుష్పములం గొనకొన్న గంధముల్‌ గ్రోల నేశెంచి 

యులికి లోవలం జొరకొన్న తుమ్మెదల, చెలువున దీప్తుల చెన్న గ్టలించు 

నావిమలదాగర' హరినీలమణుల, భావింప నెంతయు భానిల్లుదాని 

తలకొని తోంటలం దమవిన్ననాండు, వలవించి తము బానీ వచ్చిన జూచి 

పొగులుచు షట్పదంబులతోడవచ్చి, మొగినున్న నముల్లి కాముకుళంబు లనంగ 

నానీలమణులతో నలవడ౦ గుచ్చి, మానైనమా_క్టికమణు లొప్పుదాని 

ర్రిభువనంబులయందుం దిరిగడుగంగ, యభిమతవి.శ్రాంతి తై యున్న ధరణి 

ఖచితహంసావళి కమలదుకూల, రచితవితానంబు రాజిల్లుదాని 

నెప్పుడు వచ్చునో యిందు నారాముం డెప్పుడు చూతుమో యేను రాఘవుని 

నని యని చింతించి యమరకన్యకలుు తనువు లుజ్జ్వల మణి_ స్తంభము ల్చేర్చి 

నిలిచిన చెలున్రన నిర్భల_స్హంభ,ముల నుణిప్పుత్రిక ల్థొగినున్న దానిం 

జేకొని వసుధవై సృష్టి రథీంపు, వైకుంఠపతి రావువల్లభుండై నం 

బొలుచు వైకుంఠంబు వుష్పకంబైన, చెలునున నంతయు జెలరాడిదానిం 

గనుగొని యప్పు డాకాకుత్‌ స్పతిలకుం డనుర_క్లితో రావమసాథీళుం జూచి 

రా విభీషణ వీర రావణోద గ, పావకునార్చిన పటుపయోదముల 

వీరి నాశాధింన వీరి? బూజింవు, వీరి సంభావింవు వివులసంపదల 

నని వానరులం జూవి యర్ధిదీవింపం బనిచిన రాశుసపతి విభీషణుడు 

ధనము లంబరములు తగుభూషణములు కనకము ఖ్రైప్పించి కడు ధ్రీతి మెజసీ 


అగ్రి శ్రీరాములు పుష్పకవిమాన మెక్కి. యయాధ్యకుం జనుట. ఏత 
జనపతిసన్ని ధి సంభ్రమంబొప్ప, వనచరపతులకు వరుసతో నిచ్చెం 
బతిరాము6 డపుడు వుష్పుకము నర్చించి, సతియుం దమ్యుండుం దాను నద _క్రియు_కిం 
గృతకృత్యుండై వ్రదతీణముగా వచ్చి, యతిహర్ష మున నెక్కె_ నవ్విమానంబు 
"లెక్కా సు గీ వాదిహితుల వానరులం దక్క_క వీశీంచి దశర థాత్మజుండు 
మోరు Se మిత్ర కార్భములు, నేరరు సురలెన నివ్టతొ౭ జేయ 
Vd 


CC-O..Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


ల్‌ 


Vinay మలల... Sahib Bhuvan Vani Tyust Donations 
త్‌ే ౦౫ నాథ రామాయణ, 


= ర్‌ లజ మ se 

నెల్ల లేజంబులు నెల్ల సౌఫ్నములు, నెల్ల యగశంబులు నెను మోవలనం 

ade ల రా కలాలు. ప ళ్ళ 

జుపగుటోం ఉయ్య్య్రతి పందువావనులు, క ' 

నడు వ Pa 
బొండు మోమోబటేశీములకు శాప్తమున్సు నిందాతువెడ్క_ల నృవుం జూచి కవులు 
ధరణీశ మే మాయాధ్యకుం గొల్బ వచ్చి పరవ 
SE 

నిరుపమచరితుల నీసహాోదరుల, భశ తు ము లం బరమపసావసనులం 

మాచి భాగిరకథి మాచి వచైచము 
ర్‌ 


జూచి మోతల్లులం జూలు యువా 
అనవ్రుదు విని రాము డంతరంగమున, ననయంబు హర్షించి యావిభిషణుని 
భానుజు నంగదుం బవనుజు నీలు, మాననీయాత్తుల మజీయు6 జెక్కండు, 
వనచర ప్రముఖుల వాత్సల్య మొప్ప, నెనయ నావుస్పశ మెక్క_ం బంచుటయు 
ధరణీశుమన్న నః దగ నుత్సహించి, పరమపాననులు వుష్పక మెక్కి రంత 
ద్రిజటాదిసతులు ఛాత్రి జకు మ్రొక్కి నిజగృహంబుల కంత నెమ్మితో 6 జనిరి 
దశళరథాత్మజుం జూచి దాన వెళ్వరుంయు, విశవంబుగా: బల్కె_ వినుము శ్రీరామ 
యెలమి నీపుప్పక మెందజెక్కినను, సలలితంబుగ బోటు చాలి వెండియును 
నొకమూల కడమణై యుండు నేనూటి, కకలంకగతిని జోటన ముదంబంది 
భరణీశుం డప్పుడు తపచరాసుకులం గరుణ పుష్పక మెక్కంగా నానతిచ్చె 
నప్పు డావుప్పకం బాకాళవీథి నొవ్పెడి వేడుక నుప్పాంగి యెగనీ 

ఘనమనో వేగంబు. గైకొని నిగిడి, వినువీథి దివ్యులు విసుతింపం బేర్చి 

పర్వినప్ర, భలతో భానుబింబంబు, పూర్వపశ్చిమవథంబులం బోక మగిడి 
దతయీణంబుననుండి తగను త్తరమున్క కథీణగతిం బోవునాకృతిం దోంవం 
బోవునప్పుడు నిత్యపుణ్యుండు రామ, దేవుండు జూనకీ దేవితో ననియె 


> 


అ we రాములు సీతకు రాహసవీరులవి క్రమము 'దెల్పుట్కు 0ఆా- 
శుకవాణి జానకి చూచితే లంక, యక లంకలమ్షుల నమరుచున్న ధదియుం 
గమలాతీ యిది విశ్వకర్మ నిర్మింపం గొమరుదీపీంచెం ద్రికాటమధ్యమున 
నీలంక నిమ్థుగ నేలుపుణ్యంబు, చాలక పాలినె దుర్ణనుడు రావణుంు 
అని ర_క్రమాంసగజా శతండముల, ఘనమైన సమరఖాగముం జూవి విభుండు 
కదనవిక్రనుశ_కిః గడంగి యేశెంచి, మదిరాశ్లీ యిక్కడ మడినె రావణుడు 
ఘనసత్తు పడ. కుంభకర్ణుండు దొడరి, యని ఘోరముగం చేసీ యక్క_డం గూలే 
నహితుండై నీలు బ్రహస్తుండు దాథ్కి బహుసత్తు సం డిక్కడ భస మై పాలినె 
శూరతం బవమానసుతు(డు ధూమ్రాయు, నాతాథబలు దుంవె నవ యిక్క_డను 
"భేదించి యిచట నభేద్యు(డై మేఘ్కనాదుుడు మము గ నాగ్‌ పాశముల 
ధృతియు లావును బేర్చి “తెగువ మైం బోరి యతికాయు సౌమితి యక్కడం గూలె 
నలఘుండై మకరఠాముం డడ్నీణబలు(డు, బలమేది యిక్క_డం పజియెం బోరాడి 
భగ్నారివీరుండు భగ్న ప్ర తావు, డనగ్నివస్లడు గూల నయ్యొడ నతివ 
కడిమిమైం బోరాడి గర్వంబు లాను, నెడలి యకంపనుం డిక్కడం గూలే 
నలుక మై సౌమిత్రి యాయింద్ర జిత్తు నలవొప్పం బెగటా ర్చి నయ్యెడనబల 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166020౧12 692000౪1 ౮/౭౧ Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations లే 
యు జ్హ 'లఊ4ఉ నము. 493 


యనువమబలుం డగునవ్వహా కాయుం దునిమె నియ్యెడ నంగదుండు సకోజూతీ. 

తఆ్‌మి యయ్యెడ మహోదరమహా పారు స లజీమి చచ్చిరి మహోద గవి కృయులు 

హ్రపలై దేవాంతకుడు నరాంతకుడు, పోరాడి యిక్క_డం బొలిసీ రిద్దలును 

- ఇదె వయోనిధిమోంద నేప్టుదీవింపం గదినీ మాకట్టిన ఘననేతు వబల 
ఇదె గంధమాదనం బిచె పుణ్యతీర్థం మిదె సదాశివనమాహితనివానంబు 
కమలాతీ యీతోంచుకాంచనాచలము, రమణీయ మిదియ హిరణ్య నాభంబు 
వవమాననూనుండు పడతి నిన్వెవక్క జవ మొప్ప లంకకు జను దెంచునాండు 
అతనికి నాతిథ్య మర్ధంగావించు, నుతి నని వెడ లె నమ్మహిత శై లంబు 
నని చెప్పుచును రాగ నారాఘువునకుు ఘునతరభీష ణా కారంబుతోడ 
'నే తెంచి దశకంఠుం జదుటం దోంచుటయు, భీతిల్లి యవుడు విఖీషణు కనియె 
జలజజుం డాదిగా సకల దేవతలు, వలుమలు గొనియాడం. బజ్బీకంధరునిం 
దునిమితి నాజిలో దోర్చలళ క్రి నెళయ నారావణుం జేతెంచి యిటకుం 
గదియుచు నాకను(గవ మ్రోల నిలిచె, నిది చిత్ర, 'మేర్చడ 'నెజింగింవు మనుడు 
జననాథ యా బ్ర పాసంతతియందు, జనియించినట్టి దుర్హనుని రావణుని 
దెగటార్చి తటుగాన దేవ యాహత్య, దగిలి యే తెంచి ముందట దోంచె మికు 
గడం నీపావ మిక్కడం బావి వేగ, కడచిపోయినంగాని 'కార్యంబుగాదు 
అవనీశ మిాయాత్త నబ్దసంభవునిం దవిలి తలంపుము దలచిన నతడు 
అతిముదంబున వచ్చి యమరులు దాను, మత మెటీంగించెడి మనువంళతిలక 
యనవుడు6 బుప్పక మననికి డించి, తనమదిలోపలం దాత్సర్య మొప్ప 
భూమిోాళుం డప్పు డంబుజసంభనునిని, గామించి తలయ నక్క_డి శేగు దెం 

| నఖిలదిక్పాలురు నఖలదేవతలు, నఖిలసంయములును నందందం గొలువ 

బ్రేమ నిశ్లే తెంచి క్రియఫూర్వకముగ, రాముతోం బలికె నారాజీవభ పుండు 

దేవ రాఘవ యేమి 'తెజంగున నన్ను, రావించి తనవుడు రఘువల్లభుండు 

తనమ్వుఖంబునం దోచు తత్క్రమం బెల్ల, వినిపింవ నాతడు విస్మయంబంది 

దేవ దైత్యుండు నాదు తేజంబునంద్భు నీవసుమతిం బుట్టి యిన్ని పాపము 

నురుతరంబుగంజేని యుగృత మెఅజయం, బరికింపం బిదవ నిష్పావుండై పాలీనె 

ధరణ్మివె విప్రుడు దనకుల క్రమము, నరని తొ నిలుపక యన్యవ_ర్హనము 

నరయుచు నతులదో షోచారుండై న, గంరుదూపకుండై నం గులశిఘుండైన 

నారయ గోబ్ర హహ త్యాదిఘోర్క దారుణకర్తు డై తనరువాండైన 

వధకు నర్హుడు గాండు వసుధ్యవై నెన్ని,నిధములనై నను వివరించిమాడ 

నట్టిదుర్దనునకు నట్టిఘ్రామనకు, నట్టిపాపాత్తున కాజ్ఞ *అయేమనిన ' 

నతనికులంబున కంత్యంబుంజేన్సీ “పలి తనభూమిలోపల నుండనీక క్‌ 

తగ వెడలించుట దండంబు సుమ్ము, జగతీశ యిపుడు విశ్ర్రావసుపు శ్రుండు 

మోతంబుం గోరి నీముందటం దోయె్మె మోయు కాముని? జేయు ముదమునేనివుడు 
భావించి నీ'వేర భవునిం 'బ్రతిష్ట గావింవు మున్నీటికట్టవై నొవ్చ 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


484 (డ్రిరంగనాథ రామాయణము 


రమణమై నొకముహూూ ర్హములోన ననుచుం గ్రచుమొప్ప దెలివియాకములజుం డరిగా 
అగ్రి శ్రీరాములు లింగ ప్ర తిష్ట సేయుట. ఏతా 

నావేళ రఘురాముం డాసన్ను (డైన, పావని నీహీంచి పలికె నిట్లనుచు 

సన్ను తబల శౌర్య సాహసధుర్య, వన్న గాళనవేగ పరమానురాగ 

మా*కార్య మిాడేర్చి మము నుద్ధరించి మా+కీ ర్తి నెగడించి మను ట్రోచితీవు 

నినయవి క్రమృథై ర్యవిఖ్యాతులందు, నినుం బేల రెవ్వరు నిఖలలోకములాం. 

గావున నివుడొక్క కార్య విరాడేర్చు మావా ర్హ యెొజింగింతు మదియెట్టు లనిన 

నగచరాధీశ యత్యంత వెగమున, నగణితసల రాశి యగుకాశి డాని 

కర'మొవ్ప నొక్క_లింగము గొని తెక్షు, పంగ నిన్నూటనల్వది యోజనములు 

గల డిచ్చటికి రెందు గడియలలోన, నిలువక చను దెమ్లు నీవాహనమున 

ధరమిందంబడిన నాతమ్మునికొఅకు, నిభమూయులతులు నిరువది వేలు 

పది యోజనములును బననవేగమునం గచలి మందులకొండం గ్రక్కున దెచ్చి 

తిరుగ నెప్పటిచొ టం దిరముగా నునిచ్చి యరుగు దెంచితి వపు డరజాములోన 

సదిగాన నీకిది యధిక మే యనిన, ముదమున నుప్పాంగి మ్రొక్కి వీడ్కొనుచు 

నరిగి యప్పుడు మహేంద్రాచలం చెక్కి, యురుతరశ_క్టిమై యుంకించి యెగనీ 

ఘునతరంబగు కాశికావురి డానీ యనఘతరంగిణి నాగంగం ,గుంకి 

కాశికానిలయుని ఫఘునువిశ్వనాథు, వాసవనుతు నీళు వరదయాలోలుం 

గని యక నుతింజేసి కదలి యాఘునుండు, ఘనబుద్ధి నొక్క_లింగంబు ౫ కొనుచు 

సధిక పెగంబున నరు దెంచుచుండె బుధజనవినుతుం జాభూమిోాశుం డంత 

హనుమంతు రాకకు నటుచూచి చూచి, తనరంగ నిట ముపాూ _రృము వేరవచ్చ్వెం 

'జనుబేరం జేమొ రాతసుం డెవ్వ(డైన్క జెనకిన జగడంబు గేయుచున్నా (డొ 

యేమి కార్భ మొ యని యిచ్చం జింతించి యూమువాూ _రృముదప్ప కిట లింగ మొకటి 

నెనయం బ్రతిస్టింతు నిసుకచే ననుచు, జననాథుం డట సమస్తలమున కరిగి 

కరముల నొక్క_లింగముగాంగ నిసుకం గర మొప్ప rn నీత 

నంది గావించె నానగజాధినాథు, ముందట నిసుకచే మొగి రామవిభుండు 

నాయెడం బూజ నేయం గడంగునంత, వాయు వేగంబున వాయునందనుండు 

అరు దెంచి రఘుఠామునడుగుల శెర౭గి, ధరణీళుం డుంచిన దర్చకారాతిం 

pe? ఖిన్ను6డై. కళవళంబంది, తనువుగంపింప గద్దదకంఠుం డగుచు 

స డప్పు డనియె నోరామ్క కంజూ స్తకులసోమ కాశికి నన్ను. 

బనిచినం బనివూని బృవ్టోదిసురలు, గనుంగొన నచటి లింగమును 'జెచ్చితిని 

ననుంబంవి యిచ్చట నగజాధిసాథు, నునువంగం దగునయ్య యుర్వీశ చంద్ర 

అనువొంద నేందేక నష్ట్రండు గానొ, మనమున నామింద మక్కువ లేదో 

అనుడ్ము రాముండు మందహాసంబుచేనీ, హనుమంతు జూచి యిట్లనియె నాకరయః 

దులో నొక్క తమ్ముండ వీవు, నెమితో నీమీద నెయ్యంబు ఘనము 

ఈముహూ_ర్టముం దప్పనీక యీశీవ్పనిం గామించి యిసుక చేం గావించి తర్గి 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta 692000౪1 ౮/౭౧ Kosha 


Vinay Avasthi SahgRhuyanyeni Tryst Bonafions 435 
ద్ధి ర 


నంతలోనన నీవు నరుగు జెంచితివి, సంత్‌'షమయ్యె నీశ్వరుని నవ్వలికిం 
'దెమలించి నీ కెచ్చుచేవుని నిలువు, మమమకలు వొగడంగ ననిన వాయుజుండు 
ముదమంది తనవాలమున నీళుం జుట్టి, కదలించి కదలించి కదలింవ లేక 
మదిలోన శంకించి మజీయు నుంకించి, మెదలింపజాలక మిగుల? జింతించి 
యక్క-ట! మున్ను ద్ర్య్రోణాచలం చేను, దక్కక యగలించి తనరం టెచ్చితిని 
భుజగకంకణుతోడ భూతాలితోడ, రజతాద్రి నెత్తిన రావణునకును 

నెత్తేంగ నలవిగా కెసంగు సౌమిత్రి!,. నెత్తితి నిరద్రాదు లెల్లం గ్నీర్పింపం 

| దటుకున మెరమందరములనై న, బొటనైే, లం జిమ్థుదు భూరిస త్త గ్రమున 

| నిదియేల ప్రైగయ్యె నీరీతి నాకు బదిలంబుం ద వ్చెనో భానువంశజుని 

గినినీ యేమాలువల్కిన పావముననొ, కనుంగొన నటుంగాక కారీళు నిటకుం 
జేకొని యేను దెచ్చినపాపముననొ, కాకున్న నిదియేల ఘనమగు ననుచుం 
బదిలంబుగాం దనబల మెల్లం గూర్చి, త్రీచులు వెజగంద దివిరి వెండియును 
నగచరేశ్వరుండు దైర్యముతోడ నభవు, నగలింపలేక బాహాగర్వ మెడలి 
పటురక్షములు గ్రక్కి ప్రాణము పబ్రలంగ్సి యట మూర్భతోడ నయ్యవనివైం ద్రెశ్లే 
నాసమయంబున నారామవిభుండు, భాసురమృదుకర వద్ధ ముల్చాచి 
హనుమంతునెత్త నొయ్యన మూర్చదెలిని, జననాథవరునకు సాష్టాంగ మెజుగి 
జయ భూమిజాస్వాంతజలజపషట్బ్పరణ, జయ ఘోరకుటిలరాతసచయహరణ 
జయ ఖండితోద్దండళర్వకోదండ, జయ శోషితాచ్చి (వచండోరుకాండ 

జయ రావణోన్న తశైలామరేం దృ, జయ భ_క్షపరివూర్ల సత్కృపాసాంద్ర, 

| జయ నిర్మలాత్త సజ్జ్ఞనకల్పభూజ, జయ పద్మ బాంధవశతకోటి తేజ 

| నీమహిమంబులు నెర్తరె తెలియ, నామహేశ్వరుండైన నమనలేజ్యుండైన 

నా గేంద్రుండై నను నాకేంద్రుండైన, వాగీళుంతై నను వసుథాత లేంద్ర 

వనిన్ను నెలుంగంగ నెంతటివాండ, నే నిన్నుం గొనియాడ నెంతటివాండ 
బేలనై. మోకునిల్సిన యీశు నెలుంగు శేలీలం దెమలింప నెంచినయట్టి 
నాతప్పులోం గొని నన్ను మన్నించి, యీతజీ మోయాజ్ఞ నెం చెచ్చినట్టి 
యీయీశునకు వెర వెటీంగింవు మనుచుం బాయనిఖ క్రితోం బ్రణుతించుచున్న 
హనుమంతుం జూచి యిట్లనియె రాఘవ్రండు, మనమున నీవేల మరద విట్లు 
నీవు దెచ్చిన కాశినిలయు నిచ్చోట?, బావని యునువుమో భవునకు మునువు 
ప్రీతం బూజ నొనర్చి పిదప నాయీళశ్కు నాతతభ_క్షితో నర్చింతు సకల 
భూజనంబులు నిట్లు వూజగావింతు, రాజాహ్నవీజలం బవనిలో జనము 

శెచ్చి నీ తెచ్చిన దేవన కర్ణి, జెచ్చెర నిట నభిమేకంబునేయ 

నతం డొనర్చిన బహూహతా్య్యాదియఘము, లతనిం బొందవ్రు కీర్తు లలర సిద్లించు 
నతులితపు త్ర పౌత్ర భివృద్ధియును, నతులభోగంబులు నమరంగం గలుగు 

నని పల్క_వానుమంతుం డతిముదంబంద్కి మనమున సంతో ్వమగ్ను (డై పొం 
బరమాత్తుండట నుమాపతిం బ్ర తిష్మించి యురుభ_క్టీ దగ పోడనోపవారములః 


0౮-౦0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


486 Vinay EIR SREI ES HD orations 


గుర మొప్ప నునుమున్ను కాళి కావాసుం దరణివంశ్యుండు సాంప్ర దనరారం బూజ 
గావించి వీదవం చా౭ గావించుశివుని, భావించి యర్చిం చెం బరమహర్ష మున 
నమణం బూవ్రలవాన రఘుఠరాముమో(ద, నమరులు గురియింవ నగచరు లురియ 
నంత విఖీషణుం డధివతికనియె, సంతోష. ముప్పాంగ జగలీశ యిప్పు 
డకట్ట తెరవుగా 'నెవ్వరికైన, రాకుండ చేయుమో రామ లంకకును 
నావుడు హర్షించి నలినాప్తకులజుం డావిఖీషణుం జూచి యాంగాక యనుచు 

అ త్ర రాములు సేతుమహిమును జలుపుట. ఆా- 
సడరంగ నటం గొన్నియడుగులు మగిడ్కి నడునేతుమోంద నున్న తితోడ నిలిచి 
కపులుగ్ర ముగ నస్టి గట్టినయట్టి, విపులబంధము లెల్ల విడిచెనో యనంగం 
దనసహోవరుచేతి ధనువంది పుచ్చు,కొని వేగమున ధనుష్కో_టిం గావించి 
పవబ*రగమనంబు బృహూహత్యలను, గురుజన దోహంబు గోగణవధయు 
సోదరీనతియును సుర గోలుటయునుు, వేదదూవణమును వీత్రావహరము 
సుందరీ సేదంబు చోరసంగమము, మందిరదహనంబు మాంసభ కణము 
మొదలై నహాతేకంబులు చేనీయైనం గదిసి యిచ్చట నవగాహంబునేయు 
వురుషముఖుర్థిన కగుపుణ్యసంఘములు, అరుదార నాయుస్రు నారోగ్య మెపుడు 
పరహితాచార సౌభాగ్యసంపదలు, చిరకీ క్లలును వేగ చేకూరు ననుచు 
నారాఘ వేళ్వరుం డపుడు వుష్పకము, నారూఢగతి నెక్కె_ నధికమోదమున 
నమరులు దీవింప నగచరు లోగడ, నమరంగ నెప్పటియట్ల వుప్పకము 
ఘన వేగమున జన గగనమార్హమున, మనుకు లేశ్వరుం డంత మహినవు త్తి కనియె 
హిమకరబింబాస్య యిదె విఖీషణుండు, మముం గన్న చోటు సమదమన వచ్చి 
ఉక్కడం గుళతల్చ్బ మేను చాకొొంటి, నిక్కడ నుండితి నేకతంబునను 
పూని బృవ్లోస్త్ర మద్భుతళ _కీ మెజన్సి యేను బయోధివై నిక్కడం దొడుల 
నదులతో నన్న దీనాథుండు వచ్చి, ముదముతో ననుగాంచి మొక్కినచోటు | 
అలఘువి క్రమళ క్రి నమ్లు సంధించి జలజాస యిక్క_డం జంవీతి వాలి 
పుష్కర బహుఫలాద్భుత కాననముల, కిష్కింధకం కె సు గీ వువట్లణము 
అనియని తెల్పుచో నాలోలనేత్ర, జనకనందన చాను ముతో ననియె 
జననాథ ను గ్రీ వుసతులతోయనాడ వినుం డయోధ్యకుః బోవ వేడ్క_వుబడిని 
ననవుడు పుష్పకం బయె్యిడ నిలిపి జనపతి యనిచిన( జతురులై యరిగి 
తాశాధినాథుండు తారా ద్రిక్తీ ర్తి, 'తారావథంబున చ 
'జెలువొందం దో జ్తేర సీతకు మ్రొక్కి 
ఎంతయు6 బదిలమై యేవుదీపిరిప, 


6 దా రాదిసతులం 

యెలమిం బువ్చక మెక్కి రింపార వారు 
నంత నెప్పటిమాడి_ నరిగెం బుష్పకము 
= శ్రీరాముండు మార్హమధ్యములోని విశేషములు నీత్ర కెలియగించుట. భత 
ఆలోను రఘురాముం "జాబుమ్యమూక్క శై లంబు డగ్గరి జానకిం జూచి 
హితవానరానీక మాబుష్యుమూక, మతిలోక మిగకి నర్ధితో మున్ను 


ల్‌ థి 
శరణాగతుండయి చను దెంచుటయున్సు గరుణ ను గీ వని గాన్నించుకొంటి 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166020౧12 692000౪1 ౮/౭౧ Kosha 


| 
| 
| 
| 


Vinay Avasthi మాం నకు లం 487 
నాసన్న రవికిరణాన క్షకమల, ఛాసుకోవరము పంపాననోవరము 
ఇదె చూచితే యొచ్చె నీవుణ్యసరన్సి మృదులతీకంబున మెలంత నిన్నానీ 
బహుదుఃఖములబొంచం బవమానసుతు(డు, మహితవుణ్యాత్యుండు మమువచ్చి కాంచి 
హృదయపద్మమునకు నింపు పుట్టించి మదిరాశ్నీ కాన్చించె మర్క_ కేళశ్యరుని 
ఒదను కాననముల నొప్పుచునున్న, దచె శబర్యా శ్రమ మళ్టాయతాత 
యలిగియిక్క_డ నువాహవేలి వాలి, బలకాలిమైన కబంధు. జంవితిని 
నిను జెజిగొనిపోన్రు నీచురావణునిం గనుంగొని' పోనీక కడిమిమెైం జాకి 
మిన్న కయ్యసుకుతో మెజనీ పోరాడి, యున్న తాయును జటాయును గూలే నిచట 
నదె యాజనస్థాన మబ్దాయశతాక్నీ, పాదలువనంబులం బొలుపొం చెం జాల 
నదె శూర్పణఖ న్నుగ్రుడై ముక్కు జెన్చలు కువియగ సౌమి గ్ర కోనీనతాను 
అడెచూడు ఖరదూషగణాదిరాతసులు, మదమునం జనుచెంచి వుడినీ రివ 
నీయెడ నన్నొగి నెలయించుచుంటె, నూయామృ గాకృతి మారీచుం కేచి 
మదిరాక్నీ యిక్కడ మజివాండు మడినె, నిదె పంచవటిం జూడు మినా వర్ల శాల 
పటుమాయ నిక్కడం బ జ్షీకంధరుండు, కుటిలు(డై. యుచ్చిలి కొనిపోయె నిన్ను 
నదె సులీశ్టాశ్రమ మా శ్రామరత్న, మదె యగస్త్యా శ్రమం బబ్జాయ తాకి 
యదె శరభంగుని యావాస మింతి, యదె య త్రి మానివుణ్యా శ మభూమి 
అదె నీకు ననసూయ యంగ రాగములు, ,హృదయరాగముతోడ నిచ్చినవోటు 
అదె చితృకూటాద్రి యక్క_డ నన్ను బదిలుండై భరతుండు హ్రార్టించి చనియె 
విమలకాననముల విలనీట్లుచున్న, యమున యల్ల దె కంక యనతిదూరమున 
ముద మొప్ప బహుదివ్యమునులు నేవింప్క, నదె చూచితే గంగ నమలతరంగ 
ఒదవినకొ ల(కులు నుద్యానములను, నదె శృంగి'బేర మొప్పాటధచున్న దియు 
నదె గుహుం డేశెంచి యర్థితో మమ్ము, గదినీకాంచినయట్టి కమనీయభూమి 
నదె ససయూనది యధికయూపముల, బొదిగొన్న తటములం బొదలుచున్న దియు 
నదె యయోఛ్యావుర మష్టాతీ. (మ్రొక్కు; మది కానవచ్చె నాయతవుణ్య రాశి 
అని భూమిజకు రాము డర్ధితోం జూపు, ఘనమైన వేడ్క_లః గవులు రాతసులు 
బవాుురత్న కాంచనప్రా,సాదతతుల, బవుతోరణంబుల బహువతాకలను 
బహువారణంబుల బహుతురంగముల, బవహురభథోత్క్మ_రముల పృణుతింవ నెందు 
నమిత వై భవముల నతులమై మెజయ, నమరావతియుంబో లె నమరు నప్పురము 
నినిచినవేడ్క_ల నెరి నిక్కి నిక్కి, గనుంగొనం దొడయగిరి కడశతో నంతం 
బదునాలుగవయేడు పరివూర్ల మైన, వదలక్షప్ణు శుభకృద్వత్చరమందు 

“ఆం శ్రీరాములు భరచ్వాజా శ్రమం౦బునకు వచ్చుట. ఆ 
మదిలోన నుప్బొంగి మాఘమాసమున, బదవడి యాశుద్ష పంచమినాండు 
అశ్రాంతళుభ తేజు డగుభరద్వాజు, నా శ్ర మోపరివీథి నవ్విమానంబు | 
ధీయు శ్రి .రాముండు దివి నిల్చి డిని, యాయా శ్ర మంబున కర్ధి నేశతెంచి 
యమ్లునిపాదంబులందు మోదంబు, గ మ ఫా లస్థలి గదియించి మొక్కా 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


433 Vinay గకార యళనుం Bryans Bonalions 


మునిచేత దీవన ల్గుద మొప్పంబడనీ, వినయ రసా పెళవివళుండైై పలికె 


నేను మో(దగునేమ మేమియు ననయం గాన గానకుం బోయి కాలంబు గడనె 
కలవు కదా మోకు గందమూలములు్సు ఫలములు జలము లపాయంబు లేక 
ఎల్ల తెబింగుల నెప్పుడు చెడక, చెల్లు గడా మోకు శిష్టకృత్యములు 

ఆనవుడు మునినాథుః డా రామచంద్ర వినయవాక్యంబులు విని సంతనిల్లి 
నిఖలలో కారాధ్య నీవ్ర జన్మించి, నిఖలలోకంబులు నిష్టం బాలింపం 

గలవి సంకటములు గలవి దుగిఖములు, గలవి బాధలు వుణ్యకర్షుల కందు 
నిత్యసతో్యోన్నత నీప్రసాదముల, నత్యంతసుఖులమై యఖలభర్మ ములు. 
సలుపుచు వేదో_క్షసముచిత క్రియలు, సలుప్రుచుం దపములు సలుపుచుండుదుము 
నీవిందు విచ్చేసి నెమ్మి నేం బనుషంగా వీడుకొని పోయి శ్రమ్మణ నిందు 
విచ్చేయు నీలోని వృత్తాంత మెల్ల, నచ్చుగాం బొడగంటి నథ్యాత్మ దృష్టి 
రయ స్‌ వసన యద్భుత శ్రియల, నరివి యనుష్టింప నాదివ్యులకును 
నీవరణ్యములకు నిష్టదిపింపం బోవుట మొదలుగా భోగంబు లుడిగి 
ఘనజటాభారవల్క_లములు దాల్చి, పనివడి భరతుండు భి వాటించి 
నీపాదుకలయందు నిఖలరాజ్యంబ్సు రూవించి నిలివె నారూాఢమానసుండు 
చెప్ప నక్క_జమైన చిత్తానుర_క్రి నెప్పుడు నీరాక శెదురు వీతీంచు 

నీవు నీతమ్ముని నెయ్యంబు దలంచి, వేవేగ పోవ భావింపంగావలయు 
వనవాసమున డన్సీ వచ్చినవాండ, వనఘ మాయా శ్ర మంబందు నేండుండి 
భూపాల నీవెల్లి ప్రొ ద్దునం గదల్కి మాపంవుం శైకొని మణి పాము విందు 
గావింతునని చెప్పి ఘనతపోమహిమ, నావేళ రాము డ త్యాశ్చర్యమంద 
సామహామునివరుం డాత్మలోపలనుు, గామ ధేనువుం గుతుకముతోడం దల 
మిలమిల మెద లెడి మృదుత రాన్న మును, ఫలములు ఘృతము సూపము లవూపములు 
సరవితో శాకము ల్మర్క_గ 'వెరుంగు, పరమాన్న మును నానబాలును జుంటి 
తేనియశిఖరలు తియ్య చారులును బానకం' బొబ్బట్లు పచ్చళ జును 

నరుగులు వడియము ల్వాసనోదకము అసో క న 

( ) నొప్పు నూరగాయలును 
మొదలైన వావేల్పుమొదను కల్పింప, ముదమునం గవిడై త్యముఖ్యులతోడ 
నచ్చపుభ_క్లిమై నారామచంద్రు, డిచ్చ మెచ్చుచు భుజియించుచున్నంత 
ఆభరద్వాజుం డిట్లనియె రామునకు శోభనగుణథామ సుగుణాభిరామ 

యేము నీక? క వరం బిచ్చెద మిపుడు, కామింపు మనుటయుం గరములు మొగిచి 
పోడిగా సాకతపురముచుట్టులను, మూ(డుయోజనములు మునినాథ వినుడు 
వచి తలిర్చుచు 'నెల్లకాలమును, బూచుచుం బండుచు భూజంబులుండ 
వరమిండు మజీయొండువరము 'నేనొల్ల 0 గరుణింపు మనవుడు గరుణించె మాని 
ఆయిీగిం జరి తార్థు లై నవానరులు, మాయనిహృదయసమృదమునం బొదలి 
రప్పుడు రఘుపతి యనిలనందనునిం దప్పక చూచి యుదాత్తుండై. పలి 
నతులసతోోన్నతి నత్యంతవేగ, రతి శృంగి జేరవురంబున కంగ 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166020౧12 692000౪1 ౮/౭౧ Kosha 


Vinay Avasthi రక్ష Bguvgr Vgnigrugt Donations 439 
థి 


భూరిమానసుగుహుుం బుణ్యాత్తు 6 గాంచి మారాక యతనికి మానుగాం చెలివి 
యాయున్న తాత్తుచే నటం. బోచ్చ త్రో తోవ ధీయు_ క్షి. నెణింగి నంది గ్రామనురికి 
నరిగి మాభరతున కతికుభ వ్రతున, ! కురుదయారతునకు నున్న తాత్తునకు 
"నేము వచ్చితిమని యెజేలింపే రమ్ము, పో మారుకాత్త్మజ పొమ్ము నావుడును 
మారుతాత్త జుడును మానువ వేష, థారియై యరిగి యన తపేనుం డగుచు 
గంగాతరంగిణిం గడశతో చాంటి, శృంగి బేరమునకుం జెచ్చెరం బోవ 
బరహి తాత కుండై న పరమేశురాక, నరనీ కానక గుహం డాత్మ లోవలను 
నన్నేలు శ్రీ నీ రామ నరలోకవిభుని, సన్ను తవదవంకజంబులం గొలిచి 

పోలేక నిలిదిశి + భూరిదుక్లముల, నేలీల మెలంగిరో యెందున్న వారొ 

శరభ భేరుండ రాశసవహ్ని భుజగ, గరళబాధలచేతం గ్రాగిరో కాక 
"లేకున్న వ్రతము చెల్లినమి(ద మగిడి, శాకయుండునై ర రఘు రాముండు వలికి 
దప్పునె కౌర్యంబు? దస్పెనే నింక, నిప్పుడే సొదంొచ్చి యెనయుదు రాము 
నని మనంబుననున్న యాందోళ ముడిగి, తనసతు ల్సుతులును దమ్ములు దాను 
సొరిది గుండమునందు సొద బీర్చి మిగుల, దరికొల్ప ననల మువ్య్‌ మై మండ 
నరుజైనభ_క్లితో నాగుహుం డవుడు, ధరణీశుః డగురాముం పజల నిలిపి 
యయ్యగన్నిలోం జొర నరుగుబేరంగ, నయ్యెడ హనుమంతుం డడ్డమె నిలిచి 
పుడమి లేం డిదె వచ్చె బొంకుగా దెల్లి, యుడుగక తన వ్రతం బోనరం జెల్లించి 
పదపడి నగ్నిలోం బడిన శ్రీరాము పదములయా నంచు? బలికిన నాతం 
డనిలజునకు మ్రొక్కి లా కనుచరసహితు డై హర్షంబుకాంది 
పరగ నగ్దువానాడు సంభావింవ నరిగి, యురుపుణ్యనిధి సరయూనది దాంటి 
పోవ నందిగ్రామమున భరతుండు, పావనచరితుండు భావంబులోన 
నారామలత్ష్మణు లవనినందనయ్యు, నేరీతి నున్నారొ యేమైనవారొ 

ఎన్నినం బదునాలు గోండ్లును నిండ, గ్రన్నన రాముం డిక్క_డికి రా౭డేమొ 
మోసపోయితి నాండె మునివృ_త్తి రాము, భాసురకోమలపాదపద్మ ములు 
నాసుమి త్రావుత్రు( డర్జితోం గొలిచి యాసమిజంగ6 దోన యరిగినరీతి - 
నరుగలేనైతి నే నారాముం బాస్కీ ధరణి 'నేవిధమునం దనువు ధరింతు 
వదునాలు గేండ్లును బరివూర్ల మైన, సవయాళ గుణనిధి ఛను దేరకున్న 
ఫఘనమెనసొదంబేర్చి కడతతోం బొత్తు, నని నిశ్చయంబుగా నాడిన ప్రతిన 
హితమతి రి తృవోనిత్తునే యంచు, మతి నిశ్చయముం చేసి మంత్రుల కనియె 
శాత వమదవ+రి కార్యసంవన్ను 6, 'బా శత్రు శత్రుఘ్ను నిం బట్టంచం గట్టుం 
జేనగ్నిలోం జొచ్చి 'యే7ద రాముం చున ననిన నాహసం జూచి యపుడు 
శత్రుఘ్నుం డిట్లను జగతీత లేశ, యీాథాత్రి, నాకేల యూతనువేల 

న గొల్చి నీతోడం గూడ, నేపార నేనును నేగు బెంచెదను 

అని కృతనిశ్చుయు లై.ననానరులుు గనుంొని ఫీతుశై. కలంగి రందటునము 
ఆసమయంబున నధికవేగమున, నాసమో'రాత్మజూం డరుడెంచి భరతుం 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


400 Vinay “Ey SRR deg YantisRonations 


లర హనుమంతు(డు భరతుని జూచుట. ర్రితా 
గనుంొని వినతుడై కరముల మొగిచ్శికొని నిల్వం గాకుత్‌ స్టకులుం డిట్టులనియె 
నీకులం బెయ్యెది నీకు "బేరేమి, చేకొని యిటకు వచ్చినపని యేమి 
యెవషండ చెందుండి యెటకేగా దనిన నవ్వసు భేశుతో ననిలజుం డనియెం 
గపి నేను 'శ్రీరాముూగాదిలిబంటం దపనకులాంభోజతవనుం డున్న తుండు 
తనపుణ్యచరిత యు త్తేము లెల్ల మెచ్చ, ననిమిషుల్లూానియాడ నారామవిభుండు 
వినుము జగద్దితవృ తిమె మెజని, వనవాససమయంబు వలనొవ్పం దీర్చి 
సౌమి చ్‌ యును దాను జనకనందనయు, రాముండువచ్చి యరణ్యను ల్విడిచి 
నెమ్మితో ముందట నీగేమ మరస్సీ, రమ్మన్న వచ్చినరాక యారాక 
అనవుడు భరతుం డత్యంతహర్ష మున గొనకొని పులకించి కోర్కి_(దీవింప 
రా పుణ్యావత్సల రా కపి శెస్ట, రా పవనాత్మజ రమృంచుం దిగిచి 
నరనాథసుతుడు వానరనాథనుతునిం గరము సమ్మదమునః గాంగిటం జేర్చి 
గజమాల్యమణు లిచ్చి గజముల నిచ్చి, గజరాజగమనలః గరమర్థి నిచ్చి 
కన కాంబరంబులు కడు వేడ్క. నిచ్చి, వినుతభూషణములు వెలయంగ నిచ్చి 
తగుపట్టణము లిచ్చి ధనకోటు లిచ్చి, యగణితగుణధీరుం డనియె మారుతికి 
నడన్రల కరిగి రామావనీవిభుండు, దడనీన కార్యంబు. దలంవ నచ్చెరువు 
ఎందెందు వ ర్తించె నెందెందుంబోయె, నెందున్న వాం డిప్పు డినకు లేశ్వురుండు 
. నీవు రాఘవునకు నిజదూత వగుట, యీవిధంబంతయు నెటింగింపు మనము 
యిచ్చలోవల నమ్హ్‌ నీపలుకేను, వచ్చుట నిక్క మే వనచరాధీళ 
యననవుడు విని నవ్వి యవ్విమలాత్తుం డెననినభ క్లితో నేర్పడం బలి 
మితం డ్రి దళరథ మేదినీశ్వరుయు, భూతల రాజ్య ప్రభుత్వంబు మాన్ని 
యడవికిం జనుమన్న నన్న లేళశ్వరుండు జడలు వల్క_లములు శాంతుండై తాల్చి 
భానుప్రభాభాసి పాదచారమున, జానకీలత్యణసహితుండై వెడలి 1 
చి త్తసమ్మదమునం జి త్రకూటా ద్ర, నుత్తమమునిగోష్టి నున్నచో నీవు 
భూరాజ్య మొల్లకపోయి మాయన్న, నాఠరాధనముచేని యర్థిం బిల్చుటయు! 
బతిరాకయున్న6 దత్సాదుకాయుగళ, మతిభ_క్టియు క్లిమె ననుర క్షి నడిగి 
తలమోచికొనివచ్చి థారణీరాజ్య, ఫలభోగ ముడిగి తవన్వీ వై తిచటం 
గుటిలదానవబల క్రూరవర్లముల, నట రాఘవుడు దండ కారణమునకుం 
జని శరభంగునా శ్ర మభూమి నిలిచి మునుల నూజుడ(బల్కి ముద మొప్పంబోయి 
యాజనస్థానంబునం దున్న డై త్య, రాజుచెళ్లెలిం బట్టి రాజిమి మెజనీ 
నలిమిజు యాకూర్చణఖముక్కులంజెన్చలు, కొలందులు' 'మొదలంట. గోన్సిపోవెచి 
ఖర్నదూషణాదిరాశునులం 'బెక్కండ్ర,, నరభోజనులం బదునాలుగ్వ వేలం యై 
జంపి యొక్కడ వర్ష కాలలోనుండం దెంవుమె రాతసాధిప్టడు వే నేవ | 
వమూరీచుం హ్‌ వర్తన యొకండు, భూరిమృ గాకృతిం బాడమూవుటయును 
'మృగనేత్రనీత యామృగము నీకీంచి, మృగమొప్పు నాకు నీమృగముం చేవలయు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay రంత స్య గతో IE Donations 401 
శ డా 

ననవుడు శరచాపహా స్తుండై దాని, వెనుకొని రామభూవిభుం జొగినేయం 

గూ లెడునవ్వు చాకుదిలరాత సును, హో లక్షణా యను నా_ర్హరావమున 

నారూడఢిం జీరిన నరివ భీతిల్లి, త ననువ నచ్చటను 

ముని వేషారియై ముద్దియ నెత్తి,కొనిపోవు రావణు గూడిసోనీక 

ఘనుడు జటాయును గ్గని యడ్హపడిన నని మొన భర్జించి యతని నిర్ణించి 

దడా థిపల సము దము చాపి తనలంక లోని యుచార్థినంమినందు 

నీశామవాచే దేవిం లు నునిచి యాతతజయశాలి మైయుండె నంత 

మాయామృగముం జంపి మణి రామచం ద్రుం డాయాసవడి ఖిన్ను (కై. వచ్చీవచ్చి 

సౌమి త్రీ బొడగని జానకి డించి, మేమిటి 1 కీటవచ్చి తీవంచు వగచి 

యతంయోం దానును గ్లూ ఉకార గాల కతిరయంబున వచ్చి యందులో నీత 

బొడ గాన కిరున్చరు భూరిశ్ల కమునం బడి యంవ వెదుకుచు బహుదుక్తములకుం 

బోన్రచో రావణుభుజశ' క్రి. దూలి, వావిరిలో చారి వసుధవై 6 నూలి” 

ముస రాలను నొయ్యనం గదిని యన్నీ చదున్షళ యద్దశానను(డు 

గావించి సీత లంకకు నెత్తుకొనుచుః, బోనుట యతనిచేం బోలంగ నెటింగి 

యావిహగాధీశు నచట దహించి, పోవుచు భఘునదుర్చ్ణభూములం గడచి 

ముంధట నాబుష్యుమూకంబుం గాంచి, యందు సు A గ్రీనునవై. వాలిం జంపి 

తారతో నాచం ద ద్ర ఆ" రార్కముగన్సు నారాజ్యమంతేయు నతనికి నిచ్చె 

నిచ్చిన సుగ్రీవం కే డెంతయు మెచ్చి విచ్చలవిడి నీత వెదశెడికొటకు 

లతల ెంజేసిలతలం గపుల, నహీణబలుల మహాయశోధనులం 

సధిది నట కున బంవ6 బణిచి వానరులు, వదలక వెదకంగ వచ్చి నంపాతి 

నీత యున్నది లంక6 జింతింపవలవ, దీ తెజంగిటంజేయు: డిటమిా6ద ననిన 

జలరాశి నూటుయోజనముశే దాంట్రి నలంగి యనశోకవనంబులోనున్న 

వైదేహీం గని యాననాలు నేనిచ్చి, యాదేవి మాణిక్య మర్ధి నిచ్చుటయు 

నది దెచ్చియిచ్చిన నవనివల్ల ల్లభుడు, ముదమంది విస్త రర బొంది యవుడు 

సకలకాఖామృనసహిశులై. పోయి యకలంక వి శ్రే ముం డస్ధి బంధించి 

లంక వై విడిసి యలంకృతళ_క్రి లం శేశుం జంపి కళరపంబు లుడివి 

యవ్యయశ్రీయ్యు క్రి నాలంకం బుణ్యభవ్యు విభీషణు6 బట్టంబుం గట్టి - 

పావనాత్త్మకులై న బ్రవ్రోదిసురలృచే వరంబులు గొని. వెలు వగ్తలించి 

హితమతి సురలతో నేగుదెంచుటయు, 'నతిభ క్షి మితం డ్రియడుగుల శెరగి 

యనలముఖంబున నతిళుద్థయైన, జనకజం గైకొని సమ్హదంబోప్ప 

ma -వింపొంద నాక ష్‌ రాతసుల్సు వ్రీతి స్నో వ విభీషణు ల్తొదలు 

బలసి తన్లాలువం బుష్పక మెక్కివచ్చి, ఫలితవి[క్త మహేభభంతుయై. విభుడు __ 

ఆభర ద్యాజసంయమియాశ్రు శామమునం శ్రాళవన్భురణ 'మొవ్చల నున్న వాండు 

చందనచం ది కా ste యిం నెల్ల భంగుల నెల్లి విచ్చేయు 


ఆధ 
. ననవుడు భరలేళుః డతనివాక్యముల్క జనితానురాగుండై శత్రుఘ్నుం జూచి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


492 Vinay Ava IN శతా an diet sselions 


తడ యక నీవ యోథ్యాపురంబునకుం గడువేగమునం. బోయి కడశదీవించి 
యాయతమంగళాయతనమై యొప్పు, నీయుత్సవము నీటనెల్లం జూటింపు 
గొనళొని మనరాజు కొలువుకూటమున, ఘన నేతుబం థాదికథలు వ్రాయింవు 
"దేవ గేహములు భూ దేవ గేహములు, నీవు సన్ని ధినుండి నెలయంబాటింవు 
వరరత్నతోరణధ్వజపరంపరలం బురవీథులన్ని యు భూషింపం బంపు 
తరుణుల౦ బిలిపించి తగినముత్యముల, 'వెరవావ ముగ్గులు 'వెట్టింపం బంవు 
లలితవస్తువుల నిండ్లకు నెల్లం బంపు, కలయ బౌతుబ సల్లం వ్రైనేయం బంవు 
శ్రీరామనృపతి వేంచేసినశుభము, చేరువ నృపులకుం జెప్పంగం బంపు 
కరిడుకంగాదుల కృందుగానీక, పరువడిం జతురంగబలములు గొలున 
నెమ్మి మంత్రులతోడ నీవు వేగమున, నమ్మలం, గొలిచి రమ్మని నియమించ 
ననవుడు శత్రుఘ్ను6 డత్యంత వేగ,మున న యోధ్యకుం బోయి ముదముదీవింవ6 
గరమొప్ప రాఘువాగమనమంగళము, వరుసతొ నిట బంధువరులకుం జెప్పి 
కౌసల్యకును జెప్పి శై కకు( జెప్పి, యాసుమిత్రా దేవి కర్థితోం జెప్పి 
యది యివి "లేదుగా యనకుండ నిండు, చదురొప్ప నంగళ్లు చక్క_6 జేయించి 
చందనక రర్ప్చూరజలములు గూన్చి, యందంద చల్లించి యక్థితో ననువు 
పురవీథులందు నొప్పుగ నవరత్న ,వర తోరణంబులు వరుస గట్టించి 
అరి భరతుడు వసిస్టాదిసహితుం డై శ్రీరాముల చెదురుకొనుట. రిఆతా- 

భరతుండు తనుం బిల్పి పనిచినరీతిం బురము సర్వంబును భూషింపంజేని 
యనఘమానసులై న యావనీఘ్రైదిమునులు ఫవురోహితు ల్లునివుణ్యసతులు 
జననులు బంధులు సచివులు హితులు వనితలు చాదులు వరవృద్దజనులు 
కొంద అందలములం గొండ అగ్వములం గొందటు రథముల? 'గొంద చేనుగుల 
నెక్కి యేతేకం చెంవక్కి శత్రుఘ్నుం డెక్కుడు మహిమతో నెలమిదీవింప 
బంచమవో వాద్యవటురవం జస, నంచితగతి వచ్చె నన్నయున్నె డకు 
తల్లులు తముడు తోను 'నేనలును, వెల్లియై. భరతుండు వేడ్క_తోం గదలి 
యెనయ రాఘనునకు నెదుశేగుచోట్క హనుమంతు: డనియె నుదాత్తుండై భరతు 
నదె చూడు రాఘవం డాభరద్యాజు, సదనంబునందుండి చనుబెంచువాండు 
అదె చూడు -పుష్పకం బడెదూడు రాము, డచెచూడు కవీనేన య,దెవచ్చెం జూడు 
సరయూూప్రవాహ ముజ్జ ్టలశ_క్తిచాటు, తరుచరకలకలోద్దతవటుధ్వనులు 
and రతేకుం డవిషమా*నంబుం గనుగొని యుబ్బి గద్దదకంఠుః డగుచుం 
ప sss oe య్ర్రుక్కి, యగు సాష్టాంగ మక్కడ నెరంగి 
ర 
age ప వ చున్న, నిష్పాఫు రఘురాము నేరింజేరి మొ 

వును బవనిక్‌ డించి యెంతయు హర్షించి యినకు లేళ్వరుండు 


ఒండొండ కావించె నొనరకం దల ప 
చె నొనకం చల్లులక్ఫు దండ ప్రణామము బాను లత్మణుండు 


స్కా 


mn 


పరువడి వారును బరంగ డీవించిి వరిరంఛణముల సంభావించి ఆలమి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 516602౧012 692000౪1 ౮/౭౧ Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


యుద్ధకాండము. 498 


ఛరతళత్రుఘ్నులు భ క్లితో రాము ధరణివల్లభునకు ధరణినందనకుం 

జతురత వెలయ లత్మ్మణునకుం బ్రీతం గృతకృత్య మతులు య్యొక్కిరి వుణ్యధనులు 
భరతశ త్రుఘ్ను లం బరంగ దీవించి, పరిరంభణముల సంభావించి రొవ్చ 

నత్తటి నీతామసా బేవి బీతి నత్తలకెల్ల నాయతభ క్రి య్రెక్కె 

మ్రొక్కిన కోడలి 'మొగిం గాయగలించి, యొక్క_ట దీవించి రోలి నందలును 
రామలత్షుణులును రాగిల్లి యక్క, వామహామునివర్యుం డగువనీస్థునకు 
నమ్ముని దీవించి యాలింగనంబు, నెమ్మి గావించె నాన్ఫవనందనులను 

రూవించి ఛరతశ త్రుఘ్నులు శ్రీం నావూన్లహృదయులై యవ్వుడు వచ్చి 
తమతల్లులకు య క్కి తగుభ_క్టిగలిగి, 'విమలాత్తు లై రాము వెనుక నున్న ట్టి 
నావిభీషణునకు సర్క_సూనుసకు, నావాలిసుతునకు నట ముఖరి లై న 

కవులకు బ్రియములు గావించి వార్కి వివులవరీకంభవితతి నూరార్చి 
జయమును గీ ర్హియు సాధించె రాముం డయన యోదయకృతులయి మోరుగలుగం 
జెలులు భృత్యులును నై చిత్తంబు లింత, కలనీనబంధువు వ్రలరు మాకనుచు 
'నేళొలందులుంగాని హృదయసమ్థదము, వ్లైకొనుచుండిరి కడశతో నంతం 
దల్లులు బాంధను ల్వమ్థులు కవులు, వెల్లియె బలములు వేడ్క నేలేరం 

చేజంబు మెటయ నందిగ్రామపురము, రాజశిరోమణి రాముండు సొచ్చె 

నంతం బుష్పకమున కర్చన లిచ్చి, యెంతయు భ_క్టితో నినకు లేళశ్వరుండు 
తలచినప్పుడు రమ్ము థననాథునొద్ద, నలకలోవలనుండు మనుచు వీష్కొలివె 
భరతుం డప్పుడు రాముపంచకుం జేరి కర మొప్పం గరములు కడుభ క్రి మొగిచి 
మోపాదుకలయందు మేదినీభార, మేపార నునిచి యేనింత కాలంబు 
నవథానమతి తోడ నాలస్య ముడిగి, యవనీశ మో రాజ్య మరసితి నొవ్చ 

నని చెప్పి పాదుక లక్థి నొప్పించి. వినతు(డై యత్యంతవినయంబు మెజుసీ 
వెలయ నయోధ్యకు వేంచేయవలయు, నొలనీనముని వేష ముచితంబుగాదుం 
'రాజమండనములు రవుణమైః బూను౮ డీజటాభారంబు లీవల్క_లములు 
మానుండు మీరన్న మనుజవల్లభు(డు, పూనిక నిండుట బుదిలో౭ దలంచి 
యవుంగాక యనవుడు నప్పుడు గదిన్సి వివిధవిధిజ్ఞులు వెరవు భ_క్షియును 
గలవారు కడశతో ఘనజటాబంధ, ములు వీడ్వ నభ్యంగము లవథరించి 
తమ్ములుం దాను నుత్సవజలస్నాన, మీమ్ములం గావించి యినకు లేశ్య్వరుయు 
ప్రకటదివ్యాంబ రాభరణమాల్యముల, నకలంకచిత్తుండై యమరఈ గా నేనె 
ధరణీతనూజకు దళశరథాంగనలు, కరము త్రీయంబున శై నేసి రెలమి 
సుదతులు తారాడిసు గీ వసతులు, ముద మొప్ప శష్టంగారములు నేనీ రపుజు 
ఆలోన హానుమంతుం డర్ధిం దోర, 'వేలసంఖ్యలు చెంచువిలు కాండ్రు, గొలువ 
లలితజటావల్క_లమ్ములత్‌ డం, గొలదిమోటీన వేడ్క. గుహుం జేగుజెంచ్చి 
జవ్వాడివిల్లులు చమరవాలములు, మవ్వంపుగజదంత మౌా_క్రికంబులును 

దిటివం ష్ట్ర వేణు మా_క్టికములు సర్ప, నిటలసంభవమణు ల్ని బిడ కార్జూ ల 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


49 4 గ Vinay Nes EIR E ys Dopafions 


నఖములు భేరుండనఖములు నీంహనఖములు: కృష్ణాజినంబులు మిగుల 
నాణెంపుగోరోచనంబు కస్తూరి, వీణాలు తేనియ ల్వివిధంబులై న 
ఫలములకావళ్లు భయభ క్రులాత్త్మ, "మొలవ6 గానుకలుగా ముందట బెట్టి 
పాడగాంచి యానందమున రాఘనునకుం దడయక సాష్టాంగ దండంబు వెట్టి 
నిటల్యాగ్రహ స్తుండై:. నిలుచున్న గువూని, జటిలత్వ మిమీంచి జనలోకవిభుండు 
తనకృపాజలధి నాతని నోలలార్చి, చనువిచ్చి యమృతభాషల నిట్టులనియె 
సురుచిర లేజ చెంచులరాజ నీదు, విరిగొన్న ఛ_క్షియుం 'బెంపును దెంవు 
సొంపాఠ నీవాయుసుతునిచే వింటి, నింపుణగా మాలోన నీవు నొక్క_(డవు 
గాన నాజడలు వల్క_లములు విడిచి, వూనుము మాయట్ల భూవచిహ్న ములుడు 
అని యానతిచ్చిన నరిగి వల్క_లము, లును జటాపటలంబులును వేగ విడిచి 
సుమహితోదకముల సుస్నాతుం డగుచు, విమలాంగు(డై రామవిభునిసన్ని ధికి 
వచ్చిన జూచి దివ్యము లైన యట్టి, మెచ్చులసొమ్తులు 'మేల్మివస్త్రములు 
నెట్టన నొసంగిన నెరయం గా నేసి దట్టంపుభ_క్షి భూధవుం గొల్బియుండె 3 
నంత శత్రు ఘ్ను నియాజ్ఞ సుమంతుం జెంతయు రయమున హితసమాహితుం 
బహురత్న నిర్మల ప్రభనొప్పు మిగుల, మహి తార్క_బింబసమంచితరథము6 

వచ్చి రస 
గొనివచ్చి యట రఘుకులభ_్ర కెదుట, నునిచిన శ్రీరాముం డున్న తాత కుడు 

నం! శ్రీరాము లయోధ్యం జేరుట. తా 

తల్లులచరణపద్య ములకు (మ్రొక్కి, యెల్ల వారును నెలులా త్తి దీవింవ 
ననఘుండు సుమువహూ _ర్హ మగుట భావించి, మునివనీస్టుండు దనముందట నెక్క.. 
బృథుకీర్తు లించెక్క_ పృథివి వెంవెక్క, రథ మెక్కి జనమనోరథ మెక్కు_కరణి - 
నిరుపమకరభ_క్టి నిరతుఃడై చేరి భరతుండు ధవళాతవ త్రంబుం బట్ట గ 
నాసుమిత్రావుత్రు, లర్థి నిద్దలున్సు నాసన్ను లై పట్ట నాలవట్టములు 
ఆరూఢపంచమహావాద్యరవము, తో రానీ బేవదుందుభులోలి వాయ 
వినువీథి సురపుష్పవృష్ష "జ [ ర్య 

థిసు పుష్పవృష్ణులు గురియ, జనులెల్ల జయజయ శబ్దంబు లొసంగ 
నతులరథారూఢుండై. మహాూదారగతు లొప్ప వెనుక 'రాతసభ్ళార్ల నడువం 
బరువడిం జతురంగబలములు నడువ, వరుసతో నిజబంధువరంబు నడువం 

సా ౧ 

see గదిని సు గ్లీ వాదికపులు, బలువారణను లెక్కి_ వదిలులై నడువ 
ఘననేతుబం'ఛాదికథ “లుగ్దడించి, వెనుపొంద వరవందిబృందముల్న డువ 
జననులు తారాదిసతులు జానకియు, భునరథంబులమిందం గర మొవ్పి రాంగ 
నడ చె నయోధ్య కానందకందలళీతు, లెడనెడ దీవింప హితప్రరోహితులు 
నళ లుత్క_టరథథ్యునులు, తురగ -హేషితములు తోరంబ్యులెన 
శరీరవంబులు పృథులఖద్హా గ్ర; ఛారాభిఘట్టనధ్వనులుం చెళ్లసంగ 
న ణకల్యాణుం డగురామవిభుండు, నక్ష త్ర పరివృత నవచం రు భాతి : 
తియ్యంబు దీపింపం బేజంబు మెజన్సి యయ్య యోఛ్యావురం బర్ధిత్‌ో6 జూచ్చె 
నప్పుడు సంతోష మంతరంగముల, నువ్చాంగ బవుమంగ ళోన్నతు ల్రెజయం 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


యుద్ధకాండ ము, 495 


బల్లవహ_స్టలు వల్లవాధరులు, వల్లవారుణపావవల వోజ షలులు 

0 ౧ గా ధా దై 
హరిమధ్యసమమధ్య లమృ కాంశుముఖులుు కరిరాజగమనలు కమలలోచనలు 
అలినీలకుంతల లంబుజగంధు, 'లెలదీగంబోేండు లింవెక్క. నంవంద 
శె నేనీ చను బెంచి కామినీమణులు, ప్రైసాదగోవుర ప్ర తతులందుండి 
వుణ్యావలోకనంబులం' బుణ్యసళ ల్కు వుణ్యావుప్పాతుతంబులు చల్లుచుండ 
మేడలవై నుండి మోనాతులోలి, బోడలై తమతమ బోటులతోడ 
నీసునం చిన్ననాం డీపుణ్యధనుండు, చేనినచేంతలు చెప్ప నచ్చారును 
| తనునెదిర్చినమా త్ర ౭ 'దొటకం-జం వె, ననఘుండై కౌశెకుయాగంబు గావు 
| సర్పకేంకణు వముహా చావంబు విజీచెె దర్చించి జమదగ్ని తనయు భంగించె - 
నహతలో కాంతకుం డంతటిపనులు, సహజకూరయగానం జనంజేనెం గాక 


అమ్లుద్దుపాయంబునందు గానలకుం బెమ్తన్న దపనీమై పోయె వేడుకను 
పోయి జగద్ధితపుణ్యకృత్యములు, నేయ నెవ్ష(డు చాలు జేవదీపింవ 
వనధి బంధించి రావణుం బోర ద్రుంచి దనుజులం 'బెక్కండ్ర, ధరణి వైం గా ల్చెం 
దనతం డ్రి వనువునః దవిలి కానలకు, మునివృ త్తి. జనునాంటి ముద్దుప్రాయంబు 
లీవెద్దచందంబు లెన్ని చందములం, దీవించుచున్న వి తెలియ జూచితొకే 
వర్ణను్యు నవలీల భంజించి మరల, దర్జించి భుజళక్లి దర్చించినట్టి 
యామేఘనాదు నుగ్రాజిలోం జంచె, సౌమిత్రిం గంటిరే చవలాటులార 
వడంతి రావణు డతిపాపాత్తుండైన విడిచి లం కావురీవిభండయ్యె నితండు 
| వనజాశీ యీతండు చాలి సోదరుడు, వనిత యీావుణుస్ధిండు నాలినందనుండు 
| తడయక యంబుధి దాంటి యానీత్క బొడంగాంచి వచ్చిన పుణ్యాత్తుం డితండు 
| కలకంఠి యవలీలం గడలి బంధించి, నలిలంకవై రాము నడవించె నితయపు 
నీరేరువోనన నిఖలౌషధములం బోర లత్మణు ప్రాణములు దెచ్చె నితడు ' 
అని తన్ను6 దమ్ముల ననురను గపులం, గొనియాడుచును. జెప్పికొనుచుండ వచ్చి 
నగరు ప్రవేశించె నలినా_ష్థకులుడు, జగ దేకనిధి రామచంద్రుడు తాను, 
భరతశ త్రుఘ్ను లం బనిచి డై త్యేం ద్ర,తరుచరవతులను దగుమందిరముల 
విడియించి యిష్టాన్న వివిధభోజ్యములు కడశతోం బుత్తెంచ గారుణ్య మొప్ప 
సురుచిరమతి నంత సుగ్రీవుతోడ, 'బరమసమ్మదమున భరతుం డిట్లనియె 
నెలిరే వఖిమేక మినవంశో నిధికి, ' నెల్ల తెజంగు లాయితముశేసీతిమి 
సంగతి జతురబిజలములు వలయు, గంగాదితీర్థోదకనులు 'చేవలయు. 
దెక్చింవు కక దిననాథతనయు, డప్పుడు వరమహక్షానందుం డగుచు 
వలనొప్ప గజా జాంబవంతు సువేణు, నలఘువిక్రమవేగుం డగు వేగదర్శిం 
గమనీయనవరత్న కలళంబు లిచ్చి, క్రమమున దీర్జోదకములు తేయినిచె 
నలుగణూతునివాయునందను బువభుం గలయసముద్రోదకములకుం బరచె . 
బనిచినం గడిమిమైః బ్రవగవల్లభులు, వినువీథి నత్యంత వెగులై పోయి 


రకత [12౧2 Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani స్‌ Donations 
496 శ్రిరంగ నాథ రామాయణ 
రి శ్రీగాములవ ట్రాఫిషేకము, ( 

యుళవడి మరునాఉకియుదయ కాలమున కరుదరుదనం దెచ్చి రఖిలోదకములు 
చేతోవినిర్మలశిష్టు వసిష్ట, గౌతమజాబాలి కశ్యప కణ్వ 

నాసషతామూ నరమునీశ్వోరుల, సామాదిబపహువేదచతురబోధకుల 

భరతుండు రప్పించి భయభ క్రులొవ్చం) బరమసమ్మదవచోభంగుల మెబనీ 

శీ రామునకు నఖి షేకంబు నేయుం డారూఢనియతితో నని పల్క._ వారు. 

వన సస కార్యములు మ్రైయుచుండ, జానకీ రాముల జదురొవ్చం దెచ్చి 
రమణీయతర మైన రత్న వీళమునం గొమరొప్ప నిరువురం గూర్చుండం బనిచి 
మానిత వేదో క్ష _కృమం త్రవూవ్వకము గా నఖి వే ప గరమర్థిం జేయ 
నారామునౌదల నాపూక్ష వార్కి ఛార డగ నవు దగ జూడ నొవ్నె 

గీ ర్వాణముఖ్యులు కన న చార్వతీసహిలులై వ్రణుతింవ నొప్పు 

నంగ జహరు మా ళినమలమై తొరుంగు గంగానదియు(బోలెం గమనీయ మగుచు 
నాతీర్లజలథార లం మ్రులకొ 0 భూత లంబున నిండి పాలుపాఠెం జూడ 
హరిపాదమునం బుట్టి యయ్యాదిగంగ, ధరవై నం బరంగువిధం బచ్చుపడగం 
బరికించి శాతయాపాంయు డపుడ్కు హరుండు విష్ణుడు దాన యనుమాడ్కి- నుండె 
మణి ప పట్టభద్రు; డై. మనుజవల్లభుండు, నెజనెం బట్టముతోడి నిటలంబుతోడ 
సరసజటారుణచ్భాయల మాన్ని కరమొప్ప శ శిరేఖగంగవీ చికల 

సరిదాంటి నుదిటికి జారిన నొప్పు హరునిచందంబున నల ౮6 జూవణకూ 
గరుడవియచ్చరగంధవ్వవతులు, సురనిద్ధసాధ్యులు సొరిదిమై నపుడు 

చదల నుత్సవపటుజయజయ ధ్వనుల, గుదియక యందంద ఘోషించి "రెలమి 

నప్పు డచ్చరలోలి నాడిరి త్రీ తి నప్పుడు పు శ్రెంచె నమరవల్లభుండు 

పారిజాతామల ప్రసవమాలోయు, పోరంబు6 బ్రియమున ననిలునిచేత 
నమితమంగళమూ ర్తి యయినరాఘనుండు, గొమరొప్ప వానిః శాకొనియె వీతీంచి 
వసుధ యెంతయు 'స్యవతియయె్య బ్రీ బీతి, గుసుముఫలంబులు గొమరొె వ్చెం దరుల 
ఘనగంధ బంధము బ్ఞలిగెం బుష్పముల, వినుతింప దిక్కులు విమలంబులయ్యె 
నప్పుడ పులహ డకీణవిభవ, మొప్ప భూసురులకు నున్న తాత్తులకు 
ననుపమతరభ_క్లి యంతరంగమునం గొనకొన ముప్పదికోటులధనము 
లకుగుణ్జంబుల లతీయుష్ట్రముల, లకుగోవుల నిచ్చె లలి సొంపుమిోర 
లలితదివ్యాంబ రాలం కారతతుల్సు పొలుపొందు కాంచన పుష్ప మాలిక యు 
గొలందిమోటీన 'మ్రీ'యోసక్తులం జేర బిల్సి, యెలమి సునీ 'గ్రీనున కిచ్చెం చెంపాంద 
ఘనవ జ GE yD "గ దంబ ననఘుః డంగడునథ్‌ నర్ధిత్‌* నిచ్చె 
మహికోరుశే కయూరమకుటంబులొప్ప, సహజప్పుణ్యుండు విభీషణునకు నిచ్చె 
నమితబలో దాత్తుం తగువాయుజునకుం రం చిచ్బె 
నాలోలరుచినిచయః నూనమైన్క నీలహారము ప్రీతి నీలున కిచ్చ 

వలనొప్ప నవరత్న వరహార మొకటి, నలున నకు సే సశ నానంద ముస్ఫాంగ 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


యుద్ధ కాండ ము, 497 


నంబరమణిభూజష ణాదివ స్తువ్చలు, జాంబవంతుని కిచ్చె సమ్మదం బొదవ 

| నభిమత వేదియై యందణం జూచ్చి విభుండు వానరులకు వీరు వారనక 
వ్రకటదివ్యాంబ రాభ రణమా ల్యంబు, లకలంకమహివుతో' నందజ కిచ్చె 
శారదనిర్మ లచం ది కానూన,హారంబు నీత్రక్రు నర్థితో నిచ్చె 

ధరణిజ హారంబుం దడాను6 హై కొనుచు, గరముల ధరియించి కాకుత్‌ స్తమోము 
చూచె జూచుటయును సుదతి చూ వెజింగిి యాచతు రాత్ర కుం డనుమతించుటయు. 
దనకృ పారతసథార దనరునాహార, మనిలజుకంఠంబునం దొవ్ప్చం చెళ్టె 
నానిర్మలోదారహారంబుం బూన్సి యానిర్మలాత్త కుం డనిలనందనుండు 

శారదా భ్రవలి సరింజుట్టియున్న, మేరువు లెటుగున మెజనెం జూడ్క్క_లకు 

నంత వనీష్టునియనుముతి రాముం డంతగిప్టరంబున కరిగి తల్లులకు 

వరుసతో మొక్క. దీవన లిచ్చి రవుడు, ధరణీతనూజ యత్తలకెల్ల భక్షి 
చెలంగంగ మ్రొక్కిన శ్రీ దేవిశేన, నలసరన్వతిభాతి నగజాతరీతిం 
బతిభ_క్రిమతియు సౌభాగ్యంబుకాంతి, యతులకీ ర్హియును చెంవలరంగం గలిగి 
యినచంద్రులనం గాంతి 'నెనయువు శ్రులును, గనుము నీవని వేం గాయిటంజేర్చి 
దీవింప రఘుకులాధివుడు వేడుకలు, గావించు భోజనాగారంబునకును 

జను దెంచుహితులను సకలబాంధనుల, ననుజుల రవిజాదు లై నవానరుల 
నావిభీషణముఖ్యు లగు దై త్యవరులం బావనాత్మకు గుహుం బరంగ రావించి 
యుచితాసనమున6 గూూర్చుండంగం బనిచ్చి' సుచరి త్తు నంజనానూనుని. దనదు 
పొత్తుల వేడుక భుజియింవు మనియె, న త్సజిం జాల నెయ్యము దియ్యమమర 
'నెనయంగ నవ్వేళ ,నెలంతలు దెచ్చి, కనకపశ్లైరములం గ్రమమొప్ప నునిచి 
పరగ బాయసము నూవములుం బూపములు,వరుగులు వడియము ల్య్వాం-ధం బుట్టించు 
కూరలు వచ్చళ్లు కోరొందుశిఖర, లూరుగాయలును ఇాలో్టీదనం బాత్తం 

దనరంగ సద్యోఘృతము వింతరుచులం 'బెనుపొందుఫలములు వేర్మి తో నిడగ 
నినకులాధీశ్వరుం డింపు రెట్టింప ననిలజ భుజియింపు, మనుచు6 దానొక్క_ 
కబళంబుం గొనిన నాకవికులో త్తముండు, పృబలమౌాభ కి నప్పశ్లెరం బెత్సి 
తలమోా(ద నిడుకొని తనర నాడుచును, జెలంగుచు నోకవి వేఖరులార 

రండు రామునివ శ్లైరము ప్రసాదంబు, దండిగా దొరశెౌ నందతికు నేడనుచు 
మునివృత మెక్కి. యిమ్ముల దానిదళము లనువాందగా ద్రుంచి యా ప్రసాదమున 
నొనరించి సంతోష ముల్లంబు నిండ, ఘనభ_క్షి నొసల నాకవీనాయకులకు 
వారును దానును వాంఛలు దీర, నారూఢిం దృవులై “రాప్రసాదమున 

ననిశంబు 'నది'మొద బ్రారివాసరముల్కు మునివృతపర్షము లృఖ్యంబు లయ్యు 
నంత నారఘురాను6 డంజనానుతుని, సంతతభ_క్షికి సంతోషమంది 

పరపైన జేజొకపశ్లౌరంబునను, ధరణీశ్వరుండును దగ భుజియించి 

జలముల నొగివార్చి జతనంబు మోటు, లలితసుగంధమాల్యము లొప్ప ముడిచి 
కర్బూరణాంబూలగంథాతుతముల, నర్చింం దయమోట నందటం జూచి 

CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


498 శ్రీరంగనాథ రామాయణము 


యినకులో త్తముం డిచ్చె నెల్ల వస్తువులు, మనమార నప్పుశు మహిమ దీపింప 
సకలభృ త్యామాత్యసహితుంై వేడ్క, నకలంకచిత్తుండై. యటం గొలువుండె 
నప్పుడు సౌమిత్రి ననుఠ_క్లితోడ, నొప్ప నిద్రా, దేవి యొుగిం బెందుటయును 
గొలువులోపలను గాకుత్‌ స్టునిమెదుటం గలకల నవ్వినం గమలా_ప్తకులుండు 
జనకజయును విభీషణుడు స్కుగ్మీ వుండును మూరుతాత్మజుయను వాలిసుతుండు 
నలనీలశరభసన్నా థతా రాది, బలిముఖుల్శత్రుఘ్న భరతులు భీతి 
దలలు వాంచిరి యఫు తమయందుం “జెంది లలి మోజీనట్టి కళంకము బ్దలంచి 
యండటు నట్లుండ నలుక చిత్తమునం జెంద లత్ష్యణుం జూచి శ్రీరాముం డనియెం 
దగవువోవిడిచి యాస్థానంబునందు, నగు కేమి నిప్కా_రణముగ సౌమి త్రి 
అనవుడు ఛయమంది యాలక్ష్మణుండు, తనకరంబులు మోడ్చి తగ నిట్టులనియె 
వనవాసమునకు దేవర గొల్చి వచ్చి, వనముల నున్నచో వచ్చె జూ నిదుర 
వచ్చిన బదునాట్టు వత్సరంబులక్కు నచ్చుగాం జేరకు మన నిద్ర చనియె 
బదునాలుగేండ్లును బరంగ నిండుటయు, వదలక యిప్పుడు వచ్చెంగా నిద్ర 
యదికారణంబుగా నవనీశతిలక, యిది యేను నవ్వితి నిదియె నాతప్పు 
నీను సహింపుమో నిఖలాధినాథ, దేవదేవేశ యో దీనమందార 
యనవుడు సంతోషమంది రందటును, ననుమానములు వానీ యలరి “రెంతయును 
నిర్మలకారుణ్యనిధి రాము డంత, నర్మిలి నిండార నందజుం జూచి 
యెల్ల తెజంగుల నెట్టి కార్యముల, నెల్లధర్మంబుల నేమజ శెపుడు 
గొనకొని చేయు(డీ కోర్కిదీపింపు ననువొంద ననుచు నత్యాదరంబొవ్పం 
బొండని కడశశొ బుద్ధులు గరవి, యొండొండ వ్రీయముల నూఅడం బలికి 
యనిలజసు గ్రీవు లాదిగాగపుల, దనుజపుంగవుల న త్రటీ వీడుకొలువ 
కిష్కింధ కెలమి సు గీ వాదికపులు, నిష్క_శంకాత్సులై, నెమ్లితోం జనిరి 
చనియె లంకకు విభీషణుం డర్థిం దన్ను, దనుజులు గొలువ నుత్సవోేలిందేలి 
రాముడు మజీయావ రాజ్యంబునందు, సౌమి త్రి రతులం జతురమానసులం 
న 'బ్రతిఫ్రించి యాతత రాజ్యభూతిం దగిలి సుఖంచుచుం దాను నీతయును 
సకలభోగంబుల సౌఖ్యంబునొంది, యక లంకచిత్తు(డై. యనవరతంబు 
'వేదోచి తా చారవిమలమార్దమున, నాదిరాజన్యుల' నందణం గడచి 
వూజితాను[్టూనములు నశ మేధ, వాజ వేయాదికవరయాగతతులు 
సొలవక చేయుచు సురల భూసురుల్క 'నెలమి రథ్నించుచు నేవుదీవింప 
నిండార ధ రైకనిష్టతోం బదున్యొకొండు వే లేండ్లు దా నుర్విం బాలింవెం 
Pd ns, త్త దారఖిము ల దూలరు దురితము బ్లుర్భిక్షతతులు 
వయ్యడలను గాలద్వములం, జలియింప వెన్న(డు సత్యధర ములు 
పరహీతాణార తాత్పర్యంబు లెల్ల, పుకుషులయందును బొలుపారుచుంయు 
ననియాం ధ్రభాషభాహాధీశనిభుండు, వినుత కావ్యాగమవిమలమానసుఃడు 
సాలితాఛారుం డపారధీశరధి, భూలోకనిధి కోనబుద్దభూ విభుడు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


యు ద్ధ కా ండము, 4)9 


తమతం డి విగ్రులధరణీశువేరం, గమనీయగుణదైర్యకనకాద్రి వేరం 

బనివ్లూని భోయరిగండశా రను పేర, ఘను వేర మోసరగండనివేర 

నాచంద్రతా రాక్కమె యొప్పు మిగుల, భూచక్ర, మున నతిఫూజ్యమై వెలయ 
నసమానలలితళ ఛ్రాన్థసంగతుల, రనీకమై చెలువోందు రామా యణంబు 
వరల నలం కారీ భావనల్ని ండం గరమర్థి నీయుద్ధ కాండంబు ఇచెవ్పె 

.నారూఢి నాశకేయమై యాదికావ్య,మై వో రనికానందమై యెల్లనాయు 
నివ్షసుమతి నొప్పు నిష్పుణ్యచరిత, మెవ్వరు చదివిన నెవ్వరు వినిన 
సానూచిబహువేదచయ ఛావురామ, నామవింతామణి నవ్య భోగములు 
పరహి తాచారముల్ప్రభువిచారములు, పరిఫూన్షళ క్షు కులు వ్రకట రాజ్యములు 
నిర్మ లకీ ర్తులు నిత్య సౌఖ్యములు, ధ ర్మైకనిష్టలు దానాభిరతులు 

నాయు రారోగ్యంబు చై శ్వర్యములును, చాయకపాటించు బచావతయంబు ' 
వరవుత్ర, త లబ్ది యు వైరనాశనము, సరినొప్పు ధనథాన్యచయసమృద్ధియును 
శేవిఘ్నములు తేక యిండ్లలో నధిక, లావణ్యవతులైన లన 
కొడుకులతో నెపం గూడియుండుటయు, నెడ గాంగ నావద'లెల్ల బాయుట్లయు 
సమ్థదంబున బంధుషెను లకూటమి యు, నిమ్థులం గామ్యంబు లెడపకుండుట'యు 
పక్‌ దేవ తాసంతర్పణంబు, వితృగణతృ శ్రియం 'బెంపారుచుండు 
వానీనవారికి వరశుభోన్న తులు, వానవలో కాదివాసులం జేయు 

నిది మోతసాధనం బిది పావహరము, నిది దివ్య మీది భవ్య మిది శ్రీకరంబు 
ఎందా(కం గులగిరు లెందాంక జలధు, లెందాక రవిచంద్ర "లెందాశం దాగ 
లెందాశ భువనంబు లెందాశ దిశలు, నెందాశ వేదంబు శేపుదీవించు 
నందాంక నీకథ యతుశానంద, సందోహదోహశళాణారమై పరంగు. 


శ్రీరంగనాథ రామాయణము యుద్ధ కాండము 
సమా ప్పము. 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


క్‌ గ 


ఒన్‌! - 
sthi Sahib Bhuvan Vani Trust Donations 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


 ఉత్తరకాండము 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


రంగనాధథరామాయణము 


నను ఇ. 


డ్‌ త్త ౧కా౦డ ము. 
(ద్విపద కావ్యము) 

న్ని నాథ చరణరాజివనేవకుయు, భానుకో ట్‌ పభాఖాసమానుండు 
మనుచర్శితుంయు శ్యుమర్మే నూతంగ ఘనభటా పాటనకంకీరవుండు 
కోనవ౦శార్దే వకవల వ సియు (డు, 'నానోప్పుకో నున్న తీతీర్యధునకు 
ననుకాలయె యున్న రము దాతల రం దనయుండు సాహిత్యత-త్త సకోవిదుంయ 
'దానప్రసిద్దుండు ధర్మ శీలుంజ్‌, భూను తాచారుండుబుద్ధ భూవి (డు. 
అఖఫలష్ర రా ణేతిహాససమ్తుక ము, నిఖిలలక్షణగుణాన్వీతము నగుచు6 
'చెలుంగుననొప్పలూ ద్విపదరూపమున్క నలియీర్వ రామాయణముమున్ను జెప్పి 
'సకలేశుండగు రామచందువతేకానము, సకలంబు ర చియించి 'సకలపఫుణ్యముల 
"సకలలాోకులు 6దన్నుు 'సన్నుతినేయ, నకలంక మహిమల నంచాద గాక 
యనినిక్చోయముచేని యరంకరంగమునం దన యిష్ట దేవతా ధ్యానంబు నేయ 
గరు డాధిరూఢుండై కరపంకజముల, నరుదుగాళ౦ఖశాజ్షాణదులు 'మెఅంయ 
నురముశ్నశీదేవి కుద్దియైపరంగి, చిరలీలంగా స్తు భశీ ఇెన్న మిగుల 
భువనకారక్రునక్రు 6 బుట్రినిల్లైన, నవవికసిక నాఖినవినంబు మెజయా 
'సరిదివార్మాతులు సంగడీయొలయం గర మొప్బ్పురపిశశుల్‌ కన్ను లై వెలు 
ననిమిషుల్‌' గొలువ నచ్చరలాడు సనకాషియో1ం దసన్నుతులొ ఇల 
బీశాంబకంభాప్ప బృ శులనీలా|ద్రై భాతి'మేనమరంగ 6 బంకదోదలు (శు 
ఖానుకోట్‌ పభాభాసితుండగుచ్చు మానేసంబునందో (చి మహిత వాక్యముల 
నీవునాకెంతయు "నెరేయ భక్కు (డవు నీవుప్రుణ్యుండవు నీవుమాన్యుండవు 
గావున నీభ క్తి 6 శ కొంటి'మేము, నీవింకమము(హాడి నెమ్మి సే తెమ్షు 
నీవాంఛితార్థయి నిర్వహింపంగ నీవరనందనుల్‌ నిప్ర్రణనూనసులు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


504 రంగనాథ రామాయణము, 


వారినియోగింప్రు వారునీకో రికా, గారవంబునంజేయంగలవారుమో (దడ 
ననిపలిగ్ర-విచ్చేసె నాడేవునాజ్జ, మనమునథరియించి మముంబిల్వంబంచి 
యాతత(ఫీతితో నా తెజంగెల్ల , మాతోడవినిపించి మముంగటాత్మించి 
మోరుపు క్యాత్తులుమిహిరప తాపు, లాయాఢభుజళ కు లధిక నై-ఢన్రలు 
చండభుజాదండసక'లారిదండ, ఖండనోదగ్రు లఖిండవీ కములు 
కవిరాజభోజులు కమనీయ తేజు, లవిర? సూనృతు అతిక్యపాన్వితులు 
హారిపదాంబుజభక్కు లార్యానురకు, లురుతర్యపావీణ్యు లందోధిగాంఫీమ్య 
లున్న తాయుష్మంతు లుళ్ళ మోత్త ములు, సన్ను తాచారులు సౌభాగ్యయుతులు 
బహుపురాణజ్ఞులు బహుక ₹"న్వితులు, బహుకార్యకోవిదుల్‌ బహుచానపరులు 
నాకులదీ పకుళ్‌ నాగుణాన్వితులు, నాకీ ర్తి వగ్ధనుల్‌ నాకూర్మి సుతులు 
గాననాపూనినక థ మొల్ల జనులు మానుగా గొనియాడ మధుర వాక్యముల 
నెమ్మి "జెప్పుయుమోరు నిప్రుణులై యనుచు మమ్ముంబంచిన "మేము మాళండి (ప్రతిన 
చిరకీర్తు లెసగ లం జెల్లి ంపయనుట్క, పరమధ ర్మ ౦బని భ కితోంగోరి 
తీ దేవ 1 'జేవిమయై చి తృంబులోన్న -సేటేవదేవుని చెలమి భావించు 
నేదేవుయముఖమున నిందుంకుిఖయు, భూటబేవతలు మున్ను పుట్రిరింపెసంగ6 
బొలుపార నేదేవు భుజముల(బొడమి, రలఘు శేస్తోమూరు లె నపార్ణి క్స్‌ వులు 
ధీరులె వెళ్ళు లేదేన్రని తొడల, నారంగజనియించిరంచితద్యుతులు 
సురుచిరచిత్తు లె శూద్రులే దేవు, చరణాంబుజంబుల జనియించి శెలమి 
-వేచిమాందడుసలనేదేవ్చండ ఖల, భూచ క్ర యునుగొనిపోయినయ ప్ర శు 
పదతలంబున -నేశుపాతాళములును బద పంకజంబులాపె పె రసాతలము 
నిరవార జంఘల నెల్ల సన్నిధులు, సరిదపాంపతులును ము 
నుం రాదు లంఘులన్సు దనరువి శ్వే బేవతలు కటిస్టలి 

మూల్మపజాపతి ముష్క-౦బునందు, లీలమైమదనుంకు న 
దగునాఖికిందను దనుసంధులందు, మొగినురుత్తులు కుకీ మాంయలాోక్షమలు 
నందముఖుంబులు నంద దేవతలు, సంధులనదులు. నిష్టాప్తూ ( ర్తములును 
వసువులువీఫపున వామహస మున, నస సమానగతిర్ముదు లంసఫాగమయున 6 
(బైక[ానంభోధులు "చాహుదం౦ండముల్క దికగాలునమృతదీధ్ధితి కూసు 
నేకు౮-న నజుయను నంబువోదరుండు, ముక్క_౦టియును దేవముఖు 


డిం[దు 
నళేమున శదితియు గళ రేఖలండు, విలసితద్యు ల 


తులతో విద్యలన్ని యును 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


టా 


Vinay Avasthi Sahib 800620 Vani Trust Donations 


ఉత్త రశాండమూ. 505 


నరునార 'సప్మష్ట లాననాబ్దమున, సెఅయు వేదంబులు ముఖగహ్వారమున 
నవమాక్షికంబులు నవ్యద ౦లేముల్క వివిధసంసాగారముల్‌ వివిఫసూక్కులును' 
సమరు ఫాలంబున నఖిలశాస్త్రములు 5 గమలయు ధర్మార్ధ కామమోమములు6 
సరంగనోన్టముల న౦బరము నశ్వినులు( గర మొప్ప నూర్చులగంధవహుండు 6 
జెన్నాంద భారతి జిహ్వా(గవీఖి 6 గన్నుల రవిసు ధాకరమందలములు 
కలితకాంతులు కృ త్తికలు మున్ను గా (గ, 'నలువార ఆఫ్పృల' నమ్మత్రములును 
నారర్తిగ శిరమున నమరలోక౦బుల దోరంపుశఖయందు [భువమండలంబు. 
బెకుర-రాపులు దాల్చి "పంపారు చుండు నొకగ్రారలూపగు చుండు నొకగారూపమునో 
సకలభూతములందు6 జరీయించు చుంకుసకలభాతోద్భవస్తానమైయుండు 
చేవవంద్యు (డు రమాధీశుండు సకల, దేవతెలకుC జాన దికె గానవాయ 

ధర వ్యవస్థలు దానములెల్ల , ధర్మెకసాకీయె తనంజూచువాండయ 

నవి జేయు ౧డెయుండు నఖిల'దానవులం బవరంబులోపల( బకిమార్చు చుండు ఈ 
గల్చాదిగతు లెల్ల గను రెప్ప పెట్టు, నల్పకాలములోన నడ గించుచుంకు 

వేనయై నిక్మిందు విషుగడె మనుచు “గ్రోఢించి కడతేబ్చ రు దులడైయుండి 
యణుమ్మాతు.డైయుండు నధికమైయుం౦డు, నణిమాడిగణముల కంద రాకుంకు 
నెలినుంశు లోనుండు వలితిగానుండుం గల (డన్న చోట నకగ్రాజముగా నుండు 
"నెట్‌ గించునాత (కు నెజేగాశు నత (డు నెలుకకు విషయయి నెలుకయు గాడి. 
చనెటీ (గినయటమో౭ద "నేకభూపమునం డెజపీ లేకున్న యాదీ. ప్రి మయైయుండు 
'సకలచాన్నవరజపతపః[కతువు, లకలంకగతి. జేయు నంచి తాత్తులకు 
ఫలరాపమెయుంశు ఫలదుడెయుంను, చెలినుంను లోనుంకు ెలితిగాకుండు: 
నిర్మ లజ్యోతియై నిగమాథ౯ వీథిల గర్శకలాథీన గతిం బొంద కండు 
యో'-గాళత్తు(డైయుంకు యోగమెయుండు, యోగీం్యదు.డై యుండు యోగియెయుం౦శు 
ము క్రి కాములకెల్లి ము క్తేయైయు౦డు భక్కులుభావించు ఫావమైయు౦డు.! 
మభుమాభవాదిగా మాసనామముల, నధికనిరూఢి. గాలాలు (డై యుండు. 
బురుపోత్స మాచ్యుత వుండరీకాతు, హరి విష్ణు నారాయణాది నామముల 
దివ్యస్వరూపు (డె దీపించుచుందు,. నవ్య కు (డేయుంకు నంద శాకుంకు 

నజ్ఞానతేమ మంత రంగగ'హ మున, విజ్ఞానదీపం౦బు నెలుయగునం౭ దచొలల 

ననిశంబు6 దలపోయు ననఘులందుండు, నని మతుకలసామి యగు విష్ణ గొలిచి. 


క ల్మవంబులు దూలం గణగాగుం గొలిచి, వాల్మీకం గొనియాడి వాణింగ్‌ ర ంచి; 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


506 రంగనాథ రామాయణము. 


యారంగ మత్స కకూక్మాది దివ్యావ, శారయిలం చెల్లి € దలఫోసిచాడ 

రామావతారంబు రమణీయమగుట్క రాముపావనచకిగ్రము డివ్యభ్రాషు 

లోకానురంజన శ్లోకబంధముల, జేకొని వాల్మీకి ఇెక్పినజాడ 

, మారండి బుద్దకమనూన్తానుపేర, నాతతఘనుపేర ననఘునిజచేఠర 

భునుండు మోసరగండ కాచభూవకుంతు, నని జనుల్‌ గొనియాడ నథికతో "మేము 

వినుతనూతన పదద్విపద కావ్యమును ఘనమైన పాకంబు గాటమాశయ్య 6 

(టైాకటయిగ నా౭ధ్రఫాషంజెప్పంగల గై కొస్నయు త్ర రక భయెట్ట్‌ద నిన. 
కళా(విరంభముం 

(శ్రీరామచర్శాదుండు సితకీర్యులలర, ఘా రాజి రాతసకో ట నిస్టించి 

మరల నయోధ్యకు మహిమతో వచ్చి, చిరలీల రాజ్యంబు నేయుచున్నై దనూ 

శుభమూర్తి నమ్మహాకూరు దీవింప్క, నఖిలాష జనుడాంచి రఖిల సంయములు' 

నొగితూర్సుదికుగ్ర-ననూండి కౌశికుంయ, తోగయవ క్తి తుండను తాపపో త్రేయుయు 

గాలవుండను పేరుగల తపోధనుండు, నోలికణ్యుండ్షు గాగుక్యాండును మణీయు 

దక్నీణంబున నుండి తనుమునుల్‌ గొలువ, నక్షీణపుణ్యాత్తు డగు నగస్తురంశు 

సుకుచిర్భవతు (డే న సుముఖుండు నియమ, పకండై నవియఖుంశు పడమటీనుండి 

మఖితేక లము మకళ్ళిమతొ (తి₹0కుండు ౧ ఆథనుంకు దూర్వుంశు ఘను(డు లో థకుయు 

ధను దిక్కూ-ననుండి తగభరద్వాజ, మునియు విశ్వామ్మిరమునివరేణ్యుండు 

జముదగ్నియును నతి సంయమోశ్వరుంయ, నమిత లేజుండు కళ్యపుండు గాళము(డు 

నికపమ మహి మైకనిధి వసిస్టుండ్కు కర ,మథె౯ బహుశిమ్య గణములు గొలువ ! 

నధికతేపోధను లధికశ్తా స్త, లికలు వేద వే దాంగపారగులు 

పారా బక సమతేజు లట్లు, సప్పష్ట లాదిగా. సంయమాశ్వరులు 

వీనులకింపారు వేద గాదముల, మానుగా వేతెంచి మహినోప్పిరంత 

సకలసహ్హ్మతిం గుంభూజన్మ్మ (డందజుకు, నకఐంక మతియు € గారంజుంకు నగుచు 

నగరివాకిలి ేరినరనాథ చం దుం) 'దగవొప్పర్యసుశాయు ద 5=-౦ప చలి, 

'దౌవారికునింజూచి తరమైనరామ్క భూవరు నెజే గంప (బొమునీవనిన 

నతేండేగి ముకుళితవాస్తు (డై నిలిర్కి పతిదృష్టి తనమి(ద బాలుట(జాచి 

జనవాథమిముంగానసకలసంయములం గొనివచ్చియున్నా (డు కుంభ 


మొగసా = 
ల ననవు(కు ముది తాత్తుడగుద్కు జగదీళు (డెదుకుగా 6 జను 


చదాంగి (మొగ 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత్తర కాండము, 507 


పకువడీమై నభుక్యాపొ ద్యాగివిధుల, గుతుభ క్తి బూజించి గో దానమిచ్చి. 

భక్తి కి (దోకొరనివచ్చి పరిచరజనులు, యు కృకాగ్య యుల నియోగింప వారూ 

Me భ_దాసనంబులపె దభ౯ పబది: 
రుక్చహ్లాజినా స్తరణముల్‌ చెలువ మారంగ రచియింప నందు ౧సార్పోండి 

| కులమే రఘురామ ! కువలయజనులు, కులమా! యనినీకుం గుశలంబె కాడా 

సర నకంపను జయిమాలి, నువ బాహుబలుని యుభాజి త్తు మత్తూ 


నక్షీణబలు విరూపాక్షు సంగ్రామ దతతగలమపోదర భటోదరుల 
శూరో త్త్‌ముని (టైహసుతునరాంతకుని, ఘాోరవిిక్రమయుల నికంభకుంభులనూ' 
నంతేకొసఘుని దేవాంగకు వికోటు, సంతేతావావజయకాలి దుర్తుఖుని- 
వో నతులబలోవగుండగు నుహావీరు నతికాయు భునకాయు (డగు కుంభకస్హు 
వీరాదిగా (గల వీరరాకునుల, ఘో రాజి6 జంపితి కువలయా ధీ? 
సుక బంధు యుతేముగా సుకలోకనైెరి, నతిరయ౦బునం జంవీ తద శాననునొ 
నీవువిల్ల ౦దిన నిఖిలంబు” బెదరు, రావణుఠళడననెంత రఘువీర నీకు 
In ననిమిషదుజక౯్యుంశగు తం(డికంటె, నినకులో తేమ చాలినెకుం-కు గా డో 
' యిం(దాదిదివి జుల హృద యళల్యంబు, నిల్మదజిత్తును గల్వ "నవ్వండుచాలు 
నతికాయు నడ(ప నీయనుజుంశుదకగ్రా, నితరుండెవ్వులయ. గలండోన్నియు నేల 
నక్షీణబలుయ గ్రహ్మో స్త్ర ప్రయోగ, దక్షురడు కపటయుద్ద ముల దుజణాయు (ము 
కాలునిగలి దిన కడిదివీరుండు, _త్య్రోబోక్యజయశా లి డశకంఠసుతుడు. 
"మేఘనాదు3కి సౌమి(త్రిదస్పేంచి, రాఘవ నిలుతురె రణముననొరులు* 
sy అభియాతికులమెల్ల నణందిలోకముల్క కభయమిచ్చితి' శు భంబగు గాక మోకు 
సమరంబులోపల 'సకలరాక్షసుల, సమయించి వచ్చి రాజ్యమును కొన్న. 
నినుంజూడంగంటిమి నిండె మాతెపము, అనఘా త్మ ధన్యుల మె మెలి "మేమనిన 
ముకుళిత హస్తు (డై మునులనీక్షించి, సకలేశు డగురామచంద్రు యుపలి కె" 
ననికి దత్లులు విభాపామాను లుండ, భనసత్తూ (డగు కుంభఛేకణుకాడు౦డ గను 
జవ క్షోమాటోపభువనఖీక్‌రు (శు, రజనీ చరేంద్రుంకు రావణుంశుండ 
"మేఘ నాదునిమోక మిగుల ౯బీరొ6-౦కి, “రాఘను బలమును. నధికవి క్రమము 
సామర్థ్యమును. నెట్టి చందం తండి, కేమికారణమున నెకురా (దై నాయడు 
వరములేగతి గొన్న వా(డంతవట్టు, 'కఠమక్థి విననిచ్చ గలదునాకోనిన -. 
నఘుంయ మునివమండగునగస్తుగండు, నతినయోకు లరాభు వా గణికనియె 


వా 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


508 రంగ నాథధ.రామాయణగాము. 


మజీ మేఘ నాధుని మహీత్మ ప్రభావ, మెటు (గజ ప్పెద మనుజేం[దమున్న తని 
తనయు గా (బడనీన దశకంకుకులయు జనన్యసకారంబు. జరితంయివినుము ~~ 
(ప్రథమయుగంబున (బ్రహ్మ ఫ్రుతుంకు, (సథితోరుతరక్షీతిక పరమాథ౯ావిదుంు \ 
నికపమచరితుు నిర్మలవ ర్మ, పుయు పులస్త్యు(డన్‌ [బ్రహ్మర్షి వకండు 
సంపూర్ణ గుణముల జనకుని భంగిం ఇంపార సురలకు 6 (బియమైనవాండు 
దివి జార చేరవయృణబిందుండనంగు నవిరళ్యవతనిస్థ నధికులడై వెలయు 
నజ్రియా రాజకి యా(గ్రమంబునకు(, బట్టుగా భాను సభాభాసీయగు చు 
నిర్మల స్వా ధ్యాయనిరతు (డై విహిత, థర్భ్యక్రోమంబునం దపనూచరింప 
నరలోక నాయక నాగకన్యకలు, కరమథిల౯ రాజషి౯కన్యకాగణయు 
నచ్చన లేమలు నమరకన్యకలు, నిచ్చలు నే తెంచి నేన్పమెనచట. 
బాశుచు నింపార బహువాద్యగతుల్క నాడుచునుండ ౮ నాశ్రులస్తుుంకు 
కనుగొని కోవించి కన్ని యలార్క ననుగలంప ౮ వచ్చినాకెపు మోర 
యగ 
'లేళన్య నావల నిముగాంజూచు, 'నాకన్య ధరియించు నప్రుడ గర్భంబు 
నని శవీయించిన నతిఫీతి బొంది, కనుణొని యటాచాసీ కాంతలు చవిక 
పకుమోగ్రో మైన యాపలుకులు వినక తిరమెనవేశుక తృణబెంచముళ్ర: త్రి 
యా బెసదయె? వ i 
ns ననతి హారమున, వేద వాక్యధ్వని విని చేరవచ్చి 
యమ్తుహాత్తుని(జాడ నస్త్రగర్భంబు, డమయాంగనుగొనికకుభీక్రిం బొంద 
యిదియేమివహా (డైనో యిం౦కలోేననుచు, మదిలోన శంకించి. మరల, "నే తెచి; 
తనతండిము న 
3 ర గయితోడల దనరారుసిస్థనం దలవంచియున్న 
నా ౦మ౦ న సీమిత్క చేతస | 
్‌ణ స నద్బుత_స్లిమిత, చేతస్కు-ండె పుత్రి చేడ్చాటుంజూచి 
యకట నీకిదియు, ననహా౯౦బుగా దౌ విక్నొత వ౦ బేమివివక్ల 
ఎేకేభౌవ౦ బేమివిభమున వచ్చె 
"నెవ్వరికెస్ట నీవేమికావించి, 'తెవ్వరు శవీయించ్చి “రేదిక్కుంచనితి 
తప్పుక నాతోడ శ ప శ 
న c దలంకునీవుడిగి, చెప్పుముగాకన్న 6 జేతులు మొగ్గిచ్రి 
క! పులస్తునోత్రమసమిపమునల జైన 
ల్‌ g జనంజొచ్చియచట 'నాసఖులు. లేకున్న 
ననవుడుత్సణబీం 
కృణబిందువాత లేనంత గ ట్ర 
మిన ; డొగ్రాని కడు వేగన్వగ: 
ఫులస్త్యు ననియె నీకన్యం 'దాపసోతవ్న 
టా స మారుదయం జూడవలయు 
చెలమిం నిష్ట నిర్మదియజయమ్ము గలమిోర్ర, శు[శూవం వి 
యనినపఫులసు 6(అజాయబలగౌక్షా, We 
ES జక న్న దినకర తేజుండ్తు తృణబిందుండంగ 


0౮-౦0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత్త రకాండయు, 509 


సముచిత స్థితినంత సంయమోశ్వగుంశు, విదులధ రూ చారవినయశీలయుల 
దనకు వ. దగిలి శుుభూవు లొనరింప నవ ముని వసత నీవ్షీ 
నలినలోచన నీకు నను(బోలునుభయ, కులకీ ర నిచ్చిత్తి: Sr 
చాడునుదావి(శ్రవసు(డను కేరి, వాంయనై తగుననిధ్వనివింటి గాన 
ననిపలగ్రాగర్భంబు నభివృద్ధి బొంది, వనజాత్షీ,సుతువిశవసు౮గాం౦చె నంత 
ననఘాత్మ కాళింది కాప్రులస్త్యునకు మఘనుంథుపౌలస్తు స్త్యుండు క కరమరి యుట్రి 
మ. ధర్మ మును బేతుకొన (౫, సజ్జనుండై వేదశాస్త్రము an 
నృపవరయితే (శునునియత్రితో ఘోర, తపముసే సేయ(గభరచ్వాజు (డే తెంచి 
వర్శింప (ద గురూపవతి మొనదేవ, వణి౯నియనుకూ (తు వానికి నిచ్చె 
నతేంయను నాపత్ని యంవొక్క-కొడుకు, నతుల'తేజోనిధి నవ్షనీశ వడసె 
న౦బుజాసను(డంత నచటికి సంత, సంబున దేవర్షి స సహితుండై వచ్చి 
వినుతింప నీతే(డు వి[శ్రావసునకు జనియించె ౮౧గాన వైళవనుడన్‌ పేర 


నమరుయగాకనును See విమల శేనోభూతిజెలు యచునంత 
వేయేంక్లుననళనవిధి6 జే జెసి(దపము, వాయు వాహారనైఃవ ర్చి ౦చి వీదప 


వింతే7గా (ఏ పమున కొంతరంగమున, సంతో షముందుశు జలజసంభన్ర(డు 
నిర్యదాదిసురలతో చే తెంచి యకని యిం ద్రియజయమున కెంతయునలరి 
వర 'ేమిసంయమివర వేంయమనిన 6 బరిపూణ౯ తరలోక పాలత్వమడిగె; 
నడీగిననపు శు నాలవలోకపాలు4 బొడమింప. దలంపు నాబుద్ధిలో ౧హాడె 
'సవసమవర్తి వగుణులతోడ, వాసికెకుచు ధచేశ్వరు(డవై యుండు 
మినసమ్మప్రభగల యీఫ్రుష్పకంబుం గొనుమరచు వరమొసంగుచు. బోయెనజు య 
థనపతియును నింత తండిసన్నిధికిల జను బెంచి వినతు(డె సకలంబుం జెప్పి 
జలజా'సను(శు నివాసస్టానమనంగ 6 బలుకండు 'నాకుని-పక్టేది యనిన 
బసి(డికోటలు (ప్రభాభాసికరత్న. విశదచ్చిత్రములై న వివిధసౌధముల 
.భమకానిర్మిత. సౌాలభంజికాక'లిత, 'నిమ౯లకలధాతనిబిడ వా ర్మ్య మల 
మహ నీయహాటకమణిగో ప్రరయల్క బహురత్నతోరణ్యప్రచురమార్షముల 
నరుదులై మెజయం౦గ నమనేర్యద్రువురముల బురణించు లంకయన్‌ పురలలామరబు 
దతుయడై 'సకలంబు6 దగవిళ్వక్నర్మ రృ రాతమనులకునుండ రచియించిచాండు 
తెనయురిడ నీవందు6 దగు నాజ్యసుఖమ్యు లనుభవించుచునుండుమని. పల్కి నతడు 
తోయధిపరిఘయై దుర్భేద్యమగుచు, నాయతస్థ్రి తిం (ద్రిహట్యాది మధ్యమున. 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 69200011 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


510 రంగ నౌథరోమా యణ ము, 
“బెంపారు లంకకు. (బియముతో వచ్చి, యింపారు నప్పురం “జెలమి నేటుచును 
'ఖిచ్చలు గంఫర్వనిర్హ ర స్తుతుల, నచ్చరిలేమల యాటపాటలను. 
మదికొప్ప నుదంహారుగామాడిగ-6 దేజమునల బొదలుచు లీలమై ఫువ్పకం బెకిగ్రా 
తకగ్రానిభ క్కితో దల్లి దం_్రకులకు, (యొకిర-పోవుచునిట్లు ముదముతో నుండె 
ననవుంు నతినిర్మ లాన్నియులో లె జనపతి తలయూంచి 'సంయమి (జూచి 
యెలమిరాకుసులకు నీలంకమున్ను, కలుగుట విదితంబుగా వింటి నేండు 
పా3యులస్త్యునికులంబున నిశాచరులు, పరంగుట వందు నప్పాలసు రానందు 
భనుంయు రావణకుంభక ర్లు) కంచు, ననుపమబలు కు (ప హస్తునికంు 
'గడిమి నవ్వికటుని కంపెరావణునిి కొతుకుుఖకం కు నెకూడు బాహుబలము 
గఅవాయ తొంటిరామస్తు లెవ్వరీడు, బలవంతు ండకివీరభయు 6 "డెవ్వ:డరయ 
నతికరజయశీలు 6 డగుచున్న విష్ణు, చేత చేగతిబరాజిళు ఖై రివారు 
చిన చేడు-బుక్రైడు వివించి ఇెప్పుం డననమహోత్సుంకుననియె రామునకు 
నరగనాథకొందజనలువ యుగాది, బొరి జలంబులలోన6 బుట్రించె నంత 
చారు నా ఆలినీరువ'స్టాను బట్టి, వారజా సను గానవచ్చి ేల్తూగిచి 
యే మెట్టుమనువార మిటమింయ మాకు, శేఘివర,నమన్న నిం చుక నపిగ్టీ 
'యువకం:ద రత్నీంచు నొగినంచు (బలి కె మదివారిపలుకులు మహి తాళ్తు (జెజీంగి 
రక్షీంతుమునువారురమణ రాక్షసులు, శిఖ్షింతుమునువామ శ్షీతియక్రులనియె 
'రామసకులమున రఘువరకడిమి నీత్నీంప హేత్యపహేతులన్వారు 
మఘకై టఛులయోలి భుహినిశాచరుల్క కధిపతు లై పుట్టి రందు (హేతి 
పరిణయం బొల్లి కు పరయంగమహేత్రి వియించె నుభయ 'వైవస్వ తానుజుయ 
అంకవిద్యు లేే-శు6 డనువాడు పుష్టి, నంతకు చెలియలి కాహీతివలన 
నకంయను సోదకంబగు "మేఘలీల, నతిశయిల్లుచు నూత్నయావను.డైన 
యయా 
న్‌ నదియు, ఉధాతసల్న్యథి జని మందిరమున 

౨ గేలుమాటుగలేసి గకిగుహల్‌ొ ఇలల 


నెలులాత్తి పిలిచె బీరెండ నో రెండల బలుమాలు నుజీమివ భంగివాపోవ 


నందివాహనముపె జస చూ 
పానము పై నగరాజసుతయు, నిందుకాళియు మింట “నేగుచునుండి 


విని గౌరి వెరగంది వింటివేదేవు కనుంగొంటివే వీని. గను గొనవలయు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత్త రశాండము.. 511 


నరుతెన దయపు ప్లై నటు గాన మిరు, పరమేశ యీచాలు. 'ఛాలింపవలయు 
ననివిన్న వించిన నప్పుడువాన్సి కనుపమస్థి తిం దల్లి యంకప్రాయం౦బు 
నమరత్వమును నిచ్చె నమ్తహాదేవ్రం డమరం గర్భంబున నపుడ జన్మంబు 

శమ సవితృలపాటిదగువయాస్థి తులు, నుమయాశు వరమిచ్చె నగి రాక్నసునకు 
నంతనుకేశాఖ్యు (జై వాడు జనన, యంత(పాయమున వాండమరు డునగుచు 6 
బురుహూరనుహిమతో భువనంబు లదువ, వరగర్వమునం (గొవ్వి వర్తించుచుండ 
కగామణియను పేరి గంధడ్వకడతని, సౌానుర్గ గమూహిం చి సమ్మదం బెసంగ 
వరభూపవతి 'చేవవతియనుకన్య 4 బరగంగ నతెనికిం బత్ని ల౮గానిచ్చె 
చీంనాతేడు సుమాలిని మాల్యవంతు, మాలిని గనిమె నమ త్స్యాత్షీవలన 
యూండగ్నులను రుదు మూయ “న్మేతము, మూకు మగ్రంబుల మూయ వాయయవుఆో6 
బోలి యామువ్వురు. బొలుపార మేరు, శం నకు "నేగి సకలలోకములు 
'భయమంద (.చపములు పర మేష్టిం గూర్చి, నియతితోం జేయంగ నీరజాసనుయ 
కనకా(దికే తెంచి భునులార ! వే(డి కొను. జేమివరములు కోరి%- మీకనిన 
ముగురు విచారించి ముకళితవాస్తు, అపళు వారతిభ కీ నా[బవా (జూచి 
యెనసి "మేమన్యోన్య హితులమై యుండ, వినుత తేజంబుల విలసిల్లు చుండ 
నరుల కజేయులమై యుండనిమ్ము చిరజీవుతై యుండం జేయుము మమ్ము 

ననిన నవ్వరములు నబ్దజుండొసంగి తనలోకమునకేగె. దదనంతరంబ 
'వారిజాసనద త్త వరశ కి (జేసి వారును మవమంది వారింప (బడక 

'ననిమిషుల్‌ మొదలుగా నఖిలలోకముళ, జనుల చాధించుచు జనలోోకనాథ ] 
దుర్శద చరితు లాదుజజబాయుల్‌ విశ్వ, కర్శయొద్దకు వచ్చి ఘనుండ "నేర్చెసంన 
నీవు నివాసముల్‌ ని ర్మింతు సకల దేవతాగంభర్య దితిసు తాధులక్రు 

మౌకు నింపెసంగంగ మం థ్యాదినెను (శీకిం బట్టగు హేమశిఖకియెనెన 
చామవం౦తేమునంనె న నెల్లసంపదల౦ గమనీయరచనలు గలపట్టనంబు 

నిర్మింప నీవన్న్త నెరయంగ విశ్వ, క రృయు వారితో 6 గరమథికా లులీకె 
కెనుండు పురాతన నృళ్తౌంత మొకటి, యనఘుం౦శు నారదు. డ ఖిలలోకములు 6 
చిరిగి యొక్కెడ వాయుదేవుని గాంచ్చి యరుదాన. నతనితో ననియె నీకీత్రి 
నిన్నాకర టడిగాద' నిక్కంబుం కెస్పు మిన్ని లోకములకు నెకుు_శు బలము 
గలవారు వీరని గణుతింప్రుమనిన, నలరు చు నిట్లను నాగంభవహుండు 
(గుణ్నాత్తకమ్మైన 'దేదీష్యమెన, ముగురు వేలు పులకు మొగయాకసంబు 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


512 రంగనాథ రామాయణము. 
కన్న నేనదికస త్వాథ్య్యండనై తి ననిననీకం కే సత్వాధథ్యులు శే రె 
నీయవనీతేలం బెల్లాభరించు, నాయనంతుంశు సత్వాథ్యుండు గాడే 
యనిన నవ్వుచు నిట్టులనె గంభవహుయు, వినుము శేషుండు నావ్మికమమున! 
-నివగాండు చెప్పెద వేల ! మునీంద్ర, యనిన నావచనంబు నాత్మేలో మజ 
కనఘుంకు చనుబెంచు నా శేషండెన్స, నని శేషవరునొద్ద కాపా బ్లై పోయి 
వినిపించ “సకలయి విశదం౦బు గాంగ, విని యనంతుం డతివేగం బెకదలి 
కనకా[దికడనున్న కరువలింగాంచి, వినుమని పలికె (బవీణత మెఆిసి 
బలవి(క్రమంబులు పలుమాజు6 జెప్ప, నిలువకపాఆఅడు నీతోడిచేమి 
లక్న్షయోజనముల లలిం బొడవగుచు, నకీణగఖరాళి నలరు నీయది6 

గెప్పెద (బడగల భచలించి లేని నిప్పుడు నీసత్వ మెణీ గదననుచు( 

చాటించి మణిఫణాసజు)-లచేక్క హాటగికిగప్పె నపుడ శేషుండు 

నన్ని వాయువుల నొకగ్రాంత గా (గూర్చి, పన్నగవరు6 గరువలితాయటయును 
నలవడయోగంబునం బెల్ల (పొద్దుం: జలియింపకుండెడి శంభుండపోలి 

యున్న నావాయువు లొగిలోకపంజ్తు, లన్నియు . గుంన్లు బెంధ్రాడంగదొణ6 గెం 
గొడ లినదేవతల్‌ తుప్పున(దూలి, వడ్శిబహ్మయుద్దకువచ్చి కేల్తూగెచి 
డేవలోకములల్ల ( చెగిణడిపోవు, నీవాయు వెడపకనిటువీ (౫ నేని 
యనిననా_బహ్మ శేపాహియిొద్దకును, జను'దెంచియిట్లును జతురవాక్య ముల 
విశ్వంఛరునిండాల్చి, విశ్యంబు(చాల్బి, శాశ్వతకీ ర్హియు తమగలనీకు 
సీయెడలోకంబు లెల్ల నశించు వాయువుతో స్పథ౯ వలదు నాగేంద్ర 

యని పద్మభవుంణాండ నయ్యనంతుండు, తీనలోనం బరమశా౦తంబును బొంది 
యొకపడగించుకయోర సేయుటయు, నకలంకనుగువాయు వందుల6ంజొచ్చి 
ధృతినోకగాశిఖర ముద్వ్భృత్తిని విజేచి, యతివేగమున దీ ణాబ్టిలో వైవ 
నదియ (త్రికూటమై యమరుచు నెపుడు, బదిలమై యత్యంత బలమ యె చూడ 
నక బ్రవలయంబు నకుమగా ౫౨౮౧, దక్నీణవారాశి తనా (జుట్టియుండ 
నమరురదికూటాది యా(తిభూటమును నమరేం[ద్రుపనుపున నమిరీచి నాండ 6 
జెలువార నతిచి త్రచిత్రహ _రృష్టముల్కు కలఫాత బహురత్న కలిత శిల్చములు: 

గలగ్భ వా (పాకాగమునగో ఫుఠాదు, లలవడ గా లంక యనునొకగ-ఫ్రురము 
నదివిపకూ భేవ్యమగుచు. జకులకు, గదియంగరాకుండు గగనంబు యాతి 
యందురాశనులుండి రహజత నెలమిల బొందుగా యబాండునప్వునమునకనిన 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta 692000౪1 ౮/౭౧ Kosha 


' 
| 


నై 
] 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత్త రకాండ ముకం 513 


వారుగాలంకోకు వడినేగుడెంచి, 
తగనుమాలికి నిచ్చె దనపెద్దకూ (తు, మగంటిమివారునమ్మాల్న సవంతునకు 
చెలమిరెండవకూంతు నిచ్చెసాఖాగ్య, నిలయ మూ(డవకూ(తు నిచ్చెమాలికిని / 
బదపడి వారలప్పడంయులహాడిి మదనరసాస క ముతులత్రో బడలి 
'సంతోవమున రళుల్‌ సలుపు చునుండ్కి రంతసుమాలియు .నాకేతుమతియు 
నతుఐఘాూరుల (బహ్మా హణునక౦పనున్సి వితత పతాపుని వికటుండ అ 
ఘనభుజున్‌ గరటము ఖశ్యావదంతు, లనువారి "సంహోగియనుమహో బలు 
భాసురయ.శు నిసుపామృ నిం (ైణుని , భాసక నన 
నమరం బుష్పోత్గాట యనుకోమలాంగి 6, గనునీయశు భమూ | రిక కై కసియనియు 
నమరంగుంభీనసయను నామమెసంగు రమణీయ మెయొప్పు రాజూస స్యంనియె 
నలు లేజోవూ ర్తి యగుమాల్యవ ౦తుం డలకి యాసంకృతి యనుపత్నీ యందు 
మొగివ(జముప్టి దుర్తుఖు విరూపాక్ష, నగణిఠశ్యతుఖఘ్నుు నన్నికోపనుని 
మదమత్తుండనువాని మజటీయొకగ-కూంత్కు నధిక తేజస్విని ననలాఖ్య గాం 
నూలికిం గొడుకులు మహిమతో యుతి రోలినవ్వనుభ సెనురుతర లేజు 
లనలుంశు ననిలుంకు వహారుంచుసంపాతి, యునువిభీషణుదుంత్రులుర్వీళ వారు 
ఇవ్విథంబునను నయ్యింతులవలన, మున్వురుసంతేతుల్‌ ముదమునో బడసి 
మృత్యుఘో రాకృతి మిగులసంతీతేము, నత్యంత బలవంతు లై 'సమిరణము' 
మాడ్కి- "నెల్ల ౦దుగ్యగుమ్తరు చు జనముల, వేడ్య-తో జెలుఫుచు విష్రలదర్పమునం 
గొడ కులు దారే కొనియు లోకముల, గడలేనిచాధలగావించుచుండ 
దికెం-వ్వరునులేక దివిీజుాలు మునులు ముకర-ంటికడెకేగి మొగింగలుమొగచి 
గారీళ ! పరమేశ! కందర్పద హన, కారుణ్యమునమముంగావంగవలయు, 
వనజసంభ్లవ్రుచేతే వరములువడసి, కినుకతోనడరి సుకీశనందనులు 
మునులయా (శ మములు మునుకొనిచెటుతు, రనిశంబుబాధింతు రఖిలదేవతలః 
'వేల్పులనాకంబు వెడలంగ్యవాల్కి వేల్పుల'మీమంచు వివారింతురచట 
-నేనెవిస్తుండను "నే నెర్మూదుండను, "నేనెపద్మ జూండను "నే.నెయిర్యద్రుండను 
-నేనెకృతాంతుండ "నే నెపారి వుండు -సేనెచం(ద్రుండను "నేనెఖభాసగారుండ 
వనిపలుగ్రాచుండుదు రానిశా చరులు చును మమ్మర క్షీ౭ప సకొలలాోెకేళ 
కడుఘోేరతాపంబు 6 కొనువార్కి నడ గించి: మాకు నీవభయ మిమ్మనిన6 
దలంచి సుకేశనందనులైప హాస, పొలియింప జాలక భూ లేశుండనియె, 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


By రంగనాథరామాయణమూ. 


వారు నాకరంజంగు వధ్యులు గారు, వారల వగ్గియించు వాకిబోదరు (కు 
పిస్తునివరములు వెంక 6 -శాసర్వు జిస్తుడు మోకెల్ల నేనుంబు సేయు 
ననిపలగ్రా- శివునకు నతిభ కీ (మొకిరా, మునులును సురసంఘములు చేగుడాంచి 
హరిగా౦చి ముకుళితే హస్తు లె చేవ, కరుణించి. నుము నీవ కౌవంగ (దగుడు 
వనజసంభవద త్సేవరులు సే, తనయులు సురమునిస్థానంబు (గ్‌ 'నిరి 
వారు లంకాపు9 వ వర్శింతుర మకు వైరులగాడ ల 'తేక్చ వం a మాకు 

దనుజనుర్దన వారి తలలు చ్యక్రమునం దునుమాడ్‌ త్‌ దుష్ట రాతసులా 
నభయంబు చే(డు నూకానతియిమ్ము, (తిభువనా$ీశ్వర | చేవనీవనిన 

నిర నంబుగ వారి నికి ర ంతునింక్‌, నిర్ణరవరులార -నెమదినుండు 6 

డనిపలగ- వారు Sg వినతులై చనం గనావృళ్తా త మెజీ6గ౧ 
" మనమున(దలపోసి మాల్యవంతు౦డు, తనసపకోదరులతో 6 దగనిట్టులనియె 
మునులును సురలును ముకగ్ర-ంటింాంచి, వినతు లై 'వే(డిన “వివకింపవారు 
నావేరజూావరునలినలో చను(డు, మొచింతంబాసపెడు మారేగుల” డనుచు 
నాభూతరపతివలగా నమశరాదుల్జా, నాభుని కడశేగినయులే నిలిచి 

మనచాధ లెటీంగింప మనల నిజిణా౦ప, దనుజారొ సమయం౦బు దగంజేస్‌నాంయా 
విశదోరుయశు మహావీరు హిరణ్య, కశిపు -జంసెను బలింగడ కేసు శ్వా 
రాధేయువగ్గియించా రణభూమి నముచి, సాధించి వాతొవీసమయించె గడంగి 
శుంభునిదునిమె నిశుంభు మర్చించె, శుంభద౦కులా యమాజా౯ నుల నిజి౯ ౦౫ 
నిరుపముండగు కాలనేమి భంజించె ౧ బరిమార్చె మజీలోకపాలు (డచ్వాని 
హార్చీక్యు నణయెసంహతు సంహరించె, దుర్జేయలగుళున్న, దుష్ట్రరాక్షసుల 
మజియును బల్వురమరగి౦చె దీని నెటేంగి యావిష్టుతో -నేలవై రంబూ 
జగములభాథలు చాల్‌ంచిసంధి, తగంజేసి మనుటయు ౧ దగినకొర్యంబూ 
నయమార్ష్మ మెటీ(గిననామాటవినిను భయ" మేది నెన్హుడి _బతుకంగవద్చు 


మైకరకుణ కీలు డా హరికి దువ్షమర్షనమగిదో షంబుగాదు క 


సవన వీనులంజోరక్క తనరు తెంపునవారు తేమయన్న క'నిరో 
'వేదంబులాగి (జదివితిమి యజ్ఞములు, 'వేవో క్క విథులం గావించితి మెలమి 
వివిధ దానంబులు ఏిహితధ ర్మముల్కు నవిరళ రాజ్యంబు నమరంజేసితీమి 
కడు6దేజమున6 “ద్ద కాలంబు మంటి, మడరియోడించితి మఖిలలోకముల 
యశము (౦టిమి విష్ణుండైనంగానిమ్ము, పశుపతిగానిమ్ము (ట్రుహ్మగానిమ్మ 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta 69200041 Gyaan Kosha 


{1 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత్తర కాండ మూ 


బునలయగయ్య7బున నూరొగ్రానలలన చునమి (కలంకొలో' మసలక జడలొ 
నై రకారణులైన వాసవాద్య మగ, వీరులంబొలియించి 'వసవత్తు మను చు 
ఖుకిహయస్యందనక మఠశార్లూల, శరభ భేరుండాజసింవా వాహనులూ 
గురుమృగపన్నగ (గ్రోడో(గోకరటి, నరగోవివాంగము. నకచా వానులు: 
నఖిలాయుధొజ్జ్వల హస్తులు నగుచ్చు నిఖిలసేనలతో డ చేలయల్లాడ' 
బ్లీకరాకృతులతో ( చేక్చిరాకేసులు, నాకంబుపై నెత్తినకువంగ నపుడు 
తలపోసి గృహ దేవతలునిష్వురంబు, లలింయూలలదంచు లరిక వెల్యడిరి 
వారివంటులు రక్నవక్ష ముల్‌ గురి సె వాఠాసులుప్పాంగి వడి'మేరంద ప్పె. 
నట్రట్టుగాదొన్లై నలకులాచలము, లట్టహాసముతోడ నాడెభూలములు 
చరణంబులెట్టినె సరి నూరుకముల, గొరవంకలునుచా టు: ఘోరంబులగు చు 
నుడియుచుటొడచూసె. సురగాలిగాల్లు, యెడగెడవటశు బికైదుటవాపోయి- 
వలయమెసేనసెవడి గద్ద లాడె గలంగుచున్యుగంబు గా ౮గాకులబిచె 6 


బలుమాబునిటు మహో త్పాతముల్‌ వొడమ, దలంకకరాతుసుల్‌ దర్పంబులెనంగ 


మొగి మాల్యవంతు౦శుమున్ను గానొకరో, 'తెగువతో నడచిరొ దిశ లెల్ల నిండ. 
నంత నిర్హ రదూత లసురాంతకునకు, నంత వృ త్తాంతంబు నటయెజి (గింప 

కలసిని ద్యాధరగరిధర్వ సిద్ధ, విలసిత-గానముల్‌ వీనులంబొలయం- 
నమరులుగొలువంగ నఖిలమై న్యములు, సముచితస్థి తితోడం జను చెంచు చుండ 
మెజసివతుస్థలి మించుకొస్తు భము, మెలు€గుదిక్ర్రాలనిండ మిజుమిట్లుగూలుహ 
జంగమరో వా ణా చలతుంగశ్ళంగ, సంగతిగలనీల జలదంబుభంగి. 
విక్రమోద(గుండె విహగేందునెక్రా చ్యకగచా ఖడ్డశార్థంబులోలొం 
గరపం౦ంకజంబుల6 గరముల్ల సిల్ల 6 బరు షభూరీ జేరి భాంకృతులొ ఇలయ 
'నాశీలగతి దికుగ్రాల్యదువంగవనజ్క నాభుండు నాజికి నడ చె నయ్యె డనూ 
గరుడపమో నిలగమనవేగమునం, దరు లె త్తి వడి దాఅందారలు చెదర 

వినువీథి రవిలేకు విమఖ్యమై పజవ, ఘనమాలికలు తూలికలభంగి (దూల: 
మున్నీరుగడ లెత్తి (మోయ మిన్నేరు, పెన్నేలనెగసీన పందూళియనంగ. 
వితీగిమహాచలవివ్రులశృయగములు, దటుగుచునిలహాల' ధరణికంపింహం 
గువలయహిత బింబగురుకాంతి నమర్వు ధవళాతప(తంబుద వ్వులలభూరచి 
జయశాలివిష్ణుండు చనుదెంశా ననుచు భయమంది రాతమసబలయమొల్ల (గల౪గ 
నంళవ్హేవున కఖిమఖులగుమ్కు నెరతయు గడకథో "నేర్పులుమిగుల 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


515 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


516 రంగ నాభ రామాయణము. 


దినకరకరణాల తీ[వార్చులడర, ఘనమాంస శోశితకలితంబు లైన 


పరళుతో మరకుంతపట్టస ప్రాస, పకిఘా నిముద్దర|ప్రముఖాయు ఫములం 


0 ర్‌ 


దిరిగినొప్పించు చు దితిజా9 "మేను, శరవృ్భష్టింగప్పీ5 సలరాక్షసులు | 


ధారాధరంబులు ధరణీథరంబు, శాకిధారల గప్ప వలనొప్పమిగులం 
విలయకాలంబున విళ్వలోేక ములు, కల(గియద్లేవుని నునళరీరంము 6 


he నశ్చాతువడరంగ నయ్యంపగములు | 
భుజబలవర్పన్సుల్‌ పొలుపారనంతి, రజనీచరాభముల్‌ రశికుతోరన్లియు | 


గరముదాగరివా(డుక రివానితోడం, దురగంబువానితో 6 దురగంసువా డు 


దరిమిపచాతిప దాతితో (దాశి, పాఠియొరింజల'మెకిగ్రా పోరుచున్నైడను. 
నడిదము జళిపించి యంగముల్‌ (తుంచి, కడిదింబొమిడికలు గదలచే.జదివీ 1 


ల 


-నెజీనారసంబుల నెజుకులర్యదుంచి, మెజు(గువజంబుల మెడలుదున్మాడి 
చేతికినందక 'సలక క్రై రితి, వేశొడళ శాడిపో వీకతో వైచి 
కడుగట్టిరథముల6 గడునొగల్‌. గొట్టి, పాడ లెత్తి పాదా 
రంత రామసముఖ్యు లసమహావీరు, లంతకాకృతులతో 'నాద్నలునిగుడ 
'సరిందో మరంబులళ క్కు లనొంచి, శరవృష్టిగప్‌ స రాసకలలాకళు 
నప్పుశువిస్టుండు నలిగిశాజ్ఞ౯౦బు, కొష్పునకొప్పుగా-గుణమెక రాదోచి 
జి గాధిపకల్పశి౦జినీరవము, (బహ్మండకో టరభకితంబు (కా 
మిడుగుర్లుముంటలు మింట ఇల్ల డర, బిడుగులబో లెడు ఫీక ర్వా స్త్రములు 
గరులపెన్టాడ్చున'ఘనప౦ క్తి దూల, నిరు దాస గొనివడినిగిడింప' నవియు 
చెడనిశా చరులేయు నిషుపరంపరలు, వడి(ద్రుంచివై చుచు వచ్చి రాక్షసుల 
మస్తకంబుల్నదుంచి మరువులు చించి, వాస్త ములల్దునుమాడి యంగముల్దుగించి 
“నెజకులుగొనికాండి "నేలభేధించి, సుదేహ బహుర క మాంసముల్‌ తొరంం 
జరణముల్‌ జానువుల్‌ జ[తున్రల్‌ జంఘ, తాయ వాహులుదరముల్‌ క్‌ 
నిటలంబులాదిగో నిఖిలాం౦ంగకములు,. చటు లృవేగమునజరుకా రితముల్‌ చేసి 
వేదండకుంభముల్‌ విదళించి తురగ, పాదంబులతిఘాోర భ్రంగోగా (ద్రుంచి: 
"శేతుదండములుర్వి (గిరికొల్సి మెబియ, నాతప్యతావళు అందంద నజకి' 
రథికులంబొలియింఛి రక్ష చాహిినులు,, పృథిషీతలుంబునం బెల్లుగా6 బజుపి 
వేలయ'మేఘధ్వనివిధముగా బెట్టు, జలజ నాభు (డపాంచజన్య మొత్తుటయు 
జలజభవాండమ్యు సంధులు (ప్రిదిలెర “గల గెన్టులుందారకంబులు డుల్దె 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 69200041 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత్తర కా ౦డ.ము. 517 


- జలియించెదికగ్రాలు శ|కాడినురలు, చెలంగినిశా వర నేన. మూశికా గై. 

వనజా పృబింబంబు వలన6 "సల్ల డరు, ఘనరశ్మి జాఅంపు గతి వెలుంగుచును 
| గనుగొని లయవే కోడలి వెల్పడిన, పెళ పవావాంబుల నెలుచయోయు చును 
నరుచార నదిగహ్వూరముల వెడలు, నురగసంఘము భంగి ను్రగంబులగుచు 
తతభుజాదండ కోదం౦డ౦బువలన, నతిగాఢముక్నంపు లైనచాణములు 
నీమీంపగణనకు నెక్రూ-డుగా గ, రామ సావి నెల్ల రణభూమి గోడని 
కశునల్రశరభంబుకోనవి సీంహ౦మం, గడిమిమెసింహ ౦బు(గరియూథములను 
గలయంగ గరిభయంకరలీుఎం బులులం బులి లురంగంబులంబో6చో 9లుకరణి 
గరుడవావానుయగ)ిగతించోలనోలిం బరువడి రాకుసభటుల రూపణంచె6 
- బుంఖానుస్రుంఖు విస్సురితే బాణముల, శంఖశాజబ్ద౯ ధ్వనుల్‌ సైరింప లేక 
నతిభితి హత శేషులగువారువి టీ గి, ధృతిమూలి యాలంకదిక్కు-పాుటయు 
సుడిగొన్న తను సేనంజూచిసుమాల్తి యెడసాచ్చియనునుగా నిషుపరంపరల 
ననురాకి నొప్పించి యాకసంబ(దువు వెసగనాచికానిలిణె దిగ్వివరంబునిండ 
'నాజిమున్వి టీ గిన యానిశా చరులు, లేజంబులూహించి. తెకువ్రుగమక9రి 
దానవాంతేకుండంత? దనరారునలుక్క వానిసారథితల వడి ఇసాలేేయ 
నరదవిాడిచికొంచు నశ్వముల్‌. బదరి, మరలిపాఅంగ(జూచి నూలి యునంత €, 
బసీ(డిపింజెల నొప్పు బాణముల్‌ దొడంగి, యసుశారిపె నేయ నవియు నందంద 
సితకరద్యు ౧తులతో 6 చెలుశారు హంస, ఏీతతులు (ాంచాదది వసంజోచ్చుకరణిం 
బరువడివెలు(గుచు విశివడీచొచ్చె, నరుచారవిలసిల్లు నవ్విష్టు" మేన 
దాని కొక్రి-ంతయు6 దలంకక నిలిచి చాశవాంతకు(డంత ధనువు_మోయించి 
కులిగోపమములైన ఘోరచాణంబు, లలుకతో నడరించి యతనినొప్పించి 
విముఖునిలావించి వెసంగికీటంబు, సమరోర్విలుడవై చి శాపంబు(|ద్రుంచి 
శేతువుఖండించి కీలాలధార, లాతతగతి దొర్ణహరులపోరణంి 
| మజియును దటునుంగ మాలి లేరెక్రి యురగభీకరగ దాయుత చూహిుండగుచు 
గిరిశ్ళోంగములనుండి శేసకీ యెగస్కి కరమలగా- లంఘించుగతి "నేలకుటీకి 
యదరులు చెదరంగ నాఖీలలీలు గదగొని వడినేసె గరుడుని శరము 
కులిళసన్ని భ 'గదాఘోేరఘాతమున, నల్యఘు+లాకల్చ మగుశరం బవిసె 
మటలు (గున నస్టరు త్మ్‌ ంతుయణాలోన, విళుదు ముందరయెన జెలుచ వీష్టుంకు 
కలత నావ. ఘనదీవ్తులడరల విలయారు[- పరి వేషపాన్ఫూతిళ దోప | 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


518 రంగనాథ రామ"యగాము 
గాలానిలాన ర గతి కానంబడ ౫, గాలచ( కాక్సుతి గలచ[కమెత్తి 
పశచేతివాటున పృగులమ స్త సకము, మినుకు చుం బడవాని మెడం (దుంచినై చె 
“నవువునని మింట నంద౦ద శ్పచిక్కా డిపిజసంనుములా ర్చె దిక్తూలనిండ 
మాలిపాటునకం౦ంఠత మాల్యవంతుండు, దూశెసుమాలియు దుుఖంబునొం చె 
'నసములు సెడి భీతి నందటులంక్క 'జెసమోముగా వై నలేయుంకు తెలిసి 
పశ్నవితేపన పవనవేగముజు తెతుసకోటుల ee 
దలలు వీడగ నాయుభయిలు విడచి వలనే.ది పొటు వారి వెందవిలి అ 
పటుశిలీముఖముల పాలు సేయు చును నటునింగినిండీన యానిశా చరుల 
వారిదాకృతిఃబోలి చారాశిలోను ఘా రాశుగంబులం గాలచేయు చును 
-ఇండియు. బోనీక వెసం గూడ దటీమి, పుండీకాతుంకు భూర9కో పమున 
నరుణారవిందాకు (డై విక్రమించి, పొకి(భెరి జం ఆ నిగాచరుల 
చెట్టనం గరవాల నిష్టుర వాతులం చెట్టలైై నడుములు "తెగిపడ వారు 
వులు నె పిత ఖండములు, (పోవులై గచలచేం హరా 
వసందాథి వీశం జ(క్రంబువాటున (సుకిపి-నవారు 6 
గవచముల్‌ ఛేదించి గరులంటనమ్మ్సు లవయ౦బులు గొన్న యము గన్న వార 
వారణంబులోడ వాజులితోడం చేతలతో యాడ (చెల్లి నవారు 
నెరసిన కీలాలనిము౯కారంబులన్సు బరువడి 6 దునియలై పడిన కై.దువుల్లు 
దూలిన గొడుగులు తుముశై న రత్న, కీలితాభరణముల్‌ గిరిగొంచు నమర 
నధికవేగమున నిట్లసురారి మసంగ్సి వధియింప నమ్హాల్భ్యవంతుంయ మగిడి 
కనలుకో ప౦బున6 గన్నులకెంస్ట, దనరార€ బలిక నద్దనుజారిం జూచి 
యెబు(గవె రణ ర్మ మేల చంసెదవు, చెబిచిపొటిడువారి వెనువెంటం దగిలి 
'సమకభయార్తులం జంపినవారి, కమరలోకముదూర మతిష్రణ్యులై న 
ననిశెప్పయగా విందు మనికోడువా3(, జను నెజనాన్టన చంప్రనిబ్భంగి 
న చెచ(కమ 'దెచావమ దెగదాదండ, మి 'ఇెసంగరంబునకేవచ్చినాండ 
మోశకి నీతో లావ్రమైణయుమునంకల బాటకు చారలపని:మే మి నీకు 
ననిపలగాదనుజారి యన్నిణా చరునిి గనుంగొనినీ చేత (గడునోచ్చిసురలు 
శరణు వేండిన నేనుసకలరాతనులం బంిమౌర్చబతినలుపట్టిశవాండ 
“మెచ్చివరంబులు మోత పంబులక్రు నిచ్చినవిధివెన్స- నిడికొన్న నై. వ్‌ 
సుర పాతాళంబుంచొచ్చిననై నల బొరిగొందు మిమేల(= బోనిత్తుననిన 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


| 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


నురిటికల్‌ మెజయం౫ ఘన? కి ఫ్రూని మంటలారలయవాయ నుధువై రినై 26 
'బీవురం బడినాటబృులలిద్యు తుల, వారిచాకృతినొప్పి వనూనాభుండు 
"దానిన కొని చైవ దారహారముల, తో నొప్పునాళని తోరంప్రుటురము 
కవచంబుఖే20చి "గాండనై చుటయు నవా ఫావము చెందియాలా*నం బెలిసి 
శింకిణుల్‌ మెజయంగ శగేలకంకించి, హుంక్నతితో వతు. ము గళూలమున 
శసనై చిపిడికిట వీతందాంకింపు నసురారికొవియెల్ల నవలీలై నం 

బిఉదికి నొకవింట్‌పె టోసరించ్చి యజుచేర ఆ విట్టసురోరిశరము 
నయకులను చక్క ంలగాలి చొకాఠాకు కరణతీవచోంయయంగ న్య గగతి దోలవాని 
చాండును సేనతో వసుభేళపాణి, పాండీమి శె డీలంకొవడి౭జొ శ్చానంత 
నసురాకి దెస కంక నాలంకయంను దుసలక నాతసుల్‌ మజీయుండవచి 
కొడుకులతో బంధుకోటులనోడం బడ (ులతో యాడ? "ా తళ మునకు 
భూలోేకనాయక పోయికి వీరు, సాలకటంకట “సంతతివారు 

పజ్నిింరథా త్యజ చాహుదర్సమునం బండా -కంకునకరటు బల్లి దుల్‌ వీరు 
ధరనీవ్రచంపినదశ ముఖ(సముఖ్యు అరయ యిలస్త్యు నన్వయమువా రధిప 
నారాయణు యద కథానరలోక గాళ్ళ వీకినిజజాంప నేవీరుండు లేయ 
ఆదిళ్యకులజనీవా చ తుర్భుజుండ, వాదినారా యణుండై నదేవ్రండవు 

శరణాగత ప్రియ సకలరాకుసుల(, బరినూర్చ యిట్లితి భానువంళమున 
యుగయుగంబునను నీవొకెర-క్క-వాతిళా, సెగడుదు ధ రృంబు నిలిషెనుకొజుకు 
ననిపల)- మజీయునునవనీశు (జాచి, మనుజేగ్మిద వినుము సుమాలీయన్వాండు: 
తనయ గ శేశియిన్రానించోడొగ్రానుచుల జను చెంచిధరణిపె 6 జరియించునెడను 
-నేపారయిప్పకం ెక్కిమోదమున్న నాఫులస్త్యునిమ నృ ండగుకుచేరుండు 

ముద మంవ 6 దర్మడికి (మొకటా లోనతన్సి 'సదమల తేజంబు చక గా (జాచి 
యరుదందసుత (జూచి హరిణా! నీకు, బకిణయకాల౦బు పరి క్రింప నిదియా 

యత (డేబమనకిచ్చు ననుచు నావలన, నలీవ ! శంకించి నిన్న దు రెవ్వరును 
నుభయకులంబుల నుజ్జ్వ్వలాకారు విభవగణంబుల విలసిల్లువరుని 

నిలలోన నొకని న న్వేషించినిన్ను ౮ దలమోచు కొనిపోయి తరుభియీవలన్న 
నాండుబిడ్డల, గన్న యప్పుడెశా జా, వాండిమి చె డియుండవలయు (దండ్రులకు 
లలితలక్ష ణగుణలావణ్య ములను, నెలజవ్వనమునొప్పునెలనా(గనీకు 

నటు గాననీయంత నెననే(బనుప(, గుటిలకుంతలవరుంగోరిపో ంచగుదు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


520 రంగనాథ రామాయణము. 


వతివపవ్యజాసుముం జై నప్రులస్తురు, సుకువి వసుం బొందు సోయగంబమర 
నుగువనికొడుకులు మన్మ్మలు నితని, పగివించేజస్వు తై పరంగాదదచనినం 
చియమంది రఘువీర పిళ్ళృనయోగ మును ఛయదసంధ్యావేళ 6 బకికీంపకరిగి 
వనిఠయునవి! శ వసు(దన్నిస సహో (చే = లుగ 
వీడంహోనడ లు నువిలసితాననము, రో డన యుజ్జ్వలామ్మని (గోలనిలిచి 


ర 


కంతునిజయల మీ కరణిం జెన్‌ నంచు) నంగ బాలస్సురంశ శు నయ్యిుంతింజూ ది 


ననుందర్శడిపు తెంచ నారాక తెఎిగు మునినాథమోచి ల్తీమునం జూడుండనిన 

న లెజంగెల్లను నార్మలో నె జీ (గ, వాత కో50-గంటి 

కో మలిననుంబొంది కొడుకులవడయ ౦ "గామింనివచ్చితిగానం 7 కొంటి 
వనితసంభ్యావేళ వచ్చుట జేసి తనయులనిచ్చితి చాఘణా త్రేకులం 

(గ్రూరబు ఎద్దియుతుంకు గ్రూరవ ర్య రనుశతుం (గూరుండునగు పెద్ద కొడ. కందులోన 
ననవుకు 6 గెకసియమ్మునీశ రుని, గనుఃగొని దయదో(సయగా నిచ్చులనియె: 

ఛా |త్రభారకుల నదయచిత్తులను న స్సు పా(లంగృప నే సేయం భబాడిమెొదేవ 
యనుటయు6 జం(ద బిం7 స్య నీకూ ర్మి, తేనయుబకిస్ట జి తజీయిట్టువాయ 

హరిప దాంబుజభక్ను (డనురాగ దిత్తుం శురతరయసశు కు మహోజ్జ్షలు డగుచు 
లంకకు(బతియు నె అలినీదుకులము 6 గొంశకపాలిందు6 గోరు లి3పార 
ననివిశ్వువసుండాడ నట్టకాకనుచ్చు మనమున సంతోష మంది యాలేమ 

బాగ నభ క్తితోం బరిచర్య సేయ, -గా గొం౦ంతకాలంబు గడచిన 'యంతం 
జకితాత్తులె చిత్త చలనంబు శే 


(క మమొప్ప గా చెల్ల కాలంబులందు, సముఖులె యామునీశ్వరు నాత్రమంయు 
చేువనొకజమ్మి చెప్లుమో(దటన్సు బూరిపుంజములచే బొలు చు మందిరము 
లారంగరచియించి యందు( ఇంపాంద 6 చారును ఫు(తమి[తస'మేతముగను 
నున్నచో నొకపక్నీ యువిదయండములు, పన్ను గా6 బొదుగుచు6 చాయకున్నంత 
నానాతినాథుంకు నతియుద ౦బలగ, మానుగా నమృతోపమానంబులెన 
ఫలరసంబులం దెచ్చి పరిపాటి నికుచుథ బొలుపారనొకనాయు (పాద్దునూ పెనం 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 516602౧012 69200011 ౮/౭౧ Kosha 


నాం 


ళ్‌ 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత్తరకారిడము. 521 


దాసమోపమునున్న యాసోవరము, నాసమోరయుల నీరాసశందరుగ 
నందలి కెందము లాసౌరభంబు, మంవనూరుళముచే బుతిజాల (బమసి 
సెన్నిధిగన్న యాసేదచంచమును వన్నెగా క sd 
నుత్తు డై యున్నెడ మారాంఘం జెలమి'నల లి నా 

స్తా ; 
గనులంబు లెల్ల నెకరాట మోక స బడీ, రమణుల 


“ఎలువడ లేక సిస్‌ = మ్మం్యడై జలజ వ్వుయంబుళలోసల ఇతికా = 


గమలతో జెససోలకదులయి లెత్తం (టమ చాల్తిలోనం ఇ చెప్పలు as చుం 
నాసమయం౦ంబున నాసరోజూప్పుల 7 చాసుక ఫరా రజా డటు తరు గడప 
భాసమానోద యపర్వతంబుకకు, భానురగతి నే. భాసిల్లునంత 

వికిసిన నెత్తమ్మి వడలి యాపక్షీ, పరిపక్వ మెనట్ర్లి ఫలములు గొనుచు 
జెజిప్రును మోదయి వీకు జోడాడదరి దరుణీమండిరము కొంతట సేగుణాంచి 
కొమ్మని.యిచ్చినం గొనక నీనలచు, కొన్తులకే యిచ్చి కొర్రు-వింపార 
మనమున (బియమెన మాడి-నందంద, చని సుఖింప్రమునాక చాలు మాక్షింక 
నని తూలనాడిన నతివ కాపక్షీ ఘనుండు నికగాము దోపలా నిట్టు లనియె 
వనజాక్నీ తామరవనము కేన5గ్శి గొనకొని ఫూందే నెం (ోలునల్త లే టిని 

ఇనుండ స స్పమించిన చెల్ల 'తామరలు6 గనుమూసినట్టు తేక?-క వాయ (బడేన 
నంవొక?- కమల9బు నందుండి వెళ్ళం, బొంచుగానక యువో పాండింశె గాని' 
యిళరకాంతలనోడ నిచ్చమైం జికిర్టా, మతిమజ వుటగాదు మసలుట లేము 
వలవద'కారణ వై రంబుమనకు౦ గలిగిన నవ్వు రె ఘను లేనవారు 

మిన్నక యిట్లాడ మెల(తేరో తిగున్నె యన్ననప్వుకు నవ్వి యలచేనిపంట' 
కొయ్యలు ఆఇ'ప్పెడిం గుటిలకుంతేలుల, 'సయ్యాటములనై న చందనషంక్ల 
మొబపుమె' నీ'మేన నుండలగానిట్లు, మటీయు నూరాశ్చె జేమనం గలనింక 
నీమసు'సిటు(గను నిజమును గల్ల, లోమనోవార నీవు నుచితో క్తులింక 
మానుము, నీవన్న మగువరో యిడియు నానీరజపుథూలి యంతియెకాని 
వారకాంతల కుచద్వయమందునున్న,. సారంప్రు మృగమద సారంబఃగాదు 
వారిజసుమముల. వాసనగాని, -వారిజాయత చే త్ర వలదు శంకింప 


నింత యప్‌శ్వాస "మేటికి నాదు. నంతరఠిగమున నొండరమకలేదు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


522 రంగనౌ ధ్‌ ౮ మా యణము. 
సా గ “సాద 
కి రకంబులు ౫ EN లపువులగొ 
చారుణి సాకీ చేదంయిలు సాతమ. 'తౌరక వ 
రుణ ~ mS 
ల నాదు కలలోననంటు నోముగ్గవిడుము నీనొడ (ఒడనేని 
నుగునలనాబు కలలోననంట, గబిడు 
<A 
వారక నావి(్రవసువు -దాంజచేయు, ఘోరపారేక ము 
P ణన దం. వ ల్‌సల' 
ననవుయు -వణఅగ౦దె యంత నా లము, వినయో కు లసలో 
ENN కసా భనబాతిలా 
నీసదాచారున శ్రీజ తేయదియుస, కసత్యరతునకు నీనుభ 
కద యాంబోనిధి 'క్రీపవి తునక, నేదెస వతి౯౦: 
aan os 
నల సుకేశాఖ్యున కాసం్యకుతికిని, "వెలయ న్మ్‌౦చిన విపుల పతాపం 
"డో ష్‌ క యనక (గ సి 
వ మాల్యవంతుని యనుజాని సట, నామినీ మణ్‌యన॥ క 


భు 
శానవా తయ -ావె౯౦సప నటకాకనుదు6 
సంతానవాంథ నీసంయమో శ్వరుని నంతయు 6 wr? ట్ల 


॥] క తదయు నున్న వాయ 
బవిక భెంకున(గాని భామిని కోరిగ్రా, తలకూర్చ లేక తద్గయు నున వాయు 


బుతుకాలముల నొకగా బుకును6 ద ప్పీనను? గతిలేదు తమనీర్ళగణముల కంగు 
తరుణి పుష్పవతియ తక యుండ (గన్ను బుముషుండాం డూరికిం బోవంగంద నగదు 
షోయిన దోషయి పొ0చెకు నలేన్సి కాయంబులోన దుఃఖంబులు పరుగు 
దమునివాసముల నెంంయు.6 (బీమనుండె, తమియెల్లి నావేశి (ద ప్పించిరేని 
యలబ్రహ్మాకును (భూణహత్యదోషంపు, నలవడం (వాపీంచున:ట మళ్తు వెలితే 
పదిబుతువులు దప్పె భామినెకిప్రుడు; కదియండు శాదోవ గతి యెంత లేదు 

అని పకి తన (ప్రియురాలితో 6 జెప్ప, విని సమ్హతించె. నవ్విధి తేన్నుగుజీ చి 
యూనినభ క్రితో నున్న శై కేసీ పూనికయెర్లి యప్వుశు విశ్రవసుడు 

తనయా రే బుతువుల దళ క౦బు నిలిపి, గొసకొని యాయింతి6 గూడెం గూడుటయా 
నంత నానెఖంతయు ననురాగమం చెం, గొంతేకాలమునకు గుమగర్భమైన 
నికుదకోజులు 'మేఘనీలదేహా౦బు, మికుగుటుల్‌ రాలెడి మిడి కన్ను గవయు 
నీరువదిచేతులు నీరై దుకలలు, నువుతరో షంబులు న్యుగ తేజంబుం 

గలపు(త్రు నొకగ్రానిం గాంచె వాలోనం గః య నెల్తురువోన ఘనరాసి గు9సె 
నినునిలేజము మాసే నిలంజాకర్రాలురిలెం, పెను గాలివడివలె బృధివికంసీంచె 6 
మజీయు నుత్వ్చాతముల్‌ మణి నెల్ల చోటం దజచయ్యెనంలే నాతనేయుని జూచి 
యలవడ గుణనామమని పిశ్రవళుండు, తలఫోసి యాతని దళకంఠకుండనియె 
సునుడేంద యావెనగూ మహ నీయనీలు ౮ డనుపమ దుజకను6 ఉఖిల నిదకాయు (డు 
శథ-చాహువి[క్రమసనువతి౯ సముడు, కకినాళ్లు (డగు కుంభకర్టుని గనియె 

నప్పుడు దిగ్భ)ముం డయ్యె, సగ్రారుతు ఇప్పనగ్గలముగా సృష్టివాపోమై 


06-0౦. 112౧2 Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta 662౧80౪1 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత్త రకాండముం 


కొణగానినేషంము ఘూోీవమెతో య, మజీభూర్ముణఖయను మలినాంని . గనియె+ 
రా (+ 
< LAE నర 
చిదపం థర్హాళ్గు పిధీషణుం గాంచి, మదిముద౦పం చె నాదుసే భ గమన 
eh న 


2 wa ఇ, oa 
తేనునూలిని పుత్రి నుగిరౌాయతశాు, వజులు పువ్వ్పోనగ్రాట వర్ని నగా రు 
ము షి 


=, న ~ 
కరమలక్లెలాం బురఖా కైలా ౦ నవయుటం జోగి, ఖరదూమణాదులం; 7 “గాంతయు. ఓినన 


523 


కరమళిల౯గొని కొంతకాలయి చనం దరుణి యెంతయు. బో రెం ను చొర, 


వారంన ౫99 వవసఘాములందు6, గ్రా డె చకియించి కుంభకర్రుం. ఘు 


ఎ సం 
రాక్ణులం ఎట్ల విట్టల)- 6, నొకియ్రైంగుచుంతునూ భువనంబులవర 
౦ డఖిలవి(దావణుండగుచు, దేవగంభ ర్వాది దివిజులునెల్ల 
గాకింప్పు చును గను గొష్టవ ర వల, వారక చకియింను వారని కొడోమె 
CORT 
నినదుశా స్టైఖ్యాస నిరతుండై నియతి, జనములౌనన విల్ళిషణు(ంయు వతికాంచు' 
"ఆ Ce 
ఖరదూషణాదులు కడకతో (బేయి, యరుదైన దం౦ండకాటవినుండిరంత 


మనుజేంద యొకన*య మహా నీయభూతి, దనరుస్పువ్చకమెకిగ్రా- తోం డికి _మొకికా 


ఘనవీఫె6 జనువేరం చెసి ధనము, గనుంగొని దళకంకు కడకు నే తెంచి 
చూది'తె మోయన్న సుఘచిరలేజు ౧ డీచందమున నీవు నె నెన్ను 6 Gs 
నామనోరభథ నూర సందనయా త్మ, నామెయి ౫ కొనుము య్య నీ వింక 

ననవుకు తల్లితో నాలేండిట్లనియెథ గొనకొని పర" 'ముస్ట్‌6 గోరి మెప్పించి 
యీతనికంయె నే నెకళాడు పొలుతు, నోలల్లి వత్తు నీకాండె నీతెనికి 

నెమ్మది వగవకనీన్రందుమనుచు 6 దమ్ములు 6 వాష్‌ దళకంఠభుండజని 

గకుభ క్రితోడ గోకన్లాతోమయి, క్‌ు తపములు గావించిరనిని, 

"నే వెటతపములం దెవ్వరు "చేస్తి రేవరంబులు గాంచి రెటీ (గింప్రుమనభఘ 
-యననవుశు మునినాభఘు6 డవనీశుంజూచి, వినుకుంభకర్చుండు విదులాళ్లు( డగుచు 


7 
వూ. 
పర 


3 


మహ నీయపంచాగ్ని నాను, విహిళ్యక్షమ౦బుల వేండివేసవుల 
వీ్‌రోస సనస్థితి విలసిల్లి వానే వారక నానుచు వానకొలమున, 
చారళరాడంనుస్న ౮ (డె ఘోరనియతి, చేకొనివికువకాశీతి కాలమున 

నరు దారనిబ్భంగి నతినిష్టరదపము, చరియిం చె 6 బది'వేలసంవత్సరములు 
అక్షలంకమానసుం డై విఖిషణుంయ్క సకలేం్యదియం౦బులు సరిన్మిగహించి 
యెదువేలబ్దంబు లవని పె నే, పాదస్థుడెయూఫళ్వా వాహుండై మజటీియు 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 6920001 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


524 రంగ నాధ రావా యణ. 
చైనువేళేం'ట్ల ను_గాంళు గన్లొనుచ్చు సావరయినణజేసె నత్వు[ 
అతినిష్టదశకంయయండనళన్న వలేము చుతియాసివేయీరన్లు మసలకసూ 
కనిన యిమ్మగ లకి కేళుననుచ్చు ఘనమైన తపము సంకల్పంబు సిస్‌ః 
క్ర కమలగమ్బుఏినా లే కోనులమందునిచి, విమలరి ర్రస్టీతి ఎదగాళోనిలిని 
యాహారతృణ్ని(దలన్నియు మాని, యూహించి నిష్ణతో నుండ వేయేంక్లు 
అంతట 1బవ్హా తన్నాలింపకున్ను సంతో వమునుబం౦ది' చఎము పెం పెక 


హై క. rs uu రా 
యకపాదవసుంజె యెలము.ంబంపాంగ్కి చేకొని యిరువదిచేతులు మొగి చి 


gc 
యూనిననిస్టతోను 9డెవేయేంన్లు, డానికి నాబహ్మ చదయ(జాడకున్న 
ధరణి పె నథి౯ కలో దలక్రిందుగా గ, వర్ష కాలంబున6 బడిబ ట్ర వట 
(= 


శ్రీతకాలంబునం జిత్రమాచుండ, లోంలెనకొ, aaa 

మంనువేసవి కారుముంటలు నిగుడ, యొండొండకలిసిన నొడకనిలిచి 
భానుమయూఖుముబ్‌ సెంబాబుచుండ, మ్యానెనపంచాగ్ని మధ్యంబునం౦దు 
చేరికాల త్రయ మెడపకనియత్కి నాచరించెను దపమ మన్జివేదో యేండ్లు 
ఆంత జారిజగర్భు ణా _్తే తలాోోందన్ను,, నెంతయా? దలంపక యెజు (గనట్లున్న 6 
దగపనోమగుండంబు (దవ్వాంచియచటం దగిన్నదవ్యంబులు 'తానె తెప్పించి 
Ses నగణితయిగ వేడ్య-- నగ్న సంధించి 
పద్థాసనంబి ప జ్కీ-కంధరుయు, పద్య జుంద్‌నమకఃసద్య మందునిచి 
(ప ర 'దాంబటుగతిర్యద్రుంచి (ప్రథ మాహుతి యు. (౫౦ బావకులోన' 
వేల్చెనథర్వణవేద మంత్రముల, వేల్చిన నదిగాల్ప చెట చియుండుటయు 
నగ్నితోంగోపీంచి యప్పుకునూ (ద, భగ్న మయ్యెను దలపావకులోన' 
నూ అండ్లకొక తలనూక డగా గ, మాజులేకిబ్భంగి మ'సలనీకదిమ 
తరిగొనియొకొా-కగ్రా- తలంగో నికో స్కి యర్యుగనిమ్మియిటావలే న త్ర ఉనొకటి 
తక్క-క తొమ్మిది తలలోలివేల్సి, చిశ్శి-నతలంోయం జేయుచాచుటయు 
నండెమంటలు మింటనాయింద పురము, నందిశీత్రిల్లి యప్పురర్శిదరు (డు 
నమకులు తీనుగొల్వ నధికవేగమునం (గ్రమమొప్పంగమలిజుకడ శీగు బెంచి 
యవ థారు దేవదశాస్యుండు' "నేయు తవిలియు నతిఘోరత పమథిళా బూని 
తలలు తొమ్మిదినో సిశోడయకవేల్చి, తీలయొకరటియు వేల్చందలకొన్న వా(డు 
ఆతలవేల్చిన నాయగ్ని యెగసి, భూతలంబంతేయు బోరిపారటగాల్సు 
నిగిడి లోకము లెల్ల నీలుగావించు,. మిగులనాక్రోక్‌ంచి మిన్నులర్థవా (కు 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత్త రశాండము.. 525 


| 
| 


FIG యాయసుర, వారించి వరములు వరుసనీమన్న 

హత్యయు నెంత (ప్రబలి లోకముల్క య దిసురలను బాధింపకు న్నె 

_లృవాకంపు మాళొనితేపమ్సు నని విన "నేయనంబుచోదరు.హు 
మనమున6 గతుణించి నా జను దెంచి సురమునిసంఘముల్‌ గొల్వ 

వచ్చియాదశ కంగు వద్దననిల్బి, యి శ్చాద వరము నీయిష్ట "మేనుశుగు 

మనన్రుకు దశకంఠు౮కా[కో ళ మనను, తినతలంజూచి యా ధాతకిట్లనియె 

నడిగినవరనుల నధి౯ాతో నాక, గదుంగ్భపనిచ్చినం ౫ కొందుయాని 

దేవతలా గి మెచ్చ దిపకియాశ రమ్సు పావకజ్యాాలల6 బడవేల్తుననిన 

నోవత్సవళ్ళ తెం ప్రక: గునీబింక, భావింప గా నీవ పటుసాహను(డవు 

మెచ్చితిందపము నీ మెడమిందివాలుం బుచ్చు'మేమటవరంబులు వేంయమనిన 

ననురాగమునుబొంది యప్రుడువిధాతం గనుంగొని వినంధు(డై కరములు మొనిచి 

నర వానరాదులు ' నాకొక గాతృణము సరకుగా భొననల్బ _ఇంతుజాలముల. 

బకీంద్రగంధర్వ పన్న గదివిజ యక్న రాక సదానవాదులచేత 

"సరసిజా సననాకు 6 జావులేకుండగ గరుణిలచి వరమిత్తు గాక నీవనఘ' 

యడిద౦దెగిన చో నామస స్వకముట్సు గడి రునప్పుకు మొబ్వ ౮గానిమ్హయొకటి 

చేశతో ((దిభువనవిజయంబు నాకుం ఎకొనిభోగింపంగానిమ్తయొకటి 
యనవ్రుండు నాబహయగు౮గాకయనుచుం గొనకొన్న కృపతోడ. గోరియిట్లనియె 

ననభఘూ _ర్లేయీకుం౦ండ లాకృతినిప్పు, డనయంలబుదివి౦ంచు నమృతమిానాభ్సి 

గను(గొన నొఠులకుం శానరాకుండ, నౌనరించుకుంకు మాయొ గి నేమటనుమ 

అమృతం౦బునుండినయంతకాలంబు, న నమృత _త్త్వీవవూలమై, 'యానన్వా్జా ములు 

మొలవీంచు నది వేవమొలవకిియు క కగు, ) ననభబలోదగయమృత: ప 
మనిపల్కు- వరమి చ్చె నంతేటిలోన, దనుజా ధిపతికి న ల్తేలలోోలివెొంల చె 

నంత నాపద్మ జుండావిఖీషణుని, ిమాాతాలను ౫ సదయు డైప క్షి, 

వదనునకిచ్చినవరముల స్వాయును, ముద మొద గా జెప్పి మెంగినిట్టులనియె 

ననఘూత్త త్సయీద శాననునా ఫీనమృత్ర, మనలా న్ర్రయునC (గుంకనని మొజింగించి 

మ ినూటతోమ్మిదిమాజులచా(క, నరయను ధా స్పర్శనంబునంజేపి 

మొలచున తలలు నిములనటమి6ద 4 దలకొని యత (డొంటితలత్ర వనుండు. 

ననుచు రవాస్యంబులైన పాక్యములు, వినిపించి యతనితో 'వేధయిట్లనియె 

వర'మెమి వేము వర చీవనుశ్సు వరదనాకెంతయు వాత్సల్య మొప్ప 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
సః “రంగనాథ శామాయణ ము 
నిర్మేలగుణలైగిలుగెరిసణకీలు ౧, గ త్మ విదూదలోక్యతయా ధారు6 

ర త్రెమాచ్యుకు బురిడేకాయ, చరణాబ్దముల భక్తి చాల నా కిరుం 
పడయరానివి లేవ్చ పరనుధ క్షేయులు, పడయమళకాభ మైన (్రుహ్మోస్తమి చ్చి 
శమలసంభవ నన్ను 6 గరుణీంప్రుమనిన, నమరశాశెంటితో నమరత్వమిచ్చి 
థురుద యాంతిలే బుద్ధి గుంభకర్టునకు, వరరిచ్చువేడ్య- నవ్వలనేగ దేర 
ముకళితహాస్తులై sel నిలిచి సకలబేవళలు నాచతురాన్యు కని3 
చాకిజాసన మిరు వరమునీవలచు, డూశాస్తేం డగుచున్న కుంభకట్టునక 

"వా(జీమి॥? గడపాలి వరళ శ్తిల లన్సి చాడు! (గతిలేని నందనచరుల 

నచ్చారోలేముల ననురకన్యకల, " విచ్చలవిడిం బట్టి వెస్యమి౦గు చుండు 

మణియును నరముని మాంసాశియగుచ్చు 'వెజసీంచు లోకమయుల్‌ వీడుసంతత ము 
' వరముల నిచ్చిన వాసవ(పైభృతి, సురలకతెండు మనళ్మూలంబు గా (డె 

మూండులా*క౦బులు మొోగి'“చాజు(మెంగ్కు 'వేండిమి చూపండె వీ(డేపుమిగిలి 

 యటుగాన వరర-పమగుశా పేమిచ్చి, కుటిలాక్తు( డాతని |క్రొహ్వార్పవలయు 

'ననివిన్నవించిన నవుంగాక యనుచు, వనజాసనుంయు సరస్వతి దలంచుబయు 

భారతియును వచ్చి పద్మజు _మోల్క గారవంబున వా 'స్తకమలముల్‌- మొగిచి 

ఉనియేమీనావుశు పర" మః స్థ వలిక్సే వనజావ్నీ నీవెల్ల వారిజిహ్వలను 
శల్లియుంతుడు కంభకళ్డునిజిహ్ట నెలకొని తప్పాడు నీవంచు6 బనిచి 

'వనజాసను(కు వచ్చి వర'మేమి 'వేలక్సు కొనుమునీవనిన సాకుంభకన్టుంకు 

యాాటస్సినెలలు ని్యదావస్థనుండి "లేజుట్న తుదివొక్క- దివసంపునందుం 

గలుగ 'నాకియ్లు కరుణతో ననుచు పలుక నవ్వరనుచ్చి (టా డాం జనియె 
నప్పుకు కనాన నాకుంభకస్టు తప్పులు బలికించి శాలఛాసి చనల | 
నీమాటనానోటి శేలాకోవచ్చ, మని 'వేండితి నీవరం బకట 
యిరవంద సమన. హ్యాదయ౦బులోన6 గరమథికా దలంచిన కార్యంబుకాదు | 
పికింప చైవయి! (ప్రతిహాలమన్రుట్క "వరవేదె వాకో ర్కెవిప ర్‌తనుయ్యె 
,ననుచువిచాంంప నంత రావణుడు తనరు లేజముతోడ దండముల్‌ గొనుచు 
ననుపమ గ్లేష్లాశ కాహ్య్థయం౦ మైన, వనములోపలి. శేగివతికాంచుచుండ 
యం. వడస్సి, వారువద్భుటవిని వసుమత్తీ, స్థలికి 
“బాశాళ ముననురడి', పకివోరానహుతు 4 డైతనూజులు తన విరూపొాత్తు. 


శూరో_త తమని, (ప్రవార్డువి" మపశోదరున్సి నూకీచు6 గొనుచు సుమాలి యే తెంచి 


| 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత్తర కాండము, 


హాల స్త్యపుంగవు ఒద్కకంథమని, 'నాలింగనము€ జేసి య.టైలోలంత్తైనా 

భఘను(డ చి ల్హెంబున 6 గలమీనోరథము లనువార సిద్ధించె నధిక భాసోషియునో' 

(వాలు తేజంబున వరములు వడసి, తీలోకమున నీకో "నెదురివ్వరింక 

వినుము విస్టున "కశేము వెజచి పొఠాళ, మునకేగితిమి భయంబున లంక విడచి 

యసమానవి[క్రమ యాప్‌స్టు వలన, నెస(గినభయము మొకిటమింద లేదు 

బహుకాలమిలంక ,పాలించినామ్ము నుహిమతో "మేమున్న మనపట్లణంబు 
లు 


/ 


"నెలకొని సాంపార నీయన్న ధనదుం జెలమి నప్పుర మిప్పు డేలుచున్నాండు 
పరంగనెయ్యము మున్ను పాటించి యడుగు, పరివారించిన లంక బలిమి. జేకొనుము 
లంకాధిపత్యంబులం బొందునీవ్రు కొంకక్ళ్రా కస కులముద్ధరింపు 

మాకు రాజవునీవ మజీ డిక్కు-నీవ, కై కొని పాలింతుగాక నీవనిన 

నరనితో రావణుం డనియె వె (భ్రవణుం డతుల తేజు (డు నాకు నధిక మౌన్యుండు. 
పిత్భసమానుండు గాడ పెద్ద వా(డెంగుు హాలేమైనం దగునె మోకిటాడ ననుచుం 
సదోచిపుచ్చిన (పహస్సుండును నవస రోచితంబగు వాక్య మొక్కటిం బలికెం 
చలంపక దశకంఠ తగునె యీపలుకం బలుక ఖూరులకు సౌశ్రా(తమెకగాడిది 
యకగ్ర్రాయు చెల్లెలు నగువారు గాశ్కె యకగ్రాళ్యవునిపత్ను. లదితియు దితియు 
నన్నదమ్యులు గార యన్యోన్యశ త్రు ల'న్నెలంతల పుత్రులగు సురాసురులు 
వనశె లసాగరవతియైన వసుధ తనరగళ్య వునకై దైత్యులేలంగను 
వారినాలములోన వధియించి విషం "ణారంగం దైెఫలోక్య మమరుల కీండె 
'బేవాసురులకై నం "దెఅంగుచింతించ్చి నీవుగా కొను రాజనీతిమార్గంబు 

.ననిపలటా. మదిలోన 'నాదశ్శాననుండు, ననువుగా నూహించి యౌ యగాకయనుచుం 
బలికె నిళా చరబలము:తో ౮హాడి యలకి యప్పుడు |త్రికాట్నా దికి నరిగ 
యెలమిC (్రహుమ్మణ నీక్షించి పలిక్కె నలఘు విచారనీవన్చేళు కడకుం 
(బియమారంజని యాకుబేరునితోడ, న పశాలివై పలు చాపలు; గాల 
ముదమున నీలంశమొదలు సుమాలి మొదలై న రాకుసముఖ్యు లుండుబుతు 
మావారిఫురమిది మాక్‌ నీవిచ్చి, ఫోవుట ,తగవని పొందుగా బలుకు 
మన((బ్రహస్తుం డేగి యామాట లెల్ల వినిపింప నతనితో విత్తే శుండనియె 

విను రాతుసులు లంక విడచినపీదపం దనర నిందున్నా డం దం|డ్రిపంపునను 
మానుగ్గా నేను సమ స రాకుసుల, చానవనాథులం దక్షపత్క- కించి 
యోలంకయేలితి నిదినాకం దనక, బోలంగ నూపింప. బొత్తులస్తురిమ్‌ 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


527 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


"రంగ నాభ రామాయణము, 
528 | 
తగవుతో నీలంక తేనకును చేల, నగునంచు6 బల్కి- యాతేనివీ శు కొల్చి 
చని విశ్రవనునకు సద్భ క్రి యొకీర ధనదుయ నప్పుణారండితో ననియె6 
దనరారు నీలంక తేనప్రురంబనుచు, ననఘా త్మ్‌ దశకంఠుండడుగం బు త్తెంచె 
-నమియానతి నాకు నిటమోందననుకు, నామహాఘన లేజు (6 డతనితో ననియె 
వేలంక గొనియెద "నేనంచునల (డు, పౌల స్త్యనాతోడం బలుమాటు( జెప్పె6 
జెప్పినం గోపించి వెడవిచారించి, యొప్పలావలవదీ యుద్యోగమనిన 
వరగర్వమున( జేసి వాడు నామాట, సరకుచేయక పోయె జండకో పమున 
'నీవింక నాలంక నిలువ(గవలదు, వేవేగ బలంసమన్వితు:ండ వె వెడలి 
చారుసంపదలతో సామ్మగి మెబిస్కి గారవంబున రము కెలాసగిరికి 
నందుఖాను[పభ నమరు హేమార, విందద ళీయుతవిమలోరుకమల 
యనుపముసారసహాంసగాదముల(, దనరారుచున్న మందాకిని గలదు 
కిన్నర గంధర్వ గీర్వాణవరులు, చెన్నార నప్పర స్రీలును నందు 
క మలకల్లా రాది గంభవాసనల, నమరు 'సె కతముల్న నాకుచుండుదురు 
వరగర్వితు౦ డైన వానితో వైర, మరయనీకేటికి ననం గుబేరుండు 
తనయుల6 గాంతెలం దగ మర్మత్రివరుల, నొనరంగ భృత్యుల నోలిం చారులను 
వరరత్న కాంచన వాహ గాదులను, చెరవారయా గొని వెడలి వేచనియె 
ధనదు6 డేగినవెనగా6 దత్పురం బొస్పెం గనకనానారత్న ఖచిత సాధముల 
నంత దశగీవుం డనుజూులు6 చాన్సు సంతోషమును బొంది సచివులతోడ 
బహురత్న తో రణబహుశేతునికర, మవా నీయ వీథుల మహిమగన్లొనుచు 
భటభుజార్షళ హేతి బహువిస్ఫులింగ, పపీలంబు దినకర(ప్రభల, గీట్బరప 


ఇ స... 


క 


విలసిల్లులంకాప్రజేశం౦బు జేసి యలరి (పవహస్తుని యనుమతం౦బునను 
బరంగ లంకా రాజ్య పట్టా ఫి పేక, మిరవంద ౬ గై కొని యెలమి శోభ్సిల్లె ' 
ధనదుండు. నటయంతే ంద౦్శడి వాక్యమును ననువందరజతా ది కరిగి తానచట 
నమరేం[ద్రుఫురికర లు నభిరామలీల, నమరంగరచియిరం౫ె ' నలక యన్పురము * 
నాపురంబున రాజ్య మథి౯నో ధనదుం డేపారంచేయంగ ' నిటలంకలోన 
దశకంభరుండును దమ్సలతోన, విశదంబుగా నర్హ్మవిధి విచారించి 

యెలమి విద్యుజ్జిహ్వు (డీకూర్చణఖకుం, దలపోసిచూడ (గ దగువరుండనుచు 
న్లమర్గం 'బెండిలి'సేసె నంతేబ్లమో (ద, రమణితో మృగయా భిరతి నకు 
దీరుగుశు వనభూమి .దితినూను ముని, దరలాక్షి నాతని తనయనీ కంచి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha | 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత్తర కాండము, Gp 


యీవనంబున జను లెవ్వరు మెల, రీచే” వతి౯౦తువయంతితోడ 

ననిన నామయుడం్తత నతని వీక్షీంది, తనదువృ త్తాంతమంతయు 6 జెప్పందొడంగా 
యామినీచరనాథ యాకశ్యప్రునకు కామయా దితికిని (బఛవించినాడ. 
“నమయు6 డనళాండ హితొబుద్దితొ చ, యామినీచరనాథ యమరులు “నాకు... 
హేమణా నచ్చర నిచ్చిరేనందుల |-కేఐతో నిచ్చినం (బీతిల్లా కొంటి 

మజువక వేరే. ౦క్లు మన్న థసుఖ్లము, పరమానుర క్లోమ పాటెంచుచుండం 
బదునాలుగేండద్లకు భామావియోగ, మడి చెవగతియశ్లి నంత చేనలసి, 
నాహీమవతిక౯ాంచు నాహోమూూహము లోహేమకై వగలుదవంగ లేక 
పగమతపోవృ త్తి 6 ఒర'మేళు (బాకి, యరయ సంతా నేచ్చ నధి౯తో (జేయ 
గరళక ంభరుండంత 6 గఠణించి నాకు వరరాూపవతియైన వామాశ్నీని చ్చె 
నరయమందోదరి యనం6ద గినట్టిేకనొప్పుచునున్న వువ్వులబో (డిం 
గమనీయకాంతి నికగ్రాన్యకననిన నమరకంటకుం డంత నాళశ్చర్వ్య మంది 
యనూత్మే నీకన్యనా సవాళవుండు గొనకొని' నీకెట్లు కూంతుగానిన్తా న 
వవంప నవు వేడగాతోననియె భునభుజు (డగు ప జ్తిగ-కంఠకతో మయుడు 
శలకొని హిమనగాల్తేజ యొకగ్రాశాండ్రు యలర మై మద్దన( మధిఇ-గావించి 
'జేవాపంకం బెల్ల 6 జెఅంగొప్పం జెట్టి, యూహింప నరువైన యొప్పగువనిత' 
రూపంప్తసాఖాగ్య రూపురేఖలను నోపికతోడుత' నొకబొమ (కేస్‌ 
పర'మేళునకు( జూపి ఫాలామదీన్సి కీరనంద నాయువు నేపారనొసంగి 
'సమరోర్వి నమరుల సాధించునట్టి,  యమితబలోద (గుం డగువానిక్షిము 
అనవుడు హరుండప్పు డౌంగాకయనుచ్చ్ను జనయంబు6 గరుణించె నంతట నడియు 
నజకామరత్వంబు నతిరూపునగుచు భుజగకంకణం[మోలం బొ లుపారనిలువ. 
నరయ మందోదరి యనునామమిచ్చి, కగమథిళ౯ా 'నాయింతి గను6గొని మదిని 
నంగజవారుండంత నతికాము6 డగుచ్చు నంగజసుఖ్లలీల ననుభవించుటయు. 

_వమునెకు గఛజాంబు నగుట దాంజూచ్చి, పుఠరవమారుతో 6 గోవమొదవ నిట్లనియె 
రువమంబగు చున్న, బీ”పేగీర్మి దూల్సి పరకాంతం గలసితి పాతకొంబనకో 
నళుచిత్యకారణ. మటుమో (దం. గలుగ(, జశుబుద్ధి, యిది దేవ భావింపవై 
.విదియు 'నానేరమ. యెనంగిన “తెరవ, నదయత నిను దూర నదిపనిలేదు 
ఇంక నీరూపంబు. నిట్టుండెశేన్సి. పంకజా కీని నీవు+పాయంగ లేవు 
ననీతాపు నీకాంతేకు వలవ, 'దా-నేరమె చాలు నట్లయినదాని. " 


కానా ననన TD TNE... 


t 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


530 రంగ నాధ రామాయణము. 

-నన మంధూకమె యనురయా నీయు, మననుడు శివ్రుండంత నట్లకావీంప 

సానా నుందూకవేషంబుం దాల్చి యిరవుగా నున్నం౦ంత హినుసై లసుకేయ్లు 

భూంతేళ తొ లింటి పుణ్యరూపంబు, -సే'తెజంగున6 గల్లు నిటుమో (ద ననిన 

సంగేటం గరుణించి యావినాకియును, నింతితో వెజవొప్పు నిట్లని పలికె 

గొంతకాలమునకు 6 గువలయం౦బునను సత్య మయు( డని జనస్మించితేనకు | 
సంళతివేండ నిచ్చటికి చేశేర, నంకటనిన్నిత్తు నలీని కాత్త జగ | 
సంతోవషమున నీదు సౌందర్వమప్పు, డెంతయుజేవరి తో నీవు ఢకించి 
“వరగర్వమునం జేసి (వాలుచునుంను, వరుంయ రావణునకు వనిరే వుగ మ్మ 
ఆవరగర్భంబం నందు జన్మించు నావరవరుం;య 'నానదురముల గెలిచి 

తరువాత రషుకులోద్భనవులడైన రామ, ధరణీళదు ననుజు చేత జనముల బొగడ 
మృతి/బొంది లక్షీ సమేతు(డౌవాని, గతివేగం గనువాయ కమలాయశాకీ 
యననవ్రుణు మందూకమై యుండెనదియు, గొనకొని పదివేల ఘోేరవర్ద ములు 
నంతట నీవునునావి శ్రవసున, శకెంతయు౮ (బియమార చెలమిజ న్మించి 
"లేనును జనుచెంచి యీళు సక్వేశు, మాననిభ క్రి నామనముననిలిపి, 
పు్రాథి౯నై తపంబొనరింప శైల, పతిజావిభుండు నీపొలంతి నాకిచ్చె | 
'నిచ్చినం ధ్లోడొగ్రాను చేనునాపుురికి వచ్చిన నొకనా(డు వాత్సల్య మొప్ప 
"నారంగర్యబాథికా౦చి యకుగ నవ్విథధము నీతాపమెల్లను నీష్టుతినాకుం 
జరమపరిజ్ఞానభఖావదానగుట, నరయ౦గ6 దన తెజంగంతయు6 జెప్పె 
నటుగాన నీసాధ్వి నమురులకంకమెం బటులేజముమరత్వ థాతించెన్నొంచా 
వరు(కు నీకన్యకు వలయుట శేసి వరునిన్ను యారిచి వచ్చినవాడ। 
నాడుబిడ్డలయగసన్న యటుమో (ద నెట్టి, వాంయువాడిమి చెడనలయునక్యులకు 
నందనులిరువురు నాకు మాయావి, దుందుభులనంగ' నుద్దురప రా క్రములు 
ననిశెవ్బీ నీ తీజంగవతేయు6 జెప్పు, మనిన నమెయింజూచి యాదశాననుంయు 
లలితమై యొప్పు ప్రలస్తురవంక మున, నెలమియబుట్టినవాడ నేదశాననుండ 
ననిపలగ్రావిని కూంతునతనికీయలంచి, మనమున సంతోషమగ్ను టేమయుండు 
ఆప _జ్ర్రీ-కంథరు వా స్తంబుయుట్టి యాపంకజానన నిచ్చితి నీకుం 

జాల స్య్యృకులవర్య పత్ని గానింక్క. నీలేమవరియింపు మిం్రసాంపార 
నమరమండోదరియన(గనీవికచ, 'కమబాస్యననుడు నక్క-న్య నీకించి 
లక్షణరూపాదులకు మెచ్చి యగ్న్రి, సాక్షీ గావరియించె'సమ్మద౦బలర 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


8 


Vinay Avasthi Sahib, Day Va Gust Donations 1 
ఉత్త రకొండిః 53 


-“నేళ్లో కీ భౌమి తి నమొియహాలేవేసె, నాళ క యునుగాంచెనమయు = 
గ్గ ; శ 
[.! జాని 
న ల 5 0 
ఆలా కమకాని పజి -కంధరుండు, లలనాస'మేతుండో ల6 
బుసురె Bw 


రాజె న పద్తాయ శాశ్నీ, యలరువహ్ని జూష్టలయిను డా 


సరషుయోక్‌ కనక తె బూ సుండనంగ 0 బర౭గుగంధ ర్వాధిపతిప్రు తిం దెన్బ 

సరసం (న. 

సముచిత సితి సర Fe సామ గితోడ, నమరంబెండిలిసేసెనా విభీషణున 

అ "0 Pr 

శలు౮దారు, నెంతేయు (|బియమున వాద య౦బు లు 

దణ నంద నరునగ క. వోలె, నెగివినోదించు చునుండిరంతె టను 

Seg = ని యెచ్వానె జనులు, సిలుతుకెప్పుశు న నట్‌ సృ స్రులది[క కముని 

శతికంకవీర్యవి శేమంమువలన, సుతుని మండోదరి Te 

! నతే(డుజ ని ౦చిన. వూసూకుథా (తి, థృతిందూలి యద రె నాదిపి్‌జులయు చెదర 

గ గ ”ందియేనస టయ: 

నుమతర'మేముంబు లుజిమిన భంగిం పురజనంబులు ఫీతి. బౌందియేక్చుట 
డో! 0, 

నంపనునకు పే. నాదుండన్నాము, మందంబుగా6 2దె నాద కానను(డు 

నగరిలో 'నా'పేను వాదుయనంతు నొగినాండునాంట్‌కి నొదవంగ నచుబు 


జ్ఞిముల మును _బ్రహ్గయి చ్చిననిదుర, (శ్రముటయను గుంభకర్తుండువచ్చి 

నశ్నుు నిద్దుర దళానను(ల ! బాధించు, చున్నది నాకుండ fe 

| "ననవుకు దశకంకుండపును తేమకులం నిశా ననేకుల జహశిల్చనిదు 

వాను వస వేగి నరచ్మిలేరచన, లాం దమనేప్పులంద ౦ద “మెలసి 
తారాచలాగేన్న తోం దనరారి లోన, మేరుగుహాంతిరమితి నొప్పుమిన్‌లొ 

వివరింప బారలవెలుపాకునూ టు, లని మూండ, వేఘును నన్నూూరునిడుపు 
గలిగిసముజ్జ్వైల ఛువలలం దనరి, లలికత్న,తో రణాలంకృతం బగుచు 
హోటకరత్నమయ స సంభలేతులం "వాటి కల్లు మణీ సాలభంజనెావళులు 
రినుణీయబహురత్న రచిళనేదెకలు ల గమనీయగతి నొప్ప( నట్త్రం నహ 
నకుర-ంభక' యుండు నమ్మండిరమున, బకురైవేలేడ్షను ఎను మబ్బు నప 
నిదురంబోవల' లంక నిచ్చలు పట్నా, వదనుందు వెలువడి 'వసువ (గ్రమ్మరుచూ 
సురల భూసురల యమలం బన్న్న గులను “బొరొవెట్ట్‌ చంప్పుచు భువనమయుల్‌ ఇదర 
నందనో ద్యానాది సానావనంబు, లందు6 జకించుచు నిక చర్చమున 
సాశలేశేపారు ననిలుండు పోశె వీత వృకషయిలు విజీచినై చుచును 
మదపుటేను(గుభంగి నుట్టినుల్గాడి, నదులునో రాడుచు నలిరేగి మజియుం 


0౮6౮-0౦: Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


532 రంగనాథ రామా యణమూ 


జటులవ(జములోలె శే లశృంగమాలం బుభుజార్షళ్‌ మున6 బగులవేయుచునూ 
బుడమి సె గలయట్టి పుణ్యా గ్ర మంబ, 'లెడపక చెటుప్పుచు నిబర్భిగిందిరుగ 
దళకంకుండటు జగ చ్చాథకుండగుట, విశదంబుగావిని కసగుబేకుంశు 
తనతమ్ముళడైన యాదశకంవరునక్కు నొనర బుద్ధులు సెప్పనోగి బంపదూతే 

చను జెంచి యకయును సంతో షమెసల,. మునువిధీషణు గాంచి మొగి  బూజ: వడసి 
ధనపతికశలంబుం 'దకిగ్రానబంధ్ధు.. జనుల సేమంబులు సకలకార్యములు 

నలర విశిషణుండడుగంగం జెప్పి, వలంతియై యెజిగించె వచ్చినపనులూ 
నంతేదశ్శగీ 6వు డధిక తేజమున, నెంతేయు నలరి కొల్వి చ్చియుండ (గను 
'సమ్మదమ్మున విఫీషణుయు తోడౌచ్చు నిమ్మల మొజుం బెట్టనెలమి (మొకు-చును 
విశ్తాధిపతిమూత వినయంబుతోడ, ద త్తావధానుండై దళకంకుంజూచి 
తగలోకవా రలు దడవుచో సమయ, మగుటయు ముకుళిత హస్సు (డైపలి క6 
భం మాయన్నకు బేరండు నన్ను, దూతగాయి ల్తెంచె దోషహాచరేర్యద': 
మోకులంబున “కల్ల మేలైనపలుక్కు లాకుబేరుయ సెప్పుచున్నా (డు వినుము" 
-పెకగానాచారముల్‌ సేర్చికావించి, -లెక్రణడుముదముతో నేంచ్చితి. సురలూ 
నందనవనతరుల్‌ నజీముజీవి జీ చి, తందంద జాధించి తఖిలసంయముల 
కులములన్నయు నొకగా-రులముగా బలిమి 6, గులంచి తెంతీయు నన్ను (౫ కొనవై తి 
-వెలు6గక పిన్నవాండెంత చేసినను నెటీబుద్ధిసెప్పుట నీతి పెద్దలకు 
నీయనావారంబు లిటమీ6ద పైన౮ 'జేయకధ ర్మలబి. జేకొనినడువు 

శెను్రోవ వల దేనుశివునకు. దొల్లి , 'తడయక' తుహిన్నాది. దవముసేయ (గను: 
పర'మేళుతోడ నాపార్వనీ దేవి, చరియింవుచుండ నాచర్మద శేఖరుని 

వజలంగ6 జూచుచో వామ'న్యేత్రమున) నెటు (గక పొడగంటి హిమశెలపు(త్రిం 
దొడయక నాకన్నుదగ్గమై చూడం గడునొప్పు దూలి పింగళవర్ల మగుడు 
నంతేనక్కడనుండ కందువేజొక్క-, వింతేయా[శ్రమ'వే.ను జెసన్నాశ్రయించి 
యచటనె నూైతీళులాహారముడిగి యచలిళ స్థితందహ మాచరించుటయు 6 
గామారిమెచ్చి నాకడ ఢేగుచెంచి, యీమహాతపము మున్నేంీసినాండ 
నీవుగానించితి నిష్టతో నిప్పు, డీవెంటసిస్ధింప దింక నన్యులకు 

జగమాలనాళోడ సఖ్యంబునీకు తగునటు గానమత్సముండవునీవు 
కోడునుగ్రగతి న(దికన్యాపథఖావు మడరి న్నే త్రముదగ్గ మెనది హా 
-నేకవీంగా ప్వాయ మి౦క'లోక ములు నీకొప్పు నని నన్ను నీలకంథరుయతు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5916602012 eGangotri Gyaan Kosha 


మమా 


టన మా 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


“ఉత్త రశాండము, 533 


చికుపీమదయ (జూచి నిజనివాసమున, కరగంగ నటనేను నలక శే తెంచి 
"నవరగర్వమున నీవువారిలోకములం దిరిగి మేట లెల్ల దెల్ల రబువింటి 

నిచేత బడిన యానిజకారుల్మునులు, వేది నీచెడుత్రోన వెదకుచున్నార 
లనిశాప్వుమనియె మోయన్న నాక్యములు, పినిన "సులగుసేకు విందుగాకనిన 
ఛుకుటిరేఖాఫీల భూకిఫాలముగ, వికట న్నేతస్ఫుర ద్విన్సులింగయగ 
నిసభకంసింప( గరములు చజచ్చో కొని మొగంబులు ఛభాదుకొని రోషమున౦ 
చిబులు మంటలు మేను, ఇమ9౦ప నోష్ట; ఫుటములు గటములు6 బొరిబొరి నదర౭ 
బరుషస్వరంబున? బలి కెనిట్టనుచు 6 దిరముగా జెప్పితి 'తెలియంగ వింటి 
నినుంబట్టిచంపెద నిన్ను నాకడకుం బనిచినధ నమనింబట్టి చంపెవను 

శన్రనితో సఖ్యంబు చేసితిననుచు, నవమారంబు "త్రెంచె నగుంగాకనేమి 

'యిదినాకు నెంతయు హితేవుగాకునికి,. మదిలోన నెజలుళగుదు మజవనీమాట 
పెళృసమానుంయ నాకు సెద్దవాండగుట, నిలనిమై రించితి నింతకాలంబు 
శాలంబులోన "నేనతనితోలోక, పాలుగనందణ ఛజింతుననుచ్చు 

నలుకతోవాలె త్తి యాదూత్యవేస్తి బలిరామీసులకును భక్షీంపవై చి 

ఫుణ్యాహ వాచనపూర్వకంబుగను బుణ్యఘాేషములతో 6 బొలుచు లేరెక్రి- 
మూండయలోేక౦బులు మునుమిడి గెలుతు, వా6డీమి నను గెల్పు వా ౦డెవ్వ (డనుచు 
నతను . బలోద(గుండగు మహోదరుడు నతిఘోరని కము6 డగ్ముపవాస్తుంకు 
సౌారిది మారీచుండు శుకుకు సారణుండు, నరిభయంకరుండు థభూ(మామండన్వాయ 
సచివులార్వురతోడం జనుందేర 6 'బెకుగ్రా లచలముల్‌ నదులు మహారణ్యములును 
దప్పకయొకముపాూా ర్హ ౦బున6 గడచి, శివుయ పార్వతితోడం జెలంయగుచునున్న 
కైలాస?ిఖరంబు కడశేగి కడిమి |వాలువీరుల యతవరులందోలుటయు_ 
'ారున్టీరిమైైకి వడినేగి ధనదు, నారంగనటు గాంచి వా'స్తముల్‌ మోడ్చి 
ఫఘాోరరాత.నులను గొని రావణుండుు వారకకటిమి చుర్వావ (డే. "పేర్చి 

నీతయుం డేపున నీతోడసమర, మాతతగతింజేయ నరుదెంచివాండు 
అనిన గుబేీరుల డయ్యతులంజూచ్వి యని "నేయు. డని పంచె నంత నెంతయును 
నతులవి[క్రములైన యము రాకుసుల, కతిభయంకర మైన యా హ వంబయ్యె 

నానిశా చరగమం(త్రు లార్వురు నపుడు నానాశరంబులునాటి తూలుటయు 
జాలనొచ్చిన తనసై న్యంబుంజూచ్చి 'పౌలస్స్యు(డును దిల్‌ వగుల 'నార్భుచును 
చుహిముతో నశువ నమౌత్యు లార్వురును బహుసహ్యసములతో _ఖఇవరంబు నేయ 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166020౧12 eGangotri ౮/౭౧ Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


534 రంగనాధ రామాయణ నుం 


"ఆ సలునర్పికిలసద్వి విప్రలశక్తు లక్కు ముసలంబులను “ఖద్దములం దోమరముల 
చోలినొన్పీంచుచు నొకిగ్రాంతపోరల గాలదండముల బోలు గద యిచ్చుకొనుచు 
వాయువ్రచే నేంచి వరవహ్న్ని. బట్టి పోయిన యడవులు పొరీ౮గాల్చు భంగి 


రాకుసేంద్రుతు పీష్చి 'రణభు+మిలోన, యఠ్వల ఉమయించి యందంద ౯ గదిసీ 


.యామహార శముఖ్యు లగు నమాత్యులను, భిమాట్లహాసముల్‌ బరయంగ శేసి 
సజశెంచి యయ్యతుబలముతో 6 వొడువం తజుచుజాంగొందలు ధరపైనయడిరి 


పెనుకిక్క-( గొందటు పెదవులు గజచి, కొనుచునుండిరి తముకొల:ది కాకున్న 
నొదవినీతి శాయుధములు వైచి యొదు(గుచుగొంద జొండొరులపై 6 ఒడికి 
యంత నారసములు నాహవగతుల్క నంతకంలెకు నిండె శాకౌళసథము 

సమదుడు నప్పుడు తనసేన విజీగ్సి చనుదేరం గను(గొని సం్యభమించు చును 
'జండవీక్రము డైన 'సంయుగకొంట్క కురగాదిగా నాయకుల చెల్ల (బనిణె 6 
కోడిమికో 'సంయుగకం౦ంటకుండంత 4 దొడకి రాత్నీసులతో దురము సేయు చును 
యారీచునొప్పింప మజి మాగ్భనొంది యా రామసుండును నప్పుడు దెలిసీ 
యలుకతో ననిసేయ చాతేయు విజె, బలువడిం బరవంగ.6 పబ్నీగాకంధరుండు 
కనక చిత్రిక రత్న ఖచితంబు నగుచుం దనరు నప్వురనర ద్వాంగబు. జొచ్చి 
వగరివాకిటకేగ నడ తెంచి యచటం దగు నూర్యుఫానుండన్‌ బౌచారికండు 
నిలుపంగ నిలువక నిర్ణ రారాతి, బలవంతుడై పోవం బరుషరోషమున 

నమిత బలు౩డగు నత డ(దిళ్ళంగు సనుమైనతోరణ స్త ౦భంబు బజికి 

(వేసి నకగ్రారంబయి వసం బుచ్చుకొనుచుం నానూర్యభానురూపణ చె రావణుండు 
నాయు(గ్రవి ప్రమోద (గతేకొంతే, నాయుభంబులు వేచి యకతులందజును 
నగగహ్వారమాలకు నదులకు6 బాజీ, ఇెగడ(జొ చ్చిన నాకుబేకుంశుః జూచి 
బలవంతు (డగు మాణ్‌భద్రుడన్వాని, నలయుచు6 గనుగొని యరతనితో ననియొర 
బాపాక్తుం డపదున్న పజ్బీకాకంభరు (డు, చేపున నీటవచ్చి యెంతేయుం గడిమి 
చీసింప యమీలం దివికి చంపెడెన్సి యా పాపవతళాను నట నేలం నూలి 
నతిఫీకులగు చున్న యాయతు లెల్ల , పవినీవై పోయి పరిమార్చుమనిన 


nC 
నక్షీణవి క్రయ లగు నాబ్లువేలు, యత్నృవీరులతోడ నరండేగుజం 
'యాలంబు సేయం నతఘాోరలీల్క నాలోన నందజు నాయత్నవరులు 
భూోరముద్దరములం కుంఠముల్‌. గదలు) తోరంపుళక్కులు తో మరంబులును 


ముసలాయుఫంబులు మొగి 6-బూని సమర, .మసమూన గతిం 'జ్‌న్లి యరులం దోలుటయు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 692000౪1 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత్తర కాండము, 535 


నావిక్రమంబున కలిగి నిజి౯౦ది, చేవ్చర యతుల వెసం(బవాస్తుండు 

చమవడి యుగముసెం బడ మపనోదమయ్క, కరమల్క- వేవుర గదపాలు సేసి 

నంకలోఘా[నూకుందనిఅప్ప మెట్టు, నంతలో యయుల శా ళెందువేల 

మడియించినది చూచి మాణిభద్రుంకు తేడయక భూమాతిఖయలపడ నతయ 

లః వక్షుంబు | వేయం గను నొచ్చి వాడును గద డ్రిస్సినై చె 

వడి ముసలంపెత్ని వమేయి (వేం జ్ర || Ut ప్పిన 

నురుగ దాహతి మూర్చ నొంది యాతంశు, ధరణి పెలుడం జూచి దశకి ౨నరుండు 

చండకాలానలచబులకరోషమున, మండి సె నడవ నమ్మాణిభద్రుంకు 

చడికూ(డుశ క్కు లవై చె వై చుటయు6 గడునలగా నీతి యగద బుచ్చుకొనుచు 

జిసవాని మకటంబు విజుగవేయుటయు, నసమానభుజశ కి నంతనుం. కియును 
చూణిక్యరు చిరోరుమాళి భంగ మున, మాతీభ। దుయకు పె పార్మ్వ్వనూలి నార బరళగి 

యటుభంగమునం బొంగి యత యతురాక్షసులు, పటుతేర రథ్వనినిల్వ వా. "చాలుటయు 

నధికులడై దశకంకుండప్పద్మశంఖ, నిధులతోనొప్పుచు నిఖిలప్రుణ్యములు 

చనరంగం౭ జంపారు ధనదునిం గాంచ, ధనదుండు ననియెనాదళ కంతుతో ఢ 


| ౨.౨ -ఉ+4కుబేరుుందు నావణా+నకు బుద్ధి చె ప్పూట.9-ఫా ఆఅ 


| చతికోషు(డగునీకునతిముదాంధునకు, హితేబుద్ధి బుగ్యల గెన్న్సి చెప్పినను 

చాపలు-నినవె తి నానపోవిడి ది, ra ed 

తగదనశెవ్వయ తల్లి దండ్రులను, మిగుల నాచార్యుల'మేదినీసురుల 

నవమానితులంజీయు నాదురాక్షైకుంయు వివిధో_గనరకముల్‌. విడువకపొయ 

నొడలు చెమడినుండ నొడగూడియు౦డ 6, జడనిధథ. ర్మ్యమసేయ (జతే ౦ముచొరక / 
కానమినెవ్వండుసర్వించిపలుకు, 'హొనికినరక సువశ్యంబు గలుగు | 
" దుహితథమ౯ముసేయ మహ నీయరాజ్య, సహితసంపదలతో సా ఖ్యంబుసల్టుల 
గడయణియథ ర్మ ౦బుగావింపమో య 6 గడలేనిదుఃఖంబు గల్టుగావునను 


బరమసుఖారి వై పాపంబువిడచి, కరమర్గి ధర్మంబు “గావింపపలయు 
మనా యా ఘాేరదూఖంబు, కొజకు(ే జేయుదువీన్రు [ఘకూరురడవగుట 6 
గడిమింబాపము నియంగావ వుగా ని, కడిమిమైవలసినగతికి-బో రాదు 

7 కొనియెవ్వ యక ర్మయింే స నాశర్మ్య 'ఫలమువా6డందకపోండు 
చుకితంబుగాప్‌ంచి దుస్ఫహం బైన, నగకంబుబొందనున్నా 6డన్సగాన6 
చాపాక్తుండనునీవు ఫాపఫీరులకుం, బాపకర్ములతోడభాషింపందగదు 


> 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


536 రంగనాథ రామాయణము. 


4౨ ఈ(మారీచాదులు కుబేగుతో 6 బోరుట.+ఈ- అఆ 


ఆనిపఆి--మారీ చు (ణాదిగానస్పు, డనిశిరావణమం[తులంద అులడ (గ 

పారిం గుబేరునితో డం బోరివీ(గుటయుం బరుషవి[క్రమం డై నపజి గ్రాకంధరుయడు 
నట్టహాసముతోడ యడేశళుం గదియల గట్ట నాతంయ గద 6 (దిప్పివేసెం 
దల(కక దారుణద్వందయున్ద ౦బు, బలువిడి( జలిపి రప్పాలస్తుర్ణులప్రుకు 
చొకొని ధనదుం డా'గ్నేయాస్త్ర'మేయ, లలివారుణ్నాస్త్రంబు లంకేశు. జేసి 
సొలసి రారాజు వాయు వ్యా స్త్ర 'మేయ, నలినిఖా చరపతి నాగ్యాస్ర్రు మేసి 
మజీయును బహుదివ్య మార్షణావళుల్పు పరణ నేయుచును నప్పౌలస్మ్యవరులు 
చని మాయలు' పన్న శార్దూల, మైపోరి నూకరమై యా(కమించి 

జలద మై శలభ మై జలధిమై తోచి, యలుకతో నరు} డె యటదైత్యు (డగు దు 
-నేష్టనవడిని ట్లనేకంబులైన, రూపముల్‌ గై కొని రోవం౦బుళోడ 

నడరి విజృంభించి యతనిచే వేటు పడి యాకుబేవుంకు బలుమూర్మ్శంగదిసి 
నిండి పెపెం (గమ్ము నెళ్తుటదో0౧, ఖండి తాశోకవృ కము భంగిం బడియె 
నెలకొని తొమ్మిది నిథులును ధనదు, వలత్యురె నందనవనములోపలికి 6 

గమ రం గొనిపోవం గదిసినమార్భ నిమ్థుల నట తేర్చ నిట రావణుండు 
అక్షీణభుజబలం బశ్చెరువార, యమోధిపతిం గూర్చి వార్షంబుతోడ 
నసమానజయక రానల్బశిల్బముల్క పసను గా6దీర్షిన పసి 6డికంబముల6 
(డ్రచుకప్రభాజా లబహువిధరత్న, ఫఖిచితంబులగుచున్న లగుకోరణములు 
కలితముకాదామకము లొప్పు కామ్య, 'ఫంద౦బులగుదివ్య పాద పంబులును 
లసితోర్వుమాణిక్యలలితంబు లైన, పసి(డిసోపానముల్‌ పసిండి వేదికలు 
మానుగా6 జూడి)-కి మానసంబునకు, వానంద మొనరి౦చు నరుదు చంద ముల 
గలయనొండొంటికిం గడువింతలగు చుం జెలువొంద నానావిచిత్రచి(త్రమలు 
ఘనమనో వేగంబు6 గామరూపంబు, ననవద్య మహిమయు నాకాశగతియుం 
గలిగి దివ్యులమోవంగా నొప్పుంగలిగ్సి నెలకోని (ట్రైహ్మాచేని రిస యిడిన 

తనదు ఫువ్వకము నుక్రూమదర్చంబు, తనరం గైకొని యెక్కి తార్నాద్రి డికి 
ఘనమైన కాంతికో6 గాతిక౯ాశేయుండు, జననంబునొందిన శరవణంబునకు 

నరిగి పుమ్పకరశ్లు లడరి వెలుంగు నరవింద బంధుండోయన న(దినెక్కిా- 

కుక ట్రావనంబటనొప్పారం గాంచి యక్య్రాడంటువ్చశంబరుగకుంశు టయు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత్తర కొండము. 537 


_-6 ఆ-శా నావణు(డెకిర- వెళ్ళువుష్పుకము నిలిచిపోవుట, ఈ ఆ ఆ 
సచివుల(జూాచియా శె లంబుమో (ద, నిచటశ్రవ్పకమా ౫ సేవ్వండోయనంగ 
భుదిలోసనూ హించి మారీ చుండనియె, నిదియొక్య-నెపము లేకిక్షైలనిలు చు 
ధనముంణా లగినొయొండెధనుదునింగా ని తనరనన్యుఆ నిదిదాల్బదోయన6(గ6 
7సబుచచేతులతోడ గుజ్దాతాపంబు, మెజయనందీశు ణామృశునకు ((వియుండు 
పాలస్తు నినా తో (బలె; నీవిచటి, శీలవచ్చినవా (డవిటుళంక లేక 
నిగిమకోదేవునియే కాంతభూమి, కదియరాదీయ[దికడువేగదిగుము' 
౫బడోరాగా మరగంధర్వయతు.,, వరనిశా చరభూతవగ్గంబులందు 
-నెంయను నెవ్వరు నీపొంతే (బోరు, నిందునీవే లేర నెవ్వండవనిన 
నిందు శేఖరుండెంత యీకొండయెంత, నిందు నవ్వారింప నెవ్వంయగలంయా 
(తిణయణుతో ((హాడం దృణలీలలోల్క "బననీ య్యీశేలంజు6 బటీకివై శాదను 
అని ఫువ్పకము డిగ్గి యచలంబుమొదల్కి కనుపమభుజబలంబరూదారండేరి 
గిరచరాననముతో గిరిజేశు కెలన, నిరవందనున్న నందీశ్వరు (జూచి 
"మేఘము జీమినభంగి మిన్నెల్ల నద్రువ, నాఘనభుజు (6 డట్టవహాసంబు సేయ 
మృశునకు మాటిట మృడు(డైనయత య, కడునల్ర-నాపజ్న $-కంఠుతో ననియ్మె 
నగచరాననుండని ననుంజూచి పెలుచ, నగితిగావున దశానన నీవు నింక 
నాయతేభుజములు నరుదుకో జులున్కు నాయుథంబులుగా ౫ నతిళూరులగును 
నడగొండలన(దగు నగచరో త్తములు, కడిమిమై నీకులమీయము(గావింపం 
బు ప్టైదరిటమో (ద భువనంబులలర 6, బుట్రినీనరస్టింబు6 బుచ్చివై చెదరు. 
నీవుసేసినయట్టి నిస్టరపాప, మోవిధి నినుంజంపు "నే నినుంజంప 
ననిపల్గా- నామాటలవి ₹క[ాగొనక, తనరినకినాతో - దళకంఠుండనియ 
నిచట నీష్టవ్పకయమెవ్వనిశ క్రీ, (బచలింపకున్నది (పభువునువో ఆ 
నీయిలీఐమై “నెవ్వంయ న్నాం, పాయక నాగర్వపర్వ తాయాథు, 
మన్ని౦పందగ్గువారి మన్షి౦ప నేరు కున్న ధూజ౯టిదంబుడి పెద ననుచు € 
బృథుళ కిరజశా(ద్రి బిగియార (బట్టి, పృథివి వేయ(గమా (చి పెల్లగించుటయు: 
నాకిెండకంపించ నందున్న ప్రమభ్కు లాకంపమునుబొంది రాకంపమునకు- 
శె లీయదపఫు(తియు6 జంద శేఖరుని, నాలింగనమునే సె నతిలీతితోడ 
నంతమహాదేవుం ణాదేవదేవుం డంకేయు నెజే.6గి పా దాంగుస్ట్రమునను 
లసులీల నది భూతలంబునకొత్త, రఘునాథయంత నారాత'నేశ్వురుండు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


538 రంగనాథ రామాయణ ము 


గ *రచాప ల్‌ గదెం (దియా 
చండంబులగు శిలా స్తంభ రుచాహు, దండముల్‌. గడెయంగ ధరతోడ. గ్‌ 


త నటమోా.దికె లేక చేశులూ దీయలేకవాపోయి, 
నాకొండవడి నొతృ నటమోా(దికె త్త, లేక చెళు 


= ల ళ్‌. ళ్‌ లి జిషోళు అ 
వేనుగులువ, నటి “పన్యుమో6త గాల విశువకయబ్బుంగి సేనొళ్షునొర 


లై 


ద్‌ hak కళ 
నతనిమర్మత్రులు ఇఅంగంది చించాపు నతొంతె చలియించె నఖిలలోకముల 


న 
ముల్‌ గలంగా దసూరు “తుల్‌ చలొయింగెనం౦తో € 
నిం దాడి దిసిజాల హ్యానయముల గలంగాం జందసూర్యుల గతుల్‌ గై 


| చి తా యొ తి యాయంగుష్న మొకి్రాంతవద లు 
త ౦బుం దయయ౮ంది చిల్తెజారాల్సా గ్‌ స్ట [= 


(5 
| ౮6%. 
| 


nse కేతులు గ్రమ్మనం దిగెచి కొనియున్న యమరఠారి. గోమరారంజూచ్‌ 
భువనంబులన్నియు బో కిభయంబంద, రవము చేసితిగాన రావణాహ్య్థయమః 
నీకుసార్భ క మయ్యిని ఖిలలోక ముల, నీకారణంబుననీడేర బర (గు 
నసిక్రీతుండే పలి యమ్మహాడేన్రః, డనుకాగమున జం ద్రహాసంబునిచ్చి 
యరయంగముమ్హాటు నతిసత్వ్వవృత్నై ఓ జకగంగ బనిసేయు గ బతి పికులందూ 
నింతనుండియున్‌కు నీసౌభనం౦బు, పంత మెడల (బోవు బౌల స్తరయింక' 6 
బూ మైంనువలసీనం బుష్పకం సకిగ్రా, సమ్మద ౦బున ననుక్వతు౦డ వై తిః 
నాచేరన్గనుడు నానాగభూషణున, కాచేతులటు మోడ్చి యతిభ క్రీ (మొకీరై- 
యలరుచు నవ్విమా.నాథి రా జంబు 6, బొలుపారలగా నెకగ్రా భూమిం్యగుస్తురు చు 
శాజుల కింద జరణభూాములంయ 6, దేజయిలలరంగ 6 డివికిభంగించు6 
బిమాగర్చు(గొంద జ బలస'మేలేమాగ, శరణన్న గొందజుమై చిమస్నించు 
౨.౨ -శా4రావణుయతు వేదవతినిజూ చి మోహి౦ దుట?-ఫా- ఈ ఈ 
వీతజంగునవాథ లెసయంేయునున్ను నారతస్థితికుహి నాది పార్య్వమున 
-ససామవనమున జేగియంమనను, రూపంయావనక ₹ "రుచి రాంగినొక గ్రా 
హరిణాబ్‌ నాంబర నంచిత్యవతన్సు నరతపస్విని "వేద వతియనుకన్న 6 
వొడలాంచితుకువ౦ది పొలంతియోళడిది) నడవడికినియావనమునకు(దగు 
నీయొస్వుగను॥గొని నియతాలత్తులెనల గ్తాయజనో చరుల్‌ గాకృపోంగలరె. 
యెవ్వండు నీతండి యెడ్డినీనామ్మ -మెన్వనిసతివినీ .విటనుంకుకేమి 
పోండిగా నెవ్వని బొందునువీ వ్రు వాయకృ తార్థుండు వనజాయతాశీ 
యాపవలడ (గంప నంగజ్యాస్ర్రములం జూఫునీకడకంటి చూపీంతెచాలు 
నీ'మీనుగుందిందు నీతపంబునకు, "నేమ్మిపయోజనం జటీ (గింప్రమనిన 
వాతిథ్య' మొనించి యావేదవతియు, నాతురుండై న దశాస్యుతోననియె 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


mre 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


భం 
తతర రంప యమః 539 
—2 
న కంకణం చంకా పయబుడి,. నాతండేశనవచుి చాలే రయున్ను ముండు 
మూతోతసురిము we వూ వాకుడు న అలై ర్‌ 2 a 
me A వ యని Fe eds తి తి వా ఆహ వయండం 
మాతం(డి ధర్షైశనుతి కుళథ్వ జు యు టతిగానియతి వాపా 
= 45 న nS aa 
చశేవంయి చదువ వావె  శేయుడ్రా, వేదవతీ శానువిఖ్యాతనె తి 
జ, డు | ఎ ము నలు చెతులున'కుగో 
నను నంత (గోరి గంధమ్యుఅు సురలు, దనుజులు ౫౮ చెచ్యులున $3 
fa. స్ట కతన 
-నెలమితో విమన కితు నన్నున్ది, బలుమాఆు (ద eye) 6 బరిసారించుజ యా 
ta తాకి, 
'రాతంమె చెత్సనాజు రరర మారతేండి(జంపె సేమటుపాట వచ్చి 
ఆమ నలు స 


మౌాతల్లి యునునంక నూరం|డ్రితోడ, వీశకల్శషబుస్ది విసి శమార్షమును 
రిం 2 
జక్రొనితగ నేకచితిం బొందివుణ్య) లోకంబునకుథ ర్మ లోలమైచనియె 


3 న ( ఫల 3 
నునుమాలేం[డ్రి వ Ms. నమూనుగా దలపోనీ మానసంబునను. 
0 
వ 


ననవుకు6 నం చాతండుడో, మనసి జశరఖిన్న మానసుండగు చు 
గనకలళా వారుకాంతిప్రూగమునం దనువొప్పనక గ్రాన్య ౬ దప్పకచూచి 
తపమిదివాభకాళధ ర్తంబుగాని, చపలాషీయావనాచారంబుగాదు 
నుపభోగకౌలంబు నూరకష్రుచ్చి, విపరీక చరితంబు వెలండ్షినీశేల 
లలిశాంగి నీవింక లంశేళునన్ను ౧ బొలుపార(గై కొని భోశింతు-గాకొ 
పతినాకువిస్తుంశు భావింపననుదు, ee ae జెప్పంగ నేల 
నీగర్వ మేటికి నీమాటశేట్క కేగుణంబుల నాకు "సెనవచ్చునతే(డు 
ననవ్రుకం6 గోసింది యకగ్రాన్యపలి కె, జనదిట్లు .వలుక' నాజగ దేకివీకు 
'వేదంబులందున నెనుక (జోొప్పడని, యాడిదేవుండని యావిమమహిమ 
కల్పాదికాల౦బు గడపంగ లేని యల్పులకెలటుగంగ నలవిగాదనినం 
"అగువతోం గదిసి యాదేవకంటకుయ, తగవుచింతింపక తలవట్రి ఏివియ 
విడపించుకొని రో షవ్నిన్ఫులింగమ్ము లడరన .య్యింతియు నతని ns 
యోడక తలవట్టితోరి దుస్టారే, పాజియె నామానభంగంబు సేయ 
సనాంట నిది చెల్లు చబీనాంటదొనం, "గాన నిన్ని ప్పుడు కడ లేర్చంజూలం 
జేశినతప మెల్ల 6 జెడిపోనులాన, గా సిల్లీ ఇ పీయింప వగా మున్నెచాలం 
(బ్రనశేమిటికి పరిభనముతోననుచు, "సోద ంజీర్చుకొని యగ్ని 6 జొరనిశ్చయించి 
నేమంబుగా కొని నిళ్చలవృ త్త, హోమంబునిచ్చలు నొనరింతు నేని 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 6920001 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


50 రంగ నాథశామాయణము. 
కాలంబుప్మాతంబు6 నడపకధ ర్య, శీలనై చానంబు సేయుమ నేని 
డమునిర్శదియమాల పొడ వడం౦గెంచి, కడున్ముగతపమర్శి గావింతు నేని 
నాసుకృళంబుననవ్షీణ పుణ్య) భానురుండగునట్తి పాథి౯ వేర్యద్రునకు 
నరయనయోనిజనైజనియించి, పరనుపాత్మివత్యపగలే  బంపాంది 
దుంతలోలుండ వైన గుళ్ళీలునిన్ను, దురములో (ఎతిచేత 6 దునిమింతునను చు 
నరదించ నాభుని యంతేరంగమున, నరవించముఖి నిల్చి యనలంబు.జొ చ్చె 
వసుధనప్పుశు ఫుష్పవర్ష ౦బుగురిస్కె నెసంగ సంతోషించినెల్ల దేవతలు 
ఆఅవేవవతీయును నంగి నాజనక, భూవమంసథ్వరభూమిమన్ని ౦ప 
పీ చాంతరంబున6 జెన్నాంద యుస్టి, సీ శాభిభానంబుచే నుల్ల సిల్లి 
యసమానశళుభమూ క్రినమరు చుజనక, వసుథోశుపుత్రియె వియించెనిన్ను _ 
నీవు విష్ణుండవు నీవు నీమహిమ, భావింప మానుషభంగిగా చెట్లు 
'వేవవలీకన్య వృత్తాంత మెజీ (గ్గ, యాదశళాస్యు శు పుష్పకారూఢుండగుచు 
నంవర్వు (డను నుహాసంయమో? పరుయు, 'సవింథానంబున 'సకలసంయములు 
ననిమిష సంభుంబులలర మరుత్తు డనురాజు.'నధ్వరమఖి౯ జేయింప 
నావాతకాకటువోవ నకగ్రాడనున్నృ, దేవకీ కించి తియగుడుపడంగ 
ని గాడజనుచెంచె నీయుగ్రుండైన, రకగాసు గెలువంగరాద్‌ప్పుడను దు 
'నాకాధినాథుండు నమలియె జము(డు, కాకరూపంబెనం గశుఖీతినొంది 
యాలోనవరుణుండు 'హంసమొపెంపు, దూలికుచేరుండు తొండయె మజియు 
దకి-నసుర లెల్ల ెర్యంబిలెడలి యొకొ-కగ్రారూపమై యొగి సోసరింప 
వడియబేసె యాయజ్ఞా వాటంబు. జొచ్చి, యడకుగర్వంబున నారాజు (జూచి 
భూపాలనాతో డం బోరికియడంగు, మోపనియ స్షైన. నోడితిననుము 


మిన్నకపోరాదు మెయుతోడ నీకు, నన్న దురు శే డయ్య మ రారి జాచి 
యీమాటలాడ న్నీవెవ్వ (డవనిశ, నామాటకత (డట్టహాసంబు సేసి 

కిన్న రే శ్వరుతమ్ముగ్‌ ర్వా ణకిపుని నన్ను రావణుమున్ను, నరనాథవినవె 
"నెఅసిననాబల్తీ నిఖిలలోకములు నిలుంగని యవ్వీరుం "డెవ్వండు లేయ 
భువడైకికర భూరిప్రతాప, భవనుండ రిపుగజపంచాననుండ 

నిర్యదాది దివిజల హృథయంబు లకర జందహాసము? గొనిచరియించువా6డ 6 
(తిజగత్తులందుశు 'దివిజసం[గామ, వీజయుండనైయుందు విష్టలసాహనసుండ 
నెవ్వండవనుమాట నిచట "నీ వింటి ”నెవ్వండనో యింక “నెటిలెదుగాక 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత్తర కాండ ము. 541 


వడిం గుచేదని నాహవయినంచోలి కడిమిమై నీఫ్రుష్పక ము. గొన్న వాడ 
గ్గ ర oc 
ననుటు మరుత్తుండు నాదశ(్రీవుం గనుగొని రాస కడు ృతార్ణుండవు 


(్రాతనోడించితి బవరంబులోేన, నీ లేజమొరులకు చేలనీడ్ణించు 6 
ద్‌ *యజగర్భు డు దుహ్లైతు ఒడెన, నీయట్లి కొజుగాని న్‌ు బుట్రెంచె 


> 


| నంతకు పురికి నిన్ననుతు . నాయొదుర, నలళకు, బడిలుండ్‌వై వై నిల్యుమనుచు 
చాణాసనంబును బు బాణభరిలే, తూణముల్‌ గొని తెంపు తోరణంబుకకు 


నరుగంగ సంవర్వు 6 డడ్డంబు సౌచ్చి, నరనాఖఫ దీశీతునకు నట్టరాదు , 
నేమంమి6 గే గైకొని న్సిలే -త్యేకనిష్ట, నీను హీశ్వరయాగ మా డేర్చవలయు 6 


లు కులకుయము sha -గానవ్మికనువేల గా దబ్దుగాక 
చెంగును దుజకాయుం డీదళేవుం "డెందు(వాలునొ జయ మెజు(గంగ రాదు 
/ అనిన మరుత్తు శు 'నార్తే 6 జంతించి, ఘననిష్ట శాంతే౦బు(6 a శ మదిని 
ఆకోపమున విల్లు నమ్మలు విడిచి చెకొని జన్న౦బు “నేయంగ  దొడలా 
నకలంకు (డే వెళ్ళు డావిజయం౦బు, సకలదికుగాలయ.0ను (జాడించియాచికా 
రోపో(గగతి చా మరుత్తుని గలి చె, దోపాచశేంద్రుయడు తొడిబడ మునుల 
సమయించి యటువాసి చనియె దేవతలు, తమతనురూపముల్‌. దాల్చి రాలోన 
| నాకాధి నాథుంకు నమలి నీతీంచి, నీకలాపమున. నానే(్రమఃల్‌ వేయు6 
గలిగి క్రొ మ్మేఘంబు గజికాల్లి. కరియం జెలి తజ్జలమును చేవింవ్రుమనును 
నరుదుగా వరమిచ్నె నదిమొదల్‌ నమలి వు చిశవర్ధ్యమై సాలిచె లోకముల 
వరుణుంశు హంసకు వరమిచ్చె శు, తరవర్శమై "మేను దనశారి వెలుగ 
ఇను గా గాంచనపభ "మేను గలుగ, గిన్న రాథిపుండి చ్చెం గృకలాసమునకు6 
నరుణ నంతకు-డును గాకి నీషీంచి, జరచేతం చెవులచేం జూవులేకుండ 
మరణంబునొందిన మమ జులకెల్ల , నిరవంన ధరణినె నిడినసీండములా 
తిరముగా గొని వారి. దృస్త్రులంజేయ, వరమి చ్చెనంత నథ్వరము దీరుటయు 
నిజనివాసములకు నిజళారుల్‌ చనల, రజనీచ రేంద్రుండు రణకాంతులైన 
—-68 రావణు (కు రాజులపై యు్రమునకు౦ బోవుట.బీవ-4 ౨--- 
భూతలాధీ కులప్రరములమో (ద, నాతతోద్దతగతి నరిగి యీన్ఫషప్టుల 
కడిమిమై నాతోడం గయ్యంబుసేయ6 గడంగుం డోటమి యొం'జె గై కొను డనిన' 
ఘను(డైన సురధుండు గాధేయగయులు, ననవద్యతెర తేజో (డగు ఫుధూరవుయ 
మొదలుగాగల రాజముఖ్యులు పజ్నిగ్రా, వదను నిప్పుకు గెల్వ వశముగాదనుచు 
వొనరంగనూహించి యోడితమనిన, వినిరావణు(కు తనపి[క్రమంబునకు 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
రంగనాథ రామాయణము, 


542 
ఆటు య 
చలరుచు నసరేణ్య్యు 6 డనురా జయో రా ధరం జెలువంద ₹ ాజ్యంబు సాయ నందక 
TE చాలెాననున 
జననాథ చాతి కడ 'సమరందు6 చేయం జనః దెమ్మ ని చాల స ననుకుణి 


స ల ae య aaa సిం 
మిన్నక పోనాదు మృశ్యుదేవ తక్కు నన్న నామాటకు న౮యు రా చి 


నీరాళ యెజేంగి చే నీతొ కర్ర ఘోేరసై నున న్యముం నిహారన్షిక్‌ 


ళా 


శభూయడపె లావు చూఫుదుగాక్క, యిరి తే మాటి నిరా 
ద 


నుమసల్వేజవ ముల నొస్పారు కదులు6, వ లక్నయే జదికేలు పారులు 
బహుర భఖ ేణులు పటురళాటోపు బహుళంబులగుచున్న భటనమూపహా ములు 
“ప్రదూళి యెగయంగం బృనివి గంపింప, నందందు వెలువడి యారాజసెన 
దశకంతు సేనత్‌ 
దళముగా6 బజ తెంది దావాగ్న్య6 బదను శలభజశిదొహంబు చఛందం౦బున్రండ 
దడయక వితిగిన దనసేనం జాచి, యషరుకో పంబున నాన రేశరుయు 


Ee 
గడిమి నూరొ(-ని చండకాందముల్‌. వజప్కీ వడి మృగంబులC దోలు వశువ్వనం దోలి 


మునసీ మారీ దుంకు మున్న గా6 గలుగ్కు మనవి కముల దళకంఠు నుర్యతులను 


యమరారి కఖ్సిముఖు.కై యిదభనువ్రు కొనురారు తేనవింటి గుణము [(మోయించి 
దళకంకు. కోటీరదశకలము మోయ, వికిఖంబు లేనూబు ఏంట సంధించి 
యడకింప. నదియును నచలఖృంగములం బశు వారి ధారల భంగియె పడిన 
నట్టహాసముతోడ నతిఘోరభంగ్కి నెట్టన లంఘించి నె త్తి[వేయుటయు 
"దారుణగతి ర క ధారలతోడ, నారాజు రావణు హస్త ఘాతమున 
నరద౦బుపె నిల్వ కవన్నిపె6 బడిన, గిరళ్ళుంగశకలంబు (క్రియ చేలయాలి 
కప్పిన "పెనుమూర్చు గనుమాసియుండ, నహ్పేటునకు నాదశాస్యుండు నగుచు 
భూవర నాతోడం బోరికిం గడం, నీవేమి గుడిచితి నీలావునమి 

యలు డొనాణాక కఖిలలోకములు 6 గులశే లవరములు6 ౧ాడలంపీంచు 
జగదేక విజయు డ్రై చకియంచు నాక్కు మగంటిమి యెవ్వరు నూలు లేరనిన6 
గంఠకనాళ మునకు. గదిసి జీవంబు, కుంఠికేమై యుండ6 గొంత కన్విచ్చి 
రావణు నీకీంచి రాకుస నన్ను, నీవు చంపెవనని;కిగా ప ల్యెదవు 
కాలంబు "నెవ్వండు6 గడపంగ (జాలు గాలగో చరుండ్రొన: గడ తేరవలయు 
నీవొకగా నెపమున నియతి నీ తెజన్ఫ, గావింప నీవిటలగ రను. గావు 

కడు గీడుజ న్మం౦బు గలుగుటంటేసి, ఫుడమిలాళ నరమాంసభోజువై తికుగు 
మఫము నిన్నేనున నతీకూరు డైన, యధికుంశు దన్ను. దా సగించుకొనునె 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 6920001 Gyaan Kosha 


ల 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత్తర కాండము, 


భరణి. గంఠగళ; పాణు(డగుచుు దుర వో తో నిట్లు తుదె6 జేంయున్న 
సే నొంకుగావింప నిటమో6ంద౧ జాలం గా శాననీవేమన్నుం మై "గా కొనవలఖనె 
విమళైక ధర్మంబు విశుతకీతి, కొముారు నిమ్వాకు కులముఖోపలను 
శలువారం బుట్రిననాంటను గో తెల 'జెలువొంద చానంబు౬ జేసితి'నేని 
బిప్రలయాగములు గానించితి నేని దపమొనర్చితి నేని6 దన్రతో ౭ (సైజుల 
-నెలమి6 బాలించితినేని యియ్వాకుు కులజు డు నుల్ఫే మగుణరత్స్న నిధియా 
ననుపమలేజుంను నగు మహారాజు, ననిభోన నినుంజంప్రు ననిశాపమిచ్చె 
సురదుందుళులః _మోసె సురపువ్పవృష్టి యరుదారో ధరణ పె నందంద6 గురిసె. 
నరనాయకుంగంత నాకలోక మున, కరగ రావణుండును నటుఖాసి చశియె 
నని చెప్ప ర్మసురాము డల్ల న నవమి, మునినాథు6 గనుయొని ముదముతో నశియె 
ననఘాతత్తే శూరనూన్యం జే mE పొనుపడియుండెనె భువనయి లెల్ల 
నాజికి సతనితో నడరంగ నెందు రాజప్కు శ్రులు లేరె రాజాలులేకె 
యుఖజక నారాజన్యు లోడితి మనిరె, వజులు దివ్యాస్ర్ర) ముల్‌ వారికిలేవె 
యోటమెన్న (తు లేచా యున్షామపి[క్క నూటోపగతి. దూల నాదశాస్ఫునకు 
చెందు నాతేని(జాచి యెదురంగ లేక, పంద లెపోయిరె పార్టి వులనికం 
ఒర'మేశు డగు దున్న పార్వతీపతికిం జర'మేస్టీ చె ప్పిన భమ 
దరవాసితాన్యు (డై తాపసోత్తముండు, ధరణీశు గనుగొని తె౮జెప్ప(వొణరాగ్‌ 
రావణు'చేసిన రణమింకనొకట్సి భూవరో త్తమ నీవు పోలంగవినుము 
—6 అ -ఫా4రావణు యు కార వీభ్యునిు దంజెక్తుట,శ- .— 

యెల్ల భూములమో (ద చేగిభూపళుల, నెల్ల సాధించుచు చేప్పనమజే 
బలవై రివృురయుతో చాటియెథరణి ౧, hee 
కా ర్రవీర్యునితోడం గయ్యంబు (జేసి కీర్త నీయంబగు గెలుపుంగై కొనల 
చేవచ్చినా(డ మోరింతెవేగమున నీవా రృయకోనికి నెటే 6గింప్రుండనిన 
నారాజనుంత్రులు నావాక్య ములకు నారావణునిజాచి యతనితోనని5- 
విటసివాట్‌కలాప్పు వింధ్యాణ చెంత, 'నటదూూ ర్మియగుచున్న నర్మద లోనం 
దరుణులతో (గాడ ద గిలిమాశాజు, సరకు సలుపు చున్నాయ 
అహ వోద్యోసంబు నతనితో నేల, చాహుప రాక మభ వ్యా ండాఘనుండు 
"తెలియ “కీకవ్ర- మృత్యు తు దేవతయైన, చలువసునే కాగ రృవీర్యునిదొడరి 


వలవదాతనివోడ So నలగ (్రైతుకుమిష్టు దొల్ల 'వెనియును 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta 6920001 ౮/౭౧ Kosha 


543 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
544 రంగనాథ రామాయణము. 
ఇంతకువచ్చు నొకి,;-౦తయు నిలుము యంతకువై (చవేన చటికి(ం జనుము 
ఆనవుకు నామాటకప్పుడె కదల్సి తనరినకినా నాదళకంఠుండరి గ 
నింగితోనొరయు చు నివిడోరు'మేఘ, సంగతిళశృ్ళంగముల్‌ సరివేయు మెజయ 
మదగంఫములంబెకుగ్రా మరగింపుకరులు, వదలక చరియించు వనవీథులొప్ప6 
పరషకంశీరవ 'భిరవారావ, భరితంబులై గుహా భవనముల్‌ మెఆయ 6 
బొలు చు సానువులై ౧ బొడవుననుండి, శాలగుచు(బటి తెంచు సెలమ్‌ టులనుర 
లీబమైనచ్చర లేమల తోడం, గేళిసల్పుచునోలి కిన్నరోత్తములు 
భునులై నసురలును గంధర్వవరులు  దనుజపుంగవులు విచ్యాధ రాదులును 
ననువారనుండుట* నాకలోకమున, యెనీవచ్చు పెంప్రున హిమగిరింబోలి 
వినుతింప౦దగినయా వింధ్యా చలంబుం గనుగొంచువింధ్యోపకంఠ దేశ మన 
జఇసహువిహం౦ంగాకులపంకజాకరము, సుహ నీయతేరపక్చిమప్రవావా౦బు ' 
నగుచు దుప్పులు లులాయములుసింహ ములు, మొగి(బులుల్‌ భల్లూకములుగజంబులును 
గభ్రుండతా యనం గదుపుబె చొచ్చి, మట్టాడికలంచిన మకువులుగలిగి 
వర్తింప నెనే మ్‌ వదన మెకలువు గర్గావకంసమై కదియు జకగ్రావలు 
ళుచములై బెచెళెన్ను కొన ముశుమెవబు, కచభారమె చారుకె రవస్సరణ 
దరహాసమై “తుంగతర పై కకంబు,' భరితనితంబమై పరంగుప్టేనంబు 
లిపట్టుపుట్టమై 'వెరవారమెలయ(, గలవా౦సమాలిక క్రాంచియైపాలుచు 
నధికారుణద్యుతి నమకుబంధూక, మధరమెసుడి నాభి యెతరంగములు 
(భూలత్మలెలీలం బొలియుమోనంబు, లాలోలనయనంబులై తావులెసంగు 
వాల్ల కంబులమో (ద. నందందతికుగు, సొల్ల నిశనువాయు వూర్పు లై కవియ 
రోలంబములచేసరోరుహావళుల, రాలుస్రుప్పాడి యంగళాగమెమెజయ6 
వైకొన్న శేసరపబ్తాా-లుతొడవు లై కను(గొన నుత్నే మాంగనభంగి 
వివిధవిలా'సముల్‌ వింఠతలై మెజయుు, నవపద్మ గంధి నాన ర్మృద ంగనియెం 
గనిఫుష్పకము డిగ్గి కగియనే తెంచి, తనరారుముదమున6 ద తీ రభూమి6 
'కెన్నూ౦దిబహుపఫుష్పు సేవితంబగుచ్చు. నున్న పై కతవేది నొప్పళహామ్చుండి 
యతినిర్థలంబగు నంబ్బుప్రజావా, మతులపావనలీల నమరం౦గ (జూచి 
మంత్రులతో డను మనకిందువలయ్సు, మంగ్రవ్రూతము లైన మహితకర యులు 
నచలైకనిష్టతో నంగజారాతి, నిచటశారాధింప ౫ేనుగో రెదను 
దనవే యురశ్ళులం ధరణిపంపంగ, నినుడునభోమభ్య మిడెచేరవాక్నిం 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత్తర కాండము, 545 


"జెల్ల ౦బునను౭జాచి తీ(వతమాలి, చల్ల నెయున్నా॥డు చ1దుడుయోలె 

దళ మైనమకరంద ధారల(దో లి, పాలుపార6 బవనుండు పొలయు చున్నాడు 
ఆలోలగతివీ చు లాడంబరంబు(, జాలకమోన(పశారంబు లేళ 

మదిఫీతియొందిన మగువచందమున, యిదిచూడు (యున్నది యిమ్మహోతే టిని 
ఇఖక-౦డురిపులతో 6 "బెకగ్రాకయ్యముల, నక్కొ-జంబుగ (బోరి erates 
దొరంగుపెన్నెత్తుట దోంగియురద్దూతు ధరణరజోలిప్త తనులై నమోరు 

నే ్ర్రణ్యజలముల "నెలమిగ్రీ డిం చి," వేపోయికొనిరండు వివిధపుష్పములు 

మనసున కీంపుగామహ నీయలీలం దనరారునీమై కతంబుపైనమర6 

జం|ద బింబమునకు సరివచ్చునే(డు, చంద శోఖరు(డు (పసన్ను (డె నన్ను+ 
గరుణించుననిపకి 6-క ౦కుండ:వలుక, సౌారిదిమారీచుండు శుకుడు సారణుండు 
భూ([మాతు(డును (పహస్తు దు మషూోదరుండు, 'తశామలోచనరుచుల్‌ దట్టమినిగుడః 
దివిరిముందాకిని దికు?-౦జర౦బు, లవగా హ మొనరి౦చు నట్టిచంద మున ౪ 


బూతనిమ౯లవాకిపూరంబ్యునె న యాతరంగిణించొచ్చి యనురాగ మెస్‌ 
సరిజల | క్రీడలజల్బి నల్బడలర్స బరికించ్చి పరమేశ! భరితంబులై న 
చువ్వంపుమథువులు మధుపముల్‌ గొనని, (కొవ్విరుల్‌ గొనివచ్చి కొండగా (బోయ 
| నర్మ చానదిC గృతస్నాను(డై వడర్సి నిర్మలమతి రజనీచరాధిపు(డు 
సముచితంబగుచున్న సిక లే ౦బునకు, నమర నే తెంచి రమ్య ప దేశమున 
జైన బహులల్న చి(త పీఠమనం బన్నుగా6 చాయగొల్బు పసిండిలింగంబు 
నలువొంద నిడిసంథధనవపుప్పృదీప, విలసితభూప నై వే ద్యాదివిధులం జ 
చాటలనాటల బహువాద్యగతుణ(, చాటించి జార్చతీపతిఛ క్‌తోడం . 
వూజింపందొణ( గ6 దత్చూజాకలాప, మోజతో 6 బరిఫూర్తీ “నొందించె నేని 
యాజి నెవ్వన్నినెన నవలీలగెల్బు(, బూజకు విఘ్న్యంబు వుట్టిననోడు 
నతడు మదో నతు (డౌట నీలెజ(గు, మతి విచారింపక మదగారి (గొలువ 
వాపసి నకు పశ్చిమమునల శామిన్తీజనులతో 6 గా ర్త వీర్యుంక్డు 
జలశేలిస సలుపు చు6 జటులదర్పమును “మెలసిన తనన త్తన్ట్‌మెటు గల6 దలంచి 
| శేతువుచందమై శే చేతులుజేడర-,' చాతేతేంబుగ. నీటిక డ్డముసాంప 
మడువులగలగంధ మకరన కాదు "లెడలు దప్ప(గయీర ముదురు దొట్టుటయుళ 
బులినముల్‌' మును(గ౦గ6 బొరియోరింబట్షీ కులములు "నెనయం౦ంగం6 Wee 
వానకాలమునాటి వడ్గువున (జేర్చి, ఫేననాలికలతో 6 జెనుప్రచాతా౦బా" ne 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


546 రంగ నాథ రామాయణము, 


ఫూజడీరకమున్నె వ్రుష్పగంధాది, ప్రూజోపకరణముల్‌ పూజలతో డ 
వడి నెత్తుకోనిసోవ వాసవారాతి, కద విపలుంంది (కదు తి 
పూజకుమునుకొని ఫుల్ల పమాన, రాజిదమీణహ స్త రాజిరాజిల్ల 

వానుహా _స్తంబున వజింబట్టివిడచు, నానుహావాహిని నలుకతో జూచి 
కచమొస్పు6 బప్బినుగామిని యగుచుం బరల్గనన్నది తూర్చువాాఅంగ వొణలో 
నివియేమి చి[త్రమో యీ 'తేజంగాల్ల , విదతంబుగా (జాచి వేగరండను చు 

శుక సారణులదికుగ్రా చూచి పంనుటయు, నకటిలచిత్తు బె యాసహూగీద కులు 
వరుణనిగ్భాగంబు వదలకాకసము నరయో*న౦'బేగి యనతిదూరమున 
వాసినివేగంబు వారించు చున్న, బాఫోసహ[(సయి భ యద మై మెజయ 
లానే మమదమున లోచనాంఠంబు, లీనినకెంబాయ లాగిపెల్లునిగుడ 
'రామాకచాఘాతరంగ తరంగ, కోమల్నకీడల |కొముడ్‌ వీడ 
చామసగుణ'మీ ితమకంబుతో డ ౧, గామాతురుంశునె కాంలేలనడుమ 
' కెరెడీభణాన్వాకేగజరాజలీల, సరి జల క్రీడలు సలుపు నునుసు 
యానరేర్మదునిజాచియ వ్చారు వారు మూనసంబులతోడ మరలి(మ్‌ తెంచి 
శావముంపొడంగని కజినీ దలేరద్ర, యీవింబంతయు. నెటీగివచ్చితిమి. | 
అతివంతో నొకగ-ండనురాగలీలం జతుమంై జలాకేళి చలిపెకుకొఆతు.. ౪ 
ఫీకరంబగు చున్న పృథుచాహుసంఘ, మాకులయిగ నేటి కడ్డంబుసాయస | 
నౌదెంగి సోంజాలబక నుదకపవాహ, మెదురుగమైెన చం౦దమో చంద నునిన \ 
నారండు కా ర్త వీర్యాద్దమండగుట, భాతిగా చెడి (గ యాస బీ కంధరు కు క 
కలవాంబునకు. బన్నికడకతో నడువం (టళయ'మేఘథ్వనిభంగి మిన్న[ దువం 
జకిగెని భూనేణుపటలంబు లెగయ్య వి9గా విచమైచుకుగా వీవంగచాణలా 
నంక నాదళకంకుండతంయన్న యొడకు, నెంతేయు బలగర్వమెసలంన చేసి 
వనిలేలతో గీత వాద్యనృత్యంబు లనుభవిందుచు నధికానురాగంబు 
నలో క్తులెసంగ సాన ర్రదలోనం చే కెమై జలాకేలిం ఇ 


ఎపాందు చున్న 
నకీణ తేజు నయ్యర్దునుగాంచి రాక్ష 


వ మండు (కోథరకాక్రుండగుడు 
'మదినేచి యారాజుమం! కుల తి రామం క 
కులకొడ, నొదవంగ నోరెత్తి రాకామంళులార 


యిదే వచ్చివాండం దగ్నాదికింప చేయడ, కదనంబునకు. బ జీ) కరకుండ నేను 


మోరెశి (గింపుంతు మారాజుతోడ్యం బో రాదునానోడ, బోగకతనకు 
ననిన నాయుఫపాణులగుకు వారని, వినిపింప, నిష చేళగాదతంకు 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


(AS 
ఉత్తర కాండము. 547 


జలెళినున్నా (డు సనులతో (సాడి, యలరి యిప్పుడు గయ్య వాడ. గనీకగునె 
జీ(డింల సెంంచి నిలుతుగా కెల్లి, వేడిమి యార్చిన వెడ)-సల్పెడ్‌ని 
గాక చేడు నీకాహవగ్రీడ, మది (బ్రియంబగుశేని మాతోడయోరు 
గళ్ళ చుజీక దా దూరాజుతోడ, సనురంబు నీకన్న సైరింఫక'దరి 
గ. యం లారంగ దొడ (గ శ సై స్ర్రుఘాల కులం 
బరువడి గాడనిలక్చే- ఎర కృయులం, సరిముష్టయాంది తాబవిముయగన్థోను ము 
ననిమానగతి నావళాన్యుండు నేచి, ముసల దాళూలముద్ధరంబులను 


ఒలుఏడినొప్పింది బహుళ మెకదెసి, హఖహ లూ పంటు లంవంప షెజ య 
ప ససేశల న్‌ నోలి సమయింప నతని, కుర్వాకవేగంబు దూరస్తునాజి (గి 
సోయి ఆహ (క. నీళ్ళునతో శ వసుక? Ry వచ్చి వణ 6న 
మడీయించుదునాై (శు 8 కా నెల్ల 6 నడకోనాలింప్రుమా కలకలం బనిన 
శెలశులం బరికించి శళి చాలించి, మెల:తల పజువక మూయంనుండనును 
నతుల మదాటోపమడరంగ నుగ, గతి వియగ్గ౭గావగా హయింశేసి 
వడలు నె రావతద్విరబో ర్త త మంటూ వడువ్రన నమృహావా ాని౫డ 
'వెడందకన్నుల రోవవి పస్టాలింగములు, వదలం గాలాగ్ని విధమున మండి 
| గ్‌నక వేస్టితమెన భునగ దాదండ. మనువారంగా గేల నమకించి మించి" 
యోలిం జేతులనెల్ల నుజ్జ్వలాభరణ, జూ లాంకులడరంగ జండాంళు6 బోలి 
పటువీరరాతుసబలవుహోతి మర, పటలంబు. దోలుచు( బాలస్త్యుంజూచి 
గదశేలం (ద్రిప్తురు గరుదనేగమునం గదెియంగ శేలేరం ౫ని ప్రవాస్తుండు 
'శేయనూర వింధ్యంటు రవికక్ల'వడిన, | క్రియదో(ప నెడసొచ్చి కిన తో నిల్చి 
పూనిక ముసలంబు( బూన్చివె చుటయు, "దానగ థాహ తి6 దషప్టురి: ఒడిసి 
కడువడిం బజు తెంచి గద మీది శె త్తి, శాడిదంప్రులాఖున బెట్టు (సేయుటయు6 
క శ్‌. మూర్చతో నత (ఈ క్వి (బడియె 
నరికే మారీచాదు లప్ప్బ్పాటు జాచి, గంతు ౭ ర్షణభూామి6 గడచిపాబుటీయు 
శావాన క్రీడకు నడరి సేవా(డ్ర వాహుండు వింకోతిభాహునిం గడిసా 
నుప్పాంగిలయ వేళ నుజ్జపలమగుచు, నొస్పారు పాగరయుగళంబు భంగ 
నడగొండలోయిన నలిమదావేళ ₹మడ గని 'దిద్దంతి' యుగముచందమునం 
. దగెవెల్లు దినకరద్వరద్వంబు' నోజ, నౌగి మండు "దావాగ్య్య్‌ యుగ్మ ంబుభంగి 6 
'గవియు వరృర్వానం గడుటేచి జెనయళ దివురు కంీర్వవద్వితయందుకరణ్‌ 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 6920001 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Ponations 


548 రంగనాథ రామాయణము. 
నిరువురు దమలోన నేఫుదీపింప, నుకుబలాటోపంబు లొండొం'”౮ దొరయ 
నుద్దండభుజబణు లురుగ దాపాణు, లుధామగతులొప్ప నొంకొరుల్‌ చ్తా-కీ 
మండలీశ కృతగతుల్‌ వ మలంగిపోవుటలు) నుండిపబ్టుట లాడ్జి మాజు[వేయుటలు 
ప్పించుకొనుటలు దాంటి సెబడుట, లుష్పరం జెగయుట లు ag న 
Rr చెలల, జీయుటల్‌ జడియుటల్‌ (వేబుల్‌ చ్చుట 
వారక చెల్లంగ వడి (బోరిరిట్లు, చారుణగతి సమద్వంద్వయుద్ల ౦బు 
వరి ౦చునప్పుడు వాసబాశాతిగ గా రృవీర్యుండు గద గట్టలూ (వేయ 
వ నొప్పు -మెఅు(గు చందమున, గాఘోేరగద యొ ప్పె నతనివక్షమున 
వెస దళ(గ్రీనుండు (వేయ నగ్బ్టదయు, వసుమశీ నాయకు పం 
బర పెనకొండ సై సెం బడిన త వరుసను దీసించెం బరువడి మజీయు 
“మేదిని చలియింప మెట్టిన భూాళి, "మేదురగతి ౪ మిన్నందుకొనంలగ 
లాఘవమెసగంగ లా! సెంచుగతుల, "సీనుముల్‌. చదరంగ “మేకియస్ట లిక 
దిగ్గజంబులు (మొస్టం దివికి భూతంబు, లగ లమగుఫీత్లి నందంగ పఅవ 
దృణ్గో శక కంబు దివురు కోపమున, నస్టలు జిడలంగ నట్టహోసములు 
భగంచు వలు (గులు భయసహుంకృతుళు, నగ్గించు పలుకులు నాక్పులు 6 బరయ 
లుయ నింద్రుడు బోరుభంగి నిబ్భంగి, సలయకపోరుచో నయ్యర్హునుండు 
యో "ని పృభుగ చాదంఢ, నూకసంబున మంట లంటనంకీంది 
యానిశాచరువైవ నశనిపేరురము, తో నదిదా(కీ తుత్తునియ లై పడ. 
నుఅక యా పాటున కుళ్లి ౦బు€ గలిగి, పిజిదికి నొక వింటిపె పెహ్హోస రించి 
పాదివిన మూర్చతో 6 బుడమ్మిపె నత+డ్యు' చదికిలయటను చోట సయ్యనం గదిసి 
పళ్ళరదు డురగమ్యు6 బట్టినకరణి, నక్నీణబలమున నమరారి( బట్టి 
బలి"నేది విష్ణుండు బంధింగునట్లు, బలిమి బంధింప నా, పటు శౌర్య మునకు 
“మోదించి సురసంఘములు పుష్పవృష్టి, మేదినిం గుకియుచ్చు, న మేలనంగ6 
అ == ఈ--ఈ4కా రవీ ర్యు (డు రావణుని బంధించుటు శా- ఆ౭-- 
దనశ్రురంబునకు నాదళకంకుయిట్రి, కొనిపోవ “తెలివిగ్లా కొని (ప్రవాస్తుంకు 
అ బట్టువడి కట్టుంబడిన, _సురవై రి దైన్యంబు. జూచి కోపించి 
-నీనతో6 గార వీర్ల్యునిందా$కి, వసుభేశ నిలునిలు. వలనుగాదింక 
విడువిడు దశకంతు విఫులధ ర్పమును విడువక .పోసాదు. వినుము నాయొధుర 
ననిపలగ్రా రాతసులంద బు 6. గ్రడలి,... మునుకొని మనకూల ముసలాయుధ ముల ' 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


జ 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


క్షనుశని నైన నాన్రైదువ లాడిస్తి తనవేయు చేతులం దగలంగంబట్లి 
నానిన గైకొని వడి వారి. దోలి, యాననేందుంయ వోయె నట పుకంబునకు 

భీంతయు “సుగునిచే -నెటీ గి పౌలస్త్య: , చెంచయు. జింతించి హృద యంబులోన 
టరికీంచి మనుమునిపె 6 నూరి కలిమి, తిరయుగా మాహిష్మతీఫ్రునంబునకు : 
ఫలువార చే తెంచి నగకివాశీటనుు వెలుగు భానుశువో లె విఎసిల్లు చుండ 

6 అ-ఈాశప్రులస్స్యు య మాహిష్మ స్రీఫురికి వచ్చి రావణుని విడీపించుట.$ ఫా- ఆ ఆ 
జావాంకండు eu చేవ పులస్స్యుం డే తెంచినాంపనినే 
నారతభ కీతో నయ్యిద్దముండు, చేతులు భిరయుపెం జేర్చి (యొకు చును 
ఆవమరంగ ముందట న్య పాద్యుములు ౮ గొమరార భేనువుంగొని పురోహితుడు 
గనరోడరా6 బులస స్త్థబహ్మ కెదురు, సన చెంచి చరణాంబుజంబుల. కెరంగి 
యనుపమవిష్థతో నర్హ్ఫ్యపాద్యములు, ననఘు(డై యొనరించి యాగో వునిచ్చి 
(యశతులలేజోవూ కి న్యాబహ్థాంూా చి; మతిలోన న పలి? 
నెలకొన్న -పంఫుతో శయ నాష్టరము, పొలుపారె నమరేందు పురముచంద మున 
“చనిందు6 బోలితి నెల్ల దు శాక, మానుగా 6 గుళలంబు మది విచారింప 
చేయ నాషలమొపప్పె నిఖలదేవతలు, పోండి గాం గొల్చు నిన్బూజింప గంటి 
నేను ధన్యుండనైతి నిదె రాజ్యలక్ష్మీ, చానందనుల్‌ వీరె నాసతుల్వీరు 
యేనిడె మోకార్య "మేమెనయానిి యానతి యిమ్తన నాపులస్తుండు 
ధరతీ/ కుళలమె ధర్మ ౦ములందు64 బరికీంపంగా నన్ని పం దర్యలందు 
బలములందును నీకల బన్ను గాననుచ్చు గెలమితో సంతోవ 'మేర్చడ నడిగి 
నిరపమం౦ంబగు దున్న నీవికమంబు, నురువాహుపలమును నొప్పు బేర్కా_న౫ 
(_ాలినకడిమి చెవ్వానిలజేరొరాన్న, గాలియు జలధభులుం గదలంగ వెజుచు 
నట్టి నామనుమని నాదశ।గ్లీవు, పట్టికట్టితివీవు బవరెంబులోన. 
మూ(శులోకంబుల మొగి6 గీతిణ౯ గంటి, పోండిమి ననునీమ బృద్ధిమన్నించి 
రావణు వికువుము రాజేందనీవు, గావించుఫూజలు _గ కూందననిన 
నగులూాక నాకు నీయానతికం కొ, తగ నొండుకాగ్యంబు దలపోయ(గల దె 
యనుచును బాలస్త్యునప్పుడు విడిచి, తనగారవంబోప్పం తీగలిగట్రనిచ్చి 
యుఘమదోద్దతుల నొండ్గారుం జంపకుండ, సరి నగ్నిసన్నిధి శోపథముల్‌. సేసి 
వినయంబుతో (ట్రా వీడొగ్రాని యెొలమిథ దనగ్భహ౦ంబునకు శాథధరణీళు6 దంగ 
దనలోని సిస్టం దల లోలి వాంచ్చి తేనవెన్య-, నచ్చు నాదశకంతు( జాచి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
550 రంగనాథ రావూయణము., 


నట సుష్పకారూఢు. డై విజృఫించి, యిటునిటగా భూమిమొల్ల 6 'బ్రవమ్త్ముమళు 
హూ స 


రాజికండీశయ రాతసుం డన, శాజికి నత జలులగు వారి నెల్ల 


_అ౨౦౭౦ -ళ€-+(రవణుంయడు వాలిపె నాడివెడలుట శా ౨ 4-- 


నలుకతో గెలుచుచు నధికచక్పముకు గెలుపు: గె వొందుం గిష్టూరంనకు నేగి, 
(వాలిన కడిమీమై వచ్చినవాండం వాలితో ౪ గయ్యంసు వలయు. నాకనిన 
డణుచరేంచుననుం! తి తాదుడన్వా(తు, సుర వై కాచి యా శూర పుంగవుండు 
వాలియికఫైడ బే (తు (వాలినర్సించి, యాలం౦బునకు (జాల రన్యు లెవ్వు రును 
వాలుగంబుథుల నాకగచ రాధీళు ౧ డోలినంధ్యావిధులొనరించివచ్చు 

నొకిం- ౦కనిబువ్రుని యువ్హతు కెల్ల, చక్కనయ్యెడు గాక సంభ్రమంచేం 
“సమలోర్వి నకనితో (జచ్చినవాక్కి యొముషల పెళ ప్రోవు లివియెక'న్లొనుము 

ద కంఠ యచుత యు (దావిన నైన, వళ మె చావకయుంక చాలికో (దొడరి 
మరణంబువేశంబు మదంగోర్‌ తేరి యుగోమిప్పుడు ద క ణాంబుధిక కు - 

న్యుగ లేజముతోడ నువ్వకిడిగిను యు గాంళునిధమున నొప్పారువాని 

నవ గ్రాడంగనిమెొవ వవ్నాలిననిన, ధిక్కో-రించుచు నేగి దేవకంటకు (డు 
కవలళా్యినిభ మైన గ్యాతయికరుణు దినకర బింబంబు తెంంగు నాననము6 

గలిగి సంభ్యావిధ్ధుల్‌. గడు నిష్టతోడం జలిసెడి స్యదిచరవీకుం గాంచి 
కతు తెంపనో 6 బుష్పృకనుడిగీయళనిి నడ బశ్టైదనంచు సల్ల నం గదియం 
గాలిచప్పుడు విని కొనువి దృిచాచ్చి వాలియు నాదళవదను తెంపెజీ61 
ఇసి కరింబట్టు | క్రియమపహేరగముు గా నిల్ల నమకంసు కోబళిందు కరతి 
నీతనినలి (బట్టి యెమ్లులునలియ, నాతతగతిజంక నంటంగనిటికి 

శఫలంబులె కాళ్లుచేతుల్ను వేలం బృ! ఫె పై జనులెల్ల 6 (బియమందిమాడ 
“నామూ6ంషజలనుల 'నానిశాచరుని దీమసంసబడరంగం (డైప్పమనను చు 
నూహించి జపనిష్థకుండి యాలోన, సాహ సంబుననానిశా చశేళర్టిరుని 
నవలీఐయుట్టి కళూంత రాళ యన, నవయవంబులసందు లందందనులియ 
నిజీకియాకసమున కెగయంగయాచి, "వెజగందిపో నీక పిడిపింత మను దు 
దళకంకుమురతులు చాకుణగతుల, దిగ లనామ్చులునిండ € జెగువతోనరిగ 
ఆయని వేగ౦బున నరుగునవ్వాలి, 'భుకవాలవాతూల గతివై లేక 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5916602012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత రకాండము. 551 


తూలికౌలఘులీల(యాలివే సారి, రాబాబునకుం బోవ నలవిగాఠనికి 6 

దలలూ (చి పొగడుచు6 దరుచ రేశ్వరున్తి దలపడ మనమెంత దశకంతులావు 
సమసీయుండ గ మనసొహ సంబులును, (గమమున చేకవ్రు గతిద స్పెననుడు 
నంత నాకపీవిరుండమరసంఘములు, సంతోషమునందన్ను సంస్తుతుల్‌ సేయం 
బశ్చమాంబుథికి నప్పాలస్న్యు (గొనుచు, నిళ్చలగతి నేగి “నేమంబు-.ద్‌ర్చి 

వరుసను త్తరపూర్వ వాధు౯లయందు, 'వెరవొప్పసాయా హ్నృ విధులనుష్టీం చి 
మరలికిషీ(-౦ధకు మహిమతోవచ్చి, పురసమిపంబునం బుడమి_పవెచి 


నవ్వుచు నాదశాననుంజూచి పలికె నెవ్వండవిటకు నీవే తెంచుకేమి 


, నావకు నమశేం్యద్రనందనయేీను, నావణుండనువాండ రాక్ష నేశ్వురుండ 


మలసియాజికివచ్చి మళకంబుభంగి, బలమువమ్ముగం బట్టువడితి నీ చేత 
నాలుగుజలభుల నన్ను నిబ్భంగి, నోలి 1 దైస్పితి నీబలోద్ద తిమెజయ 
నీలావుకదునొప్పు నీశ్రేర్యమొప్పు, వాకినగంఫీర వర్తవంబొప్పు 
ననవుడు6 గోపీంచి యావాలికినిస్సి యని సేయనని వచ్చి యకట నీవింక6 
బురమునకీ వుగం౦ంబులతో డమరలి, యరుగుటయు చిత మె యదియాలముడి గ 
పరంగ నీయానన పంకొజంబులకు6, దరమిడి య స్త్రకుతంబులు వలయు 
నని పేర్చి నగరికి నద్ద శాననుని, గొనిపోయి కందుకాంకుని గా నొనర్చి 
_--౨-౨--ప+ వాలి రావణుని నంగదునితొ స్రైకుం గట్టుటు-ఫు-6౨-- 
యంగదుతొట్లకు నటమో(ద వేల నంగకమగుదశా ననకందుకంబు 
నిరవంద (గట్టిన నింద్రుమ,న్మ డును, నురునఖా ట్ర ౦బుల. నురుశోణితయబు 
దొర(గంగదనుజనాథుని మోములందు 4 బరువడినిడియాలప జ్తుూ-లు గా 6౫6 
గడున్యుగముగంజేయం గజకురాతుసుండు, మిడుకుచు వాపోవమి న్నెల్ల న్వదువం 
గరుణించి యాప జ్ర-కంకునిజూచ్కి యిరవంద నీకోరు-లీడే ఆఅననిన 
వినిసిస్తపెంపున వెల వెలంచా జి, గొనకొన్న భీతితో 6 గూజియిట్లనియె 
నమరకులకంపె నీవసురులకం కె, నమితేవిక్రమలీల నధికుండవగుదు 
భూరివేగసముంజూడ భుజగారికొండె, మారుతమునకొండె మనసునకొంచే 
నీకొండెగలదేను "రయ (గయ్య ముల, ఫీకరచుజళ కిం ఇంపాందినాండ 
నీవును "నేనును నికగ్రాంబు చెలిమి గావింప:ధగుదుము కలసియుంకుదము 
'నాసామ్మలను నీవు నగచరాధీళ, నీసొమ్యలనిచూడు నీదుచి త్రమున 
మనమగ్ని సాక్షిగా మైతిటై కొంద, మననుకు విని వాలి యగు గాకయనుచు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
క5్‌2 రంగనాథ శామా యణ ము. 
నానిశా చరవీరుండగు దశానను(డు 6 చానును మనమన్నదమ్తులమను చు6 
"చావకుసన్ని ధి6 జరిరంభణములు, గావించి కీలితకరపద్దులగుచు 
నొప్పారుమృగరాజ యుగళంబుభంగిం, జొప్పడ౦ గిపిగ్రాంధ సాచ్చికిర్వురును 
నచట: గిషి్ర్రాంధలో నద్దశ గ్రీవుం, డుచితవ రృనమునే నొక మాసముండి 
వాలితో (వొడరంగవచ్చి రావణు(డు, తాతకు! సత్యంబు టేసి 
యలరుచు6 బుష్పకచుర్థితో నెకిగ్రా నలువార నాదశానను మం(త్రులకని 
గనుణగొని మనమునయగల కందువాప, నొనరనిశా చరుండుల్ల ౦బు 6బజంచి 
యెలమిమం(తులు గొల్వ నెల్ల లోక ముల, గెలుచుదర్చముల గాకిషిరా౦ధ వెడలి 
వసు ధేశులులుకంగ వసుధ (గ్రుమరుచు, వళుభేశ యొక పుణ్యవనభూమిలోన 

--౭-ఆ-శ4ావణు(డు నారదుంజూచుట ;-శా-౭- 
ననిమిష మునిముఖ్యు (డైన నారదుని, గని (మొకీరా- కుశలంబు కరమకి౯ నడిగి 
యూవనంబునకు మారే తెంచుకేమి, నావుడు నతనితో నారదుండనియె 
నీవుపుష్పక మాటి "నెమ్మి నాపలుకు, రావణవిను నీపరా[కమంబునకు 
నసమాన బలమున' నమరయూథధ ముల, 'వెసవి[ కమించిన విహ గేంద్రుకరణి 
మహనీయ భుజళ క్తి మా అందులేక్క బహుసంగర( పౌఢిం బరంగు నీవలన 
మనమున ఫంతోవష మగ్ను౦డనై తి, వినందగునీవొకగ- విభములం'కేం ద 
వాసవాదులకు నవధ్యుండవగుచు, వాసికెకి-నవీర వరు(డవునీవు 
నిన్ను ద వ్యు (లగని నిశ్చేష్టులగుచు, నున్నమర్వ్ను లతో డి యుద్ధంబులేల 
జమునిలోోకమునకు జవమున నేగి, జము గెల్వు నీచాహు సంరంభమెసగ 
నలఘు వి(క్రమశాలి మైన యాజముని, గెలు చుటసకలంబు గెలు చుటయనిన 
"నారదవిను మేను నాకలోకంబు, వారినంద టీనావావంబున గెలిచి 
నలువార నమృత౦బునకుసము[ద౦జు, బలువిడిడెచ్చిన ఛంగి-నేనడరి 
యనిమిషలోకంబు లన్నియు గెలిచి, మునినా భయమునిసె బోయెదననుడు 
'సమవ ర్మిలోకంబు సమయించికాన్తి యమరలోకముమి (ద నరుగంగవలదు 
కీనాశుడుదళ గ్లీవ నీవరుగు, సేనత్రో ననవుడు చిటునవ్వునవ్వి 


తలపోయ నరుల దయనిట్లునీవు, పలికెదవననునీ పలుకుగావింతు 


బలిమినంద అిలోక పాలురగాలుతు(, బలికినతొల్లి లటి (ప్రతినచెల్లి ౦తుం 


ఇ్రజలనంద జి (బట్టి చాధింతుజమున్సి భుజగర్వ మంతయు బుతు నీక్షణమె 
యనిమొకి,- పువ్పకంబతే(4 దక్నణము చనని మ 


చ్చెవంత నా సంయమిోాళ్వరుండు 
భగుబలాబలములు తలపో%ిచూచఛ్చి, జగము లెవ్వని 


వేత జాలగీతిలు c 
లం 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5916602012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత్తర కాండము. 553 


4.0 ఉఈ+4రావణుండు యముని పె దండెత్తుట, శా అతా 
బొరిపారోసెవ్వ (డు పుణ్యపాపంబు, లరసియేర్చజుచు శానఖిలబీ వులకు 
నట్టికాలుని గొల్లు ననిప లెగ్రానీత 6 డెబ్టుంకునోకయ్య "మేంజూతుననుచు 
యమునొద్దకతివేగ మరిగెనారదు(డు, (ప్రమదంబుతో న ర్య పాద్యంబులిచ్చి 
అప్వుణాసమవర్శి యముశుముంద ఆను నొప్పార నెదునేగి యు చితోక్తలమర6 
మునినాథకుశలమె ముదమొందధర్శ, మనిళ౦బు6 'జెల్లునె యను చుమున్న డిగి 
యుమికారణము మోరిటరాకయనిన, 'నాముని(ప్రవరుండా యమునితో ననియె 
నాహవ(క్రీడకు నవిజేయు (డైన, చాహుబలంబొప్పు పజ్నీ-కంథధరుండు 
పుడమి రాజుల నెల్ల భూరిదర్చమున, వడిగల్సి నిను గెల్వ వచ్చుచున్నాడు 
తెబుగొప్పనీకు ని ల్తె అంయమున్లలుగ, చెటీ గింపవచ్చితి నిందు నేనన 
యనిచెప్పెనాముని యంతటిలోన, ఘనదీవ్లులతరంగ గగనమార్షమున 
నడరు తేజముతో డ నరుగాండువొడుచు, వడవునంగానంయ వచ్చెయిప్పకము 
-దారుణాకృతినంత దళకంధరుండు, చేరిపన్ని నజము సేనంగన్ల నుచు ( 
బన్ను గా (ద మపుణ్య పాపముల్‌ గుడుచు, చున్న వారలంగా౦చె నొకొగ్రాక్థాయెడను 

--౭-ఆ-ఈ4య మ పురవర్థ నము-శా- ఆ 
గింకతోజమును[గ కింకరుల్‌ దిగిచి, కొంకకచేసిన ఘోరపాపములు 
ముదలించి బాధింపమొగి బెరల్య్వారు, 467 "0 6౦0 
పరులమ_ర్మ ములాడు పరుషంపునోరు(, బురుహెగ్ధ -మెడలంగ బొంజెడునోరు 
(గ్రావ్విప రాడునోడుం గొండెంపునోరుం Ogu బొరలడునారు 
వి(ప్రంభములు వెంచి వీచులు సారవ న(్ర(ప్రవాహినియెననై తరిణి6 
గడచుమంటలు (జాలం గాలినయిసుము, నొడల(జల్ల (గయబడివడివేంగువారు 
నసిపత్రవనములో నంగముల్‌ దునిసి వసముగాకుండ (గ వడి((దెళ్ళువారు 
మరధారనసి ధార 6 గూలెడువారు ల గరమురౌరవమున6 (గందుకొన్వారీ 
తమూరకల్లోలినీ కక౯ాశ ("గోవు ఘోరస్థలంబుల (గుమ్మరువారు6 
-చానతోయంబులు పలుమాటువే(డి, కానకనో గండ "గా నేద్చువాతు 
"నెన్న ండునోటికి నే కూడు లేక, యన్నంబువెట్టరే యనివేండువారు 
దాతుణగతి యిట్టి తప్పులో వాములు, వారకపోయం౦గ వడిం[గోలువారు 
మంటలుగల టల తాన్కు నంట గట్టిన నేచి యటువేగువారు 
నిష్పులయే టిలో నెరింగాళ్ళువట్టి, యప్పళింప (గనుండి యట్మమస్టవారు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


రంగనాథ రామాయణము. 


జల ౩ కలల్‌ విడుచున్న దారు, మలపంకలివులై మాసినవారు 
బడుగుల యిములుదకగ, నంతకంతకుధీను లై యున్న వారు 
౬ 
నరా గినహటు కాలులబట్లిం తనువులుగడియంగ 6 దపియించువారు 
గాయసకుండంబు లగువాయసములు, పాయక నొప్పింప భయమం౦దువారు 
ఘనడండనిహతుల( గడుంగూలువారు, మునుకొనిపనుగాలముల (వేలువారుం 
గకకసంబుల(గ్రాంచి కతులంో సి గొజిపంబులనుదునస్నీ కొజవులజూా (డిం 
అనె ~ 
వడరుచుం జనములు (ద్రో చినె చి, వదలక భాధింప వాపోవువారు 
a a 
నవయంబులకండలవిగో సీనోకి, క్షవిగొమ్తనుచు నీయనంటనివారు 6 
మాల 
డలలు(కిందుగ భూలతతులుగీలాగ్రాలుప, మెలంగలేకాసన్న మృతిొందువారు 
నిలువందగాదులు నిండింప మేను, లులుకంగనోర్వ లే కొర లెడువారు 


నవరంధములంగా (గి నట్టినారసము, లవమాన్యతనొనర్ప నడ లెడువారు 
(వచ్చివడియలచే6 బటుకౌద మెసంగ్క నచ్చలంబునమో(ద నటు వేగువారు 
“తెరలెడునూనిలో6 'జెచ్చివై చినను, నొరలుచు నిర్జీ వమోం చెడు వారు. 
జండకరోద క స్రసంఘములం జెండివై వగభీతిచేం (గాంగువారు 
నీతులన్ని యు (దప్పి చెరినొచ్చిమిగుల, నాకే తదురవస్థ లందెడువారు 
నివిగాకదుజేయును నెడపకచేయు, వివిధచాధలకోడి విలపీంచువోరు 
వరుసనానాగీత వాద్యనృ త్యాది, వరసుఖి( క్రీడల. వరి౦చువారు. 
దలకొనిమున్నన్న దానముల్‌ నేస్సి పౌలు చుదివ్యాన్న ముల్‌ భుజియించువారు 
గృహ దానములుచేసి కీ ర్తి ంప(దగిన, గృహ రాజములలీలం (గీడించువారుం 
దవిలి కాంచనరత్న దానముల్‌ జేసి వివిధభూూషణముల విలసీలువార్ర 
ననిశంబుధ ర్మంబులధికాత్రో (కేసి, వినుత తేజంబుల "వెలు న 
"నెకగాడంజూచిన "నెడలేకచూడ్కి-, కోక్క-జమెతో (ప నంద౦వ్‌ గాంచి 

కడ లేని చాధల6 గడుందూలువారుం గడిమి మెైవిడివీంచు కాలకింకరులు. 
గడకతో నాపజ్నీ[- కంకఠునకెదుర నడ తెంచి వాలవాల నాదముఖ్‌ొ 
నుద్దతద్యు తులతో నోలిశూలములు, ముద్దరంబులు పటుము 
పరిభాలుళక్తులు పటుగదలడరి, వరు 
వడిగొనిజముసేన వాశెల్ల వారు, 


చల 
'సలమిడ్డమలు 
చలల 

విడువకోతేరుశిలా విశిఖిమలొవటుపి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత్తర కొండము. కధక 


&రు-లు వలు లనే తెంచుపుప్పకము, నొకి-౦తదడవా (గ నుడువీథినదియు 
భున'మేఖలంై న కనకా[డిశిఖర, మనందో చయ మకింక రావృతంబగుచు 
బహుశిలాదులను బువ్పకమొంప౧బడియు౮ (బవాతంబుగాకుండె _్రుహ్మ తేజమున 
నంత రావణమం[తు లలుకతో గణణి, య౦తకుమం[తుల నతిఘోరలీల 
| చాశి "మేనులుర కృ ఛారలుదొరంగ వీ(కదాశకోచు వారివిని ధాయుధ ముల 6 
“జెరలించినురలించి దినిజారిమి 6ద 6, గురిసిరి నెత్తురుల్‌ గహాలభూలముల (6 


మా. , ౫౨ శూలముల్‌ గదలు 000 న్స్‌ రరర 
నంతకు'సన ' నందందగురియ, నంతనాపై నికు లందందగడ (గి 
నొరలకుంచౌడులు తునియ లై చెదర, శరజాలమడరించి సరింజుట్టు (దిరిగి 
బిట్టుకూలంబుల భిందివాలముల ల గట్టలగ్రానొవ్పీంచి కడిమి నార్చుటయు 
గనుంొని తేనదొడ్డకవచంబు (బూని, మఘవరోషమున6 బుష్పకముడిగ్గనుతి కి", 
ప్రరములే (చిన్నా (టి భూతేశులీలం బరంవిల్‌ గొని పాళుపతముసంధించి 
' నిండారందెగంొని నిలునిలుండనుచు, మండియాజము సేన మడియం౦ంగంేసి 
వసుమతికంపింప వడిసింహ నాద, మెసగింప మంతులు నేచి తో నార్వ 
నానాదమప్వుణా యంతకుండెటిగి, మానై నతననేన మడియిం చెననుచు 
భూరిలో చనముల బొరినిప్పులురల, దేరు సారథి చేత6 "దెప్పించియెకిిా- 
_౨4-ఈ+యముండు రావణుతో 6 బోరుట౭-ఫూ-౨-౪-- 
పవిఘోరముద్దర (పాసముల్‌ బూని, తివిరిముందీట మృత్యు దేవతేనడువ6 
గాలదండము భయంకరలీలమెజయ 6 గాలపాశమునగ్ని కల్పంబునగుచు 
నిరు గెలంకులనొప్ప హేమముద్దరము, కర మొప్పియుపరిఫాగంబున వెలు (౫ 
జగములుకంపింప 'సకలరాతసులుు త గిలినపెనులీతి(. దనుజూచిపాఅ6 
జను 'చెంచిమదిలోన6 జలియింపకున్ను మనబాహుదశకంఠు. 'గట్టలగా- కాకి 
'యలవునమ రృంబు లంటనందంద, బలువిడినొప్పించె బలగర్వమడర 
* వానికిళడునల్లి దశకంధరుండు, కీనాశుసెనగ్ని కీలలునిగుడ 
శరములు వరంగించె జముండునాశరము లురుసాయకంబుల నొగిద్రుంచివై చి 
వివిధాయుధంబుల వివళశు౮గావించె, దివిజారియునుదోన 'తెలిసిమారోగ్రానియె 
చంతేకుండటునవ్వి యకొటనీపలుక్కు పంతంబులెటవోయె( బ జ్ర గాకంధరుండ 
పరుషవి[క్రముండవు బవరంబులందుు, నురక మూర్భలంొందు టుచిత మే నీకు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


see రంగ నాధశామాయణ ము. 
భూతఆంబునరాజ పుత్రులాలిచి, నాలోడి యుద్ధ౦బునకువచ్చితిట్లా 
చారలాలిచిన వడువుననన్ను, చేరీతిగాల్చెద వీ లావునమ్మి 
యీచినమదమున నెంటైవజనకు శాచ్చికమృత్యువు కడకుశాందగునె 
వరగర్వ్టమున (జేసి వచ్చితివీవు, మరలి లంకక్షు(బోయి మనుట లేదింక 
నీకువరంబిచ్చి నినుఇెద్గచేశు, నాశంజభవు(డు దానడ్డ మైనిలిచి 
కావుమోతేనినన్న 6 గాంతు లేకున్న, దేవారియగునిన్ను 6 ఉగటాక్చివైతు 
కోరియే తెంచికై కొన్నయీయాజిం చారకనిలువుము బంటవై 'తేనిం 
అళయకాలముగా(టి పావకుశ క్తి గలిగి వల్లూ౦ందు నాకాక&దం౦డంయబు, 
ఇదిసమర తకముగా“నేప్రయోగింపం దుడిముట్ల (కేయుశిన్‌ దురములోపలను 
ననుడురావణుండు మహారోవవహ్ని, పెనగొన్ననంద౦ద పేర్చియిట్లనియె 
నోరికాలు 6డనిన్ను నుగ్రకృత్య మున, గారవంబునం గ ర్త గామునుహ్మ 
సిననన్నాడి చెనకనీవశ మె, భాసుర గతిందపః (ప్రాఢి నేమున్ను 
పాశుపత్నాప్ర్రంబు పటునిష్టతోడ, నీళశుచేయిడసితినిది నిన్ను (గిట్ల 
నీరు సేయకపోదు వేడాజిలోన, ధీరతవాటించి తిరుగకుమింక 
యమద౦డమదియెంత యము(డన నెంత, యమునికి యముండ నై యరు దెంచినా6డ 
నిజపరా(క్రమమొప్ప నీతో (డ(బోరి, విజయంబుల్లా కొందు వేయును నేల 
ననుదశానను6డును నాయంతకుండు, మవమునరోష సమ్యగు వై కడ (గ 
వివిధోరుశక్కులు వెసనింగిముట్ట, దివిజులువొగడంగ దివినుండిచూడ 
నీఛంగి నిరువురు నేడువాసరము లాఖిలగతి. బోర నాటబ్రహ్మయెటింగి 
బంధుర తేజులై పఫరంగు సరయములు, గంధర్వ సుర సిద్ధ గణములు (గొలువం 
జను "దెంచెనంత నా సమరంబుబారు, కనుగొని జెరగందగా ద శానను(డు 
దికు[ాల నందంద తిమిరంబు విరియ, నెకగాడువడికోడ నిమపరంపరలు 
-వెకగ్రాసమైయుండ. వింబ సధించి, మిక్కిలి కినాతో మృత్యువుమాండ 
చారి_మోయించు చు నాలుగ ములను 


O00 © ౪’ ౨98 


లక్నీంచి జముమోంద లక్ష ణాణములు, నక్షీణగతినేసె నంత నంతకుండు' 
మొగ మున 'గో పాగ్ని మా(డులోకముల, నొగింగాల్ప (జాలు నట్లొదవిన(జాచి 
యనురులు సురలును నాశ్చర్య నుంద, "యము 'గను౮గొని మృత్యు వసియె గోపమున6 
నీపోపకర్షు ని "సీనెనిజి౯౦తు, నేపారంగా6 బంపు ఇని ను 

దశరకంకుండన సంర తలప హిరణ్య, కశిప్రంకునను మిఅంగా శేక చని 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత రకాండము. 557 


ననిన సంతేసమంది యంతకుండతని, నని, నేన చంపెదనని విజృంభించి 


పొరిలగాలపాళశంబు భూరిముద్ధరము, నరుచార దుర్లముం డై వెలుంగుచును 
__౨4--ఈ+4(టవ్మ రావణునితో యుద్ధము మానుమస యముని వేడుటంశా-4శ+--- 
ఇసకాలదండంబు విస్వలింగంబు అసగంగ 6 (దిప్వుచు చెల్లి రాకతసులు 
భయమం౦ది పణవ నప్పాలస్త్యుమాంద, వైవ నూహించుచో వడి బహ గదిసి 
యోనిశా చరు మోంద నిది (పయోగింప, కీనాశ! తగదు నీకినరా చాలింపు 
'సురలచేం జెడకుండ సురవెరిశేను వరతీపంబున మెచ్చి వర మిచ్చినాండ6 
గి కసీ తనయుడడీ Srey జాక తకిగ్రాననై నం జచ్చిననైన6 
తప్పని నామాట తప్పు నబ్బుద్ధి, ఇస్పీతి నామాట సేయంగనలయు 
ననిదు ప్రద నుజాదులం "భెవ్వండైనం దనరు నావాక్యం౦బు దస్పించునతే డు 
భువనంబుబన్ని యు బొంకిప(దల(చు, నవిచారనుతి యగునటుగాన. నీవు 
నిరపమద్యుతినొప్పి నీచేతనున్న, నురుకాలదండంబు నుపసంహరింపు 
మనవుశు నొడయుండ వైన నీమాట, కనుమతించితిన౦చు నట్లగా వించి 
వరళకి, నీత ండవధ్యుండు నాకు బరికింప నింక నీ బవర 'మేమిటికి 
నని(బహ్మవీడొగ్రాని యాద౦ండధరు.ండు, తనగ్భవా౦ంబునశేగె దశకం 
జమానిగొల్చితి నాకు సరియెవ్వ(డనుచు, సముచితే స్థీతమంత్రి జనులుకీ ర్హింప, 
_-ఆ_-ఈ4రావణు(డు పాతాళ మునకు దండెత్తి పోవుట, శా ఆశా 
నాతేతగతిబువ్ప కారూఢుండగుచు 4 -బాతాళలోకంబు సెకెత్తిపోయి 
భోగవతీ పురి బొలుపారు చున్న, భోగిందులంద టు బొరిందన్నుు (గన్న 
మానుగాలౌ కొని మటివారిచేత, మానితవిభవుండై నుణిపురంబునకు 
నవిరళోద్ధతి నేగి యందునివాత, కవచులన్వీరుల6 గయ్య మర్షింప 6 
శెలంగివారలు శేమసేనలయాడి, వెలువడితలపడి వివిధాయుధముల 
బలువిడి నొకగాటిపె మాడు నెలలు, చలమున (బోరంగజలజ సంభ వుండు 
వచ్చియా సమరంబు వారించివలడు, మచ్చరంబిటమో6ద మదివి చారింప 
చేవదానవులకు6 చెగువతో (గడగి, రావణు "గెలువల రాదుక య్య ముల 
మిరలజేయులు మోకునితనికిల బోశేలసమబలుల్‌ పొత్తోప్వుననుచు 
నరవిందసంభవుం డగ్ని దేవుండు, గురిగా గసఖ్యంబుం గొమరొప్పంశేసి 
రవిరళసియవాదులగు నానివాతే, కవ దులతో గూడి కడువేడగాతోడ 
మణీష్టరంబదిలంక మాణుగానందు, గణుతింప (గ నేంయగాలంబునిలిచి 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri ౮/౭౧ Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


558 రంగనాథ రామాయణము, 


యుక్ళ-టికడనుగా నొగినూటునాయ, లక డవాకిచే ననువ్రగా నెటి (గి 


యుగినొప్పు ma నగరంబ= దాని వ్‌ నలువారనడచి 


నాన్నా స్ర్రృములఅకూర ర్పణఖమగ సండే న, వానినిద్యుజ్తీహు 
= లనన్నా టం (గందుగావధియించి seas నరిగి 
విలసిత న వరశ్నే వివిధ చి ముల నొలుపాకు వరుణుని పురమనె౯ గాంచి 
0చె నివరోచియందు, సురచరంబుగయిు ట్రై సుధ యందుటొడ మె, 
నాపయోనిధి నిండ నధికదుగ్గంము, వీప్రరంజుననుండి యిదినిచ్చ 'సరియు 
సురుకీ ర్రినొప్పు నీగోవుసాముథక్యా, మరుద౦ంచు సురఫికి నబుపద క్షణము 
గావించి! వెఎకుగ్రాచు6 గదు తెంపు పుతోడ, వా కుసా త్తించి యచట మార్చడిన 
బలరతుకుఐ7ల్సి పరుషంబుగా గ, చెలులా త్రివారితో "నేప్రమైయిలికె 
మారు వేగము పోయి మోారాజుతడ, నారాక చెప్పుడ నాతోడనని!ి 6 
గడిమిమెరానిము కాదేనివచ్చి, తొడరంగళేనని తొలంగిపొమ్మనిన 
వరుణప్వుతులు6 బ్యాతవస్టంబుందారు, నరుదార6 బుషగారుండను వీరవరు (కు 
తీరులవిలనిల్ల దిస్తకోపమున, ఘోర సెన్యముగెంచు గోవు కోడలి 
దశక ం౦ఠు సేనతో. దలపడియినదు, దశకంఠుమం తులం దలమో టీ కెడెప 

సంగునాశుగముల నెంతయునొంచి, వసరథయిలతోడ వఏినువీధికెగ 
పటు సాయకం౦ంబుల. బ జాకంథధరున్సి నటు మోముగా నేసి యతనివు ర్మ ములు 
పారింగాండ నేయ నప్పుకు దుహోదరుండు, సురవైరి నొచ్చుటంజూచి కోపమునం 
బృథుగ దాపాణియై పృథులఘాతమున, ను (మగ్ద రథములు శృంగ 
సౌరథుల్‌ నురుముగా 6 జ[కరతకులు, తోరంఫునెత్తు గతో డరూపజిం 
"నాగ్రహంబున6 గటి యంద ఆంజంప్సీ విగ్రహం౦బున నార్వవివశుల తొలంగి 
వారును నొకిగ్రారత వడికి ఢార్యంబు, లారంగ 7౫ ర్‌ి యతేనిదిట్టు చును 

ండితభుజద ౦డ మండతద్యుతులుం జండ కోదండకాంచన మణ్మిపభలు. 

గలయంగదీపింప గలసిలంకేర్నదు, బలువిడిడాశ నప్ప జికంథయు డు 
కనుగొని నెజకులకా౦డముల్‌ (ద్రుంచి, ఘనముసలంబులు గదలుపరిఘలు 
భయద శరంబులు పరుషపాపాణ, చయములు దుర్వారళ కు లుగుకియ 
రథములెకుగ్రాడు విర్షిరణయత్న మెల్ల, శిధిలమై తారొంకుసే యంగ బేక 
పంక'స్థలంబున భద 'సామజము, లంకిలింబడియున్న యట్టుక్చ (జాచి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత్త ర కాండము, 559 


ఇలువార (గా సీంహ నాదంబుంజేసి, బలువారందణచుగ బాణంబులేయ 
చారును నయ్యురువడి నివారింప, నై రింప (జాలక జగతిడె బడికి 
పడినగేహ ములకు బరిచరుల్‌ వారి వడినెత్తు కొనిపోవ వరుణునిమంతి 
వచ్చి సునాభుండన్వాంు లంకేందు నచ్చుగా మొగపడి యతనితోననియె 
నరవిందసంభవు నాస్థానమునకు, వరుణుడు చన్నాడు వరగేల గోష్టి 
నికరా-డ గలవారి నెల్ల 6 గయ్య మున నిక్కా-౦బు గెల్చితి నీవేగుమనిన 
ననయం౦బు నుప్ప్పాంగి యందటువినంగం దన గిల్పుచాటిం చి దళశకంథధరుండు 
--౨అ-ఫా4+రావణుండు బలిఫ్రరంబునకేగుట.9వూ-అల-- 
భిషణగతిదిళ ల్‌ ఛేదల్లి నాక్చి, పాషపాణనగరంబు _పెనె త్తీపోయి 
విలసితనవరత్న్న వివిధ చివ్వాములు, వెలయు తోరణములు పెలసిల్లుచాని6 
బసిడికంబంబుల6 బసమోణబుచాని రన్న రని ర 
భఘటితవ(జ్రఫలకాంతి చెన్నాందు, పటికంపు సోపానపజ్టుగ్రాలు దాసా 
(బ్రణుతి వేదెకలును భ(ద పీఠికలు, మణికింకిణులు గల్లి మ్మానెనదానిం 
జంట్యపఖాజూల చారుశిల్బముల్క నిం(ద్రుమందిరముతో నెనవచ్చు దాని 
నారంగంగనులొని య త్తెజం గల్ల, నారయుబుద్ధి6 _ఆ్రహస్తునీక్నించి 
యిమ్విభంబుననొప్పు నిమహాసదన, మెవ్వరినిలయ మో యెటి (గరమ్హనిన 
నరిగి తల్వాకిట: నాతండెవ్వారి, నరెసికానక చొచ్చి యాలు వాకిళ్లు 
చూడనినతి జనళూన్యంబులగుట, 'నేడవవాకిలి కేశెంచి యచట 
నింయుదేవా[పభల్‌ నిగుడంగంగిరణ, మండలావృతు డైన మారాండుకరణి6 
వాలిచి వెళైడు నొకగాపురుషునిగాంచిి, యలుకతో నతండట్టవోసంబు నేయ 
నొలయుభయంబున నొడలిరోమములు, నిలువంగ 'యడితా లి నిలుపంగలేక 
మదిలోనళంకించి మరల -నేతెంచి, తిదకారింగను (గొని బేవనేనరిగి 
వడినిజ౯ానము లైన వాకిళ్ళునడచ్చి తడయక స ప్తమ'ద్వారంబునందు 
భూరి తేజునినొకగ్రా- ఫుడుషనిగా౦చ్సి వారనిభయమున వచ్చితిననిన 
విని ప్రువ్పకముడిగ్టి వింశతిభుజుయు తనరు నవ్వాశిలికి తానేగి చార 
ననలాగ్రోణివ్వాయు నరుణ న్నేతములు, నిరుపమద్యుతులచే నెగడు నా సీకయు 
వినుత బింఒద్యుతి వెలు (గునోష్టంబుం దనరారు హనువులు ధవళదంతములు౯ 
గనలు పెంగో అలు కొంబుకంఠంబు 0 


=e మచ 


మన్న తఘాోణంబు నూర్జ్వరోమములు, గన్ను లకోతిఫీతి గావించునోడలు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


560 రంగనాథ శామాయణము. 


నురులోహ ముసలము లొప్వు నప్పురుషూర డరుదారజంకెనో నడ్డమైనిలువ( 
గడుభీతి(జి త్తీంబు గలాగంగ మేను వశ యంగరోమముల్‌. వడినిల్వ యడ (6 
దనఫఘాోరరూప౦బు6 దప్పకచూచి, తనరం జింతించు నాదళశకం౦ఠకుంజూచి 
నలవుమెరాతుస నాతోడనెన గతం 309 sere 
కయ్యంబు 'సేయుదుగాక నీవిట్లు, కయ్యంబునకువచ్చి కంపీంప నేల 
న బరయగురావణు(డ, వటునీకభయరోమహార్డ ణంబేల 

ననవుశు రఘువరయామాటకత (శు, మనమున ఛథేర్యంబు నూనుగా నిల్పి 
యుద్దంబుబలితోడ నొనరించుబుద్ధి, నుద్ధతివచ్చితి నుచితమింేది 
యదిసేయువా(డచేననిన నానునుండు, మదివిచారించి యామాటకిట్టనియె 
నలరుపెంపున దానవాధీశు (దైన, బలిలోననున్నా (డు పకికింపనతే (డు 
నురుచిరాంగుడు చానకూరుయ విప్ర, గురుజన పియు డు దుగు౯ణవిరుగ్గుంశు 
చాలాక౯ తేజు (దు బహుగుణార్శవు (డు కాలదండాఫీల కాలసన్ని భు (డు 
సమరదుర్వారుండు సమరశూరుండు, సమరెకవిజయా(డు సమరధుజ౯ యుడు 
వినుత సత్వుండు మహావీరు(డుళ త్రు, .జనదీ ప్తరోషుండు సత్పరాక్రము(డు 
ననిమిష దైత్య సంఘాదులవలను ననిశంబు నిభకయుం౦ డై యున్న వా(డు 

అట్టి యాబలితోడ ననిసేయందలంపు), పు ట్రై నేనియు6 వేగబామ్తన్న (బోయెం 
న యి? బూడంగాంచి బలియు నాయతధ్వని నట్టహాస ౦బుఃకేసి 
పోలంగందలపోసి పొలుచుహా స్తమునం చౌల_స్య్యరమ్మని పట్టిరాందిగిచి 
తొడమిందనిడుకొని దోపాచశేంద, కడగి వీవచ్చిన కార్యంబు నాకు 

చెడే (గింపునీ| ప్రియం౦'బేనుగావింతు 6, "దెజ(గొప్పవనిన నాదివిజారివలికెౌ 

బలిలుట్టి విస్ణుండు బంధించి నాండు, బలిమిమైనని విని బంధనంబుడుప+ 
దలంచివచ్చితి శేనుదనుజేంద్రయనుడు, బలినవ్విపలికె నహ్పోల స్యుతోడం 

'బూని వాకిటినున్న -పురుషు6 గృహ్తాంగు, మానుగా (గంటి వమృవా నీయమూతి౯- 
దనుజవీరులనెల్ల దండించి నాడు, ననునిట్లు బంధించి నాతండాఘనుయు 

అతని నెవ్వ(డు7ాల్బు నతే శు గావింప్క మితిగెల్ల భూతముల్‌ మృతి(బొందు చుండు 
[బహ్మాయు నాతంయ పరమ(వభుండు,' (టైహ్తాది సురలకు బరికింపనతి (డు 
నలువయు నారత€డు నాశేశు (డత (డు, కలితవి క్రమ (డైన కాలుందునత ౭కు 
-జగములువుట్టింప సరిజెంపనడ (ప దగునేర్పుగలవాండు తలపోయనత (దు 
శరిమిడి పరికింప6 చాద్భృశుండైన, పుడుషుండెవ్వంయు లేయ భ్లువనంబుల౦దుం 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5916602012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత్త రశాండము, $61 


బశువులగదాళ్ళోను బంధిం చినట్లు, దశకంఠ నిను నన్ను 6 దకిగ్రానవారి 
ముడిగొన సంసార మోహ పాశముల్క వడినంట (ట్లినవా (డొ యాను (యు 
వికటరోనుండెన వృత్తుండుధనును, శుకుడు ంభుంకు నిశుంభశుంభులును 
శాలనేమియు మధుకై టభకూట, కాలకేయులుం దతకుయ దారకుండు 
యమ శాజకాను;యగయుండనియెడువా య రొంపి రర ౦౮౦ 
1పదురవి[కములు శంబరవిరూసాతు, ముచుకుందదుందుభుల్‌ మొద లెన యట్టి 
యతులబలోద్ద తులడరంగ (బోరి, యననిచేతనె కూలి రఖిలంబుగెటు 
చేలసంఖ్యులుగల్లి వెల్లు నింద్రులను, వేలసంఖ్యల భొల్ప్బు విబుధసంఘుముల 
ముదమున(దను( గొల్పు మునిసహా (సములు వదలక పాలించువాయ చాయను (కు 
ఆతే(డు కిన కట్ల నాతం౦డెదక;, యితరుండు విడువంగ నెంతటివాండు 
అనవుకు దశకంఠుండామాట లెల్ల , వినియను మదిలోన వెజివకపలి కె 
చనుజేంద్రతగనిట్టుతపసిచందమునం దనరు తేజము తేటి త్తరళజివ్వాయును 
శుుభోరుదంప్ష్రలు శోణ న్మేతములు బభుకేశ ౦బులు భయ దాననంపు 
సరి'మేనవృశ్చికసర్పరోమములు౮ 'బెరుంగురోషంజునం 'బెనుమంట లెసల 
'నత్యు[గపాళంబు నర్గుదారనడరు, మృత్యువుతోడుగా మెజయునంలేకుని 
నని గెల్బినాండ చేనటుగానవెణువ, మునుకొని యమేడవమొగ సాలక'డను 
భనతరఖీష ణాకారునిగంటి, వినుతింప (బడిన యవ్వీరు డెవ్వాండు 
. వినియెద వినుపింపు విశదంబుగా (గ, ననుమాట విని యాతండతనితో ననియె 
విశ్వలోకమునకు విభుండును గురుడు, విశ్వరూపుండు నైన విష్టండాఘను(య 
భావంబులకు నెల్ల బయ్యలెనవాయ, దేవదేవుడు సర్వదేవతామయుండు 
సర్వభూశాల్లు(డు సర్వచిన్మయు డు, 'సర్వరూఫుండును సర్వకారకు (డు 
ఇిష్టరకుణమతింజేసి చక్రమున, దుష్టరామసకో టిం ద్రుంచినవా(డు 
తనర న్నాత్త ధ్యాన తత్పరులైను మునులకు మోకుంబు మొగినిచ్చువా(డు 
తనభ క్రి యెజీంగియు6 దనపుణ్యక థలు, పినుతి'నేసిన దన్ను పినినం "బేరొగ్రాన్న 
యాగంబు యాజ్యుండు నగు దన్ను ౮హర్చి, యాగంబుచేసిన నఖలపాపముల 
వలన(దొలంగించి వాం౦ఛి తార్గ ముల్క నల్లువార (గానిచ్చు నా రాయణుండు 
బలదేవు (డన బాహుబలలీలలందు, నలఘ్టు లడైవ రి ంచునని యెటేీ (గంప 
నతివినయంబున .నాబలీం(ద్రునకు, నతి(జేసీ యతని యానతించేసి యపుడు 
సురవైరి వడలి యచ్చోట నపష్వురుష్కు నరసి కానక దికుగ్రాల్యదువంగనాచిజా 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


562 రంగనాథ రామాయణము. 


లోకఫీకరలీలు లోకలోచనుని, లోక౦బుమో(ద నాలోకకంటకుండు 
మెజసిపోవుచు నడ్మ 'మేరుళ్ళంగమున, నొజఫుగావిడినీ యందొక రా తిపుచ్చి 
మలునాండు చని bేమమణిగణద్యుతుల్క వజలుకేయూరమాల్‌. వరకుండలములూ 
రకాంబరంబులు ర కృమాల్యములు, రక్త చంద నమును రంజిల్లు వాని6 

--౨-౨-భ+ రావణుడు సూర్యుండు మున్నుగువారి పై దండెళ్తు తుట స -ఆ ౨-- 
గరము[గముగ వెల్లు కరసజా (ప్రముల, దురువలోకుండగు తోయజ[వీయుని 
గన్ని పహస్తునిజాచి' కడిదిజేజమునం, గనలు నీభానుని కడశేగి నీవు 
నిములనారాక యొజింగించి యనికి, రమ్మనిపిలువుము రానోడెచేని 
నోడితిననుమాట యుగ్రూా౦శు చేత, నాడించి రమ్మన నాత (డు నరిగా 
దండపింగళు౭eను డా వారికులకు, దండివీరుండెన దశకంళుమాట 
వినివింపద౦డుండు వెస నేగి మొకిగ-? చను బెంచినాండు దశానను(డనికీ 
-నావావ(క్రీడకు ననువుగా దేమి, యూహించిచూచి నీవోడితిననుము 
పఏనుమిందులో నొకగా-విధము లేకున్న , జనండా దళాస్యుండుజయకాముండగుటూ 
ననవుడు విని యకు౯-6డతనితో ననియె, ఘనుండైన యాదశకంఠునితోడ 
ననిశేసి గలువలాదని. జేయంజాల్తా ననియేనువలిగా-తినని పలు[-మనిన 
నాదిత్యుపన్నువున నతండేగు జెంచి, యాదశాస్యునితోడ నంద అువినంగ 
నమితేవి(క్ర మశాలివై న నీతోడ, సమరంబుచీయంగ6 జాల(డకల౯ండు 
నామాట రవిమాట నకృంచరేంద, నామాటవినువున్న నామాటకలి 
యిం (దారిజ యభఘోేష 'మిసంగించిమించి, చం దలోకమునకు ( జనుచు “మేరువున 
చారా(త్రివసియించి యందొకగ్రాపురుషు 4 "డిరంగజలశేి నలసికన్నోడ్వ 6 
గదియ౮గాంచనకుంభ కఠినంబు లైన, ముదుకనిచన్నుల మొనలా త్తదిగిచి 
బలువిడి నచ్చరల్‌ పఠిరంభణమాల, మెలప్రుచు జనముల "మేల్కాల్పం బెలిసి 
దివ్యభూషణములు దివ్యాంబరములు, దివ్యాను లేపముల్‌ దివ్య మాల్య ములు 
నమరంగ (దన్నో లిశమరకామినులు, (పమదంయబుతోC గొల్వ 6 బసీండిలేరక్కి- 
కడుంబేర్మి “నెగయ౮గాంగని భూధశేంద్ర, వడి నేగునీలేంవా( డెవ్వండితేడు 
డేవారినైన నాదెసంగనులొనక, పోవ్రచునున్నా (డు భూరి తేజమున 
తనభయంబెటు (గడీ దపాళంధుండనినం గనకా (ది యాదశకంఠుతోననియె 
జతురాస్యు (డితనిచే చరా రదు నితండేగుచున్నాండు నిట మోతృమునకుం 
నలవునవత్చనీవఖిలలోకములు, గెలిచితి తపమునగెలిచినాడితండ్తు ' 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


లా 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత్త ర శొండమూ 


కూరా(గణ్‌వినీవ్రు చూడంగనిట్టి, వారిపెగోపంబు వలదన్ననుడిగి 
నుజటీయు నొకగాండు "హీేమమణిగణద్యుతుల, నెణసీనర థ మెకీగా- "నెమిలో( జనల 
గనుగొని ' గిరిరాజ కడునింప్రుగా(గ, ననినిషల్‌ వొగడంగ నచ్చరలాడ 
జనుచున్న యాసముజ్జ్యల తేజు జెవ్వ(, డనిన చాశె లేర్మదుం డనియె నాకనికి 
0తయ వైరుల కెదురుగా నడిచి యాత తాయుధఘోరహ తుల్య రించి 
విఠతేవి। కమలీల వేడుకసలిపి, పతికి వంచనలేక (పాణంబులిచ్చి 
సురుచిరగతి నిట్లు సురలోకమునకు, నరుగుచునున్న వా(డటుగాకొయుండ 6 
బోలుపార వేశుక పుట్టినచోట, "నెలమిమై విహరింప సేగు సాడు 
వీనుమని యటీ(గింప వెండియునోెక- 0 డనుపనూకృృతితోడ నంతకిక్నమ్ము 
నశుమ (దేజమ్లున నాదిత్యు (బోలె, నుడు రాజుబింబంబునోజ మో మలర 
గమనీయభూవషణగంధ మాల్య ములు, విమలాం౦ఒరంబులు వింగ “హాయ 
శలంతులై నుతగీత వాద్యనృత్యముల, నలర(జేయుచు నిర్ణ ౮౦గనల్‌ గొలువ, 
సమదలీల గాంచన విమానమున, నియలం జనం జూచి యనే ౧డెవ్వండనిన 
మానుగా నిళ్చలమతిమై సువర్శ్య, దానంబుంజేసినథ ర్లాత్గుండనుచు 6 
డెలియం౦గ (బలికిన దివిజారి వలికె, నెలమినీగతి నేగు నీవీరులందు 6 
'జెలంగి నన్నా జిలో. జెనయువీరుండు, గలండేని యెజీ:గింప(గలివె నీవనన 
నమరలోకంబున కరుగుచు న్నారు, సమరమొల్ల రు వీరు చరితార్థులగుట 
రావణనీతోడ రణముగావించు, చేవయు6 గలవీరు6 జెప్పెదవినుము 
ధీరులడె యొగి "నేకుదీవులు నేలు, కూరుండౌయువనాశ్వ సుతుడు మాంధాత 
యనురాజుగబండెకగ్రా4 డతనికినీక్కు ననిగల్లునని చెప్ప నచలేందు(జూాచి 
--౨6-ఫ4రావణు;యు మాంధాతతో యుద్దముచేయుట.8-ప్రా-6-6-- 
నిక్క-ంబు చెవ్పీతి నీవుమాంధాత, నెకగాడనతకుండు నెటీ(౧౦ప్రుమనిన 
సర్వభూములు గెల్చి సతీగ్రార్మి చెసలలం బర్వనయోధ్యకు6 బతియైనయత (డూ 
జనలోకవినతు (డై చను'చెంచునిటకు, ననంగ౮గాంచనమయం౦బగు విమానేమునం 
దొడవులు మణిగణిద్యు తులతో నింపు, లడరించుదివ్య మాల్యానులేపములు 
దిక్ర-లవా సింపదృష్టిజాలముల 4 జిక్రాంప(జూలిన చెలువంబుమిగిలి 
మూంధాతచను'ెంచె మహినుతో య జ్ర, కంధరుండును వరగర్వి తుండగుచు6 
గదిసిభూవరనాకు6 గయ్యమోవలయు, మదవృ తి ననుటయు మాంధాతనవ్వి 
(టదుకనొల్ల కయున్న పౌల స్త్యనీవు, కదనంబునాతో డం గావింతుగాక 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


564 రంగనాథ రామాయణము, 


వూటలేటికినన్న మాంధాఠపలుకు, పాటిసేయకనప్వ్‌ ప క్త %-కంధరు (డు 
మనుశేంద వరుణుని మదితకగా సేయ, ల దంరునినేనైలుల 
నాక'నాయకు మెచ్చ నరుండైననిన్న ౧ గైకాందు నేయంచు.. గనలుకో పమున 
సమరదు ర్మదులై న సచివుల(బనుప, నమితవిక్రములైన యానిశాచరులు. 
శరవృస్టిగురిసిరాజననాయకు౦శు, నరిది బాణములు [సవాస్తునిమో (ద 
జవమారశుకుమోి(ద సారణుమో6ద), నవిరళ్లోద్దతి విభూపామనిమో (ద 

నాగి మహోదరుమో (ద నుభ్రామబాహు6 డగునకంపనుమో 6ద నంద ౦ద వజుపి 
తగ లినకిన్క_తో  దనమోంద మజీయు, నొగి6 (బ్రహ స్తుంజేయు ను గచాణములు 
-పెలు గా వెసమింట ౯ బెమదుంట లెసంగ, భల్ల ౦బులడరిం ౨ బబువిడి (ద్రుంచి 
కార్చిచ్చుమిడుతల గమి నేమ్చుకరణిం చేర్చితో మరములు భిందివాలములు 

శకు లులోనుగా "సకలాయుఫ ముల, రక ధారలతో డ రాతుసుల్‌ గూల: 
గరము(గ్రగతివై చి కడిమిమై(కాంచ, గికినబికిన కార్తి శేయు చందమున 
నలుకరావణు వక్షమటయుచ్చిపౌార, బలువిడితో నైదు చాణం౦బులేసి 

కనలు ముస్టర మె త్తి కడంవడిం(దిప్పీ; వినువీది కగయంగ వెస్తవెచుటయును 
వసదానిపాటున వివశు.డైవాలి, ముసరియా హారవంబులతో డితన్ను 6 
గనుగానీ రాతసుల్‌ గడుఖీతిలొంది మనముల (జింతింప మజపుతో నుండి 
యొకిఠాంత దడవ్రన కొయ్యనం దెలిసి, యకగ్రాజంబుగ నిల్చి యాద శాననుయు 
-జకరాళూణములేసి ఖీతిల్ల జేసి చికిరాంచి యా లేరుచెకగ్రాలుచేసి 
చకా[ాడిహాయముల6 జంపీ కోపమును “వకఠాసంబుగ నిట్లు విక్ర్షోమించుటయు 
విరథుండై మాంధాత విపులరోషమున, నురుతేరరో చుల నొప్పారుళ క్రి 
భంటికాఘణవఘణతాగ్రారముల్‌ చెల(గ, మంటలరాగ్రారశుల మారుమగ్టింప 
నంకించివె చిన యతులశూలమున, లంకాధిపతి దానిలఘులీబ(దుం౫ా 
నంతకాకృతినేచి యలుకతో (జూచి, యంతకుచేగొన్న యమ్సుసంధించి 
వింతకన్లూ(తతో వివళులడైయొలుగ, గెంతేయు వడినన్న శేందునివై ఇ 

నంత రావణుమర్శతు లరదబుగార్వ, నంతీలోనత (డును నామూర్చందెలిస్‌ 
య౦తకంతకుద ట్ట మైదిగంత ముల, నంతరితృమున6 జెల్ల డరులు చెదరం 
బొరిపారిఫుంఖాను పుంఖముల్‌ గాయ శరసంఘములనిశాచరునిపై (బటు ప 
'సర్వదికుగ్రాలునిండ 6 'జండకాండముల్క మార్వీరవంబుల మార్షణధ్య స 


గలంగినవారాసి గతిగానయడ లం జలియించిశావణు 'సై న్యంబుగలల 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత్తర కాండము, 


లభినంళ మనుజేశ లంజేశులంత, బలువిడి నన్యోన్య ౧ చాహుదర్చములు 7 
సరిం జెల్ల నిరువుగు జయకా ంమషలగుచు, యెరసియొండొరుమో (ద 6 బెకుగాబాణములు 
గరిగరిదా(కంగ గడువీ (క బజన, నెరింబరస్పర బాణ నిష్టురహతుల 
నరుదారజయుకరి తాంగులె రపుడు, పరుషరో షంబున6 బజీ స-కంధరు యు 
వెలుంగుకౌ(ద్యాస్ర్రుంబు వెసనేయదాన్సి నిలివిభూపాలు 6 న బాణమున 
గంధర్వ చాణంబు. గజ శతోవింట, సంధించియానిశా చరుశేయుటయును 
వడిమానశేందుండు వాఠుణ్నాస్త్ర మున, చెడలించిబహ్మస్ర్ర మె త్తి నెత్తుటయు 
నాచంద మంతయు నార్తే యోగమున, జాచియప్పుడుపులసు గడు గాలవుండు 
నచటికి నే తెంచి యనిమాన్ని నాకి, నుదిత వాక్యమ్యల నొకూటిండేసి 
రయమున6జనిరంత రజనీచరేందు6, డయుతయోజననూ(త్ర మటుమో దికెగసి 
—6 6 -ఈ$4 రావణు (య చంద మండలమునకు 6 బోవ్ఫట .9ఫ-6-9--- 
భూరిహంసౌవళి( బొలుపారుసథమ, మారుతస్క-౦ధంబు మానుగా (గడచి 
యోలినకొర-ల(దిన యొండొంటిమో (ద, గాలికి కైన గగనమార్దమున 
విలసీల్ల -గానందు వివిధ "మేఘములు, నలుగునానెండవ కణయ౦ంబుగడచి 
“సమదం౦ంబున సిస్టచారణుల్‌ గొలువ, నిస్మైనమూా (డవ యెడయునుగడచి 
పాది వినాయకుతోడ భూతసంఘముల, పద నెననాలవ భాగంబుగడచి 
యలకుమందాకిని నవగా వా కేళి, 'సలీపిదిగ్గ జముల 'సరిగొండమి6ద 
మదశీకరంబులు మానకకురియు, కదియనాయీనవకణయంబు6గడచి 
పరివృతబంధుడై ప్షీంద్రుండునికిం గరమొప్పనాజవ ఖండంబుయడచి 
చూడంగబుషులచే శోభిల్లు చున్న, మే డవమండలం బెలమితో (గడచి 
చల్ల గామిన్నేటి జలశీకరములు, చల్లు నాయష్ట్రమ స్థానంబు గడచి 
-వసమిద నెనుబది వేలయోజనము, లసమానగతినేగ నంతటోమీ (ద 
'సకలలోకములకు సమ్మందబొదవ, నక కలంకగతికళ్ళు లవికో టినిగుడ 6 
"దారకావళిగొల్వు దనరిచందుండు, 'దారుణాకృతిగల దశకంఠుగాలాచె 
నానిశా చరునీరుం డౌదశాసను(డు, నానిశా చరుంజేరు నపుడురాక్నుసులు 
కదియ(జాలకయున్న 6 గని (పహాస్తుండు, గదిని రావణు(జూచి కరములుమొగిచి 
లలినింకోనికగ-డలం'ే[ద మేము, నిలువంజాలము సీశ్రునిజయంగ6చా ౮౫6 
గడుంజ్మితమిది శీతకరుంయ-గాల్బంగం దొడరె నోర్వంగరాదు ధదొలంగెదమనినం 
గోషించి విలు వెసలొని నారసములు, సెసైనిజంద్రుడెం బ జీరాకంధరుండు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


565 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


566 రంగనాథ రామాయణము. 


వజపంగ (వా సంభ )మముతోవచ్చి, యకచారంగెడసాచ్చి యతనితోననియె 
శశిభోోకముఎ కెల్లి ౯ జల్ల నివాండు, నశితోడం గయ్యం౦బు సనదు వేమరలు 


రా(తించన్‌ కో త్రేను రణములో నీకు, శా(( తవకోటిచేం జాన్రులేకు౦ండ 


,నొకమం(తమి చెద నొప్పారననిన, ముకుభితేహస్సు (డై ముంద టనిలిచి 
ఛాత నీకృప నేను ధన్యుండ నైతి, ప్రీతుండనైతిని భెంపార నాకు 
నరుదారనిచ్చెద నన్నయామం(త్ర, మిగకంద నాకు నీసజీ(గింతు గాక 
"నీమం[తే బలమున నేన జేయుండ, నామించి దేహాసు రాదులవలన 
-నేఛభయం౦బును లేక యెల్ల లోకముల, నాఖీలభుజళక్షి నగిక తేజం 

గనియెవ ననిన నాకమలసంభనుయ, గనులొని యాప జిాకంకురో ననియె 

మృలతిచే3నప్పుశు మృళ్యుజయంబు, మతినిల్సి చే నకీమాళిక దాల్చి 

పటునిష్ట జపియింప6 (బాసించువిజయ, మటుగాకో తక్కిన నని నోడుదనుదు 

మనమారనకని కొ మం(ఠింబు. జెప్పి, తనరు లేజముతోడం దనలోకమునకు 

లోలత నాచం్యదలోకం౦ంటు వెడలి యాలోకనిభుండే గ నంత రావణుంయు 

మరలి ఛతు9లనెల్ల మడియంగంజంపి, తికుగుడుసడుచున్న 'బేవకన్యకలం 

గలయంగనంధర్వ కన్యకావకుల, నలసఖావముగల యవ మకన్యకలం 

గడలయి విచా ధర కన్యకో త్ర తమల 

గరమొప్పుకిన్న నళ న్యకావళుల, నరలాగకక న్యల నాగకన్యకల 

నచ్చుర లేనుల నమరకన్యకల, నచ్చుగా కొని యందంద మ టియు 


మెటుగుం(దీ గాలువోలు 'మేనాలునలువ్రు, గిరిగొన్న slr Tree 
తరుణేందునుపమింప( దగులలాటములు ౧ గరివంకబొమలును (్రగాలుకన్లవయు 
సుఢలాలుగాపలుగాలు నుషుసుద౦తములు, 
చం(ద బింబమునొప్పు 'సరకులగా (గొనక 


తమి మి నెత్తావ్రుల తలంగింపయాలు, కుని యూర్ను 


మభు రాధరంబులు మందహాసములు 


బు కొ౦బుకోంథోములు 
మం దలు చఛాహుమూలములుం గిన 


అయం౦బులనన్వ్వ కెంగేలుగవయు 6 
గందర్పువఖి పే పేక కలక 9బులన6గ, నొందిదరో ఏన్నతి నొనరు చన్లవయు 


'సన్నపువారినీలసరణి చంద మున, ( 'జెన్నైనయ తలు భి 
నాఫీసరోమార్ల నవ్యసౌపాన శోభాపరంపరలా నూచిం 
గంభీర నాభులు ఘననితీరబములు, 


లమభ్యములు 
చువళులు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత్తరకాండ ము 


ననువృ_ల్లేజంఘమలు నరుణాబ్దకాంతి, పనుపడి విలసిల్లు పద పల్ల వములు 
పహూంసకంబులు మనోహరము లె -మెఅయ, హంసశంకల (జేయు నలసయానములు 
'నలినొప్పు చెయ్వులు నవవిలాసముల్కు నెలయు సోయగములు నెలజవ్వనములు 
నొప్పారుకాంతల నొగివారినారిల గుప్పలు'గా (జంపి (కూఠుండెగదిసి 
'సేసముత్యములాలగ- వీమంత వీథి, గాసిగా€దాగి నూసకము మణుల్‌ దొరల 
రోలంబకుల నీల రుచిరధమ్లి ల్ల, మారుతి మల్లి కామాలికల్‌ దూల 

నలకలు చదరంగ నలికంబు చెమట 6 దిలకంబుగర6గంగ దృష్టులుమగుడ 
సోరముల్‌ బరుంగంగ నంగముల్‌ వడ (కొ, నారంగచరణంబులటు దొ(టుపడ6గ 
లేత కానసియాడలీల (జూడుగ్రాలకు, (ూంతెనచన్నులపై కొంగుదొలంగ 
ఘననితం౦బోన్న తి గలయంగ (జాలు, కనక 'మేఘలవీడ6 గడునొప్పునడల 
రుణరుణంకృతులతో 6 జారుమంజీర మణికంకణంబులు మహినూడిపడంగ 
బిగిచన్ను గవచావ్పబిందువుల్‌ రాలం ెగువతోందలపట్లి దిగిచివువ్పకయు 
చెకి-౦చు కొనిపోవు నెడవారిమతుల(, బొకు్రూచు విలపీింప 6 బొడముకోకాగ్ని 
నొండొండ వెడలు నిట్టూర్చులనోప్పి, యుండె. బుష్పకమగ్ని హో [త్రంబుపగిది 
నప్పుడు పౌలస్స్యు నతిఖితింజూచి, యెప్పుడు (మ్రింగునో యీనిశా చారు (డు 
ననుచుండ నందొకగ- నలిగాయతాతీ, మనమున జగడంగ మజీయొక)-వనిత 
ననురగూరుండైపట్టి న కృంచరుండు, తునుమాడునోయని తొడ చింతింప 6 
గొంద ఆటుమదిలోన(6 గూటు నెవ్వగల, నందందతమవారి నంద జీందలంచి 
యకగాటానామా6ద న ర్మిలివాడము, “తెక్రాలికోకాగ్ని 'ధృతినీరుగా ౮1 
మరణంబు (గోరు చు మాళల్లి యెట్టి, దురవస్థ (బెందునో తుది లేనివగలం 
గ్రబాణంబుగానను బాటించుతండ్రి, (పాణమేవిధమునం బట్టునోయింక 
ననురాగ మెసగంగ నలిరబేమంజేస్తి సెనిచినకొడుకులం 'చెడంచాయవలపె 
చెట్టుగానోయితి నేంయ'నాకూర్మి, పట్టులేపాటునం బడుదురో బెగడి * 

నాతో డబుట్టువుల్‌ నాబంధుజనులు, నీ తెజింగునకుం చా మేమనునారొ 
పరికింపనాపాలి భాగ్య దేవతయు., బరమబంధురడెన పతినన్ను (దలంచి 

విన్న "నె వద నారవింద ౦బు వాంచి, యెన్ని చింతించునో వాదయం౧బుపొగుల 
నట్టి నాపతింబాసి యందఅ(ాస్కి యిట్లున్న నాకింక నేమియాపదలు 

తుద లేనియిడుముల( దూలి నేపాల, మదింజూడ కప్ప మీమనుజలో కంబు 
నిను'నేనువేండెద నీలఢకమునకు గొనిపామ్థు మృత్యువకోరిగ్రాదీపీయపప 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


567 . 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


568 “రంగనాథ రామాయణము, 


నని యని కోపింపనంగనల్‌. గొంద, అనదలమైతి 'మేమని చాల(దూలి 
విధిమాజిగొంద జివ్విధమున మాకు, విధియు౦డ నేమని విలసింతుమన,గ 6 
గొంద అుమూర్శిల్ల 6 గొందలు చెలియ. గి గొందబు పాపార్ణో త! కూడు చేయన(గ 
నాజనికోకాగ్ని నటుగొంద టులియ, నాజడిపడితి'మేయని కొంద అలయ 
గుటి లేనివగలచేం గొంద టుగుంద, మజీయు.6 గొంద జు సతుల్‌ మతరతులనూ హించి 
కక్నత్రములమాపు నలినాస్తుకరణి, నక్షీణవికియుం డైనరావణుండు 
ముకవారినందజ మసంగిరూపణించి, మనముల నిబ్భంగి మానముల్‌ దూల 
చాపచిక్సే ౦బున౭ బరకాంతలనక, "నేఫ్రున6 జెజపట్టై నీదురాల్త కుడు 
దురములోపల6 దన దుమ౯ాదం బణప6 బరకాంకే నెపమున6 బడిపోవులగాక 
'పాయనియీపాప ఫలముననను చు వాయెత్సి పల్య- నవ్వాక్యంబుతో డ 
ధరఫుష్పవర్ష ముల్‌ దటుచుగాC గురిసె, సురదుందుభుల్‌ మోసి సౌరిదినాకసము 
లల 
శపియించుటయు నగ్ని సగమాజేనట్లు, విపుల తేజముతోడ వెలితియైతో య, 
'నంతనాదళకంకఠు. శామంతిఏవరులు, సంతో షమునం దన్ను. సన్నుతుల్‌ సేయ 
---౨-9-+రావణుండు తనపతింజంపీన శూర్పణఖ యేడ్చుట-ఫా-9-౪-- 
బలములు గొలువంగ బహుజయథ్వనుల్లు, లలమించ చే తెంచి లంక సౌచ్చుటయు 
-మదిశూర్చణఖయును మగనిచావునకుల బ్లొదిపినకొకాగ్ని 6 బొగులు చువచ్చి 
యన్న్వి శాచరగనాథు నడుగులకెర (గి, కన్నీరుపాద్యంబు -గావింపనతి డు 
చెలియలిజెసనెత్సి చిత్సంబులోన, నలయకునీవంచు ననునయం౦'బెస గ 
బలికిననందంద బాప్పుముల్‌ దొర(గ( తలవాలవై చి గద్దదకంఠ యగుచు 6 
చాల స్త్యపఫుంగవ పధుమూయవేల, కాలకేయులనీవు,కడ లేర్చునపుడు. 
“"మజందినాచెలియలి మగండితండనక, నుఆకవిద్యుజ్జిహ్వు _నుచితమెచంప 
మొగమోటవలవ దె ముందటంబడిన, తేగునె వధింపంగం ద నబంధులనక 


నంత నాదశకం౦ఠు నాపతిప్రకలు, సంతాపమునుబొంది సైరింప లేక 


నికఠాంజబుగా "నాకునిని౯ మితి మున, నక-టవై ధవ్య -మంద ౦గవలా 
-శేమందుకోకాగ్న్ను 'లేమిటనార్హు, "నేమందువిధినిన్ను నీమందుననిన 
సెదెయేలకో కించె దనుగయ్య మున వదలక 
పరయునాళీ రవీథిం బడిచ చ్చ యాని," 
శడచినవానికి( గడిడికోకాగ్ని జ, 


రిపుకోటి వధియించునపుడు 
9 పరికింప నా థృష్టై పథమున6జడ్వండు 


డ నేలతాలిమిం ఇాటింపుమింక 
వగవకునీకును వలయునథకృాభిబ్బు, ' నొగినిచ్చిఖరునొద్డు నునిచైదని న్ను 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri ౮/౭౧ Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


| ఉత్త ర కాండ ముూ+ 569 


ఖరుడు నీవనుజవు వుగాననీమాట 4 పరమ।ప్రీశ్ఞుంబున బాటం దినడు పు 
రీకఠానుల్‌ దండకారణ్యంబునందు(, దకగాకచరియింప చానవగురు(ండు 
శ్రవియించి నా6డది 'సత్యంబుగాన్య విపుల రేజయున నావివీనదేశమును 
ఖరుంచేలంద గునంచు( -గామరూపముల౧ బర(గునిశా చరుల్‌ ఒజదు నాల్టువలు 
మానుగా గొలువంగ మహిమదూవణుండు, "నేనాధిపత్యంబు సేయ(జాలించి 
శ్రగేరినధథనములు కొణంలే లేకుండ, నారాక్నసునకిచ్చి యనుజునీ వెలమి 
ఖరునొద్దనుంశుచు గాళంచు.బలికి కరముగారవమార ఖరునివిడొగ్రాలిపె 
నళంయనుసేనతోనరిగి శాతవుల, తతిగొనిసమయించి దండకాటవిని 
ఫీకరగతితో డం బృశుల లేజంబు జేకొసిరాజ్యంబు “నేయుచునుండె 
నంతనికుంఖిళ్‌ యనువనంబునకు, సంతో షమముననాదశ గీవుండరిగి 
తరముగానందం౦ద దిశలువానీించు,. నురుగంధ ములనొప్వు హోమభూమములC. 
'చకఠ్రాయూపంబులం జెకుర వేదికల, నకగ్రాజంబగుచున్న యజ్ఞ వాలమున 
బహుపవి[తోదకభరితమైకేల, మహ నీయరుచింబొల్చు మణీకమండలువు6 
బొలుపాఅవర్భయు భూరివక్షమున, నలు వారుకృష్తాజినమునోలి మెజయ 
"మేఘనీలద్యుతి "మేనొప్పనొప్పు, "మేఘనాదుని'గాంచ “"మేదుర( పీతి. 

నడర విఖిషణు | డథ ౯౦బు౮గులము, గడ లేద్చునడవడి గలిగివ రించి 
పన్ను గా సాధుల బట్టి బాధించు, చున్న నీకపకీ ర్మి యొకటివాటిల్లె 

మనపెద్ద తాతకు మాల్యవం౦తునకు! ,- + దనయపుప్పోతిగ్రాట తత్పుుతిమనకు ౯ 
దలంపంగుంభినస ధర్మంబునందు; చెలియలు శేగకీడు చెస్పెదవినుము 
రావణమధువను' sine నీవుజయార్థి వై -నెమ్మితో జనుట' 
నీతనూజుండు యాగనిష్ట గెకొనుట, a నఘమర్ష ణంబు 

దొర కొనినియతి మై wea నిరతంబుణాంగనగ్ని ష్టోమమఖము 
గురుకొనిసేయంగ. గుంభక రుండు, "నరయని[ద్రించుట నిజముగా (చెలిస్కి 
తనరనీలంకలో (దనక డ్డువడిన, మనయమాత్యుల'నెల్లి మడియంగ (జంపి 
,యంతఃప్రరముసౌచ్చి యశ్చెల్య్బ (గొను చు, "నెంతయువడి'నే గ "నేనదివినియు6 - 
దగవుతో బిలిచి యాతరళాక్షియొకగ్రా, మగ నేగివలదుట మగండుగానతండు 
తగినవాంయగుటయు6 దగవిశారించి.. తనదింక 6 .చెగనంచు6 దమకింప నైతి 
నీతితో నూహించి "నీక లొంటైను 'యాతెజలొనరిరపు' మనినరావణుండు 
కస్ట లంగాంపారం గరములగ్రా ఆూచఛి='యొన్న “గా మధువన "నెవ్వడు నాకు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


570 రంగ నాథ రామాయణము. 


నరదముల్‌ బన్ను (ఈ హరులంగట్టుండు, సరివోళ్ళు వెట్టుండ సానుజంబులకు 

నాటోపములతో డ నలన్రలుమెజసీ, 'మేటిరకగ్రాసులార మోవాహానముల 

మోరినజయశాలి 'మేఘనాదుండు, ఘోరవి[కముండగు కుంభకర్టుండు 

మున్ను గాసందణు ముద ముతో నడువ, సన్నద్ధ్యులెరండు సమరంబులోన 

మధువను చానవు మది౯ాంచిసీదప, నధికసంపద లకు నావాస మైన 
_-౨౨-ఫ+రావణుయ దేవేంద్రుని యుద్దమునకు (బో వుట*-మా-అి అ 

యమరలోకముమో(ద' నరిగిక య్య మున, నమశేందునోడించి యతెనిచేచేను 

నివా డననిపించి నిరైస్టరమునను, చేవచ్చి నెన్తుని నీలంకలోన 

వలసినఖోగముల్‌. పరుసలైై కొనుచు జెలువొంద గాజ్యంబు 6 జేసెదననుచు 

నున్న యుద్భటబాహుయుగరో చు లెసయ జన్ప్రియటో హిణుల్‌ పగివేలుగొలువ 

నంతనందణ(జూచి యాదశాననుండు, సంతో షమున విఫీషణులంక నునిచి 

వడి"పేఘ'నాదుండ న్వాండు పెన్తో నకుల గడంగి ముంద ట(గుంభక స్ట ండునడువ 

-వనుకమెదానును వేదండఘటలు(, గనుపట్టురథముల ఘనఘో టకముల6 

గాసిల్లుఘోరోరగముల నుష్ట్రముల, వేసడంబులనకి- వెసనిశా చరులు 

-తెజపిలేకుండంగ దికళ్రాలునిండి, తలు చువాద్యములతో దళములతోడ 

విడువక సురలతో వేరంబులొన్న్య, కడిదిదాననులును గడశ' నీక్షీంచి 

తనవెన్క-(జనుదేట దర్పరోషములు, మననూర(జనిచొ చ్చె మధువుపట్టనము 

నంతకుంభినన యదియొల్ల నెజీంగ, చింతించిభయమునం జి తృంబుగలంగి 

పజ తెంచియడుగుల6 బడినరావణుడు, 'వెణవక లెమని వెసంలోలనె త్తి 

యేమి ప్రియంఖైన చేజేయువా(డ, "నేమిటిందరుణి నీవెటీ (గంప మనిన 

నాకొజకై దేవనాభ రృ మధువు, గై కొని ప్రాణమల్‌ గావంగవలయు 

నభయంబు 'నీవిపూూనతియిచ్చు, టభిమతంబిదినాకు ననిపలగానత (డు 

కరుణగుంఖినస 6 గనుయొనినీకుం బురుషుండుగాన 'నాబుద్ధినూహించి 

మధువుంగా చితి నేనూ మధు వేలరాయ్క మధున్సందోడొ[-నిరమ్థ  మధువుతో (గాడ 

జంభారి గలువంగ6 జనిమయెద ననినల గుంఫీనసయు నేగి కొమరొప్ప (గదిసి 

నిదురవోవుచునున్న నిజనాథుమధువు, మృదుక రాం౦బుజముల. మె నిన తెలిపి 

యధికుండుమాయన్న యగుదశ గ్రీవుం , డధిక సై న్యముతో డ- నమశేంద పురికి? 

జము రురిడి నివుంధిల జను'దెంచినాండు, మనకుబంధువుగాన మెతివాటించి 

నీవుతో డేగుట నెరయ గార్యంబు, నావుడునలరి యాన క్షంచయండు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


| 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత్తర కాండము. 


చి భావణుం గాంచి వరుసతో వాని నచ్చుశా (బూజింపస నాదశానను[శు 
షి "న. 


మధువీటశా(కుండి మటుగనాశుగద లి, నుధువుతో గొల్చి రామహిమనో నగి 
కోలథొతేగిరి మూంద గోలయంగ నేన, నలవడవిడీయించి యందుందానమర 
ఛానుప్రభాజా ల పరితే ప్పభువన, మానంద'మునుబొంది యల రనంపొధ 
నికగ్రాంగవిరహుల సిష్టూర్చు లెసంయ, దికుగాలంబొడివిన తిమిరంబువిక్రియ 
లమి(జకోరంబు లెదురులుసూడ , గలువలునవచర్యద కాంతముల్‌ గరగ 
నలంత మెకను మోశ్చు నాసేవతోడ, జలజముల్‌ నిదింప6 జలదూండువొడ్‌ చె 
నప్వుడుదళ కంకం డన్న గారగోమున, నొప్పంగ నేకాంత మొక చోటనుండి 
సుంచాకినీముఖ్య మహనీతునదుల్క,ు నందంద కమల కల్తారనూలికలు 
నలువారంబట్టుచు నవక గ్లి కార, ములతో డనళి కులము ఖరరషుంకార 
నవప్రుష్పగంథ ముల్‌, నలువొప్ప దెచ్చి, సవరిల్లి (బుప్పాడిం జల్లు చునుండ 
న్యుఖ్ల్గంబువిక సింప నొయ్యనవిచు, చ ఖ్లని'గాలికి6 జాలమెచ్చుచును 
వి శ్తేశుకొలువన వీనులకింవు, లొ ల్తేనచ్చరలేమ లాగి.వాడవినుచు 
నిటమో (గ (దనమో(ద నేనె లివచ్చు, పటుభంగ మరునంపపమవులమా (డిగా 
మారుతాహతిలకల్‌ మన్వ్వుంపువిరులు, సూరెల(జల(గా సుఖము గై కొనుచు 
శేంగిననవఫుష్పు రేణువుల్‌ దొప్ప, దోంగివూందేనియల్‌ దొరయగంగై కొనుచు ( 
(గందుగా బహుఫువ్పగంధముల్‌ చల్ల , మందమారుతనుచే మానంబుదూలి 
కాము(డీపిఛవంబు కణుమించితన్ను ౧ గామ మోహితుంజేయంగా - వెచ్చనూర్చి 
_-౨ఉ-ఫ4 రావణు(డు ర్షంభ్ధం జూాచుట,-శా--౭-ఆ--- 
యందందరుచిశాల మడరంగచెలు (గు, చందురు(జూచునా సమయంబునందు 
రోలంబకుల నీలరు చి బొల్పుక చము, బాల చం(ద్రునిబోలు ఫాలశే ఖియును 
సోముండుకామారి సూడు సాధింప ౦ “గామునమ్ములు విల్లుగెకొన్నకరణి. 
మురి'పెంబునిండారు ముఖమండలమున, సారిదిచెన్నగువాండి చూపులుబొనులు 
యవిరళ రేఖను నమరంగ(బొల్బు, నవకుంద కళికల నవ్వుదంతములు 
పానాఖిరతి;దన్ను 6 బట్టినవార్సి మౌనుపయాలని మధుఠాథరంబు 
కందుసుదాధారం గడిగినవెలు (గు, నిందు బింబముతో డ "నెనవచ్చు మోము 
క్షంబుసన్ని ఛభమైన కంఠంబుపసిండ్కి పంబినజిగిమించు "వాహుమూలములు ౬. 
గరమొప్పునవపుష్ప కాంతిం జెన్నారు, కరపల్ల వంబులుగలనాహులతలు ' 
నిండారుసెంపున నిక్కి-(కికిగాటి సి యిండొంటితో రాయు నురుకుచద్వయము 


571 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
572 రంగ నాథ రామాయణము. 
'నారుచెన్నామట, నో స్తీ ఐాదమున, కారంగన 'మెన నెన్నడూము 
రోమావళీధూమ రుచిర మైకామ్ము br నొప్వునాఖియును 
నుదనుజయోళక్సేవ ముహిమనూ చించు, కదళికా యుగళంబు గతియూరుయుగను 
రతిరాజవరతపో రాశినాంద నరు, నతిదీ | a మేఘలంబగునితంబమును 
భావజువాటి౦చు పసిండితూణక ల, కైవడిని క్త ౦బుగల(చు జంఘలును 
జత్వ౦బులలరంగ జిగుళకులగడ చు, మెత్తే కల్‌ మిజుపారునముఖు 
కనకరేఖాకాంతి ? గడీగడపబచు, తేనువల్లి కయువీణ6 దలశించునెలు గు 


చెన్నారునప పరస్త్రీ అలో నెల్ల, మున్నె నన్న దగు జగన్మోహన సురగణ 


లో 


చారులక్షుణకళా భౌభాగ్యవతుల, కారయనుపమాన మగుచున్నరంభ 
యున్నత స్తనకుంభ యుగళ భారమున, నన్నునుకాందీ గి యసియాటకులికి 
శాలువున'సేమంబు చింతించెననంగ, గొలందిభూషణములు కొమరారంబూని 
కొన్నియువిరులాప్ప6 గొప్పున(దుజేమి, సన్న ప్రునునుబూ (తే చదునుగా (బూసీ 
కట్టినపు ట్రంబు కప్పుద న్లప్ప, మెట్టు చో దుట్టియల్‌ -మెలప్రునందా.క 
మనసీజమం[త౦ంబు మటివక లోన, మునికినట్ల౦ందియల్‌ మొగి నొయ౧మొజియ 


ల 
విరళ గతి గాము(డమరించుకోలు, దిపిరియాజెంగెలు దీపీరాగిల్ల 


వలనొప్పమ న్మథ థ్వ్ధజమినరు చుల్క "గలి చిదృష్టలుఖీతి 'గెలకులంటొలయ 6 
' చాలిమిదూలించి శాపిలే జెంయట, 
తరళభావంబగు తమకంబుతో జి, నరుగంగయొడ లని యడ్త మే తెంచి 


| నలినసంకో చంబు నకు_మోయుమముప, వలయుంబుగతిరత్న వలయం౦ంబుమెజయ 
. చిగియాఅలాంగేలు సెనుగోల(బొదివి, మొగముద ప్పకచూచి ముదముతో (బలి కే 
. నీగతిరంభ నీ వెవ్వనికడకు, భోగింప (జనియెదు పుణ్యుండెవ్వాతు 
కలికికన్నులున ల్లి గల్వలనన్ర్వ, పాలంతిప్టున్న మచంద్రుం బోలునీ మోము 

అధ రామృతీము నిందు) 6డమరంగల్మగోలు, వివమునం[గో లెడు విటవిరుండెవండు 
పాకీనలో చన పసిండికుంభముల, కాఠిన్యకాంతులం గడు యేడుపజప ( 
జూలునీవ్యటువ చన్ను లేనన్యుల, "డాలింగనము' నేయ నహు౯6డెవ్వాండు 
కాంచనచ(క్రంబు గతినొప్పీరత్న, కాంచింజెన్నారునీ ఘననితే౦బమున 
-నెయ్యంబుసలి'పెడి "నేర్పరియెవ్వం డియ్యొప్వుగలనీకు నెవ్వ (డుకో రిర- 
జగదేకశుభగుండ చతురుడ ఘనుండం దగు నెకామినినన్ను :దాంటినీవరుగ 6 
దనునుభ్య యీశిలా తలమభధ్య మొప్ప ననుర క్తి నిందు నన్నలరింప దగుదు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5916602012 eGangotri Gyaan Kosha 


| 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత్తర కాండము. 573 


సకలలోకంబులు -క 9కింపలం౦కో, నక లంక గతిచేలునట్లి రావణుండ 
జడనింటివానికి వెజుచినిన్న భయ, మడుగ కం. హస్తు ౧డెనాండం 

7 కొనిరతకేళి. గాంతుగాకోనిన, నాకంస మునుబొంది యతనితోననియె 
నాశుమామథునీవు నక్సంచశేంద, నీకు(గో డలముట్ల నీత్రియెతేల(ప 
| భయమునాకొండెడం చాటి ల్లకుండ, Peer దగియెడునీవ 
'విరసంబుగానిట్లు వీనులుచొరని పరుసంపుపాపముల్‌ పలికితివనుచు 

| విన్న నై వద'నారవిందంబుసా (చి, యున్న యద్దశకం౦రుడుతేర-౦ఠ మిగుల 
'నెక-డికో డలచేస్తు శునాల, వకగాడినూమ నే చెలనాయగ నీకు 
నీశేలనెంకొన్న నీయన్న ధనదు6, డాకుబేకుని ఫు తుండగుగుణో జ్వైలు (డు 
నలకూబకు డునాకు నాథుండుగా ండె 

యోనికి చేసారు నాతండునన్ను, మతి ననురక్ఫు (డే మన్ని ంచియుం౦:కు 
గెసేసి యాతనికడకు నేజనంగ, దోస నవ్యత 
యుదియేలతేడనెనో యింత(పొద్దనుచు, చెదుపచూచుచునుంను నింతకు(|బెయు తు 
పొద్దువోయెను నన్ను € బొమ్మనునీవు, - పెద్ద లునడ చిన “పెన్నుతో వనడువు 
మారయ నధికుండవై నను నీవు, నీరువపైనచో నేయి(దా వద వె 

యనుశు నప్పాలస్త్యు ండనియె నీదిట్ల, 'కనము వేశ్యలకెందు ధర్మ ర ౦బుగాదు 
జెలయా లు (జెలమయు. వీథియువనము6, జలిపందిరయు సర్వ జనులకుసమము 
లంజయెవ్వని యాలులలనయీ' మేర, కంజనేజికి నీకునప్పరాంగనలు 
కాముడీమంబుల కరణి కాముకోల, తామసంబుశముంచి తభుకంబు పెంచి 
వలరాజువలకు దీవలంతురుగాక, వలంతు రెమదిలోన హారకామినులు 
కుటిలంప్రుళగనుబొమల్‌ కొమరారువిండ్లు, వటుకటాక్షంబులు వాణజాణములు 
ఛామినిపలుకులు చాణమంత్రములు, కాముక కచి త్తోముల్‌- ఘనళరవ్యములు 
గాలీలమెల(గు నిన్గనుగొన్న మో (ద 6, దాలిమిగలుగునె తనుమధ్యయనుశ్చు 
లా(తిమించుల చూాపులలితకక్నుములు 6 ((బాతిచన్నులుదో (ప(బయ్యెద దొలయగ 6 
బిలువిడి నంట యిట్టి ఫూయగాొమ, నలంచినట్లాలింగనంబు గావించి 


కుంభిపంభస్థల గుకునితంబమును, కంధానిళో తతో చుఖలయు. 


గంభిర వన్న హన గడుకాంతంబెనచి, సంభోగమిమ్ముల జరవిపామ్మనియొ 
సంర. చారంభయు నంభోజసరసి, దంతి సాచ్చిన చొప్పు దనకువాటిలిన 
చీంశాపరంపరల్‌ చి త్తయిలోన్క నంతకంతకు దట్టమైనడలాగానం గం 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


574 రంగనాథ నామాయణము, 


దలకుదు( గొంకుచుం దనలోన6 చాన్సు బలుకుచు6 బులి చారింబజి విడివడిన 
_-**-అ+నలకూబరుండు రావణుని శపించుట స్రా-ఆ-ఆ-- 

చాకిణిచండం౦బున. నడతొ(టుపశుచుం, బిరంగొన్న దురవస్థ (బియుపాలికరిగి 

యనుగులం బడిలేచి యందం౦ద "మేను, వడ6క౦గవద నంబువాంచిహారములు 

'బశంగొన ననయంబు6 (బిదులలోం జెరివి, కొనినపువ్వుల (గంగి క్రాొముడి వీడ 6 

దొంగవి అప్పలం దొరంగుచావ్పములు, తుంగ సనంబుల6 దోంినట్లున్న ౯ 

జాలి ౧౧ 
గను(గొని యిది[మేమి కాంత నీచంద, మనన్సుకు నాలేమహాూ 'సముళ్‌ మొగిచి 
— 


రా 


యేనునీయొద్దకు నే లేరనిండ్రు, మెనె త్తిపోవ్రచుం బక ;-కంథరు డు 


సేనతో భలథాత శిఖరిసెవిడిస, తానందుననుగాంచి దర్నాంధుండగు దు 


నేను గోడలనన నెరినంట బట్టి, నానమాల(గబిబ్బువనుగా సీసే'సె 


కావున నీతప్పు "గావంగవలయు, నావుడు నలిగి యానలకూ బరుం'కు 
యొకకొంతదడవాలల్మే నూహించినూచి, సకలంబుంగని కృతాచమనుండై కేల 
జలములుగొంచు నాజలావ్సీ ఆూచ్చి బలవ౦కు (డైన యాప జి) కంఫరు కు 
కొంకక' నినుబట్రికొనుట౯ావంగ ౦ బరాకేసహాసను బలిమి సెమీ యాను 


ఇది మొవలుగC బల్ల అము € నం గదిసి యిట్టుపహత్తి( -గావించె నేనిం 


బదిశిరంబులు నూజు[వణయ్య ౫ నన్చృు మవరంగం జైసు౮గాలరమని శపీంచుటయు 6 


గరమునశాపోద కములుర్వ: వలం బొరిపారివ్న౦చె6 బుష్పవ ర్రములు 
వ్యా 

సురదుందుభులు(మోసె సురలుసంతోష, భకితమా 
[5 


నస్యులెరి పర 'మేస్టీనగియె 
రావణు(డదిమొదల్‌ రతికేళి బలిమి, 


గావింపకుడెనా భనశాపమెటి (౫ 
జి 

రాజెయ్యనయాతేండా ర్యాత్రివేగుటయు, రాజిల్లు సేనతో రజతా। దిగడచి 
నడువంగంబెనుమోంత నాకంబునందు. , గడుభాేరమ 


య్యె నా కలకలంబరసి 
యిచ్చలోందనమోంద ] 


"నెత్తి రావణుండు, వచ్చుచున్నా (డని వాసవుండెటి (గి 
వసువ్రులరుద్రుల వజలు జేజమున, నెసయునాడెత్యుల నె ఖ్ల సాధ్యులను 

క్ష్‌ గ బి న 
ఘనకీర్తులగు మకగ్ధ ణఇములమపిమ, దనరువిశ్వే దేవతల. జూచిపలిశె 


నుద్దితిమనతోడ యుదంబుసేయ, బద 
దె ద్ధేంబు సయ, బద్ధవెరముంగొని ప జా-కంధరుంయడు 


చను దెంచెనతిఘోర "సై న్యబుతోడ, ననికిమా రాయత మగు(డంచు (బలికె 


డా న్‌్‌ 
నందుడు విస్తు దేవుంతో రాగణుయ దాడివచ్చినది తెల్పుట-ఈ- 64 
రావణా గెలువంగ వామిచి త్తే మువు భావించియటవిస్థు ప్రాలిక్త్వి; గె ] 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత్త రకాండము, 515 


ముకుళిత హసు (డై ముంద టనిలిచి, సకలేశనాతోడ సంగరంబునకు 
చాహుదర్పితు (డే న పజ్నేగ్రాకంధరుండు, వాహినీసహితు(డై వచ్చుచున్నాడు 
వారిజాసనదత్శ వరళ కి (జేసీ వారిచోదరదుర్ని వారుండైెతిరుగు 
నరకాసురునిపు[తు నముచినాబలుని, బరిమార్చుకేను నీపలిమినిగా బె 
యాదినారాయణుం డనునీవుదకగా నాదటమము౯ (బోవగన్యులోపుదురె 
యిన్ని లోకములకు చేలికనీవు, నన్నిరయ్యదులావించి నా(డవునీవు 
'చేవమాకెల్ల ను దికగ్రావునీవ, కాన్రవనసియు6 జ[కములోలంబూని 
దానవాంతకవచ్చి దశకంకుందునిమి, మానుూగారక్షీంప్రుమమ్యు నీవిపుడు 
ననవ్రుకునవ్విష్టు. డదునేర్యదుంజూచి, వినుష్టురండరనాకు వేళగాదలుగ 
శూరవుంగవులెన సురలతో ౧హాడి, ఘోరనిశాచర కోటినుధ్యమున 
ధాతేవరంబున దర్చించియున్న, యాత (డుదివిజుల కవిజేయు(డరయ 
నేనువచ్చితి నేని నెబ్బంగి ను వానిగయ్యం౦బున వధియింపకుడుగ 

(బ్రహ్మ దేవతీలంమం బరికింపనునుండు, (బ్రహ్మవరంబు నే పాటింపవలయు 

నటుగాక నీదగు నఖిమతంబిప్రడు, ఘటియింప దిటమిో6ంద (గ ర్తవ్యమగుట 
ననిమిమలలరంగ చానిశా చరున్సి నని నేనెచంసెద నదియునట్లుండె 

నమరులతో (గాడి యతనితో నీవు సమరంబుగావింపు సకలయత్న ముల 
వెజివకపొమ్మన వినళు(డై మరలి, వజలు తేజముతోడ వ్యజియే తెంచె. 

నంత నాది త్యాదులగు సురల్‌ వెడలి, సంతతసాయకా సారఘో షంబు 
బహువిధాయుధ దీపీ బహుళంబుగా నహమ్మీకతోడను నడరరాత్షసులం 
దలంపడ౮గానందు దారుణ స్థురణ, వెలు(గుచునార్చుల వినువీదివగుల 
మారీచుండను మహామాయాధికుండు, శూరముఖ్యు (డు (పవాస్తు డుమహోదరుంయు 6 
గడునుగుశు మహాకాయుండునుద్ద, విడిమవోపార్ము్యుండు వసమహాశను(డు 
నగసన్నిభు(డ మహా గాదుంకుగెన్న ౧ దగినపోటరి మహాదంస్టు9ండన్వాండు 
(పకటవి(కముండకంపనుండు సారణుండు, శుకుడు నికుంభు(డు నూర్యవ రృనుయు 
ఫీషణాంగులు మహాఖీషణనుప్త, దూషణదుర్తుఖ ధూమకేతు వులు 

సరవీర చా రాకుసంధకులన(గ, నరిదివీరులు విరూపాతు6డన్వాండు 
దీపించుమఖురు (డు |ద్రికిర గుయజ్ఞ, కోపుండుదేవాంతకు (డు నరాంతకుంయ 6 
దనుగూ డుకొని భుజాదర్చమఃుల్‌ జూపం గనలునిర్హ ర నేన( కణకతో జొచ్చి 
రామసునూలియన్‌ రాక్షసవీరుం ామహావాహిని నలుక ందాళటయు 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


రంగనాథ రామాయణము, 
576 


వడినప్పుడప్టమ వసువుసావిక్రుం డడరంగ౫ దేవగతాన్వీతుండగు చు 

మృత్యు బేవత భంగి మోరిరాకుసుల్క కల్యంత భయముగా gee 
నందుయూవషత్వష్టలనంగనాదిత్యు, లంధువాలినవీరు లందందగడ చి 
యసమౌానగతిందాతో నవ్వీ జూచి, యసముడింపక 'తారునమహా బలులు 6 
"బెరసితో మరములు ఖిందివాలములు 6 గరవాలములు 6 బరిఘులుఘాలములును 
నరములు (జాపముల్‌' చక్రముల్‌ గదలు6 బరశువుల్‌ శక్కులు ట్టసంబులును 
ముసలముల్‌. సబలముల్‌ మొదలు గానొకగ్రా, వెస నాయుధంబులు ఎరన్ఫులుమిగిలో 
ధట్టనల్‌. మభనముద్దతులు 6 బంశేములు, నట్టహాసంబులు నన్యోన్య హతులు 6 
జండహుంకృతులును శ స్ర్రఘట్ల్టనలు, నొండెతు గని మండును గకోపములు 
నుభయనె నికులందు నొకగాటంజెలథయు రభసంబుతో డశా రాతుసుల్‌ ద టీమి 
సుర నేన గెడపనా సురలుకోపించి, బిరుదుమొ తే ములకు ంబెల్లు-గా6గదిసి 
తొరంగుకోణితములు 6 దునియునంగములు 6 బొరిపారితునియలై పాలియుకై దువులు6 
-దెగ్ర చాహుద౦డముల్‌ చెజిచువక్రనులు, we 

నుజుమగు నెములు నులియునంగములు విఖుగునూరులు వెలి వెడలు(సేవులును 
డొల్లుమస్తకములు డుల్లుద౦తములు, గుల్ల లతిక్తు లె కూలుబొందులును 
బొడిపాడియైరాలు భూషణావళుల్పు నుడువకవడి.మోయు ను గపాతములూ 
నిలునిలుమనుటలు నిలిచిపెన్మంట, అలుగులు చెదర౦గ నంటచాశకుటలు 
దారుణగతి(డేసి దశకంఠుసేన(, బోరిలే డపిరి భూరిదర్చమున 
నంతసుమాలియు నతెఅంగునకు, నెంతయుః గిన్గాన 'నేకాయుధ ముల 

దివిజసై న్యమునొంచి దివ్య చాణంబు, _లవిరళ గతిం "బెక్కు-లడరించిమించి 
“ఘనరాజి(దోలు పెన్టాలిచంద మున ననిమిపావలి(దోలి యచటనూర్చడిన 
వీరులబటుశూల వృష్టినిఘోర, నా రాచవృష్టిని నలిరేంగముంచె 

నంత నాదిమవస్సువై నసాషితు, డంతయు(గనుంగొని యధికరో షమున 
"సేనాసమేతుండై శాలంగిపేలేయ, వానినాతని సేన వడి(గుప్పగూశ్చె 
నారాతుసునితోడ నఖలాయుధములు, సౌరించివిడువక' సరిపోరిపోరి 
బలువిడినత (డున ప్పన్నగరథము, బలునారసములేసి భగ్నంబుచేసి 
. యింకనీమద మున నీయాయుధమున, కింకంజొప్పడ-నేను గాడాపెవననుచు 6 
గాలదండముంబోలు ఘనగచాదం౦డ,. మోలిమంటలుమింట నొండొండ నెగయం 
౫రయుననమరించి కల్ఫాంత సమయ, ఫరుహేర్య-ఫరివేవ భంగ గార్రిప్పి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత్తరకాండము. 577 


Ai rar స్‌ ఏ = xy కానీ నాను నాం ఎను 
యుకువటినుంకించి యువము, పెవెవ,నరుదుగ దా హతి నాసుమాలియ 
ఆతకోమనిన్తాత్‌ హతినిద్రికాట్క, గతియా లెయాలినం గనివిశాచరులు 
నుం ఆనన ఖు 


Es Ee ek Ae rn 
2. బాబుటయు (జాచి వనుభపెనేచి, మిడికికోపముత్డ 'మేఘశాదుండు 
వని స 

ళ్‌ జ న న man wx స 
పాబునారారసన జ బులగెలై తి, పాజకుడిదియేల పొఅదరనుచు.6 


క్‌ 


వ లై జత ఆరం అధవా ఆ ల మునగవా 
గదుజుమరలించి కెమగంబెన, యమ్మవ రథ మెకికీ- యమహారథు శు 
క్‌ హజ తెజంపములం జూలంగమాజసి 


జు విక మోబ్బ్వలుంయు, వాం మెంనముమోటి వచ్చుచున్నా శు 


పడిలులౌనిలుదు, నెణవకమగుకుం డీవేగమోరనుండు 
యే 


గ రాయళతద్యుకినస్వు డరదముమెటియ 
నాజయంతుంశుదృటాటోప మెసంగ, నాజికిజనుడెంచె నంత పైనడరి 

లంక రాకుసులతో రలివేవకేలు, బంకేందనుతుతో డ లలినింద్రసుతు (శు 
చెసనాయుధ ౦బుల విస్సులింగ ంబు, 'అసలంగలదా(కి రయ్యెడనిం(ద్రజిత్తు 
పసీండిసింజలనొప్వు "చాణముల్‌ దొడిగి యసమానగతి నాజయంతునినూతు 
గోముఖుండనువాని( గొనికాండ చేసె, నామహోద్ధ తింజూచి యనుశేం(ద్రసుతుండు 
నిర్యద జిళ్తునినూతు -సేసెంబెకఠాము, లిర్యదజిళ్తునిమోంద “నేసెనేయుటయు 
భూరికో పంబున బొమలుగీలించి, యానామసురకును నగుణాకు (డగుచు 
ధమవింద 9భనువును దాను మేఘంబు, సునిశితాయుచ మరీ చులు మెలుంగులుగ 
భిమాట్టహాసముల్‌. జెడిదంవుటుటుము గామహోగ్ళితతోడ భనాణవృష్టి 
సుకురాజసుతుముంచి సుర సేనమింద , నురుతరకోద౦ండము[గ్రమె మెబియ6 
బొరిపారిష్టంఖానుపులఖ ముఖ్‌ గా గ శరములువజుపె నాళశరపరంపరలు 
చెసలునాకసమును డాజిసీ లేకుండ, వెస(గప్పినప్పుడు పిశిఖముల్‌ 'దాంకి 
కడుఖీతితో సురల్గనుకనిపాణ, నడరు నాఘన సాయకాంథకారమున 

నితండు నృక్షంచరుండిత (డు నిర్భ రుడు, ్రతివీతు(డిత (డని పరికీంప రాక 
తొడిబడి రాక్షసుతోడ రాతసుండుం గడిమినిర్ణటుతో డం గడ (గినిర్భ రుడు 
ననుపమస్థిత్రిబోరనపుడు ఫులోము డనియెడి డై తేయుండాయిర్యదతనయు 
చనికిం దొలంగించియంబోధికడకు ల గొనిపోయె బృంచారకులు భయంబంద 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


రంగనాథ తామాయణము. 
578 
ఒ ఖరారు సుం 
వాసవసుతు( దోలివడి 'మేఘనాదుం శాసురగతి నేచి య ఖిలరాతుసులు 
చెసె 


నా నార(గా సింహ నాద ౦బు 
ఒజలజబభనాం౦ండంను 'సంచులువగుల, నినార్షగా సరహా న c 

తపక ౦లో జూచి తనపు! తు(డనికి6 
నప్వుశు జేవే్యుంచతనివ్మిక్రమమ్సు తప్పక రతేయు6 జూచి లెనప్పుకి ఖై 
నహుకు చెపెం(గ 


ah Mn sg చి 
వొలంగిపోను టంజూచి తూలిదికుు-లకు నిలువక పా అసు నిజగన(జూా1 
౭9-62౮ చుండు యుద మునకువచ్చు టూ-సా-ఆ౭-- 
సై ణి 
యెొదిక శా(ణైను గల్వనిదినేశే యనుచు, మదినేచి తనసూతుమాత” (జూచి 


మా 
GCIs RNY EN WO సతలటి 
'సదురసన్నా హం౦బు సమకొల్ని నాకు, నదురం? రథిముంచెమ్మని పలగ్రానతె టి ౩ 


-_< 
య 
ఆ 


ూ౧లాం 


TD a EE ముల 
జవనాశ్వములయబూల్సి సక లాయున ములు, నవిగళ మ్ల ననముకంచియున్న 


విజాలంబు, ఘోర మెదీపీంప (గెని 
శీ (a 


- ANS 31 
తరనానారత్నది ౨ న్స నెలమి 
వ 


నంత రథాయాథు(డై పుఠరందరుయ, సంతో షమున టేవసమెతి మధ్యమున 
నచ్చురలాడ౦గ నమరులుగొల్వ, నచ్చుగా వాద్యంబు అండ ౮ద (కయ 

వరమూర్చు లెనమండ్రు వసువులునడువ6, జరువడి రుద్రులు పడియు నొకగ్రార్యడు 
కోపించినదువం [కొనక యాదిత్యు, లేపునయీని పన్నిద్ద అునకువ 

నొనరు మొత్ఫంబుే యుటబుములతో డం జనుమె బుంగులతో డ6 బిశనుగులతోడ6 
గరము శీకరలీల లూల'మేభములు, శెరలుచు( దనకిరు గల 1కులనశువ 

నడ చె నాజికినిట్లు నలిలేంగినదుచు, నెడనెడం ఇనుగాలి యెదురుగా వీచె 
ను్రగాంళు మండలమ్యతిచాలింయా లె, నుగ౦బుగా గయా లె నుల్యా- ల జ్లైడల 
నాసమయం౦బున నట్లు రావణు(దు, వాసవుండని నేయవచ్చుట (జూచి 

రోమవార్ష ణఘోరరతాపంబు లైన, పాముఖచే మహాభయద మెయుండ 
భ.ర్మరత్నోజ్ఞ్షలప్రభలాప్పవిళ్వ, కర్మని ర్మించిన భనరథో త్ర మమ 
-వెసనెకగారాతుస వీరసంమంబు, లసురసంఘంబు 6 దన్నలమికొల్వంగ6 
జను'దెంచి రణక శాచతురు.డై మెజియు, తనయ[గనందను.6 దనరనీక్నించి 
యీనిలింపుల గొల్వ నీయింద్రుబజుప, "నేనె చాలుదుం బ్యత యితండెంతవాయ 
నిలువుము నీవన్న నిలువకతోన నలువున నమేఘనాదుండు నడువ 
దికగా-లార్పుల్నవయ్య (దెగువతో నడ చె, నక్క-జంబుగ దర్చమడర నప్పుడు 
"ర0డు'సేనలవారు రే(గి యొండొరులల జండాట్టహాసముల్‌ సరింజెల్ల దాత 
గత్తులవిదలింప గద లనొప్పింపం న త్తీళంబుల(జింప నమ్థులముంపం 

౫రవాలముల (దుంప ( గడిదిచ కముల్క సరింెంపనొగి ట్టస 


ములఖండింప 
శక్కు లనదరింప శా లేశూలముల, 


రక్తయల్‌ దొజంగింఫ రణమ్యగ్రమయ్యెం 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత్తర కాండము. 579 


‘ డ ష్ష డగుచు 
ఎమి నకు కుంభకరుండు శెందు, కచలనారికిం జూడ గదునుగు(డగుచు 


హోశిలల్క, ఘాోరంపు? గగార బాణముల 
భూరంభూధరములం బొరి మహాశిలల, ఘోరంపుళశక్కులం గార బాణ 


rh oy? తరముల)-ళ wile 
గవలుతో మరముల. గర్రినహ స్తముల, ఘునపాదములనొ గిం గ మల్తూతో ౮ 


దుహోదతికె 
ఓ 


సా, న తతులనంగములు, కలయంగనొప్పింప ౬ గానప్పుడత ఆక 
దలపజి శ స్రాస్త్రతతులనంగ ములు, కలయంగ నొప్పు 


౧ 
నో 


J = I రా కలామె ౬ ఉక 
ఆయుధత్నతేముః నందంద వెడలు, నాయ తస రలవన్నిఎ6 వొజు:ంగ 6 
క. 9 ల్‌ 
గో పారుణాననఫో రానలంబు, డీపింపనలుగులు గైస్పీతాయ్స దును 


ల 


కం నం సనా న 
సలిిధారలతోడం జండాంళు బింబ కలిత మై మెలు(గులు NX 


39 woe nm 
rn) 


కాల'పేఘముభం౦గి 6 గదియనాలోన 6 జాలిమరుద్దణసహితు లై సురలు 

వివిఛధముఖంబుల వివిధాయుధ ముల, దివిిరాతమససేన ెరలించ్చిపజుప 

నజటీమికొంద అుచచ్చి శాహవమోణిం గొజిప్రాణములః డం గొందటుపడికి . 

కొంద టుగాయుథ ఘోరఘాతెముల(, (గ్రందుగా 6గనుగడికండ లై పడికి 

"పెశాచముఖముల బహువాహ నముల, డాసిరథ౦బుల దంశులహరుల 

Bos మొసళ్ల ఫఘనవాహనములి, ఏరు వి హ ౦గంబుల న సర్పనునిన 

గనుకనిశీతిమెం గా ంగిళ్ళనటీమి, నియుండి రావవమిణితలంటు 

చి తరూపంబుల( 'జెలువారియపుడు, చిత్రమై కడునుల్లి సిల్లొ6 జూడుగ-లకూ 

వడినందు ర క్ష్యపవాహ౦ంబునడుమల బడి పాఅువాహులు పన్న గంబులును 

జాలనమృలనాటి చప్ప్వుళ్ళతోడం గూలిన రాతనుల్‌ గూలుభూజములు 

బలలంబులకు గాగత్రపబ్దులమో (ద (క గలయమూ (గినకాకకంకగ్భ(భములు 

జలవి హంగంబులు శస్త్ర ఖండములు, జలచరంబులునస్టి శకలంబులిసుము 
విగతదంతంబులు 'వెల్లులెతోర యగ, నెగయు ఫేనములుగా నెత్తురుకేటు 
(డైళ్ళిన శవములు 'దేలనుల్లోల, కల్లోోలముగ 6 చాట ఘనళ(స్ర్రువృష్టి 

. యీభంగిదనరంగ చేచిగీర్వాణు, లాఫీలగతి(జంపీ యార్సులతో డ 
''వికమించుటచూచి వింశ్లతిభుజు (డు, స్యకోధు.డె దేవసైన్య సాగరము 
నింకింతు బాణాగ్ని నిపుడు ేననుచు, నింక. నీభుజళ క్రి "సంతయు నేచి 
సురసేనవెసంబొచ్చి సురులనొ౦చు చును సురపతి కెదురుగా శూరు(డైనడచె 
కనివాసవుండును ఘనచాపమందిి కొనిదికుర-ల(దువరిగ గుణము(మోయించి 
కడునేచి కాలాగ్ని కల్చ౦ంబ్యులను జడిదంపునమ్మల ౮జోను తెగల్‌. డిగిచి. 


pry 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
రంగ నాధశానా యణము. 
580 
లక్షించి కింకతో లంకేశువతు, మక్నీణజవయున నదురంట, వేసె 
నమహాచాహుండు నతన్నిపెమెఅుంగుు టమ్ములునిగిడించె నాలోనమ జీయు6 
క ఫు౦ఖముల్‌ గాగ, నిరువ్రమనడరి౦ంచు నిషుపరంపరలు 
గగనంబుదికు-లు € గలయంగ గప్ప, నొగినైనచీశోటి నుభయమై నికలు 
చ[కగచాకుంత శ క్రి శూలాదు, లక్రమాటోపం౦బు లడర(గై కొనుచు 
దలపడితమవారిం దమవారిగూాడ, నలమిచంప్రుచు ఫీక రాంథ కారమున 
నింద్రుండు రజనీచ రేందుండుసూరు 4 డిందజిత్తుడుదక రా నితేరులెవ్వారు 
నిదిగథందిదిగజంబిది యశ్వమితండు, (త్రివశు తుపీయు రాతించరుండనుచు 
లక్షింపలేనై 8, అంకేర్యదుండపు ఘు నవ్మీణవి[ క్రమ నరాతసులు 
చప్పుళ్లుతే టు చుగా సంగా మభూమి(, గుప్పలుగొనసురల్‌ గూల్సుటంజూచి 
భూరికో ఉంబున భొమలుగీ వించి, చాహణగతినాచి౯ా తననూతు (జూచి 
వరుసనీనంద నవనభూమినుండి, యరుదుగానుదయా[ది యదిమేరగా 
'సాగినయా దైవ సై న్యంబునకును, వేగం చరథమున వెగవార 6బఅఫు 
“సమకోర్వినమరుల శ స్రైస్తవృష్టి, సమయించి ఫు చెద జములోకమునకు 
సురరాజునోడించి సురరాజునగుచు, వరుణలోకము(గొందు వరుణునోడించి 
. యడేశునోడించి యమాధిఫత్య, మక్షీణగతినొప్ప నలక (గై కొందు 
జమునినేనోడించి జముండ'నేనగుదు, నమరుఎనోడింగ యమరుండనగుదు 
'దేవళాఫురములం చెగువతో నొడిచి, నావాక 


| నిల్బుదు నామాటుగా (క 
నిజముగాదివిజల "నేకురూపణంచి, 


. విజయర్థిబుల్లై కొందు వెజవకుమనిన 
వాండునుబగ్గముల్‌ వదలియశ ముల, వేడిహుంకృతులత్రో 


ల 'వెన్నప్పలళించి 
భే బా 
పన్నినయా సన వాయ గానడుమ, నున్న గజాశాషది యూభముల్‌ చదియ 


నరుదంయబు(దోలుడు నమహారథుని, సుర రాజును గొని సురలతోననియె 


గడిమిమైమనతోడం గయ్యంబు సేయ, వడిదళగీవ్రండు వచ్చుచున్నా య 


యారావణునిబట్టి యలవుమెతనదు, 'తేకకి(గాని పోయు దేవతల్‌ ఇలంగ 


నదిజూచిదనుజులు నఖిలరాక్షసులుం జెదరిహాహాధ్వనుల్‌ ేసిరాలా ల. 
నారి తేరూరసుండగు మే మనాదులడ తెదం సనక 6 చానతికోస్పండేగుచు 


' నరిదివేగంబున నరదం౦బునిగుడ, 'సరకునేయకబేవ సెన్యంబు (జొచ్చి 
మారారిచే (గొన్న _ "శేటపెట 
రారిచే గొన్న నూయ ల కొనుచుల్ల దేరు 'పెందో(పకః రీవ్రణాణముల€ | 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత్తర శాండ ము 581 


గరలామఘవంబొప్పం గడుబిట్టువణసి, సురసంఘములందోలి సుర రాజుల్లుదిసె 
నప్పుడుసుర నాధ డమహారథు శు, గప్పినపెనుమాయC గానయజొప్పడక 
తనరురణశా౦తి( దనజోడువిచ్చి, నునపాశముల దశకంఠుబంధింస 
నమేఘనాదు9 ను నతనిమ ర్మ ముల, నమ్మలగీలించి యతనినూతుండు 
మాళలినొగల్బపె జాతో హం నా తేరువిబుగంగ సలుకతో నేసె 
తేరటువిటుగంగ దేవేందు9 (డప్పు, డై డెరావతేమునెకి- యతని సెకుణ్‌ 
మేఘవాహను(డొంటి మెయినుండ (జాచి, మేఘనాదు(డుమాయ మిసలయగావించా 
యకుగ్రాంజరముమీ (ద నయ్యిందు్‌మో (ద 6 , బకుర-బాణములేసి భీతి లేసీ 
--౨౨--పూ+షర్యద్రుని రావణుండు కట్టితీసికొని పోవుట. 6౩ 

విజయంబు_ె కొని వెసనిందు9పట్టి, త పాలివోవంగట్లే 

తన సేనలోనికి కి దర్పంబుతో డం, గొనిపోవనదిగనుంగొని డినెక సులు 
శతేరుగానంగవచ్చు లేరు పై నెన్న, శూరులగానంగరాదు సురల కెవ్వరికి 
నీమహారథు౯గాన నెబ్బంగివచ్చు, -నేమిసేయుదుమింక నిదిటైవవళ ము 
అనుదున్న మాయావి యగునింద )జిత్తు, జెనయళ కులుగాక చింతించి చూచి: 
శకుచేవిడివడి చాలలజ్జి ౦చి, వికమ క్రీడకు విముఖు(గైయున్న 
దశకంఠుబలువిడి చా శినొప్పించి, రశనిసంకాళము లెన బాణముల 
నప్పుడీరణశేళి నలసినతండి౨6 , దప్పకచూచియా దశళకంకుసుతు (డు 
విజయంబుగ కొని విచ్చేయుదేవ, నిజమెననా గెల్పు నీగల్పుగా బి: 
మహమ. వా యగఏతనయు, వినయధ్ధీరో కులు వినిసమ్మద మున 

| మర లెలంక కుందమ మందిరమునకు, నరిగిరి కహీనులె ns 

, లంకాభిముఖు (డే.న లంకాధిపతియు) సంకులధ్వనులతో సామజంబులును 

| వడిరథంబులుహరుల్‌ వరవీరభటులు, నడుచునప్పుడు 'మేనునాదునీక్షీంచి 

"పాల _స్యకులవాన్టి రి పరిపూ ర్హచంద 9, నీలావుబలిమిచే నిఖిలదేవతల 

' దేవేంద్ర) గలిచితిం దృణలీలనిందు, నీవేగమున గెల్వ -నేవీరుండోపు 

' భూరినికరిమనీవు ఛువనంబులందు, సూరో త్తోేముండవంచు సుతుగారవించి' 
యాతు ధానులుగొల్వ నమశేందు?(గొనుచు, నీలేతముందట. నీవువోనిము 
బలముతో మంతులు బలసియీ తేర, నెలమినే తెంచెద "నేనునీవెనుక 
వనినియోగించిన నమ్మహాబలు (డు, జనకు వాక్య ములకు సంతోవమంది 
నానాజయధ్వనుల్‌ నభమంగిమెణయ, సేనాముఖంబున జెలలేంగినడ చా 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


కు రంగనాథ రానూయణము. 


నంత శ (గీ వుండబులంక జొచ్చి, సంతోవముననున్న సమయంమనంయ 
- సురసమూహముతోడ సురవై కిపురికి, బరమ్మసీయంపునం బగ'మేస్టివచ్చి 
-౨అ-ధా+పందు9)ినిడ్‌పీం ౦స గ్రెహ్మ 'గావణునొద్ద కువచ్చుట?ా-అ+-- 
శమ్ములు (చదనయులు6 దగువారు(దన్ను, నిమ్యులంొల్వంగ నెమ్రినట్టున్న 
ee నర్గసతారార, మాడటంగ కొని యతనివోననియె 


'రావణనీవ్రుతు ర రణకాళలంబు, భావింప(జి(త్రేమో పరముషప్మికముయ 


ళ్‌ 


నీనశ్రోడసరియొండె నీక ౦సెనెకూ6౦ డాతంయుభుజగ కి నాజిరంగమున 
అనో 
నియ్యముని గెల్బుట నితండిటుమోంద, నింద్రజిత్‌ నుసో నెల్ల లోకముల 
అంటి ళ్‌ 


౧ 
De oe Pee ల సీ అ . 
చేతనువినతు(డజేయుంశు ననుచు, నీక్రయుజ్ఞ్వలకి క్కి కి ససారణగలయ 


నుగ వకినీన్రనీ సుతునిత్రో (గూడి, సురరాజు గెలిచితి సువ నీనందోలి 
నరలోేక సురలోక 'నాగలోకముల, సిక లెట్ల నిను టెం చె చె. జె'లెనీ ప్రతిన 
య 


నినునేండికొనవేండి “నెమ్మి నావెనుక జనుడాంచినామ నీసభకు బేవతలు 


వీ5కిం (బియముగా వీకిమన్నించి, ధీరస్మికవు నీవు దేనేం్యదువిడచి 
"ములుగ  కొనుమన్న "మేఘనామండ్తు పఫౌల _స్యృసతివినం బంక జూ'ససనుని 


నమ? జేయ్యనువిడుచుట కసురత్వమడి నా నమరతే న బాయ డులేవనిన 
"నాజి(బూర్తాముతి యగునంత చా నోజత్‌ క్రో వేల్చిన పఠోనూగ్ని వలన 


ను ర్తమాశ్యోములతో నొక లేరువడసి, య లృటీంోవుచో నమరత్వమిమ్ము 


హోమం౦ంముతుదిముట్రకున్న నాళస్త్ర,, సామగిిఇడి పరాజయముగానిమ్ము 


"దాకుణంబగు చువ్వ స్ప లపముచేందకుగా, నేతాపమునుభెంద. చెప్ప స్తా వ్వంకి 
నమరనీయమరత్వ మధిక “సత్యమును సమరో, గ్వెగల్లినం జూాలునాకొన్లిన 


నతనికిర్యవియముగా నావరంబొసంగ, మ! జలజసంభపు (కు 


wc 
తనుగొల్బు కొనివచ్చు దశళకంతుననిచి, యనిమి హెవలిత్రో నటులంక వెడలి 
చాజినమాల్యముల్‌ వద వినవల్లు 


ర వన్‌ 


వృ ie విన్న ని మోము 
గలిగితిన్న్నూందిన కష్టదుస్త శ్ర నలయునట్లున్న యయ్య మ? రేంద్రు(జూాచ్రి 
చింతింప నేలనీ చేసీనపాప, మంతరంగమున స ము 

- జ స్తై 
మేపాపమంకేని యే నెల్ల 2 టుెజిలు రూవీంపనవవయె- er 
"నేజ్‌వజంతున్సు లేమిటివలన) భాజనం 


_బేయోని బడిమగ్నో లగునా 
యనిభునుజీన్టల నధిళాపి 


విషిరచ్సి మననులు మాడంగ మదివిచాకించి 


యంవందని రించి యంవలునొక్క, ae జాలంజింతించి 
SO? 


కనుగొనసతికోరి)- గడవం౦గమిగుల: 
గ్రా గుం దన$ినో కా లేనని తెక్సిమాచి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


కస్త్రర కాండము 


ఇపది హారియిం చెశి యర్‌ నిగా మడి (గోరిమే నొకి గ్రా మానినీంత్ను 
చున్ని యొస్వులుగొని యంద జీకంక సన్నుతసౌందర్య సామ్య మెజయి 
నఖినవనె ప్ర్రణం౦ బమరంగనొక్కా, సుభగారెగిని ర్తి ంచి చూచెదననుచు 
నతిభూపవతిని నహాల్య నార (స్కా నతివని రి ౦చితి నధికయత్నే మున 
ఛ్రేకాంతే బుద్ధి నాయింతిని ర్మ ంచ్చి యే కాంతునకునిర్తు నింక నీకాంత 
నింతికిదగు వమండెన్వండోయను చు, నెంతయుమదిలోన ేవిచారింప6 
గనుగొనియ ఇఖిలదిక్సాలుము సురలు 4 గొనకొనియుక్నో తన్‌ గోరి- నే తెంచి 
నీభామభార్యగా నిమ్థునాకనుచు నాభంగి సురలడ్డనటవారికీక 
--౨ ౭-ఈా4వా లీకు గీ వు లి జనన(ప్రకారము/.ఫా-అం-- 
నీవపేషీంచిన నీకునునీక్‌ పావనచారిత్రభకితు (డెనట్టి 
గాతముకడకునాక భ్యాణకీల(, (వీతిమై గొనిపోయి gue 
గా మవికారమాథనునిచి త్త మున -నేమియులేకంట నెటీ (గ యాధ్భాతికి 
చవాతపోమహిమకు నాత్మలో మెచ్చి) నాతన్వినిచ్చిన ననురాగ మనం. 
బత్ని గానరండు చేపట్టియయ్యువతి, రత్నంయిు నంద నురక్కు (డైయుం డె 
గానువికారంబు గదియనీవంత, నామునివుంగను నా్యశ్రమంమినకు6 
జనిహు తాశనపటు జ్వాలచంద మునం గనుపట్టియున్న యాక మలాకీ గదిసి 
వ్రీవయోలమునకు6 దిని చియా వెంట, గావించిచను చోట నొతముండెటి (గ్గ 
కొనలు చునతిఘూోర గతినిన్ను (జూచి, యోొనరినకో పొగ్ను లూండొండనిగుడ 6 
బరసతియనియంక భావింప కెస్ట, దొరకొనిచేసితి దుష్టైత్మ నీదు 
నొడ లెల్ల నకుతా ల యొకునంచు శపియింప నింద నీవాత్త 
“నంతయు సెవరు చొప్పెజీ దేవతలు నింతటనాతము నెబమిరవాఫికాంచి 
యప్వుకఠందరునకు నభయమిన్తు నిన నప్పుశుగర్తి ౦చి యమ నీశ ఏరు (శు 
శనకుంజూడకయొట్లు జప్పదయొకులు, కను(గొననపివేయి కన్ను లయ్యుడును 
వనవుండునా గాక యనుచునాసురలు, జనిరనియట నప్దసంభవుం డెలను 
నజలేని దయతోడ నదియును గాక, మెజునీ యిట్లనియె నా "మేఘ వాహునకు 
నాతి నీకంతట నటగర్భమగు దు౮ (వీతితో నుండంగంపేదిమాని 
సతిని నీలుగం జూచు సంజ్ఞ వేనెటీంగి యతివేగమునవచ్చి యమ్మనింగాంచి 
యతివలు నజ్ఞాన లవిచాగమతులు నతిపాప లతిచంచలాటల్మే లు గాన 
వదివిచారింప కీ వననఘ యీవనికృ నదయతంజూడంగ నట్టొప్పదుకుగు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


583 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


584 రరగ నాథ రామాయణము. 


కరుణించి యశ్‌౯ా మన్నిం౦పు, మినుమాటు లీతప్పు లీలేమకనిన 

మోపలుగ్రా లాలో (జింతించి, యువిదమన్నించితి నుచితో కు ఆస 
సో 5 

ననిగాతెయుయు పలా నతని వీడొర్రానుచుం 'గొనకొని యేచేగగోరి యొుెగాడను 


నంత నహలగ్లియు న్‌ 6 ఎంపాంది సంతసంబున నతిసత్వసంపన్ను 6 
నర్త్‌టే గాకేముం డాయింతివలన, నత్తే లోదరియగు నంజన6 గాంచి 
“మపాకియున్నచో నిలయొల్ల (దిరిగి, యాపద్మ చాంభవుం డాయుదయ్యాడి 
శకీతెంచియున్న చో నింతియహల్య, యా తాపనోల్నేము న్యాశమంబునను 
బుతు నులిరైమె సుచక్కత్రయెయున్న్న, గతిం గనుంగొని దివాకఠరుల డంతలాోన 
నింపార సాంపుతో నిలకు నే తెంచి, తెంప్రుతో € దనయంళు దీపయి లణంచి 
'ఘనతిగ్మరో చుల కడకలు మాని చను బెంచి యమ్మునిసతితోడం గూడి 
యున్నచో గాతముండొనర వీశ్నీంచి, యన్నలినావ్లున కలిగియిట్లనియె 
నమృతం౦బువలన నీకా రాహువునకు, సమరంబు గల్లు నాపై ౦హిశేయుండు 
మినుకంగ' నినుంబట్టి (మింగెడు ననుచు, వడీశా పమిశ్చె నవ్వనజా ప్ర € డంత 
ఘనమైన భీతితో గరములు మొగిచ్చి మునికులోత మ శాప మోక్నంబునాక 6 
గరుణించి “యీతప్పు గావుమ యనిన, బర'మేస్టిసము(డై న (బహ్మ ర్రివరు(డు' 
పరమకృపానసభరితు.డై యప్పు, డరయంగనిది కారణంబిన (జేసి 

యుక,_ జం౦జగు శక్తి నట్లొక్య- మాటు, వెకగాసంబుగ శాప 


హు వేడ్క-(మింగుచును 


వికుచుచు నుఃజడెడు విశ్వంబునందు, నుదుగక నిబ్బంగి నుండనిపలుక 
నంతేసూర్యు (డు వోయ నానాతియంత, సంతసంబున వొక్క సత్పుత్తులాంచి 
యనయంబు హించి యట్లున్న యంక్క మునవరుం దప్పుణా మనవ్చురంయాచి 


వారికి నామముబ్‌. వరుసతో నిడ(గ, గోరివిచారించి కోరుగాలింపార 
య > జీ 

'వాసవు మ ట్క సేసి వాల్యాఖ్యచేం 'జెన్నొందునతంయ 

నుగాంశునకు (బీ మ నుదయింా ౮౫ 

A వ్య ళా 

ఇనామనోరథ మార నాకు జన్తించా నీముగ్ధకం౦జవా నామమ్మునయె, 


స్ట 


| 
| 


అ 


చయం 
* గయ్యన నదికనుస్థానా శక మర 


నము ర ష్‌: ల స్‌ 
-వమ్మునివేషమై యలకియ హాల, “నెమనమలరంగ చీకోరిఎచీచుకా 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5916602012 eGangotri Gyaan Kosha 


ee 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత్తరకాండ ము. 


శ్లచచో నంజనయే నిన్ను (జూాది, , వేగు చునున్న 65 వేగోవేగుటయు 
జీ నీకుగా నాయింతివలన, నుక్ఫేయుండగు సూను(డొెక శుద్భ్బనించె 
భవయారాగముల్‌ పెనగొనియార్మ, లోయలయాపుగ లాశలాశ్షీయుండ 
నటమునియు (ద నకృత్యంబులు (దీ చిక, పటుగతినే తెంచి భవనంబునందు 
నున్న చగోన౦జన యొయ్యనచేకి విన్నవించిననీదు వృత్తాంత మెల్ల 6 
దనమడినూహించి తౌపనో త్త ముండు, టు... కణములు వొరంగు 
నడరమున్ని టీవోమష " యం "డెశుబు ుద్దిపర కాంత బెజీచిననీదు 
నండముల్‌ డె్నయు 'మేషాంకుండవగుచు, భండనంబునం బస్టువు శతు చేళ 
నిలనింకనరులంకు నీపొపమొదవం గలదం౦ను దునథ ౯౦బు స 
నింద )త్వపవ మును నింఠకుంచెగుట, యింద గక పిహోనియు చెల్ల యింన్యోజకు 
నరుదుగా గబ్టుగాకొని పలికినా బకషముబ్‌ వలు[- చు౯ బత్ని నీకీంచి 
యీతీపోవనమున నింతి నాయొద్ద, నీతినూలిననీవు నిలువంగ (దగదు 
చతురయొవనరూప సౌందర్యమదము, కత్రముననీవిట్లు గానక నేయు 
ధృతివడిపరులహడి తిటుమహాపాప, నుతి యానినన్నవమానంబు జేసి 
కడు(దప్పుగేసితి గాననొ్పెల్ల, నెడ డలలాోోకము6 డజేరకీవనాంత మున 
+౩. -శూ4అహల్యకు గాతముండు శాపమిచ్చుట.,-శా-త ఆ 

వేపోయిపాహాణ వేషంబునొంది. యాపద (బకుచుంను* మనిశాపమి చ్చె 
నంతనహల్యయు 'నావాక్యములకు, -నెంతయున్సీతి. మునీందుగతో ననియె 6 
re గాకెని యిందు, డప రాథ మొనరించు టదియు నే గెలు (గ 

జ్ఞానకృత మైన యన్యాయమగుట, విజ్ఞానమయ మనోవీఫెనీక్షీంచి 
క మదివిచారి౦ంచి, టు కనియెగొాతములడు, 
వసుమతినిమ్యూకు. వంశంబునందు6, బొసళంగరాముండై పుట్టివిష్టుండు 
సమ్మదంబున లోకసంరకు కొజుకు, నిమ్మల (జనుదె౦చు నీవన౦బునకు 
సుభగియాతనియంఘిగ) సోంకినయపుడు, శుభమూ ర్తి వగుదీవు శుగ్దాల్మవగుచుల 
గరి మ్థణ నెలమి నా: కడకు నే తేర, "నెమ్మింగై కొనియెద నిన్న౦చు(బలుక, 
నత తృన్విమజియు. నిట్లనిమెనా తాప, , సోకే ము6గను(గొని సురుచి రాకెరు 
డైనయీబాలుని యాముస్టరట్లు ౮ ననుంగొనిదయతోడం గరవథి౯ పెంపు 
మనవుండుపవి మలాళ్తు6 డట్టగుగాక, యను దునెయ్యముతోడ ననియెకోంపాద 


వీత (డుళత మన్యు నింది)యం౦బునకు6, బిత్రచోజన్మించెం ౩ బెంపెసలార 


585 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay esi Sahib Bruen Vani Trust Donations 


586 రంగనాభ రా figs యణమూ 


ల ఆ en I mE రో 
నటుకాననిక ను 7౪ శానందుండనణగం బటుక్యపానవూనై రె పాటలు గాక 


౧ 
(ట్‌ | 


ఇయ్యింది సుతునకు కి మరగ జునకు, నయ్యొుకుచెహో త మందుసవాస్క 
లోోచనకిరణుల లోలీయమెస(౫, నాచతు రాత్తులే యవనిలోనుగ 9 
వసచరరూాపు లే అ మయో నతొసరాక రముము' 
"సేయు మనొకయింతి. జెలువాగ లొంద్హి యాయింతిక వాలి యనిలోన 6(బరుని 
చేతనీస్హైడునని ww కాతళం౦బుగకాప మట్టి చ్చెనంతే 
(మక భకితసంపోస్ర లె వారు, నామహామునినాగు నశెకా (వా9ఫె౯ాంచి 
ng వ్రకు సంయమోశ్వ్టము (శు, Sag "సంక ఫ౨దనసుతుల 
వినయోక్షులకు మెచ్చి విబుధసన్ని భుయు, లనమదికరుణ రెంకుయలందో శపయబులీ కె: 
నిద తేజ 
యఖ 
వరులక లెజంగును వారక చెప్పి, కర మొస్పబలప రాక గ నుయులు మజయ 
టాం 


§ 


మల నిట్లొవ్పిమోరు, స ధాళ్తులగు చును తు 
"కికినునయి౦చి వరకసిమూతుక్కా లారంగందాల్పుఃడ యిఖికవంబొదవ 
న నంతట౧వాస్కి చనినవారంజనిం జూలలగోవ్‌ంచి . 
నీకతంబుననూకు: నీఘోరణాప, మోక ర్మ ఫలముదా నిటుసంభవించె 6 
గన్నియరో నీవు కనీవిరు.డ్రైను యన్న గచరవరు నఫకావిం 
యతివ జగత్చాణు౮డైేన యాపుకుషు, కతమున శివవర్వకలితు జెనీఏ 
సుతునివానరవర శూరునిగనుమ్కా వితశంబుగానందు వెసశా పవిగయ ల్‌ 
సుగ్రినుండెంతయు శోకించియస్రుకు, అగజు వాలినహల్యనూజూవి' 
యకథఠాటయీూక కన్య కలుగంగ చేల, సపెక్కు-క క ర్మ ంబులం జెంపీడినునమూ 
విధినియు. క్‌ క ౦బుగా వింపనట్టగు దుం బవపడిక ర్మ ౦బు Ens తం 
దొలంగినలోవ్సునె తుదినీశు (డైనం అతిమోర నేనైన లకీ శుండైన 
దనక ర్మ మునకునూ దాంగ ర్తిగాక్క కనుకనిపరులక్ష( గారణ 


చుగోటల 


సు 
యనిదూరవగచి 'తౌనంజనంజూచి,. వినయంబుతె వైవాజ వేడ్య 


3 రానిట్లనియో 
వే ఏతెవన్‌ క వ 

నతిముగ్గమత్‌వై న యతివన్‌కిట్లి, యితిదుషగ్భ్భాతంబు దానవనివా ట్ర 

నతిసత్త్వుంగాంచద వఖిలసం(గామ్క 


చతుర వ్మికముండెన శాఖామృగందూ 
నతడు నాకిస్థుడు నగునట్లుగా (౫, నుతిత్రోడ్ర నిచ్చిన న టయ 
ననవుంయయ నౌయగాక యని (పభాకరున్కి తనయుని వీక్షించి తత్త యిట్లనియె 
“నాతీనూ భవునకు నరయంగమారు మాతులుల్‌ గారె మన్తురసి రక్షింప 
"క్షేతెజంగునం గర్శ లిందెవ్వరింక, ్ట 


నీతలం వీటమిో(ద' నె నెటయ నెటగునూ 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5916602012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత్తర కాండ ముూః 587 


ను! గీవ్రం డౌలాక యనును, నశయం౦బు హరి ౦ది యవ్వాలి(యాడ 
CNS Nn చనుకౌె షడ్‌ ల తతా! 

“కిం దుని సన్నినిన లేం "జని తసుకై నట్టి శాష్మపక ర 

ముకు దమకయ్యశు మోక్షంబు తెనిగు, వినిపించి వావరవీమలమయాప్ర 

ముంద ట'మేను విడిచి, పరనూత్తు లై నోరు వసియింత్తు'రెలసు 


ల న ఆల, ie 28 || న్‌ టా 0 స క 
ంతతహల్సాయు నటం దనళాప, మంతయు. క ని యా'నమాోపము 
శాక చుబుషీ తనె నపత్సీత్వ, విశథంమినకు6 జూల నిహ్వాలు6డిగుచు 


-షెల(గునునున్న నా మెయిజనకు౦డు, వలనొప్ప నే తెంచి వరమునీశ్య చని 
నను(గొనిపా9ఫికాంచి భునళ తానందు, నినసము(దోడొగ్రాంచు. నేనా నేగుటయా 
నంత నాగాత ముండంజన (జూచి, సంశాపచిల్లు డె సౌభాగ్య వీల 
దనశెశు నీమింతి. దరుచరునకును, గొనకొని మూలం గోరి యొట్ల్‌న్తు 
హా చెవమాయం౦చు నతిమఃఖు మంది, మేగినిసె విధిమాఆజంగ రామి 

దలపోసి తనబుస్టి: దగ విఛాించి, యలయక మఘనగిరులందు 6 (గున్తుకు చుం 
జనిచని యా "మేరే లంబుపాంత, భనుంగు కేనరియను కవీవరా(గణిని 
విడితంబుగా 6 Fh భిమలవతేశా నము, సదమలగుణయు కి సంత తాచార 
చరితంబు వినయం౦బు సద యా భరితంబు గని మెచ్చి భార్యగా నిచ్చి 
సలలితచిత్తుండై సంతోష మొదవు నెలమితో 6 గనక్యాది శేగె నన్మూని 

నాండంత గావించినా(డవుగాన, నేయు కా(తన్రుశోతే నీకింతవ చ్చె 

నదిగాన వె షవయాగంబుచేసి, పదపడి సకలపాపంబుల చాయు 

గరప మమ వీతేనూ జుంశు, నాలంబులో6 జికథ్రా6 డఖియాతిచేత 6 

"దాత పులోముండు దవన్పీంచి తెచ్చి, యాతని చాంచినా6 డభ్లి మధ్యమున 

నని పురందరు చి త్స మలరంగ బలికి, తనలా+కమునకేగం దదనంతర౦బం 

పాకి శాసనుండును (బ్రహ్మ వాక్యంబు, 'గైకోని నియతి న్నాకతువుం గావించి 
యనఘాత్తు౧డై యుండె నమరలోక మున, ననియిర్శదువృత్తాంత మంలేయు 6 జెప్పి 
యమరేంగ్రు గెలిదిన నతని నన్యులకు సమరంబులోే గెల్వ శోక 'మేయనిన 
మేభునాదునిలాన్రు మిగుల'మేలనుచు, 'రాఘన్సల్‌ పలుకంగ రవిసుతాదుబును 
"వెఎగంది రాతని విక్రోమంబునకు, మజియునగస్త్యు. డమ్మను జేం్యద్రుంజూచి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


రంగనాథభరానూయణ ము. 


—లఠగస్తు ర్థ (షో రామునకు రావణుచకితేంసుం జెప్పుటా 

రావణాం౦తకవిను రణకూమ (డన, రావణుసుకువింటి రావణుపినుము' 
భయద సైన్యముతో డం బజ్కీ కా కంధరు డు, జయకాము( డెమం తి "సేనలుగొల్వ 
నసమానగతి (బలి నూంబంధిక డకు, "వస నేగునత య త ద్వీప మధ్య మున6 
ద స్తకాంచననీ సీ 6 దనకికల్పాంక, దీష్తాగ్ని వివమునం దేజకిల్లు చును 
అమమకలయందిం(ద్రు6 డంచితమ్యుతుల, నమకుగ్రహ౦బులంద బ్జ భాంభ వుంయ 6 
గరమొప్పుగిరులందుం గాంచ నా చలము, నరుమగానిభములం చె రావతంబు. 
చాదపంబులయందు చాకెజాకంయబు, వేవంబులందు బుగ్వోదంబు (బోలి 
యెబ్లమా ర్లులయం౦దు నేయూ రి వెలుగు, తెల్లంబుగానందు దీనించువాని 
ప్రల నాసంబును విశదద౦ంతములుం జపలంబు వైన పిభంగనే త్రములు ( 
నాజానుబాహులు నరుణాంబుజంబు యోజ(జెన్న గుమోము నుకుత రాంగములు' 
గంబుసోదర మైన కంఠంబునేజుత 4 బంపినరుచినొప్పు పద్మ చామకము. 
బద్మ రాగారుణ పభలుక్వందిక ; బద్దాంక ములనెప్పు పాదపద్మములు 
మణిష్టంఖ దేదీప్య మానాశుగములు రణితఘంటాఖీకరములె న. చొనలు. 
వాచాలకింకిణీ వలయం౦బులెన వీ చోపులునుగల్లి విలపిల్లువానిం 
దల(పంగతారుల ధర్మ ౦బుంద పము, విలసిల్లుకటియందు విశ్వ దేవఠలు6 
బూూని'మే హనమున? బుస్నసాయకు(కు, 'చానిరర్యధంబున6 దగ్నుప్రవాహ ములు ఆ 
బెనుపాటువీ (ప్రవ బిక్ళసమా హ౦బ్బు మొనయునస్లి ఫసౌనమునమరుద ణము 
నసమానగతి(గుక్నీ నబ్టులునదులు, వసువులు ప్రక్కల ప 
గన్ను లరవిశ శుబ్‌ ఘనత రాస్సమునం జెన్నొ దురు ద్రులు జెవ్చలనశ్వినులు 
భాతిగానతిచండ చాహుదండముల, ధాతవిఛాతలు చైవతాగ్రణులు 
నుణిబంధయుగమున మహిశవ జంబు, (బ్రణుతహ 
భాసురవఖప జే, బర (గుశేషుంశు, 
స 
న! 

మ న ౩ దకుకుండ్సును నుపతక్షకాహ్షయు (డు 
రోమజాలంబులక చిరగో హోమ, భూమిదానాద్రక్ష ఫుణ్యచానములు 
మేదురద్యుతులాప్పు “మేనలానమ్ము, వేవవేదాంగాది వివి 
చేశెజింగువ నెందు చెప్పు 'డెవ్వరికి ఛాతవరం ఇటు గ్ర 
మున్ను 6 బుట్టినవాండు ముందట. బుట్ట, వ 


ఆ ట్‌. 
సృ ౦బుల భగుంశు(యటూషణుంతు 


వాసుకియునునహీశ రు ండళశ్వతరుయ 


థవిద్య లును 
ప్పీంపవచ్చు 
నున్నవా(డును. దేవమోనులయందు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5916602012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
ఉతర కాండము, 
వి 


నిరవద్య సిద్దులు నిఖలాధ్షరముతు, వవమూద్తులూప్పార వ ర్మించువాని( 
గనుగొనియతి దిత్ర గతినంజనా(గ్రి, కనక్యాదినిమ్గుల గడి యు 
బజ్రినయలుగుల పటుదీప్తులడర, baa నవ్వీరు (గదిసి 
కుడువా(డికల్తుల(గనలుకూలముల, _బెడిదంపుటీ చెల జనుపట్టసముల 

నమ చారనొస్పీంప నప్పుడ వీర, పటన వడి వేటువడిన 

కరవ 5వినమున6 గరభంబు చేత, సరి దాకువడిన కుంజరముచందమున 
ఘాోరవారణకుచేం గో రాడయుడియు, గారవం సడలని కనకా(డిభంగి 
నయివేగంబున నాహాత౦బెన, యంబుధిచాడ్చున నతికృృద్ధుండగుచు 

నోర రావణనీనుదోద్ద న త్రియె op తాకించి పు శ్చెద వడినిల్వుమను చు6 
స 'కల్పమెశాశ, నల్ప ఫీడిత ముష్టి పి నలవోక(బొడి 3 
చిడికిటంబొడిచినం బెల్లు మూర్చృల్లి , పడినయాద శకంకు బలమువేతోలి 
ములయుచుంజాతాళ మార్గమైెయున్న, బిలములో పలంజొ చ్చెం బృయులవేగమున 
నంఠద శ [గీ వుంణామూర్చం దెలిసి, యంతలోననలేచి యసురులంజూచి 
“పటుముస్టినన్నాజి పరవశు (జేసి యెటపోయెనవ్వీరు. డెటి ౧౦ప్రండనిన 
రావణమంతులా రావణుజూాచి, దేవపోరానియా 'తీడువులేమిటికి 
బేవాసురాదులం దీ(వ్రదర్పమున, వావిరిగలువంగ వలంతీయా ఘనుడు 
భావింప(బోంబోలు 6 బా తాళమునకు నావీరుండిందుగా నకిగనీబలము 
ననవుంయుమగ.టిమి నన్లువోబలు డు, ఘనఖర్షపాణియై గరుడ వేగమున 6 
దకగ్రాకయాబిల చ్వారంబు (వొచ్చి, యక గ్రాడజనిచని య౦వొకగ్ర్రా కోట 
"మేటి'మేనులమించు 'మేచకద్యుతులు, కాటుక కొండల గతిను ల్లి ల్ల 
మహనీయకేయూర మణిముడికాడ్సి బహుభూషణంబుల6 గ్రాణుతేవ్వస్త్ర .స్హ్రముల 
ర కృగంధంబుల ర కృ మాల్భముల్క రక్తిమెంె నేసి రాజిల్లునునులు 
'వెండియునొక చోట వివిధమండనము, లాండొండ వెలింగోడు నుజ్వలాకృతుల6 
బోండిగాధరియించి పొలుపారుచున్న, మూయకోటులసదా ముదితేమార లను 
మజీయునొశెాడభఖాస మానవర్షముల్క 'మెజసియగ్నులభంగి 'మేనులు వెలుగ 
లీలమైంజెలిపించు లేజవ్వనముల్క నోలివినోడించు చున్న యంగనల 
'వేజొక్క-చోందన విపుల ప్రతాప, మాజీంచివచ్చిన యవ్వీరుతోడ 

"సమకర్శ సమమాప సమబాహుబలులు_ 'అమప రా(కములునా6 జను చతుర్నుజుల6 
బొడంగ్గాంచిభయజాత వులకాంగు;డగుచు, దడయకతద్న్చిల చ్వారంబువెడలె 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166020౧12 eGangotri Gyaan Kosha 


589 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


అ రంగనాథ రామాయణ ము, 


జెలువడీమటీ యున వ్వింశతిభుజు లండు) విలబపాస్థలినొక పృభులతల్పమున 
దివభూపణములు దివ్యాంబరములు, దివ్యగంధంబులు దివ్య మాల్య ములు 
ధరియించిచండికా ధవళ మైపొలుచు, మురి పెంపు వెలిపట్టు ముసు(గురాందిగిచి 
నిదురవోవు చునున్న నిమపనూకారు, నుదిత లేజోనిధి నొకగ్రానిగాంచి 
యావీరుచేసవనభినవరూప, లావణ్యములయబుణ్య లక్షణంబులను 
బరమపాత్మివత్య భవ్యశీలముల, నిరవందనుతిగన్న యింది'రా దేవి 
కుసుమగంధామల కొమరారియలుత 6 బసిండితామర పేరు పసనారవై చి 
మణికంకణోతగార మధురయుంకార, రణితిహ స్తం౦మున రమణీయలీల 
ధవళ చామర మొప్ప ధరియించిసకల, భువనైకభూషణస్ఫూ ర్తి నొప్పుటయు 
నట (జూడిగ్రాసుడివడ -నాజగజ్జననిం గుటిలాక్షుండై పట్టుకొనవిచారించి 
యంద టుమంత్రుల నవులంబో యినిచి, కందర్చవళగుడె కడక నొకగ్రారుండ 
యోలివిషజ్వాలలొలగ్రాని[ద్రించు, కాలసర్పముంజేరు గతింజేరనరిగి 
ముట్టి డాయక మున్న ముహపు (గడలించి, యట్టప సము(డేసె నమ్మహాబలు (కు 
దానికి మార్ఫిల్లి ఛాగ్రసె్రాలి, యానిశా చరుండున్న యమ్మహోధును (డు 
నరనాథమొదలంట నజకుడువడీన, తరువ్చనట్లొరింగిన దశకంఠుంజూచి. 
యమరక౦టకనిన్ను నంటంగయొడివి, సమయింపనిప్పడు సమయం౦బుగాదు 
1బిహ్మచే నీకన్న పాపంప్రవరము,(_ బహ్మకు మాటుగా (బతికీంచ నిన్ను 
1(ఆహ్మమాన్యు శు గాన (బహ్మ వాక్యంబు, (బ్రహ్మకు (బ్రియముగా 6 భాటింపవలయు 
అహ్హ పలిగ-ప్పుడు పాటించిమోంద, (్రహోగిసుర లడ్డు పడిన నిన్నణంతు 
"నెట్టన వాచేత నీల్లుదీవనిన, నెట్టకేలకుందేజి యెప్పటియట్లు 
' నిర్టూర్చువుచ్చుచు నెసంగుదీమములు, నిట్టులగా న్ఫీత్రి చన్నేత్రయల్‌ మూసి 
వెణవక పొమ్మన్న వినికన్ను డెబిచి, వెబిపుతో  జేతులు వెస మోడ్చిపలికె 
చాహుదర్చం౦బున బలమున నసమృ సాహసంబున నీదు సరియెందు(గానం 
1బళ యాగ్నిశంకకు బక్టేనవా(డ, వలఘు తేజోమూత్రికా వనఘయెవ్వండవు 


నీపేరు వినిసింపు నిజముగా ననిన, నాపలు-విని నవ్వి య వ్వీరవరు (డు 
భుననాదగతి. గణ౯కక౯్ళళం మెను ఘనతరధ్వని బడీ గ-కంఠుతో న్‌ు 
నిప్పుడు నాపే రదేలనాచేతం దప్పదు మరణంబు దశకంఠ నీక 

“నెప్పుడు నాచేత నిలం గూలెదీవ్పు నప్పుడెజటింగడ వమరార్రి నన్ను 


నుండు వెండియు నాదశాస్యుం "ణాఘనున్కి గనుయొని మదిలోన గర్వించిపలికె 7 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


| 
1 
i 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత్తర కాండము, 591 


యుద్ధంబులో నిన్ను నోర్వంగ (జాలు, నిద్ధ లేజు(డు గల్లు నే విచారించ 

బవ్హా లేజంబునం చాశేలకల్లు, _్రహ్మాకు మనుమండె ప్‌ పీ గాకంళునకు 
భబ్లున నీచేత నగునట్లి మరణ, మెట్టును గీ ర్తి నా కెల్ల లోకముల 
ననీపలగా మజియును నమ్మహామహుని, తనువున బితృదేవతలు 'మరుత్తులును 
వసువులు ర్యుదులు వజలు తేజమును నెసంగు నాదిత్యులు నెల్ల దేవతలు 

వెలుంగు మూ(డగ్నులు వివిధయాపములు, నెలకొన్న విద్యలు నిఖిలవేదములు 
సర్వపర్వత ములు సర్వ వారిధులు, సర్వసరిత్తులు సర్వసంయములు 
సర్వగంభర్వులు 'సకలచారణులు, సర్వ సిద్దులు సర్వ సాధ్య సంఘములు 
(గ్రహములు నత([త్రగణములు నభము, నహిపతుల్‌ గరుడుండు నశ్వినుల్‌. సురల 
నసురవర్హంబులు నఖిలరాక్షనులు, నసమానగతి. దోంప నన్ని లోకములు 
నరుదారం బొడ(గని యతిఫీతు(డమ్యె, నురవైరియని కుంభజుండు చెప్పుటయు 
నామునీంద్రునితో డ నవనీశు6 డనియె, నీమహామహిమ నాశెటి (గ౦పవలయు 
దాననాదుల బట్టి దప౯ంబు లణ(చు, పూనికగల దివ్య ప్రధమ ండెవ్వా డు 
పరికింప బిలభూమిఫామలు ౬ చారు, వరుస వినోడించువా శెవ్వరనిన 

మును దళాస్యుని నల్చ్బముస్టి ఘూతే మున, వెస మూర్చంబొందించి బిలములో€ జొచ్చి 
యందుగాత (డు వచ్చి యందున్న వారి, చొంద౦బు (గని నిల్వశం౦కించి వెడలి 
చెలిదోచి (కణ వెసనట్టవోస, కులిశ పాతేంబున€ గూల్చినయతే (డు 

'భునుండెన కపిలుందు కవీలుండు నన(గ్క మునుజేంద్ర నీవు నీమహిను యంతయును 
జ్రగ చాఖడ్డశార్థముల్‌ గేల, విక్రమ క్రీడల విలసిల్లు వాంయ 

నభవుండు శాశ్వతుం డసనూనుం డన (దిభువనాధీళు (డై దీపించువాండు 
భూరకోటులనెల్ల 6 బుట్టింపం "చెంపల (బాతియడంగింప6 (బభులైనవాయడ 
కారణభూత మై కర్శజాలముల, "మేరలసకలంబు -మెలంగించువాండు 

'చేదముల్‌' గనువాడు నిష్టుండు కవిలుల డాదినారాయణుం డైన యాఘనుండు 
జిహ్వాలు శాఖలుగా 6 'జెలువారు చున్న గ హర వాసులు కిపిలనందనులు 

నట్టి యాకపిలుచే నవలీలం దనరు, గట్టి మానము దూలి కడు విన్న (బోయి 
మరలంగ"నే తెంచి - మం(తులు6 చాను, బురికినారామీసపుంగవుం డరిగె 

ననన్టిని రఘు రాము. డట(గొల్చియున్న్న, వినుతేవిక్రములె న వీరపుంగవులు 
చరోగంది రఘ హోవృ త్తా౦తే మునకు, మణీయు నగస్తు్యు 6 "డామనుజేం[దు(జూచి 
భూలోక నాథ యీభూరివ్మికము(డు నాలోక సురలోకు6 డౌనిం్యద్రజిత్తు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


592 రంగనాథ రామాయణము. 


శె లాసచాలనక్షుమాబాహు డొన, 'తెేలోశ్యకంటకు దశకంకువింటి 
యాయిరువురకం చు నధికవీరుండు, వాయుతనూజు (డీ వానరో తమః కు 


నాతతసకే్వ్టంబు నతులవి క్రమము, నీతియు బుద్ధియు నిఖిలవిద్యలును 
మకర(పఫావ౦ంబు మారుతిక్షరయ్క, సవాజంబు లకేనికి సియెక కొ)-రులు 
జానకి ఇతకంగ సకలవానరులు, నేనేన యని వూని యేపుతో నడరి 
రంగదుక్తుంగ తరంగమెపాంగి, నింగితో రాయు నానీరధి. జూచి 

కు సన్‌ వెఅవకుండనుచ్చు నలువి[క్రమశాలి యన యామఘను(శు 
జవమున లవణాల్ది ఛశతమోజనంబు) లవలీల లంఘించి యటలంకంజొచ్చి 
జనకజం బొడంగాంచి సకలంబు( జెప్పి, వనపాలకులంజంపీ వనమెల్ల 6 ఇెటీకి 
లంశేం్యయకనయులం లలి మంతివరులు- గింకరకోట్లను గీటణంగించి 
బంభనముక్స డై పలుకులం బజ్జి, కంథరు6 గరలించి కడు 'మేను వంచి 
వాలిన యాల౧క వడి నీరుచేసి, పౌలస్త్యు6 నగరెల్ల € బయలుగా 6 జమరి 


సీకకంకయు( జెప్పి సేమంబుణొనుచు, నే తెంఇనింతవా ండెవ్వంయగలండు 
తి అ--+ హనుమంతుని, .వృ తాంతము;-ఫా-.ల౨-- 

హనుమంతు చేసిన యంకకార్యం౦బు, ధనదుయ'నేయ౦డంతకుండు సేయండు 

విస్థుండు సేయంసు విబు భేర్యదు. డైన, జిష్ణులడు సేయండు "సేయ రెవ్వరును 

ననవుడురఘు రాము (ణా వాక్య యులకు, మునినాథు :గను(గొని ముదముతో (బలికౌ 

నితనికారణమున హిలేసంగమంబు, వికతంబు-గా (గంజి విజయం౦ంబు6గంటి6 

బడియున్న లక్షుణు (పాణముబ్‌ మగుడం బడయంగ (గంటి నాబంభులగంటి 6 
3 జాలవిఫీషణుసకలథ ర్యములు, పౌలింపలంకకు: బతి(జేయ గంటి 

-నేనయో ధ్యా పుర మేల (గంటి, జానకితో (౧సాడ సౌఖ్యంబు (గంటి 

నాకెల్ల 'మేలునీనగచరో త్తే ముండు, శ కొనికావించె గడుల వీతితోడం 

దలపోయన్‌త (డు తీప్పించియొరుల, కలవియే వె బేపానటనంయ = 

ననిపలిావెండియు నంజనాతనయు, మ మం 
వాలినపగవారు వాలినుగ్లీవు, లోలి నెప్పుడు బోరు చుండలానిత య 
తృణలీఐనేలనా టే వేరద్రుకనయు, రణభూమి 


న తూల్ప గా రవిసూనుండలర€ 
లతానె గ, A 
దనలావునా(డేల అుం౦గండొ, తనకునిష్టుం డైన తపననందనుండు 


భాలిచేంగడుందూలి వగలహలునతని, నేలయ్యు శ 


ల్‌ శీంచా "నెటీంగింప్రమనుచు. 
భానుమంతు మో మ్చుపై 


హా స్త౦బు(జేక్చ, ఫన(గనగసు నడవ్విభునితో ననియె 
స ట్‌ 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 6౭0001 Gyaan Kosha | 


| Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత్తర కాండము, | 593 


గతియందుమతియందు నళ క్రియం౦దు, నతువితుండైనయీ హానుమంతునందు 6 
బుకంపలా నెంత పౌరుషంమై న, ధరణీశ గల్టుట త థ్యంబువినుము 

మునిశా పమున వీరముఖ్యు (డీఘునుండు, తనలావు చెలియక తానుండులగానం 
జాలంగభుజస ల్ల § సంపన్ను (డయ్యు, వాలినాలములోన వధియింప(డయె 6 
బరికింపనిమ్మహో బలు డు బాల్య మున, నరుదార (కేసిన యాపర్మాకమము 
వినుతికెక-డునీవు వినంగో రెదేని, వినిపింతుసకలంబు విశదంబుగా గ 
నిరవంద గనకా[డి నీతనితండడి, గిరిచరో తృము.డైన శేసరియు ౦డు 
నశనికంఎత్నియై యంజనాదేవి, సతతంబు(బతిభ క్తి 'సకలంబు నేయ 
నతనికపత్యంబువట్లు లేకున్న, మతివిచారించి యమ్హుగువపు త్తా9ధి౯ా 

పటుకరభ క్రితో 6 బవనునిసాక్చి, యటభుంజకస్థలి నతిఘోరతపము6 
గావింపనెటి (గయా గంధవహుండు, వేవేగ నే తెంచి వెలందినీక్షీంచి 
యెలనోంగతపమున కెంతేయుమెచ్చి, తలవడనీయిస్త మదిగోరుమనిన 


ననువందనంజనయా తే బెంపాంద, ననఘాత్మ నీదయ నఖిలలోకముల 
జనులు దేవతలును సంస్తుతి సేయ, ఘనపర్యాకముండన౮గావిలసిల్లు 
శనయునినతిబలోద్ధతు గృప నేయు, మనవ్రుడు(గరుణించి యట్లకాక్షనుచు 
గారీసండిచ్చిన గర్భవృ త్తాంత,, మారామకెజి (గంప నాత్మలోందలంచి . 

6 ఆ-ఈా4హనుమంతునిపుట్టుక .-ఫా ఈ +-- 
కమలాక్షివినుకొల్లి గరళకంథరు(డు, విమలమై తనమది వేడగ్రాలింపాంద 6 
దనవినో చా రా మధరణీస్థలమున, కొనర ౧బార్వతితో డనురు వేడగ్రావచ్చి 
తరులనీడల నినోదంచాడియాడి, యిరువురుం దమలోన నేఫుదీవించి 
కొల(కులలగీడించి కామరుదీపించి, యులు కూ కమం య కస 
బహుపుష్పముల సౌరభముగ్రో లిక్రోలి, మహా నీయహ సాకాబ్ది మదిందేలి'తేలి 
చందమైసంవూర్ణ చంద్రు డుగాను, మందవాయునువీవ మడిసంత సిల్లీ 
నొనకొని మర్క-టకూ టంబు గాంచి, మనమున (బియమంది మగువయీళునకు 
వినిపించి వేడగా-నీవిధమువు స్రుడిని, ననవుడు హరు(డంతనా౮గాకయనుచు 
నెనసినవేడ,-తో ేర్చడలులికి, పూనినవేడగా నిర్వరు (దారునట్లు- 
వానరయోఫులై. వరుసఃగ్రీడించి, జానొప్పునెంతయు ఫౌఖ్యంబులాంచి 
తమతొంటిరూపముల్‌. 'దాల్చినిల్బుటయు 6 (గ్రమమొప్పగారికి గర్భ మెంతేయును 
దొరకొనిబరువె నం దుదిందాల్ప లేక,” పర'మేశుతో। వేయు పడుచునిట్లనియె 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


594 
రంగనాథ రామాయణము... 


నీవరగర్చంబు నేమోవ (జాల, చేవరదీని నెందేనియునిడుము 

కాచేనిమోరె నం ౫ కొనిపీము, తోదీన్‌ ధరియింపుదురు -గాకీతా 
ననుడుపార్వతింజూచి హరుండునవ్వుచును, నొనర నాగర్భంబు నుర్విపెంచె ట్రై 
గాంతకాలముమోచి కొనియుండిధా(తి, కాంతేశ౦క రునకః 6 గడుభ కిమొకిఠా 
యవథధారుకులగిరు లంబుధులేక్కు వివిధంబులగుమహా వృతముల్‌ నదులు 
సావరంబులుమజి జంగమాదులును, మోవంగనో పుదు మోదంబుతో డం 
చేసనర్యమిదియేను -దాల్బంగంజాల్క నగసు తాధవదయ నను౮ావుమనుడు ౯ 
జిలునవ్వు మోమున జి౦ది వె చాజ, నజీముజీ నాగర్భమందుక వుండు 
'వేయేం౦డ్లుధరియించి వసదానియిచ్చి, నాయతినాకి చ్చెనట “నేనువేయు 
వరుసముల్‌ ధరియించి వారకయున్న, తేటి నీవువుత్ర సంతా నే చ్భనన్నుు 
గుటిచిచే(డితిగాన కోరి(- దై వాజు ధరియింపుమనుచును దనచేతనున్న 
వరగర్భఫలమును వాయుదేవుండు, గురుద యా౦చిత బుద్ది 6 గో మలికొస.గి. 
చనినవిమ్తట సంతసమ్మందియింతి, తనమందిరమునకుం దా నేగుబెంచి 
ద్వాదశ మాసముల్‌ తగంజన్నపిదప, నాదటసుతుంగాంచె ననురాగలీల' 
వనతపోమహిమచేం గన్నయా ల్మ్‌ జుని గనుచాటుగానుండ గనుజాటు వెట్టి, 
లంత (బండులుదేర నంజనాదేవి కాంతారమునకేగంగా వేడగానత (డూ 
శరభంబుగర్చించు చందంబుదో (ప వరుసయబేరాశొట -వాపోవుచుండి 
భూరిజపాపుష్పు పుంజయుకరణి, 'నారంగనుదయా[ ది యందొప్పుచున్న 
చండాంశు బోడగని చటులవేగమునం బండను వేడుక 6 బట్రింగనెగసి 
యరుగ్రానక భిముఖుం డైమింటనరుగ 4 వరిగ-౦చిసురసిద్ద దనుజసంఘుములు: 

వై నలేయునకును వాయుదేవునకు, మానసంబునకునీ మారుతా. జు డు 

నింత వేగముగల6 డిత(డుచ్రాల్యమున, నింతవాండిటమి6ద "నెంత వా ౭డగునొ 
యిట్రిసర్వంబును నిట్ట శేర్యంబు, నిట్టిశౌర్యముగాన మెవ్యరియందు 
వినముగానమునంచ్చువి_స్తయంబందిి కనుంగొనుచుండంగ6 గడకతో నప్పుడు 
కొడుకునున ర్మిలిగూడి వెన్‌ ద గిలి, వడివచ్చుచున్నయా వాయు దేవుండు 

వీ కనుహ్షైంళుని "వేండిమినడుమ్క దాశిశరీరంబు దపియింపకుండ. 
గమనవేగంబునం గలయంగ యొడము ఇమటచి తే డిపా డిసేయుచు(బొలయ 
లీలనవ్వీరుండు లెకి-౦ప(బెకురూ, వేలయోజనములు వెసనా[కమించి 

యవిరళ గతిరశ్ళు లడర (గై కొనక, రవిచేరనరి?-నా రవియయవీ కించి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


595 
ఉత్తరకాండనుూ 


భాలుంకుగావ్రున 6 బి తెంచె గాని, పోలనీత 6ఈదుష్ట బుద్దిరా (డనుచూ 
నారవిచారించి యం౦శళుజాలముల, మారుతసుతు మేను మాండింప(డయ్యె 
నాఫీలగతినప్పు డంజనాతనయు ౮, డాభా'నుబింబంబు నరుచార (బళ్ల 


(గ్రహ ణపర్వమునాండెకావునరాహు, వహిమాం౦శుగబలళింపః నటకేగు జెంచి 
దినకరండున్నయా తెజంగెల్ల జాచి, హనుమంతు ండదలింప నతిఖితుండగుచు 6 
జం(దారగాభయదు. డై చభియించురాహు, విరదలోకమునకు నేగికొల్వున్న ౮ 
బురుహూకు గను (గొని బొమలుగీలించి, పరుష వాక్యంబుల6 ఒలిగారోషమున 
శాకాసుధాకరు రవినమావాస్వ, నాకాంకటికి నీవునాండిచ్చి నేండు 
వానోటికడివుచ్చి నాశేంద యొరున, కీనీకునుచిత మె యిపుడొకగారాహు 
“నాకం మొమునువోయి నలినభాంధవుని, ' ౫ కొనియున్నా (డు కోడిమితో ననిన 
నాపలుగా-లకుమండి. యాఖ్గండలుండు, కో పరకాతు (డె కొలువుచాలించి 
శీలాకరాళ మై ేలవజంబుల (గ్రాలంగసంచిత -గాశ్రుండైపాలిచి 

పన్ని తెచ్చిన తనభ(ద్ర సామజము6 బన్ను గా (గరిరాజపట్టంబు దాని 

క లాసగిరి టోలు గాాతంబుదాన్సి నాలుగుకొముల నలినొప్పు దాని 

ఘనతరోన్న తిమింటం గడచినయట్టి, యనువై న యాౌన్నృత్య నుమరెడు దాని 
మదములా లెగాడు దాని మద గంధములకు, ముదముతో ( దుమ్మెవల్‌ మొగి మోయు దాని 
బొందినరవి చేత బూర్వా[దిభంగి, సిందూరతిలకంబుచేనొప్పుడాని 6 

గనకరళ్శులం బొల్బు ఘంటలదాని, ఘనతరోన్న్యతి' మిన్ను గడచినదాని 
'నెరావతమునెకిగా యధిక తేజమున, నారాహుమున్నుుగా నాదిత్యుకడకు( 
జనుదేర నప్పుడా మై ౦హిశేయుండు, ననతిదూటంబున వానుమంతు6 గాంచి 
వడిమో౦ద బజులేర వనజాస్తు విడిచి, కడిమి నతే(డు వానిం గనిసపట్ట నెగుసె 
నంతకంకీరవ మలుకతో నెగయ, నెంతయు వడి6 చాటు నిభముచందమున। 
నింద్రయిం_దా యంచు నెసంగినళ్ళీతిల జం్యదారి పజలేర జంఛారి చూచి 

సై ౦హిశేయా భీతి సంచలింపకుము, సంహరిం చెద వీని 'సమరోర్వి ననుచు 
గమకింప మికిగా లగలికతో నతండు, నమితవి[కమళాలియె సయ్యభమించి. 
యీపంకు కడు దోర యిది సారమనుచు, చేపుననయ్యిం(ద్రు నిభమున కెగసి 
(వళయకాలమునా6టి పావకుభంగి, బలువిడిం గవయు నప్పవనునిభ౦గి 
వ్యజమపళోజ్జ్వలజ్య్యాలలు నిగుడు వజంబు6 గొని పూన్నివై చె వై చుటయు 

నది దాంకి దాపలి వానువెల్ల విటిగి యుడయా(ద్రిపై 6 గూలె నురుమూర్భతో డం 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 

Gg రోంగనాథరానూయణము. 
| 

బ్యుతు డై సయం జూచి పొడము నయ్యలుక, వృగకౌరిడే నల్లి అ గంధవహు (కు 
(పజలనంద జ యాగపశువులభం౦గి, నిజగతి నూర్పులు ను + 
యుగగుడే తనుసంధు లాండొ౦డ విబుగ, న్మిగహించినవారు స్‌ హల 
జగములన్ని యు ననుష్టానముళల్లేక, నిగమశాస్త్రంబులు చెరపంగ లేక 
నిగ్యక ర ౦బులు -నెరి. చేయలేక, యత్యంతశూన్యంబు లై యుండిరంతే 
"ఫలములు వెస(గొంచు బదాయశాత్సీ యలరెడు 'వేశుక న్యాశమ౦బునకు 6 
జనుచెంచి పల్లవశయ్య పె 6 మిక, తనయుంకు లేమికి. దద్దయు వగచి 
మమొకళాడం బోయెనో యీకుదూరకు (డు, అకగాటాయం౦చు నాయడవిలో నెల్లి 6 
(దిన్తుర కానక ధృతిమాలితూలి, [కమ్మి నశోకాగ్ని గడువేగుచుండ 
భ(దేభగామిని పతిమైనయట్టి, య(ద్రిచర ్రశైస్టు డై నకేసరియు6 
తనమనోవీథి నెంతయు6 గాంచి చూచి యనిలవరా త్మ జుం డాయుదో యాది. 
గందుకచం|డ్రికాగతి నొప్పు భాను, నంద౦బుగని ఫలంబను కాంక్ష (జేసి 
యాశటిపెల్లున నటనీవు లేమి, సోంోర్వ లేక చానూర్యబింబంబు 
బండని తలంచి దోళ్చలళ క్కి నెగస్కి చండాంసకడ శేగి జంభారిచేత 
వాతు(డయ్యెనని మజి యటమి6ద నడుచు, కతేయంతేయును | బియకాంతకు6 జెప్పి 
యూరారి నెమది నుండె నున్న౦త, మారుతిచేతను నూనముబ్‌ దూలి 
బంధుర లేజముల్‌ పరివోయి దివిజ, గంధర్వయక్ను రాముసముఖ్యు లెల్ల 6 
గడు భీతితో గూడి కమలసంభవుని, కడశేగి వినతులై కరములు మొగిచి 
మొగి బహు 'స్వేదజంబులు నండజముల్కు నొగి జరాయుజములు నుద్భిజ్ఞ లును: 
ననంగనాలుగుజాతు లైన జంతువులు, మునుమమ్మని రించి ముదముతో మాకు 
'నాయున్సలాగినిచ్చి యాయుష్యములకు, వాయుదేవుని నధీశ్వరుంజే సి తెలమి- 
నాతేండుమోయాజ్ఞ నఖిలజంతువుల, ఛాతిగానదిమొదల్‌ పాటించు చుండి 
యీ'వెంటనోమాకు నింతనిగ్రవాము, గాపె౦చెనిప్పూడా సంధ వాహుండు 
'జీవాగేహాద్వార్‌ దేవాళీసీమ నూహింపలోపడి యుండుటంేసి- 
యవరోధముననున్న య()తఃఫురంబు నువిదలయెలు (గులు నూర్చులనలమె' 
జేవ(ప్రజాగాథ దేవలోశేశ, మావిన్న పమువిని మమ్మరక్షింపు, 
వాయు పీడితులమై. వచ్చినమాకు, నీయు(గన్మిగహ మిప్పుడువలదు' 
ఆనివిన్న వించిన [గా వాక్యములకు వనరుహగర్నుండు వారితోననిమొ 
విను(డుమిోరిశున విధ'మెల్ల( చెలియ, ననిలునకంజన యను దానివలన 


య 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5916602012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


కలిశిందనూ జు నా కపీ చాలకుండు, ఫలకాంకునాదిత్యు 6 బశ్లుబట్టుటయుC 
గని రాహుదే వేం[దు కడకుజేగంప, చనినేయునూతన, స్వఖాః నుండొకంతు 


ఖానుంబట్టినవాంయ పడ్డ న్య వచ్చి, వానినివారింప వలయు నీవనిన 

జానీ ల్లి యక (శున్న క పుర వాసవ డురుఘోర వ[జఘాతమున6 

బరవళు గా చేయ బవను6డా తెజంగుం బరికించితనయుని.పై పె గూర్మి గలిగి 

ఖలనూదనుండు లోకపాలు6కుగాన, బలభేది కెగ్గుగా 6 sabes 

యళరీంయెచొచ్చె నఖిలజంతు వుల; వశగతి(బవనుంకు (పాణముల్‌ బలము 

బ్రవనుంకు భాతుసంబంభకారణము, ప పవనప పఖఫావంబు6 బకికింపనరుదు 

' భువన(తయా ధారభూతమయు౦డు, పవనుండు లేకున్న 6 బడు శరీరములు 

క్రానునయబవను(కు కలుషి౦చినప్రుశు, బీశ్రలశేవెంట సేమంబుగలుగు 

| భూంిపష్పుడూర్చుల మెల(కువలేక, యూరకనిలు వెండియున్న భూజముల 

| గతినున్న గతిసదాగతి గానంబాసి, గతింబకుతొ నింటి గతిగెల్ల అగతులు 

See మతివిచారింప, ననువై న తెజంగ౦చు నప్పుకుకదలి 

'భర్వనీ ర్వాణులు సర్వగుహ్యకులు, సర్వగంధర్వులు సర్వరాతసులు 

గర్వయకుం కులుమజి 'సర్వసంయములు, 'సక్వప్రజలు గొల్వ జలజసంభ వుడు 
టవనుపాలికిచేగం బవనుండునచట 4 బవిఘాతే మున (జాలం బరవశు (డైన 

శొడుకును చాగెత్తు కొనివిపాదమునం గడుగలంగుచు[బన్గా గతిస ౨(భమమున6 

జకగా౦గ చెదురుగా 6 జను బెంచి మొకెగ్రా, _మొకిరాన నాచతుర్శు ఖు6డు మోదించి 

యనిల నిలలెమ్మునిప లై- యత ండెళ్తుకొనిన, వనచరాభకాకు పారవళ్యంబు (జూచి 

ప నిందుళళ్ళు లకు, ఘనతరస్నే హంబు గలి గనోయనం 


వవము[దికారుచుల్‌ నమిరచు 0(ద్రికలు, నవిర లిస్టితినొప్పు హ స్తాంబుజమున 

ఈంగస ష్టూర్మ నమ లనచేయ, సంగత్మపాణుండై చయ్యననతే డు 

కలువయం ల ద నలిందేజీపాలి ఇ), జలముచేబెదలిన సస్యంబుకరణి 
కంతనందను (జాచి యంతేరంగమున, వంతయంతయు వాసి వాయుదేవుండు 
సుపహాకవను మునుపటియట్ల) వదలకప్రజలందు వర్తి ౦ప6దొణ6గ౫౮ 

టలు నాదురవస్థం బాసి మోగించి, రజుండప్పుడనిలజు నబకీంప దలంచి 
ఇరలనందటు బిల నురరాజయము (డ, "వరుణు(డయీోశాన -వెశ్వానరుండ 
వనదుండ చె "ప్పెదం' దగుహితంబొకటి, వినుందంమోరందణు విమలచిత్తోముల6 
కడకు సళ్ళ వాక కార్యంబునునకు ౧, గడు(బి)యంబున మోద ౮గగాపింప(గలయు 


11 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


1 రామాయణము. 
కః రంగనాథ రామాయణ 


-గాననందణము నీకపికమారునక, మానుగావరములు మనమి తృమనియె 
ననవ్రుశు బి) యమంది యంజనాతనయు 4 గనుగొనితన వజ9ఘూతంబువలన 
హనువటువిబుగుట న ఖిలలోకముల, హనుమంతు (6డనుపేర నధికులె పరయ 
చాడాహు వజిగూతేమున, జావ్రలేకుండంగ శతమఖు(డపుడు 
దండవాసు (డు కాలదండంబుచేత్స దండిమృత్యువుచేత దండింప (బడక 
యున్న యరోగంబు "లెవ్వియు లేక, యున్నతశుభమూ క్కి నుండంగని చ్చె 
దయతో డవపణుండు తేనఘోరపాశ, చయముచే జలముచే6 జాకుండని చ్చె6 
చనచేతందయన యాయుభంబులచేత, మొనసీచావకయుండ ముకగ్రాంటియి న్చె6 
గరమొప్పనగ్నియు 6 గనకకుండలము, లరుడైనక చ్చడ మథిలతో నొసయొం 
దనగద తాశున ధరగాలకుండ, ననినసాధ్యు:డుగా(గ యతేశుండిచ్చె 
మునుమిడి "నేర్పుతో మునువిశ్వక ర్య, తనయొనర్చిన యాయుధంబులచేత 
మరణంబు లేకుండ మన్నించియిచ్చెల గరవలిబిట్టల్య-* గడువేడ్య-తోడ 
.నితండువి ద్యాభ్యాస మెన్నండు సేయ మతియగోరునా(డు సమ స్త శాస్త్రములు 
'నశుపమగతివచ్చు నట్టు గాని చ్చెల దనతోడి తేజంబు. దగభ్గాను(డిశ్చె 
చజియుందకిానసురల్‌ మారుతికపుడు, వరములీరీతిని వరుసనిచ్చుటయు౯ 
"బాయనీమునిశా పభయము లేకుండ, 'నాయువగ్గలముగా నజుండి చ్చెనిచ్చి 
'యనిలునిగనుంగొని యనఘనీసుతుండుు వనచరశేస్టుండు వరకీ రి భునుండు 
నసహాయశూరుంకు నసమౌానబలు (డు, పసగల్టువాండు విద్యాంసుండునము టీయు 
ననివార్యసత్తు పండు ననినజేయుండు, ననుపమతేజుండునె (వాల (గలడు 
కామరూపము కామగమునంబునెపుడు, కామి౦చునప్పుడు కల్లు నీత నికి 


తామ చందు డులోకరతకు బూని, యామినీచరల రూపడంగంచునాయ 
జయమురామునకును సమఠ౦బులోన్క భయ 


కడునద్భుతములెన కడిదికార్యములు 0) 


మురావణునకు( చాటించునితండ | 


గడిమి మై బైకులు "గావింప(6గలండు 
ఐిజయంబులితనీకి వినుమంచు (బలికి, నిజలోకమున"ేగ నీరజా నను (డు 


నమరులుతమతమ యావాసములక్రు నమరంగంజనిరంన నాసమిరణుండు.. 
నందనుగొనియ౦జ నాదేవికడక్రు, నందిత హృదయు6డె నలినేగుచెంచి 
సుతునిచ్చి వరములు సురలు నీసుతున, కతిమోదమన నిచ్చిరని యెొజీ.గ౧౦చె 
నంత శేళవమున నంజ నాతనయు, డంతంతం జని శాపసా(శ్రమంబులకు 


మునుల కృహాౌజినంబులు | 
ల కృస్తాజిన వల్క-లములు (, గొని వృక్షా ఖల(గ్రుమరు చుండి 
గుమ్తురుచు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత్తర కాండము, 599 


వనోమాస్నులార్చు చు నొగిన్చక్స్భువాది, హోమసాశధనములు పవోమగుండముల 
నొండొండనె చుదు హోమవేదికల(, గుండల ఘృతములు కూలగ దోయు చును 
జినరాళ్ళఫాండముల్‌. చిల్లులువుచ్చి, చనుచు నివ్విధమున సంయమీశ్వరుల 
వారక వారింక వారి చి త్తముల, వారిజాసను దివ్యవరళ కి 6 జేసి 
తముఘోరశాపముల్‌ చా(కలేకున్కి-౧ తదులోనం బరికించి తాలి నేయుటయు 
దానికి మదిలోన దాశి కేసరియు, మానుగా6 బవనుంకు మాత యంజనయు. 


దనయు(డ వలద౦చు6 దగు బృుది(జెప్పం 'వెనుక6 బల్మలు నిట్లు 'నేసరించుటయు 6 
గినిసి ఫఛాన౯ వులు నాంగీరను లనంగ్క నవఘ తేపోమూర్తులగు నుహామునులు 
వీవెటుంగకయుంశు నీలాన్ర ననుచు, నీవీరు శపియించి రీతండు నంత 
నాయా(శ్రమంబుల నతిశాంఠరవృత్తి 6 "ఛాయక మునులకు భక్తు (డై యుండె 
నంత నాయ౦జన యాక్ష్మేజు6 జూచి, యెంతయు ముదముతో నింపార బలికె 
ననమఘ నీమామలు నతిబలోన్న తులు, నెనయ. గిషాంధ దా'మేలుచున్నారుం 
గానకొని నీవేగి కో రె౮- నందుండి, యిన తేనూభవునకు హితమర్శతి వగుదు 
వారక వతి౯౦ఫ్రు వాలి సుగీవు, లారయ( దమలోన నరమర లైన 
సుగీవునకు. బూని శూరతే మెటిసి య్యగజు నావాలి నుర్వి గూల్చకుము 
అరయం౦గ వారు నీకఖి౯ నిర్వురును సరియె కావున వలు సమరయత్నంబు 
ననవుడునా గాక యనికేలుమొగిచి, మనమున నతిభ కి మౌత కిట్లనియె 
'ాతిగా నాకు న్మీబహ్మచర్యంబు, ఛాతయునొసలొను దకగానాచేత 
(మొకిరాంచుకొన(దగు మూతి౯ా యెవ్వా(డు, అక్క-జంబుగ దయ నానతిమను (డు 
ఓపవనాక్మజ యొనర నీ'మేన్క దీపించు చున్న యీదివ్య భా షణయు 
లఘదారం గాంచిన యతండు నీకొడయ( డరయ నీవసుమతి ననఘాతే య౦చు6 
శనతల్లి వలికిన తోథ్యంబ యనుచు, సునమున హ గ్షించి మవానీయశీలు6 

--49-ఈ-+4 ౪౦జ నేయు(డు వాలిస్సు[గ్లీ వుల కడకు గిషిగ్రాంధకు| వచ్చుట ఫా-ఆ ఆ 
దలకొని సా స్టాంగద౦డం౦బు జెట్టి రి యెలమిసద్భ కీతో నెర(గి మాతేకును 
మనమున వార్లి ౦చి మవానీయశీలు ౪ వలగొని నిల్వనవ్వనిత డీవింప 
నలరుచు6 గిష్వై౦ఫ .కట వేగ నేగి, నలరు చచ్చటిక ఫ్రులంత అు మొకిి- 
వాలిసు[గ్షీవుల వరుసతో 6 గాంచి, వాలంగ వారిచే సతుగ్భాతుల్‌ వడసి 
యరమరికయు లేక నంద జిలోన, నిరవంద స్సుగ్లీవు నిష్టు(డై యుండె 
శీతినాళ 'వాలిను గీ వ్వబకండ్రి, వితతి తేజు(డు బుతువికజు ౧ డన్పేర 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


విరాజా కడు బద్ద కాలంబు Ep నిఫ్రుణుండై రాజ్యంబు "నెమ్మితో. జేసి 
చలోోక మునకు నరిగినపిద పృ, నమరంగ మంత్రే జ్ఞాలగు మర్యతివయలు 

య వలనొప్పంజేయ, భాను 'తేజుని వాలి బట్టంబుంగట్టి 
శాతయ గావించు నధికారమునకు, భాతిగా సుగ్ర్‌ వుం బతింజేసీరంత 
నగ్రికి గాలికి ననుకూలవ్ఫ తి, నస్టాలంబుగ చెయ్య మైన చంద మున 
వనజా పృసుతునకు వాయువు చుండు, మనమున నర లేని మం(గ్రియెయుండ 
చారకతిమలాన వై రంబు నర్లు, కూరుండౌ వాలికి సు[్షీవునకును 
(వాలిన గడిమిమై వాలి సు(గేవ్ల, నాలంబులోపల నదిమొడల్‌ గా 
బరిభవింప(గం జూచిభానుపుశ్తునకు:, పర మాస్తుడ య్యు నీపవననందను (కు 
నీథంకు నిజశ కి యెజింగి మారొరైానిన, నిరనితో6 బోరగం నెవ్వరు గలకు 

వనముల గలంగించు వాయువుభంగి, కనలి లోకము లేర్చు కాలాగ్ని కరణి 
నొగి (పజాసంహార మొనించు జమున్సి పగిది6 చేక్చినవయస్లు పావనితోడ 
వాలినానెవ్షయు వాయుపఫు[చుంక్కు ఖాలాతునై నను బంధింప (గల(డు 
"ాహుబలో త్నాహా పటుక్నక మాదు, లూహింప నితనికి నొప్పు లోకముల 
_జలజూదార్థథ వుచేత ళస్తా(శ్ర్రంబు వెలయంగనీత (కు వినియెడు నాడు 
ఉదయా స్త నగముల నుగ్ర్రాంళు కేకు, వదలక కనక్శది వల(గొని తికుగ 
దాలేడకవటి నాఖిలరళ్ళు, లాతలేగతిం చా6ంక నఖీముఖుం డగుచు 
ెరించి రవినోడ, జకియమించువాండు, ఘోరంబుగా నభోగోళ మధ్యమున 
హిత బుద్ధిం దపముల చె బ శాస్త్ర యుల, (పతివాడు విను బృహాస్ప తియు చారని ళీ 
శానుమంతు వలేణాన యది చెస్ప నరుదు, మనుజేర్యద రావణు మర్లి ౦చుకి”రకు | 
యనిమిషు లూహించి యవనిలో భాను తనయుంకు నించుంకు తారుంకు నలుడు 
గజా(కు గవాక్షుంక్తు గంధమాదనుడు, విజితవిరోధులు ద్వివ్‌థ మెంద వులు 
భూ రాగగణ్యులడు జ్యోతిక్షు ఖుంకు, వీరొదిగా కపివీరు బె కనిన 
భూలోక పతి మునిపుూోశ్రఃజూాచి, వాలిను! (గీవులేవనితేనందనులు 

--౨-౨--పు-+ వాలిసు గ్‌ వలయు బుక విరజా నియు వృశాంరతేయు.3-ా- ఆ 

యాబుక్షవిరజు౦డు నత డెట్టివాండు, గాకవంబునన్న భటజన్లు (డనియె 
నావనంబున నొక్క నాకు 'సారదుయు, భూవరవచ్చిన ఫూజలావించి 
' వాలిసు[ీ వులన్వారిజన్త౦బుం) బోలంగవినర బీతి ఫు క్రైడుననుచు 6 
దప్పశేనడిగినం చాపసోత్తము(డు, చెప్పినకథ నీకు జెఫెద వినుము 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5916602012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


తెర కాండము. 601 


అఖిలకిర్హర సేవ్య మగు చున్న "మేరు, శిఖరేం ద్‌ మ న్య మశిఖరంబునండు 
జాముగాయాజనళతే యా. తభూమి మానితే౦బుగ సఫామండపంబమురు 
నచట యో గా భ్యాసమరవింద గర్ఫు(, చడలితు (డై సేయునప్పుడాతనికి 
ఇలువడుకన్నీరు వెసగోలణుచ్చి, యిలమీ(దవికుచుకు సెసంగు తేజమున 
విఈతింప (దగబు క విరజు (డనం౦ంగ, వనచరు (డయ్యె నవ్వావరో త్త ముని 
వనజసంభన్సుండును వాత్సల్య మొస్పం గమంగొని కారుణ్యకలితు డైెపలికె [. 
నిఖిల దేవతలకు నిలయ మెయునిక్సి సుఖతరంబిన యీసువభూనరంబు 
'బాలుదునింద లివవంబుల కంచ నూలు, ఫలభోజు లె మమ్మ బన్ను గా గొల్చి 
శొడుక నీవ్రండుము కొంత కాలంబు, కడు "మేలు సిద్ధింప (గలదు నీకనిన 
చెలమినీయా నతినెడపకచేయం గలబా(డ "నేనును గడుభ క్షీ_మెొకిా 
దివిజా(దికలయంగం దిరిగిపకంబు, లవుఫలంబులు దిని యతితృప్తుండగుచు6 
బకిపకళ్టి ఫలములు 6 బరువంపువిరులు 4 బరువడిం గొనివచ్చి పంకజా'సనుని 
ననిళంబు' సాయం౦తే నార్ఫవవిధుల, నమునమారగోలుచుచు నుణీ యొక గా నాడ 
ఆంగధు యదకపా నాశక్ము తరపు, శృంగంబునకు (బోయి ఇలువొంయచుండు 
నీరపోత్పలముల గానయుగంధముల, వారకదికుగ్రాలు వాసించుదాని 
కలహ౦ససారసకారండవాది, జలపశీరవముల సరింజెల్లు దాని6 
బదతలంవులకెంపు (పకటంబుగాంగం, (దిదివాంగనల చేర 6 జీశీనదాని 
మభుపాననువలోల మభధుక రావళుల, మధురగానంబుల మావ్‌నదాని 
రంగ త్తరంగల శాలుఫుప్పాళ్లు, (బుంగుండె "వల్టయంనంటోలు పారుదానిం 
గడునొప్పుగలమొక[౮- కమలాశరంబుం బొడ(గని చేరంగపోయితిరమునే 
నాపోవంబమొళి తాంగుందై *లము, లోేపినయటు(గోలి యుదక మభ్య మునం 
దననీడయొడంగని తన్ను లై కొనిన, వనచరుండెవ్వ6డో దెరిగాయోలు 
వీని స్రుదనంచు వసంజొచ్చి యలుక, మానసంబునయిట్టి మడువులోన్తు టి క్‌ 
, ముని౮గి లోపలనెల్ల మునిమిడి వెదకి, తననీడగానక తి ప్పెంొమృనుదు 
ఆలషాకరస్కీ కి జంగమత్వంబు, గలిగనోయన నొకగాకాంఠయె వెడలె, 
మెజుంగునిల్సినభంగి మెటయునంగమును, నెటులోొగిగిర్రిగొను నీలెకోములు 
పొడ వై నముకుణను బొలుపారుబొమలు, నికువాలుగన్నులు నిద్ద౧ఫునుదురు 
[మెరుగారు వైపర్రాల్లు మెల్ల నినగవ్రు బరిపోనిమించుల -బాహుమూలములు 
తియ్య క మోవియు దృష్టుల మెరుపు, నొయ్యనిచయ్యులు నొప్పారు మెడం 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 6920001 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


రంగనాథ రామాయణము, 
602 
-నెక్కా-న్న చన్నులు నిరపేదనడుము, పిక్క టిల్లెడివర్తిసిటు(దు చెన్నారు 
లసితగళ ౦బునులలి తా ఘీయుగము, కిసలయం౦బుల నవ్వు కెంగలుగవయు 
ననటిబో (డియలట్లు నమరు పెందొడలు, వనజసోదర మెన వదనంబుగచ్లి 
సకలాంగలావణ్భ" సౌ భాగ్యయులను, సకలలోేక ములందు సరిఇప్ప రాక 
కొలనితీరంబున. గొమశారుచున్న, యెలదీ పగిది నయ్యెల నాగయొ"ప్పె 

నంత పద్య జు:గొల్బి యందునాండిర్యదుం 'డెంతయుముదముతో 'నేగుదేరంగను 
జలజావ్తుండును శరచ్చం(దైకావిసుల, జలఫ్రూర్య మైన యాజలజాకరంబు 
నుపకిభాగముచేర ,నొగిసుచేష్యభుండు, తపనుయ నప్పుడాతన్వంగి (జూచి 
దపకాకావేగంబు దనరుది త్రముల్క దర్పించికదియంగ. దమకించు నెడను 
స్థృలితశేతనుర లై "కాంకులుదీక్తి సలుపనొల్ల క నంగనసంనసేఖ్యములు 
బలభీనెవలన వెల్చజినవీర్య౦ంబు, చెలువాందనయ్యింతి శరము పైనుటికి 
చాలంబుద డి మంగ వడినొ ల౮-6(గాన్స వాలినానుదయిం చె (వాలు లేజమున 
నంచితమతి నిర్యదుండాతనూ జునకుం, గాంచనమాలిక6 గడు (బీతిని చ్చి 
సురలోకమునకే 7 నూర్య వీర్యంబు, పరికింషగీనంబు పయినొలె[- (గాన 
నుగా౦శునకు న త్తలోదరివలన, సుగ్లీవుండనియెడు సుతుండుజ న్మించె 
నంత.నాతనీజూ చి హనుమంతుతోడ, సంతసంబున నిష్ణసౌఖ్యంబుజేసి 

వినుత తేజంబున విలసిల్లు చుండు, తనయుండవీవంచు దయతోడంబలికి 
తపనుంకుకందర్పదద్చోపహా తికి, నప రాప్లింగ్రుంగకనరిగినట్లరి గె 
భఛానుండమృజునాండు (పథమ్మాదికరుగ శూనుగా(దనత్రొంటి మగరూపుగలుగ 
స్మిగపళోగుయు బుక్కవిరజుండావాలి, సుక్రీవులనియెడు సుతులందోటొగానుచు6 
గాయరూపంబులు గై కొన'నీర్చు, నామహావానర్తులగువారు (దాను 
చేవతలమృతంబు దృఫ్టవోం(దావు, కై వడి(దేనియల్‌ కడు(భీతిష_దావి 

చను బెంచి (మొక్టాన చతురాననుండు, తనయులతో నొప్పు తనపుతు9ంజూచి 
వీనులకీంపయిన విమలవాక్యముల, మానసంబలరింప మదివిచారించి 
యింకరత,ణద కుండిత యంచునొక్క-, కింకరునీక్షించి కృపతో డయలికె 
నిరాణనిపుణత "నెజయం౦గవిళ్వ, కరు నిపంపునం గడునొప్పు గాక 
యకలంకమణికాంచ నాదులంబొల్చు, మరకశోరణములు మహిత సాధనములు 
(“లు మూడ్డువుల్‌ నింికుబు దించు (క్రీడావనంబులు( గృ(తిమా(ద్రులును * 
సుకు చిరకాంచన సోపానపంజ్తు. లకు డైన వాకిళ్ళు నమరువీథు 


Sor 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
ఉత్పరకాం . 603 
భునమణీ మయమగు కోడి(దిశిల్బ ములు, ఆనువంద (౧షిర-౦ధ యను పట్రనంబు 
-వరవుననిక్మించి వీర వానరులం బొరినంద -నేకలంబుట్రించినాండ 
నప్వురంబున కితే (డధిపతియెన, నొప్పాగరమ్నీంచు నొగిందరుచరుబ 
నటుగాననతినితో నటకు నీవరీగి పటుపరా[కములైన స్లవగపుంగవులం 
(చియముననంద అం బవిలువంగ (బంచి, నయమునమన్ని౦చి నాపలుం-6 బెవ్పి 
య[దిచరేస్టు లనుమతింపంగ, భద కికీటాతిప(తౌదు లమర 
విఫ్రులపీరంబున విలసిల్లు నునిచి, కపీరాజ్యపట్టంబు6 గట్టు మోలేనికి 
గచ రాధీశు-డె కిషిగ్రాంథ కితయ, పరిపాలన పౌడఢి6 జరగు౮గాకనుచు6 
బనిచె నాతండును (బహవాక్యబు, వినీ లతనూజులతోడ విలనిల్లుచున్న 
యాబుత్న వీరుని నతిభ కీ 6 గొలిచి గారనం౦బున నేగి కపిపుంగనకు 
నా 
నజువాక్య చిుటిీ (గించి యాతే శాత (డని, [పజల్లాపష్ప6 గిషిగ్రాంధ 6 బట్ల్టంబు 6 గస 
బట్లాషికు (ద (బ్రహృనందనుయ, ప్లై సిరులతో డం బట్టనం బనర 
ఈ : లు 
'సంతసంబున6 దన్ను సకలవానరులు, -“నంతయు6 గొలువ౦గ నెల్ల కార్యములు 
నోజ మంత్రులతో డ నాగి వివారించి, రాజనీతిజ్ఞుం దె రమానుర క్రి 
Ra me 
చెల్ల దికగ్రాలయందు చెప్పును నాజ్ఞ్జ, ఇల్లంగ రాజ్యంబు సేయుచు నుండే 
నమలా సృకులవర్య ఘనతేజులై న, యమశేంద్గ సుతునకు నరగ్రాఫ్రతునకు 
— a 
వినుతికెకిన బుకువీరుశు మొదల, జననియై యటమి6ద జనకు(డైనాయ 
A pry ఈ 2 oY న 
ఈపుణ్యకథ ( (దితి నెవ్వండు స్ప నాపుణ్యునకు విన్నయట్ట పుణ్యునకు 
నీ ని 
మాను'గా సిద్ధించు మహిత పుణ్యములు, గాన గలా దో నికు( me న 
సౌమిత్రి సహితుడై సంతో షమంది), యామునీశ్వరునితో నవనీశు (6 డనియె 
వాలిస్సుగీ వులు వాసవారుగాలకు, భూలాోకవినుతు లై ఫుట్టిన "తెజంగు 
పరికింప నురుబాహుబలప ర్మాకమము, లికువరందును గల్లు కేమి యచ్చెరును 
nS 
మునినాథ యీకథ ముదమార నీవు, వినుపింప నీచేత వింటి నేననిన ] 
నింకొక్యా కథ నీకు సెజిగింతు వినుము, లంకేరయ్యదదమన యా లంజేశ్వురుండు 
పరమపావన సీత6 బట్టిన దాని, కరయంగ గారణం బడియొండుగలదు 
_౨౨-ఈ+రంావణుండు సీను బట్టుటకు6 -గారణముఖ-ళా-*ి + 
3 3 వ 
అది నీకుం జెస్పెద చా తెజం గెల్లి, విదితేంబుగా నీవు విను మొక ae vi 
కృతయుగంబున దశ[్రీ వుండు జగము, నతిభీతిం జెంద ెల్ల౦దు. గ్రుమణు 
గ హనీయశా౦తి 
నారంగ ట్రహజుం డైన సనతుగ్రా మామ డున్నెడ *శేగి నుహనీ 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
604 . రంగనాథ రామాయణము. 


నకలంకగతినున్న యతోనికి (మొకిరా, ముకుళిత హాసు (డె ముందట నిలిచి 
వినయంబునో ౮ బలె[- విళ్వలోకముల్ప ననమఘ నీవెటుగని యర్‌ ౦బు లేద 
యకుటెలబుద్ది చేనడి ఇదం గాన, సకలంబు చెటేగింపు చతురాస్యతేనయ 
యమరకులకం౦ టె సత్వాధికుం డెవ్వం, డమభు లెవ్వనిశ క్కి నడ(తురు రిఫ్రుల 
నిములను జన౦బు లెవ్వ నిం గహర్చి, -నెమి (గావింతురు నిఖిల భూ సురులు 
బనమమోశీం్యదులు 6 బరిఫ్రూర్మ బుద్ది, పర(గంగ నవ్వని ఫావింతు 'రెలమి 
యను6డు గాదశకంఠు వందు6 దలంప్రు, మవమున నెటేీ.గి యమహమ్లహి తాళ్ళు డనియె 
యహ నీధచులైన పరమమోగులక్రు, (టైహ్మాదిసురలకు 6 బరికించిచూడ 
“నెవ్వవియుక్పృత్తి యొజుగరాకుంక్వ, నెవ్వంయి లోకంబు లెల్ల ౮బాలించు 
నగిశంబు డేవాసుశాను లెవ్వనికి, వినతు లెవ్వనినాఖి జవ జన్మించ 
సచరాచరములై న జగము లా(బహ్మ, రచియించు నెవ్వాని రమణీయశో కి 
నమర గెవ్వనిజెంది రఖిలదేవతలు, నమృతంబు( [దావుచు నధ్వరంబులను 
శరండు నారాయణుం డావిషునుహిము మతినిదరి,-౦ప సమర్జుం 'డెవ్వాంతు 
పరత త్త సర వేదులె పాంచరా_తాద్కి పరమాగమంబుల బహుపురాణముల 
తులాల సకలశాస్త్ర ముల, సక లమోనీర్యద్రులు చర్పింతురలేని 
ననమురాఖియాకులా నఖలరాక్నసుల, సమర౦బులోపల సమయించుకొఆకు 6 
గరముఅ నసిగ'దా మిడ్రాదులమక, థరియించియుంకు నాదానవాంతెకు (కు 
నన విని దశకంకుండా వాక్ళములకు, మనమున నకుదంది మజీయు నిటనియెం 
జ|క్రిచేరణయూామి జచ్చినవార్కి షక్ర మంపులవే అ వినుతింప నేల ర 
మసువె రిచేనాజి మరణమైచన్న, యర్గిష్టండేగతి బాందునదియె టి (గంపు 
నావుదునిని యాసనతు-మారుండు, రావణువీకీంచి రజనీచరేం[ద 
యితరు చేరణభూమి నీల్సినయట్టి, ధృతిమం్న। తులకు (గల్లు (ద్రిదివసౌఖ్యములు 
(655 పోగ యల్‌ దీరినపిదపం, పపతం తపాల లొగల్లు 
విష్ణుచే(జచ్చిన విక గ్రయలకు, విష్తులోకము నిత్యవిభవమై ఇల్లు. 
బుండరీకాతయుంకు భూ9కో పంబు, నొండొక్క-వరమును నూహింపధరియి 
దనుజారికో పంబు6 దపముశ( తులకు, వినుమంచు( చెప్పిన పింశతిభుజు కు 
వారకయా డై క్యవై రితో [వెరు 'మేరూపమునం శీ రి హేతువునాకు 


విటుమో (ద TI, సమం కడువివారింప 


నానువామోగియు నాఠలంసణే ౧), యామినీచరనాథ యను మానముడుగు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత్తర కాండము 


కమలనాభు డు నిన్ను 6 గయ్యంబులోన, సమలంయ౦ప గలండన్న 'ఉంతోవమంది 

యుట్టిగాండసురారి యెణీ(గింప్రమనిన, నిట్టానాండని ఇప్ప నెవ్వరికలవి 

యువ నేనెటి(గినయంత చెప్పెదను, వీనులారంగనీవు విందుగాక నుచు 

వాదినానాయ(ణు నాద్యంతర హి తు వేవనేపు గ్గని సర్వవిభుంచెప్పందొణలొ 
జేవదేవుంకు సర్వచేవతారాన్యు! / శావిష్తండప్రాఫ్యుండ్యప 'మేయుండు 

నవ్యక్కు (డ సమాను(డ వికారుండభవు, డవ్య నయు(డతినూక్నో ండథికాధికుంకు 
ప్రణ్యుండ గణఖ్యుంధు ప్రుకుపో త్త మాది, ప్రుణ్యనానుంబుల( బొలుపారువాండు 
జేవియ్‌ కాక గ్రవత్సలాంఛన (శ్రీచెన్నుమిగుల6 
నీశాంబరంబొప్పు పృథులనీరద ము, భాతిమైయమరంగ భాసిల్లు వాండు 6 
బొరిసహాతకో ట్లను బుట్టింప6 చంప, విరియింపనొకగ్రాా-(డే వెరవై నవాయ 
పుణ్యా మంబుల6 బుణ్య దేశములం బుణ్యవనంబుల( మజ. 
బుణ్యప్రుగంబులం య బుణ్యసరిత్తుల6 బుణ్య తీగ్గ ముల 

బుణ్య క" లమ్ములం బుణ్య దానములం బుణ్యవ్రతే ౦బుల6 బలే రములం 
బుణ్మయాగంబులం బుణ్భభాగముల(, బుణ్యయోగ౦బుల బుణ్య భావముల 
బుణ్యతం్యత్రంబులం బుణ్యమం్న| తరముల; బుణ్యసతర్రాథల చెప్పు? శునుండు వాంతు 
ఆపుండరీకాకు (డథ ధ్యముందరండు , రూసింప6 బేజస్స్వరయాపమైయుంకు. 
ఫాలాకులడైయుండు బ్రహ్మయెయుందు(, గాలాగ్ని యైయుండు గగనమై యుండు 
'నాయునె యుంకును వటభూజపకే, శాయిమై తానుంకు శరధి మధ్య మునం. 
బావకు డైయుంకు (బణవమైయుంకు, సాళు సాచి గ్రియెయుండు సత్యమై యంగ 
దపము'లై యుండు ( దశ్ఫలము లై యుండు, జపములై యుండు € దొల్చదువ్రునై యుండు 6 
బుడమిమైయుండు. చెపాడవులైయుండుల బు బుడమికి నాధారభూతు డై చెయుంను 
నొడలు? కొనకుండు నొడలిలోనుండు, నొడయ డి (బ్రైహ్మోరులొగి6 గొల్వనుండు 6 
గటు బెకు,-ఒగు (్రవాకల్పముల్‌ గడవం గడపట నొక్కటం గడ లేకయు౦డు 


605 


నిర్యద్రులడైయుండు దినేర్యదుండైయుండు ఓ, జం(ద్రుడై యుండును శమను(డై యుండు. 


లోనుంకు వెలినుండు లోక జాలముల, హనుగా వ్యాపించి స సంధులేకుండు 

భ కి భావముదకగా పద్మజాదులకు, యు కీ కృనప్పర 'మేళు నూహింపరాదు 

తర్శ_ంబు గెలుపును తే క్‌ త్వంబువిడిచి, కరగ్రాశమతు లై నకాత రాత్తులకు 
వారకిపదంబతి మార మెయుండు భక్తి పరులైనహరికి( (ాపింపవచ్చు. 

దరళ భావముదకిక. తను శ్రగ్యపాణములు, భరితవిహ్లా నాగి భత సీమా. 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


Vinay pe ae పంపన 

606 
భాగవతో తృయుల్‌ పరమవై సృవ్వులు, యోగళృ్ళష్ణలగాంతుకోలినవ్వి స్తు 
యామినీచర నాథ యాజగన్నాభఘు తామసీవై పొంద (దలంచి లేవినుము 
అను (దు! కే తా యుగాదినిమ్వాకు6, డను రాజఫుంగవు నన్వ య౦బుననూ 
దళరథు (డను పేరిధరణీశ్వరుంశు, విశదోరుకీర్తలు వెలయజన్మ్మించు 
నాసత్యసంధున కాజానుభుజా (డు, భొసురాకారుండు పటుపరా(క్రము (కు 
నూకి తసత్వు( డత్యు గ్ర లేజాండు, దుర్ద యుండును వై రిదుర్ని రీకుంశు 
నతిగఫీకుంనును నధికళూయందు, మతిమంతు6డును సత్య మధురవాక్యుండు 6 
గోదండచతువుంకు ఘోేరదిచ్యా! స్త్ర, జేదియు జగదేక వీరుండునై న 
రాయు డయ్యాదినారాయణమయూాతిణా, భూమండలంబున6 బుట్టంగ గలు 
సి9యును భూస్ర(తి సీత నాం బుట్టి, గుకుమతి జనకుని కూ(తురై "పంగ 
రాపలకుణగుణకు విర తేజముల్క దీపించి యారాము దేవిగా (గలదు 
అటమా6ద 6 దనకూ ర్మియనుజన్ను 6 డైన, చటుల వ్నిక్రమశాలి సౌమిత్రి గొలువ 
పరమఫాతి(వత్య భవ్య శీలముల, నిరుపమస్థి తిం దోడునీడయు బోలె * 
చామహీసుత తోడ నరుగుబేజంగ, రాముడు దండకారణ్యంబునందు 6 
దనతండియయి యున్న దశరభు నాజ్జ, సముచిత. ముంివృ త్తి 6 జరియింప6 గలడు 
అనవిని రఘునాథ యంతరంగమున, ననురాగమును బొంది యారావణుండు 
మదగర్వ మెసంగంగ మసలి నీతోడం గదన మెప్పుకు నేయ 
'సర్వలోకములందు6 జరియింపుచుండె, సక్వశ్వురుండవీవు 
ననిన నావరణీళుం "డా వాక్య ములకు, దనల్గోన వె 


6 గలుగునో యను దఈ 
'సమయించితతని 
అిగంది తలయూంఛిపలికె 
విక్ఞానసంపన్న విశ్వవోకముల, నజ్ఞాతమగుధ క్ర మగినీకు లేదు. 

పదపడి పౌల స్త రపతియేమిచేసి, వదియు. జె 


ప్పుగుగాకయన నిస్టులనియె 
జననాథనీచేత సమరంబులోనం దురియ 


కపడి ము కి నొరకొందునను చు 
ఘనబాహుడగు పం జి కంకుడు సీకం గొనిపోయెనని ఇల్పి సంభవం భవుడు 
కి ల ర్ట స్ట 

నర నాభునీక్షీంచి ననరాజమైన నురమపీ-ధరముపె సురలు సిదులును 
మునులుగంథర్వలు ముద మండివినయ, ననిమిషముని వ వ్‌ 
'నాకు6జెప్పినకథ నరలోకనాధ, నీకు జెప్పెద నీవు 

౭ ఆ-ఈ+ నారద (పేరితు డె రావణు (డు శ్వేత ద్వీపమునకు 6 జనుట. శ... ౨ 
"ాహుదర్చితు.డై నపం జికంధరు(డు, సాహా 


స౦బున నిశా చరులతో (గాడి 
యెల్లందు(దిరుగుచు వెవ్వరుద్గతులు, బల్లి దు౭న్వరు భండనంబునకు 


ముఖ్యు.డెన నారదుడు 
నెమైితో వినుము 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత్తర కాండము. aif 
ధరణీ” రాశ్రసదనుజగంధర్వ, సురవర్ణములలోన శూరు లెవ్వారు 

ఛారున్న యెడలకు వడినె త్తిపోయి, cere బిల్చి వరగర్వియగుట 

భయ మెందుంగానక భయద సంగ్రామ, జయకాము(డై యట్లు చరియించు చుండ 
(బ్రవ్మాసన్ని ధినుండి (ైవానందనుండు, ట్రైహ్మవర్చసమహో చ్భాసినారదు (శు 
నొండొకరవిభంగి నురుదీ ప్పీ'మేఘు మండల పరి భాగ మార్టంబునందు 6 

జద లెల్ల వెలు (గ౦గ 6 జనుదేఅ (జూచి, యెదురుగా (జని వానినింపార (బలి కె 

లోక ప్రాజితేసర్వలోక జ్ఞ (హా, లోక ౦బుమొద లేన లోకంబు లెల్ల €' 
జూచినాండవు నీవు కూరలబలిమి, -నేచినప్రరుషులు చేయందు (గలరు 

కడకతో మద్చుజాకందూతివోవం దొడరికయ్యము వారితో 6 జేయవలయు 
నావ్రకుందలపోని నారదుండనియె, రావణనీమనోర థ సిద్దివినుము 

ఇప్పంగందగు దుగ్ధ సింధు నుపాంళతే, నొప్పు శ్వేత దప మొకగాటిగలదు 
కనుంగొన౮గానందు(గలవీరు లెల్ల ౧ దనుకాంతిమై సుధా ధాముంబోలుదురు 

అతుల పమాణంబులగు శరీరములు, నతిదీమ౯ బాహులు నతులస త్త్వములు 
నురువికముంబులు నుగ లేజములు ౮ బరుషనాద౦బులు భయదరో షములు 
నచల్నథేర్యంబులు నమరవ ర్హింతు, రచటికిజనుమన్న 'ననియె నతడు 
“"నేయాగ మేపుణ్య 'మేయుగ్రతేపము, ధీయు క్రి (జేసి యాదివిని బుట్టుదురు 
మునినాథయొటి గంప్రు ముదముతో నాకు, ననుడు నయ్యనఘాత్తుండనియె నాతనికి 
విజ్ఞానమయ మనో వీఖినూ హి౦ంప, నజ్జానులకు (జూడ నతిదుర్ల భంబు 

యు క్రి భేనము లెల్ల నొండొంట దెలిసి భ కృిణారాయణ పరతేర్మత్రులగుచు 
-నేకనిష్టావృ త్తి వాదయంబులోన(, జేకొనిహరియందు జిత ంబునిలిపీ 
వారికథాశ్ల్షవణంబు' వారికీ రృనంబు, .హరిపద ధ్యానంబు వ. 
హరిమపళోత్సవమును హారినిరీతశణము, హారి సేవనము(దక్షగ్రానన్యంబు లేని 
హరిభక్కు లై నవారందు బుట్టుదురు, 

అసుకారిచేనాజ్లవాతు లెనవారు, నసమాన సొ ఖ్యంబులందు (౫ెం౦దుదుతు 
వినుమంచు జెప్పిన విస, యంబంది,' తనలోననూహించి ధశకంధరుండు 

. మదవృతి, (దదప మార్లంబుచన (గ, నిదికడు నాశ్చర్య "మే(జూతుననుచు 
నారదుంవునునంత నలి'నే గెనప్పుల జారాకుసుండును నద్దీఏ (జేరి 

విలయ మే మధ్వ నివిభథమునొన ర్చ, బలువిడిిబహాండ భాండంబులపీయ 

నంత రావణుమంతుూ లాద్టీపి చెంత, నెంళయుఖీకు లై హృాదయముల్‌ గలంగి 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


an రంగనాథ రామాయణము. 
రావణు గనుగొనిరజనీ చరేంద, నీవెనారా లేము నిలువంగలేము 
.మాదర్చములుద క|- మామతుల్‌ దూ లె, నీదీవి సామర్ధ్య మెట్టిదో గాని 
యిదిచూడుమకుదెన యీ పుమ్పక౦బ్బు చదలగాడ్బులందూలు జలద ౦బుభంగి 
'నిగుడకనిలువక నిజశ కి దూలిి మగిడిపోయెడిదీని మదివిచారింపు 

చుద గర్వమింకిన మాపని'యేమి, కదన౦బునకునంచు6 గడిమిఫోవిడిచి 
.తొలయజూాచినవారితోన పు ఫుష్పకము దొల(గంగ (బుచ్చి యాదోషపాచరే రెందు. 
“డొకగాండెచను బెంచె- యుద్దంబునేయ, నికళ-డ యలవీరు6 ఢెవ్వడోయనుచు 6 
బరికించియ౦దుల పడ(తులయగాం౦చి, యరుద౦దికదియ౦గ నందొకగ్రావనిత 

యడరు వేడుక వుట్టి యజచేతిలోను నిశుకొనినన్వుచు నెలమితో లలికె 
నెవ్వ(డుపు ల్తెంచె నిందేలవచ్చి, 'తెవ్వనితనయు౦డ 'వెవ్వ6డవనిన 

చేవిశ్రవసునకు నిష్ట ఫుళ్టుండ, రావణుండనియెడు రాకు నేశ్వురుండ 

'సమరాక్థ్మి నై యిందు( జను'దెందినాండ, నమితేవిక్రుమశాలి యగువాననొకని 
"నెకగ్రాడటలొడంగాన "నేనందుంబలుకి, నక్కొ-మలంద లు నందంద నగు చు 
నానాతిచేనప్పుడట్లున్న వాని, దానందుకొనియొక- తరలాయతాశ్షీ 
శారములుపదియును జేతులిగ్వదియు, నిరులు౦గొ న్నే నునా నిదియొక్క-పుకుగు 
కకువింత ఉలులార కను(గొనుం౦డను చు, నడుమంట (బట్టియా నాతులు చెలంగి 
శిశువు నెతి నభంగి జిరజిరగొన(గ, దిశ లెల్ల (డ్రిప్పీన 'తెబిగుగా(ద్రిప్పీ 

చారి వారికినిచ్చి వనజా కులిబ్లు, వారక నొగి నెల్ల వారుగావింపం 

గడకనొక- తెచేయి గుచె నాసతియు(, డెరువుర్వగొనుమం దు ( కెలిమీ (ద వై వ 
నదియు నాదళకంఠు నవలీలయొనుచు, నొదవినవేడ్క-తో నుడువీథి కె౫ని 
కడునల్క-చెలిచేయి గఅచినప్టుర్వ, వడింోయిపడుమంచు వానివె వై చుటయు 6 
గులికా వాతం బైన కొండ చంద మున, బలువిడినబ్టిలాశి జిక మూతను సో 
నిబ్బంగనందలి యింతులచేత ౮ _(బాభవం నుం పజి ద ;-కంథరుండు 

పడిన చంద ముంచి _షరమహార్ష “మున నడరినారదుండాడె ననిఇాప్పిమజియు 
మనుశేంద నీచేతే ప. ఘనక్తీ రి ర్రిసుఖములు ౫ కొందుననుదు 

లోడ కరతుణ లోలుండవైన, నీకు (గో పమువుట్ట ను 
గాఢదర్చ్పం౦బునం గలంచె 'రావణుండు, మూ ధాత కుడుగాకు మూమర్థి గాని 
విక మోజ్జ్వలనీవు విష్ణులతవగుటం, జక్రగచాళం౦ఖకార్థ వాస్తు (డవ్ర 


చామనరూపంబు మ్రనాప్పుటాన్ని, భూమివవా(డడగులు వయసు డిని 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5916602012 eGangotri కే Kosha 


Vinay Avasti Babibren | Trust Donations 
క Wag మము, 609 
కటకెపస్తేల, క ల 
యుదువీధినొకషాద మొకటి పెన్నేల క దమృ్క్య్పలింబట్టి కట్టితివీవు 
“MEINE గుడి చ్‌ సాతి 
సురలభ కికిళ కీ సులఘుండవగుటం గరట్య్యల్రాళ్రై క క 
శావణువధియింప శానుచభూపమున, "నాపిర్న బంతి నాదిదేవుండవు 
నూనువదేహాఖి నూనినిన గుచ్చు మానసం నస] మబిపుగె కొనక 


విషుండ నేనని విస్ఞానవీ ఫి నుస్హాంశుకుల నాథ ర్వూపంచిచూడు 


త్రతంబునినుకవా స్యములలో నెల్ల , నతిగవ స్యమ్పృణాలు వారుండెన్నుచుండు 
సృపమా(తనూక్షివై నీయ౦దుంగలుగు, we క్షోమమునవింతిభు జూని 
ననిలోనసుమైలి వో se మస నుమల 4శన్సిష్ట మం[తులతోడ 
ని ఖలబంనుల DE చెట్టన జంపి, తఖిలల- క్ల యులకు నకుఢై-ముల్ల, ఆంగ 
ననురానమునుపొంది రఖిలదేవతలు, ముసుల | శ్లామంబుల ముదితాత్తులై రి 
ఆరావణు9నును నట్లుసనతురైా, మారుచే (జగ చేకమాత (శీ దేవి 
నీత్రగా మునునిఎట 6 ' శేసియద్దేవి, నొ తేచి కాని యటలంకలోన 
జననియట్లునిచి నీచండకాండముల(, గనియెప్లష్య్యంచైన కైవల్యపదము 
పౌలస్మ్యకంముఖ్యు 6 బక్తిగ్రాకంభరుని, 'వాష్టబాలోఫల నవలీలందునుము 
ఛావైత్యవ నునుండవగునీకు దక రా, "నే దేన్టనక్టంజెల్లు నినకులాధీశ . 
ఇలువొందనీకథ చెప్పినవిన్న; నలరు గుణ కపౌ(శ్రాదులతోడ 
శుభలీలనరలోక సురలోకసుఖము, లభిమగి తింగాంతు రావుణ్యమరులు 
(క్రమమొప్పనీయుపాఖ్యానంబు శ్రాద్ధ, సము రసం జెల్ల జపీయించినేని 
లిక వేకు య ర గతిందృష్ట్రై పుణ్యగతులు గ కొందు - 
రనవ్ర చుర ఘురాము(డౌరామచందు డన్నుట్లల్పమువ్వురు నరఖానంద నుండు. 
ననచరోత్తములును నక్యలిచరేం్యద్రుం డగుఫిళ్ళీషుయను నతనిమర్యతులును 
నమృహాక థవిని యాళ్చర్య మంది, సమద ౦ కాంది సభలోననున్న 
భూసురోత్తములును భూపాలవరులు, ఫాస్టు వెళ్యులు . బరంగుశ్యూద్రులును 
మటీయు (దకి(-నవారుమతులనంద ౦ద ) గోటు ందియా రామ విభునిగన్షొన(గ 
చాకుంభస సంభవుండనియె రో జేంద్ర, bia శృ నడిమి, నిన్ను (జాచి తిమి ' 
భోనైకనినుతే శుళ్లోకుండవగుచు, నేకొగస్సట్ధని విలయేలుచుండు 
'శెలాక్యకంటకు దళ్గక 6 య్రు6దునిమి, (నాలి స్రాంపువర్సిల్ల నిమ్మా -క. =“ 
"_ఆ-శలగ సాది మానీం(దులు 'ొట్టున్సవిడొగ-ని చన..డు దక ధధా ఆఆ 
పోయివచ్చెదమంచ్లు( బాలుపార(దనుక్ష్య, శేయుసళర్య్భాతులొస్పృంే కొంచుడా వెలమి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 692౭0001 ౮/౭౧ Kosha 


Vinay Avasthi Sahib, Rh ర | 
i ney Avast sey షష్ట క షై గ్రభిర్రుప్షు 
నందటు( దనుతను యా (శ్ర మంబులకు, సందీ ప్త తేజులై చనిరి సంయములు 
ఆంతేరశ్లులు చల్ల చే డిందుపడ (౫, నంతకంతకు బింబ నురుణంబుగా (గ 
నీడలు నిగుడంగ నీడముల్‌ శేరి గూడుచుబహుపక్షీకులమెలు (గంప 
మకుగ్రావగనుమాటు మది సె (పేక, జకగావల్‌ జెగడంగ జలజముల్‌ మొగుడ. 
దోయజగంధముల్‌ దో? తుమైదలు, (మోయుచు( దమడికు,- మొగిరాకం జూచి 
"కై రవంబులు నవ్వం గమలళా6ధవుండు, చేరె నస్తాచలళ్ళంగంబుకడకు 
నిబ్బంగినినుం డ స్త్వమింపంగనప్పు, డ చ్భానుకులనాథు6 డ ఖిలభూపతుల 
గ్గ స్ట్‌ a 
నర్కతేనూభవు*డాదిగా (గలుగు, మరగాటోత ములసమ్తతివిఖీషణుని 
నెంతయుసంతోష మెసంగవీడొ-లీప, యంతఃఫురంబున కరిగనిటరిని 
యm 
సముచిత క్రమమున సౌయంతే నాది సమయోపశారములొ సలిపినిండింశ 
నారా|(త్రివేగంగ నంచితేస్తోత్ర, పాకీణులగుపుణ్య పాఠకుల్‌ వచ్చి 
వీరపుంగవరామ విజయాభిరామ, భూరివ్నికమనిత్య పుణ్య 'మేల్క-నుము 
కాసల్య సత్పుత్రుగా మోచికన్న, ఫాసుకోదయరామభ[ద 'మేలా[-నుము 
కొకకు(డొనరించూ కడిడిజన్నంబు, శె శవంబునంగాచి సరీ). రి గన్న 
పాటవబహుదివ్య చాణసంపన్న , 'తెటకాబలగర్వ దమన"వేలా-నుము 
హాటక శై లంబు నాకృతిగల్లి, "మేటియై ధాతిలా* మెబిసీనయట్టి 
హరచాపగారవావారణై కనిస్రణ, నరనాథ జానకీ. నాథ 'మేలొాా-నుము 
తవిలిభాగణవరా "పెంపు 
a రాము థె ర్యంబుపెంప్టు, తివిచినకోదండ దీక్ష మేలూగ-నుము 
అ న క సత్యే ప్రతిజ్ఞ, పితృ వాక్య పాలన ప్రీయు6డ మేల్యూ-నుము 
౦డివిఠాధుని చారుణా। సమన ie 3 
ఘటిత్రకారణజ న Rae సును 
bls తదా ముందూషణాదధ్సి భట మేభపటలాగ) పవన'మేల్యానుమ 
నిరం మా 
ఖై . నే యాంధకార్ర నీరజచాంధవ నెమి "మేల్కా-నుము : 
గాగ ప్కయున వాలినొడిచికిపి సంద: సుష కా... 
or BU ఫు, సీ 9ివ్రకొసంగిన శూర మేలా్క-నుము 
స లేక న సత్యప్రిసన్న 5 వదనవిఖీషణ వరద 'మేలా్క_న్సుమ్చు' 
దుర్వారకల్లేల దుస్త రాంభోధ్సి గర్వకోమణ చండ rr ng 
న 3 ౨.౦ బులొగానుము 
ఘనుకుంభకర్టుని గడిదిచాణములం దునుమాడుదువ్యా 
దశకంఠకంఠ నిరళనపిచండ, -విశి పరియ్లోగ ప్ర 
cuca ర్త స హీ > sa గాగ పీవీణ'మేలా్య-నుము , 
భనీ క్రింది కా (క్రాంరదిక్చ క్ర, అ కప లాకు 
యుజోడుతానార భాను తా చార, భక వత లరామ చద... 
“సిరాను భడ్చచేలాా._నును 


ఛతదూర'మేలాగ-నుము 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత్తర కాండము. 


సుఖరాతయెనీదు సుపిభోధమున, నఖిలలోకములకు నానంద మొద వె 
యోగనిదాగలీల నుదధిమధ్య మున, భేగింద 9తల్వండై పొలుపారు చున్న 
ప్రుకుషోర్కేమునిభంగి ఛువనరమైక్క పరత 'మేలాగానుమ౦ చు6 బిస్తుతించుటయు 
ఛెత్తమ్ములిటమో (ద నిద్దుర దెలియ, న త్తే ఆంగిట్టిద యనిచూఫుకరణి 

నల్ల ననయన౦బులలర (దాల్చు టయు, మెల్ల నిపాడ వెట్టి 'మేలగ్రానివచ్చి 
మలయజవాసిత మణి హేమకుంభ, జలములనొగి వార్చి జలక'ంబుడీర్బి 
యత్యంతనియతితో నగ్ని పో తార్పిద, నిత్యక ర్మంబుల నెరయంగందీర్చి 
భూసువణా౯ దిక పుణ్య దానములు,, భూసురవిత తికి బొలుపారనిచ్చి 
సురపితృిపూజలు సారిది గా వించి, గురుభ కియుకు (డై గురులదున్నించి 
భూసునాశీ ర్వాదవూతయిలై నృ సేస౮బాాలానరంగ శరమున (౯ చాల్ప 
కపింబుతో యాడC గలయ డ్యముల, విపభపుంగవులకువేజర-తో నిచ్చి 
యాననంబలరంగ హ స్త ముల్‌ మొగిచి, వీనులకింపార వినయంబుతోడ 
నిచ్చేయుండనిపల్కి- వివిధభూహెదుు లచ్చుగా ధరియించి యధిక లేజమున 
బహుచితమణిగణ _ప్రభలుశోభిల్ల, మహ నీయతరసభా మండవం౦బులకు 6 

జను బెం చిజనముఖజలజంబులలర (, గను గొనిదో షాంధ కారంబువిరియ 

భద్ర పీఠంబను (ప్రథమా(ద్రి రాను, భ(్రుండువిలసిల్లె బడ్రాప్తుకరణి 
న౦తేవసిస్థాదులగు పురోహితులు, సంతుష్టమతులైన సకలభూపతులు 
బచిరభూషణజాల రో చిష్టులగుచు, నుచి తాసనంబుల నోలిశోభిల్ల 
వరభూషణాదుల వభుపలై. "నేస్తి పరమ ప్రియం౦బున భరతుండు నెలమి 

శ త్రుథీకరభుజోజ్ఞ ఏలు (డులక్షుణు(డు, శ త్రుఘ్ను (డునువచ్చి సమయజ్ఞాలగుచు 
జననాథముఖచం[ద చర్మదికారుచులం గను(గొనితమహ స్త కమలనముల్‌ మొగిచి 
బహురత్నకోటీర భాగముల్‌ గదియ, మహి తాళ్తులింపార మాటిమాటికిని 
బనియేమి దేవ యన్పలుగ్రామున్రాంగ 4 'బను'లెల్ల (గ కొంచు భ కి మె(గొలువ 
ననుపమజయసత్వులగుబుతువరులు, మన బాహులగుమవో కపులతో గూడి 
మర్కాటాధిప్రండును మంత్రులతో డ, నరగ్రాసన్నిభ 'తేజాండగు విఖిషణుండు 
వరకనుల్‌ గాయకుల వరుసతోసరస, 'పరిహాసచతురులు బహుక శావిదులు 
పౌరాణికులు కా న్ర్ర పరిణతుణ్‌ వేద, పారగుల్‌ నృపనీతిపరిచిత మతులు 
మచితభంగులనుండ నురహేమురత్న, రచితభూపాదులు రమణ మై (బూని 

లలిత ముకా-దానులసితంబు_లేన; నలినంబులననొప్పు నగుమొగంబులును 


611 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan veil Trust Donations 
12 రంగనాథరావూయణ ముం 
(గాలుచూఫులు నల్ల కలువలోయన (గ, నాలోలచతుర౦బు లైన "న్మేతములు 
నమృ తాంశునవరే ఖలడ (చుఫాలములు, నమృత౦బుమజపించు నధరబిం బములు 
కాముకావళిమతుల్‌. గరంగంపయాలు కామకార్తుకళ్ళంగగతింటోలు బొమలు 
-నెత్తమితావులు నిగుడునాసికలుు మె తేనిచిగురుల మించుహ _స్తములు 
నిండారునునుగా౦తి నెలకొన్న చంద, ఖండంబులననొప్పు గండపాలికలు 
వద నేందురుచులను వంచించి వెనుక, నొదవు చీ(కట్లననొప్పు _కొమ్ముళ్లు 
విలసితభుజల తావి తమేపణములం, గలయనిగ్గులు సూపు క్యమకతుములు 
'పకఠరాగానల సరుల్‌ పెపయింబొరలం చికగాటిల్ల ల్లుచునున్న బిగిచన్ను (వలు 
వృతోరుయుగములు 'నేడగాంగాముకుల్క చి త్తముల్‌ గరంగించు సింహ మధ్యములు 
నడదీ (౫౧లయన నవకం౦ంబు(గాంతి, కడునొప్పుమేనులు ఘననితంబములు 
చిలుళనవ్వ్వలుతీయ చెయులు (గల్లు, రాటు దీమంబులన (గ 
మణిమయ 'మేఖ లామంజీరవలయ, రుణముణత్కా-రంబు సరిగ గందుకొనంగ 
గుకునితంబోల్ల సతో[ామలగతుల, ముకపెంబులమరింగ మొగి నేగుదెంచి 
వరుస నా నాగత వాద్యనృత్యముల, పరసులైకొలువంగ సమయంబు లెటి (౫ 
పొలుపు గావ ర్థాథ౯ ఫుముపాథ౯లకథలుు శెల(గి పౌ రాణికుల్‌ చెప్పంగవినుచు 
రాజిరవణి హేమరత్న పీఠముక, రాజమభ్య బున రాజేంద్ర విభుడు 
రవికులో త్రము (డైన రామచందుంకు, దివిజసేవితు (డైన దేవేందుభంగి 
(గ్రహాగతుండగు చం్నదుగతి నొప్పుదుండె మహి మనిట్లొప ప్వచు మజీయొకగ్రానాండు 
'సకలజ్ఞుమిథిలేళు జనకునీక్షీంచి, ముకుళితే వాస్తు “డె ముద మొప్ప (బలికె 
—*౭ఉ-ఈ+4రాము (డు జనకుని ప జనుమనివే(డుట .+-- 
నలరి విదేహాన్వయంబు నిమ్య్యూకు, కులమును 'వలయుటకుశలమైయొస్పె 
భరణీళమిరును దశర భేశ్వరుంయు 0 బరికింపమాకొక్క.. భంగియెకా చె 
"పెకుఓ- నాళ్ళకుమము (బీతి (గన్ఫానుచ్చు రాజుశేఖరుండవై రాజిల్లుమారె 
వూజితంబగచున్న స నులు ఇక 
భొవింపన్ఫపవీర ప et నీవు వ Es 
కాకుర్గ్సేకులయిట్టికడి (ది కార్యంబు జేకొన్తియెవ స నన్ను 
నీయొస్పరర్నంబుివి నీకయొప్పు జ్‌ డు సేయంగనోపు 
) విగావీని భురలంగెకాము 


క: డసండితిస్ట భాననునం 


 CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
6 త్త ర కొండ ము 39 

అవకు రఘురాముంజౌంగాకయను దు, జనకభూవరు సంతసమున వీడొగ్రాలిపి 
౨౨+ రాముడు శీకయరాజూదులను వారివారి ప్రరంబులకుం బంపుట..శా- 99౮ 

తగంగేకయా నీళు 6 దన'మేనమామ, యగుయు ధాజిత్తుని నలరార (జూచి 

ళ్లు ఛెకు)-దినయులుగడ వెమోతం(డ్రి యుడు? కొచింతించు చుండు మోవలన 
వీరాజస౦పద లెల్ల మీ యవియె, గారవోజ్జపలమాకుం గలవారుమోరె 
యాభూాతినిలయ౦బు ల్రీముహామణులు నీభూషణంబులు నెల్ల 7 కొనుము 
ఫొమిత్రి౦ిన్న౦ప6 జను డెంచువా(దు, భూమోాళ పుంగవ పోయిరమ్లనిన, 

బునుడేంద్ర మాచేయుమన్న నలెల్ల 6 గనకభూసాదులు క 

నని (పదతీణముగా నతిభ కివచ్చి, వినతు(డై రఘురాము వీడొగానిచనియె 

నంత కాశీపతియగు |ప్రవర్ణనుని, సంతో షమున రామచం(ద్రుండునూచి 

జననాథనీతోడ సఖ్యంబుచేసి, ఘనమైన లేజంబు గంటి మెంతయును 

బంధురగతినీవు భరతుతో గూడి, బంధుకృళత్యము తగ చాటించి లస 
"ిద్దవాండవునూకుం బియనూరననుచు, గద్దియదిగిచకగాంగాంగిటంచర్చి 
మహిమకోవీడొ$-ల్పి మటీయుకునూర్వు, రహితభయంకరు లైన భూపతుల 

నికదమి శేంకుల చెద చల్లు నట్టి, కరణి -దానంద జుం గలయంగ (జూచి 

రాజప్రుంగనులార రాజధ ర్మ ముల, రాజితగుణముల రణజయోన్న తుల 

"ఛాసురక రల బభోఖ్యాతులగుచు, వాసికెకి(-న వీరవరులుమో రెల్లి 

మిలావు తేజంబు మిగులంగనూ (గి, పౌల స్త్రనుతు౧డేన పజ్నీగ-కంథరుంయ 

సకలలోకములకు సమరదుర్భయుంశు, నకలంక ధీరుడు నేమితీదోర్చలు య 

-నట్టిగ ర్వాంధుని నాలంబులోన, గిట్టిజయించితి గ్‌ 'ర్వాణులలర 

'మది నేనుగారణ మాత శంబుగా గ, నదిమోరు చేసిన యట్లు గాగొనుయ 

'బవరంబునకుందోడు భరతుండు సిలువ, వివిధ సేనలతోడ వెసమోరువచ్చి 

'చిరకాలమఖ్సిమత స్థితనుంటిక0క  బరమానుర క్తి మో ప. 

'బోయివతురు గాక భూపాలురనిన నాయుచితోక్కుల కంద అునలరి 

చాపణరణాకేలి దశకంఠుం దునిమి, వీరపుంగవనీవు షజయంలుగు టక 

వై దేహేంచెచ్చుట వచ్చిపట్ట౦బు, “మేదినీపతు లెల్ల మెచ్చంగై కొనుట న్‌ 

సంతో షమునబంధు సహితుండవగుట, యంతకంతకులీ ర్తి వ 
పరికింపనరు.డిట్టి భాగ భేయంబు, నిరుపమ సితింబొ౦ద నీకుంజో ప్ప 


థా 
మణజనిటు 
గెమి సంస్‌ ఎమూ: 


oA 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ae రంగ నాథ రామాయ౮ూము, 


ఇదిమెమాసంతోమ మిదియెమాకోరిగా, మదిలోనమముమోరు నుజివకుండనుచు 
దండ(సణామముల్‌_ దగనాచరి౦చి, నిండిన పేమంబు నొలకొననృపులు 

సదయు (డౌ శీరామచం్యదునిమూతిక్సా చెదరకుండంగమది. జేర్చుచు (గద లి 
-"పెవగాలమైహిణుల్‌ బదరసై న్యంబు, లకగ్రాజంబుగ నేల యల్లాశు చుండ 
-*౪-+రమయిండ్లకుంబోవురా జులు మార్షములో రాముని మెచ్చు కొనుట[ఫా ఆశ... - 
నశుచు చోనహ్తుహో నాథులూండొరులుం గడువేడ్య-రథ ములు గదియరానిచ్చి 
ఛరతుండుపిలిపింప6 (ైతినతో మనము, నరుగు దెంచినకార్య మదిసేయంగలిగె 

సాహాయ్యక ము పేర జనిమనరాము, నాహవనై పుణం బడిమాడ లేదు 

రామశరావణులకు రణ మైనచోట, నేమనియుండికో యిం(_దాదిసురులు 

(్రంజెంతగలి 7నో గగనభాగమున, 


'దేవాసురాదుల. దృణముగా (గొనుచు దేవేరదుండాదిగా దిక్పుతులడల 
నాలం౦బులోపల నవలీలనిలి చె, గైలాసమె తను గారీశుతోడ 
నట్టియాదశకంఠు నృస్త్రవేగమున, నెష్టుచారించెనో యినకులో త్ర మును 
ఎట్టిదిన్యా(స్త్రంబు లే సెనో వాని, గట్టల్టాననీలోనం గడ తపు ఇ్చె 
నిం_దాదిదివిజుల వృనయశల్యంబు, 'నిందజిత్‌ నువాని నెక్క-టిచా (క 
సౌమి త్రీయేగతిం జంపెనో మనకు, నామహాభ్గుజు లావ్రులవిచూడ లేదు 


శూరప్రుంగవులై న సుగ్రీవముఖ్యు, లార(కేసినలావు లతివిచితములు 
ల్ని ల 

వానుమంతుచేసినయట్రి కార్య ములు, వినవిస్మ యంబులా విధములన్ని యును 

-గను(గొన లేకున్న 6 గాకుగ్గు చేత, వినంగ ఖై(గను(గొన్న విభ మెకామనక్రు 

ననుచుసంతో షంబు లంకరంగముల, నినుముడింపం౫ (బోయిరి ప్టరంబులకు 


నిమ్వలభరతుంశు చెమిలక్షుణు(డు, చెమిళతుఘ్ను (డు నృపతి వాక్ళమున 
రాజాలనయ్యయి రాజధానులకుు వాజి సా మజరథావళులతో నన్సిచ్చి 
"తేజంబుంచెంపును దీపింప(దన్ను 6, బూజించి కమలం బుతెంచునఫుకు 
రాజన్య విభు (డైన రఘుపిరుపీర, శాజమానాన్వేక రత్న సంఘములు 


వనముల 'సంతతద్యుతులం చారకావలిమించు తారహారయలు 
భాసిల్లుతొడనులు పరికింపనొప్పు 'దానసీసమావా ముల్‌ తగురథ 

0 
నుత్తమాళ్వంబులు నున్న తాక్ఫతుల, మత వ 


.బొరిపారె గొనివచ్చి\ భూలోక నాళ్లు, 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉగ్ర్రర కాండము, 615 


ఇజీవరమాకు బు త్తెందినారేను దు వక్‌ ne 
విన్న వించినవాని వేడకా ౮౫ కొనుచుం గొన్నిభూవణములు కొన్నిరత్న ములు 
నుగాంశుకుల నాథం డుగితేజునకు, సుగీవునకునిచ్చి సు స్తితుండగు దుం 
దగుభూషణమ్ములు ధ ర్యైకనిరతు౦ డగువిఫీషణునకు నందంద నిచ్చి 

సకినాల యామినీచరులకు చెల్లి, నురుత శాభరణంబు లొగి నొప్పనిచ్చి 

ఛవ్యద యాదృష్టిపర మమం(త్రులకు, నవ్యం౦బులగో భూషణము లిచ్చె నిచ్చి 

స్కుగ్గీవు( జూచినీనుతు6 డంగదుంకు, విగహాోదగు(డె ఇలయు నీలుండు 
వానుముంతు(దును మాకు నత్యంతే హితులు, ఘనప్‌[కములు వాలికంకు నీకంటె 
వ్రీకుగావిం౦ంచిన వికమ్మకమము, లారసిచూడంగ నతివిచిితములు 

అదిగానం దగు ఫూజ కర్చులువీమ, వదలక మన్నింప వలయు మాకనుచు ౬ 
గడువేడగాతో ౬ గేలం గరమొప్పం దిగిచి తొడలపై నికుకొని తొడరారు కరుణం 
దన దొడ్డకొడవులు దగవిభాగింది, జనులెల్ల € బొగడంగ సరిరాళం దొడిగె 
నంతనంగదుండును నచలనందనుండు, సంతోషమున (మొక్కి సభనుల్ల సిల్ల 
గజగవాదులునట్ల కడకతో(మొకిగా నిజమైన భ క్తి తో నిలుచున్న 6 జూచి 
యకళావంశాధీశు ( డనియె. దాన్ని, కరగాళవి[కమఘనులై న మోరు 
మర్క-టోత్తములార మాకు సోదరులు, తర్భింప బంధునుల్‌ తేనువు (మమ, 
చిలయంగ మోయట్టి వీఠరపుంగ వులు, కలుగ సు[గ్షీవుండు కశుధన్యుం డనుచు 
నిరుపమాకృతినొప్పు నీలుని నలుని గిరిచ రాగణియైన శేసరిం గుముదు 

ఘనుని సుషేణుని గంథ మాదనున్సి వినతుని మైందుని ద్వెవిదునింబనసు 
వరక్ష్‌తి౯యుకు జాంభవంతు గవాతు, దురవలోకుండగు ధూ(ము సన్నాహు 
మెంగి6 (బజింఘుని దథిముఖుని దుద౯్మమునిం దగు మహాబలు మహోద్ధతు నింభజాను 
నాలీకముఖుండగు నగచరో త్తే ముని, నాభీకముల నవ్వు నయనంబులలర6 

౫నుగొని బహురత్న ఖ దితంబులై న, వినుతభూషణములు 'నిని ధాంబరములు 
మానితస్టితి నిచ్చి మజీయు నీవలయు, వానరో తే ములకు నర్జుపర్తకో నిన్ని 

నిద్చలు నిబ్భంగ నృ్ఫస్రుయు మన్ని6పు మె మ్లైసపన్యుక్తు మట Se 

నమృతో పమానంబు లె న యన్నములు, నమరభుజిందుచు నంచి తాక్ళతులు 
_ప్రవగగోలాంగూల భల్జూ కపతులు, నవిరళో స్లీ తిం గూడి యామినీచరులు 6 
నాలి జననాథు6 డంఠ, సురుచిరస్టీ తి నొప్ప సుగ్లీవుంజూ చి 

గిరి చ రాధిపనీవు కిషిరా-౦ఫ వెడలి చిరకాలదముయ్యెను శశిరంబువచ్చె 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri ౮/౭౧ Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


616 రంగనాథ రామాయ౮ము. 


నీసేనతో చేగి నీవు నీసురిని భాసురస్థితి మతి. చఛాటించియుండు 

ముపచారవాక్యంబు లాండింక చేల, కపీనాథ నీవెల్ల కపులం బా లింపు 

వాలినూనుయు వాలి వరలలో నెల్ల , (వాలినవీరు(డీవాయునందనుండు 

విజయు (డీ శత బలద్వివిద మెందులునుు గజుండును గవయుండు గంధ మాదనుండు 

శరభుంకు కుముదుండు జాంబవంతుండు, హరియు 6 గేసరియు గవాత్రుండు నలుండు 

నీనుషేణుంకును నీసుబాహుండు, నీసుందరుండును నీపాటలుండు 

హీమాచలోన్న తి చేపారుచున్న్న, యీ'మేటిశరభుండు నీనిశంభఛుండు 6 

జాడుండు మొదలె న కూరులగెల్ల, వేకుకమన్నింపు వేలు సేయకుము 

వీరఫ్రుంగవ నీతి విశువకుమనుచుు నారవినంద నుం డలగంగ బలికి 

యుపగాూవానంబుల నుల్ల ౦బు లలర, గపి నాయకుల నెల్ల ( గడుగారవించి 

'సమ్మవంబున విిషణు6 జూచి మాకు, నెమ్మి గావించితి నీవెల్ల హితవు 

ధర్మాణు(డవు సత్య దాకి ణ్యమతివి, నిర్మల వతు (డవు నీతిమంతుండను 

గాన నీవకలంకగతి లంక నేలు, మానుగా సురలకు మజీ రాక్షసులకు 

ననఘుయయ మియన్న యగు కుబేరునకుం దనరనీవే యెస్టం దలంపకయుండు 

ధర్మవర్శన మెందు. దప్పనివిహిత, కర్ములు ధరం బద్ద కాల'మేలుదురు 

పాయకధ ర్మంబు( చాటింపుమనభఘ, మాయెడ గెయ్యం౦బు మజవకు మనిన 

_శైలచరాదులు సకలరాకుసులు, "మేలు'మేలని రాము మృదుతరోకు లకు 

నలకుదు నీబుద్ధియమరు నీచాహు, బఅవి([క్రమంబులు (పణుతింపనొప్పు 

జగదీశ నీకీతి౯ చం|ద్రికల్‌ జగము, లాగినిండి యొప్పుచు నున్నవి యనుచు6 

బలుమాటు6 గొనియాడ6 బవననందను[ణు, నలువార దం౦డ(పణామంబుం జేసి 

నరలోక' నాయక నాకు మీమింద౦ దిరముగా6 గల భక్తి క్తి దీపింపనిమ్థు 

వీకుండ నీకథ వినంబనుచుండు, నారంగ నెందా(క 3 es 

జవనాథ నీక థాజలగి నోలాడ, ననిశంబు నాచిత్త మది నోరు చుండు 

నిచ్చలు నచ్చరల్‌ నీకథామృతేము, వచ్చి నాకడం చాడ వరమిమ్ము నాకు 

చెందాశనికథ యెస(గు లోకముల, నంచా(క ధరియింతు నాయువేననినం 
ల లు రాము EEE ళం 

గరుణావిలాసంబు కన్నులందోంపం గరమువేకుకత్తోడ గద్దియడిని 

యాలింగనముచేసి యనిలనందనున్కి నీలోకజాలంబునెందాణ ae 

రామాయణముగట్లు రమణనెందాంొ,. నీ'మేనునంచా(క 


నిల్య మెయుంకు 
CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By OE క Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత్తర కాండము, 617 
శాకాసుధాకర. గశ్ళోలనగుచు, నీకీ రివ ర్శించు. నిఖిలలోకముల6 
గవీకులోతే మమాకు 6 శానించినట్లి, యుపకారమునకు మా టొొనరింప లేము 
ఆపదల్‌ (వావీం.చు నప్పుడుసుజను, లోపిప్రత్యుపకార మొనరించు కెల్ల 
నీకునాపద లేదు నిఖిలలోకముల్క నేకతంబుననంచు ని పార బలికి 
నాయకరత్న మె నడుమవై డూర్య, మాయతద్యుతింబొల్పు హోరమిచ్చాటయు 
ధరియించి మారుతి దసీరెనక్ను త్ర, పకివృతాంగం౦ంజైన భా దైపగిది 
నృపలోక నాథుండు "నెమ్మితోమజీయు, నుపగూహనంబుల నుచిత వాక్యముల 
నిమ్ధులమన్నించి యొలమివీడొగాలుప, సమద ం౦బుననదిచరనిశా చరులు 
సాంగిల్మి మొకుగ్రాచు 6 జనిరిచిత్స ముల, రాంగిల్లి తమతమ రాజ ధానులకు 
నమహీశుంశును నతిభ క్తి తోడం దమ్ములుపనిసేయ ధరణి యేలు చును 
--౭ఆ-ఈకు బేరుని యొద్దినుండి పుష్పకము మరలవచ్చుటు-ఫా-అ-౭-- 
అపరా పహ సమయము నందొకగ్రానాండు, విఫ్టులవాక్యంబుల వినువీథి వినియె 
ననభఘ నేంబుష్పక౦బను దానమోరు, పనిచినపౌలస్త్యు పాలికినరిగి 
కిన్న రాధిపరఘు శీ తిపతినిన్ను, మన్నించిననునీకు మరలంగని చ్చెం 
బుశే రవచ్చితి( బొలుపారననిన, విత్తాధిపతిక డువేడగాతో (బలికె 
నమరవి_దావణుం డైనరావణుని, సమద ఫు ఆ "మాత్యే 'సహితేం౦బుగా గ 
దుస్సవహారణభూమిదు న్యాడీ వై చీ, నిన్సీమవిజయు (డై నిను బె చ్చెలగాన 
వసు భేళునొద్దనె వదలక నీవు, వసీయింప6ద గునన్న వచ్చితి నేను 
దలంచినప్పుడువచ్చి ధరియింతు రూపు, గలిగియు (బొడ లేక గమనింప నేర్తు 
నాకేమియానతి 'నరనాథయనినం గాకుత్ధ్చేపతివిని కరుణతో 6బలికె 
నగులూక గై క్రొంటి నతనివాక్యములు, తగవ్రన నేనిన్ను 6 దల(చినయపుడ 
రమ్మనీకి మైన రమ్య దేశమున, 'సమ్మదంబుననీవు చరియింతు'గాక 
యనిగంధ పుష్ప దులంబూజ, లానరించివీడొళాల్ప నుడురాజవీథి 
రాజమౌనా నేకరత్న దీధితులం బేజరిల్లు చుందూర్చు దికగానకరిగె 
“నాలోనభరతుండు వాస్త ముల్‌ మొగిచి, భూలోకపతితోడం బొలుపారంబలి౫ 
ఫూజితధ రై కబుద్దిసెం పెసల, రాజన్యవర నీవ రాజ్యంబు నేయ 
న వెల్లథ్లూజనులు, సారనాయుమ మృంతులగు చున్న వారు 
కాలంబుద ప్పక కడిమిమైవాన లాలి మై (గురియించు చుండునింద్రుండు 
పాయకసుఖతరస్పర్శంబులగు చు, వాయున్రుశీలమితో వ ర్రించుచుండు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


గ తంగనాభ రామాయణము, 

-జెసలటీ ర్తులునిండం (దిదశులు మెచ్చ, వసుఫంభాలించుచు వ వ ర్మి౦చునట్టి 
ాజులలోనిట్రి రా జెందుగలయడు, రాజాధిర్నాజైన రామచంద్రుండ 
యనిసంతే సిల్లు చు నఖిలలోకులును, వినుతి సనేయుదురంచు విన్నవించు టయు 6 
గుండలమణికాంతి. గొమరారు చున్న, గండఫాగంబులం గడునవ్వు మెజయ 
భరతు వాక్య ములకు 6 (బమద౦బునొంది, ధరణి ఆభాలించుచు6 దగనొక[గనాయ 
విద్యాధరాదులు వివారించునిం(దు, నుద్యానవనమన నుల్ల సీల్గుచునూ 
ధరణికిచొడవైన తేనవనంబునకు, ధరణిజ నంగ 
పారినకోకంబులు 6 బోకబోదెయలు, సురగలు6 బొన్నలు6 జూతపోతములు 
బనసలు నర 6టులు 6 బగలు-చీంకట్టు, గొనుత మాలంబులు (6 గోవి చారములు 
దాడిమంబులు 'నారదములు6 బెంపొందు, నీడలు నిమలు నింబభూజములు 
మాతులు౦గంబులు మంచి నేరేళ్ళు, 'నాతేత మోదములయిన శేతకులు 
మాటికి..దనుతావిమారుత౦బునకు ౧ చబాటిల్ల (బూచిన పాటలీతేరులు 
నాగకేసరములు నవకం౦బులెన, సాగు. కింజల్క- శేసరవృకుములు ను 
కడళేనికడుములు కర్ణి కారములు, కడునొప్పుగొగడలు ఖర్దూరములును 
గొరవులు "నైరవులు గురువిందపొదలు, నరుధుగాంబొదలిన యంచఛచాళములును 
లలినొప్పు నుద్యానలక్కీ కినవియ, తిలకంబులననొప్పు తిలకభూజములు 
గమ్మతావులుదిశల్‌ గలయవాసించు, సమృదంబొనరించు చంపకంబులును 
హింతాళతాళము లెడనెడమజీయు, వింఠలైకనుపట్టు వివిధవృక్షములు 6 
దరగనినెత్తావిదనరు (ొవ్వికులు, ిరగొన్న నీవల తాగ, వహావాటీక్షలు 6 


గమలముల్‌ పగళులు కలవలు రేలు నమరంగ మకరంవ మంద౦దదొరంగ 
'వలితిగాన6ంగ రాని విమలపూరముల?, బొలుచువీచులరాలు ప పుప్పాళ్ళజడియు6 
గలవా౦ససారసకారండ వాది, క్షలకలా రావముల్‌? గలకొలంకులును 
నాదటయదనరుచు సవ్యరత్న ముల చేదికౌతలములు. వేడ్య-లువెనుప 
మనసులుగల(గ మన్తభు(కు దర్చింప, వనజల, క్లీడల వాంఛతో జలిపి 
యావనమభ్యంబునందొక ఓ-చేటం బావనసమతలస, టక వేదికను 
బజచినరత్నక౦బళము పె విరులు పజచినాహర్చుండ్లి పరమానుర క్రి, 
మాకంద మకరంద మధువులు (గోలి, 'జోక లై శ్రువ్పైదలొ (శతీయాడి మటయ 
'సరసగ్‌తంబులం జారులాస్యముల్క నరుచారహృద్యంబువైన వాద్యముల 


గణికాజనులుదన్ను 6 గదిసి మెపి బంప్క మణిభూవ షణాచ్చులు. మదికింప్రునాసల్ల 
xe 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri cee Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత్తర కాండము, 619 


ఫురజనులలరంగ భూవు(తితోడం, బురమునశే తెంచి భూలోకవిభుండు 
ని రలతర నీతినిష్టాత్తు (డగుచు, ధర్మ్యకమ౦బున ధర నేలుచుండె 
నిచ్చలు వీకయు నియత వత౦బు, లచ్చుగా టౌకొని యంద తలకు 
బరమపావనమెన భవ్య శీలమున ౧ బరిచర్య నే సయుచు భ కీ కీ యొకురా చును 

—_6 ఆ -పూ+ఒకరకగ-సీ వ్‌శ్రర్ర6 దం్యతము వెట్టుటం-ఫా-6 ఆ 
(బకటితభోగసౌభాగ్యన సంపదల, నొక కొజ(తయు లేక యున్న దేవారిం 
గను(గొనిచూపోపకటయొక గ్రానాంయ, తననుదిలోనున్న తల పెల్ల (చెలియ 
ధరణిజతో వినోదంబుగాంగడంగి, కరమర్థి బలి కెనక్క-జముదీపింప 
వోరామ కుంభజు౦ డొగిశంబరారి యారామకం పెం జెల్వైన కామినుల 
సేనూనవులకును "నెలు(గ రాకుండ, గామరూపంబులు కరము శోభిల్లు 6 
ధనరారు వారినిద్ద జి నిచ్చుటయును, మనమున నర లేక మై(తితోవారు 
చాణాకృతుని రామభదునియొద్ద, చణాతులుంగుట యెబు(గుదొ లేదొ 
యనవుడు సీత చానా త్మ్‌ లోనిట్టి, పనియెట్లు రామభూపతి కెట్టు లోర్వ 
కాడిననాడె చేమనవచ్చు నల్ల, నాండంతే వేసిన నాతియాగాదొ 
యని చింతేయును మోద మటు పు3కొనల, వనజాతీ య త్తలో వరుస వీడొగ్రానుచుం 
. గడుమోదమున( దొంటికంకు శోభిల్ల 6 దొడివూసీకట్టి శాతూవాలంబొప్పం 
శాకుత్‌ స స్థుండున్ను యీకాంతపుటింటి, కాకందువులశేగి యతివినోద ముల 
Geass (బియముగా (బియగో ఫ్టిసలిపి ప్రీయుచి క్లే త్‌ మెటింగి సం్మపీతనిట్లనియె 
'ేవరయేకపత్నీ (వతుండనుచు, మ్య వరజనులు నశఠాజముగా ననెడి 
పలుకుబూంకని కానంబడు 6 జి(తగతుల, వలంతు లై మనుజు లెవ్వరు చెర్గకుండ 
లలిత విలాసిను'లై న కామినులు, గలర6ట నీయొద్ద 6 గమలా స్త వంశ 
యనవుడు రఘు రాము6 డవనీతనూజ(, గనుంగొని నీకు దా వినును 
గొనకొని యొకనా(డు కుంభసంభవుని, గన వేడగా (జని నమసా-రంబు సేయ 
సంతుష్టహృదయుండై సన్ము నీశ్వరు(దు, నంతటనొక విల్లు నములు రెండు 
వలనొప్ప గా. చెచ్చి వరుసతో నాకు నలవడ నొసంగుచో నాత డిట్లనియె 
'నీచాణరాజంపు లెలమితో మికు (గ్రబాబల్యముగ నెల్ల పనులాడ గూర్చి 
నీకును నాధరణీతనూభవకుం జీకొని ఫుత్తులై. చెలంి జన్ని ంచీ. 
'శవనంబు లౌననం బొగడత'కెకిర-, యవనికి రాజులై యతిశయిల్ల (గను 
చ్‌లర్రంశు నిచ్చినం గై కొనియ్‌ను, తలపోసి వానివిధం బెల్ల 6 'చెలియు, ] 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 692౭0001 ౮/౭౧ Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


620 రంగ నాథ రామాయణము. 


కొజంకునై యవిదాచికొన్నాండంగాని తర్రళాక్షీ యొండువిధంబు లేదనుడు 
నవియెవ్వియని న రామావనీశ్వరుంయు, కవదొనలోన నొకగాటి వెల్లుచున్న 
పసీడిపిం జెలచేత 6 ప్రభగలయట్టి, విశిఖంబు లవియని (వేలం జూపుటయు 
నోనరనాథ యీయురు సాయకములు, 'మానినులై యుండు మార మెట్టిదియొ 
కావింపవలయు వేడ్య-య్యెడు6 జూడ, నావిధంబంతయు ననిన రాఘవ్రండు 
తనవుదినూహి౦ప 6 ద చృరద్వయము, వని తాకృతుల్‌. దాల్చి వచ్చి కేల్లూగిచి 
శమయున్న దొనకు నత్త తి నేగితొంటి, [కమముననున్న యగ్వలికయు 6 జూచి 
యాలోేనవెి(గంది యసుహాదేవి, పోలంగమునువిన్న పొందుగా చెజే (గ 
 మనమునం దలపోసి మజీయొకగ-నాయ, మొనయు రోషమున రాముని 'గానకుండ 
నాయంప/శౌన (జేరి యం౦దున్న కపట, సాయకంబులం జూచి చయ్యన దిగిచి 
ధళథళయనుమించు తళుకులనొప్పు, నలుగల నూడ్చి కోలలనందె దాచి 

వడిం గొంచుంబోయి యెవ్వరు లేనిచోట, బొడిపొడినేసి యాపొడి నీళ్లీ (గలపి 
(శావెం(దావుటయు నాతాపసాధీశుం డావసుభేశుతో నాడినయట్లు 
చపలాక్షీయగు సీతే జఠరంబులోన, నపుశు బాణములు విండాళ్ళతి. దాల్బె 
శుక వాణికిని గర్భళుభసూ చ కములు, నకలంకగతి( జూడ నమరె నందంద 
నకుమనునూనం౦బునకు6 బా సెనంత 6 గకుచోరమగుచు 'నాకాౌళశం౦ంబు మో (ది 
సుడివి స్తరిల్లై భూసుకేకుం జిట్టుముల్కు "బెజిదంబు.గాగ ముప్పిరిం జేనినట్టు 
లారు.. నీలచ్భాయ నమరె దేవా౦బుు భారంబుగా ల షట్పదములుపూమ 
“కలశాగ్రముల నున్న గతి గి పద్మ, దళ న్నేతకును గుచద్య్వ్వయమొప్పుచుం౦డే 
నివ్విధంబునను మహీ వ. మును ర త్త లకును మొక్కి. యొక్క- స్ట 
మణిభూషణంబుల మహిత మాల్యముల(, (పణుతాంచరంబుల భవ్యగంధములం 


బొలుపారలై సేసి భూనాథుకడకు, నెలమి నేతేర నయ్యినకులోే త్త ముండు 


శళిగ్భవాంబుల్క గృతక శే లములం నోలిం గొలంకుల ను'ద్యానములను 


వో 
నలరారు నిష్టంబులగు వినోదములు, 'సలుపఫు దు. బదివేలస అస౦వత్చరములు 


వసుభ6 బాలించుచు వద నాబ్ద్బమలర, వసుభేశు (డొకనాయు చై దేహింజూచి 
కమలాశ్నీ నీయందు .గర్భచి వ్నాములు, కొమరాఠుచున్న వి .క్షుళలంబు లగుచు 
నెయ్యదికోరిగ- నాకెజీ(గింపుమనిన, నొయ్యన నగవుతో .నుకు రాజవదన 


యొలసిగ్దు చూ పులనిల(గనుంగొనుచు(, దలవాంచియొక్కింత .తడవూరకుండి 
'బేవభాగేరథీ తీర దేశమున, ఇవిరిందాపసవనభూములందు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత్తర కాండము. 621 


ఫలములు సేవించి భ క్షీ నమునులల గొలువంగనొక నాండు కోరి నాక నియె 
సనవ్రశునౌ ఆగాక యనిపలి-నముజీయు, మనుజేశు ండాస్థాన మండపంబునకు 
సరగికొ'లె ప్రయున్న యవసరంబగుట, పకికించివిజయుండు భ|దుండు గురుండు 
౭-౭-4 రాముడు సజలను దనమంచి చెడ్డలకుగు ట౪-శా ఆ౭-- 
మతిమంతు 6డునుళిద్ధ మతివి రాజితు (డు, మతివిశాలుండగు మాన వాఖ్యుంశు 
గథ్యవ్రుండనువాడు గాధిసింగళు(డు, వళ్య వాక్యు౦డును వ్యజదంతుండు 6 
జరిహాసద శక భా సారీణులగుచు, నర నాభు(డలరంగ నవ్వులంనథల 
నొగి(బ్రొద్దువుచ్చుచు నుండిరాలోనం దగభ(్యద్రుంగనులొని ధరణీశు ండనియె. 
భొత్త రాజ్యం బైనం ఖూాడిభూజనులు, (కొ తృలుభటియించి కొన్ని యాడుదురు 
నారాజ్య మెట్టిదో నన్ను నా పురము వారు బేశంసులవారు నేమంకు 
మామాతలగువారి మాసవకోదరుల, చేమండునై దేహి నేమండుశెపుడ 
యననుడు భద్రుండు వా స్తముల్‌ మొగి చి, జననాథ చెప్పెద సత్య వాక్యముల 
నినసుతు౯డాదిగా నెల్ల వానరుల, ఘను లె నబుతక్షంల6 ౫డిదిరాకుసుల 
దనవారింజేయుటబ చారుణంశైన, వనరాశిగట్టుట వడిగెత్తి చనుట 
యఖిలలోోక ద్రోహి యెనరావణుని, సబఖులతో సుతులతో సచివులతో డ 
వారణంబులతోడ వాజులతోడం చేతులతో గూడ. దీవబాణముల 
ఖండించివై చుట కడిది రాతుసుల, దండించిలోకముల్‌ దయయా చుటొప్వు6 
బట్టిన చె అవోయి. పగవానియింట్క నట్టున్న జాన నకి ననురక్సు (డగుచు 6 
నోపమంతయుందకిా- కొనివచ్చికుసుమ్క చాష్రరిచే ఆక చాపలంససలం 
(వీయముద లిప౯ నాఫృశివీతనూ జ 6 గయికొనియున్నా'కు కాకుత్హు( జెలమి 
'మనమున (గా౦తల మార్పురుగొన్న, మనకునిట్లిదిగా చె మవరాజుగుజీచి 
యనునివిలోను గా నల్పవాక్యములు, మునుకొనిపురజనుల్‌ . మూకోలుగట్టి 
రచ్చలవీథుల రాజేంద్ర నిన్ను, నచ్చటనచ్చట నాడుచుండుదురు 
చేవమీయానతి( బెగి చెప్పవలసె, నీవిధంబుననుననిప్లోక్తు లనిన6 
'గడున పియంబులై కర్ణ, ర్ధరయ్యధములం బడినయా మాటలు పదిలు.డైసెంచి 
యిదియేమి 'తెజంగన్న్య పి హితులు బాంధవులు, నిదినికగ్రామనిపలిగ- రిరుగేలుమొగిచి 
జనలోకనిభు (డంతే పడికింజిత్మేమున, వనటంబొందుచు నెల్ల వారి వీడొగ్రాలిపి : 
చావారికునిజాచి తగజేరంభిలిచి, నీవునాత్తమ్థుల' నిక్క లమతులం 
'గడువేగ ౮దెమ్తని, కాకుత్గు (డఢనుప, ror ee ODO 55 అ 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib 800౪20 Vagi Trust Donations 


622 భంగ నాభ రామాయణము. 


విన్నంబోయినమోము విధ మెల్ల (జాచి, యన్న కుమొకు(- చు నంతంతనిలి ది 
యిదియేమొకో చేంశు హృదయంబులోన, నొదవిన చింతతో నుస్నా (డువిభు (శు 
౭. ఆ రాముంయతమ్యనితో లోకనిందం చాలు టు శా-ఆ ఆ-- 
విమికారణమున నిట్లున్న వెండొ, భూమీోశు (డనివారు బుద్ధినూ హింపC 
గను(గొనితాలిమిగన్ను ల నాని యనుజులంగూర్చుండు  డనినియోగించి 
(పాణముల్‌ వై దేహి పరికింపనాకు(, (్రబాణాభిమానముల్‌ పరికింపమోరు 
"గానథోకమునరు 6 గారణంఖై న, యీనింద జె ప్పెద నిదిమారువినుయ 
'సౌమ్మితినీవును సకలసంయములు, నానుహోదేవు(డు నజు(డుదిక్పతులు 
'నాడిత్య చర్మదులు యకుగంధర్వు, లాదిగా (గలదివ్యు లంద జబుజూండ 
వనజాకరము6 జొచ్చువడువున వచ్చి, యనలంబుసాచ్చిన యగ్ని దేవుండు 
తినమూతి౯ గ కొని తన్వంగి. గొనుచుం ఇనుడెంచి యతిశుద్ద చరితయీ సాధ్వి 6 
'జేకొనుమని పలెరా( జెలంగి దేవతలు, నాకసంబుననుండి యదిసత్యమని3 
మతికడా సీఠనే మన్నించు కెల్ల, "నెలు(గని లోకుల చేమనవచ్చ 
దండకాటవిం జొచ్చి దళకంధరుంకు మెంధునం గొనిపోయె "మేదినీసుతను 
జెజనున్న సతి దెచ్చి వేపు రామం, 'డెజు(గ నేర్చు నెకామి యెగ్గాన తెజంగు 
ననిలోకులాడుదు రపకీ రి (బొందు, మనుజు (జే టికింగో మదివిచారింప 


గెందా(కనపకీ ర్తి యిలలోనంగలుగు, నందా (కోబొందుదు రథమలాోకముల 
'సడికోర్చి మనుకంకెం జచ్చుట'మేలు, విగుతు_బాఇములెన విడుతుమి మొన 
జూనకివిడువంగ6 జాలుటయొంఠ, కానగంగా తీర కనపడ క్‌ 

దనకోరిర- చెట్ల ౦గ ఫరోణీతనూజ, 'సనుగాక కొనిపోయి 
నకగ్రాడవాలీకి యా(శ్రమభూమి, 
ఈ తెజుంగునకు నీ వేమియు తృ రము నాతో డ (జెపి పననాయాననీకు 


ననినియోగి౦చు దు ననుజులతోడం దనగ్భవా౦బునకు నాధరణీశు (రి 
చారా్యతిగడచిన నంత సౌమిత్రి శేవసుమంత్రుచే. Bee 
వె దేహినగరికి వంత నే తెంచి, యాదేవియకుగుల కతిఛ కి (మొక్కి 
జనకనందననీకు జగశ్రీవిభుండ్సు మునివనంబునుజూప ముదముతో ప 
y “6(బనుప 
వచ్చితి నె లేరు వచ్చ్చైనీవింక, విచ్చేయుమనఖ్రకు వేడ్క_నోనలె 
కినుక యు ‘ 
| భూమణములు ప్‌నుల్బాంఖరముల్లు, మునిపత్ను లక్షంగా en 3 ee 
మిథి లేంద్లితనయ సౌసాత్రియు దాక, రథాల స = గ 
స్క రథ మెక్స్కి_రంవాక్ష_ రత్న పీఠయున. ' 
CC-O. Nanali Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


సౌమి(త్రినీవు ' 
చకి౮-నొక్కె-డడించి చయ్యనరము 
— 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 

ఉతర కాండము, 

జి 623 

జనకజగిహార్చుండి సౌమి(తినాక్కు నుననుగలంగకు మాట్‌ీనూటికిని 
ఒడలు వడంకెను నొప్పని చోటు, లడగంగ(బలుమాణు నదరంగందాణటాం 
బుడమిశూ న్యాకృతిం బొడసూపినట్టు, కశుగీడు శకునముల్‌ గను దున్న దాన 
నీదుని౯మి తంబు లిచ్చుదోవములు, మేదినీవిభునకు మికున తలకు 
"మేది నీజనులకు మి(త్రేవర్ష ముల, శేదియు -గాకుండ నిమ్షంచుసురల 
బినయంబుతో సీత వినుతించెనంత, వనములు నగములు వడి దాంటిపోయి 
గోమరీతటమునం గోరినాండుండి, యామటునాండు మధ్యాహ్న కాలమున 
భాగీరథీ తీరభాగంబు (జేర, యాగంగంగనినీత యలరుటచూచి 
యెలుగాత్తి సౌమ్మితి యేడ్చివంగలగి, 'వెలవెల్ననె కడు వెజ్లంగందిపలికె 
ముదముంబొ౦దకనీ్ర మూఢునిభంగి, నిదియీలకోకింవె దినెపుణ్యభూమి. 
మియన్న ౯బాసియో మిగుల(గోపించి, మియన్న గినిసెనో మిన్న కనిన్ను 
నాాపాణనాథుని నరనాథు బాసి యీ(ప్రాణములతోడ నేనుండ (గల౫ 
యిమ్థులనీవింక నీదుఃమిముశుగు, (కమ్గజణంబోదము కాకుళ్గు (జాడ 
ననుగంగచా6టించు నాకునమునుల(, గను(గొను వేశుకోగలదు నావుడును 
నరదమక్క-డడిగి యా లేరుతోడ, దరిసుమంతుని నున్చి తాను సీలయును 
చనావసెనదిదా(టి నవకుళోల్ల సితే, పావనతీటభూమి 6 బద్చాక్నీ (ఆాచి 
కన్నీరుదొరంగ గద్దద కంఠుండగుచ్చు విన్న నెవద నారపిందం౦ంబువాం చి 
యీ[కూరనిళ్ళయం౦బేమని చేను, చా(కుచ్చిపలుకుదు వె దేహియెదుర 
రాజాస్య కెజి (గింపరాదుపో నాకు, రాజన్య విభుః డైన రఘు రామునాజ్ఞ 
తప్పంగవచ్చు నె తేల(పని లేజుగు, చెప్పకపోరాదు చెప్పరాదనుచు 
ఏన్ననెకన్నీరు వెడలకోకించు, చున్న లకృణుంజూచి యుల్ల ౦బుగలంగి 
'యముదియేలకోకించె దేమాటవింటి, పదిలు(డైయున్నాండె పాఖథి౯ వేశ్వరుయ 
'నామదిగలం౫డు నర నొథఫుత్త్ర, యేమదివెప్పనే పహ్యృదయేశుమాట 
యనవుండు.( ెగువతో హ స్తముల్‌ మొగి చి, జనకజనేమంబు జననాయకునక్రు 
ఘతటియొక?- కొజుగాని మాటనీకేనుు వెజచెద నెటేంగింప వినుచాని తెజంగు 
పగవానిచేం బట్టువడియున్న మగువ, మగుడంగ6 గొనివచ్చి మన్నించినాయ 
అని లోకులా౫ెడి యపవాదమునక్కు మనమున. గడునొచ్చి 'మానవేళ్వరయ 
నీశుభాచారంబు ని_ర్గలంజెన, నీశీలమును మున్ను నికగ్ర-ంబుగనియు 
నీకాననినుడించి యేగు 'చెమను చు, "నాకు నానతి యిచ్చి నా (డం చు యలుకం 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha _ 


Vinay Avagsthi Sahib OUR Vani Trust Donations 
ఖు 'కంగనాభ రామా యయ. 


దల్ల డంబెదవంగ 6 చాలిమిమాలి, న. 69 0 
నిడివిమైతో (చిన నిట్టూర్పవుచ్చి, న కక me 
: నిరవైన పతిమో(ది నెయ్యం౦బుదల(చు?, నెఅ(గందిచింతించు వెజపాటునొందు! 
దన్నెప్పుశును మున్ను ధరణీశ్వరుండు, మన్ని౦చె మున్ననన్‌ మదివిచారించు 
నట్టి యాగా రవంబంకేయు 6 దూలి, యిట్లయ్య నాభాగ్య' మేమందునింక 
nay భూలోక నాథు(, 'శామాటలకు? శేయునది యొండు లేక 
యీ శెంపుయేసెం శోయిది "లెజుంగనుదు నాతోడ నెజింగించి నను. చాయ(దగడె 
ఛానువంకాధీశు . ాయంగ లేక, మానసంబున నేను మజగద గాక 
శెరామాటయును సిస్త మొగిం జికుగాపజప, నీమాట లెబ్బం? చెణే (గ౦చ నాకు 
చీనుని వాక్రుచ్చు శేనుకోకీంప, దీమసంబున చెట్లు బెగినన్నుప్‌ను చు 
నిటుగాన6 దొలి'మేన నేను సజ్జనుల, బటుపాపబుద్ధి మైపటిచిన దానం 
(జలం నాక _ర్శఫలముగా కెపుడు (పజ లేమి 'నేతురు పతియేమి సేయు 
శీనునో చిన సోము లిట్ల్టయైయుండ(, గా చెవ్వరికి దీనిగడవంగవచ్చుర 
గారుణ్యనిధియెన కాకుస్గుండేమి, “నేరంయు సడినొంద "నేరండుగాక 
యనియని వోకింప నచ్చోటమెలంగు, మునికుమారులు నూచిముని నాథుకడకు 6 
ఉను బెంచిసినతులై 'సంయమి(వ్రవర, వినుండొకగ్రాయరుదేము విన్నవించెదము 
---ఆ-4-త+మునికుమారులు వాల్మీకికి సీత నెటీంంగించుట)ఈ-శి+-- 
నాకలభాోకాంగన నరలోకమునకు, Te సే'తెంచినదియొ 
యీరాజుేవియొ యిందిరాదేప్స్‌ గారవంబున నొప్పు గలదొక- వనిత 
యొక లేయును నాశ్రమోపాంతభూమి(, బెకు్కభంగుల విలపించు చున్న గియు 
ఛోకాతురులదయం జూచి రక్షింప, మికు ర్మమగాన మరేగవలయు 
ననిన నావా ._ల్లీకి యంతయు (బేమ,' నిని నిర్మలజ్ఞాన విధిని నీకించి 
- జననుతుండగు రామచ౦్నద్రునిదేవి యనఘవ ర్తన సీతేయని నిశ్శయించి 
నిమిష౦బు నిలువక నిజనియోగమున + నమర6గా౦చనపా(త్రనర్హ్య ర్ధ్యంబుం 'గొనుచు 
వేగంబ శిష్యులు '-వెనుక నేలే్యే ఛాగీరథీసమీ పమునళే తెంచి 
యకగ్రాడ6 బల్లుమాజు నరదంబుచవ్న్య, దిక్కు-(గన్లొనుచును దిగనిశోకమున 
రానీనయెలు (గును రథమాగ్రధూళి, దూసరంబగు “మేన(దూలి “ఇళాంస 
తుంగ: 'స్తనంబుల(దో తనందంద శ దొంగల్తాఅప ౨ ప్పలందొర గక నం 
౫ం౫లుసెకుర-న గిరిగొన్న వగల (బుంగినమనసునై పొగులుభూసుకను 


_ CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 6620001 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత్తర కాండము, $25 


నంగనాదుణిని బద్దాయత నేత్ర, 
రవికలో తృీము(డేెన రాముని దేవ్‌ భువనె కపావని బెడ (గనికదిసీ 


నప్పుడ(శ్రులు రాలనబ్లే విబుప్ప, ల 
ప్రా స ట్ర 


oN 


ఏలించుచు6 జూచి యమ్మునీళ్వమని 
నశుగులముంద ట నవనిపె వాలి, యడలఏనగ6ల గరుణ నయ్యనఘాత్తు (డనియె 
నిదియేల భూపు(తి యింతేశ్లోకింప, హృద యంబు6 బదిలింప్రు హిలేబుద్దివినుము 
నీళు ఫాచారంబు నిర్మలం జన, నీశీలమును నొప్పు నీగారవంబ 
ఘను(డెనవాము౨డు గనియునొండాడ, మునుకునజ్ఞులనోళ్ళు వనవూయంజొప్పడక 
హృద యంబుగొని కాల్ప నీ తెంప్రుసేసె, నవెగాన ధుః ఖించుటనుచితంబింక 

నీత పోవనము నీకిల్లు నీకేను మితండి(ప్రతినిధి మిథిలేంద్రతనయ 

నరనాథుతో (యాడ వాడిందువచ్చి, తేరలా కీ గను (గొన్న చానవీ ఐనము 
మాయా(శ్ర నుంబున మహ నీయశీల, లెయున్న మునిసత్నులంద జు నీకు 
నుచితేవ ర్తనముల నుదిత వాక్యముల, నుచిత నస ళాగారంబు లోనరింపంగలరు 
మనుజేం[దతీనయ వేమావనంబునకు ౧ జను చెంచియందుం౦కు సంతాపముడుగు 
పౌరకువంబునకం టె6 (బ్రబల౦బు జైన, 'మేసూపమున( దప్పదిది _దెవక్ళతము 
గా నవిజ్ఞానంబు ఫఘనబుద్ధి (బూని, జూన క్షివినుయు నాసత్య వాక్యములు 
జనకుంకుమాతం[డి సకలలోకె క, వినుతుంశు దశరథ విభు(యు మీమాను 

"5 జేం్యద్రతిలకండు రామచం౦(ద్రుండు, "తేవోఖిరాముంకు దేవినీవిభుంయ 
ఉభయవ౦ళములు నీకు త్త మో త్తేమము, లభిమాననతివి నీవలిశుద్ల మతిని 
పంకోజాననముఖు(ప్రకా ళ నాదు, లింక నీకుచితంబు లెన్ని భంగులను 

బతి వాక్యకరణంబు పరమధర్మంబు, సతులలో నుత్తేమసతివి నీవనుచు 
ననునయోక్ఫుల శోక మార్చి యర ఏంజు, గొనునుంచు నిప్పించి గురుద యాబుద్ది 
జనకజంచోకొందు సంయమీోశషరు (క్కు మునికుమారులు దన్ను ముదముతో (గొలువ 
వనమునేశే తెంచి వచ్చి సద్భ క్షి 6, దనుగోరి (మొకిగా-న తాప సాంగనలం్య 
గనుగొని యీ బాలక భ్యాణిసీత, జనకభూపతిపు త్రి సత్యశీలమలం 

దద్దయు నుతిగన్న దశర ేశ్వరుని, పెద్దకోడలు కీ రి సెంపారు చున్న 
రాముని బేవి యీరమణికి మిరు, నేమమారళగ రత సేయంగవలయు 6 
జెజునున్న సతించెచ్చి చేపట్టిననుచు, నెటు గనిజను లెల్ల నెగ్గాడు పెటి (గ 
లోకాపవాద మాలోకించి మనుజ, బాోశకేళు డు త్త మక్టోకంశుగాన 
సడికోడిపనిచిశ సౌమి(తి జొచ్చి; యడవిని సతిడించి యాజ్ఞ మై(జనియె ' 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


626 రంగనాథ రామాయణము. 


మిభ్యాపవాదం౦బు నిన్న కయున్న 6 దథ్య మెనట్టుంను ధరలోనననుదు 
నినులాఫీశ్యమం డీ తెంపు సేయం, బనిచినాండటుగానం బరమానుర కి. 
జ 
మునిపత్ను లార యూముద్షియమోరు, కొనిపోయి మన్నించుకొని యుండందగును 
వగవకుండ(౫ నెమ్మి వర్తి ంప్పుండనిన, నగుగాకయని ('మొకిగా యాతపన్వినులు 
_ధరకుజందచోడొగ-0౦చు. దమనివా వాసముల్క కరిగి యది వి క్రి నధిక మోదమున 
నుచితోపచారంబు లాసకంచుచుండ, నచట చొ లీకియు నథి౯తోనుండె 
-:అ-6-$ 4వ చారి౦ంచు లక్వుణునకు సూతు ఆకు రు. స్యము౦ జెప్పుటు-ఫు-అి--- 

నంతనయో ఛ్యకు నరదంబుచన(గ౧, జింతాపరంపరం జెంది లక్నో ణు (శు 

మంతునితోడ ననియెభూజనులు, దోసంబులాడిన దుమ్షీ॥- రి కేడి 


ల 


నక జపావన చరిలేంబుమొదలం గనియును నీ తెంప్రలావించె విభుడు 


గ 


(యారమృనవ్యాళ ఘోరకాంతార, దారుణావ్యకుం దగునె యాసాధ్వి 
యెందుననిగిపాప మిపాపసలము (టబందినజనులకో పాథిఇ- వేందునకో 
యనఘాళర్తు (డా రాము డపవాదీతు౧ డనవు వుడునాసూతు ౯ డనియెలోల్లాగి చి 
యేమిటిక వెంట నింతవోకింపు సౌమ్మితిమనలోన సంతాపముడుగు 

మోతం[ డిదశరథ "మేదినీనాథుం డాతేత బుద్దిమై నడిగినంవొల్లి 

యదిరహస్యం బెన నాదేవమంతి, సుతుయదూ ర్యాసుండు సూచించినాలకు 
అదినీకునెటే (గ౦ప నవసరంబగుట్క విదితంబుగా (జీతు వినుగోప్యముగను 
గురునమ సాా-రంబు కొజకొక్క-నా (దు, ధరజణీశనందన దశర భేశ్వరుండు 
రమణీయగతి నేగి రథ మేనుగ డప, నమరవసిష్టుని యాళ 9మంబునక్ష 
ననఘముండుదూ రాను డంతకుమున్ను, చను డెంచియందొకు 'సంవత*రంబు 
చనెమ్మివసిస్థుంకు నిలుపంగనిలి చి, సమద ౦బునన్గున్న 'సమయంబునందు : 
వసుభేళు (ఢాగశ్రము వనసమోపమున, నసమానరుచి(బొల్పు నరదంబుడిగ్షి 
చనియావసిష్థుని చరకణాబ్ద యులకు ననఘాత్తు( డెయుకి- Se 
_్రాలునమ్మనిముఖ్యు వామభాగమున, నాలోేలకీలో[గమగు నగ్ని భంగి 
నమరుదుర్వాసున శవనతుండగుడుం గొమరారవార్రును గుళలంబులడిగి 
యధ్‌క పీయ౦బున నగ ర్పృశ్థపాద్యములు, మధథురఫలాదులు మానుగానొసంగి 
యుచి తాసనమ్మున నుండంగయనిచి, యుచితపసంగంబు లొండొండందిగిచి 
థ రృకథానోప్టి దగిలియుండ (గను, భర డీగ్గితివోశా గహనమధ నా 
నయ్యెడముకులితహ స్తొబ్బుండనుచ్చు నయ్య్యతిప్టుతుతో నం 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 692000౪1 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
& త్త రశాండము, 627 


చెంచా కవ ర్రించు నీగవికోలము, ఎంచా(కరామనుండీ నేలనేలు 

నాతనూజుయ రామునకు నుహీసుతకుం బూత్వాలల్తె యెంద జుపుతులయ్యెదరు 
తనరిన యాసుతుల్‌ థర్మవర్శనల, ననఘా త్మ్‌ యొబ్బంగి నవని నేలెదరు 
మజివీరియాయు3[సమాణయి లెంత, యెజుంగని ప్రమనాకు నెటే (గింపుమనిన 
రఘుకులస్థితియు నారామువర్శనమ్ము నమదమారయగు సీతకయ్యెడుదశయు 
మొదలు గాసకలంపు మునిప్రంగవుండు, విదితంబుగా (జెప్ప వినిరా జానలకి 
తనప్పుంకే తెంచె6 దక్సానకథల్క పనియేమివిన నీకు. బాథి౯వతీనయ 
నిండారరాము(య "నెమ్మినో (బదునొ, కొండువేబేండులు కువలయం చేలు (6 
"బెకగ్రారయ్యడు రాజుల బృథివిపె గెలుచుల బకగ్రాళ్వు" మేథముల్‌ పెంపారంజేయు 6 
బుడమికిరాజు గా భూప్వతిప్వుతుం గడువేడ్యంబట్టంబు. గ్యఫనయోభథ్య 
పటుకీ ర్మినటుమో6ద (బహ్మాలోకమును కటమింద వైకుంఠ మనువేరుగలిగి 
నిరవద్య మగుచున్న నిజలా+కమునకు, హరిమూ ర్రియగురాము 6 డరుగంగ (గలడు. 
తొల్లి యీవిధ మెల్ల దూర్వాసుచేతల చెల్ల మైనదిగాన ధృతింబూనవలయు 
నాదిత్యకులవిభు (డగు రామువలన, వె దేహిదికగ్రాన వగసునీవునుగు 
పౌరుషంబునకం౦ం మొ6 (బబలంబు దెవ, శనూరయ(గానున్న యదియు౬ జానయ్యె 
ననవ్రుండు మునిముఖ్యు నాదేశమునకు౦ దనలోన వెజంగంది దశతథాత్మే జాయ 
శాలిమిపదిలించి తీసమాటలాడు, నాలోనదిననాథు6డ స్టాదికరి గొ 

గడచిన నంత వేగుటయు, 'దేరుసుమంతుండు "దెచ్చిన “నెక్రిా 


'నారా(తి 
-ఇఅజయంగ నే తెంచి నిర్విఖ్ఞుండగుచు 


నుణునా(డయోధ్యకు మథ్యాహ్న వేళ్‌, 
-నేమను చుంకునో హృద యంబులోన, నామాననిధివిన్న నెయున్న వదన 
“మీమని దను(గొందు నేమందునోయి, గ 

నకట మిథ్యానింద కతిసాహ'సమున 


యకలంక చరిత గానటుగను(గొనియు, 
రిగి మోసల తేరుడిగి 


జనకజ -బాసెనాజననాథు(డనుచుం, జను పెంచి య 
నడవిలో విడిచి లక్మోణు(డు రఛామునియొద్దకు వచ్చుట. 3-9-8 ఈ 


దుం గాసక్ట్రసలురామం గదియ నే తెంచి 
చేనిక వడి సౌంపు లేనియట్లున్న 

(శు, లందద6 దొరంగంగ నధిక చైన్యమున 
టి శిష్ట గౌరవము 


_6ఆ_-ఈ-సీతే 
చవాకిళునడచి యవాబ్తుఖుండగు 

00౧ ర్‌ 
జానకి లేమి నాసకలస౦పదలు, 
మరిదిరంబున శోకమగ్ను (డే య! శు 
పీకగుణంబులు సీఠగారవము,. సీశ్రపుట్రినయట్ట 


(కియో 
సీశయుక్‌ దనతోడం జెప్పిన తెఐలయు) సీతకుం బాటిలు వెన 
CC-O. 112౧2! Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


సడియు 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
రంగనాథ రామాయగాము. 
628 న 


వీకనుపేశీ. ౧ చి చేని తెంపు, శేతోగతంయబులై చేడ్చాటు బెనుప 
నల(తేభాయదుదునున్న యా రామునం్యమ్రి జలజంబు. కు మొకిగ్రా జననాథభసుతు (కు 
ధరణీళునర్యఘ్రులు దనమ స్త కంబు, పసు రన (శోరు నళు వాలిచేం దడియ 
వడి సెడు కేల నావళు భేశు6 డప్పు డడలువారించుచు ననుజన్ము నెత్త 
నొకిాంతతడవున కొనరు గర్దదిక, చిక్య్రాకంశాంతరసీమలాో నణల 
దేవభాగిరథధీదేవి చాంటించి, దేవరయా జై లద త్తీరదేశమనం 
గల షేతర సీతం గథ్యాణచరిత, వాల్తీ కియా మవనసమిపమున 
మావాక్య మెటి (గించి, మిథ్యాపవాద, "మేవిధం౦ంబునం చాయతీ వేంట(దక్య- 
నటుగాననీవింక నడలకుమను చు, నటడించివచ్చితి ననిప ల౮-బలిక్తి 
సుఖముదుఃఖమ్యును శుభమునునేడ్సు నఖలలకులకుం గర్గానురూపమున 
నధిపవర్తించు నయ్యె కాలనతుబ, నిధులును జెడిపోవ్రు నిత్యముల్‌_ గావు 
అనఘయెంచ (గ సర్గ వుందుబచాల, మనుటవిచారింప మగణంబు కొజుకు 
నినునీవ్రగాలుచుట నిఖిలంబుగాలు ప్ర, మనుజేం ద శోకంబుమదిలోననుకుగు 
పుముషపుంగనులై న పుణ్యాత్తులెందుం బకికింపమాఢులై పడరు బంధముల 
సీవేమి సౌ మాన్య నృపతివేదేవ, నావుడుధ్భతి(బూని నర నాథు(డనియె 
జన నాథ తేనయ నీసత్య వాక్యములు, వినిసంత సిల్లి త్ర విలసిశామనయు 
"తెబిగోదినాలుగు దివాసంయబు లేని వదనము లన తులు 
(పజలవిన్నపములు పరిపాటీవినుచుం (బజల(బాలింనుట క. రంబు 
ఎలమిమం్యతుల. బురోహితులవిన్న పము, గల్టవారిపీలిపీంతు గాకళొల్వునకు 
దుష్టన్మిగవామును దోషంబునణ (చి, నిష్టరకుణమును జేయకరయెవంద్తు 
--*అ-ఫ+ రాము (ను లక్ముణునప నృగచర్మితముం జెప్పుట.,థ ఆఆ 
భూాభారబోగంబు భోగించు నాతల గాఫీలగతి(భాందు నభమలాోకముల 
GT ED అరక పోయినయదివిను భూప్రాలతసయ 
సత్యసంధుడు నగ్రజన్మ(పియుంశు, నిత్యేకీ రియ నైన నృగుంనురా 
ఫుషగ్రార తే(తంబుం బొందిసలేగ్రార్త్మ, సళ అ 


నొక్క ఫుణకాలము 
నెలమి (గో పులతో డ "హేమళ్ళంగాదు, లల వ 5 


వడరచియించి ఇక గజను 
రే ము లకు 
నొకకోే టిగోవుల నుల్ల రిబులలర, నకల౦కగతి-దాన అ టై 
'ననఘతేపోమూ రి యగు న 
గోగు నగ్ని వై ళ్ళు డను ప్యప్రష్టంగ్య 'నావ్రముందవి 
చునయా రాజు కదుష్టళో(గలస్కి యువికిం చానతండిచ్చె క 5 
ఎ విపు వకు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత్తర పారిన హూం లు 


బంద ద ఇశగాయలరసి యాగోవు; “వెందు(గానక య సుహీసురో ల్రముయు 
న 


(క్ట 


శనఖలంబను పె సలు గలబేశమునకు6, జనియట నోర విపు సద నంబునందు 6 

దనగో వుంగని సమద ం౦బున నం. ప చను చెన్తును చు నిజస్వరముంజూపుటయు 
వలుంగున నొడయులగా6 _నెటింగి మోహమె ల్సి పిలిచిన యావిష్రసిలుందనట్లరుగ 6 
చన్ను నాన్ఫపుచేతం దగయిరగహము, గొన్న టాహణుయ ఎనుగూడ నే తించి 


సూను 
చానమున్చగుచేత 6 "నేనుగొ న్నా డం -గాననాగో విడిగాచు వీసాను $ 


నావును నొకనవ్వునప్వ్‌ యాని పుం డే డేవినంబున నీకు నిదెయీలప కుగా- 


'నీకునిచ్చినయట్లి నృగుశు చానుండ, నీక్రనాకును నేల గెకెగానిపొదు 
లే On 
: నృగుకె జింగింత మాన్ఫగు మాటమనక్కు నగునంచునొడ (ఒడి యావిప్పు ,౨కిగి 


యం. యం "జీరువన 
నగరివాకిట 6 "ఎక(ా నాళ్ళునునిలిచి, జగడమాడుచు నవసరము లకున్న 


న “ాక)_౧వొ 
చేసకికనవియావి పులా రాజు, నూసర వెప యె యొకబొకగా-(శొచ్చి 


యొగిపచునెనిమివి యుగములదనక, తెగకుంశునం దా (కః దృ 6ప6ంబడక 


యాగొందినుందుగాకనిశాపమి చ్చి, యాగో వువిడిచి వారటువోవుచుండి 


వసుదేవుకడు పున వసుధ నావిష్టు6, డసమాశగతిం అగ్బషస్తు6 డనగజ న్మించు 


చు 
| నటమీ ద నీశా పమవ్వాసుజేవు, పటుదయాదృష్టిచే6 -వచాయులాకను 


సాగి బొకగ్రాలగప్పి చ చరియి౦ప నాకు6 


'జరియింతువిప్రులు శపీయించినస్లు, పారినాకుంగుడువకో 


మరలివారా తీ యమండిరంబులకు, నరిగిరి నావినియా రాజసుతు ము 
జననాథవి(ప్రులు శపీయించి చ నిన చెనుకవ ర్మీ౦చిన వధమటద 
వినుసుమి! తాపు(తే వి పళాపంబు, 'వినిఫ్‌తి నా రాజు విహ్వ్యలుం౦డగుచు 
దనకునయ్యెడుక పద ళ విచారించి, తనమం(త్రులాదిగా తగువారినెల్ల 6 


'దడయకరాపించి తనప్పుతువసువుల. నడు వేగయిట్టంబు గట్టుంచుధ రకు 


. చలికినెండకువాన జడికి నె చోటు) వలను గాద చ్చోటు పనన 


యకగా-డనకగ్రాడ నధికయత్నృ ముల) బెకర-లు సేయుయడా బొకగ్రాలలోన6 
పోవచాఫలము 
దీంగెలునృకుముల్‌ తిరిగిరానిడు డు 


బొకఠరాలుసవరగా (జేసి 
చల్ల లూ చావులు జల్లు క్రొవ్విరులు, చల్లుండు గా 


యారసిరెంటుమూ ంణాముడ మేరు మో 
శకువేగనిప్పని గావింపవలయు 6 దడయ 
జనులవిన్న పములు సకతంమువినుము, తీనయనీతిస్టి 


మరు 
శనక ర ఫలమెదుం దప్పమగాన్న భునముననాకుణా 
CC:O™Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


6దటనెవ్నరి మెల(గ నీకుండ 
రాదనిపలిక-. తేథపుత్రు(జూాచి 
తి ధరణిపాలింపు 
గంగవలదు 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


a గంగ నాభ రామాయణము. 


బుద్ధినుంకుండవై. ఫ్యుతనీవుండు, మద్దకలా చార మేమరకెష్టుకు 
వాత్సల్యమున సాధు వగ్దంబునరయు, వత్స్‌నీవనిపల్కి_ వసువుబోధించి 
'వాసవరేజాడా వసుమతీనానుం దూసరి వెల్లి యెయికభొక- (జొచ్చి 
పరికింప నేండు నాపాప శేషమున, . 
నృగుపాటుంజెప్పితి నీకు నింకొక, 'తగుకథ చెప్పెద దము;డవినుము 
-౨-ఈ+రాముయ లక్షేణునకు నిమిచరితినుం జెప్పుట.)-ఫ--6 ఆ... 
వనుమతి నిత్వూకువంశంబులోన నసమానకృతినిమియనశా జుగల(కు 
ఆరాజాగౌతము నా(శ్రమభూమి, చేతవగమనీయ శిల్ప ౦బులమర 
ననిమి షప్పుకింబోలు ననవై జయంత, మనుచ్వేరుగల పురంబమకించి యందు. 
జెన్నాంద రాజ్యంబు. జేయు చునొక్క, జన్న ౦బుగా వింప జనకాజ్ఞ వడ సి 
ముదమున నంద ఆమునులరస్పీంచి, పదపడి తగనర్భ్య పాద్యంబు లిచ్చి 
భృగునంగిరసునతిప్పథులతేజమువ, నెగడువసి 


స్థుని నెమె(బూజైంచి 
పాక 
మననూరననునీవు మఖమునేయింఫు, 


మనుచు వరించిన 'నావసీష్లుండ్ను 
© 


నరనాథ ప్ర్రంగవ నన్ను నీవిట్లు, వరియించితింకొక్కు వాక్య ౦బువినుము 


ఆమరంగందనుజీయు నధ్వరంబునకు నమరాధ్ధి 


పతినన్ను నధ్వర్యు గాంగ 
నీమఖు'మేన చేయించెద ననుచు, నామునీందు 


. డు పోయె నమశేంద సరికి 
నాతపస్వులతోడ నంత నానిమియు, గౌతము వకియించి గడుస౦ంతేసమున( 


జలికొండ కట్టికి జక్క-మధ్యమునం బొలుపొంద నొక పుణ్య భూతలంబునకు 6 
జను దెంచి యచ్చోట సకలలోకములు, వినుతింప గౌరేము విధివంత నుముర 
నెదువేలేయుల యందాశ నిఖిల భూదేవతలు నిలింప్ప 
విలసిశరత్చా ది ఎవిథభ దానముల, జెలువార జన్నంబు 'నేయించుచు( డ 
నమరేంద్రుచే జన్న మట వసిష్టుండ్తు సమకానిమేనూబ్రు స = 
లందాకంీయించి యదిదీర్సి మరలి, 
నక్షపాదునిచేత నర్స్‌ 
యినవ౦శగురుండ"నె కో 
పా 


లు 9 © 
రుస్రి (బొంద 


దౌావాకికునింజూచి లేనరాకనీను, ' భూవరుకెటీ ౧0పం బొమభ్న నత 
పవ్వళించినవాండు పతినాగందొల గి, ద Es 


వ్వుగానొక్కింత్ర 
యేనువాకిటవచద్చి యిబ్టుండలాశన్త “మే నెజుంగండాడ్టాక | 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


- నంతనయ్యికువురు నయ్యింతిజూ చి, కంతునిచేజికో- 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత రకాండము, 631 


జొడలలుట్టినకోపముడుపంగ లేక, యొడలు లేకయె నిమినుండ శవపింశె 

నంత నానిమి యును నానిద 96 చెలిస్కి యంతయం6బరికించి యా కాపమెచే (గి 
యపరాధిగోనన్ను నరయకిబ్బంగి, శపియించె గొన యీసంయమోశళ్వరు (శు 
శల(పందానును మేను. దకి-వతిలాంప, గల(డంచు శపీయింశెం గరమలగాతోడ 
సరినప్పుడస్యో న్య శాపవాక్యముల్క, నరుదారనిరువ్రుక నశరీరులెరి 
అంతనమ్మ్చునియును నజుడున్న కడకు, నెంతయు వెస నేగి యీావసిస్థుండు 
నిమిశాపమునఃజేసి నినేవావృ_తి, కమలసంభవయేను కొన్న వాండ 
శ్రూర్యశరీరంబు ౬ బొందించియొడలుు గీ ర్వాణనుత నాకు (గృప నేయు మనిన 
తనయాత్మృడానిప ల్కు-6 దగవినియ పుడు, యను(డుబ్బహ్మ్మ్ర దానట్లొప్ప (బలికె 
నతుల తేజో ధను లఖిలలోకై క, నుతులు మి తా)వరుణులు మహోన్న తులు 

వారి త్రేజంబునవసీయించినీవ్రు గారవంబున మేను గలిగివతి౯౦పు 
నీవయోనిజుడ వై నెగడుపొమ్మ్రనుచు, నావారి జాసనుం డటుకృప సేయ 
'నావసిష్టుంయు బ్రహ్మ కటప )దకుణము) గావించివరుణలోకమున శే తెంచె 
మితా 9వరుణటలు విస్మ్రితులెచు తమ్ము సు తాశనుముఖు లైన సురలుమన్ని౦ప 


గ్‌ కొంచుదుగ్టాబ్టికడకు నే తెంచి, రాకాలమునవశ్చా నచటికూర్వుశాయు 


సఖులతోనాడుచు సరసభావమున, నిఖలలో వై శ్వారనిలయ మై వెలు 
కడు మేనుగలల్గ 


నచ్చరతనదృ్భష్టులామితు మోద, మచ్చికనాటించి మునసుపా౦ బెటీగి 


కనుకనిననునీవు కామించుకేన్కు గనుగొంటి నిన్న౦టగంటినాకో 5౮- 


యనవుడు నృపహ తుడైన యామితు,) భునతేజను చ్చోటి ఘటమం౦దు6బడిన 


శ C2. వ 
తాలిమిదాలంగ దమకించివరుణు నాలోక నస్టితి ననురాగ మెజి | 


వరుయుడయుకుమితు ౨ వరియి? చెనిన్ను) 

నంగననీతోడ నహారాగరీల, నంగసంగతి నాకు ననుచితం నన i 
ఖో “ షా శ 

విత సంగతినెన చిత 9బులోన్క చిత్తే జు(డలరంగ జెలువ ందుగాక్ష ; 

వ న్‌ా 2 నియీియొప్పు కలళ0బున౦దు] 


నొరునినబొరదుటనాకు ను పిత మేయనిన 


మకీయంచ2న మహిత తేజంబు కామి 

నలంద శాకన్న నంగికరించ్చి రతి కం 
5 9 

కంబు బూజం అతుట దర రికృ గంపల లల 
a 

నాతిభావంబు, భావిరపబా వక పిఛబోల్ప్బు 


నశువారమూను మెళ మై ఏ లేజమున 


డ్డ 
ట్‌ 
2A 
1 
ల 


మిగిలి 
'నావుడువరుణురిడు 


నునవీర్యమట్లలర-గా ంచి యూర్వసియు, 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


632 రంగ నాథ రామాయణము. 


సరమొప్పుచున్న యాకలశంబునందు తిరముగానిదికాము దీపంబుపో లె 
మితురిసన్నిధోకేగ మితుచాకమల, పతాక యైనయభ్బామనీ క్షీంచి 
కామవికార౦బు గనియునునన్నూ, గామినిగామించి గ కొంటినంటి 
'నామేరయెయుండి నన్నువంచించి యేనునిన యాతన వేశుబేరొ[ందు 
దిట్ట వెయురుకోశెర- దీర్చితిగాన, పుట్టుమితప్పున భూమం౦డలమున 
మనుజయోనినిబుట్టి మవానీయదుః ఖ మనుభవింపుచు నుండుమట గొంతగాల 
మటమోదరాజర్లి యగు పురూరవుడు, చటులవికమశాలి సౌమ్యనందనుడు 
ఘన సారభనకీతిణ కాశీశ్వురుండు, వనజలోచననీకు వరుడు గాగలండు 

యా పుళూర వుఖార్య వె సుఖంబొంది యేపారనిజదేవామిట పొందుమనియె, 
నావినిసౌమిత్రో నరసాధుజూచి, 'నావసిస్టుండును నారాజామాంద 
"నెదసవిర్హించి శెజీ గింపుమనిన, నాదిత్యకుల నాధ డను(జాతో ననియె . 
పాఠ9కో భితమునై పరివ్రూరి నొందు మాతావరుణమెన మహిత లేజముల 
మొగి పుట్టిరికవురు మునులందుమున్ను , తగనగన్త్యుండు యుక్టై ధర్మశీలుండు 
ఫుట్టినప్పు డెతపో భూమికివరుణు, పట్టియు నేనని జలుకచు 6౯బోయె 
'చింయశేవుములెల్ల "బెరసీ వెలుంగ, నందువసిష్టుంకు నమరజర్భ్రించా 

నమ్ము నిపుంగ వునంత నికాకు, డిమ్మ్యులదనప్రుకో హితుగావింఇా 
నిదివసిస్థునిజన్య్య మిటమోదవినుము, విదితంబు గానిమి విభునివర్శనము 
మునిశాపమునదే వా ముక్తు(డైయున్న, మనుజాధినాథని మవానీయతనువు 
పావనస్థితిగల్లు పరమేశమున్క జీవనమ్యున్న టెసడకుండ (కేసీ 
బంధభురమణిమయా భరణనుల్‌ వలు, గంధ పుస్పాదుల ౫ సేసినిలివి 
క్ల వ. 
యంకిలిలోకుండ య ఖిలలోేక ముల, సంకల్పితంబెన జన్నం౦బుద్‌ర్చి 
తిముద౦బున గాత స 

స్‌ వెందుబు క్రైద నృపవరమమ్ముు, శేవరంబడిగాద వి చ్చెదమెలమి 

a ఎ 
me Fees, కనుటప్పలందుండ గరుణీంపుడనిన 
లం ఫకకంునీవ 
వా ప౦బు 0 నుచు బో ల వ 
oe Den యిరితమతమపుణ్యభూములక్రు 

[ జ 
0 5 మికి, సంతేతిగలిగింప(జక్నిం చియా చి 


మంతేగ్సివంతము లై నమ వా నీయహీమ, తంతిముల్‌ చే సియా ధరణీ శు మే 
వరణిసంధించి వారరితొథరు , rT a 
రణసంధి (త వ చరి తార్ధుడెయున్న జనకుండుబుళై 

(=. లు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


| 
| 
| 
| 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


జ్‌ ఈ రకాండము. 633 
వీఠ డేహునకున్భవించుటకే సి, యాతతంబుగవి జే వాభి ధానంబు 
మధనసంభవమున మహ నీయమగుట, మిథెలనామముగల్లీ మెజ7.నప్వరము 
యనవినిలక్క్యుణుంజవనీ శు (జూచి, జననాథ తన్ను నా సంయమిళ్య్ళుగు శు 
నుదినల్లకపియిం౦ప మారల్రైగాన, పగిలుడేయుండడా పార్టి జేశ్వ్టరు ఎడ 
యాగదీక్నీ తునకు నలుగంగదగునె, వేగిరపాళేల వి జ్ఞానిక నిన 
ననుజొడతనలోన ననిశంబు మండి, కనలెడుశ తుండు గాడెకోపంబు 
భూరికోపముదన్ను బొదివినయ పుడు, సెరింపవచ్చు నె జనుల కెవ్వరికి 
నకలంకగతికో పమడపయయాతి, యొకడె నేరచుగాక యొరులు నేరుతు కె 
నావుకునారాజునరనాథకోప, మేవిథంబునసి చె చెలీ గింపుడనిన 
నరనాధ నందన నహుషనందవనుయు, నిథపమబలుడైననృపుడుయయాతి 
యర్మిలవృనపర్వు యాత్మృజరెన్క, ళర్భి ప్థదనకగసతిగావరించి 
మరిదేవయానను మహిత తేజస్వి, నెరయ శుక్ళునికూతు నెమి్మ్ట్ర గ కొనియె 

- నం౦తేనాయిరువ్రురయంచు చావిభుడు, సంతానకాము _డైచరియింపుచుండ 
శతు మర్గనశాలి, శర్శ్రిష్థకోరి-, పుతుభండుజన్మ్రిం ఇ వూరుడన్‌ పేర 
యయదు;డనగా దేవయానకుదనయు, డుదయిం ఇ నానాటికొదవి కాసతుల 
సౌ భాన్యవతియైనళర్మ్మిష్టకంత, నాభూవిభుండుచాల ననురక్షు (డగుచు 
నర్ధేవిసుతు బూరుడను పెద్దకొడుకు పెద్దయుమన్నించి పీ9యముతోనుండే 
నొక నాడుత మతల్లి యొద్ద నాయదుడుు మొక మొక భ౦గియె ముంద టనిల్సి 
శర్చ్వి స్ట సెకార్య్య జనానా యకునకు, మర్భ్రంబుగా నయా మహిషి న౦దనుని 
పాటించినినునన్సు "బాటింపకునికి పాటింపదమ్ము నిపట్టి నీవగుట 

నట్టితం కి 9కు ట్లి మఖి మానము డగ యొట్టకొ నేర్చితి యీక స్ట్రదళకు 
గాగ్లింపంబడినయిీ జీ వనం'బేల,- నగ్నిలో6బడీ చ త్తుయవమానమునేకు 


నీవోర్వజూలిన నిలువమందత డు, వావికిగెలుగాత్తి వాపోవుచుండ. 
మైన యా వై లేయగురుని 


తనయుని ైన్యంబు తాలిమిగలప, 'తనతండి); (| 
కః తలుపులు నిటి గి, 


తలప నాశుకురింకు తనప్రుకి]దన్ను,, తల చినదురవస్థ 
యచ్చోటకేతేరనాదేవయాన, వ న్చిపాదముల పెహ్రలిషాద్యం౦బు 
కన్నీటగావీంచుకాణి శోకించు చున్నకాగిట చేర్చియొగిబు జ్ఞగిం చి 
'పలిత ంపుతాలిను బాలనీశేల్స వృాదయంబు నొగలంగ నిబ్భంగ్లిబొగుల 
విషిరకిలఖో కించ దీవోకమునకు, 'నవియేమికారణ నుటజెప్పుమునిన 

CC-O. Nanaji Deshmukh న్‌్‌. BoP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


634 రంగ నాథ రామాయణము 


ధర్భృజ్ఞుడనిచూచి ధరణి నాఖునకు, నిర్మల ముదినన్ను నీవిచ్చి తెబమి 

నారయ నితనిచే నవమానమునకు, నోరువ బరలోకమున్న ట్టులుండె 

నురువి ష౦బనలమాయుధముమొద లగు మరణకారణములు మహి (౫ెకుు-గలవు 
మతిగాకునిటవమానంబు సేయు, పతియేల కట్టడిపా9ిణంబు లేల 
నిన్నువిచారింపక నీపుతినెన, నను గురు జే'సెనా నర గాధు' డనిన 
యౌవనా హ౦కృతి నవమానమిట్లు, గావించెనటు గాన కష్ట౦ప్రముదిమి 
నతండొం౦దు గాక౦చు నలుకతో బలికి సుతగుస్తరించి యా శుకు)ండుజనియె 
నంతజ రావిస్ట్రు (డైన యయాతి, సంత పృ హృదయు డైచాల చింతించి 
యటళుకు96-డాదేవయానకై వచ్చి, చటులకోపంబున శనీయించుకెఅగి 
యదునొద్ద శే తెంచి యదుడనాముదిమి, పనిలుండ నై నీవుఛ రియింపవలయు 
"సందాకవిషయభో గేచ్చనా కొదవు, నందాకనుదిలోననను రాగ మె పంగ 
జనులంచాలింపుచు 'సకలభోగముల్క దనిసియాజర యేను దా ల్బెద ననిన 
భూపాలనీకూర్చిపుతు9డెయున్న, యావూరుడుండ గా యన్యు లేమిటికి 
ముచఇమియాతనికిచ్చి మువమారనీవ్రు, పదపడియి న్నేలచాలింప్ర మనిన 
నోదురాత్క్రుండ యోట లేకిట్లు, కూ్ఫరోక్సు లాడితి కుటిలభావమున 
యల యన్‌ టచులం, నీ తెంప్రగలుగుట యిదియెంత పెద్ద 
యతిపాపయతివి నీవరయ౦గనాకు, సుతు(డజా యొకగకగాసుండవుగాక 
నిందితనారితుండ నీకాంచుకొడుకు, లందరు రాకు సుల 


పుట్టగలరు 
గుకుండెననామాట గొననినీవెంట, 


నిరువుగానిలుచు నె యిందువంశం౦ంబు 
నీ వునునీకుజన్న్టించినవారు, భూవిభుత్వ యనక పూ జ్యు లె పోను 
యనిశపీంపుచువచ్చి యగ 9నందనున్సి గనుగొనియా రాజు కగమ 
భో గేచ్చమానదుపుతు 9౦డ గాకు, నీగతిమదిమియు నిటు 
నీజరాభారంబు నీవుగ కొన్న 
పదపడి నాక్కునె భరియి౦-చియున్న 


రి బలిశె 
థి 
చాప మయ్యె 
రౌజలోోకము మెచ్చ రాజ్యంబుచేసి 

) ముదిమి గాకొనియెద ముదముతోనన్సిన 
నను గాక ధన్యు౦డ నైతి నేననుచు, "మోగప్రుభాప్పంగ ముదముత్రో (2లుకి 

ఒలు 
పర రప కుక రు, గన్నారజా దియా యనం నిలివి 
స గారుము 
పా9యంబు ైకొని పరగజన్న ములు, సేయుచు రాజ్య ంబు చాలువంద కేళి 
"ెద్దకాలయుబోవ పీీయమారబూర్య, నొదకు(జను స్‌ 
ప్పియ ఫుత్రనీయందు . బెట్టి రు 
పి, ౦దు . బెట్టనముదిమి .రయవూరన్సాక్రి 
న రాం న 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5916602012 6920001 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఆశే రకాండము. 


శేకొనినామాట జేసితివిగాన, నీకింద రాజ్యంబు నిత్య మైయుండు 

ననుచు నావూరుని నఖిషిక్తు బేసి వనమునొకేగియావసుమతివి భు య 

ధర జెద్ద గాలంబు దపమాచరించి, సుర చిరద్యు తి నే గె నురలోకమువనకు 
యాఫూరుడును సక లావనీసుకుల, చేపునబాలించి యెలమిసాంపార 
నోజపితిస్థా ఫురో త్రమంబునకు, రా జెవసుంఫర రక్నీంపుచుండె 

నంత నాయదును నిశాటసంతాన, వంతుడే మయటకా 90చ వటముననుండె 
నిమివసిస్టుని చేత నిగంహి తుడగుచు, శ పియిం౦పనమ్ముని శవియించామగుడ 
శుక కాపంబున స్ఫుక్కి-యయాతి, వక] డౌెమారల్ల వాకు9వ్వడ మయ్యె 
గానశైరణయం౦దు గలరెయయాతి, మానమైరాజులు మనుజేంద తనయ 
యనుచు తెల్ల మిగాగ నక్యాధరాము, డనుజునితో జెప్ప నారాతివేగా 
వేగినమరునాడు విహితంబు లైన, పావనకర్శముల్‌ పరిపాటిదీర్చి 
బహురత్నవిరచితా భరణాదులమర, మహా నీయగతిసఫా మంటపంబునకు 
చెలువొంద చే తెంచి సింహాసనమున, గొలువి చ్చిలలి శాజ్ఞు గోమలద్యు తులు 
"నెరయనూ రెల్ల అ నేతంబులాలయ, సురుచిరద్యుతి వసిష్టుడు కస్య పుండు 
ధర్మృళా స్త్ర జ్ఞులు తగువిప౦ివరులు, నిర్భ్యలమతులయిన నీతికోవిదులు 
సచివులు దమ్ములు సకలభూపతులు, నుచిత భ౦గులగొల్వ నుఫ్లు సిల్లుచును 
హెమితి9ళనుగొని జనులవిన్న సము, చేమటవినివారి నిటకు చెమ్మునిన 
మొగికుు_చు (జని సెద్దమొగ సాల వెడలి యక-డ నిల్చి క 90 బాయున్న జనుల 
గను(గొని మోజేమికార్యము లేపతికి, వినివింపగ లవన్న వినివారలలరి 
'రామచందుంకుబూని రాజ్యయు నేయ, సేమంబెగాకొండు జెప్పంగగల చె 
జార చో రాదుల జనుల బాధించు, చారుణా త్య్రలబట్టి దండించు గాన 
జాతిమార్లముదప్పి చరియి౦ప వెరతు, రాతి9దోవము లేదు నూరాజుమహిమ 
వసుథ నానాసస్యవతియై ఫలించు విసురూపమగువాడు వెదకిన లేడు 
'కెవ్రలునొప్పులు లేవు తిరిపెంబు లేదు, నవతేబొందుట లేదు నరక ౦బు లేదు 
చావరుసంపూర్మ జర లేక చాల, యౌవనమధ్యవయసు౮- లెవ్వరును 
జగడంబు లే దనాచారంబు లేదు పగ లేదువగ లేదు బన్నం౦బు లేదు 
వరపరాజ్బుబు కైన వానులోచనల, వరఫుజగాప్రలయంద పమపాతయులు 
వాలారుజూపు లవారిజాననల, యాలోకనంబులయం౦ "వె చాపలము 
భామలబామలంచా వక౦తాక్రియలు కానుతంఠ ములం బె. గాఢబంధములు 


635 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


636 రంగనాథ శామాయణము. 
యంగజకీ 9 డల నలకుయంగనల, యంగసంగ తులం బె యధరపానములు 
శేలిశయ్యలదమకించుకామినుల, యాలింగనములం దె యంగ పీడనము 
లన్నువచన్ను లయండె కాఠిన్య, మన్ను లచిత్తం౦బు లంచాచేరములు 
పడతులసృధు నికంబములండె మేగ, గడచుటయతివల గతియండెజడను 
"లేమలవడశెశు లేగానులంఇ, లేములుదోషముల్‌ లేవుద కాడల 
నావుండు సౌమితి9 నలి నేగు ఇంచి నావిధం బెజిగింప నవనీశుడలరి 
కమ్మ గజనిపనుల్‌? గలనారిజూచి, సమ్మ్హద౦బున చెమ్ముు జన నాధ తనయ 
పీబలుడయి గా జాజ్ఞ పాటజింపకున్న, పంబలు౨డు దుర్చలు బాధింపు చుండు 
'నానాముఖంబుల నాసాయకముల్కు మానుగారత్షీంచు మహి నెల్ల జనుల 
“నెననుపరికించు టధికధర్భ్రంబు, నానతడే తెంచి నగరివాకిటను 


రాజుాధర్యముతో డ రాజ్య ం౦బుసేయ, భూజనులను ధర్భ్య్రబు ద్ధినుండుదురు 

ధర్భ్రంబుదప్పక ధరణిపాలించు, నిర్భలా త్యులుగండు ౨) నిత్య సౌఖ్యములు 

పొలిపొలిధర్యంబు భూలోక సుఖము, పరలోక ఫౌఖ్యంబు ా9పింప జేయు 

సచరాచరం బైన సకలలోకముల, నచలితధర్యంబ యమరరక్షీంచు 

ధర్మ్రంబరాజుల ధరణియేలించు, ధర్మంబ శరణాగత శా9ణకీ రి 

గలిగించిరతీంచు గానధర్భుమున, గలుగనియర్లంబు గల చెలోకముల 

ధర్య్రంబునానొండు తలపోయ లేదు, ధర్మ్యస్వరూపంబు భరణీశవినుము 
నంబుసేయుట దయగల్లియుంట, మాను గా పెద్దల మన్ని౦చిమనుట 

వంచన సేయక వలయు బే హోర, మంచితగతి నాదు టదియెధర్భ్హంబు 

ధర్మంబు నీవై దశర ధేశ్వరున, కర్మిలిపుతు90డ వైజనించితివి 

నీ వుశేవలధర్మ్త నిధిప్‌లో కై క, పావనమూ ర్సివి బహుగుణాఢ్యుడవు 

విజ్ఞానమయుడవు విశ్వలోకముల, నజ్జాతమగుధర్మ మదినీకు లేదు 

నీవురాజ్యము సేయ నిఖిలభూజనుల్సు "నేవెంటనేభయ -వెటుగరు గాన 

నిన్ని జెప్పితిమోకు నిల్లును'వెఆవ, నమ్మి౦కమన్నించి నామాటవినుము 

జనలోేక చాయక సర్వార్థ సిద్దు, డనునొక్క_భికుకుం డలు 


కతోనన్ను € 
దప్పులేదూరక తలవయ్యన 


డ్‌ 6 దప్పువిశారించి దండింపుమనియె 
ననవుడునవ్వి పు) నపుడరప్పింప, జను చెం చియత (డును జన నాధు(జూాచి 


ననునేలరప్ఫీంచినారు మోరిచటి, కనవుడు'నా శాముడనియె నాతనికి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 31660202 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత్త ర శాండ్‌ యు, Fe 


విపుగిండవైయిట్లు విపులకోపమున్క నీపోణినొవ్పింప నేలనాకనక 

శ్రకగ్రాక నీకుకరా తలవయ్యబార్క మొక్క-లంబుగ నీకు మోదంగందగునె 
యారో వముకర-టా యేవంటంబు'క్లై, నూరక దండింప మచిత మే నీకు 
ఛనారయయా )ణులయందు గీ డైన, “సై రింపందగుగాక జనునెకోపంబు 

పటు ఖడ్లమునకం కు భయ దాహికం కె, కుటిలశ తుినికంచు కోపంబుకీడు 
వివిధమనోరధ వీధిసంతతము, జవనాశ్వుములబో లె జరియింపుచున్న 
యేనింది9యం౦బుల -నెందుబోనీంక,, మానుగాధృతీచేత నురల౦గదిగి చి 
యూహి౦చిమనములో నొప్పంగనణచి, దే వాకర్భ్రంబుల ధీపసాదముల 

కుశ లుం జెకోపంబు గుదియించిపరుల యశు భంబులడంచుట యధిక ధర్మంబు 
కావ్రనగో పంబు గలవాడు సేయు, దేవవూజయు బికృదేవతేర్పణము 

లును హోమచదానంబులును దపంబులును, విను తాధ్యయనములు వివిధంజులరయ 
ననుడునాభికుకు డవనీశు(జూాచి, వినుపింపదొణలగ నావి థశమెల్లంచెలియ 
ఇడిదంపుటాక6ట భికుకిల్లిల్లు, విడువక పాత9లో వెలితిగా దిరిగి 

పొడవుకో పముతో డం బురవీథినేను, నడ తేరనీకుకగ్రా నడు వీథినుండి 
తొలగజంకీంచిన తొలగకుందుటయు, నఆగినాచేవోల నడి చినన్నెత్సి 

దాని యగ గంధి దాకిశో ణితేము మానకతొరుగంగ మస్తక౦బవి'సె 
తప్పుజేసితి నేను దండ్యుడనగుదు, తప్పువాయగనీవు ధరణీశనన్నుు 
దండింపునీచేత దండింపబడిన, దండ వాస్తునిచేతి దండనతప్వు 
ననివిన్నపము సేయ నధిపుడరిగిరసు, మనువసిస్టునిభుంగు కళ్య పుగుల్ళు 
సకలమంతు?ల భధర్భ్రశా (స్ర్రకో విదుల, ప లె నభూసురుల6 
గలయం%నీక్షించి భునులారి మీరు, తేలపో సికాన్ర య దండమో తనికి 
విధియింపుడనఖుడు వి పు9౦డుగాన, నధ్ధిక శికుకునీతెడహు౯౦డు గా డు 
శతెగితిపుసేయుట "తెల్లంబుగాన, తగి క:దండనమిరు దండింపవలయు 


స ము 
జననాథమికం కు శా(స్ర్ర్రతత్వంబు, గలవార లెవ్వరు గలరులోకముల 


సౌథులరక్షింప జగతిసజ్జ్ఞనుల, చాధించుదుష్టుల( బట్టిశితీంప 5 
విభవిమండగుచున్న విష్టువంశమున్క బభ వించి రాజు'లై.పౌలింతుర 

వ. క పమాత్ళమేదేవ నీతేజమనగ 
నృపవరపరికింప నీవువిష్థుడవ్రు నృపమా గ్గ 
సారచేయముబలెగా సంతో మమెసంగ 


శాభుణంనిధియెన కాకుత్సుజూ చి, 
3 9 సంభ్థాషింప. చేటికియనక 


నిడహీనజారినా కీకుకరాతో డ, నెనును 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


రంగనాధ రామా యణము. 
638 

నాక డశే తెంచి నావిన్నపంబు, చేకొనివింటినా చేసినతపము 
నింకనా తెజిగెల్ల చేర్పడ నీకు పంకజహితవంశ పరగవిన్పింతు 
కాలాంజనంబన గలదొకగ్రానగము కాలకుడ్యంబన€ గలదందు పురము 
ఆప్పురంబునచా హృ కాధికారంబు, నొప్పంగ నేజేసి యుంటినాపదవి 
భునభూతినందుంకు6 గాకయీవిపఫు9, డనఘవాకిదివరం బనగభూవి భు (డు 
భాసురగతినంత బట్టరబుగట్టి, 7 నేసి తెచ్చిన గజము నెక్కింంచి 
యస్వరికనుపంగ నావిపు9ండరుగ, నప్పుడునొగిమంతు)) లధిపతిక' నిరి 
ఛరణీశనీవేత తలపనీవిప౦, వరయనకుద౦డమి వలను గాదనిన 
శినిమంతు 9లార యీవిధ మెల్ల నెబుగు, శునక ౦బనావుకు శునక ౦బఖుబలిక 
ననభఘడేవబాగహ్మ్ర ఇాధికారంబు, పనిబూనియకొగ్రాండ బహుకాలముండి 
తగబంధుకోటికి దాసవనర్షమును కొగిబంచి బెట్టుచు నున్న శేషంబు 
యాహార మెయు౦డ నాభారపరత్క దేనోఖిమానంబు చెఫంచి పాగ్కులకు 
పెతము చేయు చునుంటి యేనట్టినాకు నతికష్టగతి గుక్క-నెఫు ట్రవలసె 
కూరిరుడవి పుండు కో 9) ధాంథు డెల్ల, వారలయెడగీడువా డైనవాయ్లు 
చిద్యద హంకార వృత్విమేనునికి సద్వినుతులంజూచి సైపడిట్లగుట 
పార ంగనిముదిరూ లందు నేడేడు, గడలవారల నథోగతిగూరలందోర్సిచ్చు 
నరయ దేవ బావ ఆాధికారంబు, పరమాపదలకెల్ల పట్టుకోకమల 
'బలువిడినవ్వారి పశుమిత్సిపుత9, కలితంబు గానథో గతియాల (దో య 
నతనిదేవవా 9హ్మ్మ ₹కాధికారముకుం బతిజేయునరి మహాపత్తి క 
చేవభూసుర నృప ట్రీ జాలధనము, “నేవెంటగొనందగ దన్ని ంటిలాన' 
'దానదేవడ్విజ ద్రవ్యముల గీడు, శానచితే మునందు గాదుకాంక్షి౦ప 
నని చెప్పివీడొగ్రాని యా సౌర మేయ, మనభుమై శె లువొందునాకాశికొత్రగ 
తన మేనుకాశిలో6 దావెచిదొబగి, భనమైనతన పూర్వ గతియు కానిరెన్సై 


నంత రాముడు నిళ్భలాతుు డెరాజ్య, మెంతయు వేడ్య-తో నింపాగజేయ 
ననిశ ౦బు యమునాతేటాళమప్రణ్య, 


వనములజరియించు వరము నీశ(గ 
నీశగర్వూ 
చ్యవనుడాదిగనుండు 'సకలసంయములు న 


) నవనీళు గానంగ నటవచు 3 
నే పట యును 
స నాలుందుకదు దేవో జనిరామునకుమొగిక్కి_ 'సవినయోశ్యు లను 


వనజా ప్త వంశ పొవన చే(డువచ్చి, మునివరులున్నారు మొగ సాలననుచు 
చిన్న వించినమోము విక సింపనిడుద కన్నులంజెన్నారం గడువేడ్య- (జూచి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉల కకాండము* | 


బి చ్చేయుమని జెప్పు వేగబో మ్మ్వనిన నెచ్చుగానత (డేగి యెజీగింపమునులు 
శచ్చిసతేర్భాతులోలి వరియించి తారు ఇెచ్చినబహుపుణ్య తీర్జోదకమయుల్తు 
శులమూ లములునిచ్చి పరిపాటినిడిన లలి తాసనంబుల లలినొప్పిరపుశు 
ముకుళిత హా స్తుడె మునులనీక్షించి, 'సకలజ్ఞుండగు రామ చందూ డి టనియె 
చేమికార్భమయు మారలిటకువి చేయు, కేమెన(జే'సెద నెశీగింపుండెలమి 
నాపర్వ రాజ్యంబు గాజీవశంబ్బు భూసురోత్తముల౩ భూతి ఇంపాంబు 
ననవుండు నీమాట లాశం౦గనీకు, జకుగాకయొరు కుం జను జెల్తాగికోముల్త 
మీకులవితమిది మేదినీనాథ, మివళశరణ్యులు మటీమోశెకాశె 
యీనుహిరాజులనెల్లై 6 గన్లొంటి, మిమాటవింటి మే యే రాజు ల౦దు 


ననిపల్కి-వెండియు నడుగనా చ్యనను;, డనియె నారాముతో ననురాగ మెసంగ 


 వమధుననురక్క_సునిచరి (శ. 


వరిళమయుగం౦యున బరివ్య్యాణ్యషగుచు, వ్యక్‌ క్‌ నుధువన్లు చీరకి సుద 


మతిమంతు౪డెదాను మహితు(డైెదేవ, హితు(డై చరింపుచు నిందుశే ఖయని 
చండతేపో నిష్ట సంతుస్టుకేయ, నిండా రుకరుణనా 'నిఖ హక విభుడు 
చువికితే౦ఒగు తనభూలంబువలన ఘనళథూలమొక)-టి కడంగినిర్టట్టంచి 

యిది ఏకువరముగా నిశ్చాదదీన్సి వదిలంబుగా నీన్సపట్టిన కంప్పు 

తిరయుగా దేవ భూదేనతాభక్కి, గర మొప్ప నెందాక గలుగేనం౦ందాక్ల 

బస సేయు ఇడెసుర భార్సవ్య్రాణదేష్టన, మొనరి౦పు శునుద్ద)ంచు నగి నీకలంబు 
వచ్చు బగ్గ వారిపైవైనవతని, వావిరిదునుమా (డి వచ్చునీక టకు 
నవవు(డునా వరం౦బ ధే వువలన, మనమార కొని మధువుగోల్యా చి 
యెలమి రూకులమున కెల్ల నీవరము, గల్తునంగ పర చేశ గరుణింప్రుమనిన 
నీవెన్య-కూలంబు నీతనూ జువక్కు నావెనగ్రాబనినేయ దన్యు లెవ్వరికి 
శూల౦బు దాల్చిన శూరం జెందాక్క, వాలున౦దాకన వధ్య (డై మెలయు 

నని ఇ ప్పిగారీశు ౧డలుగంనగన వట, నొనర(యగమధు పుగంబొక టనిర్భ్రించి 
ఆునఘా తు £డగుచున్న యావిశ )నసువు, తనయగుంభ్రీనస దళ క ౭లుననుజు 
నిమ్ములసా హస మెచ్చంగంజెర్చి, గృమ్మురయ టపత్ని గాగవరించి 
చొంతకాలమున కాకొమ్మ్బు యం చెలమి, సంతానకాయ (డై ఛరియింప్లు నురిడ 


లభణుండు శానొక - అఘుచరితు90డు, భువనకంటకు డైన వుత్ఫ(డుబు కై 


639 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


640 రంగనాథ రామాయణము. 


నారాక్షసుండంత నావుతు (జూచి, ఘోరపాపుండువీండు కొడుకయ్యెననుచు 
చిత్సం౦బులోచాల చింతించియత డు, చిత్త జాంతకుచేత చఇన్నారంగన్న 
ఘనశూలమిచ్చి యాకథయునీచంద, నునిణె ప్పివరుణాలయం౦బునక టీ గె 
నదిమొదలుగానాత డాశూలమహిమ, నొదవుదర్పము తో డనుగు9.డెమండి 
మూగదులోక ౦బుల్కు మొగి నేలుచున్న, వాంయయగ రక్ష రమ్యే వారింప (బడక 
మానక గారించు మమువి శేషించ్చి వానిచాధలు పెద్ద వసుధలోనధిస 
యజియం౦గ గాశూల యతులపిభాన, మజుమలోకములోన నతేనివిక మము 
పరగమా చేనాని చాధలువినియు, ధరణీశు లెవ్వరు. దలలెతరై రి 
మాకుశర౭ఖ్యలు మరిమో రెకాను గెకొనియుని రతముగావింపవలయు 

పౌల స్యకులముఖ్యు ౯ బరుషప ఏతా ఫు, _తిలోక్యకంటకు దళ కంఠునల.గి 
యనిలోనపుత 9) మి తాందులతోడ, దునుమాడిజగముల దుః ఖంబులుడివి 
విచ్చేయుట౦తయు వినివినిణాధ, లచ్చుగానెజీంగింప వనియేము రాక్ష 

యనుడు నావాక్యంబు లతిభకితో డు వినిప ల్కౌనారఘు విభు(డుశేల్యాగిచి 


--లవణాసురునిచరిత '). 


యరయగాతనిోద్ది యాహార మొద్ద, చరిత మెందులనుండు సకలంబుచాకు 
విశుపింపవలయు నావిఖదేవ వా(డు, గొనయడీయళనంబు కొలదిమున్‌ వినుడు 
వదలకపదివేలు వశలులాయములు, పదివేలుమృగములు పరిపూర్ణ తేనులు 
నరులునన్నూూర్వురు నన్నూూరుగజము, అరుదు మేనుల వరాహములునన్నూరు 
ఫొక పూటభుకి గానొ గిగొనుచుండు, పక టపాపస్థితి( బగీతివాసరంబు 
దకిర-నబీ వులంతగ పెక్కూ- చేల, నక్క జంబుగగొను నవనీత లేగ 

యధికరో పాంధు. డె యధికులనడ చు, మభ్గువన౦బున మదోన్నృ త్తు('డెయుండు 
వనుడునప్పాపాళ్కు ననిద్ఫుంచివైతు, మునులారవెజవక ముద మొందుండనుచు 
ఛరతశతృఘ్నుుల పై దృష్టైయరపి, కగుతార్ష హృదయం 
నపారమోలోవ "నెవ్వ రాలవణ్సు నోపిచంపెకువారు యు 
నావుంగు భర తుండు నరనాథలవణు, నేవధించెదబంప్ప డింకనన్న నిన 
జననాథుంగనుగొని శ తృుఘ్ను6డనియ్మె, వినతుండెహ సార విందములమొగి చి 
భూపాలనిత్యంబు ఫపూఎంపమిరు, తాపసవేశంబు ధథరియి 
విచ్చేయుడని మిమ్ము వేడ రాకున్న, 


డై కాకుస్థు (డనియె 
ద్ధరంగమున 


అచిచ న్న్న 
వచ్చినందిగా9మ వాసీమెయ చట 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 692000౪1 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత రకాండము. Ay 


ఖాయా జలాకొని మేదినీరక్న, సాయకచేయుచు బిజలెల్లనలర 
నరుసం పువలగా లాంబరములుజడలు, పొరింబూనిఫలమూల భోజియెనియతి 
నీవిధంబున బెక యిశుములగుడి చె, దేవమోరిచటేశే తెందునందాక 
ఛెమ్మ్రది మిము గొల్వనిల్పుగాకేను, గమ్బినమోళ కి గడశేర్తునతని 
బంట నేనుండగా ఛరతు౧డేమిటికి, నంటయురఘు నాధూండలరు చుంబలి కె 
త్రమ్బ్రుల క రిదును తీమయన్న పనులు, సమ్మ్య్రదంబున(జేయ( జనునటు గాన 
యధికుండ వస్త్ర) ౨౧ లందుఖూరు(డవు, మధుజేలుస్టగముల మహినీవెతగుదు 
పటంబుగటుడ పరగనిన్న తేని ఉటణంబునశేను పాధి౯వతేనయ 
లు లు ట్ల లె 
“నెటననిజళ కి నిజి౯౦-ియతని, ప టణ౦వేబుచుంబ9)జలరక్షీంవు 
ళు నాం, నం 
పగవానినాజిలో భజికాంచియతన్సి నగరం౦బు గె కొని నలిగేలువా(డు 
పరగంగ ధారుణి పతులకు నెల్ల, నరయ౦గశభూరుండ యదియునుగాక 
పిజలరకీంచిన పరలోకసు ఖము నిజమటుగా వున నిఖలలోోకములు 
ధర్భ్రంబువి డువని ఛారుణీ పతికి ధర్కంబువిజయమై తనరు గోకముల 
ననుజవసీ స్టాదులగు మహామునులు, ఘనపవితము లైన కలకోదకముల 
నఖి-షేకమొనరింప నలరిపట్టంబు, శుభతల కొని శ్లో భిల్లుమనిన' 
మనుజే౦ద ౨) యేనుమో మహిత వాక్యములు, వినిమోరు మాటాడ వెజపెదగాక 
యారయనాకం౦ మె నధికు లె పెద్ద, వారుండ బట్టంబు వరుసయే నాకు 
ననవుడు నానూట కల్ల ననవప్వి, జనపతి ఛరతలక్య్రణులవీతీంచి 
(32) 
— శీ) రాముడు శత్రుఘ్ను నకు బట్టంబుం గట్ట 
క్‌, 
యభిషేకవసువు లన్ని యు6గూర్పు; డభయుండీళ తు?ఘ్ను సక్‌ మేకమునకు 
వెసవసిపాదుల వేదపారగుల), నసమానమహిముల నలరుబుత్విజాల 
స్‌ ల ను-చితక్రిమంబున నొగిబిల్ను 6డనిశ 


'సచివులు మొదలుగా జనువారి నె 
మతిజేరి విన్న వించుటయు 


వలయువారల నెల వరుసరప్పించి, విలసిత 
స గ షికు (జేసీ 
౦౫ శతృషఘ్నుు నభిషిక్కు( 


నారామునాతని నావసిస్టాదు, లార ( 
a ల వ రి గిచి 
నలఘు తేజము జాచి యతేనిరాది 


యలరబట్టముగట్లి రంతేనాయనుజాూ, be 
యూరుపీఠంబున నునిచియ్యావిభు(డు, గారవంబలరంగ గరుణతో" (బలి 
నఖిలలోక౦బు లే కార వం టెన్మ నిఖిల వె త్యాదుల నిర్షించుకొణకు 


యబుజోదరుండడు 
షరమగునీదివ్య బాణ రాజంబు, నరుదు గానిర్భ్ట చె ర 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


642 - రరణనాథ రామాయణము. 


మీధలోకొసృప్లీశోవింపక మొదట, మధుకై టభులు దీనమర్తీంవ(బడిరి 
చపచండినాకునీ పటుసాయకరిబు, విదితేంబుగా(గల్లి విలసిల్లు చుండు 
భూత సింహోరంబు ౬ బొరింజీయకుడుగ, నిత్రెజుంగునెనెన నీనాణమనుచు 
సిదిజేర్తియోగింపక యేనుళోవణుని) యెదిరినిర్లి చితి నితరచాణముల 
నటుని యాదివ్యేమైంబాణంబు చటులోగగిళ కి క సాభ్యురిదు లేకు 
వోనినీశేరేయన వీధ్ధియి౨ష్రనునుచు, మావిత౦జైశయా నూగ్గణంబి చ్చి 
కూరీచేబక గిన శూలరిబు వాన్మి కేలనుండిన నీకు గెలునంగ శాదు 
నీద్చలుబూజీరచి నీయతీగాశూల, మద్చుశాగోహ ౦బునందు6 బెట్టు చును 
వన్ని దిళ[-లయం౦మ 'నాహారవొంకృు పన్ను గా బారిణుల (బట్టి మిరింగు దును 
జరీయించు? తుకీండు చను చెంనా నే, కరముగగి తేజా (దై గడ శేక్చివు ము 
వీరళూలు[డైన జేళ నీజిణీ (గ, పీ9తికయ్యముసెకు బిలిచినిర్లీంప్ర 
ముకుుళూల వో స్తు( డే యున్న మెజనక్కు జెర వేమనకయున్న రబ 
అలితరేఖలుగట్ల్టు అలీచికర్సిగతుల్క బొటేచునుత్తమ వాయంబులువాలు వేలు 
పరచురపరీఖ్ధాభ్రానీ బహుకత్న హేమ ఈుచిరంులైన ేకులుశండుచేలు 
చానధాశామత్కి తరుణోతిమభుర్క శానంబులకముచ్యు 8 రులోకథవెయ్యు 
పంద ట్లజన్‌ వరిజమొకతక్కు నెరసువర్ణంబులు నిక్రో(గో టనిచ్చి 
యంగర్లు బెట్టు జేహారులునబుల్కు మరగళ షాక్రక్రుభ్రా మరిచిశాయకులు 
మణీ యునుదగువారు మహిమకోగొలువ్య నుడుసువర్‌ రు కుక కో టైగోన్ల 
శశుర్తిమ్ను డాడి య మటె వ 
శామ చందుర్తిడు ఫీరడరంజ్రీల ననుజ్య తోమః Re దు సక్‌, ర 

డు సతర ంజీల్ల ననుక్కొ తో మృకచిక్రి యు త్రోడనిట్టనియె 
పరిపోటనేనాధీ పతులమేన్ని రిపు పగుజే్థ'నలవాకి పల్కి. వ. 
ఆర సీఛృత్యులచేగ నయ్యేడుపనులు 
STR వర్షరిబుచేత, ధనముల చేశాన శసవార్‌బోర్సిజ్ట 
యయ మకుట 

ep వు భోసురళర ధన1పోణివెకదియు 
మెన్వరేనిరాక యెతీగించికేన్సి కొర్య్వనవెసబట్ల్‌ భానిమర నగ; 
శానతంచనమీ.ది కార్యముక్యృ క్త నెవపులాప్రా ీ ట్‌ సరు 
men . తా శ్రర మరిదరిచుబనుపే 
దతరిశ లా ధ్యతుల్రెయున్న వార్కి గలయంక గన లొని కడుపీ రిత్రిఖ్వుల్రిశ్టే 
ఉషవాసరయుల క్కెల్టనైన్యముల్క ూడిపరియాణరబు ఫాల టు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5916602012 eGangotri Gyaan Kosha 


ల నల న రారారా తజ 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉర రకాశడ్‌ను, 643 


మౌరనీబేలీకీ వాహన చన్న నాదు, ౫రవంబునం బుణ్యకళ్కిముల్‌ దీగ్య 
ముగుర్‌ మృృలకు కః రకు యుద్‌ మారపోడ్యు తెగివడీ వనలి న్చి తనావీ శు కొల్ప 
ఉను అంచియా రాము చరణోబ్దములకు, వీనతు.డెకాగిట విభుండుమన్నింప 
వాఖండలో జర్టిలురిడెరయా రాజ శేఖరునకుం బంద మీణము గావీంచి 
భరతల ఘమ్కుణులకు/ బీణబుల్లీ వారీ, పరిపోటివిట్యో-నిప్రైనమైక దలీ 
చను చోటమూడు హాసరములునడుమ, కున గ నాలవన్యాాాడు జాహ్నావిదాటీ 
యారయవాల్మీకీ యాశ మవనము, చేరువనోక చోట సేనలనిల్సీ 
స్‌ F "వా ఎఇ 
చనియమ్ము్యునీండుని కరణాబ్దములకు, వినుతు' దైతే ని రాక్‌ విధ మేటీ (గిరి, 
మునినా వయో రతి మువమారవీ9దు, చని నెల్లి పడ మర+ భిన్న యా మార్ల్‌ 
మునజనియే వ నెన్న మునీపుంగవురిడు, మువమువనసంతోష మగ్ను ౯ డైపలిక్‌ 
దశరథాత్మృజమారు ధ ర్చాత్కులగుట, కుక లంబుమీోక ని కు? లంబులడి గి 
మీ శూ మంబి జె మోకుమొయింటి, కీయెడజకు చెంచు టెదియనాపూజు 
యచ్య్చోటమాకుండ నిరవయ్యేనచట్క నచ్చోటనీసేన సటవిడియింపు 
మీయర్త్యపావ్యంబు లీందమోకను దు, చెయ్య ంబుతోడ సొన్యసతనూ జానకు 
ఖు? Oe జా 
నీ శ్చానాళాల్సీకీ బిచ్చినవూజ, లద్నుగాంగేకొని యధికనూదవున 
నా NEG ( మె చేల్య్యాగిచి 
భీలమూలభతీణ పరీతుష్టుండగుచ్చు నలరీ యా కొతృష్నుు 6 జరి : 
యనఘయుపాభులీ యాశగీయాపాంర్క్‌ మానులబెకుగ్రాలున్నువీ మున్నేవ్వరిచట 
fe టే ల మక 
జన్న ముల్‌ చేసిరా జ్రనహాఖు 2వర్చి, రన్న షోరోశేత భురడనిశెప్ప దణ 
అన పాకీ కతుఘ్నున ను పు రః 
మార్గమా ధ్య౭బున పె లె ఘు ఏ 
మిత 9నహూని చకిత్ర జూ 
ఉదనుభాంళుడన్‌ వొండువరీ రదు 
జనుఫీకతేనయ మూవంకశ౦ంబునందు, వనుధనసుఖోంళుడన్‌. వోండుంవర్ని 
దుషరసబాంతు మతిమంఠుండ మిక, సహు4డ కలల నికి జనియిర 3 టోడుకు 
: EE 3 
బృుగయావినోదగబు ముయినుండియత డు మృగయులనరిదంద మీ గురక గ నుత 
భూోరకోపోఢుల కరాక్‌రవర్శనుల్క దా ; 
విధవురటొడ గారిచి యచ్చ టమృగము. లరు = హ్‌. 
క్రారిహ్వాడి చా ణరబుగోనుచునండొక ని; దవ్వులణుడ నేయ దకిగా 
ఆమితరీపహుఃఆా చి యనపళాధంబు, వామితుర)(జంవీతి శరన వ్ర 
rane నుచు నద్పుళుక్టలడైచనియె 
మజయపనాచేయు మాఅస్టనిట్రి శెలుయుదుమ్మృనుదు నొక వ్రకు 


రుణాకృకుల ఇాంతారమవ్యమున, 
రవీరిచే నడలోనంచలిగి 


ఇ 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


644 రంగ నాథ రామాయణము 


10గనాఖ"జానీ యాళ మవనము, చెంతనధ్వరభూమి చఇెలువొంద6దీర్చి 
సరలచానకంయా. సామాగిఫితోడ, నకలంకమగుచున్న యశ్వ మేథ ౦బు 

బహుకాలవరి యు బహుమంత9%యుతేము, బహుదానద శ ణా స్పదమునె వెలు 

నమురులు గొవి౦చు నధ్వరమునక్కు సమమగు చున్న యాజన్న ౦బునిండ 

గాపంచుచున్నెడం గపటవసిస్టుం డెవచ్చియల నాంటి యారకగాసుండు 

తనపూగ్వ వైగంబు దణల(చిదితే మున, కనలెడుచంద౦బు గానరాకుండ 

నానరేంద్భు౧జూ చి యవనీశ నాకు మానసంబలరంగ మాంసభోజనము 

చెట్టింశ్రుమవవ్రయు పి9యిమైనంజాలు నట్లు నసేయింశెదనని వేట్రాతోడ 

నటచాలుబిలుపింప నటపోయివాణయు, యటచాలు(డెవచ్చి యచటనిలుచుటయు 
నీచేతినేర్చాగ చేయు మా౦సంబు, పాచకోత్త మనీవు పక్వంయబు చేసి 

వేనీవు దెచ్చు శ్రన్న వినివాకునలకి మానసిజంపియా మా౦సంబు వలయు 

Me పసనుగావండి, నరనాథ తెంచ్చితి నానతండ అరి 

తనదేవియునుదాను తగవసిస్టునకు ననురాగయున దెచ్చి యామాంసమిడిన 

నమ్ముునిఫుంగవుంా తెలం గెల్ల, గమ్మృరబరికించి క డ్యుకల్లిపలికె 

భూనాథ సా వహాసంబున నాకభోజ్య, మ మైనమాంసంబు బేట్టితొౌనుగా దనక 

పాంసజేయుచు భూతహితబుద్ధి లేక, మాంసభకుకుడ వె మహినీవునుండు 

మనిఇ"పమివ్చిన వాతాత్యయను, వనితాస మేరు, దే వణకుచుంబలిశె 

ననఘాత్మృమును మాం౦సనుడిగతివీవ, చనునెయివ్విధమున శ వీయింపననిన 

నాగ సిమడిలోన నలిపాపు(డెన, యారకగ్ర-సువిచేత లనివిచార్రంచి 

ధరణీశవాపలుగ- తప్పదీశాపు మరయబం'డ్రెఫిండేండ్ల్డ యందాకననిన, 

జననాధు(డునుమూదు శ పియింప(దల (చి, -కనల్రిచే 

నారాజు దేవియ సవనీశుజూాచి, sea ele 
" జనవవాధయుడయ,డీ సంయమాశ్వరుండు, ' మన కెన్ని విధముల మాననీయుండు. 

జీవతాసదృ్భళుండి తేజోధనుంకు, ఛావింపమవచేత్య బకృవాయాడ్తు 
విడువుపోకోపంబు వరనుగాదనుచు నుడివినవేత్రి విల్లాయ్యనవదల 
-వానీటె చిచ్చున యదు సలుఖూడె! సస న హుడు 


He క 
గానియిదినాటి యబ ఇ జ్ఞ వాటం 
బు 


ఆకు వరా aa wee విన్నితు ౦డగుచు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5916602012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
ఉచ రశాండము. 
బి 


ముని నాధునకుమొ రిక్యి- ముద మొప్పవ చ్చె, దనపర్లశాలకు దళర ధా త్య్యుజుండు 
నాలోనసీతయు నశేకాందుయశుల, బోలం్గగనిరువుడీ పుతుశృలుగన్న 
పర తెంచియా మేలు పలుగావాల్మీకి, శెతీగించిమునినాధ యీకుమా' రకులు 
శ్‌ 
లనః Oo CEO Ne 
—కుశలవులపుట్టు గ శత్రు )మ్నుండెజుంగులు, 
రవికులనీపకుల్‌ రఖఘమురామసుతులు, భువనగకుకువీరుపో లంగ6 గలరు 
- బలసీవీశా చాది భయము లేకుండ, వలయురకులుగ ట్ర వలయుమోర నిన 
లలివ చ్చీకుశ [మును లవము మంతింంచో నలికినకథాడనున్న వృద్ద ౯"మినుల 
బిలిపించియీకుళ పెద్దపాపనిక్తి చెల(గునీలవమును చిన్న వాసఃకి 
పరినూర నంబులు పరిపాటిసే ముం డిగివంద గా బంపు డీకునూరకుల 
కుశ నూర్ణనంబున కుళలు డైయునికి, కుశుండనగా పెద్ద కొస కున ర్రించు 
లవమార్జ నంబున అవుస నాకుళున్సి 'యవర జు౦డననొప్పు నసియె జింగ౭ంచి 
యభిమంతితేము లెన యాకుశలవము, లఖినుతి స్థితి చ్చె వామయునీశ్వరు లకు 
మగుడవారలునంగ మార్జనస్టితులు, మొగి జేసినంరే నా ము 0వరేణ్యుండు 
జ 
ధరణిజపేరనా దశరథాధీశు, వర ఫుత్యో(డైనయా వనుధీ శు పేర 
నిరువుర చెసలందునె సడుగో త శముల, సొరిడిజక్భ్రించిన సతులనా వ మ 
సంకల్పవిధి జేయ శతృఘ్ను ౮డెజి గ ౦౦9 సరం 
యతిమున౦బునబొ౦ది యౌర మాభాగ్య, గితియ౦చుగ్భలే క్యత్యక లైవ్‌ 
మునినాఘునకుభ కి మె 9కి శేల్యాాగిచి, వినయోక్కు అలరంగ వీడొగానిననుమి 
నే 1 తల ప్‌ రప 
--శశృఘ్నుండు, యమునాతటంబున విడియు 
రమణీయగతి నేడు కాతులుబుచ్చి, యమునాతేటంబువ€ క. 
మునుల యా శ 9మభూమి ముద మారేపిడ్‌సి 


ననవుండుభార్షవుండాది శాగలుగు, 
వారిచేధ ర్య్యార్ధ వర్మనులెన, చారివృ త్తాంతేనుల్‌ పహనలరయలు 
నవిరళ పీతిమైనా రాత్రపుచ్చి, చృ్యవను నీషీ౦చి యాశ త్ను 6డస్సయె 
ననఘాతే్ట్రల శణుని ౧కూవిక )మం౦బు, కనలునాలనిచేతి క. 
చ౦దంబు లెట్టివి 'సమరోర్వి వాతల, జెందఅసనుయిం చె లంకను 
చసుధీశనందన వానిలావెందు, 'నసమా? మ" కూలమని వార్య మరయ 
నతనిళాలముచేత నాజిరంగమును మృతు.లై నవారికి మితి మేరగల బె 
యైన నేర్పడపిను మవనీశఫుత), యేనుణెప్పెద నీకు యితివోసమొక' టె 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
= : మూయణము., 
646 రంగ నాథరొ 


చ్నవమండు కతుఘ్ను నకు లవణనికలేలగు రాజుల చరి(గ్ర చెప్పుట 
యువనాశ్వప్రుకు)0 డయాధ్యకుకాజు, భువనైకనుత కీర్తి యాకిధిక ముండ 
.మాంథారయను రాణా మహినెల్లవృస్తుల, బంథులదోర్చల ఫౌోఢియైగాలి 9 
ఆయమనేందు9౨రసించి యతేనిసింప స్య నముశం జెగూర్చుండి నాక పేలు టకు 
నింద )౮౫క౦లుఫె నెత్తిపోంబ39న్సి యించా్కడిసుక లెల్ల ఇెదుకుగానచ్చి 
ఇసుద్సీశవలవ౦దు వారింపవనక్కు వశముగాకున్నెడ వాసవుండనియె 
'నిలలోవగూ) ఈల నెల్లమున్నీవు, గెలిచినమజీక దా కీన్య-నూమిద 
భరణిరాజులచెల్ల తగమున్ను గెలచ్చి సుఠరలోక రాజ్య 0౫ నసుఖలీలంచేయు 
భు౦ిపపి తాత్య్యు దై యమశేందుంకనిన, జననాద్ధు(డనియె నాశక? 1 రచి 
యనినన్ను నెదుశీంచున త౯డెవ్వండుక్వి, వినుసింపుమనివ నవ్వి ధేంమ9)డలకి 
రాజే .ద 9మధువను రాత సేంమనన, భూజనవో సామె పు క్రైగుకొడుక్రు 
లవణుంకుశాపాప లాలసుండగుచు, వవని మైవరి ౦ చునధికదఠ్పమున_ 
వతనికిమనువనం బధియ్యునీగాప ట్టు, జితకతు%డగునిక్ను జీ5కినొవండం 
దావినితలవంచి నరనాయకులకు, దే వేంమంవీట్కొ-ని తీవ్యివోపమున 
చురలిసేకలతోడ మభువనంబునకు, నురువడి(జను తెంచి ముక్కా బోనిలి చి 
బవణునొద్దీకు దూతేలకుబంపవార్కు జవమునజనివేగ శంగరంబునక్తు 
భవడిజగమాం౦ధాతే వచ్చినా(డనిన్క నొఢిఛిగ కు; నలి) నుగ్తికో పయుశ 
నిడియీలతడసికో యీదూరకీలనుచు. మడివి చాకించి రకా మాంథాతవచ్చి 
యోకోరినాతోటి యాన్గంలు సేయ, వేరమ్మువావుండు వెడ నవ్య నవ్వె 
కదునలగా-బక తెంచి కడ్‌విశూలంలు, వడి నెత్మియు=శింది వైనెనై రుటయు 
మికుగుర్లుమంటలు మింటనంవం౦ద, నడరంగభ టవా హానాగుణతోడ 
బలువిడిమా౦ంధాత భస్మ్రంబుశేస్కి వెలుగుచులర తెంశె ధైసప్పుక౦బునక్ట 
ననిణెప్పియాళూల మ లేశ వాను, 'మనుజేరద కదన మడియునీ చేత. 
కూంంబుచేకున్ను కూలికి వెన, శాలంళులోగెల్వ నలవిగాదతని 
కంర ర కరు సమకువూర్వాడికి పు జెంచు టయ 

ాకత్రుఘ్ను డు లవగాసుకునిం జంపుట,___ 

లకణండాహారేచ్భు లలివిసువక తె, యకనీపసుకుడ 


రత యయునశేడాత్రె 
ఇాణళాణాపన.పాణియైవెంట్క 


తూతీర చు? 
ర్రయుగమొప్చు డుక్ట యులిచగు రు 
CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


అజాత... = మక. నా నాననా ననా 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


త నరకాండముః 647 
=) 


ఫాలుపారముధువేలు పురముగో పురము, పొలమునకే తెంచి పొలుపారనుం డె 
"నాళము డ మా ధ్యా హాస మగుచున్న వేళ, 'వేయుసా%ణులజంపి సె 
ల Ps ర నియె 
యాయతకోదండ వా స్తుండైదీ ప్త “నాయకు డయ న్న శల )ముబ్పు గ నియె 
క్రనిదిగంతం౦టులు గ గనంబువగుల, సెకున వ్వునవ్వుచు బిక్టే సపలికె 
జ రా 
నీచేతివిలును నీయంపదొనలు, నీచందమునజూడ నీవునాత్‌ (డ 
స్‌ 2 
ననిసేయుతలుపాకో యటుగౌక యున్న యొనంబెట్టుకొని యేలనున్నాడవి చ ఆ 
్య (1 గక ~ = J 9 ర 
నీదర్సమణ చెద నీయట్టివారి మేదిని మై నేను మి9ంగినవారు 
ఈ న్‌ వ బ్‌ 
కొలది6 సెట్టగ రారు కోటులుగలరు, తొలంగకనిలువునీ తు9ల్లడంచెపను 
నీచైంటగానినన్ను చేమిసేయంగ, నీవుచాలు బె నాకు నినుజంపు కంచె 
నె నినన్నుు | 
Om rn 
వడిబడికార్చిచ్చు వాత నీశెన, మికుతే చందముగాగ మి ,౨ గాబు నిన్నూ. 
Fp ఏంగజప హోర. పారిపో గలే 
కడు కొ “వ్వ్రవచ్చి నాక ౦ఠ మార్షమున(, బడి తురంగఆవఏ పోర 
గ ల ఫ్‌ నక బక న 
గణభూమిలో నాకు రాజక్యగ ణము, గంజబతింప తృణమునక్‌ 6మెని శమ 
న్న 1 a యా me A 
మనుడుగొపావేశ నుడరంగ చెమట్క జనియింప దృస్తుల సరినిప్పులురుల 


నోరో5 రాక్షస యోరీనీచాత్య్ర, యోరయొక ౮-టనన్ను నోరి వపిటప 


> మ వ 
' మరిక డానీరజు మాటలునన్ను, శఅబుగచెదశర ఛా థీ ళునంద నుండ 
(హా 


ద శ కంఠుర ణవీధి. దలలుఖండించి, పళువు గావించిన పరమదీజీ తుడు, 
మనుజనాయక శిఖా మణోయెన రాము, ననుజొ (డ శతృఘ్న (డనువా(తోనా 
కడదిమైనిన్నా జి. గడ తేర్చుకొబకు, వడినె త్తినీ మూ 6ద వమా 
బటుపాపవృ త్తివి పొ్పిణఘాతకుండ, పటు గాన వధకునీ వర్లు(డవనిన 
మగటీమనుతిగన్న నూ మేనమామ, యగుదళగీ వుని యాజిర౦గమున 
సకలా ధవమంతిగిజన ఫుతమిత 9, నికరంబుతో అహాడ న. 
మోయన్న యా! మారు మోకులం బెభ్ల, పాయకరోహేగ్న్మి భ స్య్రకరింతు 
నాయ తపడియంరడు మనిననీవి పుడు, 
పుడమి? తు ఘు డం బుసనాలా, కడిదివీరుండ నైతి గాక ఛచేశగుబే 
నారాముచేసడ్డనా రాక్ష సాధీశు, 
పగిదిసాచేనీవు ఫడియున్న నిన్ను, 
చుష్తవిపినో లాకు. మూట లేమిటికి వసుధగ్లూ లెవ్‌ 
యవనిపెతనచేతు లందం౦ద జమరి, యవడలు డీబుచు 
న్‌ పువలీల౭బెరికి చేనమకంగుకొనుచు 


పోయెదవో నినుంబో నీనుగాని 


నాలావణునింజూచు యలరుదేవతల 

మొగి చూచి మును లెల్ల ముదనునొం బెదరు 
నన్న వ్యాడుగో పించి 
నధికదర్పమున 
నవనివీటలునార నటయొక గ్రావృకా) 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


648 రంగ నాథ రామాయణము. 


నిలునిలుమరువకు నీషంతమనుచు, బలువిడింబర తెంచి 'బాహులంకీంచఛి 

వృతు తాడనమున విపులవకుంబు, లకీంచివైచియా లవణుండు 6దొలంగ 
నదిచూచి శతృఘ్ను 6 డామహీరువాము, పదితునకలు గాగ భల్ల ౦బుపజువీ 
వాడు'నెండియు మా(ద ప్షచినతరులు, మూాడేనీమూడేసీ మరియలుగాగ - 
నిశి తా్యస్ర్ర్రములదు9౦చి నిండుచీక ట్లు, దిశలంగప్పగగప్పె తీవిచాణముల 


మధువునూను(డు నొక్క-మా))కె తీ పిడుగు, విధమున నడు నెతి వేరని వేయుటయు 


వెసంగోళ్లుచేతులు విరవిరబోవ, వశము గాకిలమోధ వా9లంగనపుడు ' 

క ఏం వెన గంధర్వగణములు మునులు, నంద౦ద దివిజులు నచ్చరల్‌ జూచి 
తెరలంగజాలిన ధృతి చెడిదిశలు, మొగ సియాహాకారములు సేయు వినుచు 
పృభుమూర్చృనొందిన పృధివీశతనయు, ప్రి నోర్వి మృతు(డైన భం౦గిగా (దలచి 
వక్ఫులెనాచేత వడిబడ్డ వారి, విక 9మంబరయం౦గ వీ డెంతవాండు 
మరియెచ్చియాకలి మలుగ౦గనితని, యెగమి90గెదనం౦చును నింటిెకే తెంచి 
కనకకంభమ్బుల కాగిననీళ్ళు ననువొంద గాంజల్య- మర్షితో నాడి 

కడు వేగమృగమద గ౦థాదులలంది, యడరుమాల్యా భర ణావళుల్‌ దాల్చి 
తనమనంబునగాంత తామసంబడర, దనరినయాకట దర్చించిపలికె 

నతిదీనవృ త్తితో నవనిపెనట్టు పాతు డైనరిఫ్రమాంస మదిమి 
యతిఘోరమగుశూల మచటి*కేమిటికి, పృ,తభయం౦కర వీరభబులున్న గాక 
యనికొ౦తద డవున కచటిశే తేర, మనుజే౦ద 9) తనయు( డా మరుపటు ఇలన్లీ 
మునివరుల్‌ దీపింప మొగిదివ్వుల్లలర, తనరంగవి లుగుణ థ్వనిచేసినిలచి 
రాజేంద9విభుం డైన రాముచేగొన్న, రాజితమ 

యాజిని గలిపించు నమ్ముుల౦ం "వై ల్ల, "తేజంబు 
చటులకాలానల సంకాశ మస్‌ దు, చిటిలి 


90గెదనని 


ణ్‌హేమ రత్న్పుంఖంబు 
గలుగు నాదివ్య బా ణం౦బు 
: సెన్నుదుతుడ జెదరంగదూచి 
దిగిచిచజంకించి దిప్పినభుగులు, భుగులనమంటలు బొరిమింటన౦ట 
భూతముల్‌ బెదరథగ భువనముల్‌ విరుగ, నాతతళ్ళీతిమె నప్పరల్‌ మును 
జ న్‌ జ 
గంధర్వనుర సిద్ద గణములుగూడి, బంధుర ధ్యుతింబొల్పు పర మేషికడకు 
చివిన 1 స ఇ న్డ్‌ 
చను వెంచివినతులై చతుం స్యమున్నుు వినముగానమయిటి విధ మెనయరుదు 
అ జీ వ్‌ మ 
చేవాసు రాదుల చెగటార్చమున్ను, “గావింప 6బడినయా ఘనసాయకంబు 
“0 
'పీళయకాలానల పభ నున్న జూచ్చి, కోల గివచ్చి తమన్న కమలజాండ 
ముల్గోక ములకను ము ల్లెనయట్లే, బల్లిదు మధ్యఫు: వ 
ట్ట పయ, పెల్లి గ్గ పుళు9 బవరలబులోోన 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta 6920001 Gyaan Kosha 


De 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత రశాండము, 649 1 


శీయకతుంఘ్ను ౦కు నిర్జి౦దువాని, వాడిశర౦బున వస్యుం౦కు వినుడు 
యాదినారాయణుం డైనయాదేవు డీదివ్యళరళక్సి -నేర్చెడానవుల 
నరయశ గుంఘ్ను౦డు నాదేవువంశ, మరుగుశు -వరవకుండని పలగ్రావారు 

i : నింక నీ ననుచు 
చను చెంచికనుంగొన శ తుంఘ్ను డార్చి) తునిమైదనింక నీదుస్టైో త్క్యునను 
చాణంబుసంగించి బలు వేగదిపియ 


బా ణాధిరాజమె పరగునాదివ్య, 
శమదువ, చెట్టనపద హతి నేలగంపీంప 


' నటహాసమున నాయగాకా 
రు క్ష, మిరవారలక్నించి యేసెనేయు టయు 


పరుషఠోషంబున బర వీరవ 
నురమును నేలయు నొగినుబ్బిపారి) నురగలాోక మునకు f 

యురుక రాళ జ్వాల లాండొండనిగుడ, నురువడిమరలియా యుగగిసాయకము 
పర శెంచెతూణికి బాణిఘాతమున, నొరలుచు లవణుం౦డు నుర్విపె జె) ళ్ళ 


బ్‌ 3 వీక్రించి 
వీడుగువేటునబడ్డ పృధి వీఢర౦బు, వడుగునంబడియున్న వాని 


లునందంద, వినుతించిరమ్మహో వీరుశ త్ఫుఘ్ను 
తయునరుదని యీూక్షీంపు చుండ 
జొచ్చుటయా 


నులుకుయిట్టిం చి 


| i మునిసిద్గ గంధర్వ ముఖు 


నంతనకగాడనున్న యట్లివాశెల్ల, నెం 
అం౦బునరీగి, భూలిఘాలమునంద జొ చ్చెం 


శూలియిచ్చినమహో శరా 
ల మ లా 
కలబేవతలు, వికేరిమాదసు తై విలసిల్లుచున్న 
తుంవుముథుపు తు జంపితివీ వు 

నీకారణం౦ంబున -సటితోచా'సె 


శకాగిగ్నులాదిగా స 
శతుగమ్నునొద్దకు జను గా౦చిలోేక, ఈ 
ఏతనయ, 
"బె మదినూకు నెజటీ (౧౦పుమనిన 
వరమిశ్చాద ము నీకు తాం:-ఫీతంపుద్ది, నిరవార ST 
చేదోయిమొగిడించి శిరమునేర్చి) యా దేవతలతో డ ననియె 3 
యు సై . స 
మధ్గువేలునగరంబు సతీ దాంటికంతు, నధికంబుజే'సెద ననియున్న వా 
శ యొలదేవకలు 
వదించు నటుగాతలంపు, డిదియెనాకో తెరా నా యెల్ల 
వ “దూ నీచేత ననిపలిగ్రాచనిరి 
మధుగనన వీడు మహిసంతక ౦త, కధికి మా స 
కు నిరరుల్‌ జనగ, విజయనూ చక భేరి శీయింపంబనిషె 
చ. ప పవేశంబుచేసె 
వినుతింప నగరప9 
ము ప్రవేశించుట. = 
సంగిసౌంపార 
బహురటాళములు 


మాశేల భయములు మనుజేంద 
య 


నిజనివాస 
తనసేనతో గూడ దను నెల్లవారు, 
; ee 

= శతు)ఘ్నుండు మధుఠాపుర 
సంపదల, చెంతయుశాశాటి కె 


శగరంబు యధిక ( 
se గ పద్భ్యాకర౦ంబులు 


పద్ముగంథ ములకు ఛ9ిమరముల్‌ దిరుగ 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


కు రంగనాథ గామాయణము. 

ర చ్చలునంగళ్ళు రాజనూర్ష ములు, నచ్చుగా(బెన్నారు నారాసముములును 

మక రతోరణములు మణిడీ ప్తకళిక్క లకలంక గతినొప్పు నాపణంబులుళ 

వరుసతో నరుణాంశు వంశ రాజన్య, బిరుదు చిహ్నాము లైన పృధ్ధుకేతనములు 

పాశకారములుమభో పరిభులుకోట, బాకిళ్ళునొప్పారు వజ్బచక 9ములు 

ణన వన్‌ 

చాకీర్ల మణి పతి); శిశెన్నారు నాకొ౦గణా వీమానములతోగలయ 

నయ్యంబరము చాకు నట్టాలకములు, నయ్యా తెజింగుల నమర(కేయించి 

'యర్ద చందాగోక్ళతి యమునతిరమున, వర్రి9చునిప్పుర. వరమున౦ వెలమి 

0. a 

న ,జలశేయెస్టలు చాటి లకుండ, నిజధర్మ్యృరతినీతి నిహైత్ఫ్యు( డగుచు 

నడపుదు దనధాన్యవృ్డి నొప్పు ణెహారుల నోలీఏిల్పు చును 

నుదిణీ దితేస్టితి ను౦డి-చి త్రమున్క నొడవువేడుకతో (డ నొకనాండుద లంచి. 

జననాణుండగు రామచందుగినివలక, పనివినియేవచ్చిబహుకాలనుయ్యె 

నెన్న జం'డెందడవ యేడువక్రింపు, చున్నదిసనియెద నుర్వీతీలాధి ' 

wae; (| క్ష 

ళతిక? య ఛరతలక్ష్ముణుల్న కతిభ క్రి పణమిల్లు టదియెనాకో క్రై 

అునిమంతి /నర్యుల నఖిలభృత్యులన్కు ఘనసైన్యముల టరికాస్టు గానునిచి 

జవనాశ్వోములు రథశతకంబు గొలువ, నవిరలద్యుతితో డ నప్పుడ వెడలి 

నడు మనుగకొ నాళ్ళు నడచిసంతో ప మడరంగ యు) యాళ 9మమునకు 

చను బెంచిమొ9క్క-నా సంయమిోళ్వ రు(6డు యనురకి నిచ్చిన 
అవి ష్‌ 


యర (పాదములు 
చెమ్బితో ఎ కొని నృపనూను(డొ ర 


స్పై వమ్ము నీంద్రకు నంత నతనివీ క్షించి 


యెకురా (డుమదమున చెలల్రేకులకు, ముకుగ్రాము శ్లాయున్న. మూర్షనాలవణు 
ఖ 


తృణబీలజంపితి దివ్యా(స్ర్ర మహిమ, గణుతింపనినుంటోలనల జై వీరుండు 


[నె డే వి 
చా కులభూర వరు లెనవార్సి వాడి నుగంటిమివ డిజంవీనాంఢడు 


కదుదుక్షయు (డు పాపకర్ముండువాండు, పడియొ నీ చేల్రాశక్ట భయా 


స్త మెల నె 
ఖహుయత్నేములుశచేసీ పంకి కం౦ధరున్సి మ se 


హిగూల్చెరాముడా మవ్లా ఓ 9 
'నారావణునిక ౦ నధి* వీరుండ్సు కూగోరుండు Rs క్ర 
ఖోపకె ర్యులజరిప” ఫామువ6శ మున, "నేపారబుటితి రీజగంబునను వ 

లవణి౨క్షు నీవుమ లావులుమెరసి, బవర౦బువేయుట బ : 
లవణుశడు నీచేత లభులీలణుడు ట్ర, దివి జేంద 
యొక్కు-డునుతిగా౦చి తీవంచుదిగిచ్చి De శి 3 

తగునంఫి ధాన మాదశళరణాత్శృ జాన, Es 


వర౦బులాశన 
0, శ 
/సఖవింటి “తెల్తంబుగాగ 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5916602012 eGangotri ౮/౭౧ Kosha 


De పా 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
ఉ తోరకాంశము. 651 
వాల 


గుచితక భాగోప్టి నుండలో కెక, సుదరిశురండగురాము శుభవర్తనంబు 

చనిన తెజ౦గుకూ బనుచున్న లెటిగ, 'జననున్న తెటిగును “సక లంబుగలిగ 

శము చి తాగము లైన శబ్దసంపదల్శ నమరం౭గ సరసంబు లైనవాక్యయుల 

శతు) ఘ్నుడు తమయయోధ్యకుం జనుదెంచుదు మార్షవథ్య 

మున వాల్మీకి చేరామాయణంబు ప్‌నుట తా. 

మంగ ళధ్వనులాప్ప మార్ల రానముల, సంగత శు 9తిగూడి సరివీ కాభాప్పు 

కినులకింప్రుగా విను పింపనపుడు, భూనా థనూను9డు బొడముకన్నీరు 

తలయూవు మూర్ళయు దాల్చి చేనణచ్చి కలిగియువిను చుండ గానొయ్య చాలని 

పరిజనులాశ్చర్య ఛయపిసాదముల -బొరలు నునారాజ పుతు9నోన రి 

యిదియీమి చితి ,వో యికగాథామూల్క నుదియ మునీంచు9౨ నకుగుఖూవనిన 

నీమహామునియం దెసేకంబు లరదు లే మేమియోవాని నెజుగ నేమిటికి 

ననివీడుబట్టున కరెగియ చ్చోట, వినుతవీణానాద విలసితం వైన 

శానంబువిను చుండ గారాతి,వేగ, ఫానుండుప 9థ మాది? పెన్‌ ప్పెనంత 

నిత్యకృత్యంబులు నియతితో దీర్చి, యత్యంత్త శు ద్యాత్క్ను6 డగుచు నే తెంచి 

ముకుళితవాను- చె మునినాధ యీన్కు సక లేళుండగునామ చందు)నింజూడ 

పనివినియెద నన్ని పరిరంభ ణాదు, లానరంగ వీటొగాల్పె నుర్వీశగనయు 

నత డును నుధ్యా వా మగుచున్న వేళ, నతిముదం౦బున నయో ధ్యా సుర ౨బునకు. 

-నేతెంపెనకగాడ నినకులో క్రముయగు, శాిితిగా కొలువి చ్చిపనుఫంగవచ్చి 


సామజఘాో టక స్యందనసుభ టృ సానుగి)పామంత జను లదుకొ్క-నంన 


పల పటవహోదు 
భూసను రాశ్రీర్వాద స్పుణ్యనాద ములు, aj సిల్లనందంద టనోదులువియ 
యు నీలాజనాద్యు లిమ్ముల కంచు నిందుమండఅము 


నెమ్మి బారులుగే 
రయ బహుగద్యపద్యాడి పఠనముబ్‌ వినుడు 


పశివాసించు ధవశాతపత 9౦బుమె 
ఘన మెనసందడి గబరాజవీధి, జను దెం 
య తోడిగ్టి వేడగ్రాచేదోయి;, యనయంబుఘటియిం చి యారామచందు9 
శత్రు9మఘ్ను డన్నలతో లనణాసుర వన ల ఆ చెప్పుట 
పాదపద్మములకు పిణుతు(దైనిలచ్సి "మేదురద్యు తులతో షస 
కానుక? నిచ్చి కరములుమొగి చ్చి యేనుమోయానతి -నేగియాలవణు 


లా క్రి-౦చి పరిఫ్లూర్లమెన 
వనిలోన సమయింి యళ6డజెలుపురము) శనిబడి యక్యి-ంచి పరవ్లూర్మ్యమ్దై. 


చినగరి మోసాలనుతేరుగ్రీ 


వినయం౦బు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


652 రంగనాథ రానాూయణము. 


'దేవదేవునవాసి దీ రకాలంబు, శగావునమిముచూడ గావేడి రూక 

యీయీటితో యాడ చనేశులుమనుజ, నాయకబం డె%ండు నగుమోరుబనిచి 

యావుబాసివయట్ర్‌ యాశేేపుపగిది భూవరమియు బా సీ- బోయి వాయు నికీ 

నావుశు జిునవ్వునవ్వియోవత్స), నీవుబాలు(డవు నిన్నెడ బాయలమె 

మకుర-ననీమీ న  మాకునమ్మలకు, నికు,-వమటు గాన నిడీవిగా నేల 

తల్వపెనయపు డెల్ల తగనీవయోథ్య, కె-మితోవచ్చి మమ్మెల్ల గన్ఫానుము 

ప9జలచాలింపుట పరగరాజుల , నిజదర్మ మనికా డా నినుబంపవలిసె 

పరిపాలన కేశ భాజనుల్‌ గాగ, పరికింప చేసఖుల్‌ పార్షిరోత్తములు 

యమ్మృలవగ పేద నెదు నాళ్ళుండి, యిమ్మ్బలనీ వురి "కేగునీవనిన 

ధరణీశునానతి తగబూనివిను చు, భరతలక్మణులకు పరిపాటిమొ9క్కి_ 

పయినంపుదినమున సా ర్రీ వళ్వరుండు, పీీయమారవీటొ)-ల్ప ఇంపాంద వెడలి 

బరువడితల్లుల భ రతలక్కుణుల, పరిపాటివీటొ-ని భరత లక్ముణులు 

తగుసేంతో నాడ తేన ౦ఫశాగ, మగుడించియతం డే మధుపుకంబునకు 

నంలనికస-డ రాము. డవనీతలంబు, సంత సంబునశేలు సమయంబునందు 

విపిదంపతులు మృతకుమార క శేబరంబుతో రామునిపాలికిన చ్చుట, 

నొక వృద్ద బా 9 వ్య్యాణు! డువిదయుదాను, సుకుమూరతినుంజెన సుతుండుజచ్చుటయు 

జెగడికో కించి యాపీనుంగ తెచ్చి, నగరిముందర బెట్టి నరుతెల, జూడ 

ఓలి నిచాలకు( డుజ్వలాకారు, డేలమాతో బల్క-ం మం డనుచు 

పశిహానినాదంబు లంద౦ద చెలగ, మోహశోకంబుల ముని/ తేలు చును 

వలవ౦త బనుపఫుచు 'చాపజాతులక్రు కులనధకాముండిట్టి కొడు కేలదకు(- 

స్‌ క్ని సెద్దకాలంబు, తేక్క-క యేను మాతల్లి యుగొల్చి 

కన్‌ న లమెత్రి, ' 

es 
Do) )వైబండియార్భ బొందితేశచును 

-నెకళాడ జొ త్తు మౌామీమినేయుదుకు 


) దిక్ర-మాలితిమింక 'తెరుచే గ 
గుపెదిమాకు 
చిరునవ్వుతో నేండు చెరలాడవింక, మరిచి 'లేవు-పూ ది మకు్య1-వతీనయ 


పా9ణంబులెయుండి చా సితివీవ్య, పాణంబు లేటికి చాయ 
ఎ. య! 


నీశెజుంగున ॥ ల 
: . ౨ - ఆఅంగునకున్న యెడనుాపీ క్షీ ౦క్ర 
"వాడియెన్‌ముద్దు; బలు-లత్రోడ, నోడకమనిత్రీర్చి యూరార్పుజేళ 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత గకాండము. 653 


= పారలౌకికము, లారసిచూడంగ నఖిలశా "స్త గిల 
తండి"కిసుత చేత ధర్మీంబు గాక, తండి చేసు తునన ధర్మమెగండి 
న. రమ ధర్భృము ల్‌ చెడక్క నరుసతో ర5"జాజ్ఞ వ ర్రిరదుగాన 


| 

పోజలు చేసిగయట్టి పాపయి లెల్ల, పిజలణాలింపని పతులళా పించు 

కలుగురో ష్ట్ర మున కకాలమృతీ గనులు, 
పుడమిలా రాముడు పుణ్యాత్సుడగుట, క గాకు?డె నేని 
చా లుకు నాకూ ర్చి పట్సీయీ+ నువు కాలగో చరుండుగా గారణంబీమి 

| వరసతో నిక్వాకు వంశ౭ంబురాజు, లిరవొంద నేలి Fae 

' వినముగాననుయిట్టి విపరీతి ధర్మ, మనసు లెయా రాజు లరయు చేశ ముల 
ననిరాముతే ముల నవ్వ సిషాతి మునులని౦ది౦ప్రు చు మొగి నేక్చుచున్న 

నా తెరంగంతయు నారాముంజె జీంగి, భీతి మైతగువారి బిలువంగ౧బమప 

పకిపాటిమంతుభలు ఛరతలక్ష్య్యణులు) వరుసశో నేతేర వాయు జేనుండు 

చాశతిగానోలి జాచాలిమాద్దల్య, గాతమనారద కశ్య ఫుల్‌ మణీ యు 
ఘనులుమార?-౦డేయ కా త్యాయ గాది, మునులువసిమ్టుండు మొదలు గావచ్చి 

| యం౦దంద దీవించి యర్హాసనముల, నంద టుగూర్చం౦డి రంత నావిభుంయ 

కరుణతో నావిప క థయెటీంగింప, నరనాథుగను(గొని నారధుండనియె 

మను బేంద) యీనాలుమరణకారణము, ఏనుమెణుంగుదు నెల్ల విధము నేర్చండగ 
విప9స '0పూర్ఞమై విశు9తాచార్య సుపిసన్న ప Jar శోభితంబగుచు 
నాటిణెకృత యుగ. మదియొప్పుచుం౦డు, లేద నాచారంబు లేశ మాతే 9౦బు 

' నపమృత్యుశంక లే కాయవుల్‌ నెరయు, లేపము సేయనివాడు ధరలోన లేము 

' తేేఠకమతిగయులతి స్టీరతపోమహిమ, నాతత శర్యంబు లందునొప్పుదురు 

' వారలీధగ్మ వ్యవస్థలుచేసి, 

' కోరిప్రాలించిరి కొలదిభూజనుల, నరయంగనొక పాద మంద ధర్మంబు 
భమయింశా దానిచే సకలభూపిజల, 
పలుకుల ననృత౦బు "పాటిల్లుచుండః 5 
నరయన౦దును =పెద్దలగువారుబొంకు, బొరయరుజ్వల తపోభూతినుండుదురు 
Se దగిలిభూసురులు, భూపొ కులు తపంబు బునేయు చుండ 

కూరివ లాగి వైశ్య శూదుగలువారి, కళా ర0తమునుజేయు టదియథర్శ్య౦బు 


ప ఇ కానిరటుగాన 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


నలు లెవరి ౦తుర ఖల కార్యముల 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


654 రంగనాథ రామాయణము 


శొనరంగయీమాండు యుగములకూదుు, డనఘాత్భ్ర తపమయునకధికారి-గా య 
కభియుగంబునధర్శృ కాంతమమైదపము) నెలకొనిశూదుగిందు నిష్టతో జేయు 
మూ 6 ఫాద ౦బుల మొగనిధర్య్రంబు, వాడిమితో నిట్లు వర్తింపు దుండ 
నిదిమేరయైయుండ నిపుడొకర-శూమ), డొదవిననిష్టతో నుగరితపంబు 
తిరము గానీ వేలు దేశంబులోన, చరియింవుచున్నా (డుసా వాసకిగయను 
యాపాపమునజేసి యధిపయావి ప్ర, పాపడుమృత్యుండయ్యు బాల్యంబునం ణో 
చాశ్రనక రండు సమయింపువాని, నీవిసఏసుతుపాంిణ మె శ్తేదు'వేని 

యితరథ ర్యా చార మెవ్వడునడ శె, తేజీగొనిపతిహాని దండింపకున్న 
పాపచతుర్భాంశ భాగెయైనరక, కూపంబులోగూలు ఘోర వేద నను 
శఉరిగినీవేలికు దేశంబుగలయ, బరికించియక్క-డ చఛాపంబుగంటి 
వదిచక్య-జేయ గా నలరుఫర్మ్టంబు పదపడియీ'వాలు స్టాగ్గిణయుల్‌ వచ్చు 
ననినారదుండు చెప్ప నగుగాకయనుచు, జననాయకాగరిణి సౌమితిగి(జూచి 


-- (శ్రీరాముడు శూదఏబువి.0 జంపుట కేగుట.__ 
నివువేచనిశోక నిర్భగ్న మైన యావిపిమిధథునంబు నడలువారించి 
యిడుము 'తెలదోిణి చేమేనివికృత, బొడనుకయు౦డ దశ్పుతు9బే హా౦బు 
ననిపల్కి పువ్పక ఛ్యానంబుసేయ, చను చెం చెనదియును జన నాధుడంత్ర 
మునులక్రుమొ 9క్సి- యమ్ముునులుడీ వింప) ధనువునుదొన 
పరిచరులెయున్న భరత లక్ష్మణుల, పురికాసునిలుపుచు పువ్చకం బక్క 
పడమటి డాసను అణ్య్యానం నందు, పొడముదిక్య-లనెల iy 
పాడ లేకదకీణ భూమికే తెంని, పాడవడకుండంగ పుడముస్రవ రుచు 
నెక మహో శేలంబు నుపక ౦ఠ భూమి, విక సి'తాంబుజముల సు 
తొలనిమధ్యంబున ఘాోరంబు గాగ తలకి 90దుగానుండి తపముసే 


క సయుచును 
నుండంగపొడగని యొద్దికే తెంచి, చం౦డా ౦శు తేజు డా పహ 


నోమహాత్మకతవం బొనరింగె దిట్లు యేమికార్య ము నాకు నెతీ గంప 

తాపసో. త్తిమమేను దళరథాత్శజాండ, వాపీ ధా ౦పవలయు 
నిండు లేజంబున నెరయువి ఫు9ండవొ యొం'డైభూ 
యేజాతినీ జన్మ మెలమితో నాక్రు నీజాతినెతీగం 
ఇప మేడ్డబొంశేడ తలపోసిచూడ 


లును థరియిరచియెలమి 


ధుండనియె 


ముండు ననువి౦ కెనీవ్ర 

పతివా వెస్య6ండవాఘాదుర్యిడవో 
ఫు నిజము గాననిన 
) నృప వీర శూదు9ండ నిక్క-మిప లుక్షు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5916602012 eGangotri Gyaan Kosha 


వ = అననని 


న దద లద చటం 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉ త్రరకాండము. 


నీ మేనినోడ నే నిందుగనిస్రరికి, సేమంబుతో నేగు చింత నీశపను 
చరియింప్రుచున్నా౭డ శంభాకుడనగ, బరగుదునేశన్న బటుతరథ్వనుల 
వసుమతిపతిశేల వాలొప్పణూని, జెసనానితలడెగివ్వ వేనేవేయుటయాు 
పాపీతో గూడిన పంకజత్వంబు, చా సించతమకంచు పద్యముల్‌ రోసి 
రాగంబుదకి-న రమణనకొర-లన జేగురునీరయ్యె శిరమురక్తమున 
పారిపొరిసుర లెల్ల పుష్సవర్ష ములు గురియించిరా రఘుకో ణీళుంజూచి 
నృపవరశూదుయకు నీచేతజచ్చి, యపగతపాణు౯డే యమశే౦దు9 పురికి 
బొందితో నడచూరు బోవుచున్నాడు, సందీప్త తేజు(డై జనులెల్ల సూడ 
నటు గానపుణ్యుండ వఖిమతం బెస్టి, యటు వేశుమి చ్చాద నులనవ్వెవిభు (గు 
సుకలారయీవి ప9 సుతునిపా 9ణములు, మరలనిండవి నన్ను మన్ని౦ చిమోరు 
యిదియునునాకో అగా యేకకుర- నూరు, బితుకింతునని పూ చిపలికిన వాడ 
నంతియెకాని వాయరయమిజేసిి యింతయుచాటిశ్లై నీ తెళంగనిన 
నగుగాకనీ వాక్య నుదియే లత ప్పు, జగతీశ నీ వందు సత్య సంభుడ వు 
సుఖముననా విపంిఘూనుండు బతికి, సఖులబంధులతో డ జరియింప(గలండు 
అనిపల్పానకగాడి నావిప ఏసు తుండు, కనుకనినిద) మేల్యా- నినచ౦వమున 
చెలువారగావశ్చె జీవంబువచ్చి, తలిదండులలగ నాతతే తేజా డగుచు 
'నాదేవతలు బీతి నందజుగూడి, దూదంబుతోడ రామునిజా చియనిరి 
మ్రల! రాముండగస్త్యునియధ్వరంబు జూడంోవుట.-- 
జన్నమగస్తు్యుండు సకలధర్యములు, నున్న త౦బుగ జేయు చున్నాడునియతి 
నిదియసండేగిండవ యీడు దొనగుట, నుదకాధివాసు డై యున్నాడుమనుండు 
-నేకుపూ గ్లాహుతి నీవ్రమాతోడ, పోడి-గాజను దెమ్ము పోదముచూడ 


నవవుండునగు గాక యనిపలి)-రాము౪, డనురాగమున బుష్పృ కారూఢ్యూ డగుదు 


ఎర ల్లీ కారవ కర్ణ్యకరథాశము 


'జనిచసిబహునదీ శేల దుర్షముల, ఘ 
ఘోరమృగవ్యాళ కుఖసంకులం్దబు 


భూ 5భూరుహకుం జశ్రుంజభికరము, 


క క న్డ్‌ కయులూకంబు 
నగుమహారణ్య ము నందాక,- చోట, నొగినొకగ్రాగ్భఢథ్య్వంబు నొకయులూ 


తమతమయిల ౦చు తమభోనకడగి, “పెనుకువవర్సి౦ది పెద్ద కాలంబు 
౧m 


655 


—గృదో లూాక గృహా వివాదంబు శ్రీ రాములు తీర్చుట. 


డ, పొడగాంచియంతే భూపాలుండునదిసి 


లభి 
శకడయకయింటికె తరిగ్రాంపుదు9 టు స 
నా గిద్దయి ట్లనిప లెగ్రా కాకుస్తుజూ 
ట్ల దణ రా 


గగిద్దయుసాబయు కడభ కి మొంక్కి- 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


సే రంగనాధ రామాయణము, 


నివ్రరతుకుడవు నిర్ణ రాగులక, భావింపమతిగివ స్పతిమంత్రికం కె 
నునకాంతిచందుగిని కంటు తేజమున, దినశాయణనిక౦ కు ధృతినుర్వికం లే 
తోర౦ఫుపెంపున తుహి నాది)కంశై భం ల 
పృభుల'వేగంబున జెనుగాలికం కి, పఫధితుండవభియాతి భయదకో ఫుడవు 
భూతో దయం౦బును భూలవర్మమును, భూత సంహారంబు పొరి నిఅంంగుదువు 
నవజేయు౦డవు నృపనీక జేయు, శేవె౦టబరికింప "నెందును లేరు 
ఒంగిలోకపొలుర కుపమానమగు దు చెగడుదు స్తా9స్ర్ర, నివుణుండవ*ఈ చూ 
నిద్రమవో రాజు "శేదిన్న పంబ్బు ముట్ట శే'ద (గృపా మూరి వ్ల వినుము 
యేనుగట్టినవా(డ నీయులూ కంబు, తానువచ్చినయది తనగ్భ వా౦ంబనుచూ 
గాకసీరకీంపు డ ఖలంబునందు, తిరముగారాజు లే గిక్కూ నాధులకు 
ననవుండునాగూబ యవనీశుంజూచచి, వినుతవాక్యం౦బులు వినుపింపదొ ౪౮౫ 
వాసవునంశంబు వలనవాలి౦చ్రు భోసురమహి ముతో, బితివాసరంబు 
యతులోకాధీ ఛు నంళంబునలన, ధతడేకావీంచు ధనసంగ )వా౦బు 
యమానంశమునద ప్వృ లరసిదండిరచు, నవింతే తేజంబున నరుగ్రా వంశమున 
ననురంగనమృ తాంశు నంశంబునందు, నమృతద యాద్భృష్షు లందంద(బరవ్‌ 
దివిజులు బీ)త్లు లై దీవిరపు ముండ, కువలయోల్లాసంబు ' కోరీకావించు 
భూవరుండటు గాన ఫుడమిలోసర్వ, దేవతామయుడఖ;) దేవనీవనభఘ 
విస్ణుమూర్నివిసర్వ విదుడవువోక, జిష్టుండవొరులక జీయం౦ందవరయ 
రక్షకుండ వుధర్య్ర రగుడవుడాను దతుండ వక్షీణతరదయా'నిధివి 

దురిత దూరుండవు దుస్తాత్ఫ్యులందు, పరికించిచూ చిన పరుషళర్యుంయవు 

సచ రాచరమునైన సకలభూతముల, స చరితే 9సమద్భష్టి చూతువీ వెప్పుడణ 
లచ్చినీక డకంట లలిగేలుదమ్మి, నచ్చుగావసియించి యనిశంబునలరు 
నధికప )భాభూతి నగ్ని దే వునకు, నధికుండ వమృతర సార్ట్రజేవ్రండవు 
గతియన్నదిక గ్రాన్న గను వెలు౦గన్న, నుతియన్న ధృతియన్న మూకెందునీవు 
పరిచిత వ్యనహోర పరుడ వెయు౦డు, యరయ నీ వెరుగని య 


ర్థంబు లేదు 
విన్నవించెడ దేవన వి 


సివి చారించి, మన్ని ౦చితగ వైన మార్షంబునడవు 
వరణాదయా గ దండాలు జొచ్చి, 


బెరుకులాగు దునన్ను బెదగాలంబు 
గారింఛ్రుచుస్నది కరుణించిమోరు © 


౨ గారవరబున మేర గావింపవలయు 
ననే నప స ( 
ననిపేన్న విం చిన నప్పుడానృప్ప (కు, ఘనగ్భద్ద 9మును నులూ కము జా చియం౦త 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


INI GUNN 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉళ రకాంతము, ళా 


అందరి కిం న 
యధికళా(స్ర్ర జ్ఞాల నధ్గిక మంతు లను, నధిక నీతిజ్ఞులు నగుపుర్‌ వ 
వనుండెనవిజయు౧డు కొమనీయకీర్సి, దనరుజయంశు౦డు ధర్మ్రపాలుండు 
మతిమంతు డౌన సుమంతు)ండుమంత 9, రతు, ట్రైనఘ్యుష్టియం రాష్ట్ర) సౌధకు(డు 
సిజ్రాడ్షంకునునతి సిరుడశోకుండు, నిద్ధవి శారు లగెనమండ బిలిచి 
ప స్‌ గె డివసుధ్‌ శుంవనియె 
వస బ్రువ్చకముడిగ్మి వినుడుమోరను చు, వసుధ పెగూర్చిండి వసు 
గి స 
జివ్వ యేటికియ ధా స్రితి శెప్పుడనిన 
పతో డవినుమ౦చు గృధ )౦బుపలికే 
దీళక టిన చా6ండ నేయిల్లు 
లు 


చెవ్యరీయాలుగట్లి "న్ని నాళ్ళ య్యె) 
నృపలాేక శాయక నీవువిన్న పము, క 
వసుధ వెన్న డుపంజూ పతియుద్భృవి౦చె, వసు 
గాననాయిలన గనునులూకంబు, మానవాధిపుజూచి మూను గా బలికె 7 
RD యొన్నిడుగలి గె, నిలనాండుమోదలు కానిది షా. 
శావుకుదలపోసి నరలోక నాధు, డావాక్యములుశె ౦డు ననురనూహించి 
ఇీసభ యెంజేని యెలమితో బెద్ద, లాసీనులై బల్య- నదిసభ గాదు 


పరికించిధర్భ్రంబు పలుకనివారు కరిగోరెద్ద లు గారులోక ముల 


బుగాదు 
జగమెల (గొనియయాడు సత్యంబు లేని, తగ వెందు(బరికింపథ ర్భగ్రం 
్‌ "తెక్యాంచి, చక గ్రాబలెగ్రాడునదె సత్య ౦బుగాద. 


కగాపలుకున యుకు 
క ఆ. డ కూరకుండుదురు 


యెొరిగియు సభ లోన "నివ్వ రై నేమి, యురుగతిదగచా 
వాశెిలబోంకిన వారివాక్యంబు, లారసికామ రో హెదులవలన ఆ 
తగవుబలగానివాడు ధర్మఘాతకుండు,' వగవనాలండు జేయు న 
బిళింపదనకుదా బద్దుడెకూలు, నిరవారనవిచాయు చేకేటనొక 

bo నాకు నెటీ గింపుడనిన 


9 “ం౦ద ఆునెరిగి యిది తెరంగి 
వ భమ మాటగెలిచె 


సవరయాలూ 
-శళాగ సమతిమం తు9) లెల్ల నూహిం౦చి, కాకుస్థ నై. 
నీశాక్యపద్దతి నీన్ఫధ) 
-ఆజనుషార నృపద౦డ భితిలోక ౦బు, ర్తి 
దగవుద ప్పీనవారి దండించురాజూ, జగదీశ ?ఒ = 


ధరణీ శుండలర్కి కలయ మ 
బరిపాటి ఇెప్పెడ ౭ బరిమితో క్కు లను 


మూడి, నీవపిమాణంబు నిక గా 

డభాంగవ రించు త మాం వాన 
ఆతి 

జఅముశిత్ను లేమ 


౨తు౨9లంజా చి శరమర్షింబలి కే 
కలపోయనను(డు తా 


నరయ (బొ రాణిక మెసయర్లంబు, 
గ్‌ J “కార వ మెనకాఅమున 
కడ లేనిపాౌడ వైన గనకాది))దక సూ, నడరియీకార్శవ మై న 
యువకతుధ్యడున నచ్యుగ (డు -పశేగాళ్ళు యొదవ నిదు న. 
| 9 వాందతొ కగొంది య౦దు౦ డగా 
“జను జెంణశియాశి సు జఠరంబుంజొచ్చి; నశునొ 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


658 రంగనాథ రామాయణము, 


సుఖువృ త్తి వెలువడ. జొప్పడండయ్యె, నిఖ లేచ నింది9య నిగ9వా౦బునకు 
పద పడ వారినాఖి పద్భృంబువొడ మె బొడమినరుచిపామ భూవితింబగుచు 
"దానినాళేం0బున థాతయే తెంచి, మానుగాంబుట్రిం చె మలనొప్పుమోట 
మొగి జరాయుజముల మున్నుబుభ్రంచి, 
ర్‌ eos 356 
పెద్ద కా = బె 
ప్‌ లంబు నీసెనుకువ బెట్టి గ౦ద్దయులూకంబు గారించెగాన 
సై ప దండింపవలయు మాకనుచు, నడిద౦బుబూన్సిన నళరీరి (బలి కె 
వశుగీశకేపంబు వ 9, యసమ 
నూనాతేవతః mw గృద్ద)) యసమానతేజుండు నధికళూరుండు 
. as విళుద్దమానసు (డు, నెనభూనాయకుం డరయ దూల్మేన 
ADE, € ( 
ప్రా తుండనా( బరగు నామమున, బవ్మ్య్రాద తుండెన పార్టి వేందుగండు 
నట్టేపు క్యా త్కుకుల -డెనయూగాద 9 కవ రో వి 
ర లు) మెలయ్యెనంటవా యేర్చదవినయు 
గౌతఘుంటిరాజు కడ న న్డ్‌ 
య కునే తెంచి, బీంత్రినన్న ము నీవు బెట్టు నాకనిన 
i క ధన్యుండ నెలి నేననుచు, బృవిమలముగునర్భ్య పాద్య ౦బులిచ్చి 
రణాశు కయ / 
వ శు6డధి యత్న ంబుతోనూట యిరువ బే నబ్దంబు లిపొన్న మిడ 
దుష్నిబొ వ వ 
సి ag నొకట్రానాండల్చ, మగుమాంసఖండ మయ్యున్న మందుండ 
గను.గొనికోవీయిం-చి గౌతముండతనిి గినిసిజేరడవిలా+ గృధ)9మె 
మనిననాపలుకున కత్రిల్చీ ప 
ఏతినొ౦ది, కనుగొనియా క 
స J 5 ని రొజు కరములుమొగి చి 
జ్ఞాసకృతమిది యనభాత్శ దీని విజ్ఞాననుయద్నషి వీ 1 
కగుణీంపందగునన్న గా డత. 
న్న గౌతీముం డెట్‌ (గి, యురుద యామతి6బల్కె క్ర 
వసుమతివికకు వంశంబునందు నసమానవిక 9 Sy Gasom 
వ. gs a ఫ్‌ నవిక ముం డగురాముండనగ 
Es గి వెలు నౌక os, స XK ; 
a ప 3 ర-మహాణాహు దుదయిం౦ప (గల (డు 
2 ననుకోంపతో దప సాలా 
a న అబు ఏన 
నంటీనప్పు'డె గ్భెఫ మగు కెల్ల (బోయి, తొంటిదేహవు బ్‌ ప 
౧m ప 


నకు నూ 
ధరజీశయిటుగాన దండింపవలదు, కరుణ దొరకునన్నా (శు 


వసుధీ భు? డంతట వలశేలనంట, a ee a 
వినుతఖా పాదుల విలసీల్ల నొప్పు, ప a యి 
జన నాథ నీక్ళప ఇ'పంబువీ'డె ననిసంత్రసిలి సృష్ష ళ్‌ హెమతో నిలచి 
సురలకోనొగ యగస్త్యుని యాః రిమమున పుప్పకారూఢు(డగుచు 

మునిచేతే ఫ్రూలు ముదముతో గాంచి, వ్‌ 


కామ్బపతి పుష్పకోముడి గి వచ్చు, యాక్రం థ్‌ 


5 కరుదారజను వాంచ న౦తే నాసురలు 
నివీశుక్రాని నాకమున కోలినరుగ 
జను న్న 

శ్ర కతిథ క్రిమొ రక్కి 


CC-O0. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5916602012 eGangotri Gyaan Kosha 


ల నతవావాయామి ప్రేం 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations x 
ఉత కవ 
త్యరకాండము, / 659 


యాతిధ్యమొనరింప నంగీక రించ్చి యాతీపోధనునాజ్ఞ నాసీనుండగుచు 
సేమంబులడిగిన జెప్పియా రాత్‌, "ప్రమంబుతోనిల్బ వీఠయమునన్నికి చె 
నననీశు ౧౧నుగౌని యం౦తేకుంభ జాడు, పివిమల న్నేహార్ష) భావు(డైపలికె 
ననఘౌాత్మ నీరాక యతిసంతసంబు, గొనకొనిమదిలోన గోరు దుందుదుము 
పన్ను గానెయ్యంబు ఛాటించినీవ్రు, మన్ని౦చివచ్చుట మాతేపః ఫలము 
పరికింప నిజఫగ్యపాతేకుండైన పరువకర్ముని భూదు9ంబట్టిదండించి 
regs పుతు)పాగణములు వడయచేసితి ధర్మ్హృపతుపాతమున 
నిందా 9దిదివి జాల యెదముల్లురామ, చందు)ండ బెరికెతి జగ మెల్ల నెరుగ 
సంతోషమునసీక్రు సన్మాన మేను చింతించి యారత్న్న చితి భూ పుణము 
నిచ్చెద (గ కొను నిడివిశ్వకర్భ్య్క నిచ్చలంబుగంజేసె నేర్పెల్ల మెఅసి 

వడ సినయర్షంబు పాత9౦బు లెరిగి, యిడినయాఫలమెకుర- డెందునాన్రునును 
తనలోనే తియ ధర్మువవాహిం౦చి, జననాథుండాకుంభ జన్మతో ననియె 
దానమం౧దుట విపిధర్య్రంబుగాని, తానందుటది రాజధర్మృ౦బు'గాదు. 
తెల౧పమీరెటుగని థర్మృతత్వంబు, గల'చానావుండయ నయ్యగ స్వ్యండుపలి కె 
పృధివి-పెవిపు9 ;లు పల్లనజూద్చి పశ్రమయుగం౦బున పృథువుచింతించి 
సురలనిద్దుర బోవ జూ చిభూజనుల్క నరయ౦గజాలినయట్టి కుతయు డు 
ధరణికిరాజాగా దగునంచువచ్చి, పర మేష్టిగనుగొని భర్తతో నెజింగి 

మము నేల్యందగురా జు మదివిచారించి, కమల సంభవనీవు కల్పింపవలయు 
ననయం౦బు"నా రా జా 'నాజ్ఞకు వరచ్చి భఘనపాపయులబాయ గలవార మేము 
నీకృప చేనన్న నిర్జరేందాది, లోక పాలురజూచి లోకేశుండనియె 
తిరముగామోరు మీతేంబుల౦ద్రు పరగనయ్యా చతు ర్భాగంబులందు 
'సకలాంశముల 'సముజ్వలు డైన రాజు, నొకనినిర్మిం చెద నుర్వి6బాలింప 
ననివారి చేనన్ని య౦శముల్‌ గూర్చి పినుతరూపాదుల 'వలయనిర్భ్యిం చె 
మఫుడను శకూరుండుయోణీవిభుండు, నృపనీతిక ళ లందు నిస్టాత్య్యుండగుచు 
శోకన౦శ మున భూఛక్షరింబువి వుల, విక 9మంబుననేలు విభజిస్ణుండగుచు 
వరుణునంశ బున వసుధలోనెల్ల , పర్రితుష్టిగావించు పఠగపాగ్గిణులకు. 
థభనథునంశంబున ధవసంగ9)వా౦బ్కు తనరంగ గావించి తగుచోటనిచ్చు; 
చండకోపమున జమునియంశమున దండం చునటుగాన ధరజీశనీవు. 


"పెన పారు నున్న కుబేరునంకమున, గొనినదోవము లేదు క్రొనునులిదు6బలికి 
0౮6-౦0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


~ Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


660 రఈ౪ 7 నాథ రానూయణము. 
దినక రాయత మైన దివ్యభూషణము, మునినాథుడి చ్చిన ముదముతో దాల్చి 
కు -నెవ్వరిచ్చినది, నేభంగిజే రెనా కెడుగింప్రవనిన 
కృూతయుగం౦ంబలున రఘుషీతినాథ యేను, సతత౦బుతేపమర్షి జరియింప(దలశి 
తరువైన పొదలను ధరణీజములను, నెరసినూ రానుడ నేవెంబగలిగి 
నిరబ్బ్రగ వి వహాగ౦బు నిర్యనుహ్యుంబు, నిర్శార్హమునునగు నిష్థు రాటవికి 
నరసియుందొ కడ నబ్బకోభితేము, నురువ్రూరనిమ్పం౦బు యోజనాయతేము 
కారండవకాశంచ కాదంబయూథ, సారసబక చక్ళ చక వాక ౦బు 
మక [ఒ౦ద మధుపాన మత్తేరోలంబ, నిక రాకరం బైన నీరజాకరము 
వలతియె యాసరోవర సమీపమున, నొలసినయొప్వుతో నెక తేపోననము 
తాపసళూన్యమై తనరంగనచట, "నేపారువేసవి నేనొక్క- రాతి) 
జరిసియాకొలనికి జనునప్పుడొక్క-, భరితావయవ మైన పాగియంపు శళము 
పుడమి పెనుండంగ బొడగా౦చితోన నుడుమార్షయుననంటి నొకవి మానంబు 
నతుల వేగగబును జా౦సాన్వితంబు, నతిచిత 9చితి్వత మగుచున్న చార 
సోయగంబుననందు సురవిలాసినులు, 'వేయునన్న్నూర్వురు వేట్రతోగొలువ 
కొందటువాయింప క్రొందటుపాడ, కొందటలుంపగ మటీ కొండ ఆంగనలు 
మణికంక ణంబుల నుధురంబు లెను రుణరుణ తౌాా-రముల్‌ సరిగ 9౦దుకొన6గ 
కరపల్ల వోల్ల 'సతేగ-నక ద౦డముల, వరుసజెన్న గునాల పట్టరుల్‌ బట్ట 
సంహ వీణారవ౦బు, లూనివేడుక కొం రోలివిన్దంప 
నావిమానముమో6ద నధ్ధిక "లేజమున్స చేవభోగముల౦దు దివ్యునిగ ౦టి 
'నాడివ్య ఫురువాండు గాదివ్యయాన, మాద6౦టనటడిగ్గి యవనిశే తెంచి 
కడగియాపీను(గు కొండలుగో సి ,) కడు 
ఉనితృష్త్ణపోవం గ జలములుగో ల్సి నా స్‌ 

వరలు తెజమున 


'నావిమానము గె క్కె నంత నాదివ్యు, శీవగింపుచు జూచి "నేనిటులంటి 


దివ్య లేజింబున గత భవ్యమూ ర్తివినీవ్రు బరికించిచూడ 
నిదిదుష్ట మెందును హేయిమా మో౦స్క 
భునుదయెవ్వడవునీ కధయొరిగింప్ర, మనవుండుననుకాచి జూప సృముల్‌ మొగి చి 
యనఘవిద ర్భేళు వగునాసు దేహ్కు * దనురాజుమాతండి) యానలే౦దు9వకు 
నిరువుకుకాంత ల్యూ౦తులవలన్క నిరువ్టరుళ్టుశ్రు /౮ మేము ఫుట్టితిమి 
వ్వేతుండ నాపేరు చెన్నొ౦దుసుర 

స్ట్‌ ఎ దుసురద్కు డాతతభుజు డైన యరనినామం౦జి 

06-0౦. 112౧౪! Deshmukh Library, BJP, Jammu. Digitized B} Pr UeneeCengotCyeenKosha 


మిది మేలతింటివి యిటురోత లేక 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత రేశాండము. 
— 

భాజే వవరథగ్భు బుద్ధి కూతండి 9 మేదినభాలించి మృతుడెనమో(ద 
నఖిలమతిమంతు) ల౨ధ జకినన్ను , నవనికి రాజూ గ 
దిహోత ఛంగుల చెక్యూవే రేసు నేశు, మహి నెల్ల చాలించి మరియొ* గ నాయడు 
ధరణింపొలింప నాళీమ్బునిసురథు, బరమహ ర్హమ్మున బట్టంాగ టీ 
యీవనయిననొప్వు యీసలోజికిని, చేవచ్చిమూకు వే లేకులుదసయు 
గావించియిచట నాగా తగియివిడిచి, జీనలోకమునకు దివ్యచే హ ౦బు 
శాక్రాని చవయం౦ను కడిది యాోవీయ్సు, కి భానిశీగ్వట్టు వా ఫెంప మ సై 
పద్మపంభ వుగాంచి పరిణమిల్లి పాణి, పద్మముల మతి క నం 
ల మున9ిత్య సుఖు లెల్ల వాన, బరికింప గాతుత్సి వ తు 
యేనుజే సినపాప మెట్టి బెట్టిన మొ, మానకయిటనన్ను. మాడి౦ప్తు స౦కు 
-కృఇనాకాహార మెకిగింప్రు మనిన నాద టనమ్యుజూాచి.యబ్దజొండ నియె 
విత నంబులు టెచ్చి వెద పెట్టకన్న, "నె త్తేజంగునగల్లు గ 
యతిలోనుగాభికు మువనిభోేనిడ వు, మృతిభ ౨దు చెడనీప మి సను లెవరికి 
తపమెంతే చేసిన చానంబుసేవు, కుపభోగ పౌ ఖ్యంబు లన 
నిచ్చలుజనినీ వు నినశోంటిబే వా, మచ్చుగానమలుచు we i 
మునవుంశుదేవ వా కదియంతగాల, మరలా మాతు Sg 
కరుణింపజే దయాకర -నాకువనిన, -జరవారనాతోడ వేనయిట్లనియె 
నంతక౦తకుతృషప్పీ యగుచుంకునీకు, కాంతితో పీనుగ క. 
శాత పోవనమున కటయగ స్తుండు, చాక గావచ్చీ సంభ _ ప్ర 
యిలమైియు౦డానుల యడజవారింపృ గలయగోస్తు 


ధునదిమొదల్‌ నా మేనిమా౦స, చువగించకతించు నేశున ర్తించు 
నావు జ 


కె మూ రవలసె 
-బకుగ్రావే లేడులీ పీనుగ గాంచి, కుకర-కొరశై తించు కొరమా 
వీత్రేజమరయంగ నీవ్రకుంఛ జా(డ, 
'రమత్తీయమెన యీర త్న భూషణము. 


వాతుళుననుగా చుటధిక ధర్యం 
సువరా నమును 
నమరంగగొను సువర్తాదిదా 


కతు 
ప్ర చినకృపనంచు నిచ్చెణా౮ 
కాని నన్నుద్దరింపు మేచినక్ళ 
మ మ శ్షరీర౦ంబు మాయమైపోయె 


చానిమేనందగ థరణి పైనున్న; మానుష అ 
నాదివ్య పురుషుడు నమరలోకమున, కాదట వన న్స స్ట 


నా వన న నవ! భూషణ నేం స్‌ర్టో rt తి లేక వీర 
డు 6 శీ 1 | ము, డ్రం! సగ శిఖి a 
(g వ 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 692000౪1 Gyaan Kosha 


661 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


662 రంగనాథ కామాయణాము. 


యవనవుండువినిరాము 6 "డాశ్చళ్య మంది మనినాభుగనుగొని ముది తౌత్మ్మురడగు దు 
ననభఘవర్ద న మేటి కయ్యెనీవనము, వీనుపీంపేవలయు'నా పీథమునాకనిన : 
మనువము పేరిట మహ నీయకీ ర్రీ ఘకుండాదియుగమున గల (డొక్క. రాజు 
యతేనికినిమ్వాకు(డను తనూజాంకు, వీతతవిక 9మళాలి వెలయల్వరం శా 
నత నితేండి9యుభూమి కభిషికు (కేసి పితిదినంబున నీతి పిజలబాలిందు 
ఛర్మ్ట్రవ_ర్హను.డెన ధరణిరాజులకు, నిర్భలస్థి తిగల్డు నిత్య సౌఖ్యములు 
లై 

తప్పుసే మనివారి దండింపందగదు, తప్పుజేసినవారి దండింపవల యు 
మొగి బ9) మూ జాదుల మునుతస్వులర సీ, తగళాస్ర్ర చండంబు 'చం:కించుకపుడ 
నాక ౦బుగలుగు భూ నాధులకిట్లు, గాకున్న నరక౦బు గలుగుఫాగ లక 
పరమధళ్మ స్థితి వాటెంపవలయు, పుకుషులకని పెక్కు... బుద్దులు ఇబ్బి 
పరమెా~గ 2 స్‌ 

య అదన బవ్యాలాేక మున, కరిగదేహయవాసి యానరేక గిర (కు 
యంగ సిక కుంకు నవ్నీ ణబున్ధి, కొొం౦తేకాలయు భూమికుశలు జె జ్‌ 
యిమ్ముుగ పుత్రికా మేష్టిగావించి, సమ్ముదయ్మునచదేవ క 

ర్ట 


సద్భశు అ పలు 
కొడుకుల నూక్వుర కొమకొప్పణా౦ఇ, కడనొటు న్‌ 
ణి 


నవి నీకియును పెద్దలగువారివలన, క రకు 
నవన్నిపెవర్శించు నాదుష్ట చరితు, నవగుణంబులు జా చి యాన్ఫషాలకం్పు 

తనయు (డవధ్య౦బు తగచేలుచుంకు, మనితేన్చు (బంచిన సక 

నతంగగి మణభువంత మనగవి ౦ధ్యమున్న వితతంబుగ్లా నొక్క-వీకునిరి an 

యెలమిళుకు9ంయ పురోహిళశుంయు గాకోడిమి, వెలయం ర్వాను అ 

సలుపు దునొక యేటి వైత) మాసమున, నలక చుథార్ల వ poms 
చను దెంచియ చ్నోట సౌభాగ్య అత్మ, తనువెతి wy re 

చుదనుబూణంబుల యవల దూరా గదలనక-న్ని ర్వ గదియే వ 

యొవ్వరికూతుర వెద్దినీవామ, మెన్వెంటజరియించై ee తెంచి 

నినుజూ చి చిక్కి-త్తి నెయ్యంబుత్రోడ్ర నళునీపుక్ల J 

ఎ కొంటినిమనమ్మి కలకంఠవాణి 

గాననియళనితో ననియెనాపంక 
శ భుకుర్తిని యగగెతనూజ, నవమళతిద్రల్రప్ష 


పక్షు మరజనాక 
ఇష nA బరు 
నెప్పుడు నూతండిరి యాజ 5 "నేశటనియతివ్రో 
న నిట్లవరీ 0త్రు 


మూ తేండి)నిమ్యండన్ర 
)౨టుచూడ గూడు నేనీ క్ర 


డన 


వాకెత్తి పలుకం౫ వలవదేయనిన 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


సీ 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


"నార సే ఇహాతండి 9 యన్యాయమునకొ హైరెః చు నేయల్లి శపియింశా నేనీ 
కరము 'గ్కొనిగరవా గతిబుట్టు గాన, పరికింప ఫకునాపనిగల్లు నేని 
మాతేం:.5కనడగి ధర్మపపికారమున, భీతితో వరియింపు పృధివీశనన్ను 
నడిగిన నీకిచ్ను నకుకునామాట, కొడయుడ కాత6డు నుద్దండవృ త్తి 
పొలంతొయిప్పుశునిన్ను భోగంపనాకు గలిగిననదిజాలు "గాకున్న కీడు 
మరిమైకగా నిక్కు మగువనీవింశ, దొరగుట పాంణంబు దొరగుటయను చు 
బలిమి మొ కెంగేలు. బట్టిరాదిగి చి, వలదనరతిశేళి వాంఛపో జలిపి 
తనపురోరుబునకు నాఫరణిపాలకంతు, మనములోనలకు దు ముహిమతోనరిగా 
నంతే నాయుగ౧తి యు నాశ ్గమవనము, చెంత నెంతయుీతి చేట్సాటునొ౦ది 
యెషు.జేతెందచునో నిటకుమాతం౦డి), చెప్పంగవలయు నీచే చుల్ల ననుచు 
నాక స్టుషుభవ నుందందం దలంచి) శోకింపు నున్నెడ శుకుండే తెంచి 
ధూళి %జనంగ క మేను దొరగుక న్న్రీరు, శేలి చెకగ్రాను గళ తేగాశ బంధమును 
నలిగెశజంవంబు నానగోల్వోయి, వెలనెలచారు నావిధము నీక్ని౦చి 
యిదిరల యీ డ్చెద ఏిటు నీవుపుతి”, యిదియేమినీ తెలం గటి గిఎప్రుమనిన 
దండు అక్రునను(బట్లి తగదొల్ల ననిన కండనొంవ్వున నిట్లోగాసిగా లే నె 
ననుచు ేన్చినళుకుంం డఖిలలోక ములు గోఎకాల్పువినమున కుపితుం డైమండి 
వింటె శిష్యులు వీనిసావాసము నా 2న వడిమహో మహిమ వెలు౦గు 
నాపుత్వి తబట్టి నాడోబులేక పకర్మ్రండు గాన భన్మ్రీకరింతు 
పుడమిలూోవీడేలు ఫురీకినేనెంట; శరంగనూశేసి యామడ మేర 

“నంతయు నెడతంవ్వ శేండువాసన =, లంతకంతకుద ట్ల మెరజోవృష్టి 
భృత్యవోహన బలోపేతంబుూగా*. నత్యుగ్కగతివీని నడగింపగబదు 
యను చ నాద౦డుని యల్లీళ పించి, తనపుతిగనుగొని దయతోడయలికె 
నరజయిక్కొ_డచాసి యరగినీవల్ల ; సరసపీతటంబున జరియించు చుండు 

మాడ వనమున కానుడ మేర, నిపా౦ళు భయము లే చెల్ల పోణులకు 
SO నాపాణులకు సేమ మతేనిదేశ మునే 
నున్న ఇరందబు నొగివానితో న చన్న వారనిపలా జనకువాక్ష్యమున 
నుండక కడ నాప యో జామీ చనగ, నొండాళ 9మం౦బున క్రొగి శుక]: డరి గె 
'నంతేరళ్‌గీవర మటయేశుదినము, లంతకంతేకుభోర మైపెల్లుగురి య 
సచివవ+ క నభృత్యే సహి ఈడైదంకు, డచటీజంతువులతో వడంగిరూపరిన 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


664 రంగనాథ రామాయణము. 


నంతదండునిదేశ ముడవియెయురోడె, నంతనుండియు దండకారణ్య నుయ్యె 
నృపవరజనులం౦దు నెంతయుఘోోర, తపముసేయుట జనస్థానంబునండు') 
వడిశుకు)శా పంబు వలన బా )౭౪లకు, సుడియ రాకటపాొణి శూన్య మైయుం డె 
నని చెప్పదికనాధు6 డ స్తాదికరి 7, జననాధమును లెల్ల జను దున్న వారు 
'సాయంతనము లైన శౌ చకర్య్రములు, సేయం౦గనియమంబు చెల్లించినీవు 
వత్తుగాకను(డు నవ్వశుధీశుండరిగి, . య త్తెరంగంతేయు నటతీర్చివచ్చి 
మొగ)క్కి-నదీ వించి మునినాధు(డలరిి, పెక్కు తెబింగుల( బి%యపూర్వకముగ 
నమృతాయితము లైన యన్నపానాదు, లమరంగనికుటయు నవియారగించి 
యా రాతి వేగసియు నరుణకాలమును గారవంబుననిత్వ్య కొర్ళ్రముల్‌ దీర్చి 


ష్‌ నద wd ~~ - 5 వెలా "అ తె టం 
శ్రీ రాముండగస్తునిచే సము శ్రనితుడై యా ధ్య లతేంచు 


చనుచెంచిభ కి నా 'సంయమోందుభనకు, వినతు(డెహ స్తార విందముల్‌ మొగిచి 
తాపసోత మయేను ధన్యుండ నైతి మోఫుణ్యదృ్భష్టి నామాంద రాగంటి 
పుకమునశేనింక 6 బోయెదనన్న్ప, గురుదయాబుద్ధి నా కుంభ జుండనియె 
చేవిమలులునిన్ను నిష్టథావమున, | భావింతురాఘనుల్‌ పగమసావశులు 
ఫుణ్యలోోక ములందుం బూ జ్యులునగ 9, గ్రణ్యులునని దేవగణముగీ రి ౦చు 
-నెవ్వగుమడిలోన నీసునరినుం గొ9వ్వి చూ చిరివారు ఘోోరరూపమున 
నలుకతో 6గదిసిన యమద౦డనిహతి, 
నవసికూలుదుకోలి నరకకూపమున్క నెవ్వరునీనామ మెళమింగే రింతు 
శెవ్వరునీమారి హృద యంబులాశేన, క్‌ 
-నేకతముణం బైవనీక్షీంచు రెవ్వ) నేకార్యమునిన్ను "నెందు నేమందు 
నెరయభన్యులువారు నిచ్చలువార్కి యర చేతిలాగోనివి యిఖిలస్తుణ్యములు 
"జీ 

ఇన్న్మొందనీ పేరు.జిహాషగ వీధి, నున్న పాణుల'కె ల్ల నూర్గషలోకంబు 
గలదన్న పరమ భాగ వతోక్సులకుల గలుగుటయదియెంత కాక్రసత్రిలక్ష 
ధర్భ్రకర్భ్రంబున భేరణించాలింపు, నిర్నలక్షీరి చే నిత్యుండవగుము 

నఘు : ర్ట ప శ 
యనమాక్కపోయి రమ్మృనివీనుకొలుప, మునిష్పంగవ్రల కెల్ల ఇొరిక్కైవారనుక 
వారలనుగుడి౦చి వచ్చిపుస్పకము, నారో హణము చేసీ యధిక వేగము న 
మనుజాధినాధుండు మధ్యావ్నామునక్కు తనరు చేకుకన యో గయకు చేగు 
నగరిలోను చిళాంగణము న6బుష,క్ష ల్లీ Ba 
న స్పృక్షమ్బు డిగిదానిభొమ్మన డిండినుధ్వనులు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 692000౪1 Gyaan Kosha 


లో 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత రకాండము, 


వినిరానుచందు)ండు చేంచేశెకనుచు, ననుజాలుజను దె౦చి యడుగులబడగ 
యాలింగనము జేసి యావి ప్రంండలర, చాలునిపా9ణముల్‌. బడయసిద్ధించె 
ఛరతలక్ముణులార పరికింప నాకు, ధరలోనమోయట్లి తమ్యుులుగ లుగ 
చెల్ల ధర్య్రంబులు -నెలమితో (శేయ, చెల్లు నాకటు గాన చి క్రంబులోన 
సురచిరంబగు రాజ నూయంబుబరను, ప్ర సహిర్ధమనితలపో యుచున్నాండ 
సోము(డాదిరాజ సూయంబుచేసి, రీమంతు లెల్ల సత్‌ కీర్తులుగనిరి 
కావునవినుతంబు గాగ నీముఖము, _ఇవింళతునోయొండు కితువుసేయుదుకో 
యనన్రండుభరతుంకు హస స్తముల్‌ మొగి చె, మ 
రాజేంవం9గృహీత ర్‌. రాజసూయముపోూరు ర "జర క్నుకులు 
యు లేవు మో తేజమరయ 


భూారిఏక మ నీకు ఖూనంగ రాని, మేరశెవ్వి 
రంబు తలపం౦గమోరు 


ధరణభూతములకా ధార మెైయు౨డు, భరణికా థా 
సుకలకునంవింద నూతియె బ్లిట్ల, నరు కారయమోరు నరలోక నాథ 
పరమభథర్భ్రస్వరూపంబు మోయొడలు), పరికింపనిదిబహు పౌగిణిఘాతుక ము 


యరు దారసోము (శు యాగంబుదొడంగి, చరియింపనతుత) సంగమ మ్య 
సుసేయు, సకుర౦బులోనరి సమితియా పణంగా 


సమ కొనియా వారిశ్చందు)0౫ 
పారింబొరిల మలోన 6 బో రాడిబొలసె 


వరుణుడు గావింప 'వారిజంతువ్రలు, 
దివిజేందు).డొనరింప దేవదానవుల, క విర 
నటు -గానరాజ నూయాధ్వరక మము, విదితంబుగా 
కాకు సవరఆును కార్యతంలే ౦౫౫, బూకంయు నెజుంగుదు దేవి చారింప 
వరత ర వార మేమనిన 
తిరముగావింటి 
జకనాధుతో డ 


శం౦బగుమహో హవమువర్శి౦చె 
మోకువిన్న వి౭చితిమి 


మత యిచ్చిన తెబియగు, 
న తెజంగు, శేల్హంబుగా (జెప్ప తి 


నీమాట కంటి నృపవు వ్రు యనిన, సౌామితిగబలి కెను 
పా సావి శ్రీ) రామునితో నృతొసుకుని కథయు, 
అశ్వ మేథ యాగ మహిమయు. 'జెప్తుట 


నఖిలా న్వరములందు నశ మేధంబు - 
సమొక కటి 


నల్ల జీ వులకు హితమై 


మఖముచే'నె సెదశేని సుఖరాజమదియు, 
యాయజ్ఞ మునరింపు డ ఖిలయత్నృముల, నీయర్లమునకొప్య నితిహో 
విన్న విం ఇదత్రొల్లివృతు)ండు నాగు సున్న తాక్ఫితిగల యుళక్‌ఠాదాననుడు 


యొడమడ్డముగ శత్రయో జనంబగుచ్చు, పాడవుఠద్విగుణ మె , జాూలుచునాలేనికి 


0౮-0౦. ji i 
O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


665 


నుశేందు%గనుగొని మధుర వాక్యముల 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


666 రంగ నాథ రామాయణము, 


వస జాం క ఆ 
సుధమొండకపండ _వెరంబు లేక, వసుధపాలింప్రుచు వాడొక -నాండు 


ర్డీ 
లు 


ధగణిఫావింపంగ తన 9 
ల పంగ తనయ శ ౦బరున్సి పరీణతబుద్ధి ను జట 
"వ రాగామునడ 
బ్రమునత పో వనమునశేగి, దారుణంబగు చున్న తప 


ఒబుగ ట్రి 
ముగావింప 
ననిమిషు బ్‌ క స 
షు బొ ఫీత్రిల్లి యను రారిగాంచి, వినతు లెనా సాగ విందముల్‌ మొగి చి 
యవధరిరి నా 
3 ల్‌ పవుముదేవ య ఖిలలోోకముల్క యవలీలగానియెద ననువిచారించి 
దెవతల్‌ బెగరంగ తివి స్ట్‌ 
వ తివిరివృతు90డు, శావింప్ర రున్చ్నా(డు కడునుగ తగ్గాను. 
ల గనేలేప 
(౫నలేపమిట్లు తుదము కు చేని యొడయ(డెలోక౦బు లాగి చేలునత్ర డు 
కదయు టులోకముల్‌ గలుగునందాక, పరిచారిక న ను. 
మాకుగరంుంలు మరి మ మ్‌ 
"వల చలా త్రచాన్సు మారాక మిముంగంటి వేము 
మి చేంంపఎంాతన 
త ఎబనపాయున మోర లినప్రజ 8 
aaa న్రీనవుడి, వృతు౦డు భస్మ మెం బోవంగగలండు 
. (డునంముజ నాభిండాసకల, దేవ తాగణమ్రు ను నైశించిపలి శె 
వరభురడ నైనాడ వానికిమొద్రల అ 
నేచందమునమోకు ప్లా 


నరుదాగ ప 
రుదార పథనూంగ మమశేందు9నందు, వరుస 
నొందవి య్‌ వ ॥ 

చూజవథాగ ముర్వీతలంబు న౦దభువశి౦ప్ర] 
వ నను * చకారియుధు (వుబల్క సంతో షమంద్ర 
ష్ణ నతులెయమర్య జొష్టులాదిగయ్వ్యదడ జ్ర లె 
Te సు షు లెసురలు 

చి వసుధ పై సక లభూతములు గనుగొ, లు 
"గావించు:తిఛయంకర మూ శిమెన 
ళీ 3,0 i 
రహ ne వ 
వంక సందు, దబ వ్య వాత్యవాటిల యెంత 
యm 


యిలంగలసస్యంబ్లు ఆం: పెన్న దుల్బు 'సలిలప్ర9 
3 ఐఏ /వోవామ్చు స 
మనుులుగడువళ్లై మణిగాలోకము లు a 


నదిజూ చిసావకుండాదిగ సకల్క ద్రివిజా 
> 


నం 1? 
౪ 
(9, 
బట 
జీ 


౮దు96డా పాపంబ్యుకలన్య eT న /టడున్నాండు 


అ 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 692000౪1 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉ తరకాండము. 667 


ననిగూర్చి నుగ రాజు నదినళ్వ మేథ, మొనరింపచాయువ యుగ పాపంబు 
సనముంయ మొ 9కుగ్రా నంతనకలదేవతీలు, సను చెంచిమునిగణ సహితంబుగాగ 
శతమభఖు దర్శించి సంతోప మెసంగ, దివి జారిటోడవా తెరగు జెహ్వుటయు 
నమశేందు%డే తెంచి యశ మేధం౦బు, సమకొనికానించి సకల సె సామగి9 
యాగంమునిండం౦గ నటబవాా వాత్య్‌, 'వేగనిందు)9 జూచి బగడియునిలి ది 
సురలారయింక చె చ్నోటనాయునికి, తిరము గాననుండు నగ్గివిజాలూ హించి 
పాపంపంబు. నీవెల్ల పరగనీవెకూ, డోఫు నే నినుదాల్ప నిఖిలలోకములు 
నాల్లునంళంబు _లెనాలుస చో ట్ర శోలి”కొనినీవు నుందువుగాక 
యనన్రుువాంఛెమెన వనమున, నొనరవర్శించెద నొకగాఫాగంబు 
నవనీజములబంక యఎదొకగాఖాగ, మువిదలగజము నందొకటను౦ డెదనుూ 
నారిజాకులు పువ్పవకులైనమీద, నారయ* నాల్టు నాళ్ళతిపాపవతులు 
పోడిగా నెవ్వ శుపొంవినట్టయిన, వాంకునో బాహ్మ్యణ వధ చేసినాండు 
తొపళ ము త్యాగ ఈల యెలమి వ్యాపా? పించెద వారింపంబడక 

ననుండు నాసుర లెల్ల ననుగావయనుచు, మంవీషిపనరట్ల కాక ౦చుడివికి 
ననవుండు సౌమితి. యావృతు)క థయు, ననఘతర౦బగు నక్ష మేథంబు 
మహిమయు నీచేత మూనుగావింటి, మహనీయ మైన యానుఖము పెం బెల్ల 


--శ్రీ కాముడు సౌమికికి నిలుని వృత్తాంతంబు జెప్పుట. 
వినుతంబుగాయంన్న విన్నాండ నేన్కు భునబుద్దినీయుపౌ ఖ్యానంబు నెలమి 
నలఘు6శుక రము, డనుపిజాపతికి, నిల్యుడవవా వుతు? డెలమిజన్మ్రి౦ చ 
దయు-లై యనిమిష దనుజగంగ ర్వ, యత రాకుస పన్నగాదులు దన్ను 
వెరవునోగొలు వంగ విశ్వభూా గరుల, నురువృ ల్లీ నేలు మునొకర- నార డతేండు 
జనరక్ను కొజకునే వైత్ఫమాసమున్క తననేవతోగూడి తావేటవెడలి 
"పకుగ్రాపాలంబుల లీకళాటనవుల-మీకిగ్రాలి ద రు చై న న. 
జనిబొచ్చిచంపుచు కరవణంబునక్కు చను బెంచెనటమున్న చంద) 'శేఖరు (డు. 
గిరిజాస వేతు. డె కీ9ిడానురకి,, చరయింప6ందలంచియా చపలాతీకొణకు 
gees భామినీమార్తు, లరుచారభరియిం౦చి యతిభోభుండగుచు 
లువందదనకో ౮ ల్లునం దాక “తెలియకిం'చెవ్వుర "తెంచినవారు 


వనితలైవసునయె వర్తి ౦తురనుట్సు, వినియాయవస్థల వృ్యతుసంఘ ములు 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 692000౪1 ౮/౭౧ Kosha 


వనితీయైవర్చించె వరయాపు దాల్చే య 


. er ot 
నానో మసుతేజన్న్మ్ర మర్జ్హి3 వినగ, భానుర౦బ 


నది మాకునెణి గింపు మనిననారాయు Gp 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


668 రంగనాథ రామాయణము. 


వనిత లెయుండుట వరసవీకీం-చి, తనుమధ్య లెయున్న తననేనంజూచి 
ఘనకుచాదులు౫ ప్లే కాం౦తేయైయున్న, తేనమూప మెంతయు తేప్పక జూచి 
పరితాపమ9ది భవానిసతీపతి తిరముగా జేసిన తెరవ్రగా నెరిగి 
వెరప్రునోవచ్చియావిధు కళానూళి, నిగజన్ను లాగిమోగివ నిలజాలమొ )కిగా 
యవభరింపుయు దేవ యాజ్ఞ మయున్నెటు(గ, కవినేః మునువచ్చి యాడుభూపములు. 
బాపి ?-చి నాకము పార్వతి నాథ, మొపాబుకృపజూచి మన్ని ౦పవలయు 
నప్పుకుశంభుంను నగ సుశాసహితుళ, డెవారిజూచి తానట్లనగుచు 
పురుపత్వముదివకగ్రా- బుస్థిలోవలయు, వరము వేద్యము నీకు వరదు6డ నెతి 
ననవ్రుశు విన్న నె యగ రాజపుతి), గనిలోకజనయతి)) కరుణింపవలయు 
ననుచుగ్గీ రించిన ననేవిశివుని, మనసు రాగామింప' మదివిచారించి 
సగమోళరుఎడును సగ మేననుట్క, సగమోవిదగుగాన జగములోేనీవ్రు 

యువిద వైయెన్న్మాళ్లు యుంజెద న్నాళ్ళు, నవనికై్రధుషుండ వైయుండగలవు 
మగడ వైయుందువు మగవ్యా డవగుటి, మగువవెయు౦మువు మగువయగుట 
"లెలియక యిటుసు స్టితి నుండుమనిన్క నిలుండుభవానికి నిగగోలుమొగి ఇ 
తేరుణినెచెలయును తదనంతరంబ, ఫురషరూపంబున బొలుపాక నెలయు 
వరుసనీవిధయున వరి ౦పనాకు గరుణింపుమనివల్క- కరుణించగరిజ 


వనితేరయైయిలు6 కును వరరూ ఫు దాల్చి, సునిసిత ఎతిచ౦ద్రురి సుతు డె*బున్చుని 


ఏచెప్పనోదరు బాశ్చర్య మంది 


భూమిళనాతియు పుఠుషుండునగుచు, చేమాడి, చరియిలవై నిలుడులోకము లు, 


గు వింతపఫభవించె మాకు 


— శ్రీ నాముండు సౌమిత్రి)కి బుఢువికథ చెప్పుట, న 


డొబదవికక్సపకో 
ప నతి (డ నది కఇెప్పందొడగా 
గొనరకొని చం౦ందు9౦డు కో రెగానొకనా6దు, యవ ఇ 


ఫఘాత్కుండగు చేవతాను 
వాచకయ నేడు యువతిజూా చిమ 8 బేవతానురుపత్చ 


పుకు చేచినమద నాగి 
న్‌ ప్ప నెలనుబొలిసి 
తనయాల్మ్టేనూ హి9చచి తనుబుజ్జ గించి, యశ4యం టం 
జ్జ బుచింతించి యం౦నొక_ నాకు 
తనమందిరంబున తీగుమపశోత్సవమ్సు, గొనకొనిసేయించి నో శ్కెద్‌ 

/ వింప 
గుకుపత్ని రావించి కోరియా లేమ, 'కరమరిగమగొాన్సి క" 

ర్తి ని కదియం౦గంబోయి / 


బలువిడి పైబడి పట్టరాదిగిచి, వలమ నార్రత్రిశ్తేల్ధి వాంధపోజలుప 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5916602012 eGangotri Gyaan Kosha 


FT Fo 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
ఉత రకాండము. 669 
నొ 


+ నగర్నంబు పోడిగా దాల్చి, యందందవణకచు నానాతినుగుడి 
శ . హసుతియు 
పోయితనగ్భ హ ౦బున పొలుపజీయున్న, యాయి-తిగనుగొ ని యాబృ్బహస్ప 
వై జిన నందు 
నాయప్టెరిపు చేశే నాక్య్రలనెణీ గి) పాయక నినుబల్బ్రిం బెట్ట 5) 
డేయుగంజఇఓలప )ఛ యంతయుందకిగి, 600 . 
నవ్హమెపోయెశు నాశబోవిడిచి, కష్టచిత్తుని మేన 
భ మండ నెగతే పాణభావమున, సృస్పింప బడకు౦కు నిందాగదులకును 
పో. 5౫, పనా శాపతు౦ది యంతయును 
ననియిటుశవి:యింప శాచందు). జెరిని మనమున ననుతాపతు౦ది యంతేయ 
పా షాంగమెజిగి వాచస్పతినాకు, శిస్థవ తా చార శ్‌లత్వ మెడ లె / 
గో నుం నికు 
సర్వపావుండ నగుభు శవీయింపనన్ను, నర్వహి౦పుట కృప నియమ౦ంయిన్‌కు 
చయుగ౦బులలోేన నెవ్వరునిందు, -నీయనిపాపంబు సేసితిననియు 
ష రుం 
ఫాపహీనునిగావ( బని లేదుగాని, పాపాత్ఫ్యుగా చుట పరమభర్శ్కుం౦బు 
స “సమెయుండు 
నవ మే నేనున్న నళినసంభ వర్మి సృష్టిలోరాతు9లు శూన్య వై క 
లు 
లోకోపకార నూలోకించియేను, 'శమదయామృత కృపాశరధియైయున్ను 
విమలా త్కులగుమిమ్యుు వీక్షించి యేను, శత కాగాగత తాంణ సద్ధర్మృయు క్షి 
“రుణింపు డన్న నాగురుండు 
బరికించిననుమోరు చాలింపవలయు, నటు గానక రుణం పు డవ్ననాగు 
పటుదయతో నర్లభాగియయెపలిక, పతముద్యయములోన పగిబలక పూర్వ 
క అ గ ప ారిజనియె 
పతంబులోనీవు పిభగల్లి యుండ, నలవుపామ్మ్యానపుశు గమలా 
3 రా నస 
నెలతుక గర్భంబు నెలలన్ని నిరడ, విదితే తేజూ ౦డును విమల మానసు6 
నుదయించె వాచుకు నుజగ్టీలాకారు, 


జే వి హుం డెలమి 
శరిగొలువ పి తామహు p 
చ బు, సేయ౦గననివచ్చి ఇ లువంబు నెడలి 


మ నెయుండంగ -వణగ౦దిసుర లు 


గనుగొనిసకల దిక్చాలకులోలి 
చే వేందు9౧గాది"గా దివిజసంనుము లు 


ఛావించిగుకుసుతు (బర మోత్సేవం 
యా యంగిగసుపు తు” నామందిరంబు, విన 
స J పళిమో జి 
వౌ ౦దనాగురువు చేరియిట్లనిరి, యిదియేమిసు తునకు నిట్లొప్వ 
చెన్ను ర | 


ప వేశుక యెసగంగమోరు 
విదితజాతేక కర్భ్రవిధులా నరింప, కంతయు 


స న 
3 ఏరవిజాన గ తాసు (డైయా న్న 
నంతసంబునవన్న సంయమాశ్వరుండు, నమరవి జ్ఞా న బ్‌ 
లగర్మ్ను౧డఊాత గనినవ్విసలికే, నతనికిజాతీ కర్మా ్యల్సే 
ర 9 యవిసుతు సోమానతెనిర ప్పి ౦పు 
విదితంబుగాంజేయ విధియిప్పుడతేన్సి కాయ ప 
డు దాచనెంతయు౭జేయు, ననియానతి చ్చిన యజునినాళ్య 


మోయత్ను మతే 
ఇ రిరప్పీంప, తన లేజమంతేయు తనగ్గురునేతే 


:గనకానిచందుుని కో 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


Z 
670 రంగనా భ రామాయణము, 


నొనరంగనళియింప నొగిలిసోముండు, ననయ౦బుగంపీ౦ దు నాననంబలర 
"జను జెంచిసురలకు సద్భ క్రిమొక్కి-, పనియేమినావుంయ బలికి రాసుగలు 
ee వ 
యనఘాత్మృయిీ పుణ్యు( డైన "వా లునక్సు మనమారజాతకర్శ్యము 'సేయిమివి 
ననవ్రుండుగమలారి యనియెకేల్మూగి చి యీవిధంబునతేజ మింతయు చాన 
గాఫ్రననెబ్బంగి "గ కొందుననినీ 55 
చిబుధులుగతుణించి విథునకుదమదు, సాబగౌన ప్రభలు యి౦చుకకృృపనిచ్చి 
“తలపోసి నా 
లపోసియి ట్రని తగబల్కి-ర ర్తి, నలవడని౦ దా9ద్రు _లెనదిక్పుతులు 
తమతమకళ లాలి దయనొసంగుటయ్ము కమలారిమున్నీ టి గతినొవ్పీ జాడ 
తనరపుతునకు జాతక కర్భృవిధులు యను రాగమున జేయ నంతనాసురలు 
కరమర్రిమథుండనగా నామమపుడ, తిరము గానిడి గృహ దేవతలందలు 
నరు ధారవర్ని౦పు మనిబల్క-సురలు, వసుసతోడుళను దీవనలోగిని చ్చి | 
శమనివాసములకు6 దాశేగిరంత, కుముదజా౦ధ వుడే ౫ కొమటదీవింప 
నంత క 
నాసౌమ్యుండు న౦తం౦త కొదవ, గుద సంత .నెనయ కొక్కె_డను 
'నవమానితాలోేక నాసీనుంజేయ దివ్‌జసద్దురుచాసి ధృత్రిత్రీరడ : 
'యా సౌముం(డనఘా తు ప 9 స 
|, ఘా శ్ర డగుటయుజేసి, వొసవాగ 9శియెన వా 
లోక ౦బుకి హార లోలు డెపోయి లాశ్రేళ్భు ననున 
చివిజనందిక సీవు దిక్కుజీవ్రలకు, ప ను టూ 
౧౧౯ నివ్హు దికుగా జీవులకు పివిమలంబు? శేగం "ాలింప్రునను 
సర్వజ్ఞుండవుసృష్టి జనకు౦డవనమ, సర్వభూత మ. 
న వ్రజ జననక 9మముల్పు 
స్ప నికుచే "నెటిగింప నేల, గురుండునన్న వ 
చరిత్తూర్లమగు ద = batons 
న్స్‌ య౯చాలింపునన్ను, తిరమెనకొగ ట్‌. 
యేమినాకానతి [మెక మ 
గాండనునిక్రి యేమిటివాండ నే $ 
'ననివిన్నవి9-దివ నబ్బసం మ 
మ జ్ఞసంభ వుడు, గనుగొనికారుణ్య కలితుంజెపం 
వుపుణుండవు ని గహైపలి క 
వందన నిఖిలలోకముల, కొవువదివినొప్పు గరవ్యాచ్చు, 


ననిళంబు న వామ౦డ్ష 
బు నరగాచ౦ంాకిడులలాశన్న భునతత్రో J లమున 
'నాల్టవ గ)వామునైయుంక్లు 


గణ్య 
త్తు 


దివ్యవి నూనంబు దివ్యసం౦గతియ్సు, ది వ్య న 

'విశ్వలోకమునకు విభుందైనపార్య, కది 
నభయంబువేడెదనని మన౦బలర్మ శ్రి 
శోభి'తాలంకార సుమన సాద్సజ్య ఎ. 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత రకారలడము, 671 


భరవీజాకరమున సాహ సంబలర, కరముగ 9తపమర్డి గ భానిసేయ 

గాలి చేవరమట్లా. గరమర్షింఎడసీ, యరుదార నాతియె యాయిలుండంత 
'యేమానవతులందు చెందును కేరి కామనీయకనులు గలకాంతయగుచు 
మునుదనతో వచ్చి ముఠరిపెంబులలర, వనజాతు లై యున్న వారితో (గూడి 
'యొగివాహానంబులు నెక్రాచోనిలిపీ, తగిన వేడ్యం-లతో డతరు ణకుంజముల 
నవల తావీధుల నానావిధంబు, లవుచున్నపాదరిళ్ళ నందందదిరిగ్‌ 
'కలక౦ఠములు దను కలక లధ్వనుల, నెలు( గులుచూపు ఊాంజెడకుంబోవనుచు 
'నధరబింబద్యు తు లారకీరములు, 

శి మెశకేకుల కాకారవంబు, లాలోలగతివంచి నలిగోలిగొనుచ 
నటయొకగ్రాగిరిగాంచి యదిడా యసారి, నటళ్ళం౦గబహు గుహాంతరములదిరిగి 
'యకిొం-౦డచేరువ నతిరమ్యుమగుచు, జకగ్రావల్‌ మొదలుగా జలవి వా ౦0గముల 
కం దైనరావయుల్‌ కనులగంథముల, బొందినభృంగాళి బొలుపారియున్న 

ద 'దెపంకజూకర ముంచురాయంచ, గదియవచ్చినలీల గదియ నే తెంచి 
'భరితేయావనకాంతి పరిఫూర్ల్మ చందు, బురడింపందగుచందు9 ఫుతు9ండుబుధుండం 
నీరపూరము జొచ్చి నిక్చలు(డగుచ్చు డారుణస్థితినుగళు తపమందుసలుప 
నరుదండికనుగొంచు నానితంబినులు, సరింబి వేశింప నా జలజాకరం౦బు 
పద్మినీజూతు లీపద్మ్రలోచనలు, పద్భిని నేను నావాంధనుల్‌ వీరు ; 
మూానుగానే(డు :సంబంధంబుగంటి, చేనంచు బొఆగిన ళ్లైస గొన కొర అను 
శన్నులమోలు చన్లవలు జకగావలు, నున్ననీనవ్వులు నూత్న ఫేనములు 
మొగములునరవిందములు ము౧దుకురులు, మొగి తమ్మి తావుల ముసరుతూ మెడ లు 
తరుణభుజూలతలళ్‌ తరుణవీ చికలు, సరినొప్పు వేణులు శే వాలము లును 
నదరింకుకెరోలు లరుణాంబుజములు, కోడుమించునూర్చులు కమలగ ౦ధములు 
'తమభానతడ (బడ తేమకంబుతో (డృ ననురజలకీ9డ నందందసలుప 
'తరుణుతలవమటల తతుగవాఘాత, తరళ వీ చులుదాకి తానురల్‌ విరియ 
మభథుపాళియెంగిలి మధువులుగలియ, నధికపయః ఫూర్వమై కలంగుచును 
'కొలనస్పడొప్పై నకొగ్రాలనునం డెల్ల, నిలనొప్పుజూ చియా. యి౦దున౦దను(డు 
'మదనచాణంబులు మదిదూరచాల, “క దలిమానముదూలి కడుదూలిపోయి 
ఆతుసమానమోి శాల యంగ సౌభాగ్య, మనురకాంతేలయందు నశ్చరలయందు 
ననిమిషు లందును గాయజీంలందు, మనుభామినులయ౦దు మరియెఠనునరుదు 


0౮06-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 6620001 Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Yani Tryst Donations 
రంగనాధ యీణము. 
672 
ఫువనుండెవ్వ(డొ పుష్ట బోణీకినరయ, వరుండు లేకున్న నీజామాషీ నాకు 
శాలుగాందగునంచు నచ్చోటతపము, వాలించితన పర్శ శాలకువచ్చి 
నలువారనిలయొద్ద నలినలోచశులు, విలివీంచిమొ కిన బిYయమార (జలికె 
మృగవిలేచనలార మో'ెల్ల (గొలువ, జగదేకనుత మైన ఫౌభాగ్యమలర 
బిగచన్ను (గవయును పృధునిత౦బమును గగనసోయగమునా కడునొప్థనకుము 
2 కు 
నగబల్క- నేర్చిన నవపచ్భ మనంగ జిగియగు నె మ్మో్చోము చిగురు మోవియును 
యలినీలవేణియు నమరమాతో (డ, జలజనాళ ౦బును జరచినవ్వు చును 
చెంగల్వ వెలుపలి చెవి జికివికొన్న, యం౦గనఖెవ్వ తె యానితంబినికి 
'కరుండేవ్వడ టికి వ బ్బనిచ్చోటి, కిరవంట మూరు మాకెరుగింప్రు చనన 
ననభుమాయొడయ రాలగృ్భహీత హస, వనితలతోనాండ వచి,నానలరి 
న ౯ న స్ట 
ఆావార్తవినీయు విద్యావిశేమమున, నావిఫ0బంతయు నాత్మ్టలా నెీ గి 
పొ ఆహౌరనాయాజ్ఞా 6 బూనికింప్రురుమ, అలరు చునున్న వా రధిక త్రేజమున 
శారికీపత్ను ల వకింపు(డనుచు, నార యముతిబల న చ్చెల్వలలరి 
కీంపురుషులతో(డ గీ 9డింప్రు చుండి రింపారబుఢు (డును నిలంజేర బో యి 
ర్‌ 
శుభ గి యేచందు9ని సుతు( డెనబుధుండ, వఖిలాషనీహోంయ నధిక౦బు నాకు 
కాము ( నె 
న క్‌ చ ాలిసిస్సు, కామి౦చితి క పె గెకొనుమనిన 
| శ్ర” రినట్ల 'సేయునును ననవు(టు నిలతోడ నానోమనుతుం కు 
శ్రీడమొనచ్చట గిరిగుహాంతరముల కూడిం 
మె ౧ యుపొదరిండ కోరు ూ-లు సబుప 
00 
నుక్కు-ననొకగ-నిమివ. "మెయే గెనిలకు 
పళగనిట్టానిల పరివ్రారమెన పద (2 
సళ డు పూర్ణమైన, పుడుడులడె మేలని పాలుపారవ ప్‌ 
యాసరోవరమున నంతరిక్షముః, శాస... ; 
) భాసురగతనూర్ష్వ బాహు డెశపము 
"నీయంగబుధులాంచి సవర డక న్‌ 9 Ss 
గూడ, నియరణమునకు నేవచ్చినా,డ 


శదియ౦దుబోయెనో నానా అ 
మై నైన గాన విదెతంబు:గాం జెప్పే నాకు: న 


గారింస్భములుడయా స 
ల సంతాపముకుగు భోూకిశిలావ్సి 
గాలిచేవానచే కద్సడసి " న 


నీవు, మేలుగానిదర మెను 
దిరీ మెనుండియిప్ర క్షు 
యనఘార్మృయిళ్లైట కార్చ్టేజింతంప, పని మేమినీ్య్భన్సీ 
నశ శాగమున నేగి యర్ధితో రాజ్య మ 
Uy 
జేనగోల్పడిపోయి 'నేయునారాజ 
వోళొనముూ౦దు శే ఖరుం గూర్చితప 


oo 
000 


చ పట్ల ణంబుకకు 
పమ వ 4 

స ౦బున జేయ ర్షింపుమనిన 

b నొలని(కజాలు నెన్న్పి ఛేంగులశు 
ము నీకత౦బున నేన్స నెర ెపెదని డట 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఆ త్రరకాండము. 673 


శశివిందు(డనువా(డు జనుల౮బాలింప్క, కుళలుండునాపెద్ద కొడుకున్న వాండు 
వ లువొంద రాజ్యంబు నేయనిమృూను చు, బలికినక్సపతో డ6 బలి కెనాబుధు (శు 
యిలుడనీవి చ్చోట నేకుగాలంబు, నిలిచిన మేలగు నిలుమన్న నిలిచా 

నంత రెండవమాస మరిగిన మగుక్క నింతియైబుఖు9తో నెలమినవ్వు చును 
నానెలనడల౦గ నవలినూ'సమున, తానంత యురుమ €డై తపము నేయు చును 
నానెలవెడలంగ నవలినూసమును నూనినవేడగాతో నుగ్య్హృలియగు చు 

'వరుసతో నెబ్భంగి వర్శింపనిలును కరుదారగర్భ మై య తివృద్ధి బొంది 
తొమ్మి్టదియగు నెల తుదియిరూరవురి, సమ్మూదంబునగాం౦ చె సెమ్యునివలన 
నానుతుతేమతండి) యగుసోముచేతి కాసోముసుతుండి చ్చె నంతటిమాంద 
నాపురూరవుండును నఖివృద్దిటొంది, యేపారచక 9వర్శితండనయిరగ 

'నా లేమయిలుండువై యాత్మ్రలోవగచి, మేలుగాందపమగి మెయికొనియాండో 
ననిపురూగ వుజన్మ్ర మారాముచేత, వినినృపోత్త మ యేతువెడలినమో ద 
Eric నిలుడంచునశుగ, సనా నము ముఖా. డనుజులతోడ 
పురుషు: డెయుండనా భూపాలుబుధుండు కరుణతో జరి తార్గం గావింపదల6తి 
పరగసంవర్శను భార్షన్రుచ్యవన్కు తరుణి తేజూల విమోదకునిమాదకుని 
గాతము(డను మహానునుని నగ స్తు, బీగతివసిన్ధు గంఫీరు నినతి9 
నపగతేక్షల్భ్రషు నప రాజి దాఖ్యు, విప్రులత పో నిష్ట 'వెలుగుదుద్దర్హు 
నీనముంబువిడువక నెరవునరిష్ట, చేవియన్‌ మునినాధు చెమ్మ్రిరప్పించి 
యాదరంబునవారి నందటిమిగుల, మోద ౦బుబొందిం:చి మొగినంత బొధు6ండు 
మానుగావారితో మనకునీరాజు, మాననీయుండు కర్పమప జూప కికి 
తనయూ(డుగాన' యీధర జణీశ్వురునకు, తింణయనువాక్య౦బు తెజుగుచిం౦తింప 
వలయు మే లెటి గింప వలయుమోరనిన, పొలుపాజునచటికిం బులహుండుగ9 తు వు 
నాగివవ తాగ[-రుండు నోంకారు6డనగల, దగుమవో లేజులు తనతో డరాగ 
కొర్భము (డే తెంచి కందర్చ్పదర్చ, మర్దనుకృపదీర్స మకియొండు. పెంట 
గడవళక్యము గాదు గారీళుపలుకు, మృడునకుం బి)యమళ్వ మేధయాగ౦బు 
శివువకు(బింయము గాం జేయుద మన్న, నవుగా కయనిమును లంగీకరించి 
వరతపోమూర్ని సంవర్తునిశిమ్య, పరమధర్శత్షాం డే బరగుమరు త్తు 
కనగొనిజ్న మో కర్దముచేత), ననఘాత్మ్య్ర చేయిం శు మనినియోగింప 

నాశుణ్య భూమియంం దళ్వ మేధంబు, గేపత ప బావా. గూర్చి చేయించా 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


674 తంగ నిశ రావూయణము, 


నంతనాయాగంబు నందుళంకగరు(డు, సంతుస్టుం దేముని సంభంబు (జూా చి 
మునులారభ _క్షితో ముదమొప్ప నాకు, ననఘులెచేసిన యశ్వ'మేధమున 
బీీతుడనెతినేం బయమారనిలుప, కేతెజంగొసగుదు చెతీ గింపుడనిన 
నవు గాక యనిప లె్య- ఛ వుండునం౦త, సకలంబుదీర్సి నిజాళ సమంబులకు 
మునులుక ర్లయు(డును ముద నూర నేగి, ననురాగమునుబొ౦ది యంతేనాయిలు (డూ 
బుధునివీటొ్క-నితన పురి శేగి రాజ్య, మధిక సమ్మ్యుదమున నరసిపాలించి 
యమగలోేకమునకు నరిగెనావెనక, నవుర (బురూర న్రం డం౦దురాజయ్య . 
నటు గాననశ్వ మే ధా ధరనుహిమ, యిటువ౦టిదనిణెప్ప నెవ్వరితరము 
— శ్రీ రాముం డశ్వ మేధ యాగంబుసేయుట ___ 
యేమి గావించిన "నెలమిసిద్దిందు నీమఖంబటు-గాన యేనుగావింతు 
సౌమితి్ఫవెసనీవు చనివసిష్టుందు, వామదేవుండును వరతపోమహిమ 
మొదవినజాచాలియును కళ్య ఫుడును, మొదలుగా 6గలిగిన మునివరేణ్యు లకు" | 
వినుతవర్శనులైన విపవర్యులకు, మనయత్న్య మెటీ గించి మానుగా(జెమ్ము 
యనవుండులమ్భుణు౦ డన్ని చో ట్లకును జనిమహామునులను సకలభూసురుల- 
గొనిరాకవినిరఘు తోజీవిభుండు, మనమారనా స్తాన మంటపంబునకు. 
నేశెంచివోరికి నియతితో మొ9)క్క-, యాతిధ్యవనరంచి యర్షితో యిలిశె 
మియనుమతినశ్వ మేధ యాగంబు, సేయుదునను చు బొంతించినాండ 
నానతియిండన్న నఖిలసంయములు, నూనుగానీవునీమమిము చింతించి 
శాశ్వరథ ర్ర్యెక సారమైయున్న, నళ్వ మేధముసేయ నసశేనియిక టి 
, వినుము చెౌదము యుర్వీ నాధపత్ని, యును లేకనదిసేయ యుక ౦బుగాదు 
'సక లజంతువుబకు సమ్మ్హదంబలర, సకలధర్భ్యములకు హౌధ్గి చేయూత 
కావుననివా పర కార్యాధికార, మేచెంటనొనగాడ దింతియు లేక 


నటు౯గానకాలోచి తాధ్వరకి)యకు, కుటిలకుంతలనర్లి గోరివివావా 
మగుటయందగునన్న చాాలాకలళారార్ట్య సళ వదనుం డెయున్న 
రరవసిసుంచువచ్చి ధరణీశుండున్న, తెఅి(గంతయును జూచి wos 
నీ వువిశ ఏకుటుంబి వెన్నంగనార్మ, భావింప మానుష భంగియేదేవ 
యారయనవ తార మై కంటకులను, వారకశిక్షింప వాయడం 

కాకుస్థకులదీ ప, కరుండ వైయిట్లు, 


వై పుడమి 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 eGangotri ౮/౧ Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉశ రకాంతశము* 675 


భునుజరూపంబుశ మహనీయశీలుం డననొప్పుపంక్షిళ ధాధీ శ్వరునకు 

చెసలకీ ర్తుఅనిండ 6 'జేజంబుతోడ, చెసలజన్ఫి౦చిగయిద్ద తేజు (డవు 

యీకి)య చింతించ కం తాక్సతిబంగారు యంగననొకగ్రా 

జగితిమజేయించి శో ఛనకరలీల, సతిమారునీ సమకతుముననునిలుప 

ననయంబుకడునొప్పునని యూరడించి, కనకంబు జాస్పించికడు (భీతితో డ 

గొనకొనిజూానకి గారి చిపతిను ననునార (కేయించి యఖిషేక మార్చి 

శొనవచ్చినిలిపిన కువలయాధీ శు, కనుచూటిి- కాసీత, క 9మముదోచుటయాు. 

| నప్పుడారఘు రాము శానందమునను, నొవ్పిలకు్యుణుంజూాచి యొనరనిట్లనియె. 

సమ్మ దం౦బునవిను సౌమితిియిం౦క, నిమ్మ గనీ యాగ మోశ్నీంపపలయు 

రవి జానంగదుసమో రణపుతుగజాని, గవయుగవాతుని గంధమాదనుని 

| పనసునినీలుని పొటలుగుముద, వినతునిమైధుని ద్వివిదునిబుషభు 

శతబలిశరభు శీసరిజాంబవంతు, నుతకీరి యగుసుషేణుని దధిముఖుని 

| నాహావదుర్ణ యుం డగుధథూమ వీర, బాహుసుభాహుల పటుపరాక ముల, 
వారియూధ పాఖ్యుని నఖిలయూధ ఫుల, పరువడిప్తవగాది బలములతోడ 
నారసీమనవార లగువాతవీరు, వారనకొగ్నినెల్ల -వారిరప్పింపు 
శకలబంధులతోడ సచివులతోడ, సకలజ్ఞుండగు విఫ్‌షణునిరప్పింఫు 
భాగిజాల్ల ముశుమన బంధు లై యున్న, రాజుల చేక్వేక రథములతోడ 


వీరకోటులతోడ చేగరప్పింపు, పో 
యిల్లజేళములకు నెలమితో (బు చ్చి, యెల్ల భూనురుల నింపెసలోరప్పింపు, 
. సపష్పార్చిసములైనసగయమివరుల, స 'పృతుకాలను దప స్సామగి9దనదు 


జీవనదీ ఫుణ్యతీరంబుమునుల : ,జేవభూములనున్న 'జేవర్తివరులి 

| బర్సివాట్రవర్చసురా లె, బగన్న్యాలోకమున, బర్సివాస్ట్రసన్నిధినున్న బఫిహట్టర్తివరుల 
పారిర్థించికప్పింపు బహు 'వేదసహి, తార్థనిళృయ విథులెనభూసురుల 
నలవడవిద్యాగ్గు లెనశిమ్య లను, జెలువొప్ప వేద౦బు చెప్పువి సులను 
చైదికతం౦తంబు వలనొప్పునడు, వేదపారగులైన వేదాంతికులను 

“వలయుశా బ్ర్‌కులను వేద వాక్యముల, మిళి తార్గమిదియను మోమాం౦సకులను 
నొగినంతకం౦తకు యుక్షు లెకి్రాంచి, నిగమింప నేర్చిన "నెర తారి్యి-కులను 
మణీయునయ్యా శ 9మంబులబు షుల్క తరువాత సిద్ధ వి ద్యాధ రాదులను 
మాననీయంల నెల్ల మన్నించిపీ 98, నానుగారవ్చీంపుమనయాగ మునకు 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


శేజమారగగోమతి తీరభూమి రాజిల్లునెమికా రణ్యంబునందు 
యాగమంటపము నావలవడ గాను వేగంబునేయింపు వివిభ శిల్పయుల 
బింస్యంబుసయి తే ౦బు "పెసలునున్వులను, నెయ్యా తెజి(గున ననేకఫాండములు 
ఏెరింబొరికొండల పొడ వెనరాసుు లగయగోటులుగాగ నచటపోయింపు 
కలుపు నేతుంచాల కదలీఫలాది, ఫలమయుబుగుడములు బహు తేలములును 
మధుశర?- రాదుఖు మానుగాగూర్చు, మధిక౦బు గాజన్న మగునంత దాయక 
నలవడనన్న పానాదులెల్ల, వలయువస్తువులు నభ్వగ సాధనములు 
మహనీయనోగణ బహుసహ సములు, బహుకో టిచారువుల్‌ ఎహుసహ'సమును 
బొలుపారనచ్చుట బుచ్చుమచ్చోట, రిం రం 
నరయగో మట్ల నంగళ్లు బెట్టింపు, ఛరతుడప్పురిగల బహుక శావిదుల 
వరుసమ౦గళగ్‌త వాద్యవృత్యములు, కం 6064 
నంతక౦తకు మెచ్చులడరించువార్కి నంతః వుగద్రీల న“వబికాజనుల 
పాపలనాహేమ పత్నితోగొనుచు, నేపారమునుంోవ నిమ్ముందుబనిచి 
పెంపారల క్యుణో =పేత మె నేను, సంపూర్ణత చిక్న్ణ సారమై మెటయు 
తురగంబువిడి చి యాతుగగంబువెనుక, నరుగుబుత్విజుల తో వా యరకు కొజకు 
జనుము నీవని నెమ్మి సౌమితిపస చె, ననఘాత్వు(డగు రాముంశాపా)క్రైకదల్సి 
'తానుసయళేతుండు తగువారుగొలువ, నూనిన వేడ్క_నుహో తృశంబలర 
_ెమిశారణ్యంబు నకువచ్చి రాము6, "'జాోమహామస్టయత్న మంతయు (జూచి 
వారివారికిబను ల్వలతులు సేయ, గారుణ్యద్భష్టుల గలయ జూచు చును 
వచ్చినరాజుల వానరోత్తముల్క నచ్చుగారవినంద నాదియూాధ ఫుల 
నకలంకమానసుండగు పొఫీషణున్సి సకల సేనలయందు జనువారిగాల 
వేశుకమన్నించి షరువారనక, వీశుపట్టుఎవీరి విడియింప నే. 

భరతళ తుం్పఘ్నుల బనుపంగవారు, యిరువాగవిడియించి రిమ్మెనయెడల 
నంతనందణు 'సరససాన్న పానముల, పంతున్ష వృాదయులై కం 
చనెసగిసుగ వుండు “నెల్ల యువిదలును, వెసయ 


జ్ఞైవాటంబు వేష్టించికొలువ 

వ 

నక ౦చరారితో నావిళిషణుండు, భకి అ 
= వ్‌ 


తోబుషులకుం జనులు సేయంగ 

'సకలవస్తు కి య సామగెరితోడ్య నకలంకగతి(జైలు నయ్యధ్వరమున 
ణా ౭ 

నన్య మాలింపక నధ్వరపౌాద, విన్యాసళబ్దముల్‌ వినుచునీక్షించి 


యెవ్వరేవస్తువు లెంతేసియడిగి శవ్వారి గాజెట్టుడని నియోగింప్ర 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత రకాండము. 


క్రప్రులురాకీసు లును గలసియందంద, కృపణు౦డు దీనుండుకృళు డు లేకుండ 
నా? టనొసణగితి మగ్గులయందింక, పేదయెవ్య్వ (డు లేకు పృధివి పెనన(గ 
నక/॥-డమునివరు యాగయుమహినుు కకగ్రాజంబందుచు నాత్మ్షలోనలరి 
వాషతనుమసౌమ వరుకానిసురులు చేసినమఖుము వీష్షీంపమోమొదల 
మాసు గాకలథౌత మణిసుజర్ణాగ్సి దానశో భితమయిన దళరథాగ్భ్య జుని 
క 9తువుతో సరివోబ్ప 7 దుగాకనుచు, నతినిగ్మలా*క్తుల నర్టింపు మండ 
కందరిద ౧ చరుల్‌ యామిగీచరుల, నందన్నపానామ లమర సేయించి 
వడలక్రనడస సంవత్సరంమునకు, ము చుందినాల్ళీకి మునిఫు:గ వండు 
---ఆశ్వ మేవయాగము సేయునున్న శ్రీ రాబునిచెతకు 
గ 
వాల్మీకి వార్తి శిన్వులతో వచ్చుట, 
ఆ యె ల 
బహ)శిష్యగ ణములు బలిసితన్‌ గొలువ, నుహనశీయమయిన: యమ్మ ఖవాటమునకు 
చవ: డోంబినంత నాసంయమిోాం౦ మనకు సున్న” ణసకాతుం డై ముదమరిదినృవుంకు 
ము! భూజలానరించి మునిగే హా వాటి, వినుతింపందగుచోట విడియిం చె నంత 
Sie =a ( డ కు; ల్‌ వ 
విశ దార్కుండ ఖు లాథ౯ా విదు(గువాల్సీక్‌, కుళలు(డెభాల్సుండ కుక లవ్రుల్‌ వచ్చి 
వినక లెనను వారి వేడగా దీవించి, కనుగొన్నమో రె ఫ్లు; వనా యకీ౦దు 
వనముల ఫలముల వకేనిష్టుగానుచు [ 000 
నొగిజతువృధ ముఐ నుద్యానములను 


వ్యా నూర్చముల 


నగకివాకిట జననాయకుసభ ను, 


రాజతగతినొప్వు రచ్చలదే వృ రొజా బయంబుల- ౭” 


వే Tirade అల. 
యాగ శాలల తాపసస్థానములన్కు ౫ నంజుతోడనీ రామా మణంబు 


సాపనిరువది సరలలెక గ్రా సరసంబుగా ఆహాడీ చదువుండెగ్గెడల, 
'సరిపొప్పునిరువది సరల'లెక గ్రా, 

: క్ష సప 
మోరెవ్వరస్పు వాళ్ళకి సంయమిశి నారయశిష్యుల మాజెప్పు డెబమి 
నాగదుచేవీ ణి నాదంబు,గలుగు, చాకువీణాతింతి) ఐకగ్రా గాది చి 

ళో 
శనిరకమగాపించు జననాయకు౨డ్సు జనకుంఢు గానయీ జనబభోక పతికి 


ఇల్లి ట నుండిమీచను 
తప్పక వినిపింప దగవువివ్పింస్క డొప్పుగా నిట వు 


0 నలవులు "రాముని 
త్యకర్భ్హృముల్‌ దీర్చి 


రలు నాశాతివేన్క సఘుసరిస్ట్రదమ ని ల pe 
గమున, నెరయంగయుగులత నెమ్మి” లున్న 


నొనగూడుకొని వీతొయుస్వుగా మోయ 


ఇంత శామాయణము పౌడుట*- 


డనికలగావా 
మరోనా.ండు మఖవాట మభ్యరం 
నును జేందు9నుంద ట మధురనాడములు, 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


677 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


678 రం ౫ నాథ రామాయణము, 


జఇదువంగవొణగిన జసలోేకనాథు౦ం డదితనచఠరితి మె యనవద్యమగుఈ 

పద్య బంధ ముగ ్లి పావనార్థముల, హృద్య౦బు గావున నింపారపినుచు 

మడిలోన నెఅసండి మధురప సన్న, వదను( డెచేసన్న వారివారించి 

"సముచి తాను స్థాన సమయజ్ఞా(డగుదు, నమరంగ నేమంబు లన్నియుదీర్సి 

'యెలమి మైగొలుని చ్చి యెల్ల సంయకుల్క, బొలుచుభూప తులను బుణుల నేకులన 
పౌరాణికలళప్టై పారీణు-లైన, వారలనెల్లను వరుసతోడుతేను 

శప్పించియాకు షూరక్రుల€ బిల్సింశా, తప్పక సభ వారు తేగ వారి (జూ-చి 
“నారచీరలుజడల్‌" శవభ ౦గిగాని, వీరు రామునియ ట్ర విలసిశాకృ్ళతులు 

నడు పు గాంతింయు జా ప్ర నవ్వును నెలుగు నొడలిచందముజూాడ చొకకరూపన(గ 
కో తురులై యా డాసుచందు)ని యెదుర, ప తి బింబయుగళంబు భంగిగూర్చిండి 
సన్నుుతవిజ్ఞాన నసరణినారదుండు, మున్ను (జెప్పినసర్ల మొచలుగాదొణ:గి 
'సరినొప్పునిరు వడి సర్దలలెక్రా సరసంబుగాంగూడి చదువుచునుండ 

లే CA ద్‌ 

పరగసువర్శముల్‌ పదిజేలుమటీయు, కరమొప్ప-చేర్కొ 


న్న కామిశారములు 
భరతునిమ్మనిషల్కి.. పనుప క 


౦గవార్కు దరవాసి తాస్యులె ధరణీళుంజూాచి 
'యనభాత్యృ కరిదమూలాహోరనియత్కి వవములనియ 
“హీమపితిగం క్‌ ; 

గ /హూ మిదిమయేటికనిను నామహీనాయకుం 'డావాక్య్య ములకు 
'నల్లననవ్వుతో బాసభాసదుల, "నెల్ల గనుంగొని యెలమి శో 
చెశ్వరి చరిత మై యీకాన్యమమరు, నెవ్వరుశేశి 
“పశేమిదీ నికి Wy 


తిమె వరి ౦చువ 
ము వర్శి౦చునూకు 


(బలికె 

నా రిదియెంత గలదు 
యమారనాకు, నారసియెతేగింప్రు డనివారినడ్సుగ 
'యిదినీదుచరిత ప్ప యుర్విము న్‌ సర్వ, విదుండెనవాల్సీ క విరచింఇదీ 
"నేనూరుసర్లల గదియెల్ల నాడు చానా అ న : 
ఐనుమోకు(బ్వ మైన విందుగాక నిన, వినియెదమనివారి అ 
యను హైద య్యా, మంటపంబునకు, మునిజనంబులతోడ 
పితిదినంబునసి ట్లు, బరిపాటితో డృ 'కతెపెక్స 
వీరుసీ తాసు శులో వీరినామంబు లారయగు 
తనలోననొక్నీ-ం్రగ్ర తడవుచింతించి 
యీోసమోరణి యోసు 


ముద మారన లిగా 
) 

se కడు బీ9తివినుచు 
[| లవ్హు లనియస్వ డెశ్తి (౧ 

వ ) జనలా్యోో నాభుండా శతృఘ్ను (జూ చీ. 
పణుం౦ంశు, యూపి ఫీవణు (కును 
గ చెదేహివిగత, కల్భ్రమయగునేని గను, 
క నెల్ల తెల్ల ముగ, బోలవి శ్వా సంబు బు 


నెలమిశల్లురును 
గొంటిచేండ్తు 
టబ్రంగవలయం 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 eGangotri Gyaan Kosha 


|. 
Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉక్త రకాండము. 


జరక రాజార్భృజ చాలినమాట్క ఏరివచ్చిచెప్పుడా విధయునాకనిన 
నగు గాకోయనివా (డు నటపోయిమొగికి-, ౨౫ తీళు మాటలా సీంయమోందుగనకు 
బిశుసింపనప్పుకు వినిపంత సిల్లి, మశుజేంది మాటలు నూననీ మరులు 
భావింపసతులకు పతి మైవం, కావింపతనసలు- గావింపవల యు 
-దను(డన్న'వారు'నా జననాభుకడకు, చను జాంచీశెప్పీరా సత్య వాక్యములు 
వారిమాటలునిని వసువుతివిభుశు, మానె ల్ల నెల్లి వాల్మీకియె మర 
శుద్ధిగా వైదేహి శోధింప్రడనుచు, నిర్హవాక్యంబుల చేర్చడ (ఒలికి 
సంతో సమునసభఖా సదులవీటొగ్రాలీపె , శంనభావండుగుిరక నారాతిచనిన 
మరు నాశుకొలువుండి మహిత త్రేజయున, వరలువసీస్థుని వామడే వునిని 
నోవింబర్వతు బులహుని శ తానంనుు గాలన్స శ్య్రు "గాక్ష్యుదూ ర్వాసు 
చ్య వమనూత్త ల్యు విశ్వామితు)ంగలశ భ వుశకుపాదు9 ఛార్లవుగ ఇ 
సుమతిమారగా-లటే ము సుళరతుళ కీ, నబురర్తి ప్రుంగనుం డెననానచుని 

సక లభు నీందు9ల సకలభఘాపతుల, సకలవానరులను సకల రాక్షసుల 
వరుసజన్నముశనకు వచ్చియున్ను న్న, పర చేశ యుల వారి చొరులంబ )జల 
వీరువారన కెల్లి విధమ్టులనారి , నారలిగరప్పీం చె ఇ దకువటే 
నప్పుడుతలవారిచి హస్తే యుబ్‌ మొగి చి, కస్వుకోకమున గద్ద ద కంఠకుండగుచు 


జనకజవనకరా సళ కవాల్శ్సీకి జను:దె చెనటశ్‌ష్య సహి తుం డైనయుంత 


సభ వారువె దేహి చనుబేరంజూ చీ యఖిమావవళతికి నిట్లయ్యె ముకు 
ఫోకి.పంగొందఅు జూచియాసీత, లోకైక పొవని లోక్‌ ౦బులోన 
సంభావితయు లె? యీ సొద్భి కిశనంగ 


గంఫీపలాణెకు కలుపునాక్య ములు 
ని సొనియానుదుండ 


నింకకోడనివ (కు నిర్మీ వి యనుచు, గోరద జొ రాము 
ను. తగచూ చికొంవఅు తఆబూ చిమెచ్చి 


జెపి తిశుశ్రైర్యంబు జా క్‌ 
కోలా హలంబమ్యొ క్రొలువులటోన పుడు 


మీలుగావలయు భూమిజకు నాగొకగా) 


679 


కీ తావ, తోంతంబు జెప్పి కుశలవుల సప్పగిందుటః 


వాల్మీకి రామునికి సీతోవృ 
ఏం జవీచారీంచి సదయు. డైపలికె 
చిరువడినాకందు ప) చేతసుండా, సం జ్ఞవిచారీం సదయు. డైప 
! ను 
ధరణీళశయీిసీత ధర్మనిహ్లైత, పరమపతివ)త పోవనమూర్చి 
జకలాోకనిందోకు శంక్రించినీవు, తీనువిసర్తీ చిన తసవుదింతించి 


గోన ౨డీ 
వచ్చిమాయాశమ వనభూ*మిలగోను నిచ్చలునత్య౦లే నియతి 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


(టో రంగనాథ కామాయణము. 


కుకలవులనుగా౦చె గొతుకులవగల, దళరథార్మ్ట్రజవారు తనయులు నీకు 

నీసభ నిత్యంబు నీ చరితరంబు, భాసుర స్టితినొప్పు పఠరియింపుచున్న 

వీకునీకొమరులు వినుము సత్యంబు యారయనాపలుు- లంతియ కాదు 
యనఘౌాత్మ్నమహి తాత్కుం డగుపరిచేతిసు5, తనయు౦డ గలభోనం దప్పాడియెఅుంగ 
నెడపక పెకుగ్రావే లేడులుంద పము, కడునిష్టతో నేను గావించినాండ 
చిత్తేంబుపలుకును శేతయుసీత్క = త్రెలంగునజూడ నేకరూపంబు 


రేదోషమును.లేదు యీ సాధ్వి యందు, మేదీ నీసుతే పెద్ద మేరువుెపిద్గ 
టె టె 


ఫూనియూ'సభ లోన 6 బొంకితి నేని యేనుచేసివతపం చెల్లి గిస్ఫలము : 
౧m 
తరుణి కిపురుషు (డు చైవం౦బుగాన, పరికించిశప థ౦బు పకికింపుమునిన 


సభయొల్ల (గలగ వా సంయమోశ్వరు(డు, రభ సంబుతో (బల్క- రిఘురాము (డ పుడు 
మరల వా సై మునినాధ సీత, యకలంక చరితమి య ఖలనాక్యములు 

సన్నుత చగితయై సకల దేవతల, సన్నిధినిలిచియీ సాధ్వితో ల్లియును 
పూశిమిశ్వాసంబు (బుట్టించెగాన, చేను? కొంటి నేయెస్టను లేదు 

సడికోడిపావన చరితేంబుగనియు, విడువంగవలసె నీవిసతకల్మృషను 

నిన్నిమాటలు నేల నిదియె నాకొఅత, మన్ని ౦స్రుడనిపల్కి.మను జే శు (డనియె 
పశలవుల్‌ పీగనా కొడుకులు సీత, విశ డాత్మయిదియె ల్ల విశదం౦ంబయాను 
జానకిసభ లోన సండిభాపికొన్న, మానుగా ౫ కొందు లు లేదు 
నావుకునమ్మృహీ నాథుని తెంపు, భావించియప్పుడు బహ ఉసురు లు 
జనక రాజాణ్య్టజ శపధంబుచూడ, చనుచెంచియుండీరి చద? 


న ద బెల్లనిండ 
పరిమళమిళితెమె ప గా 
ప మై పలచనిగాలి, పారింబారిసభ లోన బొలుపారనపుకు 


ప్రభావంబున భూమింగు)ంగుట, __ 
సీశయాసభలోన చేతులుమొగిచి, మాతభూదేవిపె 


5 
నిత నిజబషా త 
నె జ తివ్నిత్య 


cr oi మరిచూటి_ నిలిపి 
పతియునుగురు(క్న నాపాల చెశం, కు "చే 

| లదెవంబు, హీ తు(డు రాము (డు నాక “నేనన్యమెలుగ 
ననాదు థర్మృంబుద ప్ప 
విదిత ంబుగా చాక వివరమిన్ము నివ 


నెలమి రాముని (కప్ప నన్యపుతుషు ౧ దలంపంచేల్కా 

నిదిసత్యవ చనంబ యేసయోాయంబు, 

శ *రులచే మి 

నహికునూరుల చెడ నం-చితో మణులు బహుతీరద్యుతినొప్పు భద ౨ (oy 3 

ఇఅట్టించికొని నేల బయలిచ్చిపాయ, నెటనభూ డ్రై | మం 
న్‌ న్‌ వి నెమ్మి నే తెంచి 

యానుణపీఠరంబు నందుంచితలి 


eh 
సై : ణి సమ మేయనిపల్సి_ సీతదోటాకనుచు 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
ఉ తరకాండము 681 
అని 


వదలక చనిఫుష్పు వర్షముగురియ, ముదముతో (బా తాళ మునక్షేగెనపుడు 
సీ తపాతివ్ఫోత్య శీలంబుదివిజా, లాలితంబుగమింట నంద౦ద (బొగడ 

సభ వారలందటు సభయు లెయు౦డ, నఖినవంబనికొంద అప్పుడు మెచ్చ 
నందందమురికొందటు లోక, నింద కునిట్లోడు నే రాముండనగ 

కొందబు వెదేహి గొనిభూమిచన్న, చందంబుబీరొగాని చాలకో కింప 
కొంద అుమూల్చిల్లి కుంఫిఎవా1ల, కొందబులోకం౦బు కొజగామికరయ 
కొంద జా డాడకు గుంపులుగాడ, పడిలు లె (గొందటు పరమాధకా వేదు 
లిదికాలగతిదీని శేమందునున (గ, ౮౮6 ౧౦౦ 
తమ్ములు వాంధవుల్‌. తలలోలివాంచి, యన్ముహాదుర్ణశ ౩ తికితింబొంద 
విన్న నెవద నార విందంబువాంచి, కన్నీరు క్రైర్యంబు కట్ట చెంచుటయా 
పరికింపవాద్భృష్టి పదముననిలిచి తెరమాయమైపో యితే సీతయనుచు 
కడునల్లిశో కించి కోర్యంబుబుడ్జి, తడవుగా నూహిం౦:చి ధరణీళుండలిగి 
తమ్ముషలసభ వారి ఛారుణింజూచి, యుమ్మృలింవుచునప్పు డొకమాట(బలికె 
వెదేహిలోకాప వాదంబుణాప, భూదేవిసభవచ్చి పొడచూపుగాక 
కారాయ గాం టి నాపత్నియైన, జనక జగొనిపోవ జనుగేయిబ్భంగి 
లవణాబ్దీబంధించి అంక సాధించి, తివిరిజానకిమున్ను 'దెచ్సిననాకు 

వసుధ (దోడొగ్రానిచన్న వెదేహిమగుడ, వెస చెచ్చుటదియెంత విక9మం౦బనోచు 
భూడేవిజాచినీ పుతితో స్తైమ్ము; కాడేనితెరువిమ్ము గాకున్న నిపుడు 
జలమయంబుగ నిన్ను జకరాగాపింతు, విలు దెమ్మునావుండు వినిబ్రి వ్య బెగంి 
మునులతో దిక్సాల ముఖ్యులతోడ, జను చెంచిరఘు రామ చందుగ్రినీకీంచి 
నునుజేంద)నీకేల మది౨0త చింత, మును'వు వెలుగు నీమూరి, భావింఫు 
పరమార్ధవిదు౯డైన పాిచేతనుండు, కరమొప్పు గాదివ్య కావ్యరూపమున 
నరు చారరచచియించి నట్టినీ పూర్వ, చరితంబునుత్సర చరిత్రంబు నేశు 
మునువింటినీవును మునులతో (గాడి, వినుమందునీతత్త్వ విధ మెల్ల స్‌ు 


విదితమయ్యెడునం గు విమల వాక్యముల, ముద మందగా?బలి,- మునులతో (హాడి 


స క 
విసరుఫోసన్ఫుడేగ పృథుల వేగమున, వసుఫదిస్తననొక గ్రా వాక్య౦బు జలి శె 
వైదేహి లేదిందు వసు ీశవగవ, క ధ్రానివృత్తా౦త ప. 
మానుశానీదేవి మర్శ్యలోకమున, శీ9నామమునను ల సిల్లుచునుండు 
తిగలిగి, పెగుపా౦దునీదేవి పీత్ఫేలోక ముత 


వినురస్వధావాస్టయ విఖ్యా 
0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


682 రంగనాథ రామాయణము. 


| దీపించియా దేని డీపి యనుపేర, శేపౌరవ ర్రి౦చు నింద 9లోకమున 
' లలిశలకషణతుల లమ ప్ర గా 6టరగి; విలసిల్లు న్‌ టే వ్‌ విస్తులోక మున 
' నీవేనియూ దేవి క్‌ కలిడువ్రు : 
జనక రాజాల్మజ జనవనాద నీళు, గనునొనగాబున్ది గలిగిన న 
నాకృపకుశ లన లందు చాజింపు, నీకథ వాలిచే చెరయని కనిన 
తనలో ౧పంతేలా+ 'తన పెంప్రుడ లంచి, వనజా స్తక్షులుండంత వార్సీకిజూాచి 
— శ్రీ నాయుండు పుత)గహీతుం డె నిజనగరంబుంజెచ్చుట. ___ 
3 యనను శే నాక్యంబు లఖిలసంయములు, వినగోరియున్నాారు విమలచిత్తేములు 
నిముభ్రగక థభయొల్ల 'నెల్లుండినుండి, సమ్ముద౦బునమారు చదివింపవలయు 
ననిపల్తాసభ పెర అంథ ణు(గొలువు రనయులఎనగొనుదు నధ్వరశాలక ర్‌ి” 
నంఠే నంబుజమి ను %0 డ స్తాదిి: రగ జంచాసరంపర6 జిక ౦బుదూలి 
యారాతి9వేసంచి యవనివల్ల గుడు, గారభంబుననిత్య కర్భ్యనుల్‌ దిర్చి 
యందటఅ'బిలుసి౨చి యాసభాసడుల, క ర. డనినియోగించి 
సుతుల(జూాదివవారు స్తుతగూడు కొనుచు + చత్రురలిలల పఫా సమ బెల్ల ణు చ్చ 
కడముట్టన్ను త్త ర కాండంబు చడివి, రడరంగనప్పు డయ్యాగంబునయ్యె 
క్‌ ప్ల నధికదకుణలు, సంతో వమువని చ్చె 'సకలదీనులకు 
భూరిడానము పెట్టి భూపాలకులక్సు "గారవంబున నెల్ల కపి నాయకులకు 
నం. సకికట్టనిద్చి, ముకుళిత వా స్తు డై మునులవీటొ);-లివి 
శుభ యూరి యగుస్సీత శువ్రాల్మ్టేయగుచు, సభమున్న చండయంబు.6 జలినచంతం౦బు 
నం దలపోసికొనుచు, దవలాశీ విన? హాగ్ని దవరంగబొగ్నెలి 
జానకకూన్య మె జగమున్న గతికి, నూనిన వగల నయోథ్య శే తెంచి న్‌ 
ఫురినశ్వ మేథముల్‌ బొెరి(బజి'వేలు, వాల. వాజిేయములు 
మజీయునీవిధమ్మున మఖసవాసి9ములు నెరయంగగావించి నీతి మార్గమున 
సంక సంబునముహా జనుల ఛాలింప పు గొంత 'గొలమునకుగుకు పుణ్యరమెన 
కాసల్యఛభర్న 3 లోక ౦బునకరి గా నా సౌాధ్ధర్టిదివమున కరిగనపిదప 
a గో? తదనంతరంబ 
వరగరేల్లుల శెన్షిపార లౌక్షికమ్మ వ నన 
ల సే నొనరింగానంత్ర 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


——————— టు —— = దాదా 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 
ఉగ రశాండ ము. 683 
పా 


శ్రీ శామునికడ శే తెచుట.__ 


నటకేకయాదధ్సీ శుఃడగు యు ఛాజిల్తు, స లు బుద్టినూ.శాంచి పనియె కిం%ంచి 


ఎ యుధాజి తుపంపున గాద్ల్యు(డు 


నూత్నమావణములు నూత్నేరత్నయులు, రశ్నత్రంబళ ములు రతుగ్గి స్తువు బు 
పదివేల వాయములు పార్టి నే మనకు, యుదకు కో నిమ్మం౦చు యునియుఖ్యు” రైక 
తనవురో హితు గా గ్ల్యు తీగంబనుచుటయు, చను చెందటయు రామ చీందురిండు నెటీ గ్గ 
యెొదురేగియా గార్లు, నెలమింబూజించి, పదిల మేకీ: యపతి కంచుకడిగి 
కానుకల్‌ గె ష్య గాత్ల్యు ౦డుయుగ్ను , తానుసిణు౦దుచై దశరవ్రాగ్భజుండు. 
మనమూర గాసభా మరంిబవరిబుశకం, జను చెంచియుల్హే మా ఫనము, బెట్టించి 
యేమీ కారము రాక యెతేగింపుడనీవు భామోశమోమామ( బు ల్తెంచెనన్ను 
కన్నులకధికమై గరి వర్వలోక, యున్నదిసింధువు యుభ య పార్మ్వముల 
నరు(దైన గరిధర్వులందు ముకో గటి, పారి నేచ శైలూప పుతు9లుశ్నారు. 
నమ రార్తులగునావె సముయిరి చిభూమె, గ వాయదా నీ కొడుకులంగోన 

నిలు చ్చరంబు తెంచు టి బెకార్యమ్‌నిన్న కరములుమొగి చి యా గాక్ష్యునోవనియె 
రవ కొరుకులు నైన టక్షులు న! నొలిభ గలు (థుమిమ్యూ కొలిచి రాగలఃడు 
శేలూషవు షు గల సచుయింనీ యండు,€ బొలుఫు గావట్టణ౦ంమిటు శెండుగట్లి 
యికువుర నందు౦చి యే తెంచుభరతతు(, డోరు దారిననిరాయుం డానతియిచ్వి 
నలునొంద శుభ వేళ నక్కూూమారకుల, జెబునారపట్టాఖి పే చృీకంబు లెలమి 
జీయిు-చిఛరగుని “పదా మరొ మెయిటు వ్రతుసు కులనో ననివీండుకొవిపీ 
కరమర్రింబూజించి గారు వీటొ? "లప్ప భరతుడు సేనతో బయనమైపడ 

అ సేనలతో * యుథాళిత్తు పురికి శరుగు ట, __ 

పలలఅభతములు గక్కపానులు "గుచు, బలముముఠదటవెనగా పార్ళపభా గయులు 
యాతుధానులు ముట్టు నలమిభా తీ ములు, శీితజాతంజులు సృళుని”ా చములు 
పటు చెంచుపుటముల పక్నీజాతము చబులని౦హ న్యాభ9 జంబుకంబులును 
నాసుకగతినోడ నరుగుదేరేంగ, మా సంబునైనర్గ మాసంబుచనలో 
భరతుడు గంధర్వ సేనలజయిం చి వృుష్క-రతడపులకు పట్ట్లములుగట్టుట. 
భరిత్ఫుకు కేకయపతిదేశ మునకు, నరిగనయ్యడనం౦తే నయ్యుధాజి త్తు 
౩ధుక్ఫో త్యయులుు పిపాటేనొన్నించి బలస మేతముగ 


భరతు శెదుళొగాని బ 
నాడ బనిళి ప! స 


తర మైనగంధర్వ దేశంబుసూద, భరతునితో 6 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


684 రంగనాథ రామాయణము. 


భరతు డాజికినెత్సి పెనచ్చుననుడు, కరముసన్నుద్ధులె గంధర్వు లెల్ల 
కడపతోందలపడగా చే(డుదినము లుకుగ గాగ ణమయ్యెనుభ య సేనలకు 
నీభ ంగిగాలుపోట మెందుపాపీంప oo 009 
కాలచకాకృతి కడుఘోరమగుచు, వాలిదీ పించు సంవర్హా స్త్ర మేసే 
భగతుండా బాణంబుం బరపగ౦ంవర్వ్ట్ర, వరులుర్వింబడినాక వాసు లెరంత 
"మేడలుమాడువుల్‌ మించు హమయులుు వాడలువీధులు వరుసనంగళ్ళు 
పా9కారములు మహాపరిఘలుకోట్క వాకిళ్ళునట్టళ్ళు వపీచక 9) యులు 
వెరగం౦ద (దగుగుళ్ళు విప్పు లదీరికలు, చెటువ్రలువనములు జెలువంపబు గా (గ 
బుషూ-రావతియన6 బు ఎరు పేరు పుష్కూలకీ9నొప్పు పురలలామంబు 
తేగదత్నశిలశాగ దతునిపేర “నెగడిపట్టుణములు నెమ్మి! గట్టించి 
యా పుష్క రావతి యందు(బుపష్కూరువ్కి క్రీ పెంపుగలదక్షశిల దత్తునునిచి 
చెలువొం౦ద కాజ్యంబు సేయు చునుండ, నెలమి నె దేండ్లకు నెల్ల సంపదలు 
దనరివ ర్లాశ మ ధర్భృముల్‌ గలిగి, పనుపడ దేశంబు పరిపూర్ణమైన 
తనయులవీడొ-ని ధరణీశుకడకు, చను జెంచిభరగుండు సద్భక్షి మొ" క్కి 
యెొల్లవృత్తాంతంబు నెజీగింప సంత్క సిల్లుచు నారఘు క్షితి వాథ్రుండనియె 

శ్రీ రాముండు భరతల మ్మణులతో అంగద చంద) శేత్రులకు 

పట్టంబుగట్ట నియమించుట, 

శూరులు సౌమితి9) సుతులంగదుండు, చారువిక ము డైన నందగిశేతుండు 
'కరమొప్పంబట్రంబు గళ్కైద వీరి, కీరికిదేశంబు 'లెరిగింపుమనిన 
నంగథేశ మునాప్ప నయ్యంగదునకు, నంగదీ యంబన నమగుపట్ట ణము 
చంతగకేతువునకు జవలోక నాశ, చండ ఏవక్ష్ర్యంబన జనపురోత్త మము 
నికువురసుతులకు నినవంశవర్య, పరికింపనన్న నాభరతు కూటలకు 
నలరు చురఘు కాము€ డకు)- మారులకు, చెలువాందపట్టాి చేకోత్సనయులు 
'సన్నుతంబుగ జేసి ఫౌమితి9జూచ్చి మన్న నృబలి శె నమ్మను జేశు ండఫుడు 
కారరాండపట్రకు భూమినంగదుని, నిలు ప్రములక్ష్ము ణా a 
“కెళవొప్పనుత్తగ దేళశంబునంద్కు నెరీజంద 9కేతుని' నిలు ఫు లొండనిన 
భూపాలునానతిః బోయిన ౦దనుల, నాసుర౦బులనిల్సి యంచేడునిలి వి 


'సర్వ కార్య బులు సమకొల్చివచ్చి, యుర్వీ శులవ్వీఠు లొగిగొల్చి యుండ 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత రకాండము, తా 


శుద మా రజన్మాాబ్దములు దాశరధికీ పదనొకం౦డవవేయి పరిపూర్ణమైన 
క్‌ -€ 2 
_-- ఖీ, రామునికడకు యముడు మునివేషముతో వచ్చుట _- 
ఈ/ గ 


కాలుండుమునిమూరి గె కొనివచ్చి) చాలగార్యముగల్లి జను దాచినా(డ 
సౌమితిగయొకమునీశరు దూత నేను రామ చందు)నకునా రాకవినుపింఫు 
మను6డు నాలక్షుణుం' డవ నీ శుక డకు, జనిరయొక-మునిదూత జను చెంచినా (డు 
వాకిటను న్నా(డు వశుధీళ యనిన, వేకొనిరమ్మ్యని చేట్క-తో -బలుక 
వచ్చితోటొగానివేగ వచ్చినరాముల డచ్చుగాంబూజూదు లతిఛ క్ని (జేసి 
యొవ్వరుబు తెంచి శెయ్యకిగార్య, మెన్విధంబదినాకు చెటీ గెంపుడనిన 

నీకార్య మేకాంతే మెశ్వరునిటకు, చకాంతవేళయం దే తెంచినేని 
పూనిచంపెద వేని భూసాలనీకు, *నేనెజీంగించెద నీకార్య మనిన 
తనలోనందలపోసి ధరణీళు డెల్ల, జనులవీటొగ్రాలుపు దు సౌమితిగజిలించి 
వాకిటనీవుండి హారింపుజనుల, నేకాంతమని జెప్పి యిందురానీకు 

మనిపంచి యేకా౦త మెయున్న యంత, మనుజేందుంజూచియ మ్మృహి తాత్కు. డనియె 
చతు రాస్యుపంపునం జను చెంచినాండ, క్షితిపళాయా దేవికిని యేనునుకుండ 
కాలుండ సే నీవు గరుండవాహానుండు వీలోక జాల౦బు లేటు దే వుండవు 
యానల్వ నాతో డనన్న వాక్యములు మానవాధిప నీవు మానుగావినుము 

క్షీర సాగరమున శేసాహిమోంద, 'నారంగ గనుమోడ్చి యానిద 96 దెలిసి 
పాలుసెవనీ నాఖి6 బుట్టినహేమ్క నలినంబులోమున్నుు నన్నుబుట్టించి 


S అలనె డింపంద. 
యేనువే(డిననాకు -నెకుగాం డై వేచ్చు దానవాదుల నెల్ల దండింప6ద లంచి 


" యసురులుదనవీను లందుద్భవి౦చి, మస(గీనాగెవచ్చు మఖుకో టభులను 


wwe Ope త... 
తువు మాడికీకస స్తోమంబుగి రులు, నయ మేదఃపంక మిలగాంగం చేసీ 


J నవ 
నదిమొదలుగ నాకు న ఖిలలోకములు, విదితంబు గాం జేయి విజ్ఞానము చ్చి 


+ స మణ 
యసురులుమర్షి -చి యఖిలలోక ములు -నెసగంపనొకగానాం జెల్ల దేవతలు 


న్‌ ఇ ముల్‌ నిలుపు 
లోక చాధలుతమ లోనిఛశారి౦చి, లోెకీశుమము గావు లోకముబ్‌ నిలువు 


4 dig e os 
శులరక్నీంవు సజ్జ్బనోత్తముల్క చాధింపుదున్దులం బట్టిశిక౦ప్పు 
ee యాని వయి ౦పంబగోతీన 
మొగివర ధర్మ ౦బు లొపష్ప నిలుప, యుగయుగం౦బునమోకు నుంయి లప6బ/ 
x) ల్‌ 
జీవణుప్పుడులంక దేవకంటకు(ండు, శావణు6డనియెడు రాత సేశ్వురగు (డు 


] 3 ప వలయామారనిన 
కడు (గొ9వ్విలోక ముల్‌ గాబ్బచున్నా (డు, వడివానివధియి౦ప వల 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


586 రంగనాథ రామాయణము. 


ఛూమిపెదశరథ భూపాలునకును రాముండవైంబుక్ష గణములోనల్‌నీ 
బరిమార్చిజగముల6 బరిశాపమాక్ని, ధరణి బాలింత దగవుతో నింక 
కాకుస రాజ్యేచ్చ గలడేనినిలువు, లేకున్న సురలలాలింప వేంచేయు 
ఐ సా 
నిపలగనతేనిచే * జుని నాక్యములు, వినిమొయ్యనగు దు నవ్వ్వభునకి ట్లనియె 
నవ తార కార్యంబు లన్ని యునయ్యె, ౧౦౦ 555 
చనుదేగమఃకును సమయంబు గాగ, ననఘాల్మేవ డ్పెద సునంగనాలోన 


--దూ ర్వాసమహర్షి శిష్యులతో శ్రీ రాముకడ కే తెంచుట. = 


'బపుళ వేదంబులు బహుళ శా స్రావాలు + బహుగతిజమనవుచు(6 సపరమసంయములు 
నిరు దె. ఒంయ వ నేకులుగొలువ, పరువడినాదిగం బరు(డననొప్పీ 
నవలతేజంబున నమగుమార్వాసు చనుచెంచివాకిట హరాాథవ 
నారాక చెప్పు భూ వాధుతోనన్న , వారాజశనయు౦డు హస్తయుల్‌ మొగిచి 
యుమివిచ్చసిత రించుడనిలుండు భూవాధు* జే కాంతమున నున్న వాడు 
ఇమొండు లేవన్న మండినీవి సుతు, యెటుగ౦ప(బోవక యెడ చేసి తే? 
పుడమియుదేశ ౩౧ భూఫా ఎనిన్ను, భకతిళతుి (ఘ్నుల( బజరమోసుతుల 
నిం సంపదలతో నీరయిపోన, చండ కోపంబున శనీయింతుననిన 
' ననినిష్టురంబగు నావాశ్ర్యయులకు మతికోడిపెక 0కు) మడి-ముటకంశె 
నొక్య-విచావుడే లూహిరిపననుచు, చక కరలోనికివచ్చి ఫౌమితి9ిము? p= 
దేవదూ ర్వాసు( డే "తె. చియు న్నాడు, వావినికాలుని లన 
యమ్మ నీశ్వతునొద్ది కతిభ క్కివచ్చి, 'సచ్బ్యుదమున ముక, సతాకి-లవిథులు 
శగావించివచ్చిన గార్య మేమనిన, భూవరమా రాక భోజనార్ధంబు 
వినుము చేజికినిండ వెయే దుల, ననిళమిస్టిలీనుండి 


a కొన్న వాడ 
నస్నంబు బెట్టింస్ర మతిత్సవ్రీ గాగ, నన్నశి 


ట్‌ యంబంది మగుగాక యనుచు 
నమృల్‌ పమాశంబు ె ౭ ఫోజ్య ఎయులు, నమరంగ (డశేయించి యతి భక్షి =దియ 
నిష్టాన్న పా నాదు Dees తుస్విగాభుజయించి దూర్వాసు(డేరిగా 


నంత నెాయుండు కాలు, గాడిన 
; స మాట, చింతించిధ్భతి దూ) చి కంబుగలుగ 


విన్న నెవవ నార విందంబువాంచ్చి కన్నీ రుకొరగ గద్ద త ఫోకమున 
ను 
నొకట్రామంటయుబలూా కుల్ల ౦బులాోశి, గల 


కొన్న వగతను 
-సిమనివాకుంత్తు నీఘోర వాక్య, చైవగడన్ను నిందించుకొనుచు 


మేనమనిగా కాందు చేను సౌమిత్రి 


CC-O. న్న్న Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166402012 eGangotri Gyaan Kosha 


గ్గ 


1 సుచరిత ధర్మంబు కూన్య మెనపుడు, 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత రకాండము* 


కాలు(డే టికివ చ్చె కడునాంజెపితిన, యే నేమిబలుకుదు -నేమందునింక 
నటితము] నిమాంద నలుగంగమనసు, చెట్టకోశాకంచు నిట్టూర్చుంబు చ్చి 
పంపన సౌమితి జూచి, en Er 
'నాకొజుకేచింత నరనానవలదు, నీవి బధర్య్రంబు చిరపంగవల ము 
-నకాలమెవ్వరి శెయ్యదిపాంప్త, మాకాలమతనికి నదిగాక పోదు 

జీవనన్‌ విడిచి పతిజ్ఞం బాలింపు, నావెంటథర్భ్రంబు నడుపకయున్న్య 
నరక ౦బు ఛా పించు నన్న ట్లు (గాన, గరుణించుదుర్తతి గాకుండ (జేయు 
నుని తెంపు గాయలిగ్రా ననుజుచూటలకు, తనలోనంబొగులుచు6 దలపోసిచూ చి 
రామచందు)ండు వసిస్టాదులతో కాలునివృత్రాంత మును 


దూర్వాసుని యాగ మనమును చెప్పుట, 


శ్రీ 


జనలరప్పించి 
(Cy 
వారితో గాలు (డు వచ్చినపనియు, నారయనతనితో నాడినప తిన 
'జెప్పీనవినియావస్టుండు( బలికే 
ననఘాత్య్రసత్య వాక్యము విచారింప్రు, మనుజు (డు ఫౌమిత యనివిచారించి 
ధమెల (గాన, బడియెడు నీమనః పరితాపమరయ 
= యి 


యనఘువసిష్టుని యఖిలార్గణిదుల, జననా యకుల మంతి) 
యప్పుడుదూ ర్వాసు6 డరును ఇంచుటయు6, 


విడువంజాలకయున్న పి స 
తి చింతించి, ధర్మృంబునిక బ్రాంబు ద శేగాల్లంబొయి 


కాకుత్‌ స్థధర్హ్రంబు కడశేరిపోవు 
సచరాచరము లైన జగములుగు9ంగు 
జగములు ంబొలియంగ సామితి9)యేల, జగదీశ విడువుయు సత్యంబు వూని 
తనవాకంనిషకె దశర శేశ్వరు(డు, నిను బుచ్చంటే మున్ను నిష్టురాటవికీ 
లు౦డ వెకీర్మి 6 బాలింప్రుమనిన 


-గానసౌ వనీళవిడిచి, పది 
యడిగానసౌమితి) నవనీళవిడిచి, 

- ముల, -జెవంబుదూరగ 6 క్రైర్యంబునూని 
“లి యెలా. 


-నేయెగ్గువచ్చిన చంజంప6జాల 

౧ 

నినఆీండువిడి చితి నీవేగుమనిన 
భాసదుల్‌ పా ర్ధి వేగ సరుండు 


నిర్భ్యలమా గాల నియ 
7 కొన్న పలుకవు గావింపకున్న, 


నావాక్యములువిని యా సాన 

నీయట్లియుత్తము నిర్భ్యలాచారు, 

రి త్యాగంబుచావు, 

యన్న పాదముల6); బడినస 
— Ug నిర్యాణము, 

చనిక్భరో స్నాానుం డై: సరయావ్రశండ 

గంబు, తగిలి కొనిన. 


ననఘా తుఖ్టలకుం బ 
నడలు చుసౌమితి) 


ప్రయా చియెడల నాం నంబు వడలు 
వినుత నిళ్చలయోగవి జ్ఞా నద్భృష్టీ, తనఫూర్వభొ 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5160602012 eGangotri Gyaan Kosha 


687 


4 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


688" ఠంగశాథ రామాయణము. 


వరుసదెవ్యులువ్రుప్ప వర్షముల్‌ గురియ, సురనాథుండారాజ సుతు మేనితోడ 
గొనినాకమునశీ గ కూడిదేవతలు, మునులునునే తెంచి ముదనూరంగాంచి, 
వీష్ణునాలవపాలు చేంచేసెననయ, విష్ణులోకమునకు వేంచేసెనచట 
నంతే రాము(డువసీ వోదుల(జాచి, వింతయెయున్నది విశ్వంబునాకు, 
ధరణియేటికినాకుం దను వేటికింక, భర తునయోధ్యకు6 బట్రంబుగట్లి 
సౌమితిసవెనుకను జనియెదననిన, నామాటలకుయోడె నారాజసుతుండు. 
'రాజేంద 9నరలోక' రాజ్యం బెగాదు, రాజిల్లుసురలోక రాజ్య మేనొల్ల 
వి ౯ 3 ప 
మిముంచాసియేనుండ మిపాద సేవ, సము చిత స్టితిణాకు 'సకలరాజ్యంబు 
తిరముగా(గోసల దేశంబు గుళుండు, గురుకీరి నుత ర కురుభూమిలవ్నండు. 
జాని — 
'సరిచేలపనుసుకు శతృఘ్ను (బిలువ, నరనాథబుధుయ నావసిస్థుండు 
రామువిగనుగొని రఘుకులాధీశ, నీమాటవినియట్లు నిర్విణ్ణు'లెన 
ఢరణీజనులదీర్చ్న దగునన్న (జూచి వరులారయే మేలా నరుమాకనుండు, 
= 
నండబుముకుళితే వాస్తులై నిలిచి, యెందునుమాకు చేయెగును లేదు, 
దిటు వ ౧ గ్ర 
మోరువిచ్చేసిన మిముంచాసియిచఛట, చేరుతు మేరిత ేలసెనిలువ 
పడతులతోనిష్ట బంధులతో డం, గొడుకులతో (గూడ గొల్భి వశ్చాదము. 
కరుణించవల్లయు గాకాలునిపలుకు లరసియల్ల ననప్వి యౌగాకయను ను. 
కొడుకుల.నీక్షించి కుశునకునంద్యు నడగొండలననొప్వు నాగముల్‌ వేయు 
నరవొ౦దనరదము లభిరువది వేలు, నర్గుదారుదురగంబు లరువదివేలు 
4 చై - ౯ యాయ 2 
గణనకు డుగా గ గలథెెత యావ, మణిభూ పష ళ్లాదులు మనసారనిచ్చి 
లవ్ఫునకున టకా లలినొప్పనిచ్చి, ప్ఫవి మలమత్రి రాజ్య పటముల్‌ గట 
ey, సము ఫ్‌ [ న స ల 
మూ-దేళముబ్లకింక మోర్తేగుడనిన, నా దాళరద్ధికి వారర్శిమెమొగక. 
రంత రాముడు శ తు హా ఇ ప 
9 స కరన బని చెనొకగ్రానివాయ పంయనయిెవెడలి 
న్లాండు వేగం? ఎరకున లన మ్‌ 
న ప లు శెజుగెటీ యించి 
నారధ్గుప టన జ న జ న 
న ర 2 అ a డ్క జనమున్న యా పుర జనులసంత సము 
వారస బి 
ప్న వ స, లలిభూములక్రు6 గుశళలన్సలంబంచుటయు 
సై ల ఫ్ర న ద 52 
yen మున జ డై at Tce 
న్స; (గాల గతివిచారించి Y 
ఎస్టీ క్‌ 3 కడయకయున్న చో చానేగుజేర 
వించులభుంతు)లల బురోపా తులరావిం వి యతిచేగ 
తో (/ మునతారి కావార 6 జెప్పి, 
ఫకుసువిక సయుండు సుభాహుండుముజ్థుర్య బరముకర యక న్‌ 
/ ర నర్భంబున "బాలింపనిము 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


ఉత్తరకాండ ము. 689 


యనిపలిగ్రాతన పుతు9ం డైనసు బాహు, ననురాగమున_బ ట్రమర్షితో (గట్టి 

నళ తులుఫీతిల్ల జనులంబాలింపు, శ తుఘాతికి _వెదిశా పురంబమర 
నిపలి-బలముల నఖిలవస్తువుల, జనులమంతు 9లభొకగా సరిగా ంగంబంచి 
పరిపాటితో నిచ్చి పట్టముల్‌ గట్టి, వరుసవీటొగాని యెల్ల వారనందునిచి 

రథ మెక్రయెకు[ాడు రయముతోవచ్చి, పృధివీ శునకుమొ క్కి పి 9య మా రంబలి క 
కరమొప్పంబట్టముల్‌ గట్టిరిసుతుల, పరిణతే నీతిమెం బ9ిజలలాలింప | 
యేనిటమిముంగొల్ని యే తెంచువాండ, నానతియిండన్న నంగీకరించి 
నంతబుమోదులు నఖిల దానవుఖు, సర్వగ6ధర్వులు సంయమోళ్వరులు 
నురుతేజుండగురాము దూర్ధ్వలోక మున, కరుగుటకనుగొంద మనివ చ్చి నారు 

యని రాముండెంత యు నర్గితేమ్మ్రనకు, గొనకొనిచూవిన కో ఆగాతో వారు 
వసుధీశ నీవెంట వచ్చెదమనంగ, చెసగంగసుగీ 9వుం డే తెంచిమొ)కిి- 

య చ్చోటనంగదు నఖిషిక్తుంజేస్కి 

యనుమతి గై కొన నటవినీషణుండు, 'సమ్మృ ద౦బునమొ *కగ్రా- జననాధుండనియె: 
ఘనులు చందా 9ర్భూ-లు గలయ౦త6దాక్య, ననుపమస్థితిలంక నమరఠంగ నేలు 

న కంచరోత్సృమ నాయా జ్ఞ గాన, నుక్తు లేమియు6 జెప్పకుండు నీవనుచు 

ననుకంపి తా త్కుండై' యంజ వాతనయు ౪. గనుగొని నాక థల్‌ గలుగునందాక 
నిళ్యుండ వెవీర నీవ్చండుమనుచు, నత్యంతేనుధురంబు “లెనవాక్యముల 
వారింపు దును జాంబవంతునీ కంచి నీరజాసనపుత)) నీవుండు మనుచు 
తోనమెంధద్వివిధుల(జూచి యమృత, పానంజుంజేసిన బుల్లిదుల్‌ మిరు 
-గారవంబునసుర్వి 6 గలుగునందాక్క కోరిమాసంరతతి. గొలి-చియు ౦డుండు 
చను బెండుత కగ్రాన జను లెల్ల ననుచు, కునముననురునా6డు మను జేందు96డలరి 
యనఘు లేజోమూర్ని నమరువసిష్టు గనుగొనియిటమో6ద 6 గదలంగ వలయు 
యాళ్వ మే థాది, వితతనామంబుల వెలయుజన్న ములు 


నతి రాతి గివాజే 
జమూరులమర, గయికొనిముందట6 గదతిపో నిండు, 
— 


సియ తాగ్నిపూోత్యముల్‌ ని 

పగిమదంబుతో మహా ప్ర స్టైనకర్క; 
క ప సటీయావి ఘండు 

నామహోానస్టాన నుముర (జీయించి, కనకాంబీరంబుఖం గా 

వగిఠంబు, మనమారల కొని మానంబుతోడ 


మమర6ంగంజేయింఫు డన్న నమ్ము నియా. 


జననుత౦బగుబ 9) వాట్ట చర్య . 
క లితద ర్మాంకుర -కరపద్భ్యు (డగును, నొలసీనవేబగా నయోధ్య వెల్వడ (గ 
లలి తాబ్బవా సియా లక్షి చాపలను,-వలప టహీర్సియను. వానులో దనయ 
స ఇ. CGA — వే 


0౮-0౦. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By 5166002012 eGangotri Gyaan Kosha 


ననిమిషగంధర్వ యక సీద్ధాదు, లనురాగమును బొం౦డియ 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


స. రంగనాథ రామాయణము. 


ము౦దటను ధ్యానమును వెనగ్రావిండ్లు, పొందుగానమ్ముల పురుషులెకొలువ 
సౌవితిియునుమునుల్‌ సకలదేవతలు, దౌ వారికులు భృత్య దాసవర్దములు 
చానీ జనము ల౦తః ఫు రాంగనలు, భూసురో తృములును ఫురిమంతి 9జనులు 
ధరణీసురాకృతుల్‌ ధరియించిరాగ బరగునాగమవర పణవమం౦త ములు 
భరతశ శ్ఫుఘ్నులు బంధున్రల్‌ ప్రజలు, హారినామకీర న మమర గాయకులు 
పశుబంధములుచేడు బాసెనూకనుచు, పశుపక్షీవాహన పముఖజ౦తు వులు 
పరువడితనద్భష్టి పథమునయుడిన, తరులతాదులుంూడి తనతో డనడువ 
'వామడయునుమో6ద నట సామునడ చి, కోమలమగుఫుణ్య కూలదేళమున 
"నారయ:జ్యల్టనె యధ్వరశ మంబు, వారింప బశ్చిమ వాహినియెన 
పరయువుబౌచ్చు'నా సమయంబునరిడుు, సర సిజాసనుయాడి సకలసంయములు 
ఇనసు ధాధాములు నెల్ల దేవతలు, ననిమిహింగ నలు దోనరుగుదేరంగ 6 
గూడబుప్పకములు కోటానకోటి, వేశుకతోవచ్చి వినువీథినిలిచి 
వనరనాథనీవాది నగారాయణు(డవ్ర, పరికించినీ మూరి ఛావి౦పుమనిన 
వతసపెసుస్ప వర్షముల్‌ కురియ్క సురదుందుభులుమోగయ సారిదివి నీధి 
బసుధీశుండమ్మసహో వాహినినడును నసమానగతినప్పు డనుజులు దాను 
గశాలు(గుమేనులుతోడ విష్ణులడెపాలిచె గలిసెసుగీ వుండు కమలా స్త్రునందు 
— శ్రీ రామచందుిని నిర్యాణము. _- 
చూడనచ్చినమహీశుల్‌ మొదలు గాగ, వేడుక సరయూ పవేశంబుచేసీ 
దివ్యరూ పంబుల6 దేజంబులెసల, దివ్యయానము'లెక్కి- "తెరగొప ప్ప'వలువ' 
నురమునగా స్తుభ మొప్పారనాఖి, పర మేస్టిగాంచిన ప౦కజంబమర 
గరుడాధిరూఢుండై కరపంకజముల్క సరిసుధర్శనపాంచ జన్య౦బులమర 
౦ద౦ద మొ%క్క- 
వరవింద ఛభవు౧జూచి మదు కరుణకార క్షచిత్తు.డై కడుంవీంతింబలిె - 
పళ మేస్టివాకునీ హృజలుపాణములు, కరము లుసిరియమున గదలినావెనుక 
శాళ్వరస్థితిగోరి చను దెంచినారు, 'పక్వాదులునువఇ్చి బంధములొ బాసి 
యొగయిణ్యలోక ౦బు లాసయునీవనిన, తగవిచారించియా. ధాతేచిత్సమన 
జొవరజాలోకయు నుపరిభాగమును దనరుదునున్న * సంతాన లోకమున 
విక్మ్మ్యులజరే యింప నిండంచుంబలిక్సె 'నమ్మ్యద౦బలరసా 


- జలజనంఛ వుండు 
తళతళ ఇాదులతోటి కరుతరార్తోరమర, భవు 


ఇరి నేగిరమ్యె నిజస్థానము అకు 


. CC-O. Nanaii Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


టి రశా౭డవ. 691 


ననిమిసావలి నెల నంఠవీటొగ్రాలిపి, దనుజారిచేంచేసిం దనలోశము నక 
శాజన్యవి భుండైన రాను లేజమున, రాజిల్లుచున్నయికా రానూయణం౦బూ 
శవ్వరుపఠియిలచి శెవ్వరునినిరి, యెన్వరువాయి౦చి శెవ్వఈవారిగి 
శెవ్షరువూజించి శెన్వరుదల6 చి, రెన్వ రానంది౦చి రెలమి(జి రృ న ఆ 
, నత్య౦తళు ధ్ధాత్ము 'లైవారుబ్బ వ్య, వా త్యాదులైనమువో పాఠకములలి 
నొదవినగోపదా ద్యుపపాతళములు) మొద ఆగాంగల పొవపఫుంజంబు (వాని; 
వీల్ళేదేవతొగురు పీీయ తౌర్పణమయులు, నతిధివూజలు మహా యాగకర్భ క ఇట 
బహుతీ ర్థయులు జేదపొరాయణములు, విహితవ9తంబులు వినిధచానము ఈ 
జసములువపములు సత్య చములు, నుపవాసనియ తులు నద వుప్రుణ్యముల 
సతతంబునొప్పార సంతో నమెస(గ, సతులుబుతు9లుహి తుల్‌. సకలభాకిా్థ 
ధన థాన్యములుగ ల్లీ ధర్మముల్‌ గల్లీ, విశుతకీర్తు లగ ల్లి విజయంబుగల్లి 
యారోగ్యములు) ల్లీ యాయువుల్‌ గల్లీ, భూరత్వములు గల్లీ ళు భములుగల్లి 
చాభాగ్యములుగ ల్లి సంపదల్‌ గల్లి, నైభనం౦బులుగల్లీ వర్తిస్ణుఅగుచ a 
నిలలాశనసు ఖియించి యింద్రలోక మున, వలయుభోగంబులు వారుభోగించి_- 
వసువ (గ మ్బ ణి (జక 4 వర్పులై పుట్టే, రనికులెగై కొందు రాజ్యసరిపదఆు . 
యనిచంద )చందశ హోరి నీహార, ఘనసారసన్నిభ భనకీరి భశులు 
భూనుకుండగు శోనబుద్దభూవ భుని నూనః లు చోరులు సుగుణభూవణు ల 
ఘనుండుమాసరగండ కాచభూనిభుండు, వినుతి ఫుణ్యుండగు విర్ధభూపతియ్ము 
ఈ తర రొమాయణంటబు, రుచిర మెనిత్య మె రూఢించెంపెసం 
అాాకి 


ళచియి౦చి 
3 (I 
నాచకివాళ గైలాసనియందు, నాచంద తా రారరా మెయోస్వుగాత, 
కీ) రాన చంజా9ర్ప ణకు స్తు, 
ఉళ 
సంపూర్ణము. 
a 


CC-O. Nanaji Deshmukh Library, BJP, Jammu. Digitized By Siddhanta eGangotri Gyaan Kosha 


# 
= 
2 
a 
Cc 
fs] 
a 
అ 
on 
ఇ 
క 
౯2 
క్‌ 
అ 
c 
క్‌ 
> 
క 
కనా 
m 
నం! 
= 
గ 
(4) 
= 
స్ట 
> 
< 
> 
న్‌ 
& 
> 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


క 


్రే 


Vinay Avasthi Sahib Bhuvan Vani Trust Donations 


SRI 
RANGANATHA RAMAYANAMU 


Poorva and Uttara Kandas 


By: (002 Buddha Bhoopati, 
Gona Kacha Bhoopati and Gona ౪110212 Bhoopati 


litroduction by : Prof. Pingali Lakshmikantam 
Telugu univeisity publication series No.97 
Price: Rs. 63=00 


Flace of Availability: 


‘relugu university, (అ 
Publications Division, 
Kaiabhavan, Saifabad, 
HYDERABAD - 500 004. 


